కథలు - గాధలు 
(పథమ భాగము 


శతావధాని 
చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


ఎమెస్కో 


KATHALU-GAATHALU (1 part) 
Chellapilla Venkata Sastri 


కధలు - గాథలు (ప్రథమ భాగము) 
శతావధాని 

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 

సంపాదకులు 

డా॥ డి.చం[ద్రశేఖర రెడ్డ 


సహాయ సంపాదకులు 
లక్ష్మణ్‌రావు పతంగే 


డా॥ తిరుమల నీరజ 6. 


ముద్రణ 
డిసెంబరు, 2011 


మూల్యం: రూ. 350/- 
ISBN : 978-93-80409-97- 


టైటిల్‌ డిజైన్‌ 
జి. పురుషోత్త్‌ కుమార్‌ 


డి.టి.పి. 
కె.లక్ష్మణ్‌ 


ప్రింటర్స్‌ 
సాయిలిఖిత ప్రింటర్స్‌ 
హైదరాబాదు. 


ప్రచురణ 

ఎమెస్కోబుక్స్‌ 

1-2-7, బానూ కాలనీ, 
గగన్‌మహల్‌ రోడ్‌, దోమలగూడ, 
హైదరాబాద్‌ - 500 029. 

ఫోన్‌ & ఫ్యాక్స్‌ : 040-23264028 


e-mail : emescobooks @ yahoo.com, 
www.emescobooks.com 


1482752 


దేం$- క 


gu327— 


పంపిణీదారులు 

సాహితి ప్రచురణలు 
29-13-53, కాళేశ్వరరావు రోడ్డు, 
సూర్యారావుపేట, విజయవాడ - 2. 
ఫోన్‌ : 0866-2436643 


0866-6460633 
e-mail: sahithi.vja@gmail.com 


ముందుమాట 


పందొమ్మిదో శతాప్దీ ద్వితీయార్ధం నుండీ తెలుగు సాహిత్యంలో ఆధునిక 
యుగంగా భావిస్తారు. అయితే ఈ ద్వితీయార్ధంలో వ్యాసం, నవల, నాటకం 
అన్న ప్రక్రియలు మాత్రమే కొత్తగా ప్రారంభమైన ప్రక్రియలు. కథ/కథానిక 
ఇరవయ్యో శతాబ్దంలో ప్రారంభమయింది. కవిత్వం ప్రాచీన కవిత్వ 
సంప్రదాయమే పందొమ్మిదో శతాబ్దంలోనూ కొనసాగింది. ఇరవయ్యో శతాబ్దం 
లోనే ఆధునిక కవిత్వం ప్రారంభమైంది. 


భాష విషయంలోనూ పందొమ్మిదో శతాబి చివరిభాగంలో వ్యావహారిక 
భాషావాదం మొదలైంది. వేదం వేంకటరాయ శాస్త్రిగారు నాటకంలో పాత్రోచిత 
భాషగా గ్రామ్యాన్ని ప్రవేశపెట్టారు. గురజాడ అప్పారావుగారు తమ కన్యాశుల్క 
నాటకాన్ని పూర్తిగా వ్యావహారిక భాషలో రాశారు. నవలలో ఉన్నవ 
లక్ష్మీనారాయణగారు వాడుక భాషను ప్రవేశపెట్టారు. ఇరవయ్యో శతాబ్ది మొదటి 
పాదంలో కూడా గ్రాంధిక భాషే ఎక్కువ ప్రచారంలో ఉండి వాడుక భాష 
క్రమంగా వేళ్లూనుకోవడం (ప్రారంభించింది. రెండోపాదం నుండి పత్రికల్లోనూ, 
వచన రచనల్లోనూ, కవిత్వంలోనూ కూడా వ్యావహారికం విస్తరించింది. పద్య 
కవిత్వం మాత్రం నాటికీ నేటికీ గ్రాంధికంలోనే కొనసాగుతూ ఉంది. 


తిరుపతి వేంకటకవులు పందొమ్మిదో శతాబ్ది ద్వితీయార్ధం చివర కవిత్వ 
రచనకు ఆరంభించారు. అవధానాలు చేసి, నానారాజ సందర్శనంతో 
ఆంధ్రదేశంలో ఒక్క ఊపు ఊపేశారు. వాళ్ల ప్రభావం వల్లే ఆంధ్రదేశంలో 
ఊరూరా అవధానులూ, జంటకవులూ పుట్టుకొచ్చారు. తెలుగు కవిత్వ ప్రచారంలో 
తిరుపతి కవుల పాత్ర అద్వితీయమైంది. భారత సంబంధమైన నాటకాల రచన 
ద్వారా తెలుగు నాటక రంగానికి కూడా వాళ్ల చేయూత చెప్పుకోదగ్గది. 


తిరుపతి వేంకటకవులు బహుగ్రంథ కర్తలు. దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు 
1919లోనే స్వర్గస్థులైనప్పటికీ తరువాతి ముప్ఫయ్యేళ్లలో చెళ్లపిళ్ల వేంకటశాస్రిగారు 
చేసిన రచనలు కూడా తిరుపతి వేంకటీయమనే పేరుతోనే ప్రచురితమయ్యాయి. 


విడిగా తిరుపతిశాస్త్రి గారి 'పేరుతోకాని, వేంకటశాస్తిగారి 'పేరుతో గాని 
ప్రచురితమైన రచనలు ఒకటో రెండో మాత్రమే. 


తిరుపతి వేంకటకవులు విద్వతృవులు. కవిత్వం విషయంలో అఘటన 
ఘటనాసమర్దులు. తమ (ప్రయోగాలను సమర్థించుకోగలిగిన వారు. కవిత్వం 
లక్షణ యుతంగా ఉండడం ఎంతముఖ్యమో, కసత ఉండడం అంతకంటే 
ముఖ్యమని భావించినవాళ్లు. వ్యాకరణ శాస్త్రంలో కృషి చేసిన వాళ్లు. భాష్యాంత 
వైయాకరణులు. చర్ల బ్రహ్మయ్యశాగస్తిగారి శిష్యులు. 

తిరుపతి వేంకటకవుల శిష్యులుగా చెప్పుకోవడం ఆంధ్రదేశంలో కవులకు 
ప్రతిష్టాకరం. పింగళి, కాటూరి, వేలూరి శివరామశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి, 
విశ్వనాథ సత్యనారాయణ, మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి మొదలైన 
(ప్రతిభావంతులనేకులు వీరి శిష్యులు. ఆంధ్రదేశం వీరిని గౌరవించినట్లు, 
ఆధునికుల్లో మరొకరెవర్నీ గౌరవించినట్లు తోచదు. 


ప్రాచీన కవిత్వానికి భరత వాక్యంగానూ, నన కవిత్వానికి నాందీ 
వాక్యంగానూ తిరుపతి వేంకటకవులను చెప్పుకుంటారు. 


చెళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారికి పద్య రచనలో ఎంతటి ఆశుధార ఉందో 
గద్య రచనలోనూ అంతటి అనర్గళ వాగ్గార ఉంది. వందలాది వ్యాసాలు రాశారు. 
గ్రాంధిక భాషలో ఎంత ధారాళంగా రచన చేయగలరో, సరళమైన వాడుక 
భాషలోనూ అంతే ధారాళంగా రచన చేయగల శక్తి ఆయనది. 


శాస్త్రిగారి వచన రచనకు ఉదాహరణ ప్రాయమైనవి కథలు-గాథలు పేరిట 
ప్రచురితమైన వారి వ్యాసాలు. ఎన్నడో యాభై ఏళ్ల కిందట వారి కుమారులు 
చెళ్లపిళ్ల దుర్గెశ్వరశాస్రి గారు వీటిని మొదట ఐదు సంపుటాలుగానూ తర్వాత 
మూడు సంపుటాలుగాను (ప్రచురించారు. ప్రస్తుతం అలభ్యంగా ఉన్న వీటిని 
ఎమెస్కో రెండు సంపుటాలుగా ప్రచురిస్తూ ఉంది. 


కథలు-గాథలు వివిధ విషయాలకు సంబంధించిన వ్యాసాలు. వీటిలో 
కొన్ని మద్యపాననికే షధం వంటి సాంఘిక విషయాలకు సంబంధించినవీ, కొన్ని 
గాంధీమహాత్ముని వంటి రాజకీయ విషయాలకు సంబంధించినవీ కూడా 
ఉన్నాయి. సంస్థానాధిపతులూ వారి పాండిత్యవిశేషాలూ, దాతృత్వమూ వంటి 
విషయాలూ ఉన్నాయి. ఆచార వ్యవహారాలూ ఉన్నాయి. 


ప్రాచీన సాహిత్యంలో నన్నయభట్టు దగ్గరి నుండి ఆధునిక కవిత్వంలో 
నండూరి సుబ్బారావు దాకా అనేక విషయాలు ఈ వ్యాసాల్లో కనిపిస్తాయి. 
సంస్కృత కవులూ, పండితులూ కనిపిస్తారు. భాషా విషయంలో శబ్ద చర్చలెన్నో 
దర్శనమిస్తాయి. వీటిలో చెళ్లపిళ్ల వారి హృదయం ఆవిష్టుతమవుతుంది. 


ఈ వ్యాసాల్లో చాలా భాగం ప్రతి విమర్శలు. తమ మీద వచ్చిన 
ఆరోపణలకు, అపనిందలకు సమాధానాలు. నాటి పండితులకు భాషా 
విషయకంగా ఎంతెంత పట్టుదలలుండేవో ఈ వ్యాసాలు తెలియజేస్తాయి. ఆయా 
శబ్దాల ప్రయోగ విషయంలో శాగ్తిగారికున్న వ్యాకరణ పాండిత్యమూ, పూర్వకవుల 
ప్రయోగాల పరిచయమూ కూడా ఈ వ్యాసాల్లో వ్యక్తమవుతుంది. 


నన్నయగారి కవిత్వం పట్లా, పోతనగారి కవిత్వం పట్లా చెళ్లపిళ్ల వారి 
కున్న అభిమానాన్ని కూడా ఈ వ్యాసాలు తెల్పుతాయి. పోతన ఓరుగల్లు ప్రాంతం 
వాడని ఆయన నిర్ద్వంద్వంగా ప్రకటించారు. 


తెనుగునకున్న వ్యాకరణ దీపము చిన్నది అన్న చెళ్లపిళ్లవారి వ్యాఖ్యకు 
ఎన్నో నిదర్శనాలు ఈ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తాయి. చిన్నయసూరి 
వ్యాకరణాన్ని ముందు పెట్టుకొని భారతాది గ్రంథాల్ని దిద్దడం ఎంత తప్పో 
ఆయన వివరించారు. నన్నయగారి వరకే ఆగిపోక తరువాతి మహాకవుల 
ప్రయోగాలను స్వీకరించవలసిన ఆవశ్యకతను ఆయన నొక్కి వక్కాణించారు. 


ఆనాడు ప్రాచీన గ్రంథాల ప్రచురణలో పరిష్కర్తలు పాటించవలసిన తీరును 
చెళ్లపిళ్లవారు చెప్పారు కాని ఇప్పుడు వాటి ప్రచురణలో ఇటువంటి కష్టాలేమీ 
ఉండవనుకోవాలి. ఎందుకంటే వాటి ప్రచురణలో నాటి పరిష్మర్తల కష్టనష్టాలో, 
పొరపాట్లో గ్రహపాట్లో తప్ప ఇప్పుడు కొత్తగా కష్టపడే వాళ్లెవరున్నారు గనక. 
కాని ఒక కవి ప్రయోగం బెచిత్యానౌచిత్యాలనూ, సాధు అసాధుత్వాలనూ 
తెలుసుకోవడమూ, కవి ఉద్దిష్ట ప్రయోగం ఏదో తెలుసుకోవటమూ ఎలానో 
ఇటువంటి [గ్రంథాలు చదివితే కాని తెలియదు. 


చెళ్లపిళ్ల వారి ప్రత్యేకత మరొకటి ఉంది. ఆయనగా ఆయన పూనుకొని 
మరొకకవిని విమర్శించే ప్రయత్నం చేయడు. తనమీదకు వస్తే నిజానిజాలు 
తేలేదాకా విశ్రమించడు. ఆ పట్టుదల వర్ణనాతీతం. ఈ (గంధంలోనే శ్రీపాద 
కృష్ణమూర్తిశాస్తిగారితో చెళ్లపిళ్ల వారి వివాదం తగినంత స్థలం ఆక్రమించింది. 


వర్ణవ్యవస్థాది విషయాల్లో సాంప్రదాయిక భావాలున్నవాడే అయినా కవిత్వం 
చెప్పడానికి బ్రాహ్మణత్వమే అవసరం లేదంటారు. 


ఈ 'కథలు-గాథలు” వివిధ విషయాలకు సంబంధించిన వ్యాసాలే 
అయినప్పటికీ దీన్ని చెళ్లపిళ్ల వారి ఆత్మకథగా కూడా గ్రహించవచ్చు. అదే 
సమయంలో సమకాలిక చరిత్రగానూ పరిగణించవచ్చు. ఆ కాలంనాటి సామాజిక 
సాహిత్య కళావిషయాలను తెలుసుకోవడానికి కథలు-గాధలు ఆకర [గ్రంథంగా 
ఉపయోగపడుతుంది. 

ఈ వ్యాసాలలో అధికభాగం నాటి ఆంధ్రవీక్షీ, కృష్ణా, భారతి, త్రిలింగ, 
ఆం(ధవాణి, ప్రాధభారతి, ఉదయలక్షి, ప్రజామిత్ర, సమదర్శిని, జాగృతి, ఆదిశైవ, 
తెలుగుదేశం వంటి పత్రికలలో ప్రచురితమై పాఠకుల ఆదరాన్ని చూరగొన్నవే. 


నాటి సంప్రదాయాలను అవగాహన చేసుకోవడంలో మిక్కిలి తోద్పడే 
చెళ్లపిళ్లవారి ఈ (గ్రంథాన్ని తెలుగు పాఠకలోకం ముంగిట్లోకి తెస్తున్నందుకు 
ఆనందిస్తున్నాం. 


డా॥ డి.చంద్రశేఖర రెడ్డి 


f= 


9 ౦౫౫౩ రాల ప [౯9 [గ 


(స లాడ i a 
~~ లర [0 గగ ౬ 


పిరాపుర ప్రభువు లేటు గంగాధర రామారావుగారి కథలు .......... 11 
వెంకప్ప సోమయాజులు ......... లలల లలల లలల లలల లలల 51 
ఈసి na కంటు TP A En OR 61 
కొత్తరకం ఈతి బాధలు......... ౭౬2000000009 79 
గర్భాధానం ల లట MIL MNEs 93 
మద్యనిషేధం అవసరమే! అ అతత త 100 
Se apse CEN MeO 108 
భీష్మ బ్రహ్మచారి గురుశిష్యవివాదం న్యాయసమ్మతమేనా? ........... 111 
పశ్చాత్తాపము ..........2 2220000220 121 
DOES? అతయంత 125 
. అతిక్షమ దైన్యాపాదకమా?........ 2000022000 129 
సో BSS TTI TTD 138 
(బ్రాహ్మణశాఖలు RET NTT DOT PET 143 
“యెనీమా”వల్ల కడుపు తేలికపడ్డట్లే సినీమావల్ల 
రకర తేలిక పరుతురీదీ Le STN 158 
ల 162 
కరత సతత వవ ఆనాలా 169 
, కళలను ప్రదర్శించే స్త్రీలు స్వతంత్రలుగా ఉండాలి................... 174 
. పుక్కిట పురాణ కథలు.........2 22220000 192 
RENT COO NN re 207 


. “నా౭_నృషిః కుటుం తోవ SRR 213 


21; 


22; 
29. 
24, 
25. 
26. 
27. 
28. 
29, 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36. 
37. 
తెరి. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 


కవిసన్మానం అ 


©0990 0999090909909 9 90699 90 ౨ 6 66 9 6 6 6 6 6 6 6 9 6 6 8 6 6 ౨ త అ 66 66 69996 699 


కవులు భిక్షాటకులేనా? ..........౨౨౨౨౨౨౨౨౦ ౦౦౦౦ల 


శిష్టావారి విశిష్టత్వం ST తలు NO) 
పౌరాణికులు నీచులా?.............౬౬౬౬౬౭౭౭&22లలలలల లలల లలల లలల 


వికటవిమర్శనం . 


©0090 0900 000 606 96 6 ఉ 9 6 60 9 6 ర 6 6 6 6 6 6 60 9 ఆ 6 9 9 6 6 ౨966 6 9 6 699 98990 


చొప్పదంటు పు 


వెసకట్‌. పండితులు అ Sh యుల 


నేను-మా తిరుపతిశాస్తుల్లూ 


9600000990900 6099999999099999969999 99999 ఆతి త 998 


“పుణ్రైర్యశో ల భ్యతే” TET TT RE MET RYDE OOD Ae OO 


నీలాపనిందలు... 


కవికన్న విమర్శకుండికి జాగరూకత ఎక్కువగా ఉందాలి 


వెక్కిరింపంబోయి 


(బతికించారు ఆచార్యులుగారు 


వెక్కిరింపంబోయి 


కలా దంతాలు 
బోల్తాపడుటయే-11........౨౨౨ 


222 
231 
243 
249 
269 
275 
281 
290 
294 
305 
322 
333 
392 
405 
417 
426 
429 
434 
439 
445 
460 
465 
475 
480 


45. 
46. 
47. 
48. 
49. 
50. 
61. 
52. 
53. 
54, 
55. 
56. 
57. 
55. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 


తమవపవిసయపమహా దు 


తెనాలి రామలింగకవి కవిత్వం- నలి 


తెనాలి రామలింగకవి కవిత్వం-2 పటపట లల ప 


యొంకిపాటలను OOS RTE LEHI 


కట DIDO లాలా LEST OE 


తత సట అత DID PRINS 


“సహృదయాక (రమాతిమ కు 


లం PT 


యేది కవిత్వం మ టను తట 


యేది కవిత్వం పుటలను 


6666696494 ౨౨౨9౦౦66౭9 696 9869969669 చ 9౨69669966 969 అ€ 


483 
490 
496 
501 
506 
529 
582 
592 
594 
601 
607 
634 
652 
670 
678 
690 
697 
703 
707 
710 
727 
734 
741 
747 


69. 
70. 
71. 
72. 
783. 
74. 
75. 
76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 
83. 
84. 
85. 
86. 
87. 
రిరి. 
89. 
90. 
91; 


కవిత్వమూ -బ్రాహ్మణత్వమూ .......222౬ 0200000000009 


అంతా రామమయం ....... 


©9009 లి ల 6 9696999669 9€696 9666966696 9996969996 96 69696 


పందితతాయిలు: తా బాసు యాను 


ఆంధ్రభోజుందననేమి? ..... 
మహాకవి భోజమహారాజు.. 


అష్టావధానమంటే! Ree 


ఓం శాంతి శాంతి శాంతిః 


అలల 6966999666 66 9666966966 6966666666 6696696999 9966 


౪౦ € 9996969666 9969699669 96 6666966996 696 9699969696 966 


౦696966966 6 6 6 6 6 6 6 6 6 6 6 6 3 6 6 6 అ 6 6 6 8 6 6 69 6 6 6 6 669 


© 0 6 6 0 0 6 6 6 6 ఉ ౩ 6 6 6 6 6 6 6 6 6 6 6 66 6 6 6 6 6 6 6 6 6 6 69 9 6 6 69966 


శిత 0 8 చ 6౨9 ఛ ల శి 6 + 69664 6669666696 99999999096 


తర 66966 9669669666 966 9966666966 6909669966 999666 


శ్రీపాదగురువులకడ నా శుశ్రూష................ లల. జలజల. 


నా ముక్తా్యల ప్రయాణము 
నా పాలకొల్లు ప్రయాణము 


శాస్త్రిగారి “క్షమాపణ”...... 
వకటేమాట లేక సూక్షోపాయం 


దోషావాచ్యా గురోరపి ...... 


“ఊరిపిడుగు వీరి సెట్టిని కొట్టుకు పోయింది” 


గురువుగారు వట్టి అమాయి 
సంధి మిచ్చంతి సాధవః ... 


6606606606 66 6666669666 69969 6696666966 099999999999 
అల 6666666066 666096666 0960666906 0666666666 66696666 
శ6 6660690996 6666666696 6906666666 66 6666606060 9066606 
అల 6666666696 690006666666666 66960666 696669 
త6 6666666696 6696666666 6969 6096966666 6966666966 66 
6666666666 6666666699 9966666666 66666666 66606 
6666 6666666 6606696666 6669906666 6666666666 66606606 
అల 6 6669666666 6 6696606066 6666666606 6666666666 
౨699666066 00 999999099990 
ర 


990000000000 0909090090 9090909990900 9900 08090 


రశ 6666666666 0060666666 900666 6666060606 6 0666666660 


752 
7783 
782 
787 
793 
797 
805 
807 
814 
820 
827 
842 
865 
877 
887 
889 
897 
900 
905 
925 
933 
944 
947 


పిఠాపురప్రభువు లెటు 
శ్రీ గంగాధర రామారావుగారి కథలు 


పైని వుదాహరించిన ప్రభువరేణ్యుని అత్యద్భుతచర్యలు మాప్రాంతములలో తజచుగా 
చెప్పుకుంటూవుంటారు. నాకు కొంచెం ప్రాజ్ఞత కలిగేటప్పటికి వీరు తుట్టతుదిదశలో 
వున్నారు. వీరిని నేను చూడడం చూశాను. గాని, నన్నుమాత్రం వా రెజిగడానికి తగ్గస్థితిలో 
అప్పటికి నేను లేను. నేను కాశీనుండి కాశీకావడి బుజాన్ని పట్టుకొని వచ్చే రోజులలో 
తునికిన్నీ అన్నవరానికిన్నీ మధ్యగావున్న తేటగుంట, తిమ్మపురంవద్దకు వచ్చేటప్పటికి యా 
మహారాజు ద్వాదశాహస్సునాంటి సంభావన పుచ్చుకొన్న బ్రాహ్మణ్యం యెదురుగావచ్చింది. 
నాకు నామరూపాలు కలగడం కాశీనుంచి వచ్చిన మబుచటినాటి నుండే కావడంచేత, 
వారిని నేనెరగడమేకాని నన్ను వారెలింగి వుండే యోగం తటస్థించలెదు. అదిన్నీకాక 
యీ ప్రభువు సుమారు 5, 6, సంవత్సరాలకాలం అంత్యదశలో కొంత అనారోగ్యంగావుండి 
- “కాశ్యాంతు మరణాన్న్ముక్తి” కనక. కాశీలో భౌతికదేహం చాలించేవుద్దేశంతో వకటి 
రెండుసార్లు కాశీకి వెళ్లినట్లుకూడా వింటాను. కాని తుదకు వీరు తమ రాజధానియగు 
పిరాపురంలోని కోటలోనే భౌతికదేహాన్ని చాలించినారు. వీరు భౌతిక దేహాన్ని చాలించేనాటికి 
కొంచెం పూర్వగాథలు నాకు తెలియటాని కభ్యంతరం లేదుగాని, వీరు రాజ్యానికివచ్చిన 
కొలందికాలం నాటిచర్యలు నాకు వినికివల్ల తెలిసినవేకాని (ప్రత్యక్షంగా తెలిసినవి మాత్రం 
కావు. బహుశః, గతించిన ధాత, ఈశ్వర సంవత్సరాల ప్రాంతంలో జరిగిన వకచర్యనుగూర్చి 
యిందు వ్రాసాను. 


జియ్యంగారిరాక 


అప్పటికి నావయస్సు సుమారు ఆటుసంవత్సరాలకు దాదాపు. అప్పుడు 
కబివువచ్చింది. రూపాయిపెట్టి బియ్యంకొంటే చేటలోకి పూర్తిగా వచ్చేవికావు. యిటీవల 
బీయ్యపుధర ఆమాదిరిగా వున్న రోజులు నాబాల్యానంతరం చాలావున్నాయి గాని 
కజవనిమాత్రం లోకం అనుకున్నట్లు లేదు. ఆ కాలానికి అదే పెద్దకజణవు. అప్పటికింకా 
మా కుటుంబము కడియం గ్రామంలోనేవుంది. నాకు తగుమాత్రం అప్పటి సంగతు 


12 కధలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


లిప్పటికిన్నీ జ్ఞప్తిలో వున్నాయి. గాని యిప్పుడు వ్రాసేదిమాత్రం యిటీవల విన్నదేగాని 
అనుభవించి జ్ఞాపకముంచుకొన్నదికాదు. అప్పుడు మాగ్రామం జియ్యంగారు వచ్చారని 
చెప్పుకోవడం మట్టుకు జ్ఞాపకంవుంది. నేను జియ్యంగారిని “బియ్యం” గారని వాదినట్లు 
కూడా జ్ఞాపకంవుంది. యింక వ్రాయబోయే సంగతులేవిన్నీ జ్ఞప్రిమీంద వ్రాసేవికావు. 
మా తండ్రిగారు వగయిరా లిటీవల చెప్పుకొనేటప్పుడు విన్నవె. 


జియ్యంగారంటే, బహుశః శ్రీవానమామల జియ్యంగారైవుండాలి. వీరు 
శ్రీవైష్ణవపీరస్టులు. స్మార్తులకు శ్రీశంకరాచార్యపీఠం యేలాటిదో విశివ్రాద్వెతులకు యీ 
పీరమున్నూ అలాంటిదే. యిటీవల చాలాభాగము ఆ యీ పీరస్థుల పవరు తగ్గిందికాని 
మా చిన్నతనంలో గవర్నమెంటువారి కన్న యీ పిఠస్థులకు తక్కువ అధికారం వున్నట్టు 
లేదు. వారికి యివ్వవలసిన పాదపూజ సమర్పించకపోతే ఆయాగ్భహస్టుల యిళ్లల్లో సామాను 
జప్తచేయడం వగయిరా అధికారాలు పీఠస్టులకు గవర్నమెంటుతోపాటు వ్వండేరోజులు 
నేను కొంచెం ఎజుగుదును. క్రమంగా మా గోదావరి డిస్టిక్సుకు పీఠమంటూ వుండడమే 
అంతరించి చాలారోజు లయింది. సుమారు నలభైయేండ్ల దరిమిలాను మా ప్రాంతానికి 
శంకరాచార్యపీఠం వచ్చినట్టు గాని, పాదపూజ సమర్పించినట్టుగాని నే నెజుంగనే 
యెలటుంగను. కాని సుమారు పదేండ్లనాడు కాంబోలును, యెవరో మాంతాచార్య 
స్వాములవారంటూ మా సమీపగ్రామం జేగురుపాడుకు వచ్చి నాపేర శ్రీముఖం 
పంపించారు. శ్రీముఖం అంటే గురుపీఠంవారు శిష్యులకుపంపే నోటీసు. దానిమీద 
నాకు తోంచిన పాదపూజ పంపించుకొన్నానుగాని తీరికలేని వారి సందర్శ్భనానికి వెళ్లలేదు. 
మొత్తం చిరకాలాన్నుంచి మా జిల్లాకు పీఠస్టుల సందర్శనం లేకపోయిందన్నది ప్రస్తుతం. 


శైవం - వైష్ణవం 


వానమామల పీఠస్థులు మా గ్రామం దయచేయడానికి కారణం శ్రీపిఠాపురం 
రాజావారే. మాప్రాంతం వెలమవారందటున్నూ వైష్ణవ మతస్సులే. నేను వెంకటగిరి 
సంస్ఫ్టానానికి వెళ్లడానికిపూర్వం వెలమవారిలో శైవులున్నారనే సుతరామున్నూ యెజుంగను. 
యీకారణంచేతనే వెంకటగిరి స్టేషనులో వక వెలమదొరగారితో నాకు నిష్కారణంగా 
పోట్లాట తటస్థించింది. ఆయన చాలా మంచివారుకనుక కాని, లేకపోతే నాకు ఆపోట్లాటలో 
“తస్యప్రహరణ” మహోత్సవం కూడా జరిగేదే. అసలు కథేమిటంటే, జంగందేవర వేషముతో 
వకాయన ఆ స్టేషనులో నాకు ప్రత్యక్షమైనారు. ఆయనతో నేను సామాన్యపు జంగాలతోవలెనే 
మాట్లాడుతూ వున్నాను. ఆయన మంచివారు కనుక మేము వెలమవారం అని చెప్పారు 
పాపం. కాదు, మీరు జంగాలన్నాను నేను, యెజుగనప్పుడు నేనేమన్నా ఆయన యథార్థం 


పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు 13 


చెప్పిన తరువాతేనా వెనక తగ్గవలసింది. కాని ఆయన వేషం, వకగంటా శంఖమూ 
యింతే తరవాయిగాని పూర్తిగా జంగందేవరలా కనపడింది. పయిగా వెలమవారేమిటి? 
విభూతిరుద్రాక్షలు వేసుకోవడం ఏమిటి? అని వకశంక. అందుచేత ఆయన మాటను 
నేను బొత్తిగా నమ్మలేకపోయాను. తుదకు విధిలేక నమ్మి, “మావైపున వెలంవారు యెవ్వరూ 
విభూతివగయిరా ధరింపరు.” అంటూ యేవో రెండు యథార్ధమైనమాటలే చెప్పి ఆయనవల్ల 
కాళహస్తి ప్రాంతంలో శివభక్తులైన వెలంవారు వున్నట్టు తెలిసికొన్నాను. యిటీవల 
చాలారోజులకు గుంటూరుసీమవివాదాలనాడు చేబోలు కమ్మవారిని చూచి కమ్మవారిలో 
శైవులుండడం తెలుసుకున్నాను. అలాగే హైదరాబాద్‌ ప్రాంతంలో కంసాలులలో తిరుమణి 
ధారులున్నట్లు తెలుసుకున్నాను. అందుకే కూప కూర్శంగా వుండడం యెవరికీ కూడదు. 
కవికి బొత్తిగా కూడదని అనుభవజ్ఞులు చెపుతారు. “అప్రవాసినంచ (బాహ్మణంద్భష్ట్వా 
సచేలస్నాన మాచరేత్‌” అనేవారట మా గురువుగారి గురుపరంపరలో వకరైన 
శ్రీ యింద్రగంటి గోపాలశాస్తుర్లుగారు. అది అట్లా వుండనిచ్చి ప్రకృతం మాట్లాడుకుందాం. 


వర్గా(శ్రమాచారాల పట్లుదల 
ణు లు 


శ్రీ గంగాధరరామారావుగారు వైష్టవ మతస్థులవడంచేత వారు పిలిపిస్తే వానమామల 
జియ్యంగారు శ్రీ రాజావారి ప్రధానగ్రామాల్లో ఒకటైన మాకడియం గ్రామం దయచేశారు. 
వారు దయచెసేటప్పటికి శ్రీ బులుసు పాపయ్యశాస్తులవారుకూడా శ్రీరాజావారి సమక్షమందే 
దయచేసియున్నారు. శ్రీ రాజావారికి గురుదర్శనానికి వెళ్లేటప్పుడు పాపయ్యశాగస్తులవారి 
సహితంగా వెళ్లాలని కుతూహలం వుంది. కాని రాజావారికి వారు గురువులు గాని 
పాపయ్య శాస్తులవారికి వారు మతరీత్యా గురువులు గారుగదా? విద్యలోనో, యెవరూకారు. 
అట్టిస్టితిలో వారి సందర్భనానికి వీరేలావస్తారు? స్వబుద్ధిచేత రారు. శ్రీ రాజావారు మాత్రం 
రావలసిందని యేలా కోరుతారు? అప్పటి రాజులంటే వర్ణాశ్రమాచారాలను 
పరిపాలించడానికి బద్ధకంకణులుకదా? ఆరాజావారిరోజులలో మనగవర్నమెంటు యింత 
కట్టుదిట్టంలో లేకపోయినా కొంతేనా వ్యాపకంలో లేకపోలేదు. గవర్నమెంటు అధికారాలలో 
యేకొంచెమోతప్ప “నాన్‌బ్రామిన్సు” వున్నట్టులేదు. గొప్పగొప్పపదవులలో యేచిన్నపరీక్షలో 
వ్యాసయిన బ్రాహ్మణులే వుండేవారు. అప్పటికి ప్లీడర్ల ఆర్గుమెంటునుగూర్చి యిప్పటికిన్నీ 
కొందు వేళాకోళంగా చెప్పుకుంటూవుంటారు. కోర్టుమునసబుగారు మీ ఆర్లుమెంటు 
చెప్పండనేసరికి, యెవరో వక్కలంకాయనంట, పేరు జ్ఞాపకంలేదు. “నేను చాలా 
పెద్దకుటుంబీకుడను, వేజే మనవిచేసేదేమిటి? యీ కేసు కోర్టు వారు నాకు వ్యతిరేకంగా 
చేస్తే నా దగ్గణికి మజోకేసు రాదు, కాంబట్టి అనుగ్రహించ వలసిందని మీ ఘనతనుగూర్చి 


14 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మిక్కిలి ప్రార్ధిస్తాను.” అనిచెప్పే వారట! అట్టిస్థితిలో బ్రాహ్మణ ప్లీడర్లే వుండేరోజుల్లో 
“నాన్‌బ్రామిన్సు”కు చదువుసందెలెక్కడ? ఉద్యోగాలెక్కడ? యెవరేనా వక వుద్యోగి 
వారిలోవుంటే జమీందార్లకు-అందులో క్షత్రియ వెలమ యీ జాతి జమీందార్లకు - 
వారికి దర్శనమివ్వడానికింగాని వారితో మాట్లాడటానికిగాని, బొత్తిగా ప్రాణసంకటంగా 
వుండేదట. దీనికిసంబంధించిన గాథలు పిఠాపురం సంస్థానానికి చెందినవే చాలా 
వున్నాయి. వాట్లనుగూర్చి మటొకప్పుడు మాట్లాడుకొందాం. అప్పటి జమీందార్లకేమి, 
ప్రజలకేమి వర్ధాశ్రమాచారాల విషయమై మిక్కిలి పట్టుదల వుండేదన్నది (ప్రస్తుతం. 


గజానికి గజమున్నర లెక్క 


ఆ కారణంచేత శ్రీ పాపయ్యశాగస్తుల్లుగారు జియ్యంగారి దర్శనానికి వెళ్లావెళ్లరు, 
వారిని శ్రీ రాజావారు రమ్మని అనాఅనరు. కాని ప్రస్తుతం అలా జరుగలేదు. దీనిలో 
మహాపాతక మేముందనే తాత్సర్యంతో, “మహాపండితులుగదా శాగస్తుల్లుగా”రని ఆలోచించి, 
అయినా యేమంటారో చూతామని రాజావారు 'శాస్తుల్లుగారూ జియ్యంగారి దర్శనానికి 
మాతో తాము దయచేయడాని కేమైనా అభ్యంతరం వుంటుందా?” అన్నారట, విలాసంగా. 
దానిమీద పాపయ్యశాస్తుల్లుగారికి పచ్చివెలక్నాయ గొంతుకలో పడ్డట్టయింది పాపం! 
యేమంటే, నిన్నగాక మొన్న శ్రీరాజావారిచే స్వయముగా “మీకు మా యెస్టేటులో యెక్కడ 
యెంతభూమి కావాలో కోరుకోవలసిం”దని కోరుకోంబడి, “నెల 1 కి ఒకపుట్టి భూమి 
చొప్పున వుంటేచాలును” అనంగా పుట్టి అంటే మా వైపున 8 యకరాలు కనుక “సంవత్సర 
గ్రాసానికి 12 పుట్ల భూమి 96 యెకరాలు యిప్పించవలసిం”దని కోరుకొని ఆ భూమి 
వారి స్వగ్రామానికి సమీపంలోవున్న శానపల్లె లంకలో పుచ్చుకొని వున్నారాయె. 
ఆ పుచ్చుకోవడంలో ఠాణాదారుగారిని, పాండిత్యం చేతనే అనుకోండి, లోపుచేసుకొని 
12 పుట్లకు పద్దెన్మిది పుట్లుకూడా కొల్పించుకొని వున్నారు పాపయ్యశాగస్తుల్లుగారు. 
యీ మోసము రాజావారి కేలాగో తెలిసి ఆ ఠాణేదారుని బరతరపు చేశారు కూడాను. 
ఆ సంగతి పాపయ్య శాగస్తుల్లుగారికి తెలిసి మళ్లా రాజావారి దర్శనానికి వెళ్లి తాము 
మాకు మొన్న దయచేయించిన భూమిని మళ్లా మీరే స్వీకరించవలసింది. మాకు 
సుతరామున్నూ అది అక్కరలేదన్నారట పాపయ్య శాగస్తుల్లుగారు! దానిమీద రాజావారు 
“ఇదేమి శాస్తుల్లుగారు; యిలాసెలవిస్తూవున్నారు. మేము మీయెడలచేసిన 
మహాపరాధమేమిటో దాన్ని వ్యక్తీకరిస్తే సవరించుకోందగ్గదయితే సవరించుకుంటా” 
మన్నారట. శాస్తులుగారు “యింతకంటే అపరాధ మేం కావాలి. మాకు భూమి 
కొలిచియిచ్చిన రాణేదారుణ్డి మీరు బరతరపు చేయడంవల్ల మాకు ఆ భూమియందు 
అనాదరంకలిగిం”దన్నారట. దానిమీందరాజావారు “మా వుద్యోగస్టుడు మా ఆజ్ఞకు 


పిరాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు 15 


అన్యథాగా వర్తించడంవల్ల బరతరపుచేశాం కాని మీ యందు మాకు లేశమున్నూ అనాదరం 
లేదే” అన్నారట. దానికి శాస్తులుగారు చెప్పిన జవాబేమిటంటే:- “అయ్యా ఆయన మీ 
యాజ్ఞకు లేశమున్నూ వ్యతిరేకించలేదు. యేమంటారా? పంద్రెండుపుట్ల భూమి మీరు 
మాకుకొలిచి వప్పజెప్పవలసిందనేకదా ఆయనకాజ్ఞాపించి ఉన్నారు. ఆయన అట్లే 
వప్పగించారు. దీనిలో ఆయన తప్పేముందన్నారట.” రాజావారు “12 టికి 18 పుట్టు 
యివ్వడం తప్పుకాదా” అన్నారట. పాపయ్యశాగస్తులుగారు అన్నారట:- “అయ్యా మాకు 
మీరు భూమి యివ్వడం యెందుకువచ్చిం”దని ప్రశ్నించారట. మీరు జగదేక పండితులనే 
కారణంచేత యిచ్చి తరించాలనేవుద్దేశంచేత నన్నారంట. సరేఎందులో పండితులమని 
మీవుద్దేశమన్నారట? వేదశాస్త్రాలలో అన్నారంట. అవి యే భాష అన్నారంట. గీర్వాణబాష 
అన్నారట రాజావారు. గీర్వాణభాష కదా, గీర్వాణులంటే దేవతలే కదా? మేము ఆ 
భూమి దేవమానంచేత కొలిపించు కొంటాంగాని మనుష్య మానంచేత యేలాకొలిపించు 
కొంటామని తమరనుకున్నారంటూ చెప్పి యేలాగయితేనేమి గజానికి గజమున్నర చొప్పున 
లెక్కకట్టి సరిపెట్టి రాజావారికి నచ్చంజెప్పి మళ్లా ఆ ఠాణేదారు వుద్యోగం ఠాణేదారుకిప్పించి 
తమ భూమిని తాము నిల్పుకున్నారంట. ఆ భూమి అంటే సామాన్యమైనదికాదు, 
లంకభూమి. యితరత్ర వకయకరం యెంత ఖరీదో అక్కద వకసెంటు అంతఖరీదు 
చేస్తుందన్నమాట. అది యిప్పటికిన్నీ వారి కుటుంబీకులు అనుభవిస్తున్నారు. 


శాస్తులుగారి లౌక్యప్రజ్ఞ 


చెప్పేదేమిటంటే, అట్టిమహాదాత రాజావారు. వారిగురువులదర్శనానికి వెడుతూ, 
రమ్మంటే రానని శాస్తులుగారు ఎలాచెప్పంగలరు? “అర్ధస్య పురుషో దాసఃొ అన్నాండుగదా 
భీష్ముండంతటివాడు. ద్రోణాదులు కూడా ఈమాటేచెప్పారు ధర్మరాజుతో. అయితే పాపయ్య 
శాస్రుల్లుగారు మహాలౌక్యులు. తుదకు వెళ్లకుండా చమత్కారంగా తప్పించుకున్నారని 
వినికి. యేంచేశారంటే:- అయ్యా మా స్మార్తమతం సర్వమతాలని సహిస్తుంది. 
వానమామలస్వామి దర్శనానికి రావడం నాకు లేశమున్నూ బాధకంకాదు. కాని నన్ను 
చూడడం వారికి బాధకంగా ఉంటుంది. విభూతి రుద్రాక్షధారణతో వున్నవారిని 
సామాన్యంగా శ్రీవైష్టవులే చూడడానికి సంశయిస్తారు. అందులో వారు గురుపీఠంగదా? 
అట్టివారు సంశయింపకుండా వుంటారా? వకవేళ తమతోవచ్చిన హేతువుచేత యేలాగో 
స్వామి సహించి వూరుకొన్నా శిష్యులవల్ల ముందుముందేనా వారికి ఆక్షేపణ 
కలగడంతప్పదు. అనేటప్పటికి రాజావారు వారిలౌక్య(ప్రజ్ఞకు సంతోషించి వారిని 
వెంటంబెట్టుకొనివెళ్ల కుండానే గురువులవారి దర్శనానికి దయచేశారంట! 


16 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


భూమి కొలత సందర్భములో దేవమాన మనుష్యమానాల విషయం యిట్లావున్నా 
అప్పుటికాలపు దాతల సౌశీల్యాన్ని మనం ముఖ్యంగా గమనించాలి. అంతేకాక, పాందిత్యంలో 
యెంతగొప్పతనమున్నా ఛాందసత్వం కొంత దురాశ కలిగింపక మానదనికూడా 
అనుకోకతప్పదనుకొంటాను. ఆ దురాశవల్ల అవమానం పొందకపోవడమున్నూ పయిగా 
తమ లౌక్యప్రజ్ఞచేత తాముతరించడమే కాకుండా తమతోపాటు తాటితోదబ్బనంగా 
ప్రవర్తించిన (పాలెప్పళ్లంరాజు) రాణాదారుగారినికూడా తరింపంజేయడం వగైరా పాపయ్య 
శాస్తుల్లుగారి ప్రజ్ఞావిశేషానికి వుదాహరణంగా మనం గ్రహించవచ్చును. ఆయన గనక 
సరిపోయింది కాని యిదే మటో పండితుండికి తటస్థిస్తై రాజావారు మంచివారుకనక 
శాస్తుల్లు వారికిదక్కితే 18 పుట్ల భూమిన్నీ దక్కేదేమోకాని రాణాదారుగారికి వుద్యోగంవూడి 
“అగ్నేయంతి” సిద్ధమయ్యాది. 


రామకవిచాటుధార 


ఈ పళ్లంరాజుగారి తుట్టతుదిదశలో, అనగా వారం పదిహేను రోజులలో స్వర్గానికి 
వెడతారనగా నేనూ వీరిని చూడడం తటస్థించింది. వీరివల్ల ఆరోజున శ్రీ శిష్టు 
కృష్ణమూర్తిగారికి సంబంధించినవిన్నీ పాపయ్య శాస్తుల్లుగారు వగయిరా ఆ కాలంనాటి 
వారికి సంబంధించినవిన్నీ చాలా గాథలు విన్నాను. నన్ను ఆయన యొవరిద్వారానో 
యేకసంధాగ్రాహినిగా వినివున్నారంట. భోజనమయిన తరవాత కూర్చున్నప్పుడు 
అన్నారుగదా:- వెనక శ్రీ శిష్టు కృష్ణమూర్తిగారికి వుండేది యీ ప్రజ్ఞ యిటీవల తమకు 
వుందని విన్నాను. యేదోవకపద్యం చదువుతాను మళ్లా మీరు చదవాలంటూ అడగడానికి 
మొదలుపెట్టారు. ఆ యీ గాథ వికారి సంవత్సరం నాంటిది. అప్పుడే నాకు కొంచెం 
బుద్ధిబలం తగ్గడ మారంభించడంచేత, తెనాలిరామలింగంగారి - “ప్రాయపుటప్రొద్దంత 
కొంత పడమటందిరిగెన్‌” అనేస్థితిలో వున్నాను. అంతకుముందైనా యేవోకొన్ని పద్యాలు 
మాత్రమే యేకసంతకు వస్తాయిగాని అన్నీరావు. అర్ధం తెలిసేవైతే రావడాని 
కభ్యంతరంవుండదు. కాని అప్పటిస్టితిలో అలాటిది కూడా యేకసంతకు రావడం 
అనుమానాస్పదమే. ఆ యీ సందర్భాలు వున్నవివున్నట్లుగా చెప్పేటప్పటికి ఆయన 
అన్నారుగదా; పోనీ రెండుసంతలకు చదివినా చాలునని యీ క్రింది పద్యాన్ని చదివారు. - 

ఉ. పెండెలనాగి చెక్కులను పెద్ది కటీస్టలి, గంగిగుబ్బచన్‌ 
గొండల నుండు రామకవికుంజరు హస్తము క్రిందుచేసె, హా! 
పండక బంటుమిల్లి, అది పండిన యీ కసుమాలధారుణీ 
మండలనాథుంబోలు నొక మానవనాయకు వేందనిచ్చునే? 


పిరాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు 17 


నేను సుళువుగా రెండుసంతలకు వప్పగించాను పై పద్యం. ఆయన సంతోషించారు. 
యీ పద్యం తురగా రామకవిగారి చాటుధార. యీయన తాలూకు అగ్రహారం బంటుమిల్లి 
పండకపోతే శ్రీ మొగల్‌తుర్తి ప్రభువుల సందర్శ్భనానికి వెళ్లేటప్పటికి దివాన్‌జీగా రన్నారంట: - 
యీయేడు దివాణం పనిన్నీ కిచ్చాటుగానేవుంది వచ్చేయేడు దయచేయాలన్నారంట. 
దానిమీంద కవిగారికి కోపంవచ్చి “పనసకాయ దొరికినప్పుడు తద్దినం పెట్టుకోవాలిగాని, 
తద్దినం వచ్చినప్పుడు పనసకాయెక్కడ దొరుకుతుం” దని పైపద్యాన్ని చెప్పాండట! 
ఆ పద్యంవల్ల నాంటికవుల నిరాఘాటత్వం మనం తెలుసుకోవచ్చు. “పెద్దాపురపుకోట 
పెద్దమ్మ కిల్లొట కవివరేణ్యుల కోప కలనంగాదె” అన్న మా శ్రవణానందంలోని కవి 
వరేణ్యుండు యీ రామకవిగారే. పిండి ప్రోలు లక్ష్మణ కవిగారు మొదలయిన వారు యీ 
తురగా రామకవిగారిని వేములవాడ భీమకవిగారితోపాటు గౌరవించి వున్నారు - 
“ఉంగుటూరిళ్ల రాకాసు లుండవచ్చు” అన్నది కూడా యీ రామకవిగారే. యాయనవాక్కు 
మంచినిగాని చెడ్డనుగాని సాధించడంలో పేరుపడింది. మంచివిషయమైన గాథలున్నట్లేలేదు. 
చెడ్డ లెక్కువున్నాయి. వాట్లను వుదాహరించడాని కీవ్యాసం పుట్టలేదు కనుక స్పృశించి 
వదలుతున్నాను. యిట్టికవులెవరో కొందబున్నారని ప్రతీకవి కవిత్వాన్ని బట్టి యిలాటి 
మంచిచెడ్డలు జరుగుతాయని విమర్శించే నెంటి విమర్శకులధోరణి శోచ్యము. దీన్ని గుణించి 
నేంటరేపటం గొంత (ప్రసక్తి కలిగితే కలుగుతుందని కొంచెం వాసనగొట్టడంచేత 
యింతదాంకా (ప్రస్తావించాను. 


గురువులవారి శిష్యవిత్తాపహారిత్వం 


శ్రీరాజావారిని గురువుగారి దర్శనానికి పంపించివుంది కథాసరస్వతి. యింక అక్కడ 
జరిగిన సంగతి సందర్భాలు వ్రాయాలి. యేముంది, 'కట్టేండు | కొట్టిండు" అన్నమోస్తరుగా 
వ్రాస్తే యిదివజకే ముగింపయేది. మధ్యమధ్య యితరప్రసంగాలవల్ల కొంత పెరిగింది. 
కానివ్వండి. గురువులవారికి పాదపూజ వక లక్షకు తక్కువ స్వీకరించడానికి సంకల్పం 
లేకపోయింది. రాజావారో? యేభైవేలకుమించి యిచ్చేసంకల్పం లేకపోయింది. వారికీ 
వీరికీ కొంతవబికు మృదువుగానే కొంత చర్చ జరిగివుంటుంది. శ్రీ రాజావారు గురువులవారి 
“శిష్యవిత్తాపహారిత్వం” బాగా కనిపెట్టారు. “శిష్యహృత్తాపహారులు” వీరు లేశమున్నూ 
కారనుకున్నారు. యిట్టివారిని మనం పిలిపించడమే ప్రథమ తప్పిద మనుకొన్నారు. 
యెభైవేలుకూడా ఆయన అంగీకరించినప్పటికీ ఇవ్వడం దుర్వయమే అనుకున్నారు. 
యా దుర్వ్యయం లేకుండా చేసినందుకు గురుపీఠంవారు అభినంద్యు లనుకొన్నారు. 
యేమనుకొన్నప్పటికీ గురుత్వం వదులుకోడానికి వీలులేదే! దానిలో యివేమేనా 
స్మార్తగురుత్వాలా? “అర్ధం ప్రాణం ఆచార్యాధీనం” అనే తరగతిలోవి కదా? 


18 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 
జుట్లుకోతప్రకరణం 
టు 


మా రాజావారివద్ద యీ అర్ధప్రాణాచార్యాధీనాల ఆటలు కూడా సాంగుతాయా? 
ఆయన మహా యుక్తిశాలి. చక్కంగా ఆ శిష్యత్వాన్నుండి తప్పించుకున్నారు చూడండి. 
లోపల గురువుగారిమీద బోలెండు కోపం వచ్చింది. అలా కోపంరావడమె తటస్టిస్తే 
ఆరోజుల్లో మా రాజావారికి యెవరిమీంద వచ్చిందో వారిజుట్టు వుందేదికాదు, కాని 
ఆ జుట్టుకు యెన్ని సంచుల రూపాయీలో వెంటనే ముట్టేవి అని యిప్పటికిన్నీ 
చెప్పుకుంటారు. జుట్టు పోంగొట్టుకొని రూపాయీలు స్వీకరించినవారిలో యిప్పటి కెవరున్నూ 
మిగిలినట్లు లేదు. యాభై అరువై యేళ్లనాంటి ముచ్చట్లు. యీ సంగతి తెలిసి కొందణు 
ధనసంపాదనకు యిది మంచి వుపాయమని రాజాగారివద్ద కొంత తెలివి తక్కువగా 
నడవడాన్ని ఆరంభించేవారంట. యెందుకంటే ఆ కాలంలో యిప్పటికాలంలోలాగా - 
సకలమ్మున్‌ గొరిగించుకోవడం ఫేషను కాకపోవడంచేత, జుట్టుపోయిందంటే పెద్ద 
అవమానమేకాని, ఆ అవమానానికేమి, పోతేపోయింది వెధవజుట్టు, మళ్లా పెరుగుతుంది. 
“శాకినీవ దినేదినే” వేలకొలది సొమ్ము దానంతటది వచ్చి యింట్లో పడుతుంది గదా! 
అని ఆ పెద్ద మనుష్యుల ఆశ. “బోలెడుతిట్లయినా బొక్కెందు కొల్టిలుగా” వంటారుకదా 
పెద్దలు? అయితే అలా ప్రయత్నించినవారి జుట్టుమాత్రం మారాజావారి ఆయుధానికి 
వక్కటీకూడా బలిఅయినట్లు నేను వినలేదు. యెంతసేపూ వారి దివానులవీ, అడపాదడపా 
గవర్నమెంటు వుద్యోగులవీ అరుదుగా పండితులవీ పోతూవచ్చాయి. పండితులంటే 
ఆకాలంలో ఆ బిరుదు రావడం సామాన్యంగా వచ్చేదికాదు. కావ్యనాటకాలంకారాలు 
పూర్తిగా చదివినవారికి ఆ బిరుదు వుండేదేకాదు. సాహిత్య గాళ్లనేవారు వారిని. ఏదో వక 
శాస్త్రంలో పూర్తిగా పాండిత్యం సంపాదిస్తేనే పండితుడనడం. ప్రస్తుతం పండిత అనేబిరుదు 
బహు తేలికగా సంపాదన అవుతూవుంది. దీన్నిలా వుంచుదాం. 


పొక్కునూరి వేంకట శాస్తులుగారు 


పండితులలో అనగా సాహిత్యపరులలో పొక్కునూరి వేంకట శాగస్తుల్లు గారనేవా 
రొకరు శ్రీ రాజావారితో బహు చనవుగా మాట్లాడేవారుండేవారట! శ్రీవారున్నూ 
యీ శాస్తుల్లుగారున్నూ సహాధ్యాయులని వినడం. యే చదువు సందర్భంలోనో తబిసీలు 
తెలియదుగాని బహుశః కావ్యపాఠ సందర్భంలో అయి వుండాలి. రాజావారు యెవరేనా 
పండితులు వస్తే వారితో ధారాళంగా సంస్కృతమే మాట్లాడేవారని వినికి. ఆ కారణంచేత 
వారు బాల్యంలో సంస్కృతభాష అభ్యసించి వుండాలి. ఆ సందర్భంలో యీయన రాజావారికి 
సహాధ్యాయులో, సతీర్థులో అయివుండాలి. ఆ చనువుచేత ఆంతరంగికులుగా వుండడమే 


పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు 19 


కాకుండా యాయన రాజబంధువులకేమి, పండితులకేమి యెందణికో రాజావారిచేత యెన్నో 
వుపకారాలు చేయించినట్లు వినికి. అంత చనువుండడంవల్ల నిర్భయంగా మాట్లాడుతూ 
వుండడం వుండేదేమో. దానిలో యేం పొరపాటొచ్చిందో వకపర్యాయం కాబోలును 
రాజుగారి కత్తికి శా(స్తుల్లుగారి జుట్టుపిలక పనిచెప్పినట్లు వింటాము. ఆ పిమ్మట కూడా 
వారిద్దరికీవున్న బాల్యమైత్రికి లోటులేకుండానే జరిగినట్టున్నూ వింటాము. ఆ కారణంచేతనే 
ఆ శాగస్తుల్లుగారెప్పుడో మళ్లా రాజాగారు కులాసాగా మాట్లాడుతూవున్న సందర్భంలో 
యా జుట్టుకోంత (ప్రసంగం వచ్చేటప్పటికి “మహాప్రభో, నా జుట్టు యెంతో అదృష్టం 
పెట్టిపుట్టందికనక మీవంటి మహాప్రభువుల కత్తికి యెరయింది” అంటూ యింకా కొంత 
మోటుగానే మాట్లాడినట్లున్న్యూ ఆయుక్తికి రాజావారు చాలా సంతోషించినట్లున్నూ కూడా 
వినికి. 


వకకమ్మకులీనుడు 


(ప్రసకానుప్రసక్తంగా జుట్టుకోంత ప్రకరణంలోకి దిగాంగనుక యీ ప్రకరణం 
తరువాయికూడా యేకరు పెట్టేసే ప్రధానాంశంలోకి వస్తాను. గృహస్థులలోకి శ్రీ రాజావారికి 
మిక్కిలీ ప్రేమపాత్రుండైన సంపన్న గృహస్థు వక కమ్మకులీనుని జుట్టుక్కూడా యీ అదృష్టం 
పట్టిందట. కాని వెంటనే నలభైవేల రూపాయీల సంచులను యేనుంగుమీంద వేసికొని 
రాజావారు ఆ ఆసామీని గౌరవించడానికి స్వయంగా మితపరివారంతో వస్తాదు సహితంగా 
ఆయన గ్రామానికి దయచేసినట్టున్నూ, ఆకమ్మ కులీనుని మేనల్లుళ్లు వగయిరా అసలాయన 
యెంతచెప్పినా వినక రాజావారిని అవమానించే ప్రయత్నం పూర్తిగా చేసినట్టున్నూ 
యేలాగయితే యేమి వస్తాదు తెలివి తేటలవల్ల ఆ గండాన్నుండి తప్పించుకొని రాజావారు 
సురక్షితంగా కోటలోకి చేరుకున్నట్టున్నూ వినికి. కాని అసలు జుట్టుకోతబడ్డ ఆసామీ 
మిక్కిలీ రాజభక్తుడున్నూ రాజావారి మృదుహృదయమున్నూ తాత్మాలిక కోపమున్నూ 
యెలింగినవాడున్నూ అవడంచేత, లేశమున్నూ తన మేనల్లుళ్ల దురాగతానికి 
సమ్మతింపనేలేదని యేకగ్రీవంగా అందజూ చెప్పుకుంటారు. అయినా తుదకు మేనల్లుళ్లు 
చేసిన పనికి ప్రతిఫలంగా ఆ ఆసామీ యేడు సంవత్సరాలు కాబోలును కఠిన శిక్ష 
అనుభవించి విడుదలకాకుండా ఖయిదులోనే కాంబోలును మరణించినట్లు విన్నాను. 


సవతినాయనమ్మగారు 


జుట్టుకోంతలలో కొంత గణింపదగ్గది పురుషులకు సంబంధించిందిది మాత్రమే. 
స్త్రీలకు సంబంధించినవి అంతగా నున్నట్లే లేదు. సవతి నాయనమ్మగారిమీంద కాబోలును 


20 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కోపంవచ్చి బాగా చిన్నతనంలో అంటే రాజ్యాధికారం వహించినపిమ్మటే యీ మహోత్సవం 
జరిగించి తరువాత పస్తాయించికొని వారిలోవారే కనక వక యుక్తిచేసి అది లోలోపలే 
మాసిపోయేటట్టు చేసుకున్నారని వినికి. యేమిటంటే ఆ యుక్తి:- నాయనమ్మగారే కనక, 
మళ్లా ఆవిడ దర్శనానికి వెళ్లి నమస్మారంచేసి, నేను యీ పని యెందులకు చేయవలసి 
వచ్చిందంటే, సుమారు ర్‌, 6 నెలలనాండు మీకు మిక్కిలి జబ్బుచేసింది. ఆ సంగతి తమ 
చిత్తానికి విశదమే. ఆ సందర్భంలో మీరు బ్రతుకరనే సంశయం నాకు తోంచి, వున్న 
యీ కాస్త పెద్ద దిక్కున్నూ లేకుండా చేస్తాడేమో భగవంతుడని దిగులుతోంచి 
“కలౌవేంకటనాయకః” అని వుండడం చేత శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామివారికి నాలో 
నేనే మీరు నింపాదిగావుంటే “యిలా జరిగింపచేస్తా” నని మొక్కుకున్నాను. కాని యిటీవల 
యీ మాట మీతో మనవిచేస్తే మీరు సుతరామున్నూ అంగీకరించరని నాకు తెలిసివుండడం 
వల్ల నైతేనేమి, వకవేళ నాయందువుండే (పేమాతిశయంచేత తాము అంగీకరించినప్పటికీ 
తమకేశపాశం వకమంగలిచేత స్పృశింపంజేయడానికి దేవతా సాన్నిధ్యంలో అయినప్పటికీ 
అంతఃపుర మర్యాదకు విరుద్ధంగా వుంటుందని తోంచియేమి, మంచో చెడ్లో నాకీలా 
తాత్కాలికంగా తట్టి లేనికోపాన్ని తెచ్చుకొని ఆకాస్తా నేనే చేయవలసివచ్చింది. అనేటప్పటికి 
మనుమడి యుక్తిచమత్కారానికిన్నీ భక్తి తాత్సర్యాలకున్నూ సంతోషించి యెప్పటివలెనే 
చల్లని దృష్టితోనే ఆదరిస్తూ వుండేవారనిన్నీ పెద్దలవల్ల వినివున్నాను. 


యేమైనా, గవర్నమెంటుప్రభుత్వం యింకాబాగా బలపడ్డరోజులు కావుకనుక మా 
రాజావారి ప్రభుత్వం పూర్వపుజమీందార్ల ్రభుత్వమ్మాదిరిగా నిరంకుశంగానే 
వెళ్లిపోయిందనడానికి పయిజుట్టుకోంతలు వగయిరా సాక్ష్యమిస్తాయి. జుట్టుకోతపడడమంటే 
శిరచ్చెదం చేయడానికితగ్గ కోపం వస్తేనే జరిగించేవారని తజ్జులుచెప్పేవారు. రాజావారి 
దర్శనానికి వెళ్ళడమంటే పెద్దపులివుండే గుహలోకి వెళ్లడమే అని యెవరిమట్టుకువారే 
భయపడుతూ వుండేవారట. “తస్మాద్రాజ ముఖం భీష్మం భావుకం” అంటారుకదా? కాని 
నిరపరాధులను యెవరినిగాని రాజావారికోపం బాధించనేలేదని యిటీవల, అనంగా శ్రీవారి 
జీవితానంతరం, చెప్పుకుంటూ వుండగా శతథా సహ(స్రథా వినివున్నాను. అంతకుపూర్వం 
జమీందార్లకు సివిలు మేజస్టేటు అధికారాలు వుండడమున్నూ అప్పుడప్పుడే అవి 
తప్పిపోతూవున్న రోజులవుతూ వుండడముచేత యెవళ్లేనా దివాణం విషయంలో 
అవిధేయతగా వర్తిస్తే, సామాన్యపు లాకలూకాయ లతోపాటు వారుకూడా మేజస్టేటువద్ద 
ఫిర్యాదు చేసుకోవడం అనేది నామర్దా అనిపించి రాజావారిట్లా చేసేవారని లోకుల వుత్రేక్ష 
యిదేనా యీ పిఠాపురపు ప్రభువరేణ్యునకే సాగిందిగాని యింతకన్నా పెద్దసంస్తాన 
మైనప్పటికీ విజయనగరానికి కూడా సాంగినట్లులేదు. వొక్కొక్క జాతక ప్రభావం వాక్కాక్క 


పిరాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు 21 


హోరగా జరుగుతుంది. గతించిన శ్రీ ఆనందగజపతి మహారాజులుం గారు 
యావజ్జీవమున్నూ తమప్రభుత్వానికి సివిల్‌ మాజస్టేటు అధికార సంపాదన కోసమె 
యత్నించి తుదకు కృతకృత్యులు కాలేదని వింటాము. వీరట్టి ప్రయత్నం చేసినట్లు లేదుగాని 
స్వయంగానే సాంగించుకున్నారు. 


వక గవర్నమెంటు వుద్యోగి 


వక గవర్నమెంటు వుద్యోగికూడా వీరి ఆగ్రహానికి యెజకావడం తటస్టించిందంట. 
అది లోలోపల మాసిపోక పై అధికార్ల నోటీసుదాంకా వెళ్లి, తుదకు ఆ వుద్యోగి శృంగార 
ప్రియుండు కనుక ఆయన ప్రియురాలికి పదిహేనువేల రూపాయీలు యివ్వడానికిన్నీ 
ఆ వుద్యోగి మొదటతన్ను రాజావారు కొట్టనట్టు చెప్పి యిప్పుడు అన్యథాగా చెప్పడంవల్ల 
వుద్యోగం పోవడం తటస్థిస్తుందిగనక ఆ విషయంకూడా ఆలోచించందగ్గదే అవడంచేత 
ఆయనకు యావజ్జీవమున్నూ వుదయ వరహా లివ్వడానికిన్నీ యేర్పబచి ఆ చిక్కులోనుంచి 
తప్పించుకొన్నట్లు మా తండ్రి గారివల్లనే వినివున్నాను. యింత తపిసీలుగా మా తండ్రిగారికి 
తెలియడానిక్కారణం: - ఆ వుద్యోగి మా గ్రామం వచ్చినప్పుడు మా పశువుల పాకలో 
మకాంచేసేవారంట. యేంకర్మం, గ్రామంలో బసేదొరికేదికాదా అంటే, ఆయన 
దాసీప్రియురాలి సహితంగా వస్తే యే గృహస్థింట్లో బసదొరుకుతుంది? వారు అడగా 
అడగరు. అప్పటి కాలాన్నిబట్టి గృహస్థులు యివ్వా యివ్వరుకదా? మాతాతగారికి 
వ్యవసాయం విస్తరించి వుండడంవల్ల, గవర్నమెంటు అధికారిగదా ఆయనతో యెప్పుడేంపని 
పడుతుందో అని ముందాలోచనచేసి, యింటికి కొంతదూరంలో ఉన్న పశువులవాక 
బాగుచేయించి, ఆ నాలుగు రోజులున్నూ పశువులను యితరత్ర కట్టుకొనే వారంట! 
అందుచేత యీ రాయబారాలు యావత్తున్నూ మా యింట్లోనే జరగడంచేత మా తండ్రిగారికి 
బాగా తెలియడానికి కారణమయింది. 


గురు శిష్యభావపు వాడితనం 


యింతకూ (ప్రధానాంశం రాజావారికి గురువుగారి విషయమై పట్టరాని 
కోపంవచ్చింది. యితరవిషయమైతే యేం జరిగేదో? గురువిషయం కదా? వారి ప్రవర్తన 
మేలావున్నా శిష్యులు ఆక్షేపించడానికి అవకాశం లేనట్లు, శాస్త్రాలు ఘోషిస్తూవున్నాయి. 
రాజావారు పూర్వాచార పరాయణులు. మంచి (శ్రుతపాండిత్యం కలవారు. గురువుల 
విషయంలో తొందర పడతారా? లేదా, మరి యిచ్చచొప్పున లక్షా కుమ్మరిన్తారా 
పాదపూజకింద? యీ మధ్యనే రాజమండ్రిలో జరిగిందని విన్నాను - వక సంపన్న 


22 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


గృహస్థింటికి గురువులు వచ్చారు. వారికి సప్లయి చేయడంలో బ్రాందికూడా కావాలని 
జాబితాయిచ్చారు. శిష్యుండికి ఆ వస్తువు సేవించడం బాగున్నట్లు తోంచలేదు. దానిమీద 
“స్వామీ యిదిమాబోట్లమేసేవించం, మీరు గురువులు, మీరుసేవిస్తే లోకంపాడయిపోదా?” 
అని వినయంగానే మనవి చేసేటప్పటికి, గురువుగారికి కోపంవచ్చి, నీవు కులగురువునగు 
నన్ను ధిక్కరించావు కనుక వంశనాశనమయిపోతావు అని శపించారంట. ఆ శాపాన్ని 
ఆగ్భహస్థుతల్లివినినొచ్చుకొని “అయ్యా, యెబంగండు, అజ్ఞాని, “మీమాటకు యెదురు 
చెప్పకూడదు” అంటూకోపోపశమనంజేసి జాబితాయిప్పించవలసిం దంటే, శాంతించి 
వంకపూటకు కాబోలును నలుగురైదుగురికి రు.25-0-0లు బిల్లుచేశారంట! గురుశిష్య 
భావం అంటే ఇట్టిది. అందులో వైష్టవసంప్రదాయంలో దీనికి మటీ వాడితనం వుంటుంది. 
యీ రోజుల్లో అన్నిటితోపాటు దీనికిన్నీ వాడి తగ్గింది కాని యేలాగైనా యింకా యిది 
అక్కడక్కడ మిక్కిలి అమల్లోనేవుంది. 


సామాన్యగృహస్టే అంతోయింతో గురువుగారి అవ్యక్తతకు యెదురు 
తిరగవలసివచ్చిందే, మండలాధిపతి యెదురుతిరగడంలో ఆశ్చర్య మేముంటుంది? అయితే 
యిక్కడ అలాటి అవ్యక్ష్యృత యేమివుంది? మండలాధిపతి శిష్యుండైనప్పుడు గురువు 
వారితాహతు ననుసరించి పాదపూజ యిమ్మని కోరవచ్చునుగదా? అంటే, యీ ఆశకు 
పరిమితంటూ వుంటుందా? యెంత పీఠాధికారస్టులైనా సన్యాసులేకదా? అట్టి సన్యాసుల 
ఆశ గృహస్థులకన్ననూ మించిపోతే యింక సన్వ్యాసంపుచ్చుకోవడమెందుకు? ఆయీ 
సందర్భాలు ఆలోచించి చూస్తే గురువులవారి (ప్రవృత్తి సమర్ధనీయంకాదు. రాజావారో, 
లక్షయివ్వడానికేకాదు, యెన్నిలక్షలివ్వడానికైనా తాహతు కలవారే అనుకుందాం. తుదకు 
రాజావారు చేసిన చమత్కారం చూడండి. అట్టే నిదానించారు. దీనికి వుపాయం యిదే 
అనుకున్నారు. దగ్గరవుండే ప్రధాన నవుకరు బొంగు కిష్టమ్మను, కిష్టమ్మా విభూతిసంచీ 
యిలా తెమ్మన్నారు. గురువుగారు చూస్తూవుండంగానే ద్వాదశోర్ధ్వపుండ్రస్థానాలకు 
చతుర్వింశతి విభూతి పెండికట్లు ఆదేశంగా ధరించారు. గురువగారు ఆశ్చర్యపడి, 
యాఖైవేలూ గంగలో గల్పుకున్నాంకదా అనిలోలోపల అనుకుంటూ వున్నారు. ఆ పట్లాన్ని 
దిగ్గునలేచారు. స్వామీ అని సగౌరవంగానే గురువుల వారిని సంభావించారు. అయ్యా, 
నా పేరెవరో తమకు తెలుసునా? అన్నారు. గంగాధర రామారావు; యీ పేరునుబటి 
నాకు తీరుమణితిరు చూర్ణధారణ కెంత ఆవశ్యకత వుందో విభూతి రుద్రాక్ష ధారణకున్నూ 
అంతే అధికారంవుంది. ఆజ్ఞ తీసుకుంటున్నాను, శిష్యుని యందు దయవుంచండి, అనిలేచి 
కోటలోకి దయచేసినట్లు (ప్రత్యక్షంగా చూచినవారు చెప్పగా నె విని వున్నాను. 


పిరాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు 23 
అప్పటికాలానికీ యిప్పటికాలానికీ వ్యత్వాసం 


యీగాథ యావత్తూ మావీథినే మాయింటికి సుమారు 60, 70 గజాలలో వుండే 
వెఖానసుల గృహంలోనే జరిగింది కాని, నాకు బొత్తిగా చిన్నతన మవడంచేత యితరులవల్ల 
విని వ్రాయడమే అయింది. కాని స్వయంగాచూచి వ్రాసిందిమాత్రంకాదు. అయితే ఆ 
వయస్సులో జరిగినవి కూడా కొన్ని యిప్పటికిన్నీ జ్ఞాపకంవున్నాయి. శ్రీ రాజావారు మా 
గ్రామం దయచేసినప్పుడు ఏవీథిని వెడతారో ఆ వీథినివున్న యిండ్లల్లో వుండే ముత్తెదువులు 
మంగళహారతు లివ్వడం వుండేది. ఆలా హారతిపట్టిన పళ్లేలలో యేదో రూపాయికి తగ్గకుండా 
ఆ రాజావారు వేయించడం వుండేది. యిది జ్ఞాపకం వుందిగాని మణ్‌కొన్ని జ్ఞాపకం 
లేవు. యిప్పటికీ అప్పటికీ చాలా వ్యత్యాసం. యేవిషయంచూతామన్నా వ్యత్యాసమే. యిప్పటి 
జమీందార్లు యెవరినేనా ధనికుడుగా వుండేవాణ్ణి మన్ననగా పిలుస్తారు పిలవవలసివస్తే. 
అప్పుడో! కోటీశ్వరుణ్ణేనాసరే, వర్ణాశ్రమాచార పద్ధతినితప్ప, జమీందార్లేకాదు, రాజబంధువులే 
కాదు, రాజోద్యోగులే కాదు పిల్చేవారేకారు, ఆ ధనాధ్యులేనా యే సందర్భంలోనో జమీందార్లు 
తన్ను పిల్చి మాట్లాడేండంటేనే సంతోషించేవారు. అంతేనేకాని యేమండీ అన్నారుకారని 
విచారించినట్లే లేదు. యీ సందర్భం నేను కాకినాడలో వక షాహుకారు సందర్భంలో 
చూచాను. శ్రీ చెలికాని జగన్నాధరాయణింగారు రాజబంధువులు గాని రాజులుకారు. 
ఏరు మా రాజావారి ఆఖరు మామగారు, అనగా యేడోభార్య తండ్రి అన్నమాట. యింకా 
కొన్ని చుట్టటికాలు వుంటే వుంటా యనుకొందాం, అప్పటికి అమల్లోవున్న చుట్టటికం 
అది. యయన వక పెద్ద షాహుకారుని 'నీవు' అని యేకవచనంగా మాట్లాడడం నేను 
స్వయంగా విన్నదే. అసలు మా రాజావారు యీ షాహుకారు కంటేనేకాదు, యీ 
దేశంలోవున్నయే షాహుకారుకంటే కూడా చాలా గొప్పగా వుండి పేరుప్రతిష్టలు గడించిన 
షాహుకారినే నువ్వనే వారని విన్నాను. ఆ జమీందార్లకాలంవేరు, యీ జమీందార్ల కాలం 
వేణు. వీరు యించుమించు సామాన్యప్రజలుగానే మాణిపోవలసివచ్చింది. యీ 
గవర్నమెంటు (ప్రభుత్వంలో కాంబట్ట యిప్పటి దృష్టితో అప్పటి జమీందార్ల చర్యలుగాని 
అప్పటి దృష్టితో యిప్పటి జమీందార్ల చర్యలుగాని మనం ముచ్చటించుకొంటే “యేతంపెట్టు” 
గా వుంటుంది గాని లేశమున్నూ సరిపడదు. 


కొన్ని చోట్ల శాస్తమర్యాదను పూర్తిగా అతిక్రమించిన గౌరవాలున్నూ వుండడం 
చూచాను. యానాంలో దేవాలయంలో తీర్ధప్రసాదాలు శూద్రులకిచ్చాక కోమట్లకిచ్చేమర్యాద 
యెన్నాళ్లనుంచో వుంది, (బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులుకాని (బహ్మక్షత్రియశూద్రవైశ్యులు 
కాదుగదా? యిది బలాబలాలనిపట్టి జరిగేమర్యాద. దెబ్బకు దెయ్యం జంకుతుంది కదా? 


24 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


శాస్త్రం కూడా యీలాంటి విషయాలలో పనిచేయదు. జంకుతుంది. యిది విషయాంతరం. 
పూర్వపు జమీందార్ల మర్యాదలూ వేషభాషలూ యిప్పుడు మనం కథలలో చెప్పుకోవలసిందే 
గాని అనుభవంలో కనపడవనేది యిప్పటి ముఖ్యాంశం. 


మా గంగాధరరామారావుగారు సర్వవిధాల పూర్వపు తరగతిలో వారు. స్నానము, 
వారి కేర్చడ్డరీతిని సంధ్య, జపము, తపము, యివన్నీ నెఅవేర్చుకొనేవారు. యే వర్ణస్థుల 
నెట్లు గౌరవించాలో అట్లే గౌరవించేవారు. కులాభిమానం యెంతవుండాలో అంతా పూర్తిగా 
వున్నవారు. పండితులయం దెంతవటికు రాజున కభిమానం వుండాలో అంతా సంపూర్తిగా 
వున్నవారు. వేయేల, యే విషయ మందున్నూ పూర్వులకు తీసిపోకుండా మన మర్యాదలు 
లవమున్నూ తగ్గకుండా రాజ్యపరిపాలన చేసినవారని అనుభవజ్ఞులు యిప్పటికిన్నీ 
చెప్పుకుంటారు. 


శ్రీవారు రాజ్యానికి వచ్చిన స్వల్పకాలంలోనో, లేక అంతకు పూర్వమో, కొవ్వూరు 
గోపాలశాస్తుల్లుగారనే షడ్డర్శనీ పారంగతులు కాశీ నుండి దేశానికి దయచేసి 
గోదావరీతీరమనే కారణంచేత తుట్టతుదరోజుల్లో కొవ్వూరులో మకాం చేశారు. 
యీ శాగస్తుల్లుగారికి షడ్డర్శనాలలో సంపూర్ణ పాండిత్యం ఆలా ఉండగా మంత్ర శాస్త్రంలో 
మిక్కిలీ పాండిత్యం వున్నట్లు అనేకులవల్ల వినడమే కాకుండా శ్రీ మా గురువరేణ్యులు 
బ్రహ్మయ్య శాస్తులవారివల్ల కూడా యెక్కువగా విని వున్నాను. యీ శాగస్తులవారు నేను 
యెటింగే కాలానికప్పుడే స్వర్గతులైనారు. కాని వీరిముఖ్యశిష్యులలో వకరైన శ్రీ అద్దెపల్లి 
కృష్ణశాస్తుల్లుగారిని నేను చాలాసార్లు సందర్శించి వున్నాను. వీరికికూడా మంత్రశాస్త్రంలో 
యెక్కువ ప్రజ్ఞవుందని సర్వులు చెప్పుకోవడం కలదు. గురువుగారిప్రజ్ఞ యేలాటిదో 
మంత్రశాస్త్రంలో, శిష్యులు కృష్ణశాస్తుల్లుగారి ప్రజ్ఞకూడా అట్టిదే అని వినికి. గురువుగారి 
ప్రజ్ఞావిషయం యీ దేశంలోనే కాదు - కాశీలోకూడా చాలా గొప్పగా చెప్పుకోవడం 
నేను స్వయంగా కాశీలోనే వినివున్నాను. వీరిప్రజ్ఞనుబట్టే వీరికి శ్రీ విజయనగరం 
సంస్థానంవారు దేవిడీమన్నా చేసినట్లు కూడా మా గురువులు చెప్పంగా వినివున్నాను. 


శ్రీ విజయనగరం ప్రభువు శ్రీ ఏజయరామగజపతిమహారాజులుంగారు 
విజయనగరాన్ని సర్వవిధాల కాశీగా మార్చవలెననె వుద్దేశం కలవారని వింటాను. 
ఆ కారణంచేత ఆ కాశీలో ప్రసిద్ధులైన పండితులను రప్పించి తమ సంస్థానంలో వారివారికి 
తగిన సమ్మానాలేర్చబచి గౌరవిస్తూండేవారనిన్నీ, అందులో యీగోపాలశాస్తుల్లుగా 
రొకరనిన్నీ యీ శాస్తుల్లుగారియందు ప్రభువు చూపించే గౌరవాతిశయం మిక్కిలీ 
యెక్కువగా వుండడంచేత తక్కిన పండితులు దాన్ని చూచి సహింపలేకపోయా రనిన్నీ, 


పిరాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు 25 


ఆకారణంచేత యీ మహావిద్వాంసుందికి ఆ సంస్థానాన్నుంచి “యేలాగరా? వుద్వాసన 
చెప్పించడం అని ఆలోచించి ఒక కుట్రపన్ని మహా రాజావారితో యీవిధంగా 
మనవిచేశారనిన్నీ వినడం. యేలాగంటే “మహాప్రభో! మన గోపాలశాస్తుల్లుగారు యితర 
శాస్త్రాలలో నిరుపమానమైన పండితులు సరేగదాండి. వీరు మంత్రశాస్త్రంలో కూడా ప్రత్యక్ష 
దాఖలా చూపించే పండితులని దేవర విన్నారో లేదో అని మనవిచేసుకుంటూ వున్నాము. 
యెందుకంటే యీలా మనవిచేసుకోవడం : తమ సెలవైతే ఆలాటి ప్రత్యక్ష దాఖలా వీరు 
కనుపరుస్తారేమోకాని మాబోంట్లం కోరితే చూపించరు. తమ సన్నిధినివుండి ఆ దాఖల 
చూద్దామనే కుతూహలంతో యింతగా మనవిచేసుకోవడం” అంటూ శ్రీమహారాజావారితో 
చాలాసార్లు విజ్ఞాపన చేసుకోంగా చేసుకోంగా, వకరోజున శ్రీవారు శాస్తుల్లు గారిని 
సగౌరవంగా “శాస్రీజీ” అని సంబోధించి “మీమంత్రశాస్త్ర దాఖలా వకపర్యాయం మాకు 
చూపించాలి” అని కోరేరంట. దానిమీద శాగస్తుల్లుగారు “యివి పరీక్షించతగ్గ విషయాలు 
కావు - నవగోప్యాని కారయేత్‌ అనే తెగలోవి” అంటూ మనవిచేసుకోవడమైతే జరిగిందిగాని 
రాజుగారు యేమైనాసరే చూచి తీరాలని పట్టుపట్టినాంరట. “ఆలాగయితే చిత్తం రేపు 
మా జపం అయేటప్పటికి వక నిమ్మకాయంత బంగారాన్ని నలీ తొలీ లేని ముద్దగా 
వున్నదాన్ని సిద్ధంచేసి వుంచండి” అని శాగస్తుల్లు గారు రాజాగారితో మనవిచేసి ఆజ్ఞ 
తీసుకుని స్వగృహానికి దయచేశారంట. అయితే శాస్తుల్లుగారు వూరికే ప్రజ్ఞ చూపడమే 
అనుకున్నారు కాని దీనిలో యేదో పండితులు పన్నిన కుతంత్రం వుందని లేశమున్నూ 
యెజగరు. ప్రభువంతకంటే గుర్తించలేదు. ఆ తంత్రం యేమిటో ముందు తేలుతుంది 
కాబట్ట యిక్కడ విస్తరించేదిలేదు. 


అదేరీతిని బంగారం సిద్ధంచేయించారు మహారాజావారు. పండితులందటితోటి 
పరివేష్టించంబడి చూస్తూ వున్నారు. ఆ సమయంలో టక్కూ టుక్కూ మంటూ పాంకోళ్ల 
చప్పుడుతో శాస్తుల్లుగారు చిన్న జారీ చెంబు సహితంగా దయచేసి ఆ బంగారు ఘటికమీంద 
ఆ జారీచెంబులోవున్న వుదకం ప్రోక్షించేటప్పటికి అది రెండుచెక్కలుగా “ఫదేలు మని 
శబ్దంయిస్తూ విడిపోయిందంట! దాన్ని చూచేటప్పటికి రాజాగారికి అత్యాశ్చర్యమే కాకుండా 
మనస్సులో కొంత భయంకూడా కలిగిందట. పండితులు ఆలోచించిన కుతంత్రము 
యీలా రాజావారికి భయం కలిగించాలనే. సరే గోపాలశాస్రుల్లుగారు మళ్లా స్వగృహానికి 
సెలవుపుచ్చుకొని దయచేశారు. పండితులు శాగస్తుల్లుగారి ప్రజ్ఞావిశేషాన్ని పొగడుతూ 
ఉన్నట్లు అభినయిస్తూ రాజావారి మనస్సులోవున్న భయాన్ని మణింత వృద్ధిచేశారు. మొత్తం 
రాజావారికి తుట్టతుద కేంతోంచిందంటే: వోహో ఈయన అందటు పండితుల 
వంటివారుకారు. యీయన్ని సంస్థానంలో పెట్టుకోవడమంటే పులితో చెలగాటం వంటిది. 


26 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యెప్పుడేం మనమీద కోపం వస్తుందో : అలా వచ్చేయెడల యీ బంగారు ఘటిక మాదిరిగా 
మన తలనుకూడా యీయన మంత్రశాస్త్రబలంచేత పగులగొట్టడాని కభ్యంతరం వుండదని 
నిశ్చయించుకొని, వుపాయంగా సగౌరవంగా వారి మనస్సుకు నొప్పి తగలకుండానే 
ఈ చిక్కునుండి తప్పించుకోవాలి కనుక, ఫారాలో శాస్తులవారు దర్శనానికి వచ్చినపుడు 
“మా సెల వైతేనే కాని యీలోగా తాము దయచేయవలసి వుండదు. అవసరమైనప్పుడు 
మేమే కబురుచేస్తా” మన్నారు రాజావా రని చెప్పేయేర్పాటు చేశారంట. సరే! జీతం 
ముడుతూవుంది. ఆలా వత్సరమో, రెండు వత్సరాలో జరిగిపోయాయి. దర్శనం మాత్రమే 
లేదు. కాని తక్కిన మర్యాదలన్నీ యథాప్రకారంగానే జరుగుతూ వున్నాయి. అప్పటికి 
శాస్తుల్లుగారికి యేలాగో కర్ణాకర్ణికగా తోడి పండితులు చేసిన కుతంత్రంకూడా బోధపడింది. 
దానితో యింక యీలాటి శత్రుమధ్యంలో యీ వింధ్యభూమిలో వుండడం యెందుకని 
తోంచి “ప్రభువుల ఆజ్ఞ అయితే మళ్లా కాశీకే వెడతా”నని మనవి చేయించుకున్నారంట. 
దాన్ని అంగీకరించి “తాము యొక్కడవున్నా తమకు మా సంస్థానంలో నెలనెలకూ యిచ్చే 
సమ్మానం పంపిస్తూనే వుంటా” మనిన్నీ “తాము చిరకాలం కాశీ నివాసం చేసే వున్నారు 
కాబట్టి గోదావరి తీరంలో వుండడం మాకు అభిమత” మనిన్నీ కబురుచేశారంట. రాజావారి 
అభిమతం (ప్రకారం గోపాదక్షేత్రమైన కొవ్వూరులో శాస్తుల్లుగారు నిత్య నివాసం 
యేర్చజచుకున్నారు. యీ కారణంచేతనే గోపాలశాస్తుల్లుగారి యింటిపేరు కొవ్వూరు 
వారుగా మారింది. కాని అసలు ఇంటిపేరు ఇదికాదు. ఆపేరు నాకిప్పుడు జ్ఞాపకం 
వచ్చిందికాదు. వ్రాసే విషయం శ్రీ పిఠాపుర ప్రభువు నాయకమణిగా వుండేది - వ్రాంత 
విస్తరించి విజయనగరం మహారాజావారిమీదకిన్నీ అక్కడి పండితుల మీందకిన్నీ 
దొర్లుతూవుంది అనీ చదువరు లనుకుంటారేమో. (ప్రస్తుత కథలో శ్రీ పిఠాపుర 
(పభువుతోపాటు యీ గోపాలశాస్తుల్లుగారుకూడా ముఖ్య నాయకులే కావడంచేత వీరిని 
గురించి కొంత సంగ్రహంగా వ్రాశాననుకోండి. విస్తరించే వ్రాసే యెడల యెంతేనా యీ 
శాస్తుల్లుగారిని గురించే కాదు - వీరిని సమ్మానించిన శ్రీ విజయనగర (ప్రభువును 


గురించేకాదు - వ్రాయవలసే వుంటుంది. వోపిక వుంటే మటొకప్పుడు ఆ ప్రయత్నం 
చేసాను. 


యీలాగు కారణాంతరాలవల్ల దేవిడీమన్నా అయిన్నీ వారి వంశ పారంపర్యాయంగా 
పోషింపంబడుతూ దర్శనం మాత్రం లేకుండావున్న పండితాఖండలులు మణికొందటు 
విజయనగర సంస్థానానికి సంబంధించిన వారు వున్నారు. వారిలో శ్రీ భాగవతుల 
హరిశాస్తుల్లుగారు వకరు. వీరు శ్రీ కోటిపల్లెలో నిత్యనివాసంగా వుండేవారు. యిప్పుడీ 
దేశంలో వైయాకరణులంటూ శేషం యేమాత్రమేనా వున్నట్టయితే అది యావత్తున్నూ 


పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు 27 


వీరి విద్యావంశమే అనడంలో లేశమున్నూ అతిశయోక్తి వుండదు. యెనభై సంవత్సరాలకు 
మించిన వయస్సులో వీరి దర్శనం నేను చేసివున్నాను. వీరున్న సభలో అవధానంకూడా 
చేయడం తటస్థించింది. ఆ సభలో వీరినిగూర్చి రచించినదే యీ శ్లోకం - 


శో. శ్రీమద్భాగవతాన్వయాంబుధి విధూరాజత్సలాపాలకః 
పాణిన్యుప్తసుదర్శనశ్చ విబుధారాధ్యాంఘైి యుగ్మాంబుజః 
సత్యాసక్తహృదంతరో నిరుపమ శ్చానంతగోవర్ధనః 
పాయా దేష హరి ర్యథా సచ హరిస్సర్వాఘ విధ్వంసకః! 


ఈ శ్లోకంలో శ్రీకృష్ణునకును హరిశాస్తుల్లుగారికిన్నీ విశేషణాలు సమంగా 
అన్వయించుకోవాలి. యీలాంటి మహాపండితులు యిెందరో వుండే ఆ కాలం యిక 
మనకు రాదనుకుంటాను. దానికి ముఖ్యకారణం నూటికి ముష్నె అయిదో నలభయ్యో 
మార్కులతో శిరోమణులూ ఉరోమణులూ బయలుదేరడానికి అవకాశంకూడా యెర్చడ్డది. 
వెనకటివాళ్ల పాండిత్యాలంటే యేలాటి దీక్షతో సంపాదించుకొన్నవో వక వుదాహరణ 
మచ్చుకు యిక్కడ చూపిస్తాను, పరిశీలించండి. 


ముంగండ కాపురస్టులు శ్రీ పుల్లెల దక్షిణామూర్తిశాస్తుల్లుగారు. కాశీలో 
శ్రీ జాగేశపండిట్‌జీ వారివద్ద చిరకాలం విద్యాభ్యాసంచేసి గృహస్థాశ్రమాని కభిముఖులై 
వస్తూ వస్తూ తోవలో కొన్ని సంస్థానాలలో పాండిత్య ప్రకటనం చేసుకొంటూ మాడుగుల 
ప్రభువు కృష్ణభూపతి దర్శనానికేమో వెళ్లారంట. అక్కడ భాష్యమంతా సంధ్యావందన 
ప్రాయంగా కంఠపాఠముగానున్న శ్రీ యింద్రగంటి గోపాలశాస్తుల్లు గారితో వాదంవచ్చి 
ఎక్కడో వోడు తటస్థించిందనిన్ని దానితో మళ్లా వెనక్కి తిరిగి కాశీ వెళ్లి పదిపండ్రెండు 
సంవత్సరాలు కృషిచేసి గోపాలశాగస్తుల్లు గారిని జయించే తలంపుతో మాడుగుల సంస్థానానికి 
వచ్చారనిన్నీ, అప్పటికి సదరు గోపాలశాగస్తుల్లుగారు స్వర్గస్థులవడంచేత “అయ్యో మనకోరిక 
తీరకపోయెనే” అని దక్షిణామూర్తిశాస్తుల్లుగారు విచారించారనిన్నీ వినికి. ఆయీ కథలవల్ల 
అప్పటి పాండిత్యాలకున్నూ యిప్పటి పాండిత్యాలకున్నూ వుండే తారతమ్యాలు తెలుస్తాయని 
కొంచెం వుదాహరించాను. 


(ప్రస్తుతం కథానాయకులలో ఒకరైన గోపాలశాస్తుల్లుగారు చాలా గొప్పవారని విని 
మన పిఠాపురం రాజావారు వీరికిన్నీ సుబ్బత్రయంలో వకరైన శ్రీ తణికెళ్ల సుబ్బన్నశా'స్తుల్లు 
గారికిన్నీ శాన్తార్ధం పెట్టి జయాపజయాలు చూద్దామనే కుతూహలంతో సబహుమానంగా 
రప్పించారంట. సుబ్బత్రయమంటూ వకమాట వ్రాసివున్నాను. నవద్వీపాన్నుంచి తర్మం 
చదువుకొని వచ్చినవారిలో ముగ్గురుపండితులు మన తెలుగుదేశపువారు సుబ్బన్న, లేక, 


28 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


సుబ్బయ్య అనేపేరుగలవా రుండేవారనిన్నీ యెవరేనా తర్మంలో పేరుతెచ్చుకోవాలంటే 
యీ(త్రయాన్ని సందర్శించి వీరిమెప్పును పొందాలనిన్నీ గురువుగారు చెప్పంగా విన్నాను. 
యీత్రయంలో వకరు తణికెళ్లవారు, రెండు-అక్షతలవారు, మూండు - యెవరోగాని 
వారి యింటి పేరు జ్ఞాపకం వచ్చిందికాదు. యీ త్రయంలో వకరు శ్రీగద్వాల సంస్థాన 
పండితులు అయ్యవారిపల్లెలో కృష్ణాతీరాన్ని వుండేవారు. తక్కిన యిద్దబున్నూ బహుశః 
యీ మన కృష్ణాగోదావరీ తీరాలలోనే యేవో గ్రామాల్లో వుండేవారు - నాకు తపిసీలు 
తెలియదు. యిందులో ప్రస్తుతం గోపాల శాస్తుల్లుగారితో వాదం పెట్టందలచుకొని 
శ్రీ పిరాపురంరాజావారు ఆహ్వానించిన సుబ్బన్న శాస్తుల్లుగారి శిష్యులు యించుమించు 
మా పరమగురువులు చర్ల బ్రహ్మయ్యశాస్తుల వారికి సమకాలికులు. వీరు కిర్లంపూడి 
సంస్థానమునకు సమీపంలోవున్న ధర్మవరంలో శ్రీ బుచ్చి సీతాయమ్మగారు స్థాపించిన 
ధర్మపారశాలలో వుపాధ్యాయులుగా వుండి యెంతమందినో విద్వాంసులను చేసిన 
మహావిద్వాంసులు. మావిద్యార్థిదశనాంటికి యీలాటి పాఠశాలలున్నూ యీ విద్యార్దుల 
పోషణకుగా యేర్చడ్డ ధర్మసత్రాలున్నూ కొన్ని వుండేవి. చదువుకోవడంవల్ల యేదో సంపాదన 
మనకు అవుతుందనే వుద్దేశంతో చదువుకునే విద్యార్థులు వున్నట్లు నేను లేశమున్నూ 
యెటుగను. చదువుకోవడం మనకు విధి అనే వుద్దేశంతోనే అప్పుడు చదువుకొనేవారు. 
“బ్రాహ్మణేన నిష్కారణో ధర్మష్టడంగో వేదో౭ ధ్యేయో వ్లేయశ్చ” అనే (శ్రుతికి వదాహరణంగా 
వుండేది అప్పటివాళ్ల చదువు. డిగ్రీల లెక్క జ్వరం వచ్చినప్పుడుకూడా అప్పుడు లేనేలేదు. 
అట్టి స్థితిలో చదువు కెక్కడనుండి వస్తుంది? యీ డిగ్రీలనుగూర్చి నా యిటీవలిచర్యలో 
కొంత వ్రాసివున్నాను - అందులోనుంచి వకపద్యం వుదాహరిస్తాను. 


తే.గీ. “ఇంగిలీషు”తో పాటుగా నిపుడు సంస్కృ 
తమ్మునకుంగూడ “డిగ్రీల” తంపి వచ్చె 
నట్లు “వ్యా” సగువారలయం దెవండొ 
తక్కం దక్కినవారు శుద్ధజడమతులె, 


ఈ “వ్యాసులు కూడా చాలా తంత్రాలతో చేరివుంటాయి. అవన్నీ యిక్కడ 
యెత్తుకుంటే తేలదు. నూటికి ముప్టెయయిదో నలభై యో మార్కులు తెచ్చుకున్నారే 
అనుకుందాం. మిగిలిన మార్కు లెవరు తెచ్చియిస్తారు. అందుచేతేకాంబోలు శ్రీ కస్తూరి 
శివశంకరశాగస్తుల్లుగారు “హైయస్థు” నూటుమార్చ్ములైతే కొందటికి నూటపదిదాయకా వేయడం 
వుండెదంట! శివశంకరశాస్తుల్లుగారంటే సామాన్యులుకారు. పులైల దకిణామూరి 
శాస్తుల్లుగారుకూడా వీరివద్ద అంతోయింతో పుస్తకం పట్టినట్లు వింటాను. ఆరు కాలేజీలో 


పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు 29 


శ్రీ కం॥ వీరేశలింగంపంతులవారు తెలుంగు పండితులుగా వుండే రోజుల్లో వీరు అక్కడ 
సంస్కృత పండితులు. “హైయస్టు” కన్న అధికంగా వేశారేమని అడిగితే విద్యార్థి అంత 
అనుకూలంగా వ్రాశాండు కాబట్టి ఆలా వేశాను పొమ్మని “ప్రినిసిపాల్‌” గారికి జవాబు 
చెప్పేవారంట. యీ శివశంకరశాగస్తుల్లుగా రేమి, బందరులో శ్రీ కోరాడ రామచంద్రశాగస్తుల్లు 
గారేమి, యింకా మణికొందటు పండితులేమి పై అధికార్లకు జంకుతూ వుపాధ్యాయత్వం 
చేసినవారు కారని యెటింగినవారు యిప్పటికిన్నీ చాలామంది వున్నారు కాంబట్టి విస్తరించేది 
లేదు. చెప్పొచ్చే మాటేమిటంటే; నిజమయిన పాండిత్యము నూటికి నూటపదులు మార్కులు 
తెచ్చుకొన్నదేగాని ముప్పె అయిదూ, నలభయ్యా తెచ్చుకొన్నది కాదనిన్నీ యిప్పుడు 
ముచ్చటించుకొనే కథలో పండితులు నూటికి నూటపదిమాత్రమెకాక నూటపదహార్ల 
తరగతిలో వారనిన్నీ ఆలాటిపండితులు శాస్తార్ధం చేస్తూవుంటే విని సంతోషించడానికితగ్గ 
శుతపాండిత్యం మా పిఠాపురం లేటు రాజావారికి వుండేదనిన్నీ తెల్పడానికే యీ వ్యాసం 
నెను (వాయడానికారణం. 


ప్రస్తుతం శ్రీ రాజావారు గోపాలశాగస్తుల్లుగారికిన్నీ సుబ్బన్న శాస్తుల్లు గారికిన్నీ 
ముఖాముఖీని వాదం పెట్టి విని ఆనందించందలంచుకున్నారు. వీరిద్దజి మధ్యనూ 
జయాపజయాలు నిర్ణయింపదగ్గ పండితులు మూండోవారు కూడా వుండాలికదా? 
వారెవరంటె; మండపేట కాపురస్టులు శ్రీ యెడవల్లి చంద్రశేఖర భట్టాచార్లుగారో లేక 
వీరికుమాళ్లు జానకిరామ శాగస్తుల్లుగారో అని గురువుగారు చెప్పారు. వీరుకూడా 
కాశీపండితులే. యిక రేపోయెల్లుండో శాస్త్రార్థ్గపుసభ జరుగుతుందనంగా సుబ్బన్న 
శాస్తుల్లుగారు శ్రీ రాజావారితో “మహాప్రభూ? నాతోటి తర్మంలో పూర్వపక్షసిద్దాంతాలు 
చేశేవారు యీ దేశంలో మాత్రయంలోతప్ప మటొక్కరులేరు. యిది చెప్పక తప్పనివిధిచే 
మనవి చేసుకుంటున్నాను. కాంబట్టి ఆత్మస్తవంగా తాము అభిప్రాయపడకూడదు. గోపాల 
శాస్తుల్లుగారు ఆజుశాస్తాల్లో పండితులు. నేను ఒక్క తర్మంలోమాత్రమే పండితుణ్ణి. నాకున్నూ 
ఆయనకిన్నీ ఈ తర్శంలో ఎతంపెట్టుగా వుంటుంది. పోనీ దేవరవారి వినోదానికి 
అంగీకరించి కూచుందామంటే; గోపాలశాస్తుల్లుగారు ఆటు శాస్త్రాలలో పాండిత్యం 
అలావుందంగా మంత్రశాస్త్రంలో అఖండులు. వోడు వచ్చిందంటే ఆయన వూరుకోరు. 
కాబట్టి మనవి చేసుకున్నాను” అనేటప్పటికి రాజావారు “అలాటిభయం మీరు లేశమున్నూ 
పడనక్కజలేదు. ఇది వినోదార్ధం జరిగే సభగాని మటివక మోస్తరుదికాదు. ఈ విషయమై 
వారితో మేము మాట్లాడుతాము. తాము లేశమున్నూ జంకవలసిందిలే” దంటూ ధైర్యం 
చెప్పారంట. కాని ఎంత ధైర్యం చెప్పినా సదరు గోపాల శాస్లుల్లుగారి మంత్రశాస్త్ర పాండిత్యం 
సుబ్బన్నశాగస్తుల్లుగారికి వినికివల్ల పూర్తిగా తెలిసివుండడంచేత గుండెలు తటతట 


30 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కొట్టుకోవడం మాత్రం మానలేదు. “అయితే వాదం మానుకోరాదా? అంటే : కారణాంతరం 
చేత మానుకున్నప్పటికీ అసలు పాండిత్యంలోనే లోటుండి మానుకున్నట్టు లోకం 
భావిస్తుందికదా? అందుచేత - “యశోవామృత్యుర్వా” అని అంగీకరించక తప్పిందికాదు. 
పైగా రాజావారు సెలవిచ్చారంట : “ఏదేనా మీకు చిక్కే తటస్థించే యెడల తరతరాల 
వబకున్నూ మీకుటుంబాన్ని పోషించేభారం మా మీద వుందనుకోండి” అన్నారట. అయితే 
రాజావారికి మంత్రశాస్త్రంలో పూర్తిగా నమ్మకం వున్నప్పటికీ “గోపాలశాస్తుల్లుగారి వల్ల 
సుబ్బన్న శాస్తుల్లుగారికి అపకారం జరుగుతుంొదని మాత్రం లేశమున్నూ అనుమానం 
లేదనుకోవాలి మనం. అనుమానమేవుంటే; వారికీ వీరికీ వాదం పెట్టకుండానే 
వుండేవారేమో. రాజావారికి మంత్ర శాస్త్రంలో పూర్తిగా నమ్మకం వుందనుకోవడానికి 
శ్రీయింగు రామస్వామిశాస్తుల్లుగారికి మా గ్రామ సమీపంలో జేగురుపాడు గ్రామంలో 
యిచ్చిన పధ్నాలుగుపుట్ల భూదానమే, అనంగా నూట పండ్రెండు ఎకరాలే సాక్ష్యమిస్తాయి. 
ఆ భూమి యిప్పటికిన్నీ వారికి అవ్యాహతంగా జరుగుతూ వుంది. ఆ భూదానం యెందుకు 
జరిగిందో వ్రాస్తే చాలా పెరుగుతుంది. 


ఇంకొకటికూడా సాక్షాత్తూగాక పరంపరగా సాక్ష్యమిచ్చేది యిలాంటి భూదానమే 
వుంది. విజయనగరపు సంస్థానంలో అంతఃపురం లోనే అనుకుంటాను. వకగ్రహం 
కామినీతరగతికి చెందినది పట్టుకొని పీడిస్తూవుందంట. యిక్కడకూడా కొంచెం వ్రాయాలి, 
మనకు విద్యలో స్కూలుఫైనలు వగయిరా తరగతులలాగే గ్రహాలకికూడా తరగతులున్నాయి. 
స్తీ గ్రహాలలో “కామినీ” తరగతికి చెందినదంటే చాలా గడ్డు. పురుష గ్రహాల్లో “బ్రహ్మరక్షస్సు” 
గడ్డు. యీ గ్రహాలు యేలాటి మంత్రశాస్త్ర వేత్తలకున్నూ లొంగవు. వాట్లకు యేదో 
యితరజన్మం రావడానికి తగ్గంత తపస్సు ధారపోస్తే వదిలిపోతాయని వినడం. 
సామాన్యగ్రహాలు చేసే చేష్టలకన్న యీ కామినీగ్రహాలుచేసే చేష్టలు అద్భుతంగావుంటాయి. 
యమనిషిని యీ కామినీ పట్టుకుంటుందో ఆ మనిషిని తీసుకుపోయి అడివిలోవుండే 
అతి గహనమైన వెదురుడొంకలు వగయిరా గహనప్రదేశాలలో పెట్టడం కూడా తటస్థించడం 
చెప్పంగా విన్నాను. ఇంతదాంకా కాదుగాని, వక కామినీగ్రహం చేసేచేష్టలు ముప్పదియేండకు 
పూర్వం నేనున్నూ కళ్లారా చూచివున్నాను. (ప్రస్తుతం వినండి. ఆ గ్రహాన్ని వదల్చ్పడానికి 
కొదవేమిటి? “రాజు తలచుకుంటే” యేంలోపం కనక పెద్దపెద్ద మంత్రగాళ్లంతావచ్చారు. 
కొందు గ్రహంచేత చెంపకాయలు తినడం కూడా తటస్థించింది. మహారాజావారికి 
యేమీ తోంచడంలేదు. అట్టీస్టితిలో ఆగ్రహానికే యెంతోంచిందో?... “రాజా! యీలాచూడు” 
మని పిల్చి, “యీమంత్రగాళ్లు నన్ను వదిల్చించ లేరు గాని నీకో వుపాయం చెపుతాను. 
అలా చేయంగలవా?” అందంట. చెప్పవలసిందన్నారంట రాజాగారు, “అయితే విను. 


పిరాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు 31 


శ్రీ అజ్ఞాడ అన్నంభొట్లుగారు వకరోజురాత్రి రెండు జాములవేళ వక మాలవాడికిచేసిన 
అన్నదానఫలితాన్ని నీవు ధారపోయిస్తే నాకు దానివల్ల మంచిజన్మ వస్తుంది. తద్వారాగా 
నాబాధ మీకు తప్పుతుంది. అని చెప్పిందంట. అప్పుడు ఆ ప్రభువు అజ్జాడ అ(గహారం 
తమ సంస్థానంలోదే కనక, ఆ అన్నంభోట్లుగారిని సగౌరవంగా ఆహ్వానించి “అయ్యా 
తమవల్ల మాకీవుపకారం కావా” లంటూ ప్రార్థించారంట. దానిమీంద “అయ్యా నేను నా 
కర్తవ్యాన్ని నెఅవేర్చుకున్నానేకాని దాన్ని మళ్లా వకరికివిక్రయించే తలంపుతో గాని దానంచేసే 
తలంపుతోంగాని చేయలే”దన్నారట. రాజావారు మిక్కిలిదీనంగా ప్రార్థించారంట. దానిమీంద 
యేమీ ప్రతి చెప్పలేక ఆ పుణ్యాన్ని ధారపోశారంట. అంతతో ఆ బాధ నివర్తించిందట. 


అయితే రాత్రి రెండుజాములవేళ వక మాలవాడికి పెట్టిన పుణ్యానికి అంతవిలువ 
యెందువల్ల కలిగిందో కొంత వ్యాఖ్యానం చేయాలి. తూర్పున కొండయేళ్లు చాలావుంటాయి. 
అవి వర్షాకాలంలో అంతట్లో ప్రపంచమంతా ముంచేటట్టు పొంగడమున్నూ మళ్లా వెంటనే 
కుంగడమున్నూ అందటూ యొటింగిందే. ఆలా పొంగే సమయంలో యేదో వూరినుంచి 
ఒక మాలవాండు అజ్ఞాడమార్గంగా వస్తూ వక తిప్పలో చిక్కుకున్నాడు. క్రమంగా తిప్ప 
మునిగింది. వీడుకూడా మునింగిపోయే అవస్థ వచ్చింది. రెండుజాములరాత్రి అయింది. 
అంతా పరుండి నిద్రపోయేవేళ కనక “మొజ్లోచస్తున్నాను. ఆకలికూడా బాధిస్తూవుంది 
బాబో” అంటూ గట్టిగా ఆ తిప్పలోనుంచి అజచాండు. మేడమీద పరున్న నిరతాన్న 
ప్రదాత అన్నంభొట్లుగారు విన్నారు. ఆపట్లాన్ని లేచి సుమారు శేరుంబావు వీయ్యం 
అన్నమున్ను ఆవకాయముక్క వగైరా రసవర్గాలున్నూ మునకాల కట్టి లావువి రెండు 
పొగచుట్టలున్నూ అవి కాల్చుకోవడానికి వక యెండుగడ్డితో చుట్టి నిప్పంటించిన లావాటి 
తూట కట్టానున్నూ పట్టుకొని, పాముమీసాన్ని తెగేస్తూవున్న ఆ కొండకాలువను తెప్పమీంద 
అడిచినుకూ పొడిచినుకుగా వున్న వానలో యీందుకొని మళ్లా మాలాడిని ముట్టుకోకుండానే 
యీవలివాద్దు చేర్చడానికి తోవాసం యింకో తెప్పకూడా తెప్పకి తగుల్చుకొని తిప్పమీదకి 
వెళ్లి, సుష్టకృత్తుగా అంటే తృవ్తాస్టగా వాడికి భోజనం పెట్టి, చుట్టకాల్చుకున్నాక వాడిసహితంగా 
యీవలివడ్డుకు వచ్చి చేరారంట. ఆ మహానుభావుడు యెన్ని వేలమందికో అన్నదానం 
చేసినప్పటికీ ఆనాటికి హరిజనుండికి చేసిన అన్నదానం ఆ కామినీగ్రహానికి గణనీయం 
అయింది. ఆలోచిస్తే బ్రాహ్మణులు కులాచారాలు చెడకుండానే మాలమాదిగల యెడలకూడా 
యేలాటి దయాదాక్షిణ్యాలు చూపించేవారో యీ మహాపురుషుని చరిత్ర వేనోళ్ల 
సాక్ష్యమిస్తుంది. అంతేకాని యెవరో తండ్రి ఆబ్టీకంనాండు ఇద్దజు హరిజనులను 
భోక్తలుగాపెట్టి లేవనెత్తారనిన్నీ, యేమో చేశారనిన్నీ చెప్పేమాటలు బొత్తిగా విరుద్దాలవడంచేత 
దయాదాక్షిణ్యాలలోకి చేరవు సరిగదా అవ్యక్తపుపనులలో చేరతాయి కూడాను. యివి 


32 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


“చక్కని రాజామార్గాలుండగా సందులుదూరడం” వంటివి. యీ మహాపురుషుభ్సగూర్చి 
యీ రెండక్షరాలున్నూ వ్రాయడం వల్ల నా జన్మ తరించిందని నేను సంతోషిస్తూవున్నాను. 


యిప్పుడుకూడా యిలాంటి అన్నదాతలు మాజిల్లాలో సకృత్తుగా వున్నారు. 
మా బంధుకోటిలో మంచి పండితులు శ్రీ నృసింహదేవర పేరు శాగస్తుల్లుగారినిగూర్చి 
పలువురు యీలాగే చెప్పుకుంటారు. యాయనవయస్సిప్పుడు డెబ్బెకి పైమాట. యిట్టి 
వార్థక్యంలో ఆకాలాన్ని అనంగా రాత్రి యే రెండుజాములవేళో వచ్చిన యేనిమృజాతికేనాసరే 
వకళ్లని శ్రమపెట్టడం యెందుకని యింటోవాళ్లని లేపక తామే స్వయంగా వండికూడా 
భోజనం పెడతారని వినికి. కొడుకులూ కోడళ్లూ మనుషులూ బోలెడు బలగంతో యీ 
పుణ్యపురుషుండు ధర్మపత్నీ సహితంగా ఆలమూరులో యీ దిర్హసత్రాన్ని జరుపుతూవున్నారు. 
మన పూర్వపు ధర్మాల పద్ధతి యిది. ఇప్పటి పద్ధతి యింకోమాదిరిగా వుంటుంది. కాని 
నవిన పద్ధతిలోకూడా కొన్ని గౌరవించతగ్గవి లేకపోవు. కాని యీ ధర్మవ్యవస్థ తెలుసుకోవడం 
చాలా కష్టం భారతంలో యెల్బన్నగారు వక పద్యాన్ని వ్రాశారు. 


క. ఈలోకమ యగుంగొందటి 
కాలోకమ కొందటకు, నిహమ్మును బరమున్‌ 
మేలగు గొందబ, కధిపా! 
యేలోకము లేదుసూవె? యిలగొందజకున్‌. 
మన పూర్వులలో ప్రాజ్ఞుల ధర్మాధర్మాలు సర్వమున్నూ ఈ పద్యార్ధంలో యిమిడి 
వున్నాయి. 
విషయం విషయాంతరంలోదిగి అంతరిస్తూవుంది. యీ అజ్జాడ అన్నంభొట్లుగారి 
యశస్సునువిని మారాజావారు పిలిపించి వారిని బలవంతపబచి పిఠాపురం యొస్టేటులో 
మల్లవరం చెటువుక్రింద మంచిభూమిని, - యెన్నియకరాలో చెప్పంజాలను, విస్తారమే 
వుంటుంది - పరి(గహింప చేశారు. నాకు కూడా ఆ చెబువుకుసంబంధించిన భూమి 
మంచిదయితే కాదుగాని వూషరక్షేత్రం వుండడంచేత వీరి భూమినిగూర్చి కొంత నాకు 
తెలుసును. వారి కుటుంబంవారికి యింకా ఆ భూమి జరుగుతూనేవుందని విన్నాను. 
ఆ కాలానికింకా - “యీడిగముత్తికి జోడు శాలువలిస్తి” అనే మాదిరి దానాలు ప్రారంభం 
కానేలేదు కనుక మా రాజావారు చేశారంటే చేసిందల్లా పాత్రదానంలోకే చేరడం 
తటస్థించింది. యీ రాజావారి యింకొకదానాన్ని గూర్చి వ్రాసి ప్రధానాంశానికి వస్తాను. 


పిఠాపురానికి సమీపంలో, గోరస, కొమరగిరి, అని రెండు గ్రామాలున్నాయి. 
ఆ గ్రామాల్లోవకదానిలో మద్దూరి దీక్షితులుగారనేవారు వేదాధ్యయనపరులు, 


పిరాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కధలు 33 


నిరతాన్నదాతలు, నప్రతిగ్రహీతలు వకరు వుండేవారు. వారు చాలావృద్దులైవున్నప్పుడు 
మా గురువుగారితో వెళ్లేరోజులలో వారి దర్శనం నేనుకూడా చేసివున్నాను. సదరు 
దీక్షితులవారి యోగ్యతను శ్రీరాజావారు కూడా విని వారిని ఆహ్వానించి సమ్మానించాలని 
అనుకోవడం శ్రీ రాజావారి ఆంతరంగిక స్నేహితులని యిదివజలో మొదటి వ్యాసంలో 
వ్రాసిన శ్రీపొక్కునూరి వేంకటశాస్తుల్లుగారు విని వుండడం చేత దీక్షితులవా రేదో పనిమీద 
పిఠాపురం వచ్చినప్పుడు రాజావారి దర్శనానికి వెంటంబెట్టుకొని వెళ్లారట. అప్పుడు శ్రీవారు 
స్నానగృ్భహంలో వున్నారట. యీ వాయంబోయే సంగతులలో నిజమెంతో, 
లోకులకల్పితమెంతో - బాల్యంలో నేను యేలావిన్నానో ఆలాగే వ్రాస్తాను. మధ్య సంగతి 
సందర్భాలమాట యేలావున్నప్పటికీ ప్రధానాంశంమాత్రం నిజం. దీక్షితులవారు రాజావారి 
సన్నిధికి వెళ్లేటప్పటికి, రాజావారేమో స్నానానికి ప్రారంభించారనిన్నీ వేంకట శాస్తుల్లుగారికి 
వుండే చనువు సర్వసామాన్యమయింది కాకపోవడాన్నిబట్టి ఆ స్నానగ్భహం లోకే వెళ్లి 
ప్రభువుతో సంస్కృత భాషతో - “దీక్షితాస్తావత్‌ ఆగతా వర్తంతే, తేషాందర్శన మవశ్యం 
దాతవ్యమ్‌” అని పొక్కునూరి శాస్తుల్లుగారు మనవి చేశారనిన్నీ, దానిమీంద 
“ఇదానీమేవవా?” అని రాజావారు చిజునవ్వుతో సెలవిచ్చారనిన్నీ, వేంకట శాస్తుల్లుగారు 
“ఆదా నీమెవ దాతవ్యం, నచేత్కాలాంతరేతే సమాగచ్చంతివా నవేతిసందేహః” అన్నారనిన్నీ 
వినడం. పిమ్మట శ్రీవారు కొంత తడిసి తడియని కట్టుబట్టతోనే సదరు దీక్షితులవారికి 
దర్శనమిచ్చి యేవో రెండు మూడు మాటలు మాటలాడి ఆదరించి అప్పుడే 
వాచాయిచ్చినభూమి యిప్పుడేమి వసూలౌతుందో తెలియదుగాని అప్పుడు మాత్రం 
సాలువక్కంటికి ఆబువందల రూపాయలు వచ్చేదిగా వుండేదని చెప్పడం నేను యెటింగిందే. 
ఆ యీ సందర్భంవల్ల ఆ రాజావారి కృతయుగ దాతృత్వం వెల్లడికావడమే కాకుండా 
ఆ ప్రభువు దాతృత్వానికి సమయాసమయా లక్కజలేదనీ కూడా తెలిపినట్లవుతుంది. మటిన్నీ 
శ్రీ రాజావారంటే యితరులకే కాని పండితులకు భయపడవలసి వుండేది కాదేమోనని పై 
గాథలవల్ల చదువరు లభిప్రాయపడతారేమో. వక్కపొక్కునూరి వేంకటశాస్తులుగారికి తప్ప 
ఇతర పండితుల కెవరికిన్నీ ఇట్టచనువు లేదు. యీయన శ్రీ రాజావారికి సతీర్ణులో 
సహాధ్యాయులో అయియుండడంచేత ఇంతచనువు కలిగివున్నట్లు వెనుకటివ్యాసంలో 
వ్రాసేవున్నాను. శ్రీ పిరాపురపు పూర్వ ప్రభువంటే - “తస్మాద్రాజముఖం భీష్మం భావుకమ్‌” 
అనే (శ్రుతికి ప్రథమోదాహరణమని పలువురు పండితులు చెప్పగా వినివున్నాను. యిందుకు 
చిన్న యితిహాసం వుదాహరిస్తాను. 


మాజిల్లాలో మా గురువుగారి కారులో వుండే పండితులలో, మార్కొండపాడు 
చతుష్టయం, ర్యాలిషట్కం, లేక బొమ్మగంటిషట్కం, అంటూ కుటుంబపండితులు వుండేవారు. 


34 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మొదటివారు నలుగురు సోదరులున్నూ వ్యాకరణపండితులే అవడంచేత వారి కాపేరు 
వచ్చింది. రెండో వారు ఆర్జురున్నూ వకటేశాస్తమందు కాకపోయినా మొత్తం భిన్న 
శాస్త్రాలలోనేనా పండితులే అవడంచేత ఆ సోదరులకు ఆపేరు వచ్చింది. వకరి నివాసం 
మార్కొండపాడు, రెండోవారి నివాసం ర్యాలి, యిప్పటికిన్నీ యీ కుటుంబ పండితులలో 
కొందటు శేషించి ఉన్నారు. వంశంలోకూడా కుటుంబవిద్యను వదలకుండా 
చదువుకున్నవారేకాక ఉపాధ్యాయత్వాన్నిచేస్తూ పూర్వులపేరు నిలుపుతూవున్న వారున్నూ 
వున్నారు. యిందులో మార్కొండపాటి చతుష్కం వార్షికం నిమిత్తం శ్రీరాజావారి దర్శనార్థం 
వెళ్లారట. మనవిచేయించుకున్న మీందటదర్శనం అయింది. సగౌరవంగా కూర్చో పెట్టడం 
జరిగినతరువాత రాజావారు నవుకరుతో “వారే అక్కడ పదునైనచాకువుంది పట్టుకురా. 
పండితులు వచ్చారు” అన్నారట. దానితో “మనలో యెవరేమి లోపంచేసినట్లు శ్రీవారి 
నోటీసులోకి యెవరిద్వారా వెళ్లిందో యీవాళ మనకు యేదో అవమానం జరుగుతుంది 
కాబోలును” అని మిక్కిలిగా భయపడ్డారంట. అదంతా రాజావారుచూచి కొంతసేపు 
తూప్టీభావంగా గంభీరంగా వుండి మళ్లా నవుకరినిపిల్చి మామిడిపళ్లు తీసుకు రమ్మన్నారంట. 
ఆ మాట వినడంతోనే పండితుల ప్రాణాలు కుదుటబడ్డాయట. “బ్రతుకుజీవుండా” 
అనుకుంటూ గుప్పెట్లో పెట్టుకున్న ప్రాణాలను గుండెల్లోకి చేర్చుకుంటూ వుండగా ప్రభువు 
స్వయంగా ఆ మామిడిపళ్లు కోసి “పుచ్చుకోండి” అని సెలవిచ్చారంట. అప్పటిపండితులు 
యిప్పటి కొందటు పండితుల్లాగా కవులలాగా - పండ్లే అనుకోండి (కాఫీ గీఫీ ఉష్మాగిష్మాలు 
కావే అనుకోండి) - యేబట్టలతోం బడితే ఆ బట్టలతోడి యెక్కడంబడితే అక్కడ పుచ్చుకునే 
ఆచారంలేదు. యిప్పుడో? పెద్ద కర్మనిష్ణులమనిస్నీ, వైదిక సంప్రదాయం వారమనిస్సీ, 
పైంగాయితరులు అనాచారంగా వుంటారనిన్నీ చెపుతూ ఆక్షేపిస్తూవుందేవారు సైతం 
యొక్కడంబడితే అక్కడ కూర్చుని కాఫీ పానంచేయడం నేను స్వయంగా చూచివున్నాను. 
అప్పటికిన్నీ యిప్పటికిన్నీ చాలా భేదం వుంది. యింతదాంకా యెందుకు? యజ్ఞానికి 
(శౌతులంటూ వస్తారు. సోమపానం మాట దేవుండెటుంగునుగాని ఆ శ్రౌతులు వుదయ 
మయ్యేటప్పటికల్లా కాఫీపానం లేకుంటే బ్రతుకలేనివారే నూటికి తొంభై తొమ్మండుగురు. 
మా చిన్నతనంనాంటికిన్నీ యిప్పటికిన్నీ మాబోటి అనాచారులమాట అల్లావుండంగా 
సదాచారులవైఖరి యెంతో మాణింది. కప్పగంతుల రామశాస్తుల్లుగారు తాంబూలం 
వేసుకోవడంకూడా మడిగట్టుకొనే వేసుకొనేవారు యిది నేను స్వయంగా చూచినదే. మళ్లా 
ఆయన శుద్ధ చాందసులేమో అనుకుంటే - పెద్ద పండితులవడం అట్లా వుండగా 
అఖండ లౌకికులు. వీరిప్పుడు సజీవులె. యిప్పుడుకూడా విత్తనాలు నిల్వచేసినట్లు 
భగవంతుడు అక్కడక్కడ పైమాదిరివారిని దాంచికొనివున్నాడు. పెద్దవిద్వాంసుడు గాని, 


పిరాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు 35 


కర్మిష్టిగాని కాండుగాని మా పెద్ద వియ్యంకుడు అంటే మా పెద్ద చిరంజీవిమామగారు 
పైని వుదాహరించిన రామశాగస్తుల్లుగారితో పాటు తాంబూల చర్వణాదులు జరుపుకోవడమే 
కాకుండా పగలు నిద్దుర పోవడంకూడా మడిగట్టుకునే పోతూవుంటాందు. ఆహార 
విషయంలో యితరశాఖలకన్న వైష్ణవులలో చాలా కట్టుబాటువుంది. తక్కిన సదాచారాలు 
వారిలో చాలా మృగ్యం అంటే తప్పులేదు. దీనిక్కారణం నిజాందేశం తిరిగేటప్పుడు 
గోచరమయింది. ఆదేశంలో దృష్టిదోషం బొత్తిగాలేదు. రాజసంస్థానాలలో సంతర్పణలు 
జరుగుతూన్నప్పుడు రాజుగారుగాని, రాజబంధువులుగాని విస్తళ్లువేసే పర్యంతమున్నూ 
పంక్తులలోనే తిరుగుతూ వుంటారు. వడ్డన అయ్యే సమయానికి అక్కడ నుంచి 
తప్పుకుంటారుగాని యెదురుగుండా వుండి “యేమండోయి మీరింకో రెండు లడ్డూలు 
వేసుకోండి” అంటూ హెచ్చరిస్తూ వుంటారు. వైష్టవులీ కారణంచేతే కాంబోలు 
తెరవెసుకోవడం మొదలెట్టారని నే ననుకున్నాను. ఆ దేశంలో మేము వంటచేసుకుంటూ 
వుండంగా వక శూద్ర స్త్రీ ఆ చోటికే వచ్చింది. యిదేం కర్మం, వంట చేసుకునేచోటికి 
వచ్చావంటే జవాబు చెప్పిందికదా : “యేమయ్యోయి! నీవేమేనా శ్రీవైష్టవుండవా? 
రాకపోవడాని”కంది. కథ కంచికే వెడుతూ వున్నట్లుంది ప్రస్తుతానికి వస్తాను. రాజావారు 
మామిడి పండ్లు కోసి తినమంటే తినకపోతే ఆ చాకుతో యేం మర్యాద చెస్తారో కదా అని 
భయం. పోనీ తినేసివేద్దామంటే తీరా తిన్న తర్వాత “ఏం బ్రాహ్మలయ్యా? యెక్కడపడితే 
అక్కడే తింటారా?” అని ప్రశ్నిస్తే యేం జవాబు చెప్పేదిరా భగవంతుడా అని 
సందేహమాయె. “సేయ ముభయతః వాశారజ్డుొ తుట్టతుదకు రాజావారి వార్షికంతో 
ఫలహారాన్ని కూడా స్వీకరించి యేలాగో యీవలపడి తల తడివి చూచుకున్నామంటూ 
మా గురువుగారు బ్రహ్మయ్యశాస్తుల వారితో ఆ పండితులే చెప్పేటప్పుడు విన్నాను. యీ 
చెప్పడంలో యే స్వల్పమో కల్పితం వుంటే వుందేమోకాని అసలు తమామున్నూ 
కల్పితంకాదు. ఆ రాజావారి లక్షణం కాళిదాసుగారు వర్ణించినట్లు “అధృష్యశ్చాభిగమ్యశ్చ” 
అనే తరగతిలో వుంటుంది. కాని అభిగమ్యత్వంకన్న అధృష్యత్వమే ప్రధానం. వీరి 
సన్నిధానంలో వక్క పొక్కునూరి వేంకటశాగస్తుల్లుగారు వినాగా నిర్భయంగా మాట్లాడినవారే 
లేరని నా వినికి. 


దండిభట్ల విశ్వనాథశాస్తుల్లుగారు వీరి దర్శనానికి వెళ్లినప్పుడొక చిత్రం జరిగిందట. 
రాజావారికి సంస్కృతంలో మంచి (శ్రుతపాందిత్యం వుందని యిదివజకే (బ్రాసివున్నాను. 
అందుచేత రాజావారు యేలాటి పండితులు దర్శనానికి వచ్చినా వారితో సంస్కృతభాషతోనే 
మాట్లాడే ఆచారం. ఆ ఆచారాన్ని బట్టి సదరు విశ్వనాథ శాస్తుల్లుగారితోకూడా సంస్కృతాన్న 
ప్రసంగించడానికి ఆరంభించెటప్పటికి ఆ తృణీకృత బ్రహ్మపురందరుండన్నాండంట : 'రాజా, 


36 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నీవు తెలుగులో మాట్లాడితేతప్ప, నీ రాజ్యమంతా నాకు తలక్కట్టినా నేనిక్కడ స్రీమీషమునో 
వుండేదిలే” దన్నాండంట! దానికి రాజావారు లేశమున్నూ కోపగించుకోక అలాగే 
అంగీకరించి వారిని సమ్మానించి పంపించారని వినికి. విశ్వనాథశాస్తుల్లుగారి చర్యలు 
యీ రాజావారి చర్యలవలెనే అత్యద్భుతంగా వుంటాయి. 


గీ. రాజులచరిత్రలును కవిరాజచరితములును 
గ్రంథమ్ములకు వన్నెగలుగంజేయు; 
నందులో నామనమ్మున కరసిచూడ 
కవులకతలకు రాజులకతలు లొచ్చు. 


సంస్కృతం మాటలాడడమంటే సామాన్యంగాదు. అబ్బో! దానిలో యెన్నో 
చిక్కులున్నాయి. ముఖ్యంగా కారకవిషయం. అంటే ఆయా విభక్తులు వాడడం కొంతకష్టం. 
సమాసవిషయంకూడా కష్టంలోదే. సమాసాంత ప్రత్యయాలవల్ల కలిగే మార్పులు 
చాలావుంటాయి. అన్నిటి కన్నా ధాతువులు వాడడంలో చిక్కులు చాలా వున్నాయి. 
సేట్టులనిన్నీ అనిట్టులనిన్నీ వుంటాయి. ఆ భేదంలో వకప్పుడు మహామహా పండితులే 
తప్పటడుగులు వేస్తారు. ఆత్మనేపదమంటే పరస్మైపదమంటే అలావుండంగా ఉభయ 
పదులైన ధాతువులుకొన్ని వున్నాయి. వీట్లని వాడడానికి లక్షణప్రవర్తకులు కొన్ని నియమా 
లేర్పజచివున్నారు. ఆ నియమాలు కాళిదాసాది మహాకవులే పాటింపలేక పోయారు. ఆయీ 
విషయమైన రహస్యాలు బాగా తెలియక యిప్పుడు కొందటు వృథాగా కొందరిని 
ఆక్షేపించడం అలావుండగా అంతోఇంతో ఈ రహస్యం యెరిగిన వాళ్లు దీని సందర్భం 
ఇట్టిదని వక్కాణిస్తే దాన్ని విశ్వసించకపోవడం అట్లావుండగా పైంగా వక్కాణించిన వాళ్లకేమీ 
తెలియనట్లున్నూ తమకేమో తెలిసినట్లున్నూ అపహాస్యంచేస్తూ వ్రాయడానికారంభిస్తారు. 
ఆ యీవిషయం “కాలిన” శబ్దాన్ని గూర్చి వ్రాసేసందర్భంలో అన్యత్ర వ్రాసివున్నాను. 
కాంబట్టి యిక్కడ యెత్తేదిలేదు. 


రాజావారు సంస్కృతం మాట్లాడుతూవుంటే యేవో లోపాలున్నాయని కదా 
విశ్వనాథశా(స్తుల్లుగారు వద్దని నిషేధించింది? రాజుగారివలె కాకపోయినా ఇతర 
పండితులకు కూడా సంస్కృతంలో త్వరగా సంభాషించే సందర్భంలో కొన్ని లోపాలు 
ఉండి తీరతాయి. యీ సంస్కృతాన్ని మెయిల్‌టైనులాగ నడిపించిందల్లా యేలేశ్వరపు 
నరసింహ శాస్తుల్లుగారు మాత్రమే. అయితే వీరి ధోరణిలో దోషాలుండేవికావా 
అంటారేమో? ఇలాటి శంకకు శ్రీహరిశాస్తుల్లుగారేం జవాబు చెప్పేరంటే: ఆ మహాధోరణిలో 
యెక్కడో మనం శంకిద్దామని గొంతుక సవరించుకునేటప్పటికి ఆయనకు కొన్ని వందలో 


పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు 37 


వేలో మాటలు నడిచిపోతాయి. కాంబట్టి ఆ ధోరణికి అడ్డు తగలడం శుద్ద తెలివితక్కువ 
అని జవాబు చెప్పారంట. శ్రీబులుసు పాపయ్యశాగస్తులవారి (పధథమపుతులు - 
“పుత్రాదిచ్చేత్సరాజయం” అన్న సూక్తిని తండ్రిగారియందు సమన్వయింపంజేసిన మహా 
విద్వాంసులు. ఆ నరసింహశాగస్తుల్లుగారిలాగ మాట్లాడడాన్ని కొంతవట కభ్యసించినట్లు 
వింటాను. కాని కృతకృత్యులయినట్లు వినలేదు. దీన్ని యిక్కడికి ఆపుదాం. కథ 
కాదంబరిలాగున్నూ దశకుమారచరిత్రలాగున్నూ అగమ్యగోచరప్పంథలో పడుతూవుంది. 
యెక్కడికి తీసుకువెళ్లి అసలు ప్రధానాంశానిక్కలిపితే బాగుంటుందో మళ్లా వెనుకనుంచి 
చదువుకుంటేనే కాని నాకే అవగత మయ్యేటట్టులేదు. ఇంక యీ పిచ్చి వ్రాంత చదువరుల 
నేమి రంజింప జేస్తుందో కదా! కానివ్వండి. రాజావారు మహాదాతలు, పండితులు 
పండితగోష్టీ ప్రియులు, అన్నదగ్గరనుంచి మళ్లా మొదలెట్టుకుందాము. అదికాక టొట్టికి 
“రేవేమిటి?” 


తణికెళ్ల సుబ్బన్న శాస్తుల్లుగారికిన్నీ కొవ్వూరు గోపాలశాస్తుల్లుగారికిన్నీ తర్మశాస్త్రంలో 
వాదం జరుగవలసి వుంది. సుబ్బన్నశాస్తుల్లుగారు “గోపాలశాస్తుల్లుగారు తనకైతే వాదంలో 
వోడిపోవడం తప్పదుగాని ప్రయోగంచేసి తన్ను కడతేరుస్తా”రనే భయంలో వున్నారు. 
ఉపాసనాశక్తికలవారు యిదివజలో అక్కడక్కడ వుండేవారు. పుల్లెల దక్షిణామూర్తి 
శాస్తుల్లుగారికిన్నీ అద్దెపల్లి కృష్ణశాస్తుల్లుగారికిన్నీ యేదోవిషయంలో కొంత చర్చ 
నడిచిందనిస్నీ, కృష్ణశాస్తుల్లుగారి వాదం వెనుక తగ్గిన కారణంచేత ఆయన మీద యీయన 
మూండోకన్ను తెరిచారనిన్నీ వక జనథశ్రుతి వుంది. దక్షిణామూర్తిశాస్తుల్లుగారు యితర 
శాస్తాలతోపాటుగా యీ మంత్రశాస్త్రంలో కూడా మహాప్రజ్ఞకలవారు. అట్టివారై వుండీనిన్నీ 
అద్దేపల్లి కృష్ణశా(స్తుల్లుగారి ప్రయోగంవల్ల నెల్లాళ్లో రెండునెలలో కట్టువస్తంకూడా 
యెజంగనిస్థితిలో వుండి చిక్కుపడుతూవుందగా వక గుజరాతీ దేశస్తుడు వచ్చి ఆ ప్రయోగాన్ని 
మళ్లా మళ్లించినట్లు విన్నాను. యిదంతా మా రోజుల్లో జరిగిందే. అయితే వక శంక : 
యిద్దజణూ మంత్ర శాస్త్రజ్ఞులేకదా, వీరి దానికి వారెందుకు లొంగిపోవలసి వచ్చింది, -అని. 
వినండి యీ వుపాసనలలో కొన్ని కేవలం పరానికే వుపయోగిస్తాయంట. కొన్ని యిహానికే. 
వీట్లనే శాబరాలంటారు. కొన్నో? వుభయానికిన్నీ పనికివస్తాయంట. కృష్ణశాస్తుల్లుగారి 
మంత్రాలు తుట్టతుది తరగతిలోవి. దక్షిణామూర్తి శాస్తుల్లుగారివి మొట్టమొదటి తరగతిలోవి 
అంటూచెప్పగా పెద్దలవల్ల విన్నాను. అసలు సందర్భం యీలాటిదే అయినా కొందటు 
అసమర్ధులైనవైద్యులు రోగాన్ని చక్కంగా నిర్ణయించుకోలేక “పయోగి” మనడంకూడా 
కలదు. కొందలో! పిశాచమని మొదలెడతారు. రెండూ వకటేకాని, పిశాచం దానంతట 
అది ఆవహించేదిన్నీ రెండవది యెవరో మంత్రశక్తిచే పంపిస్తే వచ్చి ఆవహించేదిన్నీ, 


38 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యింతేభేదం. పిశాచాదులను బొత్తిగా నమ్మనివారే పలువురు. వీరు నేడేంకాదు పూర్వమున్నూ 
వుండేవున్నారు. నేనుకూడా చాలాభాగం యీ తరగతిలోకే చేరతాను. కాని యే కొంచెమో 
నమ్ముతాను. యీ మధ్య మాయింటిలోనే యీ పీడ తటస్థించింది. సామాన్యులు 
కొందరువచ్చి “హాత్తు హూత్తు” అంటూ జడిపించారు. రక్షరేకులు కట్టి వెళ్లారు. 
లక్ష్యపెట్టలేదు. నా పినతల్లికుమారుడు యీ విషయమై ప్రవేశం కలవాండున్నాండు. 
అతడు వచ్చి ఒక రోజు మాత్రం జపంచేసి యేవో అంకెలువేసి బంగారపు రక్షరేకు కట్టి 
వెళ్లాడు. అంతటితో ఆ పీడ ఆగింది. కాని ఆ గ్రహం ఆ పిల్లమీందకు మాత్రం రాకుండానే 
ఆ రక్షరేకు పనిచేస్తుంది కాని, అసలు గ్రహాన్ని వూళ్లో లేకుండా చేయలేదట. ఆ (గహమే 
మాకు సంబంధించిన విద్యార్థి భార్యను ఆ(శ్రయించినదని అన్నారు. రక్షరేకు ఇచ్చినాడు. 
ఆపెకున్నూ నివర్తించినది. ఇక దీనిలోకి దిగితే తేలదు. లేదని మాత్రం నేను చెప్పలేను. 
వుందనే చెపుతాను. (ప్రస్తుత చరిత్ర దీన్ని వప్పుకొనే విశ్వాసం మీందే ఆధారపడివుంది. 


సరే, మహాసభలో యిదివరలో వుదాహరించిన పండితులిద్దణికీ వకరోజున శాస్త్రార్ధం 
జరిగింది. యెవరు పూర్వపక్షం చేయడం? - సిద్దాంతం చేయడం యెవరు?- అనే (ప్రశ్న 
వచ్చింది. యిక్కడ కొంత వ్రాయాలి; పూర్వపక్షం చేసేవారికంటె సిద్ధాంతం చేసేవారికి 
గౌరవం హెచ్చు. కాబట్టి పూర్వపక్షకోటిలో చేరడానికి మహాపండితులు అంగీకరించరు. 
గోపాలశాగస్తుల్లుగారు “నాది సిద్ధాంతకోటి” అన్నారు. సుబ్బన్న శాస్తుల్లుగారు “అలాఅయితే 
నెనె పూర్వపక్షం చేస్తా” నన్నారు. కాశీలో యేంచేస్తారంటే; యిలాటి సందర్భాలలో యెవరో 
విద్యార్థిచేత ముందుగా పూర్వపక్షాన్ని వుపపాదన చేయిస్తారు. దానిమీంద ఆయా పండితులు 
అందుకుంటారు. ఇది సామాన్యంగా వినోదార్ధం జరిగే సభల ముచ్చట. పట్టు పటాంగాల 
మీంద జరిగేవయితేనో : “నే పూర్వపక్షంచేస్తే నీవుచెప్పంగలవా?” అని యెవరంటారో 
వారిదే పూర్వపక్ష కోటిగా వుంటుంది. సుబ్బన్న శాస్తుల్లుగారు యెక్కడో వకచోట పూర్వపక్షం 
వుపవాదించారు. బహుశః వక అరగంటసేపు దానికి పట్టవుంటుంది. లేదా ఒక గంట 
పట్టి వుంటుంది. మాధ్యస్థ్యంచే సేవారు పూర్వపక్షాన్ని యావత్తున్నూ తమస్వంత మాటలతో 
సంస్కృతంలోనే అనువాదంచేసి సిద్ధాన్తంచెప్పేవారికి తెలియపరచాలి. బహుశః యీయన 
జడ్డీగారికోటి బోధపడితేనా ఆ పూర్వపక్షధోరణి? అందుచేత మండపేటనుంచి మాధ్యస్పానికి 
వచ్చిన పండితులున్నూ తెల్లపోవలసి వచ్చింది; సిద్ధాంతం చెప్పాలని కూర్చున్న 
గోపాలశాస్తుల్లుగారున్నూ తెల్లపోవలసివచ్చింది. అంటే వీరిద్దబున్నూ మహో 
గొప్పవిద్వాంసులే అయినా తణికెళ్ల సుబ్బన్నశా(స్తుల్లుగారు చేసిన పూర్వపక్షానికి జవాబు 
చెప్పడంమాట దేవుండెటుంగునుగాని, ఆ మహామహుండు చేసిన పూర్వపక్షం యిటిదనికూడా 
తెలిసికోలేక పోయారనడంవల్ల ఆ సుబ్బన్న శాస్తుల్లు గారు ఆ శాస్త్రంలో యెంత ప్రజ్ఞ 


పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు 39 


గలవారో లోకులు తెలుసుకుంటారు. గోపాలశాగస్తుల్లుగారే పూర్వపక్షం చేస్తే కొంతసేపేనా 
రాజావారి కుతూహలం తీరేది. అలా జరక్కృపోవడంచేత మొట్టమొదటే శాస్తార్థం 
ఆగిపోయింది. “ప్రథమ కబళే మక్షికాపాతః”. 


సుబ్బన్న శాస్తుల్లుగారి దర్శనం చేయలేదుగాని శ్రీకర్ణాట సీతారామ శాస్తుల్లుగారిని 
మట్టుకు నె నెటుంగుదును. యీ దేశంలో తర్శంలో మహాపండితు లనిపించుకోవడమే 
కాకుండా యెందటినో మహావిద్వాంసులను చేసిన పండితులు, వారుచెప్పేపాఠాన్ని 
అవగాహనచెసుకోలేకపోయారంటూ పెద్దలవల్ల వినడం. యిందులో కొన్ని మాటలు 
మూధభక్తికల్పితాలుంటాయి. కాని ఏమేనా కర్ణాట సీతారామశాగస్తుల్లుగారి ప్రతిభ 
అద్వితీయం అన్నమాట స్వభావోక్తి కాకపోదు. యీ శా(స్తుల్లుగారిబుద్ధి మిక్కిలి 
తీక్షణమయినదని గురువుగారు చెప్పేవారు. “గురుడు బ్రహ్మయ్యశాస్త్రి కొనియాడు నెవని 
కర్ణాట సీతారాముసాటిచేసి” అని నేను మా తి॥ శా॥ గారిని గూర్చి చెప్పినమాట 
ఈ సీతారామశాస్తిగారికి సంబంధించిందే. ఆ సీతారామశాగస్తుల్లుగారు నీలదేవపండిజీవారి 
శిష్యులంట. లోకాతీతులైన యీ మహామహాణ్లిగూర్చి - “సీతారామ్‌కూబ్‌ జాన్తీహై” అని 
పండిబీవారు సెలవిచ్చేవారంట. తర్శశాస్త్రంలో పండితులనిపించుకోవడం చాలా అరుదు. 
వ్యాకరణం మొట్టమొదట మిక్కిలీ కష్టంగా ఉన్నట్లు కనబడుతుందిగాని యే నాలుగైదు 
మాసాలో (్రద్ధపుచ్చికొని అభ్యసిస్తే క్రమంగా పేలపిండివైఖరిగా ఉంటుంది. యిటీవల 
వ్యాకరణాన్ని తర్శశాస్త్రంలో పూర్తిగా మిళితం చేయడంచేత ఇదికూడా కొంత దుర్చోధంలోకి 
వచ్చింది. కాని, మొట్టమొదట - అనంగా - కౌముదీరచననాంటి వరకున్నూ అంత 
దుర్చోధస్థితి వ్యాకరణానికి రాలేదు. కాశికావత్తి నాంటికి చెప్పనక్కరలేదు. ఆ కారణంచేతనే 
అప్పటి పండితులు చాలామంది సాంగంగా వేదం అభ్యసించిన వాళ్లుగానే వుండేవారు. 
యిప్పుడో వకటివస్తే రెండోది రానివాళ్లే తజచుకనపడతారు. కారణం ఒక్కొక్క శాస్త్రానికి 
సుమారు పదేళ్లకు తక్కువ కాలం పట్టదు. యావత్తున్నూ సరిగా కృషిచేయరుగాని, 
చేసేయెడల ఓంకారంలో సర్వవేదాలు యిమిడినట్లు తర్మశాస్త్రంలో సర్వశా(స్తాలూ 
యిమిడాయని చెప్పవచ్చును. (ప్రత్యక్షఖండ మాటట్లావుంచినా అనుమానఖండ వక్కటితప్ప 
యెవరోగాని ఉపమాన శబ్దఖండలుకూడా చదవరు. ఉపమానఖండలోదే అలంకారశాస్త్రం 
యావత్తూ అనుకోవచ్చు. వ్యాకరణం శబ్దఖండంలోదిగదా? యిక కావలసిందేమిటి? 
వక్క వేదంతప్ప తర్శంలో సర్వమున్నూ గతార్థమవుతుంది. పైగా దాన్ని చదివి 
పూర్తిపాండిత్యాన్ని సంపాదిస్తే వారిముందర బ్రహ్మాండనాయకుండుకూడా నిల్వనేలేడు. 
తిమ్మిని బ్రహ్మినీ, (బ్రహ్మని తిమ్మినీ చే సేశక్తి తార్మికులకుతప్పు వేణెవ్వరి కుంటుంది.? 
చూడండి- ఆ శాస్త్రంలో విజ్ఞులైనవారి ప్రతిజ్ఞలు - 


40 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


శో. విదుషాంనివహై రిహైకమత్యా 
ద్యదదుష్టం నిరటంకి యచ్చ దుష్టం 
మయి జల్పతి కల్పనాధినాథే 
రఘునాథే మనుతాం తదన్యదైవ. 


ప్రపంచంలోవున్న పండితులంతా దేన్నికాదంటే దాన్ని తాను బెననిచెప్పి 
సమర్దిస్తాననిన్నీ అవునన్న దాన్ని కాదనిచెప్పి సమర్థిస్తాననిన్నీ యీ రఘునాథపండితుని 
ప్రతిజ్ఞ- యితర శాస్రాలలోవున్న పండితుల కీ లాటి స్వాతంత్ర్యం కుదురదు. 


ప్రస్తుతం గోపాలశాస్తుల్లుగారు యితరశాస్తాలల్లో పూర్ణపండితులై కూడా యీ 
తర్మంలో మహాసముద్రులు. సుబ్బన్న శాస్తుల్లుగారో? తామెక్కడ పూర్వపక్షం యెత్తుకున్నారో 
ఆ సందర్భంకూడా యీ మహా సముద్రుందికి అంతు తెలియనీయనంత ప్రజ్ఞావిశేషం 
కలవారు. యీలాటి వారినిగూర్చి నావంటివాండు వ్రాయవలసివస్తే వట్టి పొడిపొడి మాటలు 
పడతాయిగాని అసలు వుపయోగించతగ్గ మాటలు పడతాయా? అయినా యేవో 
వ్రాసినందుకు విద్వల్లోకం క్షమించాలి. 


ప్రస్తుతాన్ని రెండుమాటలు వ్రాసి యిక ముగిస్తాను. ముగించడానికేముంది? 
యెప్పుడు సుబ్బన్నశాస్తుల్లుగారి పూర్వపక్షం అయోమయప్పుంతలో వున్నట్టు తోంచిందో 
అప్పుడే గోపాలశా[స్తుల్లుగారికి అవమానం సిద్ధమేకదా? దానితో కోపాగ్ని భగ్గున 
హృదయంలో వక్కసారిగా మండింది. ఆ మంట నేత్రగోళాల ద్వారా సుబ్బన్నశా(స్తుల్లుగారి 
మీంద ప్రసరించింది. దానితో సుబ్బన్నశాస్తుల్లుగారు “అదుగో బాబూ ప్రయోగించారు 
దేన్నో” అంటూ పడిపోయారు. వాక్కుమాత్రం లేకుండా, పది పన్నెండురోజులు జీవించి 
స్వర్గతులైనారు. యీ సందర్భం రాజావారు పూర్తిగా గమనించడంచేత అదిమొదలు తమ 
సంస్థానంలో పండితుల వివాదాన్ని పెట్టి చూడడానికి అంగీకరించకుండానే కాలక్షేపం 
చేసినట్లు వినికి. గోపాలశాస్తుల్లుగారిని యేమేనా గట్టిగా అనేయెడల రాజావారిక్కూడా 
భయమెకాంబట్టి యేకొంచెమో మందలించారేమోకాని విశేషించి కలుగజేసికొన్నట్లు 
వినడంలేదు. సుబ్బన్నశాస్తుల్లుగారి కుటుంబానికి తగిన యేర్పాటుచేసి ఆదరించివుంటారు 
కాని, దాన్ని గుణించి తపిసీలు తెలియదు. మంత్రశాస్తంలో అలాటిప్రజ్ఞకలవారు కూడా 
వుండేవారా అన్నశంక చాలామందినిబాధిస్తుంది. కాని కొంచెంవోపికపటి విమర్శించుకుంటే, 
ఆశంకనివర్తిస్తుంది. పురాణాల్లో సర్వత్రా విమానాలున్నట్లు కనపడేది గదా? అది నిజమని 
అనుకునేవాళ్లు అనుకున్నా, కవులకల్పన అనుకునే వాళ్లెందరుండేవారు? ఇప్పుడో అందరూ 
నమ్ముతారుగదా? ఆలాగే గోపాలశాస్తుల్లుగారివల్ల మంత్రశాస్త్రం చాలావబకు ఆ కాలంలో 


పిరాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు 41 


బుజువివ్వడం కలిగిందనుకోండి. ఆయన మాత్రమేకాక ఆయనకు ముఖ్యశిష్యులైన అద్దేపల్లి 
కృష్ణశా(స్తుల్లుగారివల్లకూడా కొంత యీశాస్తంబుజువిచ్చే వున్నట్లు వినికి. వకగొప్ప 
షాహుకారు కృష్ణశాస్రుల్లుగారివల్ల రావలసిన కొన్నివేల పరిమితిగల అప్పుపత్రాన్ని భయపడి 
యిచ్చేసినట్లు చెప్పుకోవడం నే నెజుంగుదును. యిప్పుడు మనం మంత్రశాస్త్రప్రజ్ఞనే 
విచారించి సంతోషించడమా కావలసింది?- గోపాలశాగస్తుల్లుగారు చేసిన అకార్యాన్ని 
నిరసించడమా?- అంటే, దేనికదే వుంటుందికాబట్టి దాన్నీ ఆలోచించవలసిందే, దీన్నీ 
ఆలోచించవలసిందే. మహాపండితులై వుండి బ్రహ్మహత్యకు సిద్ధమయినారు కనుక 
గోపాలశాగస్తుల్లుగారు యిప్పట్ల దూష్యులే. అయితే వూరికే ఆయనకువుండే ప్రతీతినిపట్టి 
సుబ్బన్న శాగస్తుల్లుగారు “రజ్జుసర్పభ్రాంతొగా హడిలి బేజారై వాక్కుపడిపోవడమే కాకుండా 
క్రమంగా స్వర్గతులవడంకూడా తటస్టించిందేమో, అంటారా? అయితే గోపాలశాగస్తుల్లుగారు 
దూష్యులుకారు. పాపం పుణ్యం పరమాత్ముడికే యెజటుక. మనకు ముఖ్యంగా కావలసినది 
సుబ్బన్న శాస్తుల్లుగారి పాండిత్య ప్రసంగం. అది నిరుపమానం అనే సంగతి ఆనాటి 
సభవల్ల తేలింది. 


యీ సుబ్బత్రయాన్ని మెప్పించినవారు కురుగంటివారిలో వకరు వుండేవారంటూ 
గురువుగారు సెలవిచ్చేవారు. వారిపేరు వేంకటరామ శాగస్తుల్లుగారని విన్నట్లు జ్ఞాపకం. 
తాడెక్కేవాణ్ణి తలదన్నేవాండున్నూ వుండవచ్చునుగదా? విద్యావివాదాలంటూ యిప్పుడున్నూ 
పత్రికలలో జరుగుతూ వుండడం అందటికి అనుభూతమే. కాని యిప్పటివారికి మంత్ర 
శాస్త్రప్రజ్ఞలు లేకపోడంవల్ల వోడుకలగటం తటస్థిస్తే వట్టి శాపాలు మాత్రం పెట్టడం 
తటస్టిస్తూవుంది. ఆ శాపస్వరూపం పత్రికలలో చదువుతూనే వున్నారు కాంబట్టి యిందులో 
యెత్తిచూపలేదు. అవమానం మహాచెడ్డది. కొంచెం నామరూపాలు కలవాళ్లు దాన్ని బొత్తిగా 
భరింపలేరు. మృచ్చకటికలో యేమన్నారో చూడంది- 


“నిస్తేజాః పరిభూయతే పరిభవా న్నిర్వేద మాపద్యతే। నిర్విణ్ణశ్నుచమేతి శోకపిహితో 
బుద్దా పరిత్యజ్యతే। నిర్చుద్ధిః క్షయమేతి-” 


తుట్టతుదకు అవమానం మరణాన్ని కూడా సాక్షాత్సరంపరయా కలిగిస్తుంది. కాంబట్టి 
అది తటస్టించినవారు యెదటివాళ్లను శపించడానికిదిగడం తప్పదనుకుంటాను. దీనిలో 
వకవిశేషం గమనించవలసివుంది. యేమిటంటే విద్యావిషయంలో జరిగేవాదోపవాదాలలో 
జయాపజయాలు నిర్ణయించడానికి తగ్గ శక్తిసామర్థ్యాలు యెొవరికోగాని వుండవు, వారుకూడా 
ఆ జయాపజయాలు తెలుసుకోవడానికి యీ శాపాలు ఆధారమవుతాయి. యెవరు 
తిట్లకువుపక్రమిస్తారో వారికి అపజయం కలిగినట్లు సుళువుగా తేలుతుంది. ప్రస్తుతం 


42 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


రాజావారు యెవరికి వాదోపవాదాలు పెట్టివున్నారో వారి తారతమ్యం మంత్రశాస్త్ర 
ప్రయోగంవల్లనే సుళువుగా గ్రహింపగలిగారనుకోవచ్చు. లేకపోతే మాధ్యస్థ్యం చేయడానికి 
వచ్చిన పండితులకేమి వాదించడానికి కూర్చున్న గోపాలశాగస్తుల్లుగారికేమి లేశమున్నూ 
అవగాహనకాని విషయం యెంత [(శ్రుతపాండిత్యం వున్నప్పటికీ రాజావారికి తెలియడం 
తటస్థింపవలసివుండదు. యితర విషయాలయితే (శ్రుతపాండిత్యానికి లొంగుతాయేమోకాని 
శాస్తవిషయం లేశమున్నూ శ్రుతపాండిత్యానికి లక్ష్యపెట్టదు. “అనభ్యాసే విషంశాస్తం” 
అని వూరికేనే అన్నారా పెద్దలు? అందులోతర్క శాస్త్రం చెప్పనే అక్కరలేదు. యితర 
విషయాలుకూడా కొన్ని చిక్కగానే వుంటాయి. ఉదాహరణకి కొన్నిచూపి యీ వ్యాసం 
ముగిస్తాను. 


భారతంలో ద్రోణాచార్యవధ ఘట్టంలో “అశ్వత్థామా హతఃకుంజరః” అని 
పల్కినవాండు సాక్షాత్తూ ధర్మరాజా? మరివకరా? ధర్మరాజే కదా! పాండవ విజయంలో 
హిడింబతాలూకు పరిజనంలో రాక్షసుండెవరో కామరూపం కలవాండు ధర్మరాజు 
రూపంతోవచ్చి ఆ అబద్ధం ఆడినట్లు కల్పించంబడ్డది. యిది శాస్తసంప్రదాయం తెలియక 
కేవలమున్నూ భారతకథా సందర్భమే యెరిగివున్న శ్రుత పాండిత్యం కలవారికి శుద్ద 
తప్పుగా తోంచితీరుతుంది. ఆలాగే మురారినాటకంలో వాలిన్నీ శ్రీరాముండున్నూ 
యిదుటంబడి యుద్ధంచేసినట్లున్నూ ఆ యుద్ధంలోనే వాలిహతమైనట్టున్నూ వుంది. 
నాటక సంప్రదాయం తెలిస్తే తప్ప యిదిన్నీ కేవలం విరుద్ధంగా తోంచకమానదు. ఆలాగే 
ప్రభావతీ ప్రద్యుమ్న నాటకంలో గదుడు శ్రీ కృష్ణమూర్తి తమ్ముండనక కొడుకని 
కల్పింపబడివుంది. ఆయీకల్పనలకు కొన్ని వుపయోగాలు వున్నాయి. మొదటిదాని కమ్రై 
వుపయోగమంటారా? ధర్మారాజంటే లోకానికి చాలా గౌరవించతగ్గ వాడుగదా? అవసరాన్ని 
బట్టీ అట్టి మహాపురుషుండదే అబద్ధమాదినట్లు నాటకంలో వుండేయెడల, -అది దృశ్యప్రబంధ 
మవడంచేత పలువురు పండితులుమాత్రమే కాక పామరులుకూడా నాటకం చూడటానికి 
వస్తారుగదా, - వాళ్లందబున్నూ “ధర్మరాజంతవాండే అవసరాన్నిబట్టి అబద్దమాడితే 
సామాన్యులం మన మెందుకాడగూడ”దనుకొని దుర్నీతిపరులవుతారు. కాబట్టి, అట్టికల్పన 
చేయవలసివచ్చింది. అలాగే వాలిన్నీ రాముండున్నూ యుద్ధంచే సేసందర్భమున్నూ 
వకలోకంకాదు, పద్ధాలుగులోకాలున్నూూ నెత్తిమీంద పెట్టుకొనే శ్రీరాముందువాలిని 
చెట్టుచాటునుండి-అంతేకాక యితరుండితో పోట్లాడుతూవున్న సమయంలో వధించాడంటే 
యెంతేనా తప్పిదంగా వుంటుందికనక నాటకంలో మార్గాంతరంగా ఆ కళంకాన్ని 
తొలగించాడు. (ప్రభావతీ ప్రద్యుమ్న నాటకంలో ప్రద్యుమ్నుండున్నూ గదసాంబులున్నూ, 
వెరశి ముగ్గురున్నూ వజ్రనాభ, సునాభులనే రాక్షససోదరులయొక్క కొమార్తలైన ప్రభావతీ 


పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు 43 


చంద్రవతీ గుణవతులనే ముగ్గురిని అప్పాచెల్లెళ్లను గాంధర్వరీత్యా పరిగ్రహించి వున్నారు. 
పినతండ్రి పెత్తండ్రికొమార్తలైన యీకన్నియలను పెండ్లాడిన వీరలుముగ్గురును 
అన్నదమ్ములవావివారుగా వుండడమేలర్షమో, తండ్రీ కొడుకులవావివారుగా వుండడమే 
అర్హమో, ఆలోచించవలసివుంటుంది. ఇందులో వక వరుడు కృష్ణమూర్తికి తమ్ముడున్నూ 
తక్కిన యిద్దరున్నూ కొడుకులున్నూ అయేపక్షంలో యిద్దబు తల్లికి మొగుళ్లు 
కావలసివస్తుంది. యిదిన్నీ యిలావుండగా యించుమించు సమానవయస్సులోవుండే యీ 
కన్యకలకు సమానవయస్సులో వుండే భర్తలైతేనే అనుకూలదాంపత్యంలోకి చేరుతుంది 
కాని దాంపత్యం, లేకపోతే ముదురు మొగుడున్నూ లేత పెండ్లాముగా వుండడం తటస్టించి 
రసాన్ని చెడగొడుతుంది, పోనీ యీ దాంపత్యాలేమేనా యిప్పుడు లోకంలో ధనాపెక్షచేత 
ముసలాడికి పసిపిల్లను కట్టిపెట్టె రకంలోకి చెరతాయేమో అంటే, అట్టివికావు. 
పరస్పరమున్నూ గుణవయోరూపాదులను పురస్మరించుకొని యేర్చజచుకున్నవి. కృష్ణమూర్తికి 
తమ్ముడైన గదుండె పెళ్లికొడుకులలో వకండుగా వున్నట్టయితే అతండు కృష్ణమూర్తికి యెంత 
కడగొట్టుతమ్ముడనా ప్రద్యుమ్నాదుల వయస్సులోవాడు కాండని పారివిరి జన్మసందర్భాలను 
విమర్శిస్తే తేలుతుంది. చచ్చిచెడి యెట్లో వయస్సు యించుమించులో సరిపెడదామన్నప్పటికీ 
వావి కుదరదు. ఆయీ సందర్భాలు అన్యత్ర విస్తరించందలంచుకొని వూరికే స్పృశించి 
విడుస్తూ వున్నాను. 


దీనిమీద పుట్టేశంకలు చాలా వున్నాయి. (1) కృష్ణమూర్తికి గదుందనే పేరుగల 
తమ్ముండే వున్నాందు గాని గదు౭డనే కొదుకున్నాందా? (2) అయితే యీ మార్పు 
కవికులాగ్రేసరుండైన పింగళి సూరన్నగా రెందుకు చేయలేదు? యిత్యాది శంకలకు చక్కని 
సమాధానాలున్నూ వున్నాయి. కృష్ణునికొడుకు లెందటో, వారివల్ల ఆ వంశం యెంత 
అభివృద్ధి చెందిందో. ఆ సంతానంలో భాగవతాదులలో యెన్నోవంతు వారిపేర్లు 
వుదాహరింపబడ్డాయో యొజింగినవాళ్లు పై శంకలు చేయరు. యాదవ కుమారులకు 
విద్యాభ్యాసం చేయించే గురువులు మూడుకోట్ల యెనభైయెనిమిదివేలని కాబోలును 
భాగవతంలో వుంది. ఒక్కొక్క గురువు యెందణికి పారంచెపుతాడో ఆలోచించి ఆ 
సంఖ్యనుబట్టీ ఉపాధ్యాయుల సంఖ్యను గుణిస్తే సుమారు ముప్పై కోట్లేనా సంఖ్య తేలుతుంది, 
యీ ముప్పైకోట్ల యాదవకుమారులకున్నూ మూలపురుషులైన కృష్ణునియొక్కానున్నూ ఆయన 
సోదరులయొక్కానున్నూ కుమాళ్లు అధమం వక లక్షవరకేనా వుండవలసి వస్తుంది. ఆ లక్షలో 
కృష్ణుడికుమాళ్లు వక వెయ్యేనా “అట్లిస్ట” వుండరా? ఆ వేయి మందిలో గదుడనే 
కొడుకుకూడా పినతండ్రి పేరింటి వాడు వుందంగూడదా? యిత్యాదికం వూహించుకోవాలి. 
యీలాటి అభూతకల్పనలు నాటకాలలో చాలావున్నాయి. ఆలాగ ఆయాకవులు 


44 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కల్పించడానికి కారణం కొన్నిచోట్ల అధర్మాన్ని తొలగించడానికిన్నీ అని పొడకడుతుంది. 
కొన్నిచోట్ల అదీ యిదీ కాకుండా ఆ కవులు నిష్కారణంగానే మార్చినట్లున్నూ స్టూలదృష్టికి 
కనపడుతుంది. జానకీ పరిణయం, బాలరామాయణం మొదలైనవి దగ్గిఅపెట్టుకొని 
కుశాగ్రబుద్ధులైనవారు విచారణచేస్తే సంగతి సందర్భాలు తేలుతాయి. (శ్రుతపాండిత్యం 
మాత్రమే వున్నవారికిగాని, నూటికి ముప్పెఅయిదు వారికిగాని నాటకంలోవుండే 
కల్పనావిశేషాలు బోధపడక, కవి కథతెలియక పాడుచేశా డనుకుంటారు. అట్టిస్థితిలో 
తర్శంలో మాట్లాడే పండితుల తారతమ్యాలు శ్రుతపాండిత్యం యెంతవున్నా శ్రీ రాజావారు 
(గహించడం తటస్థించేదేకాదు కాని,- గోపాలశాగస్తుల్లుగారు ప్రయోగం చేశారో లేదో 
దేవుడికెటుక- వారు కళ్లెట్దిబేసి చూడడంవల్ల తాత్కాలికంగా గోపాలశాగస్తుల్లుగారికి 
కల్గినకోపం వ్యక్తమయింది; దానితో అంతకుముందే మనవి చేసుకొన్న సుబ్బన్నశాస్తుల్లుగారి 
మాటలు తార్కాణంగా రాజావారికి తోచాయి. దానితో విశేషించి పండితాదరంకల 
ఆ రాజన్యునకు పండితులంటే అసహ్యం కలిగింది. 


పాండిత్యానికి వుండదగ్గ లక్షణం ముఖ్యమయింది సత్యం. అట్టి సత్యాన్ని మన్నించేవారే 
అయితే గోపాలశాస్తుల్లుగారు రాజావారితో “అయ్యా నేను ఆరుశాస్త్రాలలో ప్రజ్ఞకలవాణి. 
సుబ్బన్న శాస్తుల్లుగారు వకటి తర్మంలో యావజ్జీవమున్నూ కృషిచేసినారు, అందుచేత 
దానిలో వారిని సాక్షాత్తున్నూ గౌతముండో కణాదుండో అయితేనే తట్టుకోగలరేమో కాని 
ఇతరులు తట్టుకోలే”రంటూ కొన్నిమాటలు తత్మాలోచితంగా మనవి చేస్తే రాజాగారున్నూ 
సంతోషిస్తారు. సుబ్బన్నశాస్తుల్లుగారున్నూ “అయ్యా నాకన్న గోపాలశాగస్తుల్లుగారే గొప్పవారు; 
యేమంటే : ఆజుశాస్త్రాలలో పూర్ణ పండితులుగదా వారు?” అని చెప్పి స్తుతిచేసివుందురు. 
అలాకాక రసాభాసంగా లోకులు చెప్పుకొని కళంకాన్ని ఆపాదించేతోవలోకి గోపాలశాస్తుల్లు 
గారు దిగి, తమకేకాక పండితలోకానికంతకున్నూ తీరనికళంకాన్ని దెచ్చిపెట్టారని 
వ్రాయకతప్పదు. పాండిత్యమెంత ఉన్నప్పటికీ లౌకిక జ్ఞానం కొంతవుండాలి. యుక్తినైపుణ్యం 
కొంత వుండాలి. అప్పుడుగాని ఆ పాండిత్యం శోభించదు. యీ సందర్భాలన్నీ వున్నట్టు 
వక్క బులుసు పాపయ్యశాస్తుల్లు గారినే పండితమండలి యేకవాక్యంగా అంగీకరిస్తుంది. 
మచ్చుకు ప్రకృతానికి సంబంధించిందే వక యితిహాసం వుటంకించి వ్యాసం ముగిస్తాను. 


విజయనగరంలోనే శ్రీ పాపయ్యశాస్తుల్లుగారు మహా పండితసభలో వేదారం 

ఆ ఆ స 

చెపుతూవున్నారంట. యెక్కడో సంశయంగా వున్నట్టు తోంచి కొవ్వూరు గోపాలశాస్తుల్లుగారు, 

“బావగారూ! ఆ స్థలంలో మళ్లా సెలవియ్యండీ” అని పృచ్చచేశారంట. దానిమీద 

పాపయ్యశాస్తుల్లుగారు- “బావగారూ, యీ తరవాయి మనవిచేశాక తుట్లతుదకు 
ల 


పిరాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు 45 


సావకాశంగా తమరడిగిన సందర్భానికి జవాబు మనవిచేసుకుంటా”నని యుక్తిగా అప్పటికి 
దాంటుకుని అదిపూర్తికాగానే, అంటే గంటకో రెండుగంటలకో అన్నమాట, “మేదండీ 
బావగారూ! తాము యిందాకా అడిగిన సందర్భం?” అన్నారట. గోపాలశాగస్తుల్లు గారు 
ఆ పనసలో వాక్యం వుచ్చరించి యిక్కదనే నేనడిగిందని చెబుతూవుండంగా పాపయ్యశాస్తుల్లు 
గారు చెవులు మూసుకొని “నారాయణ, నారాయణ, నారాయణా” అంటూ ముమ్మాటు 
స్యరించారంట! గోపాలశాగస్తుల్లుగారు వెలవెలపోయారంట! కారణమేమిటంటే; పాపయ్య 
శాస్తుల్లుగారు వేదానికి యెంతవబికవసరమో అంతవటికే ఆయా శాస్త్రాలలో కృషిచేసినారు. 
గోపాలశాగస్తుల్లుగారో? వేదంలో యేకొంచెమో ప్రవేశం చేశారో లేదోగాని ఆయా శాస్తాలల్లో 
సమగ్రంగా పనిచేసిన మహామహోపాధ్యాయులు. ఈ సంగతి మహాలౌక్యులైన పాపయ్య 
శాస్తుల్లుగారికి తెలుసును. ఆయన అడిగినప్పుడే ఆశంకకు జవాబు చెప్పేటట్టయితే “లక్కికి 
లక్కి” వాదంలోకి దింపి గోపాలశాస్తుల్లుగారు, పాపయ్యశాస్తుల్లుగారిని వోడించడం 
యేలాగున్నూ తప్పదు. కాంబట్టి “అటునుండి నజుక్కు రమ్మన్నా”రని అప్పటికి మృదువుగానే 
తప్పుకొన్నారు. తిరిగీ ఆ స్థలం అడగడంలో పాపయ్యశాస్తులవారి యుక్తి పూర్తిగా 
గోచరిస్తుంది. గోపాలశాగస్తుల్లు గారికి పుట్టిన వుద్దేశ్యంలో కొంత దోషంవుంది. యేమిటా 
దోషమంటే; యేదో గవడగొయ్యలోకి దింపి పాపయ్యశాస్తులుగారి వాగ్గాటికి అడ్డుకల్పించి 
గొప్ప సంపాదిద్దామనుకోవడమే. పాపయ్యశాగ్తుల్లుగారు దాన్ని కనిపెట్టి 'యీోయన 
శిరోభారం తగ్గించే వుపాయం యిదికదొ అని యీ యుక్తిచేశారు. శాస్త్రంలో కొంతవటికేనా 
పాపయ్యశా'స్తుల్లుగారు లేశమున్నూ పనిచేయ లేదుగదా? తక్కినదల్లా వుండంగా 
వుచ్చారణలోనే అనంగా స్వరవిషయంలో తప్పుపట్టుకుంటారు. ప్రస్తుతం జరిగిందిన్నీ 
అదే. వకవేళ 'గోపాలశాగస్తుల్లుగారు మహామంత్రవేత్త-మహాజిపిత-ఆమాత్రం వేదవాక్యాన్ని 
సరిగా ఉచ్చరించనేలేకపోయారా?” అని కొందణికి శంక కలగవచ్చును. ఉచ్చరించ 
లేకేమి? ఉచ్చరించే వుంటారు. పాపయ్యశాగస్తుల్లుగారు సరియైనదాన్నే కాదంటారు, కాదంటే 
సమర్థించుకొనేశక్తి ఆభాగంలో గోపాలశాగస్తుల్లుగారికి వుందా? “నహి సర్వ స్సర్వం 
విజానాతి” కదా? ముందు దురుద్దేశంపుట్టిన దెవ్వరికి? గోపాలశాగస్తుల్లుగారికి. పిమ్మట 
దురుద్దేశంపుట్టడం పాపయ్య శాగస్తుల్లు గారికి. వీరు నిజానికి ఛాందసులే అయినా 
ఆ షడ్డర్యనవేత్తను వోడించినట్లయింది. యథార్థం ఆలోచిస్తే వారున్నూ మహానుభావులే 
వీరున్నూ మహానుభావులే. 

సామాన్యలోకానికి యీ ధోరణి పనికిరాదు. కాంబట్టి యెంతవారైనా జయాపజయాల 
కోసం కొంత పెనుగులాట పూర్వం సర్వసమ్మతంగావుందేది. ఇదియీ జన్మంలోనేకాక 
వుత్తర జన్నానిక్కూడా సంబంధించివుండేదన్నట్టు శ్రీహర్నుండు (నెషధ(గంధ కర్త) గారి 


46 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


తండ్రి శ్రీ హీరుంకుగారికిన్నీ ఆయన బావమజందికిన్నీ జరిగిన వాదోపవాదాలకు 
సంబంధించిన యితిహాసంవల్ల మనకు తెలుస్తుంది. దీనియందు పూర్వపురాజులకు యెంత 
ఆసక్తిన్నీ లేకపోతే- 


“పగులంగొట్టించి తుద్భట వివాదప్రొఢి గౌడడిండిమభట్టు కంచుధక్క 


అనే శ్రీనాథునిపద్యపాదం మనకు ఆదరపాత్ర మవుతుందా? శ్రీనాథుండు ఆంధ్రంలో 
గ్రంథాలు వ్రాసినప్పటికీ సంస్కృతంలో సామాన్యుండు కాడు. గౌడడిండిమభట్టు 
సంస్కృతంలో జయసూచకమైన కంచుఢక్కా రూపమైన బిరుదచిహ్నం కలవాడు. 
శ్రీనాథుండేమో కవి సార్వభౌమ బిరుదాంకితుండాయె. యీ రెండుచిహ్నాలున్నూ 
రజోగుణప్రధానాలే అవడంచేత వీరిద్దరికిన్నీ వాదంపడింది. శ్రీనాథుండు జయించాండు. 
ధక్కా పగుల గొట్టించాడు. యిప్పటి నాగరికులే అయితే యెందుకీ పిచ్చివాదాలందురు. 
అందురేమిటి? అనేతీరతారు. ఫీజుపుచ్చుకుని స్వార్ధంకాకుండా పరార్థం యెంతగానో 
పోట్లాడుకుంటూ కోర్టుల్లో బల్లలుగుద్దుతూ వుండేవారినో - యిప్పటివారు లేశమున్నూ 
యెత్తుకోరు. అది “ఉదరనిమిత్తం బహుకృతవేషం” కింద జమకట్టుకుంటారు. పండితులో 
కవులో పెట్టుకొనే వాదాలైతే వీరు పూర్తిగా యేవగించుకుంటారు. కొందరు 
యేవగించుకోవడంతో సరిపెట్టక తూలుమాటలుకూడా వ్రాస్తారు. అయితే యీ పండితులలో 
కూడా కొన్ని లోపాలు లేకపోలేదు. యేవిషయమై వాదం ప్రారంభమయిందో దాన్నిగురించి 
మాత్రమే యుక్తులు వుపయోగించక, అతనికి వకకన్ను లేదనిన్నీ యితనికి స్నానంచేయడం 
చేతగాదనిన్నీ, అతనికి బోదకాలు వుందనిన్నీ యేమేమో యెంచడం మొదలుపెడతారు. 
తక్కిన వేవేనా యెంచితే కొంతవరకు సహించవచ్చు నేమోకాని దైవకృతమైన 
అంగవైకల్యాదులనుకూడా విద్యావివాదాల్లో యెత్తుకోవడం పరమాసహ్యం అనడానికి 
సందేహంలేదు. పూర్వం మహారాజసభలలో యీ వాదోపవాదాలు జరిగేవికనక యీలాటి 
అవ్యక్షప్రసంగానికి అవకాశం వుండేదికాదు. యిప్పుడో? మహారాజులే చాలావజకు 
తగ్గివున్నారు. ఉన్నవారిలో యే వకరిద్దరోతప్ప పండితగోప్టికి చెవియొగ్గేవారు కనపడరు. 
అన్నిటికీ ఆధారం పత్రికలున్నాయి. ఆ పత్రికలలో కొన్ని కొంత మంచీచెద్దా విమర్శించి 
ప్రచురించేవి వున్నప్పటికీ యేదో మేటరుదొరికితేనే చాలు అనుకొనడంవుంది. అందుచే 
పండితులవాదాలు బొత్తిగా రసాభాసప్రకరణంలోకి దిగుతూ వున్నాయి. 


అప్పటీ రాజులను గూర్చిన్సీ పండితులను గూర్చిన్నీ గురుముఖతః విన్నమాటలలో 
జ్ఞాపకమున్నంతవరకు యీ వ్యాసంలో యేకరుపె పెట్టివున్నాను. అప్పటికన్న ్న ఇప్పుడు విద్య 
ర్వతోముఖంగా వ్యాపించి వుందనడం సర్వానుభవ సిద్ధమే. కాని వక తేడావుంది. 


ర 


పిరాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కధలు 47 


ఇప్పటి విద్య ప్రస్తుతం రష్యాలో జరుగుచున్న సామ్యవాదంలోకి దేంకుతుంది. అంతో 
యింతో విద్య వచ్చినవారు యిప్పుడు వేలకొలందిగా ఉన్నమాట సత్యం. అప్పటి 
విద్వాంసులవంటి వాళ్లు మాత్రం లేరు. చూడండీ యిప్పటివారి పాండిత్యాలేలావున్నాయోను. 


వకచోట, “మహస్తరణులు” అని పడడానికి బదులు “మహాస్తరణులు” అని అచ్చులో 
దీర్హంపడింది. దాన్ని సవరించుకోవడం చేతకాక వకరు “గొప్పదైన ఆసనము కలవారు” 
అని అర్ధంవ్రాసియున్నారు. యీ అర్ధంలో లేశమున్నూ యోగ్యతలేదు. “మహః =తేజస్సుచేత, 
తరణులు-సూర్యులు” అని కవి తాత్పర్యం. యీ తాత్పర్యాన్ని (గహించగలిగినవారే అయితే 
ఆ హకారంమీదవున్న పొల్లు ముద్రాప్రమాదమని (గహించగలుగుతారు. గాని ఆ మాత్రం 
పిండిలేనివారికి అది సాధ్యంకాదని ప్రాయనకృబలేదు. యింకొకచోట- 


“తనయుల సనయుల మనుమల ఘనముల మునిమనుమల సైతము” అనివుండగా - 
“మనుమలన్‌” అనునది మహద్వాచకముగాన, దానికి “ఘనములన్‌” అనే అమహత్తును 
విశేషణం చేయకూడదంటూ వకరు వెక్కిరిస్తారు. యీ కాలపు పాండిత్యాలు యిలా 
వున్నాయి, “ఘనము-ఘనములు” అనుకోకపోతే, ఘనా-మా-లక్ష్మీః- యేషాంతే ఘనమాః. 
ఆఘనమశబ్దానికి 'ప్రథమైక వచనం ఘనముండు, బహువచనం ఘనములు, రాముండు 
రాములు అన్నట్లే అగుననిన్నీ, దాని ద్వితీయెకవచన బహువచనాలు “ఘనమునిన్‌” 
“ఘనములన్‌” అవుతుందనిన్నీ తెలిసి కో(జాలని వారిప్పుడు కవులు కవులే కారు, ఇంకా 
యెవరో యెవరో యెవరో, ఆకాశంమీంద వుండేవారు. దీన్నిబట్టి అప్పటిపాండిత్యాలకూ 
యిప్పటి పాందిత్యాలకున్నూ కల భేదం వ్యక్తంగావడంలేదా? యింకొకటి మచ్చుకి చూపి 
వ్యాసాన్ని ముగిస్తాను. 

“ఆత్మ ప్రభుతన్‌ సాగింపంగాంజొచ్చెన్‌” 

అనివున్నది వకచోట. “ఆత్మప్రభుతన్‌” అన్నది సిదసమాసమనుకొని “ఆత్మ” అన్నది 
గురువుగావడానికి బదులు లఘువయిందంటోవకరు లిఖిస్తారు. యేమనుకొనేది? 
రేఫయుక్తమైనద్విత్వం పరమందుంటే పూర్వం వికల్పంగా లఘువవడానికి ప్రీవీకౌన్సిలుతీర్పు 
లున్నాయి. అవి అన్యత్ర విస్తరించడమయింది. యిక్కడ ఆత్మ-తత్సమం, ప్రభుతతత్సమం, 
ఈ రెండిటికిన్నీ నాధ్యసమాసం చేసుకుంటే నచశంకా నచోత్తరంగదా? హరి (ప్రభుత్వం- 
అంటే అది సిద్దమున్నూ కావచ్చును, సాధ్యమున్నూ కావచ్చును. యీామాత్రంకూడా 
తెలియనివారిప్పుడు కవులు, మహాకవులు, చక్రవర్తులు, సద్రూట్టులు, వ్యాఖ్యాతలు. 
వాండిత్యానికి దుర్దశపట్టింది. అందుచేతనే నేను తుట్టతుదకు వ్యావహారికభాషలోకి దిగింది. 
దీనిలో వ్రాస్తే తప్పనే వారుండరుకదా? సలక్షణమైనభాషలో ట్రాసినప్పటికీ దాన్ని 


48 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


(గ్రహించడానికితగ్గ శక్తిలేక తప్పని అనడం యేలాగా తప్పదని దీనిలోకి దిగాను. యిదియిలా 
వుంచి పూర్వపువారి పాండిత్యాలకున్నూ యిప్పటి పాండిత్యాలకున్నూ హస్తిమశ 
కాంతరమనిన్నీ, అప్పటి రాజాధిరాజులు పండితుల వాదోపవాదాలను వారి యుద్దాలతో 
పాటు గౌరవించేవారనిన్నీ అందుకే మాపిఠాపురం రాజావారుకూడా గోపాలశాస్తుల్లు 
గారియొక్యానున్నూ సుబ్బయ్యశాగస్తుల్లు గారియొక్కానున్నూ వాదోపవాదాలు వినడానికి 
సభచేసివున్నారనిన్నీ ముఖ్యంగా మనం తెలుసుకోవలసి వుంటుంది. అట్టి మహా 
రాజులేవుంటే “పిడివాదాలు” వాదించేవారిబండారం తేలుతుందిగాని పత్రికలవల్ల 
లేశమున్నూ తేలదు. మాఅదృష్టంమంచిదికనక శ్రీఆత్మకూరిలో వచ్చినవాదంలో 


“దేవతలు ధర్మవర్తులు” 


అన్న ప్రయోగాన్ని మమిచ్చినప్పుడు “ధర్మవృత్తులు” అనిదిద్దుతామన్నవారి పిడివాదాన్ని 
సాగనీయని (ప్రభువుండడం తటస్థించింది గాని- యిప్పుడు- “మనుజుల విప్రుండు” 
అన్న ప్రయోగాన్నిదిద్దుతామనే పిడివాదాన్ని మానిపించడానికి దగ్గ ప్రభు వేండీ? లేడుగదా? 
లేకేమి, రాజన్నా రెడ్డన్నావకటే, యశముగాంచె యీ రెడ్డెయ్య ప్రభువు మాకిప్పుడు దిక్కుగా 
కనపడ్డాడు. యిది విషయాంతరం. 


యింకా యీ పిరాపురపు గంగాధర రామారావుగారికి సంబంధించిన గాథలు 
కొన్ని వున్నాయి. మరొకప్పుడు వ్రాస్తాను. వెనుక వ్రాసిన సంగతులలో “జుట్లొ విషయమై 
కొంతసవరణను పెండ్యాల వెం॥ సు॥ శాగస్తుల్లుగారు వుపపాదించి వున్నారు. కృతజ్ఞతను 
పత్రికాముఖమున తెల్పి వున్నాను. కృతజ్ఞతా ప్రకటనానంతరం తలవని తలంపుగా 
మద్రాసుకు వెళ్లడం తటస్థించింది. అక్కడ సదరు గంగాధర రామారావుగారికి దత్తత 
రీత్యా మనుమలున్నూ వారి పేరిటవారున్నూ నాతో చెప్పినారుగదా : “మీరు సవతినాయనమ్మ 
గారిని గూర్చి వ్రాసిన విషయాన్ని తాము సవతితల్లిగారికి జరిగిందని విన్నా మన్నారు. 
అసలే జరగలేదని శాస్తుల్లుగారు లిఖించి వున్నారు. మా గ్రామంలో వెలంవారు 
పలువురున్నారుగాని వారిలో నా కన్న వయస్సు మించినవారిప్పుడు వక్కరున్నూ 
సజీవులుగాలేరు. నేను వ్రాసే సంగతులు శ్రీ మాతండ్రిగారి వల్లనేకాక మావూళ్లోవుండే 
వెలమ వృద్ధులవల్లకూడా విని వున్నవి. మావూళ్లో జరిగిన “లక్ష-యేఖైవేల” వాదమే 
కాదన్నారు శా(స్తుల్లుగారు. దానికి ధుండిగారు చెప్పిన శ్రీరంగంలో సంగతిని వుదాహరణంగా 
చూపివున్నాను. అదిన్నీ సత్యమైవుండునుగాని మా గ్రామంలో మా వీథినే జరిగిన 
లక్ష-యేఖైవేలు “విభూతిరుద్రాక్ష ధారణమున్నూ” అసత్యం కాదేమో అని యిప్పటికిన్నీ 
నాకు సందేహం. కమ్మగృహస్థు విషయంకూడా శాగస్తుల్లుగారు అన్యథాకరించివున్నారుగాని 


పిరాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు 49 


అది తగినంత యుక్తియుక్తంగా కనుపడడంలేదు. ఆయన్ని శ్రీరాజావారు అవమానించ 
కనేపోతే ఆయనమేనల్లుళ్లు శ్రీ రాజావారి విషయంలో కొందజు రౌడీలతో దౌర్జన్యాన్ని 
చూపడం యేలావస్తుంది? దాన్ని వస్తాదు వారించడం యేలావస్తుంది? యీవిషయాన్ని 
పురస్కరించుకొని కమ్మగృహస్టును రాజావారు ఖైదుచేయించడం యేలావస్తుంది? ఆయన 
ఖైదులో మృతిచెందలేదన్నంతవణకు సత్యమైతేకావచ్చునుగాని, తక్కినయావత్తున్నూ 
అసత్యమని నాకు విశ్వాసం లేదు. శాగస్తుల్లుగారేనా నాయీడువారేకాని యెక్కువ పెద్ద 
కారు. వారున్నూ ఆయీసంగతులు వినేవుంటారుకాని చూచి వుండరు. వారివినికినిబట్టి 
వారు సవరణను వుపపాదించివున్నారు. మునిగిపోయిందేముందని నేను నమస్ఫృతులతో 
స్వీకరించివున్నాను. శాస్తుల్లుగారి తాతగారిని గూర్చిన సహాధ్యాయిత్వం మొదలైన 
విషయాలమాటెట్లావున్నా అసలువిషయం అసత్యమని (వ్రాయడానికి కారణాంతర 
మేమేనావుండి వుండునా అని నా కిప్పటికిన్నీ అనుమానమే. ఆ విషయం నేను శతధా 
సహస్రధా విని వ్రాసిందికాని మటొకమాదిరికాదు. సహాధ్యాయులో మటొకరో అన్న 
విషయం నేనే సంశయిస్తూ వ్రాసివున్నానుకదా? వారి యెడల నాకు ద్వేషభావం 
వుండివ్రాసినట్లు శా(స్తుల్లుగారున్నూ వ్రాయలేదు. మొత్తం మన మేలా అనుకోవాలంటే : 
ఆయాచరిత్రలు పలువురనోళ్లలోయ బడి పలువిధాలుగా మారిపోతూవుంటా యనుకోక 
తప్పదు. వాల్మీకి సీతాదేవి లంకలో నిరాహారిణిగా వుందని వ్రాశాడు. దేవీభాగవతంలో 
ఇంద్రుండు పంపిస్తూవున్న కామధేనువుపాలు ప్రాణధారణానికి తగ్గన్ని పుచ్చుకుంటూ 
వుండేదని వ్రాసివుంది. రామదాసు బొందితో వైకుంఠానికి వెళ్లేందనిన్నీ వెళ్లేటప్పుడు - 
“తరలిపోతాము చాలదయలుంచండీ -యింక- మరలిజన్మాలకురామూ మదిలో నుంచండీ” 
అని గానంచేస్తూ మటిన్నీ విమానాన్ని అధిష్టించాండని భక్తులు గానం చేస్తూవున్నారు. 
చరిత్రకారులో? రామదాసుగారిని వురి కాంబోలును తీసినట్లు చెపుతారు. కాంబట్టి వీట్ల 
సత్యాసత్య నిర్ణయం చాలాకష్టం. శాస్తుల్లువారేనా బాగా కనుక్కొని సవరణను వుపపాదిస్తే 
అది యెక్కువ వుపకారం అవుతుందని మణీమణీ మనవిచేస్తున్నాను. శిఖావిషయాలు 
అసలే “సున్నకిసున్నా హళ్లకి హళ్లీ" అంటే లోకం బొత్తిగా విశ్వసించటం లేదు కనక 
యింతగా మనవిచేసుకోవడం. యిటీవల యీ సంగతిని కొందణితో సంప్రతించి నేనింతగా 
మనవిచేసుకుంటూ వున్నానుగాని వాద తాత్సర్యంతో కాదు. యిప్పటి నా వోపికనుబట్టి, 
వొప్పులైన ప్రయోగాలను యెవరేనా తప్పులంటే నే బెదాసీన్యం వహించే స్థితిలో వున్నాను. 
అట్టి సందర్భంలో యెవరివల్లనో విని వ్రాసే వ్రాంతల్లో యెవరో కాదంటే వాదం 
పెట్టుకుంటానా? పెట్టుకొనేది లేదు. మావూళ్లోనే జరిగిన యింకొక శ్రీవారి చర్యను కొంచెం 
వుటంకించి యీ వ్యాసాన్ని ముగిస్తాను. 


50 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాసి 


మా కడియంలోవుండే గ్రామదేవతకు రంగువేయించవలసిందని రాజావారు 
రాణాదారు తాండ్ర కొండయ్యగారికి ఆజ్ఞాపించారట. కొన్ని మాసాలు జరిగాక 
రంగుప్రసక్తివచ్చింది. యేకారణంచేతనో రంగువేయించడము జరిగిందికాదు. దానిమీంద 
రాజావారు రాణాదారుగారిమీంద కారాలూ మిర్యాలూ నూజుతూ వున్నారట. ఆకోపం 
చూచితీరవలసిందే కాని విని వ్రాసేవ్రాతలవల్ల అవగతం కాదని చదువర్లు తెలుసుకోవాలి. 
అట్టి సమయంలో యెవళ్లు గాని కిక్కురుమనకుండా వుంటే కొంతసేపటికి శ్రీ నృసింహమూర్తి 
కోపంలాగున దానంతట అదే చల్లారుతుంది. మళ్లా యెప్పుడైనా దగ్గరవుండే 
విదూషకులద్వారా తమ కోపాన్ని అభినయింపజేసి వారిని విశేషించి సత్కరించడం కూడా 
వుందని విన్నాను. ఆ కోపాన్ని నిర్భయంగా రాజావారియెదుట అభినయించి బహుమానాన్ని 
గ్రహించిన రామభొట్లుగారి పేరిప్పటికిన్నీ ప్రసిద్ధిగా చెపుతారు. చెప్పేదేమంటే : అలా 
కారాలు మిర్యాలూ నూరుతో వుండగా వక నియోగిగ్భృహస్సు ఉద్యోగాది సంబంధ 
లేశమున్నూలేని కదియం కాపురస్టుడు యేదో రాణాదారుగారి తరపున కొంచెం సవరణ 
మాటలు మాట్లాడడానికి వుపక్రమించేటప్పటికి ఆ ఠాణాదారుగారిమీంద వుందే దూంకుడు 
యీ సంపన్న గృహస్థుమీదికి వచ్చి వూరిపిడుగు సామెతను జ్ఞప్తికితెచ్చినట్లు చెప్పుకుంటారు. 
ఆయీ కథలలోవుండే కోపపుసంగతులు వగయిరా మన మిప్పటి నాగరికతని మనస్సులో 
పెట్టుకొని చదువుకుంటే హృదయంగమంగా వుండవు. అధమం వక అర్థశతాబ్దమైనా 
వెనక్కి వెళ్లాలి. అంటే యీ సంగతులన్నీ ఆనకట్టకు పూర్వపుగాథలు. ఆనకట్టకట్టబడి 
రమారమీ నూరేండ్లు కావచ్చింది. అప్పటికింకా “నావిష్టుః పృథివీపతిః” అనే సూక్తి 
అమల్లోనేవుంది. అప్పుడు రాజాగారు వచ్చేరంటే విష్ణుమూర్తి వచ్చినట్లే గ్రామం యావత్తు 
తలంచేవారు. రాజుగారివల్ల సమ్మానింపంబడనే అక్కజలేదు. అవమానింపంబడితేకూడా 
కొంత గౌరవంగానే లోకులు భావించేవారు. యిందులో అతిశయోక్తి లవమున్నూలేదు. 
రాజుగారితో యేమాత్రం మాటలాడటం తటస్థించినా అదే మహమ్మేరువుగా భావించేవారు. 
ఆ కారణంచేత ఆ గృహస్థు ప్రసక్తిగాని ప్రసక్తిలో దిగి కొంత అవమానంపొందడం 
తటస్థించింది. కాని, విశేషమైన అవమానం వరకూ రాలేదు. సామాన్యంతో తేలిందని 
చెప్పుకుంటారు. యింకా, లకుందాసు వేంకటాచలం అనే నాన్‌బ్రామిను సంసానపండితునికి 
సంబంధించినవిన్నీ, దివాన్‌ వాద్రేవు చెలమయ్యగారికి సంబంధించినవిన్నీ, దిగవల్లి 
శివరావు దివాన్‌ గారికి సంబంధించినవిన్నీ మామగారు శ్రీ యినుగంటి ప్రకాశరాయణిం 
గారికి సంబంధించినవిన్నీ, గాథలుచాలావున్నాయి. అవకాశాన్ని పట్టి అప్పుడు 
వ్రాస్తాననిమనవి చేసుకుంటూ ఇప్పటికి దీన్ని ముగిస్తాను. 


శే శ 3 


51 


వెంకప్ప సోమయాజులు 


వీరు కోనసీమలో అయినపల్లి అనే (గ్రామకాపురస్థులు. బులుసు అచ్చయ్యగారనే 
జగ(త్పసిద్ధ విద్వాంసుల (పథమపుత్రులు. తండ్రిగారి వలెనే వేదశాస్త్ర (శాతములలో 
నఖండప్రజ్ఞకలిగి ఆ సేతుహిమాచలమున్నూ ప్రసిద్ధిచెందిన పుణ్యపురుషులు. అసలు 
బులుసువారి వంశము “బలుసులేని తద్దినమున్నూ బులుసులేని యజ్ఞమున్నూలేదు” అనే 
సామెతకు స్థానమైనది. అందులో నీ సోమయాజులుగారు అగ్రగణ్యులు. వీరి 
నగ్రగణ్యులందామంటే, తంద్రి అచ్చయ్యగారి నేమనవలెనో, తాత జగన్నాధశా(స్తులవారి 
నేమనవలెనో, కుమాళ్లు పూర్ణయ్య సోమయాజులు గారి నేమనవలెనో తెలియదు. కాంబట్టి 
మొత్తం ఆ నాలుగుతరాలున్నూ వరుసగా వేద శాస్త్ర పుంజాలుగా ప్రకాశించా యనుకొందాం. 
ఆలా అయినప్పటికీ ప్రస్తుతం మనం వ్రాస్తూవున్నది వేంకప్ప సోమయాజులు గారిని 
గూర్చి కాంబట్టి పరిస్‌ అ(గగణ్యపదంతో వాడడం అంత తప్పు గాదనుకుందాం. “వ్రతానా 
ముత్తమవ్రతమ్‌.” యీ సోమయాజులుగారు ఆపౌండరీకాంత[శ్రౌతియె అనేకులచే 
యజ్ఞాలెన్నో చేయించడమే కాకుండా స్వయంగాకూడా చేసి చిరకాలం జీవించిన 
పుణ్యమూర్తులై వున్నారు. ఆయీదేశంలో వుండే పెద్దపెద్ద (శ్రైతులందటున్నూ వీరివద్ద 
దివిటికింద దీపాలే అని చెప్పుకోవడం నేనెబుగుదును. వీరిచేత చివాట్లు తినని 
(శౌతియేలేడని చెప్పుకోవడం నేను స్వయంగా విన్నదే. నా బాల్యంలో వీరు సజీవులే కాని 
వీరి దర్శనభాగ్యం నాకు లభించలేదు. చరిత్రమాత్రం పలువురువల్ల విని ఆనందించడం 
తటస్థించింది. వీరు తండ్రిగారివలె నప్రతిగ్రహీతలు కారుగాని సుప్రతి గ్రహీతలు. 
అట్లయ్యును తృణీకృత బ్రహ్మపురందరులు. 


తండ్రిగారి నప్రతిగ్రహీతృత్వాన్ని గుజించినగాథలు కొన్నివున్నాయి. అందులో వకటి 
వుదాహరిస్తాను. వకరోజున వుదయం గుమ్మం అలుకుతూవున్న సమయంలో వీరి తల్లిగారిని 
తండ్రి అచ్చయ్యగారు “ఈవేళ శాకపాకా లేమిటి” అని ప్రశ్నించేటప్పటికి ఆమె, యేముంది, 
ఇత్యర్థలు పులుసూ ఇతిభావలు కూరానున్నూ, అని జవాబు చెప్పినట్టున్నూ దాని మీద 
అచ్చయ్యగారు ఆవిడ భావాన్ని (గహించి నీకేమా(త్రమో ధనాపేక్ష వున్నట్టుగా తోస్తూవుంది 
అది యెంతవజకో వకమాటుబయటపెడితే తెచ్చి యాయడానికి ప్రయత్నిస్తా నన్నట్టున్నూ 


ర్‌ కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఆ పట్టాన్ని ఆమె గుమ్మం అలకడానికి నీళ్లు తెచ్చుకొన్న నిలువుచెంబుచూపించి దీనెండు 
వరహాలు తెస్తే చాలునన్నట్లున్నూ అప్పుడే ఆచెంబుచేతంబుచ్చుకొని అచ్చయ్యగారు 
దేశాంతర గమనాభిముఖులై కొన్ని ప్రయాణాల మీంద హైదరాబాదు చేరుకొన్నట్టున్నూ 
అక్కడ వక బ్రాహ్మడు యజ్ఞం చేస్తూవుండగా కాకతాళీయంగా వీరా యజ్ఞసమయానికే 
అక్కడికి వెళ్లి యజ్ఞశాలలోకి వెళ్లినట్టున్నూ అక్కడ యేదో ప్రాయశ్చిత్తవిషయంలో (శ్రాతులలో 
(శౌతులకు వివాదవచ్చి వాదించుకుంటూ వుంటే, యీ అచ్చయ్యగారు కలగజేసుకొని 
“యిదమిత్టం” అని ఖండించి చెప్పినట్లున్నూ దానిమీద వక (శ్రౌతి “నిన్నెవరడిగారయ్యా 
నీవు చెప్పడానికి, అబ్బో! నీవేమో బులుసు అచ్చయ్య వయిపోయినావే” అని సోల్లుంఠంగా 
మాట్లాడేటప్పటికి అచ్చయ్యగారు “అలాగేఅనుకోండి” అని జవాబు చెప్పినట్టున్నూ, 
తుట్టతుదకు వారిలోవారు ముఖముఖాలు చూచుకొని, అచ్చయ్యగారే అని స్థిరపడేటప్పటికి, 
అచ్చయ్య గారిని ఆశ్రౌతులందజూ విస్తారంగా గౌరవించి, అప్పుడు గోలకొండ నవాబుకు 
దివాన్‌జీగారున్నూ, దేవ బ్రాహ్మణ భక్తుండున్నూ మిక్కిలి ఆస్థికుండున్నూ అయిన 
చందోలాలాగారికి విన్నవించేటప్పటికి వారుకూడా వీరి పేరు అంతకు పూర్వమే 
వినివుండడంచేత అచ్చయ్యగారిని విశేషంగా గౌరవించి తాము యేకోరికమీంద యిక్కడికి 
దయచేశారో సెలవీయవలసిందని ప్రార్థించేటప్పటికి, నాకు యేకోరికా లేదు. “పంచమే౭_ 
హనిషష్టేవా” అన్నట్లు కాలక్షేపం చేయడమేనాకోరికగాని వేటేకోరిక లేశమున్నూ లేదని 
చెపుతూ, చేతులోవున్న చెంబును చూపి యింట్లో ఆడవాళ్లకోరిక యిట్టిది అని చెప్పినమీందట 
దివాన్‌జీగారు యేదేనా జహగీరు యివ్వడానికి ఉద్యుక్తులుకాంగా, వారు దానిని 
అంగీకరింపలేనట్టున్నూ, దానిమీంద విధిలేక ఆ చెంబెండు వరహాలు మాత్రమే యిచ్చి 
పంపినట్లున్నూ అవి తీసుకువచ్చి భార్యకిచ్చి అది మొదలు నప్రతిగ్భృహీతలుగానే వుండి 
కాలక్షేపం చేసినట్లున్నూ అందజున్నూ యిప్పటికిన్నీ చెప్పుకుంటారు. యింకా అచ్చయ్యగారి 
నప్రతి గ్రహితృత్వాన్ని గూర్చిన యితిహాసాలు చాలా వున్నాయి మచ్చుకు వకటిమాత్రం 
వుటంకించాను. 


ఇంక పాండిత్యం యేలాంటిదంటారా? “విస్సన్న చెప్పింది వేదం” అన్న సామెతకి 
కారణభూతులైన యింద్రగంటి ఏశ్వపతిశా(స్తుల్లు గారు అచ్చయ్యగారి శిష్యులే అన్నచో 
వారి పాండిత్యం యెట్టిదో చెప్పనక్కరలేదు; అయితే అంతగొప్పపండితులుగదా శాస్త్రి, 
అవధాని, సోమయాజి, లోనైన బిరుదు లేమీలేకుండా వట్టి అచ్చయ్యగారే అనిపించుకున్నా 
రేమని వకశంక రావచ్చును. సోమయాజులు అనిపించుకోవడానికి అచ్చయ్యగారు యజ్ఞం 
చెయలేదంట. వేదశాస్త్ర శ్రాతాలు వచ్చిన మహాపండితుండుగదా? ఆయన యజ్జం యెందుకు 
చేశారుకారు? అన్ని మళ్లా _శంకారావచ్చును. యెందుకు యజ్ఞంచేయలేదో మనకేం 


వెంకప్ప సోమయాజులు 53 


తెలుస్తుందికాని, లోకంలో ప్రవాదమాత్రం, యీ కలియుగంలో ఆధానం వజకు మాత్రం 
చేసి త్రేతాగ్నిసిద్ధిని పొందితే చాలుననిన్నీ, పశుహింసతో చేరిన తక్కిన యజ్ఞయాగాలకు 
పోంగూడదనిన్నీ వారి యభిప్రాయమైనట్లు పలువురు పెద్దలు చెప్పంగా విన్నాను. ఇది 
సత్యమైతే కావచ్చు. యింక తక్కిన శాస్రివగయిరా బిరుదాలు ధరించడానికి అన్నీ రావడం 
వల్ల వకదాన్నే బోధించే బిరుదాన్ని ధరించడం యిష్టంలేక అచ్చయ్యగారు అచ్చయ్యగారుగానే 
యావజ్జీవమున్నూ కాలక్షేపం చేసినట్లువిన్నాను. వినడంలో అసలు అచ్చయ్యగారే యీ 
విషయం యిట్టిదని యెప్పుడో స్వయముగా వక్కాణించారనికూడా విన్నాను. యిందులో 
సత్యమెంతో, కల్పితమెంతో! అది అల్లా వుంచుదాం. అచ్చయ్యగారు సాక్షాత్తూ రెండో 
చతుర్ముఖుడు అన్నంతవజకు అందబూ నిర్వివాదంగా వప్పుకుంటారు. వకరిని గూర్చి 
వ్రాసేటప్పుడు వేరొకరి ప్రసంగం యెత్తితే తేలదు. యిప్పుడు మనకథానాయకులు 
వెంకప్పసోమయాజులుగారు గాని వారి తండ్రి అచ్చయ్యగారు కారు. 


వెంకప్ప సోమయాజులుగారివి కూడా వేదశ్రాతాలకు సంబంధించిన గాథలు చాలా 
వున్నాయి. యీ వేంకప్పసోమయాజులుగా రనేవారటకదా:- యీ (శ్రౌతప్పల్లకీ వకవైపు 
దండి మాత్రమే బుజాన్ని పెట్టుకొని నేనుమోస్తువున్నాను. రెండోదండి బుజాన్ని 
పెట్టుకొనేవాళ్లు కనపడడంలేదనేవారంట. కాలకర్మదోషాన్ని బట్టి యిప్పుడీ విషయాలు 
ముచ్చటించుకునేవారు కూడా లేరుగాని శ్రాతమంటే సామాన్యంగాదు. యిప్పటికీ యా 
గోదావరీతీరంలోనూ, కృష్ణాతీరంలోనూ, కావేరీ తీరంలోనూ, యింకా (శౌతవిద్య 
శేషించివుంది. పూర్తిగా నశించలేదు. వెంకప్ప సోమయాజులుగారే కాదు, బులుసు 
వారందటున్నూ వేద[శ్రౌతాలు వచ్చికూడా ఛాందసులుగా మాట్లాడడం కాక యుక్తియుక్తంగా 
సభారంజకంగా మాట్లాడే నేర్పు కలవారని పలువురవల్ల వినివున్నాను. ప్రస్తుతానికి అంతగా 
అవసరం లేక వుదాహరించలేదు. గాని యెనభైయేండ్ల్రవయస్సులో తిరిగీ వివాహం 
చేసుకొనేనిమిత్తం తూర్పు దేశంలోవున్న జమీందారులను చూడడానికి వేంకప్ప 
సోమయాజులుగారు ప్రయాణం చేస్తూ వున్నప్పటిగాథలు చాలా హృదయంగమంగా 
వుంటాయి. పెండ్లిచేసికొన్న పిమ్మట వక రాజుగారు యెకసక్కెంగా, సోమయాజులుగారూ! 
అవ్వగారు చెప్పినట్టు వింటూవున్నారా? అని ప్రశ్నించినట్టున్నూ దానిమీద మన 
సోమయాజులుగారు యెకసక్కెమాడిన ప్రభువుగారికి నసాళం అంటేటట్టుగా “రాజా? 
వక్కపిల్లవినదూ? వక్కపిల్ల” అని యేడుసార్లు కాంబోలును రెట్టించి జవాబు చెప్పినట్టున్నూ 
చెప్పుకుంటారు. యిట్లామాట్లాడడం ఛాందసులలో మిక్కిలి అరుదు. 


ఈ వేంకప్పసోమయాజులుగారి తమ్ములే మిక్కిలి సుప్రసిద్దులైన పాపయ్యశాగస్తుల్లు 
గారు. అచ్చయ్యగారి ప్రతిష్ట సరేకదా! వేంకప్ప సోమయాజులుగారి (ప్రతిష్ట విన్నారుకదా! 


ర్‌ కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యీ పాపయ్యణశ్రాస్తుల్లుగారి ప్రతిష్టనుగూర్చి యెంతని వ్రాయను? యాయన కుమారుందు 
ప్రకాశశాస్తుల్లుగారు తండ్రిని మించినవారు. యిటీవలకూడా వీరివంశం తామరతంపరగా 
విద్యా యశోధనాలతో భగవదనుగ్రహంవల్ల తులతూంగుతూనే వుందిగాని, ప్రస్తుత కాలానికి 
బొత్తిగా పనికిమాలినవనే హేతువు చేతకాంబోలును అనూచానంగా వస్తూవున్న వేదశాస్త్ర 
శ్రౌతాలను వంశీకులు వదలుకొన్నట్లూహించుకోవాలి. ప్రసక్తానుప్రసక్తంగా పాపయ్య 
శాస్తుల్లుగారి ప్రసంగం వచ్చింది. ఈయన వేదశాస్త్ర శ్రౌతాల్లో అన్నగారికింగాని తండ్రిగారికి 
గాని లేశమున్నూ తీసిపోయేవారుకారు. కాని శ్రాతంలో అన్నగారిలాగు అనేక యజ్ఞాలకు 
పాత్రచేతంబట్టి ఆధ్వర్యవాన్ని చేయక యేవో కొన్నిటికిమాత్రమేచేసి విరమించినట్లు వింటాను. 
ఏమయినా, (శ్రౌతప్రయోగ విషయంలో ప్రాక్టీసు వేంకప్ప సోమయాజులుగారి కెక్కువ. 
పాపయ్య శాగస్తులుగారో! హైకోర్టులాయరీ ప్యాసై కోర్టు కెప్పుడో కొలందిసార్లు మాత్రమే 
వెళ్లి విరమించిన శ్రీ రెంటాల వేంకట సుబ్బారావు పంతులుగారి వంటివారు. వెదార్ధం 
చెప్పేశక్తి వేంకప్ప సోమయాజులుగారికి కూడా వున్నట్లే వింటానుగాని పాపయ్యశాగస్తుల్లువారి 
వంటి ప్రజ్ఞ వారికే కాదు యెవరికీ లేదని వింటాను. విద్యారణ్యం పాపయ్యశాగస్తుల్లుగారికి 
కంఠపాఠమేనంట! ధర్మశాస్త్రాలన్నీ వాచోవిధేయంగా వుండేవంట! యెంతని (వాయను 
వారి ప్రజ్ఞగూర్చి! యింక లౌకికజ్ఞానంలో యేష్లీడర్లూ పనికి రారంట వారిముందు. వారు 
వేదార్ధం చెపుతూవుంటే, అవతల యెంతో అందగత్తె, పాటకత్తె, అయిన వేశ్య అభినయిస్తూ 
వున్నప్పటికి ఆసభలోకి వెళ్లక పండిత పామరులందటూ వచ్చి వీరి సభలోనే కిక్కిరిసి 
వుండేవారంట! యివన్నీ పెద్దలు చెప్పుకుంటూవుంటే విన్నమాటలు. 


వారి కాలంలో యే బాల్యవయస్సులోనో నేనుకూడా యేకావ్యాలో చదువుకుంటూ 
వున్నప్పటికీ నా విద్యార్థిత్వమంతా వక్క కడెద్దగ్రామంతప్ప తక్కింది గౌతమికి యీవలివద్దున 
జరిగిందే అవడంచేత ఆ మహానుభావుణ్జి దర్శించడానిక్కాని ఆయన వాక్కును వినడానిక్కాని 
నోంచుకున్నది కాకపోయింది. మా తిరుపతిశాస్త్రి అంతో ఇంతో కోనసీమ విద్యార్థిత్వము 
చేసినవాం డవడంచేత పాపయ్యశాస్తుల్లవారి దర్శనభాగ్యమేనా అతనిక్కలిగింది. యేమైనా 
వారికాలంలో నేనుకూడా వున్నానని గర్వించడానికి మాత్రం నాకుకూడా అధికారంవుంది. 
యా విన్నమాటలమీందనే వకరాజసభలో పిచ్చాయి అభినయాన్ని గూర్చి మాట్లాడవలసివచ్చి 
యీ క్రింది పద్యం నేను చెప్పంగలిగాను. 
తే.గీ. వేదమున కర్థమును జెప్పం బృధివియందు 
బులుసువాపయ్యశాస్త్రి కే పోలుంగాక 
అభీనయమొనర్చి పందితసభలనెల్ల 
“హాయి” యనిపింప నొక్క పిచ్చాయి తగును, 


వెంకప్ప సోమయాజులు ర్‌ర్‌ 


యిలా పోల్సినందుకు ఆ సభలో పండితులు సమ్మతించక మామీందకి లేచారు. 
ఆ సభలో మాగురువు (బహ్మయ్యశాగస్తుల్లుగారు కూడా వున్నారు. మామీదికి లేచిన 
పండితులకు సమాధానం చెప్పి మా మాట మేము నిల్పుకున్నాము. యీ విషయం 
యెతింగినవా రీదేశంలో యిప్పటి కింకా పలువురుంటారు. యింతకన్న యీ విషయాన్ని 
విస్తరిస్తే రామాయణంలో పిడుకల వేట్లాట”గా వుంటుందని వదలుతూవున్నాను. ప్రధానం 
పాపయ్యశాస్తులవారి వాజ్మాధుర్యం సంగీతం వంటిది, అభినయం వంటిది - అంతేకాని 
“ఆస్సే చూస్సివషే, వషే! చెవుడషే! అష్టాగషే యేమిషే? విస్సావర్ట్యులవారి - బుణ్టినష! 
యా విస్సాయి కిస్సారుషే!” వంటిదికాదు అన్నది యిక్కడ ముఖ్యంగా గమనించవలసిన 
విషయం. వాజ్మాధుర్యం యిట్టదని శాస్రమేమేనా రాదా? వ్యాకరణం, పూర్వమీమాంస 
యింకా యితర శాస్త్రాలు వచ్చునాయె, యింక ఆయనకుసాటి - యీ లోకంలోనే కాదు 
స్వర్గలోకంలోనే అనుకుందాం - యెక్కడ దొరుకుతుందో ఆలోచించుకోండి చదువరులు. 
యిన్నిటికన్నా సభారంజనకు వాజ్మాధుర్యం ముఖ్యం. “వినా గోరసం కోరసః పండితానాం” 
అని వూరకే అనలేదు అభియుక్తులు. గోరసం అంటే వాజ్మాధుర్యం. ఇంత వాజ్మాధుర్యం 
కలవారు కనుకనే పాపయ్యశాస్తులవారు మహాకవిన్నీ సంగీత సాహిత్యపారంగతులున్నూ, 
మహాపౌరాణికులున్నూ అయిన శ్రీశిష్టు కృష్ణమూర్తిగారితోకూడ వాదోపవాదాలు 
వచ్చినప్పుడు లోకులకు స్తోత్రపాత్రులు కాగలిగారు. పాపయ్య శాగస్తుల్లుగారికిన్నీ, 
శ్రీకృష్ణమూర్తిగారికిన్నీ జరిగిన వాదోపవాదాలు ప్రత్యక్షంగా విన్నవారు నిన్న మొన్నటిదాకా 
శ్రీ పిఠాపురపు సంస్థానములో నున్నూ యితరత్రానున్నూ పలువురు పండితులుండేవారు. 
అందులో కొందణిని నేను ప్రత్యక్షంగా యెజుగుదును. పాపయ్య శా(స్తులవారు కుమారుండు 
సూర్యప్రకాశశాస్తుల్లుగారివలె తేజశ్చాలి కారంట! పొడుగుగా చామనచాయగా సన్నముగా 
వుందేవారంట. వారు నీర్మావిబట్టలే ధరించేవారంట. వారి చేతులోవుండే రాగిచెంబు 
పైభాగం నల్లగానే వుందేదంటకాని లోపలభాగం బహుపరిశుద్ధి కలిగివుందేదంట. 
పండితులకు ముఖ్యంగా కావలసిందేమిటి? అంతశ్ళుద్దేకదా! యీఅంశాన్ని లోకానికి 
తెల్పడానికే వారల్లాటి పాత్రను ధరించేవారేమోనని నే ననుకుంటాను. 


వీరి చిత్ర చరిత్రలు చాలావున్నాయి. వకటి రెండుదాహరిస్తాను. ఏకగ్రామవాస్తవ్యు 
లవడంచేతనో యేమో, మొదటినుండిన్నీ శ్రీ శిష్ట కృష్ణమూర్తిగారికిన్నీ మన వాపయ్యశాస్తులు 
గారికిన్నీ విద్యావిషయంలో భిన్నాభిప్రాయా లుంటూవచ్చెవంట. పాపయ్యశాస్తులుగారికి 
వచ్చిన వేదం కృష్ణమూర్తిగారికిన్నీ వచ్చునుగాని యేమైనా వీరు కవితాభాగంలో ప్రధానంగా 
పనిచేయడంవల్ల ఆ విషయంలో పాపయ్యశాస్తులగారికి లొక్కుతారనడం సత్యదూరంకాదు. 
పాపయ్యశాగస్తులుగారు కవితా విషయంలోంగాని, సంగీతవిషయంలోంగాని అసలు 


స్ట కధలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


ప్రమేయమే లేనివారు. కాంబట్టి యీ సందర్భంలో వీరికీ వారికీ తారతమ్య నిర్ణయం 
చేయనక్కరలేదు. కృష్ణమూర్తిగారు పిరాపురపు సంస్థానంలో వకప్పుడు విజయదశమీ 
నిర్ణయములో సంస్థానపురోహితులద్వారా పాపయ్యశాగస్తులగారి నధః కరిద్దామనే 
కుతూహలంతో పాపయ్యశాస్తులుగారి నిర్ణయానికి వ్యతిరేకంగా పురోహితుడిచేత 
వాదింపచేయడానికి పూనుకొని తాను కవి కనుక ధర్మశాస్తశ్లోకాలు తదనుగుణంగా 
పాతతాటాకు సంపుటాల్లో యెక్కించి రాజసభలో కనపరచేటప్పటికి శ్రీ రాజావారు 
పాపయ్యశాగస్తుల్లుగారికేసి చూచి “దీని కేమంటారు” అని ప్రశ్నించేటప్పటికి శాస్తుల్లుగారు 
“మహా ప్రభూ : శ్రీకృష్ణ సాహాయ్యమండి” అని శ్లేషగా జవాబు చెప్పేరంట. దానిమీద 
కృష్ణమూర్తిగారు పాపయ్యశాగస్తుల్లుగారి పేరును శ్లేషిస్తూ “మహాప్రభూ! పాపుండికి 
కృష్ణనాహాయ్యముండ”దని జవాబు చెప్పేరట. అంతతోకూడా వూరుకోక కుమారసంభవంలో 
శ్లోకాన్నాకదాన్ని యెత్తికొని ప్రస్తుతాని కనుకూలించేటట్టు అర్ధం చెప్పి కాళిదాసుకూడా 
యిదే అభిప్రాయం కలవాందని చమత్కరించినట్లు చెప్పంగా విన్నాను. యీగాథలన్నీ 
నాకు తు చ తప్పకుండా వచ్చివున్నప్పటికి గ్రంథవిస్తరభీతిచేత స్పృశించి మాత్రం వదులు 
తున్నాను. యీ పిరాపురంలో వీరిద్దణికీ వైషమ్యానిక్కారణం శ్రీ రాజావారు పాపయ్యశాగస్తుల్లు 
గారికి పద్ధెన్మిదిపుట్ల భూమి యివ్వడమున్నూ యీ సంగతి విని అంతకుముందు సుమారు 
పద్ధెన్మిదేండ్లనాడు శ్రీ కాకర్లపూడి సంస్థానం విచ్చిన్నమయ్యే రోజుల్లో- 


శ్లో “త్రిస్థలీధ్వంసనార్జాయ ప్రవిష్టం నాయనత్రయం 
తతైకస్తుకృతార్గోభూ దన్యౌద్వౌతు భవిష్యతః” 


అని భావికాలాన్ని సూచనచేసి కాళహస్తి సంస్థానానికి సకుటుంబంగా వెళ్లివున్న 
కృష్ణమూర్తిగారు భూసంపాదనేచ్చతో శ్రీ పిఠాపురం రాజావారి దర్శనానికి రాయగా రాజావారు 
రు.500-0-0లున్నూ విలువగల సేల్లోడుమాత్రమే యిచ్చి సత్కరించడంవల్ల, నేనేం 
తక్కువవాందనా? పాపయ్యశాస్తుల్లు కిచ్చినట్లు నాక్కూడా భూమి యేల యివ్వకూడదు? 
అనే యీర్వ్యతో రాజుగారికి తన గొప్పదనాన్ని చూపడానికి కృష్ణమూర్తిగారు 
రాజపురోహితునిచే పాపయ్యశాగస్తుల్లుగారి నిర్ణయానికి అన్యథాగా చెప్పించారనిన్నీ 
దానిమీంద పైన వుదాహరించిన నేషప్రసంగం జరిగిందనిన్నీ స్పష్టమేకదా! యింకా యీ 
సందర్భంలో కృష్ణమూర్తిగారు శ్లేషగా చెప్పిన - “శ్లో॥రావురామన్ఫపతౌ” అనే శ్లోకాన్ని 
వుదాహరించి చర్చించవలసియున్ననూ మనకు ప్రధానం పాపయ్యశాగస్తుల్లుగారిది కూడా 
కాక వేంకప్పసోమయాజులుగారి విషయ మవడంచేత వుపేక్షిస్తున్నాను. ప్రసక్తాను 
ప్రసక్తమైనప్పటికీ పాపయ్యశాస్తుల్లుగారి చరిత్రకూడా కొంత మనకు ప్రధానమే అన్న 
అంశం ముందు వ్రాసే సంగతినిబట్టి చదువరులకు గోచరిస్తుంది. యింతకున్నూ 


వెంకప్ప సోమయాజులు 57 


పాపయ్యశాస్తులవారి వాజ్మాధుర్యం మహాకవియు, మహావైణికుండును అగు శిష్ట కృష్ణమూర్తి 
గారితో కూడా పోటాపోటీ చేయందగ్గదిగాని సామాన్యమైనది కాదన్నది ముఖ్యాంశం. 
ఇంకా పాపయ్యశాగస్తుల్లుగారి వాజ్యాధుర్యానికి సాధకమైన గాథలెన్నో నేనెణింగిన వున్నాయి. 
కాని విస్తరభీతిచే వుపేక్షిస్తున్నాను. 


వేంకప్ప సోమయాజులుగారు కడుంగడు గొప్పవారే అయినను, వాజ్మాధ్యుర్యాన్ని 
బట్టియేమి, తజుచు సభలలో అదేపనిగా వేదార్ధం చెప్పుకూ వుండడంవల్లనేమి, దేశంలో 
పెద్దపేరు పాపయ్యశా'స్తుల్లువారికి వచ్చింది. యింతేనా కారణం యింకా యేమేనా 
వుంటుందా అంటే మనకు గోచరించేది యింతమట్టుకే. తక్కినది- “పుత్రెర్యశోలభ్యతే” 
అనేది. యేమైతేనేమి లోకంలో పాపయ్యశాస్తులవారి కున్నంతపేరు వేంకప్ప సోమయాజులు 
గారికి లేకపోయిందన్నది సర్వసమ్మతమైనమాట. 


పాపయ్యశాస్తులుగారు అన్నగారియందు ఎంత భక్తి ప్రపత్తులతో వినయవిధేయతలతో 
సంచరిస్తూవున్నప్పటికీ, తమ్మునిమీద నిష్మారణంగానే పై సంగతినిబట్టి వేంకప్ప 
సోమయాజులుగారికి అసూయపుట్టడం తప్పింది కాదు. అసూయ పుట్టనట్లు మనకు 
యేలాగ తెలియడమంటే, అది పుట్టకుండానే వుండాలిగాని పుట్టిన తర్వాత పైకి రాకుండా 
మానుతుందా? విన్నమాటలు సుమండీ! దీనిలో యెంత సత్యముందో, యెంత 
అసత్యముందో! లోకులు కాస్తవుంటే గంపంత కల్పనచేస్తారన్నది సత్యదూరంకాదు. 
వకప్పుడెవరో వేంకప్పసోమయాజులుగారిని గూర్చి వవరీకో తెల్పుడుచేసే ఫీషయరలో, 
“వీరే వేంకప్ప సోమయాజులుగారు' అనిచెప్పి వూరుకోక 'పాపయ్యశాగస్తుల్లుగారి అన్నగారు” 
అనికూడా ఆమాటకు తోంకగా తగిలించారంట! దానిమీద వేంకప్ప సోమయాజులు 
గారుతోంకతాొక్కిన తాచులాగులేచి “యేమీ?... పాపిగాండి అన్నగారనకపోతే అచ్చయ్యగారి 
కొడుకనిపించుకోడానికి తగనా?” అని పెద్దగా మండిపద్డారంట. యిది యితరుల కల్పనే 
అయితే పరిశీలించ నక్కజలేదుకాని నిజమే అయిన పక్షానికికొంత చర్చించవలసి 
వుంటుంది. అంతగొప్ప పండితుండుగదా, ఆయన తన తమ్ముండి యందు అంత 
అసూయగా వుండడం తటస్ధిస్తుందా అన్నది యిక్కడ విచారణీయం. అయితే యిది 
యశోవిషయం కాంబట్టి, తండ్రిని కొడుకు సహింపండు, కొడుకును తండ్రి సహింపడు 
అన్నదిన్నీ లోకప్రసిద్దమే. “సర్వత్రజయ మన్విచ్చత్‌” అన్నదానిలో “పత్రాదిచ్చి తృ రాజయం” 
అనివుండడంచేత వక పుత్రుణ్సిమాత్రమే మినహాయించవలసి వుంటుందికాని తదితరులను 
మినహాయించవలసి వుండదు. తమ్ముండు కూడా కుమారుండివంటి వాండే అనుకోవడానికి 
“పితృసమోట్యేష్టః” అనేది సాయపడుతుంది. కాని అంతమాత్రంచేత లాభంలేదు. దానివల్ల 
తమ్ముందియందు వచ్చే పుత్రత్వం ఆరోపిత పుత్రత్వం అవుతుందిగాని సాక్షాత్పుత్రత్వంకాదు. 


58 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


“పుత్రాదిచ్చేత్తు” లోవుండేపుత్రత్వం సాక్షాత్పుత్రత్వమేకాని మటొకమాదిరిది కాదని 
అనుకోవడానికి అనేకాధారాలున్నాయి. కాని గ్రంథవిస్తర భీతిచే వుదాహరించ లేదు. 
సాక్షాత్పుత్రుల విషయంలో కలిగేపరాభవాన్ని ప్రతితండ్రి సంతోషపూర్వకంగా స్వీకరిస్తాందనే 
అంశం సర్వకవిసమ్మతమే. అందుచేతే శ్రీరామునకేమి, అర్జునునకేమి, అట్ట పరాభవాన్ని 
సంఘటించారు మన పూర్వకవీశ్వర్లు. (ప్రస్తుతంమనకు కావలసింది, వేంకప్ప 
సోమయాజులుగారు యెంతో ప్రాజ్ఞులైనప్పటికి, తమ్ముడు పాపయ్యశాగస్తుల్లుగారి 
శ్రేయస్సును కోరేవారైనప్పటికీ, ఆయనపేరు ద్వారా తమపేరు పయికి రావడానికి 
సుతరామున్నూ వప్పుకోలేదన్నది. 


దీన్ని గుణించి విచారిద్దాంకొంత. వకవేళయీ వాపయ్యశాస్తుల్లుగారు తమ్ములు 
మాత్రమేకాక శిష్యులుకూడా అవుతా రనుకుందాం. అప్పుడేనా అంగీకరిస్తారేమో! లోకంలో 
యిప్పుడు మణికొందటి ధోరణ్జింబట్టిచూస్తే శిష్యుండిద్వారా తమ పేరుకు వచ్చే ప్రసిద్ధినికూడా 
అంగీకరించరనే చెప్పవలసివుంది. అయితే మురారి మహాకవి- 


“స్థానే స్వశిష్యనివ హైర్వినియుజ్యమానా 
విద్యాగురుం హి గుణవత్తర మాతనోతి” 


అన్నాడుకదా: - దాని గతేమిటి?- అంటారేమో! దానిగతికేమి? అసలు వారొప్పుకోక 
పోయినా లోకంచెప్పుకోవడం మానుతుందా యేమి? ఫలానావారి మూలాన్ని యాయనకు 
గౌరవం వచ్చిందని? దాన్నావరాంపగలరు? లోకాన్ని మూయడానికి మూకుదెక్కడ తేగలం? 
లోకజ్ఞానంబాగా వున్నవారు విద్వాంసులలోనే తక్కువగా వున్నారుకాని ప్రాకృతజనంలో 
చాలామంది వున్నారు. వక చతుర్భుణ్ణి కోర్టులోఏదో సందర్భంలో నీపేరు చెప్పవలసిందంటే, 
నేను ఫలానా పుల్లమ్మ మొగుణ్బని జవాబు చెప్పినట్టు వింటాము. అతడాలా 
చెప్పడానికారణం యింటి పెత్తనమంతా చకంగా నిర్వహిస్తూ ధర్మకార్యాలుచేస్తూ పరువు 
మర్యాదలకు లోటులేకుండావర్తిస్తూవుండడంవల్ల తనపెండ్లాముకు యెక్కువ పేరుందని 
యెటింగి ఆశ్రేయస్సు తనదిగానే భావించుకోవడం తప్ప వేటాకటి కనపడదు! యేదో 


భట్రాజులు పద్యం చదువుతూ వుంటారు. 

కోటసింగరాజు మాటవాసేకాని గంగమాంబచేత ఘనతకెక్కె 

గంగమాంబ పెద్ద గయ్యాళిదైతేను, సింగరాజు యేమి సేయంగలండు? 

అని. దీన్నిబట్టి ఆ సింగరాజు కోపగించుకొన్నట్టు మాత్రం వినడంలేదు. తనకు 
5 An ఆడని అట్టి 
పెరు ప్రతిష్టలు తర మహాపతివ్రత భార్య దొరకడం కూడా పెద్ద అదృష్టాలలోదేకదా! 
అలాగేడొక్కా సీతమ్మగారి పేరేచెప్పుకుంటారుగాని, భర్తజోగన్నగారిపేరు ముందుగా 


వెంకప్ప సోమయాజులు 59 


చెప్పుకోరు. జోగన్నగారు వ్యవసాయమో వేదాయమో చేసి యింతపదార్ధం తెచ్చి సమృద్ధిగా 
యింట్లోపడే స్తేనేకదా సీతమ్మగారు వచ్చే అతిథిఅభ్యాగతులను ఆదరించి వడ్డించి 
కీర్తిసంపాదించింది! అయితే అంతదాంకా లోకాని కవసరంలేదు, శీఘ్రంగా ఉపస్థితమయే 
విషయాన్నిబట్టి చెప్పుకుంటారు. కాబట్టి పాపయ్య శాస్తుల్లుగారి పేరు వేంకప్ప 
సోమయాజులుగారి పేరుకంటే శీఘ్రంగా ప్రతివాడికిన్నీ మనస్సులో స్ఫురిస్తూవుండడంచేత 
లోకులు సోమయాజులుగారిని పాపయ్య శాగస్తుల్లుగారి అన్నగారనుకోవడం తటస్థించింది 
కాని లేకపోతే శాస్తుల్లుగారినే సోమయాజులుగారి తమ్ములని చెప్పుకొనేవారు. మహానదీ 
ప్రవాహాన్నేనా ఆపడానికి పూనుకోవచ్చునుగాని లోకప్రవాహాన్ని ఆపడానికి పూనుకోవడం 
వెట్టిపని. హైదరాబాదు సికిందరాబాదులకు మధ్యవున్న పెద్దతటాకం పేరు 'హుసేనుసాగరం'. 
యీహుసేను నైజాంరాజ్యాన్ని పాలించిన నవాబులలో వాండుకాండు సరిగదా మంత్రులలో 
వాడుకూడా కాడు. సామాన్యమైన నౌకరీ చేసినవాడైతే కావచ్చు. యేనవాబు రోజులలోవాడో 
కూడా మనకు బాగా తెలియదు. ధన ద్రవ్యాలిచ్చి తవ్వించిన ప్రభువుపేరు రాక యీ 
హుసేనుకు పేరువచ్చింది యేమనుకోవాలి? ఆపేరుతీసివేయడానికి ప్రయత్నిస్తే యేమేనా 
లాభం వుందా? “పుణ్యర్యశో లభ్యతే” అని యిదివరకే వ్రాశానుకదా! 


యింకొకటి అందటూ యొటింగిందే వుదాహరిస్తాను. హరికథాచతురాననుం డనదగిన 
నారాయణదాసుగారిని యెజగనివారు లేరుగదా. ఆయనతోకూడా తాటితో దబ్బనంగా 
వెనుక పాడుతూవుండే ఆయన అన్న గారినికూడా లోకం యెతిగేవుంది. యీ అన్నగారే 
సర్వవిధాలా ఆదాసు గారిని యుక్తమార్గంలో పెట్టి కథాకాలాక్షేపం చేయించే 
హంగుదారుందని దాసుగారే వప్పుకుంటారు. సంగీతంలో దాసుగా రెంతవిజ్ఞులో 
అంతవిజ్ఞులు అన్నగారున్నూ అయివుంటారు. కాని లోకం యీమాటకు యెంతవబకు 
అంగీకరిస్తూందో చెప్పజాలను. అన్నగారిగాత్రం సన్నవిడిగా మధురంగానే వుంటుంది. 
దాసుగారి గాత్రం ముదురుగా జంబోరాగా కొంత మోటుగా వుంటుంది. యిద్దణున్నూ 
యేకగర్భజనితులే కనుక ఆసృష్టికర్తసృష్టి చేసేతరుణంలో గాత్రస్వరాన్ని నిర్మించేటప్పుడు 
సరిగా యేర్పాటు చేయాలనుకొని యయన గాత్రంలో వేయవలసిన సామగ్రినికూడా 
పొరబాటున ఆయన గాత్రంలో పడవేసేడేమో అని నాకు తోస్తుంది. లేకపోతే తమ్ముడి 
గాత్రం, “శంభో” అనేటప్పటకి మూండుకోసులుదాకా ఉటుముణిమినట్లు (ప్రతిధ్వనివ్వడ 
మేమిటి? అన్నగాత్రం అంతంతలోనే అంతరించడమేమిటి? యిట్టి సందర్భంలో వక 
సభలో వక కొంటెకుజ్టవాందన్నాండటకదా : యేమండోయి దాసుగారూ! యేదో కొంత 
డబ్బు పెట్ట టిక్కట్టు కొనుక్కొని రానేవచ్చాం. ఆయనచేత పాడించడం మానిపిస్తే యింకా 
కొంత డబ్బిచ్చుకుంటాం మీ” కన్నాండని చెప్పంగా విన్నాను. “లోకులో కాకులో” వాళ్లని 


60 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


యెవళ్తాపంగలరు? యింతమాత్రంచేత అన్నగారు దాసుగారిమీింద అసూయ పెట్టుకున్నట్టు 
మాత్రం వినలేదు. ఆయన ప్రాజ్ఞత్వం యేలాటిదో చదువరులు విచారించుకోండి. 


అయితే మన కథానాయకులు సోమయాజులుగారు దాసుగారి అన్నగారీమాత్రం 
ప్రాజ్ఞులున్నూ కారా? మహావిద్వాంసులు కదా, అంటే యేంమనవిచేసుకోను. వకరితత్త్వం 
వకమోస్తరుగావుంటుంది. విద్యా విషయం అల్లావుంచండి. వక మహాపండితుండో, లేక 
కవీశ్వరుండో వున్నాడనుకోండి. అతండు అత్తవారింటికి వెళ్లేడు. అతణ్ణి ఆ వూళ్లో వుండే 
అమ్మలక్కలు యేలా వ్యవహరిస్తారు? మన పుల్లమ్మ మొగుడే అంటారు. అంతమాత్రంచేత 
తనపేరు ప్రతిష్టలకు భంగం వచ్చినట్లాలోచించుకొంటే యేలాగ? యుక్తులకేమి, యెన్నేనా 
చెప్పవచ్చు. ఐనది కాదనటానికిన్నీ వీలుంటుంది. కానిది అవుననదానికిన్నీ వీలుంటుంది. 
యేమైనా, యెక్కడేనా బావాఅంటే వప్పుకుంటాను గాని వంగతోంటదగ్గిల మాత్రం అంటే 
వప్పుకొనేది లేదన్నాందన్నలోకోక్తి యెజంగని వారెవరు? సోమయాజులుగారు తమ్ముని 
శ్రేయస్సును సర్వవిధాలా కోరేవారే అయినప్పటికీ, ఆయన పేరుద్వారా తమపేరు 
పైకివచ్చినట్లు మాట్లాడితే అందుకు అంగీకరించారుకారు. ఇందుకు వాల్మీకి రామాయణంలో 
వున్న- “అగస్త్య భ్రాతరం” అన్న వాక్యం పూర్తిగా తోడ్చడుతూవుంది. అగస్తులవారివలెనే 
ఆయన అన్నగారుకూడా మహా తపశ్శాలియేకదా! అయితే అగస్తుకలవారుచేసిన 
ఘనకార్యాలు వింధ్యపర్వత స్తంభనం, సముద్రోదకపానం వాతాపిజీర్ణం కథవగయిరాలవల్ల 
యెక్కువ లోకానికి చిరపరిచితులై వుండడంచేత పెద్ద పేరుకలిగివున్నారు. అన్నగారో! 
అట్టివారుగా లేరు. దానికి యెవరేంచేస్తారు? దాన్నిబట్టి వాల్మీకిమహాకవి ఆ (ప్రకారము 
(ప్రయోగించాడు. అప్పుడు మొదలు యిప్పటివరకున్నూ అది అప్రయోజకుండికి 
పర్యాయపదమైపోయింది. దాన్నిబట్టి సోమయాజులుగారికి కోపం వచ్చింది. దీన్నిబట్టి 
యిదిన్నీ సమర్ధనీయంగానేవుంది. కానివ్వండి యీ వికల్పాలకేమి? బులుసువారి వంశంలో 
అంతా మహావిద్వాంసులే అన్నది మనకు కావలసింది. అందులో వేంకప్ప సోమయాజులు 
గారు, అధీతిబోధాచారణ (ప్రచారణములుగల మహావిద్వాంసులు. ఆ పుణ్యపురుషుణ్ణి 
గూర్చి అంతో యింతో ముచ్చటించుకోవడంవల్ల మనం కూడా ధన్యులం. యింకా 
వీరితండ్రిగారిని గూర్చిన్నీ తమ్ములు పాపయ్యశాస్తులవారిని గూర్చిన్నీ వారి కొమాళ్లు 
ప్రకాశశాగస్తుల్లుగారిని గూర్చిన్నీ యెంతో వ్రాయవలసివుంది. ఆ వ్రాయడం ప్రత్యేకించి 
ప్రత్యేకించి శీర్షికలు పెట్టి వ్రాయవలసిందేకాని “సర్రాజు పెళ్లిలో గుర్రాజుకొకపోంచ” 
అంటే తేలేదికాదు. కాబట్టి మతివకప్పుడు వ్రాద్దామని యిప్పుడింతటితో ముగిస్తూ వున్నాను. 


శే శ ఈ 


61 


ఈతి బాధలు 


శ్లో. “అతివృష్టి రనావృష్టి ర్మూషకా శృలభా శ్ళుకాః 
అత్యాసన్నాశ్చరాజాన ష్షద్రేతా ఈతయ స్మృతాః” 


అంటూ ఈతిబాధలను పూర్వులు ఆతింటినిగా పరిగణించివున్నారు. యీ ఆలింటిలో 
ప్రతివాక్కదానిలోనున్నూ మటికొన్నింటీకి అంతర్భావం చెప్పవలసివుంటుంది. ఆలా చెపితే 
దొంగలబాధ, దోమలబాధ, రోగబాధ, వగయిరాలుగూడా కలిసివస్తాయి, అసలు 
శోకానికర్ణం వ్రాసి వ్యాఖ్యానం చేస్తాను- 


“అతివృష్టి? అంటే అబిసీనియాలోలాగ విశేషించి యెప్పుడూవర్నాలు కురియడం. 
దీనివల్ల ముఖ్యంగా ఆ చెట్టునీడనూ ఆ చెట్టునీడనూ సంసారాన్ని వెళ్లంబుచ్చుకొనే 
ఆగర్భభిక్షాటన జనమున్నూ, పశువులున్నూ పక్షులున్నూ మిక్కిలీ కష్టపడవలసివస్తుంది. 
వ్యవసాయానికికూడా యిది చాలా అపకారకమే కాబట్టి లోకానికి యిది మిక్కిలీ పీడాకరమని 
వేటే చెప్పవలసివుండదు. అనావృష్టి? అంటే? దత్తమండలం వగయిరా ప్రదేశాలలోలాగ 
అసలే వర్షాలు యెగేయడం. అతివృష్టివల్ల వచ్చే చిక్కులవంటివే దీనివల్లా కొన్ని వస్తాయి. 
కనక విస్తరించేది లేదు. 'మూషకా?' దీన్ని గుణించి వ్యాసాంతమందు విస్తరించ తలంచి 
యిక్కడ వ్రాయలేదు. శుకాళి చిలకలు. చిలకలంటే? వక్క చిలకలే అనుకోనక్కలలేదు. 
తల్లక్రిందులు పక్షులు వగయిరా మటికొన్నింటినికూడా వీట్లతోపాటు చూచుకోవాలి. యివి 
పూర్తిగా తల్చుకుంటే ఫలజాతిని సర్వాన్నీ వాక్కరోజులోనే నాశనంచేసి మనుష్యజీవితాన్ని 
సాగనియ్యవు. అన్నట్టు 'శలభాః' అనే పదం యొత్తుకొనేలేదు. “రొట్టెకు రేవేమిటి?” అదిన్ని 
జెక్కలతో యెగిరేదే కనక చిలకలు వగయిరా పక్షిజాతిలో అంతర్భావం చెప్పినా చెప్పవచ్చు. 
పక్షిజాతికంటికూడా యీమిడతజాతి సస్యనాశనానికి పెట్టింది పేరు. “మిడతల దండు” 
అంటూ పెద్దలు చెప్పుకోవడమేకాని యిప్పటికి సుమారు 25 యేళ్లకుపూర్వం నేను 
వీట్లనుగుతించి యెఅంగనేయెజింగను. 25 యేళ్లనాండు కోట్లకొలదిగానో అర్చుదాలకొలది 
గానో మిడతలు బాగా లొడితెందేసి ప్రయాణంలో వున్నవి మనజిల్లాలు కొన్నింటిని 
ఆ(కమించి ఆకాశంమీంద వున్నంత సేపు సూర్యరశ్శినిస్నీ, భూమిమీద వాలినంతసేపు 
సర్వసస్యాలనున్నూ మటుమాయంచేసి భగ్గంపాడుచేసి వదలిపెట్టాయి, అవి సంచరించి 


62 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


నంతట్లో దేశములో వున్న చేలన్నీ “అయ్యవార్లంగారి నట్టిళ్ల' క్రింద మాటీపోయాయి. 
కాని వీట్లజీవితమంతా కలిపితే సుమారు 24 గంటల కాలం కంటే యెక్కువ వున్నట్టులేదు. 
యిది యెందుకు పుట్టవలసి వచ్చిందో? అంతట్లోనే యింతటి లోకాపకారానికి హేతుభూతాలై 
వెంటనే నశించడాని కారణమేమో? అని ప్రశ్నవేసుకుంటే మాత్రం జవాబు సుఖసుఖాల 
తేలదు. యెక్కువ పరిశీలనతో ఆలోచించిచూస్తే మనుష్య జీవితానికి మాత్రం 
యింతకన్నప్రయోజన మేం కనబడుతుంది? అందులో స్వోదర పోషణకోసం పరాపకారమే 
నిత్యవ్రతంగా ప్రవర్తించే వాళ్ల జీవితాన్ని గుణించి వేటే చెప్పనే అక్కజలేదు, అందులోనున్నూ 
పూర్వజన్మకృత సుకృతంవల్ల యేదోరాజకీయాధికారం పట్టి, ఆ అధికారాన్ని లంచగొండితనం 
కింద వినియోగపటిచే పుణ్యజనులు యీ మిడతల జీవితంతో తమజీవితాన్ని పోల్చి 
చూచుకుంటే వెంటనే ఆదుర్వృత్తి వదలకపోయినా కొంత పశ్చాత్తాపమేనా కలిగితీరుతుం 
దనుకుంటాను. వీట్లని యిందుకోసమే భగవంతుడు లోకానికి పంపివుంటాందేమో? 
మిడతలదండు 25 యేళ్లనాడు చూడడమైంది. రామదండు సుమారు 50 ఏళ్లకు పూర్వం 
చూచాను. అది యొక్కడ పుట్టిందో తెలియదు. వొకవూరునుంచి యింకోవూరు 
రావడమున్నూ, వచ్చేటప్పుడు తోవపక్కనువుందే చెట్లూ చేమలూ విటిచి పాడుచేయడమున్నూ 
చూస్తే రామదండు అంటే కోంతులు కనక ఆపేరు సార్థకపజిచడంగా కనపడింది. 
ఆయాగ్రామాల్లో సంతర్పణలూ సమారాధనలూ అనుభవించడం, ఆవూరివాళ్లద్వారా 
యింకోవూరు సమీపంలో వున్నది వెడుతూ వుండడం యిదేప్రకారం “గతానుగతికం”గా 
కొన్ని మాసాలు జరిగింది. దీనిలో వక్క విశేషం మాత్రం వుంది. శ్రీరామనామస్మరణ. 
యిది అంటే యీ దండు చివరకు యేవూళ్లో అంతరించిందో మాత్రం తెలియలేదు. 
యెక్కడపుట్టిందో? అంతకుముందే తెలియదు. దండుశబ్దసామ్యం వుండడంచేత దీన్ని 
యిక్కడ వుటంకించవలసివచ్చిందే కాని అంతో యింతో వీథి పక్కని వుందే చెట్లకొమ్మలకు 
తప్ప యితర సస్యాలకు మిడతల దండువల్ల కలిగినట్టు యీ దండువల్ల లేశమున్నూ 
నష్టం కలిగినట్టు లేదు. యింక “అత్యాసన్నాశ్చ రాజానః అంటే? మిక్కిలీ సమీపంలో, 
అనంగా తన యింటికి దగ్గిజగా వుండే రాజులు లేదా? రాజానుగ్రహపాత్రులైన 
రాజపురుషులు. వీరు కూడా యీతిబాధలలోకే చేరతారా? అంటే? వినండి. 
నా చిన్నతనంలో పదేళ్లవయస్సుపిమ్మట సుమారు వక పుష్కరకాలం (ఫెంచిటవును 
యానంలోనే వెళ్లింది. ఆ వూళ్లో కీ! శే॥ శ్రీ మన్యం మహాలక్ష్మమ్మ జమీందారురాలు 
నివాసంగా వుండడంవల్ల యెన్నో వెదికానికి సంబంధించిన పుణ్యకార్యాలు వారి మేడకు 
ఎదురుగా వుండే సత్రంలో తబుచు జరుగుతూ వుండేవి, వేదంలో (ప్రసిదులైనవారు వచ్చి 
నవరాత్రోత్సవాలల్లో శ్రావ్యంగా స్వస్తివగైరాలు పరస్పర గాత్రాలుకల్సి 'ఉచ్చైస్స్వరంగా 


ఈతి బాధలు 63 


చెపుతూవుంటే తెలిసినా తెలియకపోయినా విని సంతోషించడానికి బదులు ఆ సమీప 
గృహంలోనే నివాసంగా వుండే పోలీసుశాఖాధికారి ఆ వేదఘోష తనకు నిద్రాభంగానిక్కారణ 
మయిం దంటూ “లీగల్‌ొగా నిషేధించడం నేను బాగా యెజుంగుదును. అత్యాసన్నులు 
రాజులుగా వుంటే వుండే చిక్కు కొంచెంమాత్రం సూచించాను. దీన్నిబట్టి యింకా వుండే 
చిక్కులను చదువరులు వూహించుకోలేకపోరు. పూర్వరాజుల ప్రభుత్వాన్ని కవులు 
వర్ణించేటప్పుడు 'నీరీతి పదంతో వర్ణించడం అందబూయెణింగిందే. యీతిబాధారహితంగా 
ప్రభుత్వం వుందంటే ప్రజలుమిక్కిలీ సుఖిస్తూవున్నారన్నమాటే. అయితే అతివర్న్షాదిబాధలు 
దైవికాలు గదా, వాటిని రాజు తొలగించడం యేలా గంటూ స్టూలదృష్టులు శంకిస్తారేమో 
కాని అందుకు శాంతిక్రియలు చేయించినట్లు గ్రంథ దృష్టాంతాలుకొన్ని కనపడతాయి. 
యింక మిగిలిందల్లా మూషకబాధ. పందికొక్కులుకూడా వీట్లలోనే అంతర్భావంగా 
చూచుకోవాలి. యిప్పుడేమో వీట్లవల్ల ప్లేగుజాడఃం వృద్ధిచెంది (ప్రజానాశకంగా 
పరిణమించడంచేత ఆయాప్రదేశాలల్లో వీట్లని మారణంచేయడం జరుగుతూ వుంది. 
వెనుకటి కాలంలో వీట్లబాధ ఏలా నివారించు కొనేవారో తెలియదు. మనుష్యులలో 
కలిసి మెలిసి తిరిగే జంతువులలో యింత కొంటె జంతువులేనేలేదని నాకుతోస్తుంది. 
ఆహారానికిపాట్లు పడడం ప్రతిప్రాణికిన్నీ తప్ప దనుకుందామంటే నిర్దేతుకంగా 
చక్కనిపుస్తకాలు కొటికి పాడుచేస్తుందిగదా! యీ పనికిమాలిన జంతువు. అది కొంటెతన 
మనుకుందామా! లేక యేదో కొటుకుతూవుంటేనేకాని దానికి కాలక్షేపం కాదనుకుందామా! 
యిందులో పందికొక్కు జాతివుందా? దానిశక్తి మణీ అద్భుతం. దాని కోజలకల్లాలొంగనిది 
యినుమున్నూ గట్టిజాతి రాయిన్నీ కనపడుతుంది. కటజ్దిజాతిలో (్రేష్టమయిందిగదా? అని 
కొంచెం పచ్చగావున్న సంసారులు కిటికీలూ ద్వారబంధాలు తలుపులూ టేంకువి 
చేయించుకొంటారు. యీ పందికొక్కులు ఆజాతికజబ్బను అప్పడంకన్నా తేలికగాకొటికి 
తనకు కావలసినంతద్వారాన్ని కల్పించుకుంటుంది. మాగ్రామంలో వున్నయిళ్లల్లో 
మాయిల్లుచాలా కట్టుదిట్టమయిందని అంతా అనుకుంటారు. యెలకలు మా యింట్లోవున్నన్ని 
యెక్కడాలేవు. వాట్లనియింట్లో ప్రవేశించకుండా కట్టుదిట్టంచేయడానికి వుపాయంలేనేలేదు. 
వాట్లకుసమృద్ధిగా తినడానికి ధాన్యం వుండడంచేత అవి మాయింట్లోచేస్తూవున్న 
హంగామాకుపరిమితే కనపడడంలేదు. కిందనుంచి కిటికీలోకి యెగరడానికి మధ్యమకాంగా 
ఆసమీపంలో మడత మంచంమీద పడుక్కున్న నన్నే యేర్పజుచుకున్నాయి. పుస్తకాల 
బీరువాలల్లో ప్రతిరోజున్నూ వీట్లకుసంబంధించిన పురుళ్లు జరుగుతూనే వుంటాయి. 
యింటిచూరులనిండా వీట్లకలకలధ్వనే వినపడుతుంది. సరంబీమీంద వీట్ల చెడుగుడియాటల 
ధ్వని కొత్తవాళ్లకు కొంత భయంకరంగాకూడా కనపడుతుంది. మాకు జతపాటుగా 


64 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


వుండడంచేత నిద్రాభంగం వగయిరాలు కలగడంలేదు. కొందటు బోనులు పెట్టివీట్లని 
పట్టించి తగ్గించాలని ప్రయత్నంచేసి విఫలమనోరథులు కావడంనేను స్వయంగానే 
యెటింగివుండడంచేత ఆ ప్రయత్నంయెప్పుడూ చేయలేదు. ప్లేగువ్యాధి గోదావరిజిల్లాకు 
భగవదనుగ్రహంవల్ల యింతవటబకు సోంకకపోం బట్టిగాని సోంకే యెడల వీటిబాధ 
గ్రామపారిశుద్ధ్యంకొణకేర్పడ్డ సంఘం వారు యేదేనా వుపాయంచేసి తగ్గించే వారేమో? 
వీట్లఅభివృద్ధికి పరిమితే కనపడడంలేదు. పంచాంగాలల్లో వుండే వృద్ధి క్షయాలు 
సరిపోవడంలేదు. క్రమంగా మాయింట్లో మాకోసంనిలవచేసుకున్న ధాన్యంలో 
భాగస్వాములుగా యివియేర్చడ్డాయి. వీట్లబాధ పడలేక యెంతో కట్టుదిట్టంగా వేటే వకగాదె 
కట్టిస్తే కట్టించినన్నాళ్లేనా పట్టలేదు. దాన్ని కుచేలుని వస్త్రంకన్నా మిన్నగా జల్లెడతూట్లతో 
చిత్రించి వదిలిపెట్టాయి. యిప్పుడు వీట్లల్లో పెద్దజాతి పందికొక్కులు కిటికీలను పూర్తిగా 
చిత్రికపట్టు పడుతూవున్నాయి. యిదంతా మనఅహింసా పరత్వానికి ఫలితం 
అనుకోవలసిందేకాని మజేమనుకోవలసింది? ఆమధ్య యీబాధ పడలేక వకవూళ్లో 
వకగ్భహస్థు మంచిచెడ్డ లెజింగినవాండే యింతపాషాణం తెచ్చి కోడలికో కూంతురికో 
యిద్దటికో యిచ్చేటప్పటికి దాన్ని పెరుగుఅన్నంలో కలిపి వకచోట పెల్టేటప్పటికి 
ఆపందికొక్కులుతిని గోండ్రిస్తోపరమపదించే ప్రయత్నంలో వుండడం ఆయింట్లోనేవుండే 
వకముసలివృద్దుచూచి యిదేమిటని ప్రశ్నించేటప్పటికి గతంలో జరిగిన విషయం చెప్పేశారు 
ఆయజమానురాండ్రు. అదివిని ఆయన 'పిల్లాజెల్లాతో కాపురంచేసేవాళ్లం మనం యీలాటి 
పని చేయవచ్చునా?” అని మందలిస్తేవాళ్లు - 'దుష్టజంతువును చంపితే పాపంలే'దని 
జవాబుచెప్పారంట! యివి పాములూ తేళ్లూ వగయిరాల వలె దుష్టజంతువులు కావుగదా!' 
అంటే? “పాములుమాత్రం అన్నీ దుష్టజంతువులా? కొన్ని అంటేబురదపాములు సీరుకట్టెలు 
వగయిరాలకు విషంవుందనేవుండదు. ఆకారసామ్యాన్నిబట్టైవాట్లని చూచికూడా 
భయపడుతూవుంటారు. ఆలాగే యీఎలకలలోకొన్ని విషజంతువులుగా వుండకపోయినా 
కొన్ని విషజంతువులున్నూ వుండడం సుప్రసిద్ధమే. అవికటిస్తే వెల్టికుక్క వెట్టినక్కలతోపాటు 
చిక్కుతేవడం అందజూయెటింగిందే వెల్టి కుక్కలకూ వెళ్టినక్కలకూ అంటే వీట్లకాట్లకు 
తరుణంలో అయితే నీలగిరిలో అవ్యాహతంగా కుదిర్చే వైద్యశాల రాజకీయమైనది 
వకటివున్నట్టు వినబడుతూంది. గాని యెలకకాటుకు అట్టి ఆధారంకూడా వున్నట్టులే" 
దంటూ ఆ యజమానురాండద్రు జవాబు చెప్పేటప్పటికి ఆ ముసలాయన జవాబు చెప్పలేక- 
'వోహో! వీళ్లుధర్మసూక్షాలు యెటింగినవాళ్లుకారు. యెప్పుడో మనకి కూడా వీల్లీలాటి 
వుపాయం చేస్తారు. యేమంటే? అవి వృథాగా చావల్‌ ఖరాబు చేసినట్టేనేనున్నూ చేస్తూ 
వున్నట్టు వీళ్లకు తోస్తే గతేమి?' టనిచెప్పి ఆస్థలాన్నుంచి మటోస్థలానికి మకాంమార్చుకొన్నట్టు 


ఈతి బాధలు 65 


ఆయనేచెప్పగా విన్నాను. అహింసాతత్త్వం తెలుసుకోవడం మిక్కిలి దుర్హటంకదా! పూర్తిగా 
కృతకృత్యులయితే కాలేదుగాని యిందుకోసం ప్రయత్నించేవారు భారతీయులే. అందులో 


bo) జగ న్య ప గ్‌ తానా 
బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులలో 


“శే. 1. ఆంధ్ర, 2. ద్రవిడ, 8. కర్ణాట, 4. మరాటా, 5. ఘూర్జరా 
స్తథా. 1. సారస్వతాః, 2. కాన్యకుబ్దా, 3. గౌడా, 4. ఉత్మల, 5. మైథిలా?” 


అనే దశవిధ బ్రాహ్మణులలోనున్నూ మొదటి అయిదు తెగలవారినీ పంచ 
ద్రావిడులనిన్నీ రెండో ఐదుతెగలవారినీ పంచగౌడు లనిన్నీ అంటారు. యిందు మొదటి 
ద్రావిడతెగవారు బొత్తిగా మాంససంబంధంగాని మత్స్య సంబంధంగాని ఎజింగనివారు. 
గాడులందటబున్నూ మత్స్యభుక్కులు. వారికి కులాచారమేమో, మత్స్యభక్షణంవరకే 
అభ్యనుజ్ఞనిస్తుంది కాని అందులో యెవరో శిష్ణులమాటచెప్పలేంగాని తక్కినవారు 
మాంసాశనానిక్కూడా అలవాటుపడ్డవారే అనివినడం. ఆయాద్రావిదడపంచకంలో యేమి, 
గౌడపంచకంలో యేమి అంతర్భావం చెప్పుకోదగ్గ బ్రాహ్మణులు చాలామంది వున్నారు. 
ఉత్మళ బ్రాహ్మణులలో బంగాళీలకు అంతర్భావం చెప్పవలసివుంటుంది - మందసాలో 
వుత్మళబ్రాహ్మణులవాడలో మహాపండితులనంబడే శ్రీ విద్యా భూషణంగారి గృహబహిర్వేది 
మీంద ఆయనతో యేదో ముచ్చటిస్తూ కూర్చున్నప్పుడు ఆ వీథిని మనవైపున శూద్రవాడలో 
మోస్తరుగానే చేంపలమ్ముకొనేవాళ్లు రావడం చూచేటప్పటికి నాకేమో విడ్డూరంగా కనపడి 
మనస్సులో దాంచుకోలేక నేను- “అయ్యా! మీరు మహా విద్వాంసులుగదా! యిది మీకు 
హేయంగా తోంచదా? దీన్ని మీ రెందుకు వర్దించలేదు?” అని ప్రశ్నించాను. దానిమీంద 
ఆయన- “నేనెన్నండూ దీన్ని ముట్టను కాని యింట్లో ఆండవాళ్లు వగయిరా భక్షిన్తారు.” 
అనిచెప్పి మళ్లా అన్నారుకదా “అయ్యా! మీరు దీన్ని వర్దించి యెన్నాళ్లయిం?” దన్నారు. 
అంటే ఆయన వుద్దేశంలో “మీరు” అనేది నన్ను మాత్రమే వుద్దేశించినమాటకాదు, 
మీ పంచద్రావిడమున్నూ అనే తాత్సర్యంలో వుపయోగించినమాట. దానికి నేను తగిన 
జవాబు చెప్పలేకపోయాను. మనకు దొడ్లల్లో గుమ్మడి, ఆనప, పొట్ల, బీర పాదులు 
మాదిరిగానే వంగదేశంలో వారివారి పెరళ్లల్లో మత్స్యాలు ఫలించే బావులుంటాయని 
చెప్పంగా విన్నాను. నవద్వీపం చదువుకొనడానికి వెళ్లిన మన పంచద్రావిడ విద్యార్థులు 
బంగాళీ గురువులకు బజారునుంచి మత్సాదులు కొని తెచ్చిపెట్టడంమట్టుకు అప్పుడప్పుడు 
తటస్థిస్తూ వుంటుందని కీ శే॥ శ్రీమాన్‌ సముద్రాల వెంకటప్పలాచార్యులవారు చెప్పంగా 
విన్నాను. అయితే ఆయీ మత్స్యమాంసభక్షకులైన వారిలో కూడా భక్షించే జంతువుల 
విషయంలో తప్ప యితర జంతువిషయంలో చాలాదయాంతఃకరణులు కనపడతారు. 
శ్రీ నూజివీటి నారయ్యప్పారావుగారు (శ్రీరామచంద్రాప్పారావు గారి ప్రథమ పుత్రులు) 


ల కధలు - గాధలు = చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వేంటలో మిక్కిలీ నేర్పరులు సమర్లులున్ను యీయన వకరోజున బోను లోపడ యె యలకలను 
జాగ్రత్తగా వూరివెలుపల వదిలిపె ట్టి రావలసిందని నవుకర్లకు ఆజ్ఞాపిస్తూవుం టే నేను- 
“అయ్యా! మీరు స్వయంగా యెన్నో జీవాలను పశుపక్ష్యాదులను వేంటలో సంహరిస్తూ 
వుంటారుగదా! యీ యెలకల విషయంలో యింత దయచూపడం అక్కజంగా వుం”దన్నాను. 
దానిమీద ఆయన 'వేంటలో వున్నప్పుడు మాకు గుటికి సరిగా ఆనడం తప్ప యితర 
విషయం లేశమున్నూ తట్టనే తట్ట'దనిన్నీ 'యితరత్రా మీరెంతో మేమున్నూ ఆంతే” అనిన్నీ 
జవాబు చెప్పారు. కాంబట్టి యా యెలకల విషయంలో యేమి, పందికొక్కుల విషయంలో 
యేమి అందబున్నూ బాధకేనా సహిస్తారు కాని చంపడానికి వప్పుకోరు. ఎవళ్లో బొత్తిగా 
నిమ్నజాతులవాళ్లు మాత్రం పందికొక్కులను తినడం కూడా వుంది. కొందటు వీట్లబాధ 
తొలంగడాని కంటూ పిల్లులను పెంచడం ఆచారంగా వుంది. కాని అంతమాత్రంచేత 
ఆ బాధ నివారించదుసరికదా! పైగా వీట్లబాధకూడా తటసి స్టిస్తుంది. అదిన్నీకాక పిల్లులకు 
పందికొక్కులు లేశమున్నూ జంకవుకూడాను. పిల్లులవల్ల కకత ముంగులవల్ల 
పాములున్నూ లేకుండా పోతాయనుకోవడం పిచ్చిమాట. వాట్లకీ వీట్లకీ పరస్పర 
వైరమన్నమాట నిజమే కాని అవి వీట్లను పూర్తిగా వారించడం వట్టి కల్ల, అశ్వత్థామ 
యెప్పుడో ఆగ్నేయాస్రాన్ని కాంబోలును ప్రయోగించి దానితో సర్వః సైన్యమూ హతమయిం 
దనుకొని సంత తోషించబోయేటప్పటికి మళ్లా కొంత సైన్యం ల కృష్ణార్లున 
సహితంగా యుద్దానికిసిద్ధపడేటప్పటికి ఛీ! అని విరక్తితో యుద్దపరాజ్యుఖుడు కావడమున్నూ 
పిమ్మట వ్యాసులవారు యేదొ బోధించడమున్నూ భారతదోణ పర్వంలో పరక. 
చదివేవు )౦టారు. లోకంలో యెన్నెన్నికలరాలు, యెన్నెన్ని ప్లేగులు, యెన్నెన్ని యుద్దాలు 
వస్తూవున్నాయికావు. అంత మాత్రంచెత జనం పూర్తిగా కాదుగదా, యెన్నోవంతు 
నశిస్తూవుంది? అసలు నశించడమే లేదని చెప్పగలమా? ఆలాగే (ప్రస్తుతవిషయమూ 
అనుకోవాలి. కాని లోగడ వుదాహరించిన పాషాణప్రయోగం మాత్రం వరసగా కొన్నాళ్లు 
జరిగితే కొంత శాంతిస్తుందేమో కాని ఆపనికి యే మాత్రం మనస్సంటూవున్నా 
శుద్దకటికవాడైనా కూడా ఆంగీకరించండని వేటే చెప్పవలసివుండదు, బాధకజంతువుల 
సంహారానికి కూడా కొందజు స్వయంగా సిద్ధపడరు. యెవళ్లేనా చేసేవాళ్లుంటే వాళ్లకు 
డబ్బొదస్మమో యివ్వడం మాత్రం వుంది. యీ మధ్య మా వూరిరైతులు లేళ్లవిషయంలో 
ధనమైతే యివ్వలేదు గాని అలాగే చేశారు. పూర్వమెప్పుడో మా గ్రామ పొలాలలో లే లేళ్లు 
విశేషించి వ es మాతండ్రులకాలంలో వుండే పెద్దలవల్ల వినడం. లేళ్లుసంచ చరించే 
ప్రదేశం పరమపవిత్రమైనదని వేదవేత్తలు చెపుతారు. మోదుగచెట్లు వుండే ప్రదేశంకూడా 
అలాటిదే అంటారు. దర్భలు వగయిరా వుండే ప్రదేశం కూడా అలాటిదే. (ప్రస్తుతం 
యెప్పుడో సుమారు నూటేళ్లనా౭టి మాదిరిగా లేళ్ల్షమందలు మాతోంటల (ప్రాంతంలో 


న్‌ లు 
& Pe ల లా ఈ ® of 
యితర త్రనుంచి చేవేంటకాళ్లు కొట్టడానిక అంగీకరించడం గాని లేకపోవడంచేత 


మందలుమందలుగా పెరిగి పూరిగా జలు నాశనం చెయడాని కారంబవించేటపటికి 


తుదకు విధిలేక వ్యవసాయదారులు స్వయంగా వాట్లను కొట్టడమైతే జరగలేదుగాని 


ov 


3 


కొట్టివాళ్లను వారించకపోవడం మట్టుకు జరిగింది. యీ అహింసాతత్త్వం చాలా 
A 


అంతోయింతో సలహాయివ్వడంలో బుషులున్నూ వున్నారు. అంత ప్రధానంగా కాకున్నా 
యే కొంచెమో యితరదిక్పాలకులున్నూ వున్నారు. తుట్టతుదకు యింద్రుండు బ్రహ్మహత్య 
చేశాడు గనక యీ యింద్రపదవికి అర్హుడు కాండని ఆక్షేపించి పదభ్రష్టుణ్ణి 
చేయడంలోకూడా ఆ యీ భుష్యాదుల కారకులుగా వున్నట్టు కనపడుతుంది. 
ధర్యప్రతిపాదకంగా వుండే సత్మార్యాల్లోకూడా చిత్రవిచిత్రమైన చిక్కులు మన వేదశా(స్తాలల్లో 
కనపడతాయి. యజ్ఞం ఇయరమమో మహో పుణ్యకార్యంగదా! అందులో సోమవిక్రయణం 
పాపం. ఆ సోమ మంటూ లేకుండా యజ్ఞం సాగదు. ఆ యజ్ఞభేదాలల్లో కొన్నిటిలోనో 
లేక మహావ్రత మనేదానిలోనో వక (బ్రహ్మచారికిన్నీ, వక దాసీకిన్నీ ఆ అగ్నిగుండం 
సమీపంలోనే కొంతయెత్తు ప్రదేశంలో యెర్పజచిన మంచెమీందే అనుకుంటాను సమాగమం 
జరగాలంటూ చెపుతారు, యింకా కొంత వ్రాయవలసి వుందిగాని “అనుక్తమన్యతో గ్రాహ్యం” 
కనక సామాన్య ప్రజలు హేయంగా చూస్తారని వదిలిపెడుతూ వున్నాను. అలాటిహోమం 
యజ్ఞ పురుషపీతికరమై యజ్ఞకర్తకు వుత్రమలోకావాప్తి సంపాదకం యేలా అయిందంటే? 
అది వేద విశ్వాసం వుండేవాళ్ల (ప్రశ్నకాదు. వేదములు రాజ సమ్మితాలుకదా! 
నా చిన్నతనంలో యానాంలోనే పల్లీలతాలూకు వివాహం వకటి దేవాలయంలో జరిగింది. 
వాళ్లకేమో వివాహంలో హోమాలు చేయడం ఆచారమంటూ వకముసలమ్మ కొంత జరిగాక 
చెప్పింది. అప్పుడు ఆ పురోహితుడు లేంత కొబ్బరిమొవ్వు కావాలని చెప్పేటప్పటికి 
ఆనిశిరాత్రివేళ క్షణంలో వాళ్లు తీసుకువచ్చారు. ఆ మొవ్వటాకులు సుక్కూ స్రువంగా 
యేర్పటిచి పురోహితుండుగారు ఆముదంతో హోమాలతంతు సాగించారు. కొబ్బరి 
మొవ్వెందుకంటే?- ప్రభుసమ్మితత్త్వ మనేదే జవాబు. ఆ వురోహితుండు వీళ్లకు 
నాన్‌బ్రామిన్సుకు హోమాలేమిటి అనే దురుద్దేశంతో చేశా డనుకుంటే తీరిపోతుంది. (ప్రస్తుత 
దాసీ బ్రహ్మచారి సమాగమవిషయం అలాటిది కాదుకదా! దీనిమీంద వేదప్రామాణ్యం 
వున్నవాళ్లైవళ్లున్నూ ప్రశ్నించడానికి అవకాశం వుండదు. లేనివాళ్లో? వాళ్లచిత్తం వచ్చినట్టు 
అడగవచ్చు. వాళ్లకు జవాబు చెప్పేదెవరు? వకాయన 'యజ్ఞంలో మేంక లోంకువ జంతువు 
కనక (బ్రాహ్మలు చంపుతూ వున్నారు. పెద్దపులిని చంపవలసివస్తే యీ బ్రాహ్మల పస 
తెలిసిపోయే' దంటూ అన్నట్టు ఒకరు చెప్పగావిన్నాను. అది పిచ్చిమాట. వేదపురుషుడు 


68 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


పెద్దపులిని చంపి యేదేనా యజ్ఞంలో హోమం చేయవలసిన దని విధించేయెడల దానికి 
తగు సాధనసామగ్రిమాత్రం (శ్రౌతులు సిద్ధం చేసుకోలేకపోతారా? వేదంలో యేలావుందో 
ఆలాగే జరుపుకోవడంకన్న వేజేగత్యంతరం లేదని దానికి సంబంధించిన మీమాంస 
చెపుతూనేవుంది. అందుచేత ఆ హేయమైన దాసీ బ్రహ్మచారిసమాగమాన్ని నిషేధిస్తే 
ఆక్రతువు నెబివేజిదని వొప్పి తీరవలసిందే. పాపం! ఆ దంపతులు ఆ క్రీడాగ్భృహాన్నుంచి 
యీవలికివచ్చి అందు కేర్చడ్డ దక్షిణతాంబూలాది సత్కారాలతో నిర్ణమిస్తూ వుండగా 
వారిమీద గోమయోదక సేచనం వగయిరా మర్యాదలు జరుపుతారనికూడా వినడం. 
అన్నింటికంటే కూడా యీ జంట ధనంకోసం అంగీకరించడం చూస్తే దానికిమించిన 
దెదిన్నీ లేదని తేలుతుంది. దీనికేంగాని యెంతసరిపెట్టుకుందా మన్నా యీ లజ్ఞాకరమైన 
కృత్యాన్ని కూడా పరమపవిత్రమైన యజ్ఞములో చేర్చుకోవడానికి వేదార్ధ వేత్తలు 
యేలాసమ్మతించారో అది దురూహంగానే వుంటుంది. వెధవ యెలకలగోలలో నుంచి 
పెద్దపెద్ద క్రతువుల విషయంలోకి పాంకింది మన వుపన్యాసం. యేమీ? యెందుకు 
పాంకకూడదంటాను. ఎలకేలాటిజీవమో, మేకా ఆలాటిజీవమేకదా! మేంకదాంకా 
యెందుకు? దోమమాటచూడండీ దానిశరీరమెంతో, దానిలో ఉదరభాగ మెంతో, దానిలో 
వాయువు పుట్టడాని కవకాశ మెంతవుంటుందో, ఆ అవకాశంలోన్నుంచి యేమాత్రంధ్వని 
పుట్టడానికి వీలుందో ఆలోచించండి! భగవద్విలాసం అనిర్వచనీయం కాకపోతే ఆస్వల్ప 
జంతువుగర్భంలోన్నుంచి వకవిధమైన - అతిసూక్ష్మమైన సున్నితమైన నాదం [శ్రావ్యమైనదే 
వినపడుతుందిగదా! దీన్ని గుఖించి యే మనుకోవలసి వుంటుంది? (అణోరణీయాన్‌) 
అంత (శ్రావ్యంగా గానం చేస్తూ చెవిదగ్గణ నాట్యంచేసే దోమలెన్నో మనచేత చంపంబడుతూనే 
వున్నాయి. కాని మన ఆర్యులమతంలో యజ్ఞంలో చంపంబడే పశువుల విషయంలోనే 
గత్యంతరం కనపడదుగాని యీలాటివాట్లకు వైశ్వదేవమంటూ వొకటి నివారకం 
కనపడుతుంది. యజ్ఞంలో కావాలని బుద్ధిపూర్వకంగా చేసే పశుహింసను మనవారు 
హింసలోనే చేర్చలేదు. అక్కజలేదనుకున్నా తప్పని హింస దోమలు వగైరాలది. నిజమైన 
అహింసాతత్త్వం అంటే జైనులలో కనపడుతుంది. ఆ మతస్థులు ప్రొద్దుగుంకేలోపునే 
భోంచేయడంకూడా హింసకు జంకియ్యేవే. సర్వబాధకమైన తేలునుగాని పామునుగాని 
చంపడానికికూడా ఆమతస్టుండు లేశమున్నూ అంగీకరించండు. అహింసా నిర్వహణంకోసం 
దంతధావనాది కృత్యాలుకూడా మానిన సన్నాసులు ఆమతంలో వుంటున్నారన్నది ప్రసిద్ధమే. 
వారు మలినవస్తాలను పరిహరించడమేకాని నీటితో వృుతకడంకూడా వుందదు. 
ఆలావుతికేటప్పుడు కొన్నిసూక్ష్మ జంతువులకు హానికలుగుతుం దనియ్యేవే. యేవో పూర్వ 
పక్షాలుచేసి యీ మతాన్ని మన ఆర్యమతాలవారు ఖండిస్తే ఖడించనియ్యండికాని 
'అహింసాపరమోధర్మః అనే వాక్యాన్ని పట్టి నడిచేవారంటే? వారే కాని మనఆర్యులు 


ఈతి బాధలు 69 


కానేకారు. ఇందులో ద్వైతులున్నూ విశివ్టాద్వైతులున్నూ ఆ వాక్యార్ధందరికేనా 
వెళ్లంగలుగుతారు కాని అద్వైతులు చాలా దూరంగానే వుంటారు. యీజైనులున్నూ 
బౌద్దులున్నూ వేదబాహ్యులుగానే మనవారిమతంలో కనపడతారు. జినుందన్నా బుద్దుందన్నా 
పర్యాయపదాలేకాని పై రెండుమతాలలోనూ యేమాత్రమో అవాంతరభేదం లేకపోలేదు. 
జపాను చైనాలలో ఆనాండు వ్యాపించిన మతం బౌద్ధమతమే అని తోస్తుంది. ఆమత 
వ్యాప్తికల్లా ముఖ్యఫలితం అహింస. అది చీనాలో యెక్కడేనావుంటే ఉందేమోకాని జపానులో 
బొత్తిగాలేదు. యెందుచేత? పడమటిగాలి పూర్తిగా సోంకడంచేతే, సందేహంలేదు. అందులో 
ప్రస్తుతం జపాను చైనాలో బాలవృద్ధాతురులనుకూడా హింసిస్తూవుందని పత్రికలలో వ్రాసే 
వ్రాంతలు నిజాలేఅయితే బుద్ధభగవానుండికి యీ జపాను శిష్యులవల్ల కలిగేకళంకానికి 
మితే కనపడదు. అహింసావిషయంలోనే కానివ్వండి. యితర విషయంలోనే కానివ్వండి 
యేదేనామతమంటూ బోధించవలసివస్తే అది నిరుపద్రవకరంగానే వుంటుంది. తీరా 
ఆచరణలోకి రావడం తటస్థించాక అది నానావిధాలా మాటి వెట్టితల లేయడానికి మొదలెట్టి 
తుట్టతుదకు మొట్టమొదటి మూలసూత్రాలకు దూరమైపోయి. మతకర్తలను 
దోషదూషితులనుగా కూదా చేయవలసిందవుతుంది. 


అంతగా చేదస్తాలకున్నూ పోక బొత్తిగా చేదస్తమంటూ అన్నింటినీ వదలుకోక 
వకమాదిరిగా కాలక్షేపం చేసుకుపోతే మన ఆర్యమతం పంచ సూనాదోషాలతో కాలక్షేపం 
జరగనిస్తుంది. యీ దోషాలకు కూడా మనవారు వప్పనేలేదు. యీ దోషాలేవో కొంచెం 
వివరిస్తాను. “సూనా॥ అంటే హింస. అది ప్రతిగ్భహస్టుకున్నూ నాంతరీయకతయాఅంటే 
యెంత చేయకుండా వుందా మనుకున్నప్పటికీ తప్పనివిధిగా అయిదింటిద్వారా సంక్రమించి 
తీరుతుందనిన్నీ, ఆపాపాన్ని కూడా యేరోజుకారోజు పోంగొట్టుకోవాలనిన్నీ ఆదోషనివృత్తికై 
వైశ్వదేవం అనే కర్మని విధించారు. దీన్ని చేసిన వారినే పాకయాజిబిరుదంతో వెదికులు 
వ్యవహరిస్తారు. యిది చేయనిదే బ్రాహ్మణీకం వుండనేవుండదు. ఆ అయిదింటిలోను 
వకటి 'ఛుల్లీి? అంటే పొయ్యి, దీనిద్వారా యెన్నో పురుగులు చస్తాయి. రెండు పేషణి' 
బహుశః తిరగలి. సన్నెకల్లు, రుబ్బురోలు వగయిరాలు అవుతాయి. వీట్లద్వారా కొన్ని 
సూక్ష్మజంతువులు చస్తూ ఉంటాయి. ఆట్టెగ్రంథం పెంచటం యెందుకు? మనిషి 
నడిచేటప్పుడు దారిలోనున్నూ వర్షాకాలంలో పొలాలల్లో నేరేడిచెట్ల సమీపంలో వుండే 
గట్లమీద ప్రయాణం చేస్తూ వుంటే కోటానుకోట్లు కండచీమలు భూమి యీనినట్టు 
పరమాణువంత మేరకూడా యెడంలేకుండా వుంటాయి. అక్కడనడుస్తూవుంటే యెన్నో 
చస్తాయి. అక్కడకీ స్వేదజాలుగా వుండే నల్లులూ పేలూ వగైరాలతో సంబంధంలేకుండా 
శిష్టులు పిల్లజుట్లు వగైరా లేర్చజణచుకున్నారు. కాని భార్యలకు శిరోజాలుండక 


70 కధలు - గాధలు * చెళ్లపిళ్ల వెంకటశాసి 


గ 


తప్పకపోవడంచేత తద్ద్వారాగా వచ్చే వె పాతకాన్ని కు కూడా చెజిసగం తామే భరింపవలసి 
వుంటుంది. కనుక మొత్తం వీట్లనన్నిటినీ కల్సి వైశ్వదేవమనే పుణ్యకర్య ద్వారా నివర్తింప 
చేసుకొన్నట్టయిందనుకోవాలి. బాహ్యదృష్టా వై వైశ్వదేవానికి ఫతం యిదే అయినప్పటికి 
అంతర్భ్భృప్టినిపట్టి చూస్తే యేజంతువునకు గాని హానిలేకుండా వర్తించరా, పెళ్లికొడకా? 
అని ప్రతి మనిషికిన్నీ భగవంతుడు విధించినట్టు తేలుతుంది. యిట్టిస్థితిలో ప్రస్తుతం 
నన్నుపీడిస్తూ వున్న యెలకలకున్నూ పందికొక్కులకున్నూ యేం చేయడానికిన్నీ మ 
మతరీత్వా వుపాయాంతరం కనపడడంలేదు. యథేష్టంగా తిని మదించి రాత్రి తెల్ల 
పందికొక్కులుచేసే అల్లరికి పరిమితే కనపడడంలేదు. పందికొక్కును చంపితే నం న్మాని 
వుబ్బసం తగులుకుంటుందంటూ పెద్దలు చెపుతారు. దానికి తథ్యంగా యీ మధ్యమా వూళ్లో 
వక సంపన్నగ్భహస్సు మే కొన్ని పందికొక్కులని విధిలేక చొరవలేసి చంపించి, చంపించిన 
కొద్ది రోజుల్లోనే లేదు లేదన్నంతవబికూ జబ్బుపడి భగవదనుగ్రహంవల్ల మనుష్యలోకంలోకి 
యిప్పుడిప్పుడే వస్తూవస్తూ వుండడం చూస్తే, వాట్ల అధికారం సాగకుండా యేదోవుపాయం 
చూచుకోవలసిందే కాని వాటిజోలికి వెళ్లడానికి లేశమున్నూ మనకు అధికారం సాం 
బొత్తిగా కనపడదు. వుపాయమల్లా కిటికీలకుగాలి తక్కువ వస్తే వచ్చిందని చెషి 
యేయినపతీంగెలో బెత్తాయించుకోవడం వగైరా. కొట్లు వడ్లు పోసేవి కుచేలుండి స య. 
తయారైనాయి. వాట్లగతి యీ యేంటికి యేంచేయాలో ఆలోచన పాలుపోవడంలేదు. 
యీ బాధ అందరికీ వుందేదే. దీన్ని గూర్చి యింతగా వాయడం లోకజ్ఞాన శూన్యత్వానికి 
గుజు తనుకోవడానికి తప్ప మటొకందుకు కాదని కొందరంటారని నేను యొటింగినిన్నీ 
తీరికూర్చుని దీన్ని (వ్రాశాను. యితరులు వీట్లవల్ల యింతటి బాధపడుతూవున్నవాళ్లు 
లేరనియ్యేవే, అధవా వుంటే వుంటారుకాక, అంతమాత్రంచేత నాబాధ తీరడం యేలాగ? 
నివల్ల నేను నేర్చుకున్న పారమేమిటంటే? ఆర్యమతంకంటే ఉత్తమమైన మతమైతే వ. 
ఆ మతంలోవుండి ఆ మతధర్మాలు నెటవేర్చుకోవాలంటే చాలా దుస్తరం, ఆ చేదస్తం 
వుండేవాణి. అంతో యింతో జ్ఞానం వుండే మనుష్యుల మాటట్లా వుండగా త 
తిర్యగ్గంతువులుకూడా లోంకువచేసి బాధిస్తా యనేదియ్యేవే. నిత్వమున్నూ జ పరము 
స్తేనే కాని పొట్ట గడవనివాళ్లెందటో వున్నారు. వాళ్లందణూ పిల్లాజెల్లా దోసతోంటలాగ 
వృద్దిగానే ఫ్రై్రట్రాష యం కర్మమో! యెన్నండూ చేయనివాళ్లు కనక యెప సుుదెనా ఆఖరికి 


య చెను 
యెళకేలున యేపామునో చంవదమంటూ తటస్థిస్తే ఆది వాళ్లకి యుల్లప్పుడూ మనస్సున ను 


[ల ట్ట eA 


WG ద ny 

పట్టి పడిస్తూనే వుంటుంది. మొత్తం భారతాది గ్రంథాలన్నీ యో వ వుద్దేశంతో స చాలావటకు 
.. : 

స్రువర్తించాయి. కాని సర యాగాది కూరక్షత్యాలుమాత్రం కోపం తీర్చుకొనే ఆభిప్రాయంతో 

ఆరంధించడం మాక్రం స సూచిస్తూ వ వచ్చాయి. దుష్ట జంతుమారణంవల్ల లోకానికి యెంతో 


వుపకారం వుందని యొచింగినీ, ్న మహర్షులు ఆ మారణంవల్ల ఆజాతి అసలేలాగా నశించదని 


ఈతి బాధలు 71 


యొటింగి వుండడంచేత కాంబోలు! వృథాగా యీ హింసారూపమైన పాపాన్ని యీ 
మహారాజు చేస్తూవుంటే చూస్తూ వూరుకోవడమెందుకని “ఓం శాంతి శాంతి శాంతిః” 
చెపుతూ వచ్చారు. చాలా దయాశాలిగావుండే శ్రీనూజివీటి రామచంద్రప్పారావుగారు 
వక రోజున ప్రసంగవశాత్తూ అహింసాతత్త్వాన్ని గూర్చి మాట్లాడుతూ అన్నారు గదా! 
మాంసభక్షణం హింసామూలక మవడంచెత పూర్తిగా వర్ణించతగ్గదే కాని ఆ పద్ధతిని యీ 
జంతువులు అందులో చతుష్పాత్తులలో మేంకలూ గొట్టెలూ ద్విపాత్తులలో అందులో పక్షులలో 
ముఖ్యంగా కోళ్లు, యివి యేమికావలసి వుంటుందో? బోధకురాదన్నారు. స్టూలదృష్టిని 
చూస్తే ఆలాగే కనపడుతుంది. రోజువక్కంటికి ఆ సేతుహిమాచల పర్యంతంలో తెగుతూవున్న 
మేంకలూ గొట్టిలూ కోట్లసంఖ్యకు మించుతాయనడంలో అతిశయోక్తిలవమున్నూ వుండదు 
గదా? కోడిగుడ్లను లెక్కపెట్టడం భూరేణువులని లెక్నించడంవంటిదే. యిలా మనుష్యులకోసం 
యివి హతమాటబుతూ వున్న మూలచ్చేదం కాక సముద్రంలో తరంగాలలాగ మామూలు 
వృద్ధిలోనే వుండడంచూస్తే వీట్లని గుజించిన భగవదుద్దేశమేలాటిదో బొత్తిగా మనస్సుకు 
అందడమేలేదు. యిన్ని జీవరాసులను యీలా చంపుకుతింటూవున్న మాంసభక్షకులను 
యెవళ్లుగాని నిందించినట్టె కనపడదుగాని వేదవిహితమైనకర్మలు చెడిపోతాయనే భయంతోటి 
యజ్ఞంలో పరిమితంగా ఆలభనంచేసే మేంకలను గూర్చి చింతించేవారు పలువురు 
కనపడతారు. యజ్ఞానికి ఆనల్లమేంకనో తెల్లమేంకనో కర్మపరులు తీసుకోవడంమానినంతలో 
దానికి బలవన్మృతి తప్పుతుందేమో అంటే? “తిరుమలతాతాచార్లగారిముద్ర” 
లాగఏలాగాతప్పదు. ఈవేళ సోమయాజులుగారి గండం తప్పినా మజఖునాంటి బిస్మిల్లామండత్ర 
పాఠకుల గండంతప్పుతుందా? అయితే వకటిమాత్రంవుంది. అహింసాపరులమనిన్నీ 
భూతదయాపరులమనిన్నీ చెపుతూవుండేవారిని యెవరేనా యేమేనా అనడానికి 
అవకాశంవుంటుందిగాని యితరులని యెవరేమంటారు? అంతేనే కాని వీరియందు వుండే 
ద్వేషభావంచేత కాదని విస్పష్టమే. పూర్వకాలంలో జంతుహింసలేదని చెప్పంజాలంగాని 
యిప్పటిమాదిరిగా తదర్ధమై శాలా నిర్మాణాలు వున్నట్టు గ్రంథదృష్ణాంతాలు కనపడవు. 
భారతంలో ధర్మ వ్యాధుడు చెప్పినమాటలుకూడా యీ వూహనే బలపబుస్తాయి. 
మహమ్మదీయ (ప్రభుత్వం వచ్చాకైనా శాలానిర్మాణపద్ధతి వున్నట్టుతోచందు. కాని 
పూర్వంకంటే హింస కొంతతీవ్రరూపం తాల్చిందంటే వొప్పనివారుండరు. ఆ రాజ్యంలోనే 
గోవధ బాగా విస్తరించివుంటుంది. సందేహములేదు. అంతకు పూర్వం నరమేధంతోపాటుగా 
బహువిరళంగా గోమేధాలు కూడా వుంటే వుండేవేమోకాని మహమ్మదీయులు గోమెధాలు 
అజామేధాలతోపాటుగానే సాగించారు. యిటీవల వీట్లకోసమంటూ శాలానిర్మాణాలు కూడా 
యూరోపియను ప్రభుత్వంలో అయాయి. ఆమధ్య నూజివిటిలో కాంబోలును పందులను 
చంపడానికంటూ యూనియన్‌ బోర్లువారు శాలా నిర్మాణానికి ప్రారంభిస్తారని తెలిసి 


79 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మహమ్మదీయులు గోవధకుకూడా అట్టి సదుపాయంకావాలని ఆందోళనానికి మొదలు 
వేయడం వజకున్నూ జరిగింది. బోర్లుప్రసిడెంటు ఆజమీందారులలోనే యెవరోవుండి 
యేలాగో ఆమాటతమకు దక్కృవలసివస్తుందేమోనని చాలా భయపడడంవటబకున్నూ మాత్రం 
నేనెబుంగుదును. తరవాత యేంజరిగిందో నాకు తెలియదు. నిన్న మొన్న లాహోరుసిటీలోనే 
కాంబోలును యీ పుణ్యకార్యానికి శంకుస్థాపన గవర్నమెంటువారే చేసి గృహనిర్మాణం 
జరిగిస్తూ వుండంగా ఆ ప్రాంతపు హిందువులు మొజ్లోమొల్లో అని లబలబలాడి 
ఆందోళనచేసి విన్నపాలు పంపుకోంగా ప్రజాద్వేషానికిడి కారణమవుతుంది కాంబోలు 
ననియెంచో, లేకవీళ్లమతానికి వ్యతిరేకమయిన కార్యంవీళ్లదేశంలోనే చేయడమెందుకనో 
అంతటితో ఆంపినారని యేదో పత్రికలలో చదివినట్టు జ్ఞాపకం. యీ విధంగా 
జరుగుతూవున్న నిర్మాణాన్ని ఆంపడంవల్ల వచ్చిన నష్టమే 50 లక్షల రూపాయీలనికూడా 
ఆపత్రికే వ్రాసింది. నిజంగా అది సంపూర్తికావలసివస్తే లక్షలతోతేలేదికాక కోట్లతోతేలేదని 
నేననుకున్నాను. 


WY భాగ్యమ్ము లీపాటికాక సురేంద్రుండు పదత్రయం బడుగనీయల్పమ్ము నీ నేర్చునే?” 


అన్నట్టుసూర్యోదయ సూర్యాస్తమయాలే యెరుగని మహాసామ్రాజ్యానికి యెంత 
సొమ్మైతే మాత్రం లక్ష్యమేమిటి? మాంసభక్షణ చేయడం లేదని పూర్వపురాజుల ప్రభుత్వాన్ని 
గూర్చి చెప్పడానికయితే ఆధారాలు లేవుగాని యీలాటివిషయాల కీలాటి సదుపాయాలని 
యింతింత (ద్రవ్యం వెచ్చించి కల్పించినట్లు దృష్టాంతాలేవిన్నీ లేవు. దిక్కుమాలిన ప్రారబ్దం 
బ్రాహ్మణముండాకొడుకులు గట్టిగా నోరారా యేడవదానిక్కూడా వీలులేకుండా యెక్కడో 
వకటో రెండో వాక్యాలు అతిధిపూజకు లేంగదూదను కోసి పెట్ట వలసిందని 


వుండడంవకటిన్నీ గోమేధంఅంటూ వకటిన్నీ వచ్చి అద్దు తగులుతూవున్నాయి. దీన్ని 
బట్టి మురారి మహాకవి- 


“మేధ్యావత్సతరీ విహస్య వటుభిస్సోల్లుంఠ మాలభ్యతే.” 


అంటూ ్రాశాందడు కూడాను. నరమేధప్రయుక్తమంత్రాలే కనపదతాయిగాని 
జరిగినట్టులేదు. హరిశ్చంద్రుడు చెస్తూండంగా విశ్వామిత్రుడు ఆంపుచేసినటే పురాణగాథ 
చెపుతూవుంది. వెదమున్నూ దీనికివ్యతిరేకించదు. యింకోచోట తన పుతుణ్లివొకణి చంపి 
యాగంచేస్తే నూరుగురు కొడుకులుకలుగుతారని పురోహితుడు చెప్పినట్లున్నూ, వొకరాజు 
ఆలాటి యాగాన్ని చేసినట్టున్నూ భారతంలో కనపడుతుంది. అది నరమేధం అనిపించు 
కుంటుందో? లేదో నిర్ణయించతగ్గశక్తి నాకు లేదుగాని ఆ వుపాయం జెప్పిన పురోహితుండికి 
సంపూర్ణ ప్రాయశ్చిత్తం పరలోకంలో జరిగినట్టు కూడా ఆ భారతంలోనేవుంది. అయితే 


ఈతి బాధలు 73 


ఆ యాగకర్తకు మాత్రం పుణ్యలోకమె వచ్చినట్టున్ను తుదకు ఆ యాగకర్త తన పురోహితుండి 
క్కూడా శిఫారసుచేసి ఆ నరకబాధను తప్పించినట్టూన్నూ దానిలోనే కనపడుతుంది. 
యింతకన్న నరమేధాలకు ఉదాహరణాలు కనిపించవు. పూర్వయుగంలో రంతి దేవుండు 
కాంబోలును గోమేధాలు యెన్నో చేసినట్టుకనపడుతుంది. కాని అందులో గోవులు స్వయంగా 
వెళ్లి పుణ్యలోకావాప్తి కొరకు ఆ మహారాజును ప్రార్థిస్తే ఆయన అంగీకరించినట్టు 
కనబడుతుంది. అంతేనేకాని బలవంత బ్రాహ్మణార్థ ప్రకరణం లేశమున్నూ లేదు. 
యీ యుగంలో ఆ గోమేధం జరగడానికి వల్లకాదని మహర్చులేలాగో - 


“కలౌ పంచ విసర్దయేత్‌” 


అని పుణ్యం కట్టుకోవడమైతే జరిగింది గాని అయితే యేంలాభం? ఆ ధర్మశా(స్రాలకు 
కట్టుంబదని మహానుభావులు ఆ రంతిదేవుణ్ణి మించిన యాగాలు చేస్తూవున్నారు. 
ఆ చర్మాలరాసులవల్ల బయలుదేణిన నీరు ముథటికి నీరుగా వుండడానికి బదులు 
మహాపవిత్రమైన జలంకలనదిగా ప్రవహించినట్టు మన పురాణాల్లో వ్రాయంబడి వుందిగాని 
యీ చర్మాలవర్తకులు కోటిశ్వరై యెంతో పేరుప్రతిష్టలు గణించినట్టు మనకు 
ప్రత్యక్షదృష్టాంతమె కనపడుతూవుంది. పురాణగాథలతోవ పురాణాలదీ మనతోవ మనదీగా 
వుండడంచేత ధర్మాధర్మనిర్ణయం చాలా దుర్హటంగా కనపదుతూవుంది. “సత్యంబ 
పల్కంబడున్‌” అనే ప్రతిజ్ఞతో ముక్కుమూసుకొని జపతపాలతో కాలక్షేపం చేస్తూవుండే 
“తృణీకృత (బ్రహ్మపురందరులు” మహర్షుల కేమంతకర్మం కాలిందని అబద్దాలు వ్రాసి 
లోకాన్ని మోసపుచ్చడానికి? నాన్‌ బ్రామిన్సులో కొన్ని తెగలవారు యిప్పుడు చెప్పేమాటలు 
చూస్తే “బుషులేమో బ్రాహ్మణజాతికి సంబంధించిన వాళ్లనిన్నీ, అందుచేత (బ్రాహ్మణుల 
కనుకూలంగానున్నూ తమకు అననుకూలంగానున్నూ గ్రంథాలువ్రాసి తమకు మహాద్రోహం 
చేశారంటూ కనపడతాయి, కాని ఆ బుషులలో కొందరు జన్మతః బ్రాహ్మణులు కానివారు, 
క్షేతతః బ్రాహ్మణులు కానివారుకూడా వున్నట్లు (గంథాలవల్లనే అవగత మవుతుంది - 
అట్టివాళ్లుకూడా తమకు వ్యతిరేకంగానే లిఖించివుంటారా? అనే ప్రశ్నకు జవాబు కనపడదు. 
మొట్టమొదట యీ వ్యాసం ప్రారంభించడమేమో? యీతిబాధలనుగూర్చి దానిక్కారణం 
యింట్లో మిక్కిలిగా విజృంభించివున్న యెలకల యొక్కానున్ను పందికొక్కులయొక్కానున్నూ 
కోలాహలాతిరేకం. యిప్పుడు బుషుల పురాణాలు విషయంగా నడుస్తూవుంది. దీన్ని 
చూచి లోక మేమనుకుంటుంది? వ్యాసకర్త మతిమాలినవాడని అనుకుంటుంది. లేదా? 
“కొండనిత్రవ్వి యెలకను పట్టడం అంటే యిదేకాంబోలు”ననేనా అనుకుంటుంది. 55 
యేళ్లు దాంటినవాళ్ల బుద్ది స్థిరంగా వుండదనే మాటకు అంతతో నవుకరీనుంచి తొలంగించి 
యెందలినో యింట కూర్చోం బెట్టి వోషిస్తూవున్న మన గవర్నమెంటు ప్రవృత్తివల్లనే అందటూ 


76 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కట్టుకోవడమే మానుకున్నారు. యివి యెంతబాధ పెట్టినాసరే యేదో బెదరించడమేకాని 
వీట్లను చంపడానికి మన హిందువులలో యెవరున్నూ వప్పుకోరు. దీనిక్కారణం రామాయణ 
కాలంలో యీజాతి శ్రీరాములవారికి చేసిన సాయమే అనితోస్తుంది. సుమారు 
యేడెనిమిదేళ్లనాండు మావూళ్లో వక కోయి ప్రవేశించి గృహస్థుల నందటినీ అల్లకల్లోల పెట్టి 
బొత్తిగా నిలవనిచ్చిందికాదు. కోంతులు కుక్కలకు భయపడడం సర్వ సామాన్యంగా 
కనపడుతుంది. ఆ కోంతి కుక్కలను లక్ష గ్ర పెట్టేదికాదు సరికదా వాట్లని పట్టుకొని 
చెంపకాయలు కొట్టేది. కో(తిజాతి పగలేగాని రాత్రి చెట్టుదిగిరాదు. యీ కోంతి రాత్రికూడా 
సంచరించేది. యిద్దజు ముగ్గురుంటే తప్ప మనుష్యులమీంద తిరగబదేది. యెక్కడో వక 
పిల్లిపిల్లను సంపాదించి దాన్ని వకకాలుతో పట్టుకొని తక్కిన మూండు కాళ్లతోటీ రెండు 
మూండురోజులు ప్రతి యింటిమీందను తిరుగుతూ వుండడంచూచి యిది చంటిపిల్లలినెక్కడ 
యెత్తుకుపోయి యీలాగే తిప్పుతుందో అని గ్రామం' గ్రామమంతా హడలిపోయారు. 
తుదకు ఆ పిల్లిపిల్ల దానిచేతిలోనేచచ్చింది. చెప్పేదేమిటంటే? యింత దుర్మార్గంగా 
వర్తించినప్పటికీ దాన్ని చంపడానికి యెవ్వరూ అంగీకరించలేదు. పట్టుకొని గోదావరి 
దాంటిస్తే వాళ్లకు కొంత సొమ్మివ్వాలని గ్రామస్థులు యేర్ప్చజచుకున్నారు. యెవళ్లో వచ్చి 
అందుకు ప్రయత్నంచేస్తూ వచ్చారు కాని వాళ్లకున్నూ అది దొరికిందికాదు. పట్టు 
కోవడమంటే మాటలా? మా గ్రామానికి అంటుమామిళ్లతోపాటుగా చాలాకాలాన్నుంచి 
దొంగలవల్లకూడా కొంత పేరు ప్రతిష్టలున్నాయి. దొంగలంటే? సామాన్యంగా కన్నాలేసే 
దొంగలున్నూ తోవలుకొట్టే దొంగలున్నూకారు. రాజులచేత మెప్పుపొంది మడిమాన్యాలు 
గడించిన దొంగలు. ఆ మాన్యాలు యింకా అనుభవిస్తూవున్న కుటుంబాలు కొన్ని వున్నాయి. 
గర్భాధానంరోజున రాజుగారి కొమార్తె కట్టుకొన్న చీరను చమత్కారంగా దొంగిలించి 
తెచ్చినప్పుడు అట్టి సమ్మానం జరిగినట్టు చెప్పుకుంటారు. ఆ క్రీడాగ్భహానికి బల్లసరంబీ 
చేసివుంది. ఆ సరంబీమీంద సాధన సామగ్రితో యేలాగో ప్రవేశించి చిన్నరంధ్రం చేసి 
తద్ద్వారాగా తామర తూండుగుండా నిద్రాసమయంలో ఆమె కట్టుకున్న చీర తడి సెటట్టు 
చేయడముతోటట్టుగానే అది చాకిరేవుకు రావడం కలిగిందనిన్నీ అక్కడ నుంచి 
దొంగిలించడానికి సులువు కలిగిందనిన్నీ చెప్పుకుంటారు. ఆలాటి చమత్కారపు 
దొంగతనాలు కుటుంబాలవాళ్లు మాతండ్రులరోజుల్లో యెవళ్ల దగజేనా తృణమో వీసమో 
అప్పుచేయవలసివస్తే “యేలా తీరుస్తా?”వని అడిగే బుణదాతకు - కోటిపల్లి తీరానికో - 
అంతర్వేది తీర్థానికో తీరుస్తానని చెప్పడం కూడా యెటీంగినవాళ్లు నిన్న మొన్నటిదాకా 
వున్నారు. వీళ్లు బ్రాహ్మలు వేదం చెప్పుకొనేచోట యెందుకో కూర్చున్నట్టు కూర్చుని 
కొన్నిపప్పుభొట్లు సంగ్రహించి పరదేశాలకు వెళ్లి బ్రాహ్మణవేషంవేసుకొని సంపన్నులయిన 
బ్రాహ్మణగృహాల్లో దేవతార్చన బ్రాహ్మణులుగా చేరి గుట్టూమట్టూ కనిపెట్టి వీలిచ్చినప్పుడు 


ఈతి బాధలు 77 


వెండిబంగారాలు అంకినంతమట్టుకూ సంగ్రహించుకురావడం జరిగేదని చెప్పుకుంటారు. 
యీ బాపతు వాళ్లిప్పుడు యేస్వల్పమో తప్ప లేరుగాని యిప్పటికి పన్నెండేళ్లకు పూర్వం 
వాక దొంగ చాలా దారుణమయినవాండు వుండేవాడు. మృచ్చకటిక నాటకంలో వున్న 
శర్విలకుడికన్నా వాండి సామర్ధ్యం హెచ్చని నేను అనుభవ పూర్వకంగానే వ్రాస్తూన్నాను. 
- వాబ్దియెన్నోసార్లు ఖయిదులో పెట్టినా మళ్లావచ్చింది మొదలు ఆ పనే చేసేవాండు. కేలళీలను 
పరీక్షించడం పోలీసువారికి తప్పనిసరి గనుక బీటుతిరిగే పోలీసులు వాణ్ణి పరీక్షించడానికి 
వెళ్లేటప్పుడు వొంటిప్రాణంతో వెళ్లవలసివచ్చేది. ఆ సమయంలో వాండు తాగివున్నట్టాయెనా 
వీళ్లను సుఖసుఖాల వదలిపెట్టక యేదో అమర్యాదచేసే వాండు. వాందంటే వీళ్లకుభయం. 
మొండివాడు రాజుకన్నా బలవంతుండు గదా! తాపీపనిలోచాలా గట్టవాందయివుండికూడా 
వాండు అది నౌకరీ అనిపించుకుంటుందని కాంబోలును మళ్లామళ్లా యీవత్తిలోనే 
తిరిగేవాండు - “నిక్కమ్ముగ నొక్కనిన్‌ గొలుచుకొన్నను దొంగబికమ్ముతక్కువే” అన్న 
మృచ్చకటికకు వాండే యిటీవల వుదాహరణంగా కనంపడతాడు. మనిషిని చంపడమంటే 
వాండికి కోడినికాదు దోమనిచంపడంకన్నా యొక్కువకాదు. వాండి జీవితంలో కొన్ని 
హత్యలయితేచేశాండు కానివాండికి వురిశిక్షపడలేదు. పట్టపగలు మారోద్దున వంటెద్దుబండి 
వెడుతూవుంటే అందులో నగలూ నాణేలూ వున్నాయంటే యెందరు చూస్తూవున్నాసరే! 
దొంగించాండన్నమాటే. చూచినా చూచినట్టు సాక్ష్యం చెప్పేటట్టయితే శిక్షలోనుంచి వచ్చాక 
చంపేస్తాండనే భయంచేత సాక్ష గం చెప్పేవారుకారు. సుమారు వాండికి అఅవై 
యేళ్లు దాంటీదాంకా యీలాగే నడిచింది. అసలింటికాపులని యెందణినో యేమిరా అనే 
పిలిచేవాండు. యేపొలాన్నుంచేనా వచ్చేటప్పుడు నేనుకనక వాండికి తారసిస్తేయెంతో 
వినయంగా నమస్కారాలు చేస్తూ వెంటంబడేవాండు. ఖయిదులో వున్న రోజుల్లో యితర 
జిల్లాల ఖయిదీలున్నూ తానున్నూ కలిసికొని మాట్లాడుకొనేటప్పుడు తనవూరు కడియమని 
తెలియడంతోటట్టేవాళ్లు నన్నుంగూర్చి అడిగేవారంటూ కూడాచెప్పేవాండు. ఖయిదులో 
వున్నరోజులలో తానుచేసే చిత్రవిచిత్ర చర్యలు వర్ణిస్తూ యింటిదాంకా వచ్చేవాండు. 
తాగికూడా వుండడంచేత సుఖసుఖాల వదిలిపెట్టేవాండుకాండు. వదలించుకోవడానికి 
ప్రయత్నిస్తే కనిపెట్టి అనేవాండుకదా? “అయ్యా! నేను దొంగననే హేతువుచేత మీరు 
భయపడుతూన్నట్టున్నారు నేను దొంగనే అనుకోండి నిజమేకాని సామాన్యులయిళ్లల్లో 
నేనెన్నండూ దొంగతనం చేయను సుమండీ!” అనేవాండు. తుదకు ఇప్పటికి 13 ఏళ్లన్నాండు 
కోరుకొండ తీర్ధంతోవలో వొక దొంగతనంచేసి వచ్చి దాన్నిగుటించి వూళ్లోవాళ్లు సాక్ష్యం 
తనకు అనుకూలంగా యివ్వమనేటప్పటికి వాళ్లనందణినీ నబికడానికి సంకల్పించుకొని 
మేదరాణ్సి బెదిరించి కత్తి సంపాదించి వొకణ్ణి నడిరోడ్డుమీద పడవరేవుదగ్గిజి 
మొగంకడుక్కుంటూ వున్నప్పుడు నటికి యింకోఆండమనిషి యెప్పుడో అలువడిగితే బియ్యం 


80 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


తెచ్చుకొన్న సిగ అయిపోవడమున్నూ స్టేషనులో యెక్కడేనా కొనుక్కుందామంటే, 
వున్నచోటునుంచి కదలడానికి వీలులేకపోవడమున్నూ తటస్థించి పడ్డబాధ నేను 
చూడలేకపోయాను. యెందణినో “అగ్నేయంతి” చేశాండుగాని యెవళ్లూ భిక్షపెట్టలేదు. 
ఆ కుట్టాండి వయస్సు సుమారు పదేళ్లు. అప్పుడు నా వద్ద మారెండో చిరంజీవి అదే 
యీడువాండున్నాండు. వాండుకూడా చాటునామాటునా అప్పటికే అలవాటు పడ్డాడెమో? 
అని నాకు అనుమానం వుండడంచేత- “చూచావా, నాయనా! ఆ పిల్లాండు పడేబాధ 
చూచావా?” అంటూ యేవో నీతివాక్యాలు కొన్ని బోధించాను. ఆకారణంచేతో యేమో 
వాండుమాత్రం యీ అలవాటుకు లోంబడలేదు. బీడీలు యింతింత వెలగల వున్నాయో 
లేవో కాని మన దేశంలో వాట్ల ప్రచారమున్నూ ఆబాలవృద్ధంగా వ్యాపించేవుంది. మా 
చిన్నతనంలో చుట్టలేకాని యివిలేవు. డబ్బు 1కి యిరవైచుట్టలదాకా యిచ్చేవారు. సిగరెట్లూ, 
బీడీలు వచ్చాక చుట్టలేమేనా చవకైనాయేమో? అనుకుంటే అదిన్నీ కనపడదు. అవి డబ్బు 
1కి రెండుమూండుగా వున్నాయి. మొత్తం యీ మూండుగాని యిందులో రెండుగాని 
అధమం వకటిగాని అభ్యాసం లేని బాలవ్యక్తి నూటికి యే వొకటో తప్ప కనపడనే 
కనపడడు. కాస్త నాగరికత కలవాళ్లు మాత్రం చుట్టజోలికి రారు. యేబ్రాసులుగా వుండే 
పైల కాపుకుట్టాళ్లు చుట్టలూ కాలుస్తారుగాని వీట్లల్లో యేదో మహావిశేషం వుందని యీ 
నాగరికపు చుట్టలు (సిగరెట్లు, బీడీలూ) కూడా పండుగ పబ్బాలు తటస్టించినప్పుడు 
మాధానంగా కాల్చుకుంటూ వుంటారు. యిది యిప్పటికాలానికి సామాన్యసంసారులకు 
వక యీతిబాధగానే కనపడుతుంది. కొంచెం వైదికవేషంగా వుండేవాళ్లకో? చెప్పనే 
అక్కరలేదు. యిది చుట్టకంటేకూడా అనారోగ్యమనిన్నీ యింగ్లీషుడాక్టర్లు చెప్పడమే కాకుండా 
పత్రికలలో కూడా వ్రాస్తూవుంటారు. కాని ఆ మాటలు యెవరూ పాటిచేసినట్టు కనపడదు. 
యితరుల మాటదాంకా యెందుకు? ఆ డాక్టర్లే సిగరెట్లను శరపరంపరగా కాలుస్తూవుంటే, 
యెమనుకోవాలి? పాశ్చాత్య నాగరికతకు యిది వక శిరోభూషణంగా వున్నట్టు ఆ 
నాగరికతకు అలవాటుపడినవారి |ప్రవృత్తివల్ల గోచరిస్తుంది. యెందరో యిది నోట్లో 
వుంటేనేకాని మాట్లాడనేలేరు. మనదేశస్థులలో చుట్టకంటె నస్యానికి సభాపూజ్యత వున్నట్టె 
ఆదేశంలో సిగరెట్లకున్నూ సభాపూజ్యత వున్నట్టు కనబడుతుంది. యెంతవబికు సత్యమో? 
కాని కొన్ని బ్రాహ్మణా గ్రహారాలల్లో నవనాగరికత ముదిరిన బాలికలుకూడా పేకాడుకుంటూ 
సిగరెట్లు కాల్చుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూవున్నట్లు వినడం. అయితే 
నవనాగరికులు స్రీస్వాతంత్ర్య ప్రథమ సోపానంగా భావిస్తారనుకొంటాను దీన్ని చుట్ట 
కాల్చడంకూడా పూర్వం స్త్రీలలో అంతో యింతో లేకపోలేదుగాని ఆ స్త్రీలు వేశ్యలూ 
యింకా తక్కువ తరగతివాళ్లూగాని (బ్రాహ్మణాగ్రహారాల కర్మం యీలా కాలినట్టు తెలియదు. 


కొత్తరకం ఈతి బాధలు 81 


కొంచెం వెలమ జమీందారులలో కూడా యీ కాల్పు వుందని వినికి. విజయనగరం 
సంస్థానంలో యేడువందల (బ్రాహ్మణా గ్రహారాలున్నట్టున్నూ శ్రీ ఆనందగజపతి 
మహారాజులుంగారి తం[డో, లేక తాతగారో, ముత్తాతో వక పరియాయం ఆ అగ్రహారాలు 
చూడడానికి వెళ్లేటప్పటికి వేదశాస్త్రప్రచారం కలికంలోకి కూడా కనపడక యెక్కడచూచినా 
చుట్టకాల్పులున్నూ వీట్లకు సంబంధించిన పరికరాలున్నూ కనపడేటప్పటికి ఆయన చాలా 
నొచ్చుకొని- “అన్నా! తుట్టతుదకు ఆలాటి వంశస్థులంతా యీ స్థితికి వచ్చారుగదా! అని 
చింతపడి దీనికి వపాయం యేమిటని ఆలోచించి వెంటనే- “అగ్రహారాలన్నీ జప్తుచేశా”మని 
ప్రకటించేటప్పటికి యే కొంతమందో రాజుగారి దర్శనం చేసుకొని మనవి చేసుకోవడానికి 
అర్హతకల తలకాయలు అక్కడక్కడ విత్తనాలలాగ ఇంకా వున్నారు కనుక వారువచ్చి నెత్తీ 
నోరూ మొత్తుకుంటే మహారాజులుంగారు- “మీకు యీ అ(గహారాలు యెందుకైతే 
పుట్టివున్నాయో ఆ స్థితిలో వుండేపర్యంతమున్నూ వక్క పైసాకూడా మీకు ముట్టదు. 
యీలోంగా మేం వసూలుచేసి మంచిస్థితికి వచ్చినవెంటనే యావత్తున్నూ మీకు యిచ్చి 
వేస్తాము” అని శాసించేటప్పటికి “జహద్దేవరా” అని మళ్లా అ(గ్రహారాలవారందణూ తల 
తడిమిచూచుకొని వేదశాస్తాలలో కృషిచేసినారనిన్నీ మహారాజులుంగారి మెప్పునుపొంది 
మళ్లా అగ్రహారాలు నిలబెట్టుకున్నారనిన్నీ వినడం. యిప్పుడు ఆలా శాసించి మనలని 
బాగుచేయడాని కెవరున్నారు? అన్నింటికీ కాంగ్రస్సువారే కనపడతారు. వారు యెన్నిటికని 
కలగంజేసు కుంటారు పాపం! వొకజిల్లాలో మద్యపాన నిషేధానికి వుపక్రమిస్తే 24 లక్షలు 
బడ్జెట్టులో లోటు కనిపిస్తూవుందిగదా? యీ సిగరెట్ల దిగుమతీని నిషేధిస్తే యెంతలోటు 
కనిపిస్తుందో? యివన్నీ పూడ్సాలంటే శక్యమో? కాదో? అదిన్నీకాక ఆ యీ వస్తువులు 
లేకుండా చేసి మాన్పించడమనేది కొత్తపంథ. మన పూర్వుల పంధ యిది కానే కాదు. 
నీతిచేత మనుష్యులు దుర్వుసనాలనుంచి తప్పించుకోవలసిందనే కాని, స్త్రీలను లేకుందాచేసి 
పురుష వ్యభిచారాన్నీ, పురుషులను లేకుండా చేసి స్త్రీ వ్యభిచారాన్నీ, మద్యం లేకుండా 
చేసి తాగుణ్బీ తగ్గించడం కానేకాదు. సమస్తమూ వుండనే వుంటాయి. వున్నా యెవండు 
యోగ్యుండుగా వుంటాండో వాండే గణనీయుండని వాళ్ల తాత్పర్యం. అట్టి యోగ్యత కలగడం 
యేమహావ్యక్తులకోతప్ప దృశ్యాదృశ్యం. కనక పదార్ధం దొరక్కుండా చేస్తే- “పురుషాణా 
మభావేన సర్వానార్యః పతివ్రతాః అనే మాదిరి నేంటి ప్రాజ్ఞులు సదుద్దేశంతోనే వక 
కొత్తమార్గం తొక్కుతూ వున్నారు. దీన్ని కాదనడానికి అంతకన్నా మంచిమార్గం చూపించే 
వారయితే తప్ప చేతంగాని ఆక్షేపకులకు యుక్తంకాదు. కాంబట్టి యీ యీతిబాధను 
తప్పించడానికి యీ సిగరెట్ల దిగుమతీ లేకుండా ఏదేనా సదుపాయం యిప్పటి గవర్నమెంటు 
చేస్తే చాలా విధాల బాలకులు బాగుపడతారని నాకు తోస్తుంది. కల్లు దుకాణాల స్థానంలో 


84 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అవకాశమే కనపడడంలేదు, సుమారు 40 యేళ్లనాండు గద్వాలనుంచి వస్తూ గుంతకల్లు 
చేషనులో హోటలు భోజనం చేయవలసి వచ్చింది. తీరా భోంచేసేవేళకు- యజమాని 
కనపడి మమ్మల్ని ఎంతో ప్రత్యుత్తానం చేసేటప్పటికి హోటలుకీపరేమిటి? యీ ప్రత్యుత్తాన 
వాక్యాలేమిటి? పైంగా యీ బ్రాహ్మడి తేజస్సు హోటలు పెట్టుకోవడానికి తగ్గదిగా లేదనుకొని 
కొంచెం కదిలించి చూస్తిమి గదా! ఆయనకు వేదం అశీతిద్వయమున్నూ చక్కంగా వచ్చును. 
ఇట్టి శుద్ధశోత్రియుండికి యీగతి పట్టడానికి కారణమేమిటో? అని ఆట్టే విచారిస్తే అనారోగ్య 
హేతువును బట్టి విధిలేక జీవనార్ధం యీ అకార్యంచేస్తూ వున్నానని విచారిస్తూ ఆయనే 
చెప్పారు. యెందజో దాక్షిణాత్యులు యింగ్లీషులో పెద్ద పెద్ద పరీక్షలు ప్యాసయికూడా 
యా హోటలువృత్తిని అవలంబించి గొప్పగొప్పస్థితులు సంపాదించి గౌరవజీవనం 
చేస్తూవున్నట్టు కనపడుతుంది. న్లో, అట్టశూలాజనాపదాః... అట్ట మన్న మితి ప్రోక్తంశూలో 
విక్రయ ఉచ్యతే” అంటూ విష్ణుపురాణాదులలో యీ అవస్థ భవిష్యత్మాలంలో కలుగుతుందని 
'వ్రాయడమున్నూ్నూ తుదకది ప్రత్యక్షం కావడమున్నూ చూస్తే ఆ బుషుల దీర్హదర్శిత్వం 
అవగతమవుతుంది. చెప్పొచ్చే దేమిటంటే? పూర్వరీతిగా దుబారా ఖర్చులు లేకుందా 
మితంగా కాలక్షేపం చేదామని ఏగ్భహస్టేనా ప్రయత్నించినప్పటికీ ఆయీ హోటళ్లు బీడి- 
సిగరెట్లతోపాటు సర్వత్రా అలుముకున్నాయి. గాంధీగారు జీవితచరిత్రలో వ్రాసుకొన్నట్టు 
కొందజు యీ సిగరెట్లు కొనుక్కోవడానికి శక్తిలేక చిలకకొట్లద్వారా తమ వ్యామోహాన్ని 
తీర్చుకొనేవాళ్లున్నూ- కనపడతారు. యీ దురవస్థ తల్చుకుంటే దుర్వసనం యేలాటి 
అకార్యాలు చేయిస్తుందో స్పష్టపడుతుంది-వాళ్లమాట యేలావున్నా కాస్త గౌరవంగా- 
మప్పితంగా కాలక్షేపం చేదామన్న - గృహస్తుకు - యివన్నీ యీతిబాధలు గానే 
కనపడుతున్నాయి. 


నా చిన్నతనంలో తోడి బ్రాహ్మణ పిల్లలతోపాటు నేను డబ్బుకూ దస్సానికీ సంభావనకి 
వెళ్లకపోయేటప్పటికి మా తల్లిదండ్రులు “నీకు ముందుముందేలా గడుస్తుంది. యెక్కడికీ 
వెళ్లొవనేవారు. దానికి “నాకేం నెలకు పదిరూపాయీలు యిప్పుడు చదువుకున్న చదువుకే 
యిస్తా”రని గర్వంతో జవాబు చెప్పేవాణ్ణ్చి. అప్పటికి నా చదువు “తెలుంగుస్సూల్లో 
లోవర్‌ పైమరీ సర్టిఫికట్టు” కలిగివుంది. ఆ కాలంలో ఆ మాత్రం చదువున్నూ అక్క 
లేకుండానే యిన స్పెక్టర్లు స్కూలు మాస్టరీ యిస్తూండేవారు. అట్టి స్థితిలో నేను పల్లెటూరి 
మాస్టరీకే వెళ్లవలసివస్తే యిన స్పెక్టర్లు నన్నెంత (ప్రేమిస్తారో ఆలోచించండి. యేంకర్మమో? 
కాని అప్పుడు వంటబ్రాహ్మలు స్కూలుమాస్టర్లుగా వుండే స్కూళ్లల్లో చదివికూడా బాలురు 
మంచి భాషాజ్ఞానం కలవాళ్లుగా వుండేవారు. యిప్పుడు మంచి మంచి పరీక్ష లిచ్చినవాళ్లు 
మాస్టర్లుగావుండే స్కూళ్లలో చదివికూడా (ప్రధాన పదార్ధం సర్వ శూన్యంగానే కనపడుతుంది. 


కొత్తరకం ఈతి బాధలు 85 


విద్యావిషయాన్ని విచారిస్తే యిప్పటి స్మూళ్లుకూడా యీతిబాధలకిందకే వస్తాయి. అప్పుడు 
సంవత్సరానికి వకసారి. కొన్నింటికి రెండుసార్లు కాంబోలు పరీక్ష చేసేవారు యిన స్పెక్టర్లు. 
యిప్పుడో “ముద్ద ముద్దకీ బిస్మిల్లా” అన్నట్టు యెప్పుడూ పరీక్షలే, అయినా ప్రయోజనం 
శూన్యం. అయిదేళ్లు యెలిమెంటరీ స్కూలులో చదివిన వొకపిల్లవాండికి రఘువంశం 
మొదలెట్టి చెప్పవలసివస్తే వర్ణ(క్రమం దగ్గిఅనుంచి, చెప్పవలసివచ్చి “సన్యాసాడి పెళ్లికి 
జుట్టుదగ్గిబినుంచీ యిరు” వన్నట్టు కనపడింది. విద్యాశాఖకు అవుతూవున్న వ్యయం 
బోలెడు కనపడుతుంది. విద్యగతి యిలావుంది. పూర్వంకన్న విద్య చాలా వ్యాపకస్థితిలో 
వున్నట్టు రిపోర్టులవల్ల పై అధికారులు తెలుసుకొని తృప్తిపడుతూవుంటారు. అయితే 
వకటిమా(త్రంవుంది. పూర్వకాలంలో ప్రతివ్యక్తికిన్నీ చేవ్రాలుచేసే శక్తి కూడా వుండేదికాదు. 
యిప్పుడాలాకాదు. నూటికి యేభై మందికేనా మాతృభాషలోనేకాదు; హూణభాషలోకూడా 
చేవ్రాలుచేసే శక్తి మట్టుకేనా కనపడుతుంది యెంతోసొమ్ము గవర్నమెంటు వ్యయపబచ 
డానికి యిదేవలిత మయేయెడల-“మహతా ప్రయత్నేన లట్వా౭ £_ కృష్యతే” 
అన్నట్టవుతుంది. అంటే? పెద్ద బ్రహ్మాండమంత ప్రయత్నంచేసి వకచిన్న పిట్టను 
పట్టుకొన్నాందన్నట్టయింది. కాంబట్టి యిప్పటి పల్లెటూరి స్మూళ్లున్నూ యీతిబాధలలోకే 
చేరతాయి. యింక ముందు నిర్భంధ విద్యా విధానంకూడా వస్తే యితరత్ర చదువుకొని 
బాగుపడేవాళ్లుకూడా యీ స్ఫూళ్లలోకి వెళ్లి చెడిపోవలసిన దుస్థితి తటస్థిస్తుంది కాంబోలును. 
యెక్కడో నూట నాట తప్ప యింట్లోకాని అన్యత్రగాని చదువుకొని బాగుపడవలసిన వీళ్లు 
కూడా నశించి చాలాకాలమయింది. నా చిన్నతనంలో పల్లెటూళ్లల్లోనే కాదు; పట్నవాసాల్లో 
కూడా (పైవేటుట్యూషన్లంటూ వున్నట్టెణంగను. యిప్పుడో శివారు గ్రామాల్లోకూడా యీ 
ట్యూషన్లు వ్యాపక స్థితిలో వున్నాయి. వకటీ, రెండూదాంకా జీతాలున్నూ యిస్తారు. యీ 
సందర్భంలో జ్ఞాపకం వచ్చింది. నేను రఘువంశం మొదలెట్టేముందు వకతేలీ గృహస్తు 
నన్ను తనపిల్లవాండికి రోజూవచ్చి కాస్తసేపు చదువు చెప్పవలసిందని కోరాండు. వకనెల్లాళ్లు 
కాంబోలు చెప్పాను. నా సరదా తీరేదాయా గానుగుబల్లమీంద యెక్కితిరిగేవాణ్డి. అర్ధరూపాయి 
కాంబోలును జీతం యిచ్చేవాండు. యిప్పుడామాత్రం చదువుకు జీతం హెచ్చుగానే 
దొరుకుతుంది కాని అప్పుడు ఆ అర్ధరూపాయితో జరిగినపనిలో యిప్పుడు యెన్నో వంతూ 
రెండురూపాయీలతో జరగదు. ఆ కాలంలో రూపాయికి యెనిమిది సేర్లబియ్యం 
అమ్ముతున్నారంటే? పెద్దకరువు వచ్చిందన్నమాటే! అలా అమ్ముతూ వున్నరోజుల్లోనే 
దత్తమండలాన్నుంచీ, గుంటూరు డిస్టిక్టు నుంచీ యెన్నో కుటుంబాలు మా గోదావరిజిల్లాకు 
వలసవచ్చాయి. ఆ కుటుంబాల నన్నిటినీ వకయేడో రెండేళ్లొ శ్రీ బచ్చు రామేశంగారు 
పోషించి పరలోకంలో శాశ్వతమైన వున్నతస్థానాన్ని సంపాదించుకొన్నారు. కాకినాడ 


88 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యింతా అంతా అని చెప్పడానికి వీలు కనపడదు. నేను బందరులో వుందేరోజులనాంటికి 
యింకా లౌక్యవృత్తిలో వుండే పూర్వరీతివారుకూడా యేదో గుట్టబ్బండో, యెద్దు బండో 
యెక్కి వారివారి గమ్యస్థానానికి చేరడానికే యిష్టపడేవారుగాని దీన్ని యెక్కడానికి 
సంకోచపడేవారు. సుమారు రెండుమైళ్ల దూరాన్నుంచి హిందూ హైస్మూలుకు రావలసిన 
హెడ్మాస్టరుగా రొక రుండేవారు. ఆయన తబిచుగా నడిచే వచ్చేవారు. కొందబు ఆయన్ని - 
“మీరు సైకిలుమీంద వెళ్లరాదా?” అంటే?- “సైకిలుమీంద నేను బయలుదేణితే అంతా 
నన్నుచూచి నవ్వుతారు” అని జవాబు చెప్పడం నేను యెజింగిందే. ఆ రోజుల్లో దీన్నిగూర్చి 
వక అవధానంలో అడిగేటప్పటికి యీ పద్యం చెప్పాము- 


శా. “నీరుం గోరదు గడ్డినడ్ల దొక కొన్నే నుల్వలన్‌ వేండ దె 
వారే నెక్కిన గ్రిందం ద్రోయం దొకండుం బజ్జన్‌ భటుం డుంట చే 
కూరంగా వల దౌర! బైస్మిలునకున్‌ గోప మ్మొకింతేని లే 
దౌరా! వాజికిం (గుణ్లానికి) దుల్యమైన యిది విశ్వామిత్ర సృష్టంబొకో?” 


(అప్పటికి సైకిలు అనేపేరు దీనికి వున్నట్టు నాకు తెలియదు. బైస్కిలు అనే వినడం.) 


దీన్ని విన్నవారిలో కొందటు శంకించారుగదా! “యెందలటో దీన్ని యెక్కేవారు 
పడడమూ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోడానికి పడివుండడమూ అనుభూతంగా 
తెలుస్తూవుంది. మీరీలా చెప్పారే?” మన్నారు. దానికి సమాధానం-అది దాన్ని యెక్కేవాళ్ల 
తెలివితక్కువగాని ఆసాధనం చేసే పనికాదని జవాబు చెప్పాము. యీ శంకల కేమిటి? 
చెప్పేవాండుంటే అడుగుతూనే వుంటారు. యింకా దీనిలో- “నీటిన్‌” అనక 'నీరున్‌' 
అన్నా రేమనికూడా ప్రశ్న మాత్రం యింతవబకు యెవరూ అడగలేదు గాని అడిగే 
అవకాశమూ లేకపోలేదు. చెప్పడానికి జవాబున్నూ లేకపోలేదు. యింతకూ కాలినడక్కు 
కొంతమందికిన్నీ అశ్వాది సాధనాలకి బదులుగా కొంతమందికిన్న్‌ యిది విశ్వామిత్రసృష్టిగా 
బయలుదేటింది. అయితే యిది కొత్తరకం యీతిబాధల్లో కెందుకు చేర్చవలసివచ్చిందంటే? 
సామాన్య సంసారంలో ఆండవాళ్లుకాక మొగాళ్లు యెందజయితే వుంటారో, అందటికీ 
మనిషి వక్కంటికి వొక్నొక్కటి చొప్పున యిది వుంటేనేకాని కాలం గడవడం లేకపోవడంచేత 
యిదికూడా గృహస్థుకు వకయీతిబాధే! దీన్ని వకపర్యాయం కొని పడేస్తే అంతతో తీరిపోదు. 
మధ్యమధ్య బోలెడు మరమ్మత్తులు. అయితే గుట్టానికి బదులుగా దీన్ని వాడుకొనే సంపన్న 
గృహస్తులకు కొంత దీనివల్ల లాభంవుందంటే వొప్పుకోవచ్చునుగాని ఆపూంట కాపూంట 
యెట్లో కాలక్షేపం జరుపుకొనేవాళ్లకి మాత్రం యిది తప్పక వక యీతిబాధే. అన్నింటికీ 
మించింది యింకోటి కనపడుతూ వుంది. అది “సినిమా”. యీ సినీమా 'యెనీమా' 


కొత్తరకం ఈతి బాధలు 89 


మాదిరిగా ప్రతి సామాన్య గృహస్టుకున్నూ వున్నదంతా తుడిచిపెడుతూ వుందనడంలో 
అతిశయోక్తి లేశమున్నూ కనపడదు. యిది సామాన్య గృహస్థులకు మాత్రమేకాదు; పెద్దపెద్ద 
సంపన్న గృహస్థులకు కూడా నానావిధాల యీతిబాధ. బాగా ఆర్జించి నిలవచేసిన ప్లీడర్లు 
వగయిరాల కొడుకులు యెక్కడోగాని మళ్లా తండ్రులమాదిరిని వుద్యోగాదికం చేసి 
సభ్యత్వాన్ని సంపాదించడం కష్టం. ఆలాటివాళ్లు తండ్రితాతలు సంపాదించిన ద్రవ్యంతో 
యీ సినిమా “ఫిల్ములు” తయారుచేయించడానికి పూనుకొని 'యెనీమా” వల్ల వచ్చేఫలితాన్ని 
పొందుతూవున్నట్టు వింటున్నాను. అది వర్తకం కనక దానిలో లాభమూ వకప్పుడు రావచ్చు, 
నష్టమూ రావచ్చు ననుకొందాం. యితర గృహస్టుల తాలూకు ఆందవాళ్లు యీ ప్రదర్శనాలకు 
'వేలంవెల్టి'గా యెగబడడం యేలాటి యీతిబాధో, ప్రతివారికిన్నీ అనుభూతమె కనక 
విస్తరించి వ్రాయనక్కజలేదు. యింటిల్లిపాదీ తలుపు తాళంవెసి ఆండాళ్లూ మొగాళ్లూ 
పసిపిల్ల దేఖీలు సినిమా మహోత్సవానికి వెళ్లడం కనిపెట్టి యిదేసందనిచెప్పి దొంగలు 
కొంప “అయ్యవార్లంగారి నట్టిల్లు చేయడంవల్ల కలిగే హాన్నికూడా గణించనివా రెందటో 
గృహస్థులు కనపడతారు. కాంగ్రెసు మంత్రులు మద్యనిషేధాన్ని గూర్చి ముందుగా 
ప్రయత్నిస్తూ వున్నారుగాని అంతకంటే మున్ముందుగా-“ఆదౌ పూజ్యోగణాధిపః అని 
సినిమా’ నిషేధానికి వుపక్రమించడం అవసరమని నాకు తోంచింది. యీ సినిమా 
సంబంధమైన టిక్కట్లు అంతగా ధనవ్యయాన్ని కలిగించేటట్టు లేదుగాని దీన్నిమిత్తం 
రాకపోకలకు బళ్లు వగయిరాలు 'సెట్టిసేరు, లింగం సవాసేరు” అనే లోకోక్తి స్మారకాలుగా 
కనపడతాయి. గస్తీలకేమి? పురుషులకేమి? యీ సినిమాలవల్ల అలవడేదుర్నీతి విశేషంగా 
కనపడుతుంది. కొందు యీకథాభాగాలు, సంస్కరించాలనే వారున్నట్టు పత్రికల్లో వుందే 
రాంతలవల్ల గోచరిస్తుందికాని కల్లుదుకాణాలను సంస్కరించడం యేలాటిదో యిదిన్నీ 
ఆలాటిదే అనుకుంటాను. యీ బాపతు యితివృత్తాలు కొన్ని పురాణ ప్రసిద్ధాలు లేకపోలేదు. 
గాని అందులో మధ్యమధ్య నేంటివారు కల్పించిచేర్చేవి యెన్నో దుర్నీతి ప్రధానంగానే 
వుంటాయి. యెప్పుడో స్తీ స్వాతంత్ర్యం రావాలనీ, వస్తుందనీ కొందణు వుబ్లూంతలూగుతూ 
అనుకుంటూ వున్నారుగాని నేను పట్నవాసాల్లో కించిన్న్యూనంగానున్నూ పల్లెటూళ్లలో 
చాలా న్యూనంగానున్నూ అది యిప్పటికీ వచ్చిందని తలుస్తాను. యెన్నో దుర్వసనాలతో 
నిండివున్న యీ ప్రపంచాన్ని సంస్కరించడం అంటే, “యెలుంగ్గొడ్డు తంటసప్పని” గానే 
కనపడుతూవుంది. అట్లని వుపేక్షించడం సంస్కర్తల ధర్మంకాదు. శాయశక్తులా ప్రయత్నించక 
తప్పదు. యీ దుర్గోషాలన్నీ జ్ఞానంవల్లనే కాని నివర్తించవు. ఆ జ్ఞానం విద్యవల్లతప్ప 
లభించదు. ఆ విద్యకూడా యీ కాలంలో అనేక యీతిబాధలతో మిళితమై వుండడంచేత 
యేలా (ప్రపంచానికి శ్రేయస్సు కలుగుతుందో? యెన్ని విధాల ఆలోచించినా, ఆలోచనే 


90 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


పాలుపోవడంలేదు. దీన్నిబట్టి చూస్తేప్రపంచక స్వభావమే అనాదిగా యీలాగు వుందనిన్నీ, 
అది యెవడు యెన్నివిధాల సంస్కరించినా స్వస్వభావాన్ని వదులుకోదనిన్నీ తేలుతుంది. 
కాని పాశ్చాత్యుల బుద్ధి చాకచక్యం మన భారతీయుల లాగ దేని స్వభావాన్ని దానికి 
వదిలిపెట్టి వూరుకునేది కాకపోవడంచేతానున్నూ వారిగాలి పూర్తిగా సోంకిన 
బుద్దిమదగ్రేసరులు సంస్క్మర్తలుగా వుండడంచేతానున్నూ అస్మదాదులకు “యేటి 
కెదురీందడం” వంటిదిగా తోచే సంస్కారాలు నెలకొల్పుతూ వున్నారు. వీట్లని 
కాదనడంకంటె ఆమోదించడమే మంచి పద్ధతి. మనలోకూడా-ఉ. “దైవమనంగ నెట్టిదగు 
దానిని జూచినవా6 డెవండు? కార్యావసరంబు పట్ల నలసాత్ములు పల్మెడిమాట గాక!” 
అని దైవనిర్ణయానికి అనంగా (ప్రకృతి శాసనానికి అన్యథాకరించే తలంపు కలవారు 
పూర్వమందుకూడా కొందబున్నట్టు గ్రంథ ప్రమాణం కనపడుతుంది. కాని ప్రకరణాన్ని 
బట్టి ఆలా సాహసించేవారు అసుర ప్రకృతి కలవారుగా కనబడతారు. యింతేకాదు. 
దైవం మీంద సమస్త భారాన్నీ వుంచి ప్రవర్తించే మహావిజ్ఞానులుకూడా అంతతోగత్వా-“దైవం 
నిహత్యకురు పౌరుష మాత్మశక్యా యల్నే కృతే యది నసిద్ధ్యతి కో౭_త్రదోషః” అని పురుష 
ప్రయత్నానికే ప్రాధాన్యాన్ని యిస్తూ వచ్చారు. అనేక యీతిబాధలతో చేరివున్న యీ ప్రపంచ 
దురవస్థను చూచి శాంతి ప్రియులైన నారదాదులు యెప్పటికప్పుడే “కేనోపాయేన చైతేషాం 
దుఃఖనాశో భవేద్దువమ్‌ ఇతిసంచింత్య మనసా విష్ణులోక ముపా౭_౭_ గమత్‌” (మనకు 
విష్ణులోకం అంటే లండనే అనుకోవాలి) అంటూ పురాణాల్లో యెంతో ప్రయత్నంచేసి 
వాట్ల శాంతికై వ్రతాలూ దానాలూ జపాలూ తపాలూ వుపదేశించినట్టు కనపడుతుంది. 
యిప్పుడో? ఆ మార్గం బొత్తిగా ఆదరించేకాలంగా కనపడక కాంబోలు, యెయేవస్తువులు 
యీతిబాధాకారకాలుగా కనపడుతూ వున్నాయో, ఆయా వస్తువులు దొరక్కుండా చేయడానికి 
ప్రయత్నిస్తూ వున్నారు. అందులో మటీ ముప్పుగా వున్నదాన్ని మొట్టమొదట యెత్తుకున్నట్టు 
తోస్తుంది. క్రమంగా నేనిందులో వుదాహరించిన బీడి, సిగరెట్లు, సినిమా లోనైనవాట్లకుకూడా 
యత్నిస్తారని వ్రాయనక్కజలేదు. వక్క సిగరెట్లకే కోట్లకొలందిగా గృహస్థుల సొమ్ము వమ్మవుతూ 
వున్నట్టు యేపత్రికలోనో చదివినట్టు జ్ఞాపకం. గాంధీ మహాత్ముని దృష్టిలో యివన్నీ 
యిదివజకే పడివున్నాయి. అయినానేనిందులో వ్యాఖ్యానంచేయడం చూస్తూచూస్తూ 
వూరుకోలేక కాని మటో ప్రయోజనానిక్నాదు. పూర్వులు చూపిన యీతిబాధలకి యిప్పుడు 
నేను కొత్తగా చూపిన యీతిబాధలకి కొంచెం భేదం కనపడుతుంది. యివి చేతులో 
ప్రభుత్వం వుందికనక యే కాంగ్రెస్సుమంటత్రులో వారిస్తే వారింపంబడతాయేమో? అని 
అనుకోవడానికి వీలుగా కనపడతాయి. అతివృష్టి వగయిరాలన్నీ కాకపోయినా అందులో 
కొన్నీ బొత్తిగా మనుష్యప్రయత్తానికి లోంబడడానికి అవకాశం లేనేబేన్సివి లేనివెంత 


కొత్తరకం ఈతి బాధలు 91 


సాధ్య్వపడతాయో వున్నవీ అంతే సాధ్య్వపడతాయని, కొందజయితే అంటారు. కాని 
అట్టనిచూస్తూ వూరుకోవడం ప్రాజులలక్షణంకాదు. శంకరాదులు వారి జీవితమంతా 
పారమా ర్థికంలో వినియోగించుకొన్నారు. సరే అంతతో తృప్తిపడి వూరుకోలేదుకదా! 
తోకకత. జర కోసమని వారివారి అభిప్రాయాలు (గంధరూపంగా స్టిరికరించికూడా 
ప్రయత్నించారు. దానివల్ల అంత ప్రపంచమూ కాకపోయినా యేకొంతో అప్పుడే కాకుండా 
యిప్తుడుకూడా వారమార్ధికాన్ని నేర్చుకుంటూ ఉంది. ఆలాగే యిప్పటి సంస్కర్తల 
(ప్రవృత్తులున్నూ యేకొంతమందికో వుపకరించి తీజతాయని చెప్పకతప్పదు. కేవలమూ 
శంకరాదులలాగ నీతిబోధచేయడం మాత్రమే కాక (పభుత్వం చేతులో య. 
దాన్నికూడా దీనికి జోడించిపనిచేస్తూ వున్నారు కనక- “దందం దశగుణం భవేత్‌” అ 
అభియుక్తోక్తి సార్ధకమై పూర్వపు సంస్కర్తల ప్రయత్నంకన్నా యిప్పటి సంస్కర్తల అనల 
యెక్కువగా జయ(ప్రదమై లోకకళ్యాణ దాయకం అవుతుందేమో అని తోస్తుంది. 
శంకరాదులుకూడా దుర్నీతినివారణానికి అప్పటి ప్రభువుల త తోడ్పాటును కైకొన్నట్టె 
చరిత్రజ్ఞులు చెపుతూవుంటారు. విద్యాధికుల విషయంలో చేసే సంస్కారాల కయితే 
సురా సహాయ్యంతో పని వుండదుగాని తదితరులను సంస్కరించవలసి వస్తే కేవల 
వాకోపన్యాసాలు పనిచేయవని ద్రాయనక్కజలేదు. అప్పుడే మద్యనిషేధం ప్రారంభించిన 
జిల్లాలో యుందజో తాగుబోతులు ఆదురలవాటుమాని దానిఫలితాన్ని (గహించి 
తమతమ ఆభినందనాలు సంస్కర్తలకు తెలుపుతూ వున్నట్టు పత్రికల వల్ల నైతే తెలుస్తుంది 
గాని యీ పత్రికల వ్రాతలు వారివారి పక్షగతాభిప్రాయాన్నిబట్ట వుంటూ వుండడం 
ప్రాయశః కనపడడంచేత పూర్తిగా విశ్వసించడానికి అవకాశంలేదు. వ్యతిరేకాభి ప్రాయం 
కల వకష(తిక వకమద్యవాయి యింకా నిషేధం అమల్లోకి రాకపూర్వమే ఆత్మహత్య వల్ల 
ప్రాణాన్ని గోల్పోయినట్టురాసిన రాంతకూడా చదివాను. భవతు. దానికేమి? యేమైనా 
పూనినపూనికి మంచిది. యిది నెగ్గితే మతి కొన్నింటికి వారు పూనడానికి వారికి వుత్సాహం 
కలుగుతుంది కనక దీన్ని నెగ్గించవలసిందని లోకం భగవంతుబ్ద ప్రార్థించవలసివుంటుంది. 
యేలాగో పడమటిగాలిద్వారా మన భరతఖండంలో యీ శతాబ్దంలో వ్యాపించిన 
యీతిబాధలు తొలంంితే తప్ప సామాన్య్వగృప కాసులు జీవయాత్ర గడపడం పాసంగనే 
షపొసంగదనే నిశ్చయంతో ; ప. 69యాయీ త తతత యిచ్చట పెర్కొనవలసివచ్చింది. 
న, అన్నీగాని ఆహ్హాదకరాలంటూ వాదించే వారుంటారనిన్నీ 
యెబుంగుడును. ఆలా వాదించే ఎడల మద్యంకూడా ఆష శదకరమే అని అంగీకరించవలసి 
యం అనే వైద్యగ్రంథంలో దుఃఖనివారణకు మందేమిటంటూ 


ంచుకొని దానికి మదృవానాన్న మందుగా (చాశాండు (గందకర్ల. కూసుమతం అనే 


యిండంతొ గొన్ని గా 


వస్తుందికదా! లొ రరంబరా 


aa) 


sen 
అల 


92 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వామాచార వైష్టవమతంలో చనిపోయినవాళ్ల దినవారం తుట్టతుదను చాత్తాని వెష్ణవులున్నూ 
చనిపోయిన వ్యక్తితాలూకు బంధుమిత్రులున్నూ యధేష్టంగా మద్యాన్ని సేవించడం 
యిప్పటికిన్నీ ఆచారంగా జరుగుతూ వుంది. దీనిపేరే “తొళ్లక్కం” అంటారు. దినిపేరునుబట్టి 
విచారిస్తే యా ఆచారము అజవదేశం బాపతని తేలుతుంది. దీన్నిబట్టి యిది దుర్వారమైన 
దుఃఖాన్నికూడా పోంగొట్టే శక్తికలదని యేదో వకమతం వారు భావించడం కనపడుతూ 
వుందిగదా! అయినా సేవించిన పిమ్మట దీనివల్ల కలిగే చెడుగులు ఎక్కువగా వుండడంవల్ల 
దీన్ని సేవించిన వాండు పంచమహాపాతకులలో వకండుగా పరిగణింపంబడ్డాండు. పాతకం 
మాటకేంగాని ప్రత్యక్షంలో యీపానం సంసారికి అన్ని యీతిబాధల కన్నా యెక్కువ 
యీతిబాధగా కనబడుతుంది. యిట్టి పాతకకార్యాలు చేయించేవి గాకపోయినా సిగరెట్లు 
వగయిరా లోగడ నేను వుదాహరించినవన్నీ యీతిబాధలనడానికి సంశయంలేదు. ఇవి 
అనాదిగా అపరిహార్యాలుగావున్న యీతిబాధలేమో అంటే, ఆలాటివికావు. యితరదేశ 
సంపర్క్మంవల్ల మనదేశానికి రవాణా అయి యీ దేశాన్ని, ఆరోగ్యాన్నీ భంగపటిచి 
యితరదేశాన్ని పోషించడానికి వుపయోగ పడుతూ వున్నాయి. కనక సంస్కర్తలకు 
భగవంతుండు తోడ్పడి యీదేశ కల్యాణాన్ని సంపాదిస్తే యెందణోగృహస్టులు సంతోషిస్తారు. 
అమితవ్యయం తగ్గుతుంది. ధనాఢ్యులు వీట్ల నిషేధానికి తోద్పడరు కాంబట్టి దీనివల్ల 
వచ్చే ముప్పుసామాన్యులకు ఎలాగా తప్పదు. దీనికి వక విధమైననైతికశక్తి సామాన్య 
గృహస్థులలో అంకురించడమే వుపాయం. అట్టి మహాభాగ్యం సామాన్య గృహస్టులకుకూడా 
సర్వేసర్వత్ర కలగడమనేది చిత్తశాంతివల్లనే గాని అన్యథాగా కలగదు. అట్టి చిత్తశాంతి 
కలిగేయెడల యీ “కల్పనారుచు”ల యందుండే వ్యామోహం తగ్గుతుంది. కాని అదిచాలా 
దుర్జటం. దానికై పత్రికలున్నూ వుపన్యాసకులున్నూ శాయశక్తులా ప్రయత్నించవలసి 
వుంటుంది. యీ అభిప్రాయము నాకిప్పుడు కలిగింది మాత్రమే కాదు; యిప్పటికి సుమారు 
నలభైయేళ్లనాండే కలిగింది. దాన్ని మా మొట్టమొదటి కామేశ్వరీశతకంలో వుదాహరించి 
కూడా వున్నాను. ఆ పద్యాన్ని యిక్కడ వుటకించి దీన్ని ముగిస్తాను- 
మ. “అనుమానింపక కల్పనారుచులపై నాసల్‌ పిసాళించునె 

మ్మనముం ద్రిప్పంగలేక దుర్విషయముల్‌ మన్నించుచున్‌సాధు స 

జ్ఞనసాంగత్యము వీడినట్టి పరమాజ్ఞాని న్ననున్‌ శుద్ధ వ 

ర్తనకుం దార్చిన నీకృపారస మపారం బంబ! కామేశ్వరీ!” 


x x x 


93 


గర్భాధానం 


దీన్నిగుటించి నాల్దమాటలు (పాస్తునా? “యేమంత నూత్నవిషయం యిది, దీన్ని 
గుటించి ప్రాయడాని” కనుకుంటారేమో? చదువర్లు. అందబూ యెణింగిందిన్నీ అనుభూత 
మయిందిన్నీ అయినప్పటికీ యిది రానురాను యెన్ని విధాల వ్యవహరింపంబడుతూ 
వచ్చిందో, ఆలా నానావిధాల వ గ్రవహరింపంబడడానికి కారణమేమిటో సర్వసాధారణంగా 
అందటథికీ అవసరమైనా కాకపోయినా కవిత్వం చెప్పుకొనేవాళ్లకు మాత్రం చాలా అవసరం 
అందుచేత (ప్రాయవలసివచ్చింది. 


కొన్ని మాటలు పృథివి పుట్టేటప్పటికి యేలా వున్నాయో? యిటీవలకూడా ఆలాగే 
వున్నాయి, వుంటాయికూడాను. కొన్నో? పాశ్చాత్య వైద్యంలాగ దేశాటనం చేసేవాళ్ల 
మనోభావాలలాగ క్షణేక్షణేమాబుతూ వుంటాయి. అందుకువుండే కారణాలు కొంతవజకు 
అక్కడక్కడ సూత్రప్రాయంగా వివరించే వున్నాను. దాన్నే యిందులో విస్తరించతలంచి 
యీ వ్యాసానికి ఆరంభం చేశాను. గర్భాధానం మొదలైనపదాలు మాబడం అంటే 
తత్సమతద్భవాలలాగ కాదు. చాలా దూరదూరంగా మాజడానికి మొదటికారణం సిగ్గు 
ఆంపడానికి సరిగా అర్ధం చెప్పవలసివస్తే గర్భ = కడుపు యొక్క లేక - గర్భమందువుండే 
వొకానొక జంతువుయొక్క ఆధానం అంటే? చేయడం యిది వ్యాకరణశాస్తానికి లోపం 
రాకుండా “కర్భకర్మణోఃకృతి” అనే సూత్రప్రకారం చెప్పే అర్ధం. యింక సామాన్యంగా 
చెప్పేపిండితార్ధమో? “కడుపుచేయడ” మనియ్యేవే. యీఅర్థం స్త్రీలకే కాదు పురుషులక్కూడా 
లజ్ఞాకరంగానే కనపడుతుంది. యిట్టిలజ్ఞాకరమైన మాటను వుచ్చరించి వూళ్లో పిన్న పెద్దలని 
ఆహ్వానించడానికి స్తీ పురుషాదులు బాబాబజంత్రీలతో బయలుదేజడం నానాంటికి 
హేయంగా తోంచడంచేతనే కాంబోలును! క్రమంగా గర్భాధానపదానికి దాదాపుగా వుండె 
యితర పదాలతో ప్రస్తుత శుభకార్యాన్ని వ్యవహరించడం మొదలు పెట్టినట్టు తోస్తుంది. 
వైదిక పదంమాత్రం అనాదిగా గర్భాధాన మనియ్యేవె. గర్భాధాన ఖండ లోనైన 
వుదాహరణాలు “గర్భాధానాఖ్యం కర్మ కరిష్యమాణప” అని సంకల్పంకదా! అయితే 
యింకొకటి కల్పి తప్పేరు తప్ప దీనికి ప్రత్యేకించి పేరు పుట్టినట్టులేదు. నిషేకమనేది 
వకటి వుంది గాని అది రజస్వలాత్పూర్వం జరిగే నూత్నదంపతుల సమావేశానికే రూఢంగా 
మా వైపున వాడడం. గర్భా9_9_ ధాన పదం గర్భ + ఆధానం. అని రెండిటి కూడికవల్ల 


94 కథలు - గాధలు ౫౭ చెళ్లపిళ్ల చెంకటశా్తి 


యేరుడదని వేబే వ్రాయనక్సజలేదు. జ్యోతిష (గ్రంథాల్లో “"గర్భాధాన మరిష్ట మష్టమ 
ర హో ౮ ల లు య 

టూయీాక F ంరిదాసుగారు “గరాఐ ల దానకళ 

ధా” అం కల్పిత ప్పేరునే వాడుకొన్నారు. కాళిదాసుగారు “గర్భా౭._౪_ దానక్షణ 


£9 


పరిచయాతొ” అన్నారు మేఘసందేశంలో. అప్పటికింకా ప్రజలకుదీనియందు అజ్జాకరత్వం 
ప్రసక్తించినట్లులేదు; యద్వా ప్రజలకు లజ్ఞాకరంగావున్నా దానిని కాళిదాసు లెక్కించనే 
లేదో? కాళిదాసు ప్రజల వ్యవహారానికి వ్యతిరేకంగా వాడిన పదం యింకొకటివుంది. 
అది “అవిధవే” అనేది; ఆ పదానికి మగడు బ్రతికివున్నదానా? అని అర్ధం. యక్షుడు 
తన పెండ్లానికి తన క్షేమ వార్తను పంపుతూ మేఘుండిచేత ఆలా పిల్వమని చెప్పుతాడు. 
ఆ పిల్చులో కలిగిన లాభం తనభర్త బ్రతికివున్నట్టు వెంటనే యామెకు తెలియడమే. 
వాల్మీకికూడ ఆంజనేయులచేత శ్రీరామమూర్తికి సీతామ్మవారి వార్త తెల్పడంలో 
యీలాటిసొగసే కనపటిచాడంటూ వ్యాఖ్యాతలు చెపుతారు. “సీతాదృష్టా” అనక “దృష్టాసీతా” 
అన్నాడంట! ముందుగా సీతాపదశ్రవణం జరిగేయెడల నష్టావా భ్రష్టావా అని పరిపరివిధాల 
రాముడు ఆందోళన పదడవలసివచ్చునంట? ఆయీ విశేషాలు వ్యాఖ్యానాలవల్ల తెలియ 
వస్తాయి. ఆంజనేయుడు కోంతిగదా యింత తెల్వితేటల కవకాశం లేదనుకోకండి. మహాకవి, 
నవ వ్యాకరణవేత్త హనుమన్నాటక మంటూ వకటి స్వయంగా శ్రీరామాయణ గాధను 
పురస్కరించుకొని రచియించివున్నాండు. అందులోదే యీ శ్లోకం- 


శ్లో. “కస్త్వం వానర! రామరాజభవనే లేఖార్థసంవాహకో 
యాతః కుత్ర పురాగత స్సహనుమా న్నిర్దగ్ధ లంకాపురః 
బద్లో రాక్షస సూనునె తికపిఖి స్సంతాడిత స్తర్దిత 
స్పవ్రీడా త్త పరాభవో వనమృగః కుత్రేతి నజ్ఞాయతే.” 


యిందులో ఆంజనేయుండు తన్నుగూర్చి యెంతో నైచ్యంగా వ్రాసుకొని వున్నాండు. 
అందుచేత యిది అతని కవిత్వమే అని విజ్ఞులంటారు. యిది అంగదరాయబార ఘట్టంలోది. 
యిది యిలా వుంచుదాం, వెధవ కానిదానా! అని యేపుణ్యగస్తీనైనా మనం పిలిస్తే 
బాగుంటుందేమో చూడండి. కాళిదాసు నాంటికి గర్భాధాన పదంలాగే యీ సంబోధనకూడా 
హృదయంగమంగావుండే దేమో? అదంతా యిక్కడ చూపవలసివస్తే వ్యాసం చాలా 
చేదస్తంగా వుంటుంది. ప్రస్తుతం కాళిదాసుగారు “ఓ వెధవ ముండ కానిదానా” అనే 
అర్ధంయిచ్చెమాట అవిధవే అని యక్షుండి పెండ్లాన్ని మేఘుండిచేత సంబోధింపచేయడం 
ఆవిడకు భర్త క్షేమం తొలుదొల్తనే చెప్పినట్లనడాని కంటూ వ్యాఖ్యాతలు స్వారన్యొస్ని 
నిర్వచించడం యీ నిర్వచించడమయితే చాలా యుక్తియుక్తంగానే వుంది గాని వాల్నీకి 
“దృష్టా సీతా” అన్నచోట వున్న సొగసిక్కడ కనపడడం లేదని నాకు తోస్తుంది. యిక్కడ 
వక చిక్కుంది. యేమిటంటే? “ఓ వెధవముండకానిదానా!” అని కాళిదాసుగారు 


గర్భాధానం 95 


సంబోధింపజేసినట్టే మనంకూడా యేగ్భహస్థురాలినో సంబోధిస్తే యేలా వుంటుందో? 
పైంగా దానిమీద మనకు జరిగే మర్యాద యెట్టిదో? ఆలోచించి చూడండి. 
నిషధయోగ్యుండుగా వుండే యేమర్యాదస్టుణ్ణేనా మనం “అయోగ్యుందడవు కాకుండా వుండే 
వో మహానుభావా!” అని సంబోధిస్తే యేలా వుంటుందో? ఆలోచించండీ? అయితే 
కాళిదాసంతవాండు ఆలా సంబోధింపచేస్తే, మనమా దాన్ని విమర్శించే వాళ్లమంటే చెప్పే 
జవాబు లేదు. శంక యుక్తంగా వుందో లేదో సహృదయులు పరిశీలించాలి. కాళిదాసుగారు 
మజోచోటకూడా యీలాగే వాడివున్నారు. రఘువంశంలో- 


“అపాంసులానాంధురి కీర్తనీయా” అని సుదక్షిణాదేవికి విశేషణం చేశారు. పాంసులా 
అంటె? కులట. తద్భిన్నురాలు, అపాంసుల. అనగా? లంజకానిది. అంటే? మహాపత్రివ్రత 
అన్నమాట. అట్టివారలలో అ(గగణ్యురాలు సుదక్షిణాదేవి అని తాత్పర్యము. మహాపతివ్రత 
అని చెప్పడానికి ముందు లంజపేరెత్తుకొని ద్రావిడ ప్రాణాయామం చేయడంలో వున్న 
విశేషమేమిటో నాకు బోధపడలేదు. యెవరేనా విజ్ఞులు తెలిపితే తెలుసుకో తగ్గస్థితిలో 
వున్నాను. పిడివాదానికి వుపక్రమించే ప్రకృతి నాది కాదని సహృదయులకు నమ్మికవుంటే 
తెలుపుతారని నావిశ్వాసము. యిది విషయాంతరం. (ప్రస్తుతం మనం మాట్లాడుకుంటూ 
వున్నది గర్భాధానాన్ని గూర్చి. యీపదంలో స్త్రీలకు ముఖ్యంగా లజ్ఞాకరమైన అర్ధం వున్నట్టు 
యిటీవలివారు భావించి దీనికి పర్యాయపదాలు కొన్ని కల్పించుకోవడం సర్వానుభవసిద్దమే 
ఆయినా కొంచెం" వ్యాఖ్యానం చేస్తాను. దానిలో మన దేశంలో వైదికకుటుంబాలల్లో 
బయలుదేజిన పదం, బహుశః జెపాసన అనేదనుకుంటాను. గర్భాధానంరోజున పగలు 
అగ్నిహోత్రం వుంచి ఆ దంపతులచేత హోమాలు చేయించడం సుప్రసిద్ధం. అందుచేత 
ఈమాటలో దీనికి సుమారు పది పం[డైెండు గంటలకాలంలో జరగంబోయేదాన్ని వాడితే 
అంత లజ్ఞాకరంగా వుండదని ఆలోచించి అలా లాక్షణికపదంతో వాడడం మొదలెట్టారని 
తోస్తుంది. కాని క్రమంగా ఆపదం కూడా అవయవార్ధజ్ఞాన శూన్యంగా లజ్ఞాకరమైన 
అర్థాన్నే యివ్వడం మొదలుపెట్టింది. అంతట్లో, ఆ పదాన్ని వదలుకొని “పునస్త్పంధాన” 
పదంతో ఆ గర్భాధానాన్ని వాడడం మొదలుపెట్టేరు. ఈ పదం వాడేవారి అభిప్రాయం 
యేలాటిదో. నేను బాగా నిశ్చయించలేను గాని తోంచింది వ్రాస్తాను. వివాహంలో 
అగ్నిహోత్రాలు వుంచి సంకల్పం చేయడంలో - “యావజ్జీవం హోష్యామీత్యావయో 
స్సంకల్పః” అని వుపక్రమించడమేకాని యే వాకరో తప్ప మళ్లా ఆ అగ్నిహోత్రాలవిషయం 
తలపెట్టినట్ట కనపడదు. కాని గర్భాధానంనాండు మళ్లా, అగ్నిహోత్రం వుంచి హోమం 
జరిగిన్తారు. ఆ జరిగించడానికి ముందు చేసే సంకల్పంలో- “విచ్చిన్న మగ్నిం 
పునస్సంధా స్వే” అని సంకల్పం జరుగుతుంది. దానికి అర్ధం, వివాహానంతరం అనంగా 


96 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


శేషహోమంతో పరిసమాప్తి పొందిన అగ్నిహోత్రాన్ని మళ్లా సంధానం చేస్తూన్నాను అని. 
కనుక ఆ పదంతో అంటే “పునస్పంధాన” పదంతో వ్యవహరించవలసి వచ్చిందను 
కుంటాను. యీ అర్దాన్ని నేను కొందజు సంప్రదాయవేత్తలైన పండితులు వున్న సభలో 
వుపన్యసించి వున్నాను వారు సమ్మతించినట్లే తోచింది. కాని ఆ పండితులకు, శిరోమణి 
అని కాని “ఉరోమణి” అని కాని బిరుదాలు లేక “డిగ్రీలు వున్నట్టు లేదు. పూర్వపు 
రకంగా వేద, వేదాంగాలు అభ్యసించి యనేక తరవాయులు శిష్యులకు చెప్పిన 
మహామహులు. యిప్పుడు ఆ పండితులకు అంతగా గణ్యత కనపడదు. చూడండీ- 
“అమవసనిసి యన్నమాట” అనే సందర్భంలో యీమధ్య వక శిరోమణిగారు ఆలంకారిక 
సమయాలెన్నో చూపివున్నారు. పైగా బ్రహ్మదేవుడికి లక్ష్మీగర్భవాసత్వాన్ని కూడా ఆ 
సందర్భంలో ఆపాదించారు. ముఖ్యంగా నాకు ఆలాటివారి పాండిత్యమంటే భయంవేస్తుంది. 
వారిని తలపెట్టకపోయినా కలగచేసుకొని యేదో వారు వ్రాయకమానరు. కాబట్టి 
మంగళార్ధంగా వారిని కొంచెం స్మరించి వ్రాసుకొనేది (వాసుకోవడమే యుక్తమనుకొని 
ఆలా స్మరించి ప్రస్తుతాన్ని వుపక్రమిస్తాను. “జెపాసని” పదంవంటిదే పదమున్నూ కాని 
కొంచెం శంకకుమాత్రం అవకాశం లేకపోలేదు. పెండ్లికొడుకు గర్భాధానకాలం వజకున్నూ 
జీవత్చితృకుండుగా వుంటే యీలోంగా అగ్నిహోత్రంతో ప్రసక్తివుండదుగాని అన్యధా అయే 
పద్ధతిని తండ్రి తద్దినం లేక తల్లి తద్దినం తటస్టించినప్పుడు సమంత్రకంగా పెట్టేఎడల 
అగ్నిహోత్రంతో సంబంధంతప్పదు. అప్పుడు ఈ శుభకార్యానికి వాడే “పునస్సంధాని” 
పదం ఆబ్లీకానిక్నూడా వాడవలసివస్తుందేమో? అని శంకయితే ఇప్పుడు నాకే కలిగిందిగాని 
లోకంలో గర్భాధానానికే కాని ఆబ్టీకానికి అట్టివాడుక లేకపోవడంచేత అదిప్రస్తుతానికి 
బాధకంగాదు. అన్నిటికంటే వ్యవహారం ప్రబలమని ముందు తేలుతుంది. కాబట్టీ 
విస్తరించేదిలేదు. దీని కోసం యితరోదాహరణాలు చూపవలసివస్తే అమరమూ, దాని 
వ్యాఖ్యానమూ పూర్తిగా వుదాహరించవలసివస్తుంది కనక స్పృశించి వొదులుతూ వున్నాను. 
యిప్పటికి, గర్భాధానం, బెపాసనగానున్నూ పునస్సంధానంగానున్నూ కొన్నాళ్లకు 
లాక్షణికపదంగా మాతినట్లయింది. గద్వాల ప్రాంతంలో యీ పదాలతో యీ మహోత్సవాన్ని 
వాడుతూవున్నట్లులేదు. వారు “ప్రయోజనం” అనేమాటతో వాడుతూ వున్నారు. మేము 
శ్రీ ఆత్మకూరి రాజుగారికి కృతిగా ఆంధ్రీకరించిన శ్రీనివాసవిలాసంలో మంగళ పద్యంలో- 


“తన పునస్సంధానకాలమ్మునన్‌” 


అని వాడేటప్పటికి ఆ సంస్థానపండితులు, పునస్సంధానమంటే యేమిటి? అనడానికి 
ఆరంభించారు. మేము “యిదేమిటండీ యీమాటకే అరం తెలియదా?” అని 
౪ 


గర్భాధానం 97 


ఆశ్చర్యపోయాము. అప్పుడు “మాదేశంలో యీ పదంతో దీన్ని వాడడంలే"దని వారు 
చెప్పేటప్పటికి యేదేశంలో వుండే రాజుకు మేం కృతిపెడుతూన్నామో, ఆ దేశస్థులకు 
తెలిసేపదం- “ప్రయోజనం” అనేదాన్ని వుపయోగించడమే యుక్తంగా వున్నప్పటికీ తీరా 
మా దేశంలోనికి వచ్చాక యెవరేనా- “యీ ప్రయోజన మేమిటి తిధిప్రయోజనమా?” 
అని ఆక్షేపిస్తారేమో? అని అమంగళార్ధవ్యంజకమైన ఆ ప్రయోజనపదాన్ని కూడా వదలుకొని 
మజోమోస్తరుగా సద్దుకున్నాము. ప్రయోజనంతో దీన్ని వాడేవారి తాత్పర్యం వివాహానికి 
గర్భాధానం ప్రయోజనం కనక ఆలా గోప్యంగా వాడుకుంటూ వున్నారని తేలుతుంది. 
యేమైనా మనకంటె కొంత అనాగరికమైన దేశమైనప్పటికీ గర్భాధానపదం ఆదేశంలోకూడా 
క్రమంగా మార్చునే చెందిందిగాని నిలిచివుండలేదనేది యిక్కడ ముఖ్యంగా గమనించవలసిన 
అంశం. ఆయీ మాటలన్నీ రజస్వలా త్పూర్వం జరిగే వివాహాలను పురస్కరించుకొని 
పుట్టినవె. రజస్వలాత్పూర్వమందు జరిగే వివాహాలవారిలో నాగరిక ముఖ్యులుగా వుండే 
వెలమ జమీందారులు వగయిరాలు యీ శుభకార్యాన్ని “నగరుంబెండ్లి” అనేపదంతో 
వ్యవహరిస్తూ వున్నారు. ఆయీ సందర్భాన్ని బ్రాహ్మణేతరులు అంత(ప్రధానంగా 
పరిగణిస్తూవున్నట్లే కనపడదు; అంటే, పీంటల మీంద దంపతులను కూర్చోపెట్టడం వగయిరా 
తంతు జరపడం లేదన్న మాట. షోడశకర్శలలోను యీ గర్భాధానం ప్రథమకర్యగా 
పరిగణింప బడవలసిందే. అయినను పూర్వకాలంలో “నాన్‌(బ్రామిన్సు' అంతగా 
లెక్కించినట్లు లేదు. కాని ప్రస్తుతం కేవల (బ్రాహ్మణులు యే వొక్కరో తప్ప తక్కిన 
యావన్మందిన్నీ సంధ్యా వందనానికి సమేతు స్వస్తిచెప్పడంచేత ధర్మశాస్త్రప్రకారం వారికి 
శూద్రత్వం వచ్చితీరుతూవుంది కనక వారికిన్నీ అనంగా కర్మలోపశూద్రులనంబడే ఆ 
నామమాత్ర బ్రాహ్మలకిన్నీ జన్మశూద్రులకున్నూ భేదంలేదంటూ యీ మధ్య సద్రాహ్మణ 
పురోహితసభలో నెవరో ముచ్చటించిన మాటలను నేను మిక్కిలిగా అభినందిస్తూ వున్నాను. 
నేంటి (బ్రాహ్మల యెడల ఆ సద్రాహ్మణులు ఆపాదించినదోషము సర్వవిధాలా పడుతూ 
వున్నది. కాంబట్టి నిజమైన హృదయంకలవా రెవ్వరున్నూ నేంటివారు పైయాక్షేపణకు 
అభిమాన పెట్టుకోంగూడదని తలుస్తాను. “యీ వక్కటికేనా మీరు అభినందనాన్ని తెలిపేది” 
అని యెవరేనా శంకిస్తారేమో? ఆ సద్రాహ్మణులు నా అభినందనాన్ని అభిలషించరు 
కనక ఆ విషయాన్ని విస్తరించనక్కజలేదు. వారిప్రచారం వకవిధంగా నేంటి (బ్రాహ్మణ 
నామధారులకు వుపకరిస్తుందేమో అనుకుంటే కాలదౌర్భాగ్యం అందుకుకూడా వొప్పు 
కుంటుందని తోంచదు. యిది విషయాంతరం. యిప్పటికి గర్భాధానం యెన్నో అవతారా 
లెత్తినట్లయింది. కొన్నిటికి వివరించడం అయింది. దీనికే రజస్వలాత్పూర్వం జరగవలసివ స్తే 
నిషేకం అంటూకూడా యింకో మాట వాడుతూవున్నారు- అనే సందర్భం యిదివటికే 


98 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


సూచించాను. నాన్‌బ్రామిన్సులో కొందజు నాగరికులు యీమాటలేమీ వాడక “మా అల్లుణ్ణి 
త్రీసుకువస్తా”మని మాత్రమే వాడతారంటూ బందరులో చెప్పగా విన్నాను. ఎంత 
శాస్త్రీయమైనదయినా ఎంత ఆవశ్యకమయినదయినా యీకార్యం అన్ని వర్ణాలవారూ అంతో 
యింతో లజ్ఞాకరంగానే భావిస్తూవున్నారు. రాజులలో యింకో ఆచారం వుంది. 
అదేమిటంటే? భార్య పుట్టంట వున్నప్పుడు ముసలితనంలోనేనాసరే అత్తవారింటికి అల్లుడు 
వెడితే చాలాతప్పు. అందుచేత వెళ్లనేవెళ్లండు. వక్క గర్భాధానాన్ని గూర్చే యకొంచెమో 
వ్రాశాను. కాని దీనిలాగే అనేకావతారాలెత్తిన వెన్నో వున్నాయి, అవి లజ్ఞాప్రయుక్తమైన 
మార్పులుకావు. వాట్లనిగూర్చి మజోమాటు ప్రసంగించుకొందాం. గర్భాధానం యెత్తిన 
అవతారాలలోనే “శోభనం” అనేదికూడా చేరుతుంది. సర్వశుభకార్యాలకున్నూ పర్యాయంగా 
వాడుకోవలసిన “శోభన” పదాన్ని యెన్నాళ్లనుంచి వాడుతూ వున్నారో పెద్దలు విడమరిచి 
చెప్పలేముకాని, ఓల్లు గోదావరి, విశాఖపట్నం, గంజాం జిల్లాలలో సర్వత్రా వ్యవహరిస్తూ 
వున్నారనిమాత్రం చెప్పనక్కజలేదు. ఈ అంశం ప్రతివ్యక్తిన్నీ యెణిగిన విషయమే. కొందబు 
విమర్శకులు యీపదముతో గర్భాధానాన్ని వాడడానికిన్నీ అనుమోదించరు కానీ వారి 
మతంలో 'దామోదరి పదాన్ని “దరిద్ర” పరంగా వాడిన కవుల వాడకం కూడా 
సమన్వయించదు. అలా వాడిన ప్రయోగాలు రెండు మాత్రం జ్ఞప్తిలో వున్నవి చూపుతాను. 


(1) “ఆలువిడ్డలు తెచ్చు ప్రఖ్యాతిగాని మొదలనుండియు నీవు దామోదరుందవె! 
చిత్రచిత్రప్రభావ!” 

(2) “అవక్రవిక్రమ విరాజద్రాజదోర్దండమండిత సామ్రాజ్యవధూటి చేరంజనునే? 
నిర్భాగ్య దామోదరున్‌,” 


యింకా వున్నాయి. యెంత పరీక్షించినా దామోదరపదానికి దరిద్ర పరమైన 
అవయవార్ధం కనపడదు. కాని యేకారణంచేతో యీ అర్ధంలో లోకంలో వాడుక కలిగింది. 
దాన్ని కవులు గ్రంథాల్లోకి యెక్కించారు. సంస్కృత భాషాకవులకన్న యీలాటి విషయాలకు 
దేశభాషాకవులు మిక్కిలిగా స్వతంత్రిస్తారు. కవిత్వమనేది తన హృదయాన్ని యితరులకు 
విప్పి చెప్పే వుద్దేశంతో పుడుతుంది. అలా చెప్పడానికి నిఘంటువులు వగయిరాల వల్ల 
తెలిసేపదాలకన్న వ్యవహారంలో వుండే అగ్రామ్యపదాలు యొక్కువగా వుపకరిస్తాయి. 
గ్రామ్యపదాలున్నూ వుపకరిస్తాయి కాని అవి గ్రామ్యదోషాన్ని ఆపాదిస్తవి. యీ సందర్భం 
దేశభాషాకవులకు మాత్రమే కాదు; సంస్కృత కవులకున్నూ. కనుకనే శాబ్దబోధోపకరణాలలో 
- 'వ్యవహారతశ్చ' అని చేర్చివున్నారు. దాన్నిబట్టే మేము మా దేవీభాగవత పీఠికలో - 
“కేవల గ్రామ్యపదముల నేవగించి, జనులు వాడెడి పదములు సమ్మతములు.” అని 


గర్భాధానం 99 


బ్రాయడము తటస్థించింది. శాబ్దబోధోపకరణాలలో లాక్షణికులు వుదాహరించిన సామగ్రిలో 
వ్యవహారమే అగ్రస్థానాన్ని వహిస్తుందంటే వొప్పనివారుండరు. యిలా వ్రాయవలసివస్తే 
యెన్నో పదాలకు వ్రాయవలసి వుంటుంది. దీన్ని వుపలక్షణంగా పెట్టుకొని తక్కినవాటీని 
గ్రహిస్తారని ప్రస్తుతం దీనితో ముగిస్తూ యీవక్కమాటా వ్రాస్తాను. గర్భాధానం యెత్తిన 
అవతారాలు యెన్నో వున్నా అందులో మిక్కిలీ మృదువైనదిన్నీ ఆంధ్రదేశంలో చాలా 
వాడుకలో వున్న దిన్నీ శోభనమనే అవతారమే కనక దాన్ని వదలుకోకూడ దని భావికవులను 
హెచ్చరిస్తూన్నాను. దీనికి మహాకవి ప్రయోగంకూడా ఉందని శ్రీగిడుగు వారనంగా విన్నాను. 
కాని దీనికి ప్రయోగంతో కూడా అవసరమే లేదని నా తాత్పర్యం. కృష్ణా డిస్టిక్టులో 
కార్యమనికూడా అనడం కలదు. బహుశః యీ కార్యం గుంటూరు డిస్టిక్టులోనున్నూ 
వ్యవహరించేదే కావచ్చును! యింకా దీన్ని గూర్చి చర్చిస్తే మటికొన్ని యిలాటివె దొరికితే 
దొరుకుతాయేమో కాని వీటికన్నిటికిన్నీ శిరోమణి శోభనపదమే. యీ శోభనపదము 
సర్వశుభకార్యములకున్నూ వాచకమే అయిననూ ప్రస్తుతాన్ని విశేషించి చెప్పడం 
యోగరూఢిచేతనని విజ్ఞులకు తెలప నక్కజలేదు. పంకజపదము అవయవార్ధమును 
పుచ్చుకొనే పక్షంలో నత్తగుల్లకుకూడా వాచకం కావలసి వున్ననూ రూఢిని పురస్కరించుకొని 
పద్మమాత్రమందు శక్తమయినట్లే అని (వ్రాయనక్కరలేదు గదా? వ్యాసం విస్తరిస్తూవుంది. 
గర్భాధానపదం మోటుతనంగావుందని తోంచకపోతే దాన్నే వాడుకోండి, తోస్తే 
“శోభన”పదాన్న వాడుకోండి. అసలు నిఘంటులలో భుక్తికి, నిద్రకు కొన్ని పేళ్లున్నాయి. 
గాని దీనికిమాత్రం లేవు. యభనం వగయిరాలు వున్నాయంటారా? అవి బూతులలో 
చేరతాయి. అందుచేత శోభనమే ఆధారం. దీన్ని వదలుకోవడమనేది నేల విడిచిన 
సామువంటిదని మనవిజేస్తూ ముగిస్తున్నాను. 


x XxX xX 


100 


మద్యనిషేధం అవసరమె! 


మద్యపానదోషాన్ని గుణించి కొంత వ్రాస్తాను. యెందుకంటే కొన్నిసంవత్సరాల 
నుంచి ప్రతీ పత్రికలోనున్నూ దీన్ని మానిపించే ప్రయత్నాలు జరుగుతూ వున్నట్టు తజుచు 
కనపడుతూవుంది. యిది చాలా సంతోషించ తగ్గవిషయం. మన పూర్వులు 
సప్తవ్యసనాలంటూ- “వెలది జూదంబు పానంబు వేంట” ఇత్యాదిగా పేర్కొన్నవాటిలో 
పానాన్ని మూందోదాన్నిగా పరిగణించారు. కాని మహమ్మదీయులేమో అన్ని 
దుర్వసనాలనున్నూ యిదే ప్రోత్సహిస్తుందని చెప్పి దీన్ని మొదటి దాన్నిగా పరిగణించి 
పూర్తిగా నిషేధించి వున్నట్టు ఆమతంలో వేత్త లైనవారివల్ల విని వున్నాను. పైంగా యీ 
కథకూడా వారివల్లనే యెప్పుడో విన్నాను-వొకానొక విజ్ఞాని మోక్షం పొందడానికి 
బయలుదెజినట్టున్నూూ తీరా ద్వారాన్ని సమీపించాక అక్కడ నాల్గుతోవలు వేయు వేటుగా 
వున్నట్టున్నూ అందులో వకచోట సర్వాంగసుందరి వొకానొక యౌవనవతి సర్వాభరణ 
భూషితురాలయి కూర్చుని యితణ్ణి చూచి లేచి అడ్డమయి “యెక్కడికి వెడతా” వని 
అడిగినట్టున్నూ యీ ముముక్షువు “నేను మోక్షానికి వెడుతున్నా”నని చెప్పినట్టున్నూ 
దానిమీద ఆ సుందరి-“సరే, వెడుదువుగాని నాతో యీరోజు మాత్రం శృంగారాన్ని 
అనుభవించితేనే తప్ప యీ మార్గాన్ని వెళ్లడానికి అవకాశంలే”దని చెప్పినట్టున్నూ, దానితో 
మనమోక్షగామి- “యీ పని చాలా తప్పుకాబంట్టి నేనిందు కంగీకరించేది లేదు, మటో 
తోవను వెడతా” నని మళ్లీ మజో తోవను పోతూవుండంగా ఆ తోవలో వొకండు వొక 
మేకపోతునుచూపి- “యీ తోవను వెళ్లేటట్టయితే దీన్ని చంపి యీ మాంసాన్ని భక్షించి 
మటీ వెళ్లవలసిం”దని అడ్డగించినట్టున్నూ దానిమీంద మన ముముక్షువు- “యిది 
జీవహింసతో చేరివుంది, కాంబిట్టి ఈపని నేను చేసేదిలేదు, యింకోతోవను వెడతా"నని 
మళ్లీ మజో తోవనుపోతూ వుండంగా అక్కడ వాకందు జూదానికి సంబంధించిన 
పరికరాలన్ని చూపించి “కొంచెంసేపు నాతో జూదమాడి వెడితే వెళ్లవలసిందే కాని లేనిపక్షాన్ని 
యీ మార్గాన్ని వెళ్లడానికి వల్లంగా”దని అభ్యంతరం చెప్పేటప్పటికి మన నిషధయోగ్యుండు- 
“జూదం ఆడడం చాలా తప్పుపని, యీ దుష్కార్యం చేయడానికి నాకు బొత్తిగా యిష్టం 
లౌ దని చెప్పి మటో త్రోవను పోవడానికి మళ్లి వెడుతూవుండంగా ఆ త్రోవలో అలంకరించిన 
కల్లుకుండలతో వక మనిషి కూర్చుని - “అయ్యా! వెడుదువుగాని, ఈలా రా కూర్చో 


మద్యనిషే షేధం అవసరమే! 101 


చాలా పరిశ్రమపడి యెంతో దూరాన్నుంచి వచ్చావు. కొంచెం యీ మద్యాన్ని దాహం 
పుచ్చుకుని మణీ వెడుదువుగాని” అంటూ ఆతిథ్యానికి ఆహ్వానించేటప్పటికి మనవిరాగి- 
“అబ్బే! యీ పని పంచమహాపాతకాలలో హిందువులు చేర్చి నిషేధించి వున్నారు, 
మహమ్మదీయులుకూడా దీన్ని చాలా తప్పుపనిగానే చెప్పి దూషించారు. కాంబట్టి యీపని 
నేను చేసేదిలే” దనేటప్పటికి - “ఆపద్ధతిని యీ మార్గాన్ని వెళ్లడానికి అవకాశం లే” దని 
ఆ పురుషుడు “ఖణేరావు” చెప్పడంతొటే మన పరమార్ధవేది అనుకున్నాండు గదా! 
యేమనంటే? “వున్న మార్గాలేమో నాలుగే కనపడతాయి. నాలుగింటిలోనూ నాలుగు 
ప్రతిబంధకాలూ సిద్ధమయినాయి. వీట్లల్లో స్టూలసూక్ష్మాలు విచారిస్తే కొంత వీలుగావున్నది 
కల్లుపుచ్చుకోవడమే. యేమంటె? యిందులో హింసాదోషంలేదు. యిది వొకచెట్టునుంచి 
పుట్టేది. పూర్వులయితే దీన్ని కూడా నిషేధించారుగాని నిషేధించినా దిన్ని అంగీకరించడంలో 
గుడ్డిలోమెల్లగా వుండడంచేత అట్టేతప్పుగాతో చదు. అంగీకరించని పక్షాన్ని మోక్షానికి 
వెళ్లడానికి యింకోతోవ కనపడడమే లేదుగదా!” అని చర్చించి యెట్టకేలకు మనస్సు 
సమాధానపబచుకొని ఆమద్యాన్ని సేవించడంతోటట్టుగానే అంతకుముందు వుండే విజ్ఞానం 
యెక్కడికో పటాపంచలై పాతిపోయింది. దానితో వెనకచూచిన మెంకపోతును చంపి 
మాంసభక్షణ చేయవలసివచ్చింది. దానితో “తాటితో దబ్బనం”గా ఆ సర్వాంగసుందరి 
అవసరం అయింది. పిమ్మట ఆవిడతో జూదం ఆడడంకూడా అవసరమయింది. తుట్టతుదకి 
“నీవిమోక్షోహిమోక్షవ” అనేవాక్యానికి (పధమోదాహరణంగా మన ముముక్షువు 
పరిణమించాండు. మహమ్మదీయులలో ప్రాజ్ఞులవల్ల విన్న యీ యితిహాసం వల్ల తేలిన 
సారాంశం - అన్ని దుర్వుసనాలకున్నూ మూలకందం సురాపానమే అని స ష్టమయింది. 
కాంబట్టి పానం వర్ణించడం మహమ్మదీయులక్కూడా అంగీకారమే. యూరోపియన్‌లుకూడా 
దీన్ని వర్దించేవిషయంలో అడ్డుతగలరు కాని వారిదేశంలోవుండే శీతోష్టస్థితినిబట్టి మితంగా 
దీన్ని అంగీకరించవలసిందంటారు. కాని కొలందికాలంకిందట అమెరికాలోకూడా యీ 
మద్యపానాన్ని పూర్తిగా నిషేధించడానికి ఆరంభించారు. కృతకృత్యత్వాన్ని కూడా 
పొందడమైతే జరిగిందట గాని మళ్లా ప్రారంభించినట్టు తెలుస్తూవుంది. ఆ ఖండంవారికిన్నీ 
మనకిన్నీ వుండే భేదం యేమిటంటే? మన ఆర్యులు యెంతో ఆలోచించి కాని యే 
విధినిన్నీ యే నిషేధాన్నిన్నీ అమల్లో పెట్టరు. పెట్టితే అది యుగాలకొలంది నిల్చిపోవలసిందే 
కాని మళ్లా వెంటనే “నాబొడ్డుకుతూ” అంటూ మాజదడం అంటూవుండదు. మనవారు 
విధించే కార్యాలకున్నూ పుణ్యానికిన్నీ లంకిసా ఆలాగేవుంటుంది. నిషే షేధానికిన్నీ పాపానికిన్నీ 
లంకిసా వుండి తీరుతుంది. యీ విషయంలో మహమ్మదీయులుకూడా మన మార్గాన్నే 
చాలా వణకు అనుకరిస్తారు, కాని మనం పాపమనుకొనే కార్యాలు చాలా వకు వారికి 


102 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


పాపంగా కనపడవు- అందుచేత వాటిని వారు ఆచరిస్తూనే వుంటారనుకోవాలి. యెక్కువ 
ప్రాజ్ఞతకలవాళ్లతో ప్రసంగిస్తేమాత్రం మతవిషయంలో వుండే విశేషాలు కొన్ని కర్మ 
కాండబాపతు తప్ప యితరాచారాలలో మనకున్నూ వారికిన్నీ అంతగా భిన్నాభిప్రాయాలు 
కనపడవు-దయా సత్యశౌచాలు మూండింటిలోను మూండవదానిలో వారికిన్నీ ఆర్యులకున్నూ 
చాలా భేదం కనపడుతుంది - ప్రస్తుతం మనక్కావలసింది పానాన్ని గూర్చిన నిషేధం - 
నేను వుదాహరించిన యితిహాసాన్ని బట్టిచూస్తే మహమ్మదీయులు పానాన్ని పూర్తిగా 
నిషేధించేవారే - మన ఆర్యులలో యెప్పుడో యిక్ష్వాకుల కాలంలో ఈపానం (బ్రాహ్మణులు 
కూడా మంచి నీళ్లతో పాటు ఆమోదించినట్లు కనపడుతుంది. కాని దీనివల్ల వచ్చే నష్టిని 
స్వానుభవంచేత కనిపెట్టి శుక్రాచార్యులు నిషేధించినట్టున్నూ భారతంవల్ల స్పష్టమవుతూ 
వుంది- 


క. “భూసురు లాదిగంగల జను లీసుర సేవించిరేని యిది మొదలుగంబా 
పాసక్తిం బతితు లగుదురు చేసితి మర్యాద దీనించేకొనుండు బుధులొ 


యిందులో వున్న “ఇది మొదలుగ” అనే పదంవల్ల అంతకు ముందు మద్యపానం 
మహాపాతకాల్లో చేరలే దనుకొందామా? అయితే మహాపాతకాలు నాలుగే కావలసి 
వుంటుంది. కాంబట్టి ఆపదానికి అంత ప్రాముఖ్యం యివ్వడానికి వల్లపడదు. యీ కథలన్నీ 
అర్ధవాదాలు. మొత్తం మద్యపానం నిషిద్ధ మనియ్యేవే మనం తెలుసుకోవలసింది. కాని 
రాజర్ను లనిపించుకొనే కుటుంబాలల్లో జన్మించినవారుకూడా శృంగారరసానుభవానికి 
హంగుగా దీన్ని ఆమోదించినట్లు మహాకవుల గ్రంథపోకడలు విశదపలుస్తూవున్నాయి. 
కాని సంసారు లనిపించుకొనే సంపన్న గృహస్థులు దీన్ని ఆమోదించినట్టు కనపడదు. 
సంపన్న గృహస్థుల శృంగార రసానుభవానికిన్ని తదితరుల శృంగారానుభవానికిన్ని 
రతిరహస్యాది గ్రంథాలు యెంతో భేదం కనపరచివున్నాయి- “పురుషభావవషట్కృతి వర్ణితం 
వనితయా నిజయా సు కృతీ కృ తీ, మణితహీనరతోత్సవమాచరేత్‌” వగయిరా శ్లోకాలు 
చూడందగు- మద్యపానం చేయడం తప్పనే బ్రాహ్మణజాతి మనదేశంలో దానిస్థానంలో 
మటోవస్తువును సేవిస్తూ వున్నట్టు అంతగా కనపడదు, గాని ఉత్తరదేశంలో భంగుపానం 
చేయడం సర్వసాధారణంగా కనపడుతుంది. భంగు పుచ్చుకొనేవారికేనా చిలుములో 
గంజాయి వుంచి పొగం బుచ్చుకోవడం చాలా దూష్యంగా ఆదేశంలో కనపడుతుంది. 
దీని స్థానంలో నల్లమందు కొన్ని దేశాల్లో వాడతారని వినడమైతే వుంది కాని మనదేశంలో 
నల్లమందు వాడడం మాత్రం యేదో వ్యాధిని పురస్మరించుకొనియ్యేవే కాని వినోదార్ధం 
తీరికూర్చుని వాడడం కనపడదు. సంపన్న గృహస్థులకు తప్ప యితరులకు అందులో 


మద్యనిషే షేధం అవసరమే! 103 


ముఖ్యంగా నిమ్నజాతులకు రెండే మందులు వున్నట్టు కనపడతాయి. అందులో వకటి 
నల్లమందు, రెండోది తెల్లమందు. తెల్లమందంటే? రసకర్పూరం. నిమ్నజాతుల్లో చాలామంది 
రెండేసియేళ్లకూ మూండేసి యేళ్లకూ యేరోగము లేకుండానే రసకర్పూరం వేసుకుంటూ 
వుండడం యీ దేశంలో చాలామంది యొజింగిన విషయమే. వాళ్ల ఆయుర్దాయాన్ని 
కాపాడడం యీ తెల్లమందుమీందే ఆధారపడివుందని ఖండితంగా చెప్పవచ్చును. యిదంటూ 
లేనిపద్ధతిని యిప్పటికాలంలో వైద్యులు చేసేబిల్లు యిచ్చుకోతగ్గవాళ్లు వాళ్లల్లో వొకళ్లున్నూ 
వుండరని వేజీ చెప్పనక్కజలేదు. వాళ్లు కూలీ నాలీ చేసి యావజ్ఞన్మమూ సంపాదించిన 
సంపాదన వొక్కసారి జ్వరమో గిరమో వచ్చినప్పుడు డాక్టరుచేసే బిల్లుకుంగాని 
విజిటింగుచార్జికింగాని ఎన్నో వంతుకున్నూ రానేరాదు. అదిన్నీ కాక సంపన్న 
గృహస్టులమీందకి వచ్చినంత త్వరగా చొరవచేసి వాళ్లమిందకి ఆయావ్యాధులు తటుచు 
రానేరావు - దానిక్కారణం వాళ్లు తప్పనివిధిగా పొట్టకోసంచేసే శరీరపరిశమమే అని 
అందటూ యొటింగిందే. యెప్పుడేనా అనారోగ్యం కలిగితే తెల్లమందే వాళ్ల కాధారం. 
కొన్నింటికో? నల్లమందు. యీ రెంటితోటిన్నీ నూటికి తొంభై మంది జీవిస్తూవున్నారు. 
యీనల్లమందు కొన్ని సామాన్య క్షత్రియకుటుంబాలవారు తగిన హేతువు లేకుండానే 
వుగ్గుబాలతోపాటు పిల్లలకుకూడా తమతోపాటు వాడుకచేయడం క్వాచిత్సంగా 
కనపడుతుంది. యీ కారణంచేతనే “భోజనం చేశారా?” అని అడగడానికి బదులు 
వారిలో - “నల్లమందు వేసుకొన్నారా?” అని అడగడం ఆచారమయింది - బ్రాహ్మణులలో 
“దేవతార్చన అయిందా - శివపూజ అయిందా?” అని భోజనానికే పర్యాయపదంగా 
వాడడం యిదివజలో వుండేది. క్రమంగా కాలదౌర్భాగ్యంవల్ల ఆ ప్రశ్నలకు అవకాశం 
చాలా వబకు నశించింది. యిది విషయాంతరం. మొత్తం, యే చైనా దేశంలోనో తీరి 
కూర్చుని నల్లమందు బెత్తికలకు బెత్తికలే తెలకపిండి అచ్చులమాదిరిగా తినడాన్ని గూర్చి 
నేనుచెప్పలేనుగాని మనదేశంలో మాత్రం దీనిని వాడేవారు వ్యాధిగ్రస్తులే అని ధ్రువంగా 
చెప్పవచ్చును - యీ మద్యపాన నిషేధంతోపాటు నల్లమందునుకూడా నిషేధించేయెడల 
యెందటో ముసలివాళ్లు మిక్కిలి చిక్కులో పడతారు - యీ నల్లమందు ఆనాంటికానాండు 
ధర పెరిగిపోతూ వుండడంచేత రోగగ్రస్తులుగా వుండే బీదలు ఇప్పుడే మిక్కిలి 
చిక్కుపడుతూవున్నారు - దీన్ని యిజారాపాడేవాళ్లు వొక్కొక్కచోట మణీ ధర హెచ్చించి 
బాధిస్తూవున్నారు. యీనిషేధం నల్లమందు క్కూడా వస్తే వైద్యులకుతప్ప యితరులకు 
యిది దొరకడం కష్టసాధ్యమవుతుంది కాంబోలునని కొంచెం నల్లమందుతో అవసరమున్న 
నేను భయపడుతూ వున్నాను. పత్రికల్లో దీన్ని కూడా నిషేధించినట్టే కనపడింది. గాంధీగారు 
ద్వంద్వాతీతులు. యెంతటి ద్వంద్వాతీతుండున్నూ కాకపోతే మోంకాలు దిగని 


104 కధలు - గాధలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


అంగోస్తంతోటిన్నీ అలాటిదే పైమీందితుండుగుడ్డతోటిన్నీ లండనులో అందులోనున్నూ 
వార్ధక్యంలో కాలక్షేపం చేయడమంటే మజాకాకాదు. ఆయన మన పురాణాల్లో పుట్టలు 
వగైరాలలోవుండి తపస్సుచేసిన ఏబుషులకూ తీసిపోయే వ్యక్తీకాడు. ఆయన సంకల్పం 
లోకకల్యాణదాయకం అని చెప్పక తప్పుదు. కాని కొంతకాలందాంకానేనా నల్లమందుమట్టుకు 
దొరకడం బాలవృద్దాతురులకు అవసరం. సరే తాలూకా ఆఫీసులలో కాంబోలును 
దొరుకుతుందని వ్రాశారు. కొందజయితే అక్కడికివెళ్లి తెచ్చుకోంగలరు. గాని 
కొందజిందుకున్నూ సామర్ధ్వంలేనివాళ్లున్నారు. ఆ ఆఫీసుకు పూంట బత్యాలు కట్టుకుని 
వెళ్లలేరు సరికాదా. ఏకంగా తులమూ అబితులమూ కొనుక్కోవడానికి (త్రాణలేనివాళ్లే 
మంది. కాంగైస్సు మంత్రులు ఆలాటిదీనులను ప్రత్యేకించి వక్కకంటితో చూడాలి. 
వాళ్లు మత్తుకోసం నల్లమందు అభ్యసించిన తెగలోవాళ్లు కారని యేప్రమాణంపడితే ఆ 
ప్రమాణంచేసిచెప్పవచ్చును. ఆలాటివాళ్లకు వుపకారంనిమిత్తం యీ మీంద నల్లమందు 
వెల చాలాసులభం అయేటట్టుకూడా చేస్తే యెందణో దీనులు ఆశీర్వదిస్తారు. అయితే 
కొందజు “నల్లమందులాగే బ్రాందిన్నీ వ్యాధినివారకమే, అందుకోసమే మేమున్నూ 
ఆభ్యసించా"మనే వారున్నూవుంటారు. కాని అది నిజమా? కాదా? అని విచారణచేస్తే 
తేలకపోదు. మద్యపానం శుక్రునికాలన్నుంచిన్ని నిషేధింపం బడుతూనేవుంది కాని 
నశించినట్టు మాత్రం లేదు. పయింగా వృద్ధికూడా పొందిందేమో? జారత్వచోరత్వాదులకన్న 

నికి యెక్కువ గౌరవం మనవారు యివ్వరు. యూరపుఖండ వాసులు మితిమీటితే పానాన్ని 
మనతోపాటు చూస్తారే కాని మితిలోవుంటే దానిజోలికి పోరు. పూర్వకాలంలో 
నల్లమందుజోలికి ప్రభుత్వం వెళ్లినట్లాధారాలు కనపడవు. దాన్ని వ్యాధిగ్రస్తులు తప్ప 
యితరులు వాడినట్టు గ్రంథ దృష్టాంతాలున్నూ కనపడవు. వ్యాధిగ్రస్తుల విషయంలో 
మత్తు పదార్ధాలకేకాదు; యే పదార్ధాలకున్నూ విధినిషేధాలున్నట్టు యేమతంలోనూ 
కనపడదు. యింకా కొందటు నిష్టాపరులు మన ఆర్యులలోనే వుల్లి వగయిరా నిషిద్ధవస్తువుల 
భక్షణానికి ప్రాణాపాయ సమయంలోకూడా సందేహించి మానుకున్నవారు కనపడతారు. 
Ser తప్పించడమనేమిషతో ప్రభుత్వంవారు ద్రవ్యార్హనచేసినట్టు పూర్వం 
య అందుకు ఆరంభించింది మహమ్మదీయ ప్రభుత్వం అని తోస్తుంది, “అబ్కారీ” 
ఆనెమాట వల్ల యిది తెలుస్తూవుంది. కాని ఆ ప్రభుత్వం నల్లమందు, గంజాయి 
వగయిరాలకు విశేషించి పన్ను విధించినట్టు కనపడదు. నా చిన్నతనంలోకూడా వీట్లకు 
పన్ను లేనట్టే యిప్పుడుకూడా మన్యంలో వుండేవాళ్లకు కాంబోలును యీ పన్వ్నులేదని 


లో 


Phy 


లా 


కుండే క సు x 
కుంటే? ఉప్పు చేసుకున్న పాపమేమిటి? బాగా ఆలోచించిచూస్తే ప్రతిమనిషిన్నీ అంతో 


మద్యనిషేధం అవసరమే! 105 


యింతో గవర్నమెంటుకు సహాయపడడం ఆవశ్యకం కనక ఈ ఉప్పుపన్ను ద్వారా అట్టి 
సహాయాన్ని గవర్నమెంటు పొందుతూ వుందనుకోవాలి. పూర్వపురాజులకు బుషులు 
కూడా పన్ను చెల్లించినట్టు “తాన్యుంఛ షష్టాంకితసైకతాని” అనే కాళిదాసుగారి 
శోకపాదంవల్ల అవగతమవుతుంది. బెషధంగా యీ దేశంలో “బాలవృద్దాతురులు” 
వాడుకొనే నల్లమందు నానాంటికి మణీ హెచ్చుధరలో వుండడమనేది సాధుబాధగా 
పరిగణించవలసిందే కనక మన కాంగ్రెస్సు మంత్రులవల్ల యేమేనా వుపకారం జరిగితే 
బాగుండును - యేమందుకూ లొంగనికొన్ని బండవ్యాధులు దీనికి లొంగి కాలక్షేపం 
జరగడానికి పెద్దపెద్ద డాక్టర్లే వప్పుకుంటారు. యెవరిదాంకానో అక్కజలేదు పెద్దడాక్టర్లలో 
వాక్కరుగా పరిగణించతగ్గ వారున్నూ కాంగ్రెస్సు (ప్రముఖులలో అ(గ్రగణ్యులలో వొకరున్నూ 
అయిన మన భోగరాజుగారే నల్లమందు మాహాత్స్యానికి అంగీకరిస్తారు- యే చీనావాళ్లో 
దీనిని తీరికూర్చుని అభ్యసిస్తే అభ్యసిస్తురుగాక. మనదేశస్థులుమాత్రం అలా అభ్యసించి 
వుండరనియ్యేవే నానమ్మకం. అందుచేతే యింతగావ్రాయడం. అయితే మద్యం దొరకని 
పద్ధతిని ఆబాపతు జనమంతా యీ మీంద దీనికి యెగంబడతారేమో? అనేదిన్నీ 
విచారజీయమే యెగందీస్తే బ్రహ్మహత్య దిగం దీస్తే గోహత్యగా, కనపడుతూవుంది. అయినా 
మొట్టమొదట యీ దీనుల నిమిత్తం దీన్ని సులభసాధ్యంచేసి పిమ్మట చిక్కువస్తే మార్గాంతరం 
తొక్కడం యుక్తమేమో? రోగులకుంగాని యిది యివ్వబడ దనేయెడల సర్టిఫికెట్టు 
తెచ్చుకోవలసివస్తుంది. అది ద్రవ్యైకనాధ్యం. దానితో ధనవంతులందణబూ సర్టిఫికెట్టు ద్వారా 
రోగులే అయి తంజావూరు సోమరి సత్రాన్ని జ్ఞప్తికి తెస్తారు. వుప్పుంటే గంజిలేకా, గంజుంటే 
వుష్పులేక తిప్పలు పడే బీదలు సర్టిఫికెట్టుకు (పెయివేటుగా యిచ్చుకునేఫీజు తెచ్చుకోలేని 
రోగుల జాబితాలో చేర్చంబడతారు. పిడిరాయిలాగ తిరుగుతూవున్న వాళ్లెందరో డాక్టరు 
సర్టిఫికెట్టు సంపాదించుకొన్న పద్ధతిని వుద్యోగం చేయకుండా సెలవులోవుండి జీతం 
పుచ్చుకోవడమున్నూ నిజంగా రోగులైనవాళ్లు దాన్ని సంపాదించుకోలేక పనిచేస్తూనే 
వుండడమున్నూ సర్వానుభూతమే కాంబట్టి నల్లమందు యెవరికివ్వాలో యెవరికి వద్దో 
తెలుసుకోవడం కష్టం, పెద్దచిక్కేవచ్చింది. దీనిలోవున్న తత్త్వం బుద్ధి మదగ(గేసరులు 
మంత్రులకు తెలియకపోదు. కాంబట్టి విస్తరించేదిలేదు. కొనసాగుతోందో లేదో చెప్పంజాలం 
గాని గాంధీమహాత్ముండు పూనిన యీ వుద్యమంవల్ల జగత్తుకు కలిగే వుపకారం యింతా 
అంతా కాదు. స్రీలు కూడా తాగుమోతులు లేకపోలేదుగాని స్రీలలోకన్న పురుషులలో 
యీతెగ విస్తారంగావున్నట్టు తెలుస్తుంది. అందులో కూలిజనంలో యిది మిక్కిలి యెక్కువ. 
ఆ కూలి జనంలోనున్నూ మన ప్రాంతాల్లో వుప్పర్లు సంపాదించుకునే కూలి కొంచెం 
అదనంగానే వుంటుంది కాని అది సర్వమూ దీనికిందే వినియోగం. పంచమహాపాతకాలలో 


106 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


చేరిన యీ తాగుడు పూర్వకాలంలో అగ్రజాతుల్లో లేనేలేదని చెప్పడానికి సందేహం 
లేదుగాని యిటీవల పడమటిగాలి సోకిన తరవాత దీనికి అగ్రజాతులేమి జమీందార్లేమి 
పూర్తిగా అలవాటు పడ్డారు. యెంతో యోగ్యులైన జమీందార్లు, పీడర్లు - వకరేమిటి? 
ఐశ్వర్యం వున్నవాళ్లు చాలామంది దీనివల్ల మానప్రాణాలు గోలుపోవడం నేను కళ్లారా 
చూచివున్నాను. వారివారి పేళ్లు యిందుదాహరించడం న్యాయంకాదు. కాంబట్టి 
వుదాహరించలేదు, పాణిగృహీతలోవకపద్యం దీన్ని గూర్చి వ్రాయంబడింది. దాని 
వుదాహరిస్తాను. 


శా. “అన్నా! వైనంట! బ్రాందియంట! విసికీ యం టక్కటా! నీకున్‌ 
విన్నాణం బెటు లబ్బెరా? ద్విజకులావిర్భూతియున్‌ బానమున్‌ 
మున్నెచ్చో వినలేదు నీదుతలనే మున్గెన్‌ మహాపాప; ము 
చ్చిన్నం బయ్యెం గులమ్ము నీకతన సీ! సీ! గోత్రవిధ్వంసకా!” 


యజ్ఞయాగాదులు చేసిన సత్కులమందు పుట్టి పైపద్యానికి ప్రథమ లక్ష్యంగామాణిన 
కాత ల లెందబో మనదేశంలో వున్నారు. యీ మద్యపాననిషేధం గనక 
తుదనెగ్గితే అట్టివారంతా మంచి స్థితికి వస్తారనడానికి సందేహం లేదు. 


మద్యపానం నశించడానిక్కూడా యుక్తాయుక్తజ్ఞానమె. అట్టి యుక్తాయుక్తజ్ఞానం 
ప్రతిమానవవ్యక్తికిన్నీ కలిగించాలంటే అది కష్టసాధ్యమే కాదు. కేవలమూ అసాధ్యమే 
అన్నమాట. అందుచేతే గాంధీ మహాత్ముడు నిర్బంధవిధానాన్ని మద్యపానం విషయంలో 
అవలంబింపచేేే సేటట్టు తోస్తుంది. నిర్భ్బంధవిధానమంటే? అసలు ఆమద్య పదార్ధవ్యుత్పత్తినె 
ఆటంకపజచడం. యిదికొంత అనాలోచనగానున్నూ వుంటుంది గాని గాంధీమహాత్ముని 
వంటి మహాబుషి-పైంగా రాజకీయనీతి ధురంధరుండు- మొదలు పెట్టినదాన్ని కాదనడానికి 
మనబోట్ల కధికారం లేదనుట నిర్వివాదాంశము. ఆయన మొదలు పెట్టినవాట్లల్లో నాకు 
అసాధ్యంగా మొట్టమొదటనుంచిన్నీ తోంచింది యీ మద్యపాన నిశే షేధమే కాని నేను 
కూడా అప్పటినుంచి యిప్పటివరకున్నూ తాళ్లు కల్లుగీంత కివ్వడంలేదు. దానివల్ల వచ్చే 
లాభాన్ని అంతో యింతో “వుడతాభక్తి” స్మారకంగా వదలుకొన్నవాశ్లే, పదివేలూ యిరవైవేలూ 
వదులుకున్నవారు వదులుకుంటూవుంటే నేనున్నూ వదులుకొనడాన్ని గూర్చి యిందులో 
తెల్పడం పరిహాసాస్పదంకాకపోదు - అయితే “ఢిల్లీకిఢిల్లే పల్లెకుపల్లె” కదా? యీ వుద్యమం 
నెగ్గడం యేలాగ? అని సందేహమే కాని నెగ్గితే సంతోషించని ప్రాజ్ఞుడంటూ వుండనే 
వుండండు. నేను కోరేదల్లా మద్యపానంతో పాటు నల్లమందుకూడా నిషేధిస్తే యెందణో 


మద్యనిషేధం అవసరమే! 107 


బాలవృద్దాతురులు చిక్కుపడతారు. కనక దాన్ని మినహాయించడమే కాకుండా దాని వెల 
కూడా యిటీవల అభివృద్ది పొందిన స్థితినుండి తగ్గించి తేలికచేయవలసిందనిన్నీ దీని 
కెన్నో ఉదాహరణలు చూపవచ్చును. వ్యాసం చాలా విస్తరించింది. కళల మాట 
దేవుడెటుంగును గాని ప్రకృతం మద్యంతోపాటు నల్లమందు కూడా దొరక్కుండాచేస్తారేమో 
అనే భయంతో నేను దీన్ని మొదలుపెట్టి వున్నాను. సుమారు 16 సంవత్సరాలనుంచి 
నేను దాని సహాయంతోటే జీవయాత్ర గడుపుతూ వున్నాను. యీదేశంలో నావంటి 
వాళ్లెందబో ఉండి ఉంటారు. వీళ్లెవళ్లూ షోకేళాగా దీన్ని అభ్యసించినవాళ్లు కారు. అందుచెత 
దాన్ని తేలికవెలకు కాకపోయినా యిప్పటి వెలకేనా దొరికే టట్టుగాచేస్తే చాలునని 
కాంగైసుమంత్రులను కోరుతూ యీ వ్యాసాన్ని ముగిస్తూవున్నాను. 


x xX 3 


108 


సస్యగర్భభూదానం 


పెద్దలు దానాలవిషయంలో చాలా గ్రంథాల్లో వ్రాసివుంచారు. స్వీకరించడానికీ 
యివ్వడానికీకూడా బ్రాహ్మల కధికార ముందనిన్నీ క్షత్రియాదులకు యివ్వడానికి మాత్రమె 
కాని పుచ్చుకోవడానికి అధికారం లేదనిన్నీకూడా వారే వ్రాసివున్నారు. కాని యీ యిరవయ్యో 
శతాబ్దంలో బ్రాహ్మణేతరులు తిరగంబడి దాన్ని విశ్వసించడంలేదు. ముఖ్యంగా ఆ యా 
పురాణాలేమి ధర్మశాస్తాలేమి మీ బ్రాహ్మలే వ్రాసుకున్నారు. కాంబట్టి మీకు అనుకూలంగా 
వ్రాసుకున్నారు. అంటూ ఆపాతరమణీయమైన యుక్తి నొకదాన్ని చెప్పి పైవిషయాన్ని 
బ్రాహ్మణేతరులు తృణప్రాయంగా ఖండిస్తూ వున్నారు. నేనుకూడా బ్రాహ్మళ్లే అవడంచేత 
దీన్ని గుటించి యింతకన్న ఎక్కువగా వ్రాసినప్పటికి వృథా పరి(శమమే కాని ప్రయోజనం 
వుండదని యెంచి ఆజోలికిపోక ప్రస్తుతాంశాన్ని గూర్చి రెండుమాటలు వ్రాస్తూవున్నాను. 


దానాలలో చాలా విధాలున్నాయి. వాట్లలో చాలాభాగము యిచ్చేవాళ్లకు పుణ్యాన్ని 
సంపాదించే విన్నీ పుచ్చుకునేవాళ్లకు పాపాన్ని సంఘటించేవిన్నీ అని (గంథాల్లోనే 
వ్రాయంబడివుంది. బ్రాహ్మలు బ్రాహ్మలకోసం రాసుకున్నారని చెప్పేవారికి అనుకూలించని 
సంగతులుకూడా ఆ (గ్రంథాల్లోనే కనబడుతూ వున్నాయి బోలెందు. నిజమైన బ్రాహ్మండు. 
లేశమున్నూ ప్రతిగ్రహమే చేయకూడదని పలుచోట్ల వ్రాసివున్నారు. “పౌరోహిత్యం 
రజనిచరితం” అంటూ కొన్నిటిని యేకరుపెట్టి యివి నాకు జన్మజన్మాలకూ వద్దని 
భగవంతుణ్ణి ప్రార్థించినట్లు అభియుక్తులశ్లోకాలు కనపడతాయి. 


ఆ యీ నిషేధం కన్యాభూసరస్వతులనుగూర్చి యెక్కడా వున్నట్లు లేదు. అన్నాన్ని 
కూడా యితరత్ర స్వీకరించడానికి మనపూర్వులు వప్పుకోనేలేదు. “తస్మాదన్నం నగ్భహ్హీయాత్‌ 
ప్రాణః కంఠగతై రపి” ఆ కారణంచేతనే శ్రీ బులుసు పాపయ్యశాగస్తులవారి వంటి 
మహాపండితులు కొందటు యీ విషయంలో చాలా అసిధారావ్రతంగా ప్రవర్తించినట్లు 
వింటాము. కన్యకను వకరివల్ల స్వీకరిస్తేనేకాని ప్రపంచప్రవృత్తే సాంగదు కనుక దాన్ని 
నిషేధించలేదు. భూదానం పుచ్చుకోకపోతే కన్యాదానానికి వచ్చే చిక్కువంటి చిక్కు లేదుగాని 
యెందుచెతో దాన్ని నిషేధించలేదు. సరస్వతీదానం అంటే విద్యాదానం. దీన్ని నిషేధిస్తే 


లోకం అంధకారంలో పడిపోవలసి వస్తుంది. గనక దీన్ని కూడా వుభయతారకంకిందనే 
మనపూర్వులు జమకట్టివున్నారు. 


సస్యగర్భభూదానం 109 


(ప్రస్తుతం రాయదలచుకొన్నది భూదానాన్ని గుటించి, అట్టి భూదానాన్ని గ్రహణాది 
సమయాలలో యిస్తే దానివల్లవచ్చే పుణ్యం కోటిగుణిత మవుతుందని (గంథాలలో 
వ్రాసివుందడంచేత పూర్వరాజులు అగ్రహారాలు వగైరా అట్టి సమయాలలోనే యిచ్చినట్లు 
మనకు వారివారి శాసనాలవల్ల తెలుసూవుంది. 


అట్టభూమి సస్యగర్భంగా వున్నప్పుడు దానమిస్తే మరీ పుణ్యమని యెక్కడో 
వ్రాసివుండడంచేత వక సామాన్య గృహస్టురాలు యే పురాణ శ్రవణ సమయంలోనో 
ఆ సందర్భాన్ని విని సస్యగర్భభూదానం చెదామని సంకల్పించుకుందని వింటాము. అయితే 
యీ దానం అన్నది వారి వారి స్థితిగతుల ననుసరించి ఫలప్రద మవుతూవుంటుంది కాని 
యెక్కువ యిస్తే యెక్కువ పుణ్యమనిన్నీ తక్కువయిస్తే తక్కువ పుణ్యమనిన్నీ లేదు. అనగా 
వక మహారాజు వక అగ్రహారం దానమిస్తే ఎంతపుణ్యమో వక సంపన్న గృహస్థు వక 
యెకరం నేల దానమిస్తే అంతేపుణ్యం. యీలాగే వక లక్షాధికారి వక వేయి రూపాయిలిస్తే 
యెంతో వకఖిక్షాధికారి వక కాని ధర్మంచేస్తే అంతేఅని [గ్రంథాలు వప్పుకుంటాయి. 
యిక్తికిన్నీ పైసంగతి అనుకూలిస్తుంది. కాని లక్షాధికారి భిక్షాధికారి చేసినట్లుమాత్రం 
చెస్తే యుక్తంకాదు. అందుకే తన శక్తికొలదిగా దానం చేయవలసిందని చెపుతూ “విత్తశార్యం 
నకారయేత్‌” అనికూడా పలుచోట్ల వ్రాసివున్నారు. అదల్లా వుంచుదాం. 


యిపుడు జన(శుతిగా వచ్చుచున్న వక సామాన్యగృహస్ట్థురాలుచే సే సస్యగర్భ 
భూదానాన్ని గుణించి మాట్లాడుకుందాం. పాపం ఆ అమాయకురాలికి యధాశాస్త్రంగా 
సస్యగర్భభూదానం చేయాలనివుంది. పండినభూమి నెక్కడతెస్తుంది? అందుచేత యెవరినో 
ఆశ్రయించి నాలు మూడు పండిన వరివెన్నులతో కూడుకొన్న వక పెద్ద మంటిగడ్డను 
సంపాదించింది. దాన్ని జాగ్రత్తగా విడిపోకుండా వక పళ్లికతట్టలో పెట్టుకుని యేపుష్కర 
పుణ్యకాలమందో లేక యే సూర్యగ్రహణ చంద్రగ్రహణ కాలమందో యే కోటిలింగక్షేత్రానికో 
వచ్చి స్నానంచేసి డబ్బో దస్క్మమో దక్షిణతో ఆసస్యగర్భభూమిని దానంచేసి తరించినట్లు 
తృప్తిపడి యింటికి వెళ్లింది. విచారించిచూస్తే ఆ అమాయకురాలికి పుణ్యంవస్తే రావచ్చునేమో 
కాని అది సస్యగర్భభూదానం అనిపించుకుంటుందా? యీ మట్టి గడ్డను పుచ్చుకొన్న 
బ్రాహ్మండు దక్షిణి దక్కుట అనుకొని దాన్ని అక్కడే పారవేస్తాడు. గాని యింటి కేమేనా 
తీసుకువెళ్లి యేటేటా తాను పండించు కుంటాండా? అది ఆలా పండించుకోవడానికి 
వీలవుతుందా? కాదు గదా? అయితే ఆవిదకు పుణ్యం మాత్రం యేలావస్తుందని శంక 
రావచ్చును. ఆమె బుద్ధియందు లేశమున్నూ కళంకం లేదు. కాంబట్టి- “భావనా యదిభవే 
తృలదాత్రీ మామకం నగరమెవహి కాశీ” అన్నట్లు ఆమె భావనను పట్టి ఆపెకు సుకృతం 
కలిగితే కలగవచ్చు ననుకుంటాను. 


110 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఇప్పుడిట్టి సస్యగర్భభూదానాలే జరుగుతూ వున్నట్లు లేదుగాని యీలాటివి మాత్రం 
కొన్ని జరుగుతూవున్నాయి. వాటినే కొందలు విమర్శనాదక్టులు విమర్శించి 
ఖండిస్తూవున్నారు. వారికి నేచెప్పే సమాధానమేమిటంటే : మేడున్నవారు మేడెక్కేరనుకోండి. 
అది లేనివారో గోడే యెక్కి సంతోషిస్తారు. దూరాన్నున్న వస్తువు మేడమీందవారి కెంత 
గోచరిస్తుందో గోడమీందవారికిన్నీ అంతే గోచరిస్తుంది. కాంబట్టి వృథాగా మీరు విమర్శించి 
ఖండించడం యెందుకు? అంటాను. అంటే వారు వింటారూ? యేమేమో యుక్తులు 
చెప్పడానికి మొదలుపెడతారు. వారి యుక్తులున్నూ తోసివేయడానికి శక్యంకాదు. 
యెందుచేతంటారా? మేడమీందెక్కడమున్నూ గోడమీందెక్కడం వకటే అంటే మాత్రం బాగా 
వుంటుందా? ఆలాగయితే బోలెండు ద్రవ్యం వ్యయం చేసి మెడ లెందుకు కట్టుకోవాలి? 
దేని గౌరవం దానిదే. సస్యగర్భభూదానం ఆవిడ చేసింది కూడా అయితే నిజమైన 
సస్యగర్భభూదానం యొక్క గౌరవం యెవరికేనా కనపడుతుందా? యిప్పటి మెడల్సులాగే 
పదడయిపోమా? కాంబట్టి దీన్ని గుణించి బాగా ఆలోచించాలి. ఇంతే నేను వ్రాసేది. 


శ xX ఆ 


భీష్మ బ్రహ్మచారి గురుశిష్యవివాదం 
న్వ్యాయసమ్మతమెనా? 


భీష్ముణ్ణి గురించి నాలుగుమాటలు వ్రాస్తాను. భారతంలో యితని చరిత్ర సమగ్రంగా 
వున్నప్పటికీ అక్కడక్కడ వెదికితేనే తప్ప వాకటే చోట వుపలబ్ధం కాదు. యితండు శంతన 
మహారాజుకున్నూ గంగా దేవికిన్నీ జన్మించినవాండు. గంగ వొకానొకనది కదా! ఆ నదికిన్నీ 
మనుష్యుందైన శంతనుండికిన్నీ దాంపత్యం యెట్లా? అంటూ శంకిస్తే జవాబు చెప్పవలసింది 
లేదు. యీలాటి దాంపత్యాలు మన ఆర్యుల చరిత్రల్లో చాలా వున్నాయి. శ్రీ కృష్ణమూర్తికి 
కాళింది భార్యకావడం వగయిరాలు చూచుకోండి. వసుమహారాజుభార్య గిరికాదేవికూడా 
నదీసంతానమే. కాని అక్కడ ఆశుక్తిమతీనదికి భర్త మనుష్యుండుకాండు; కోలాహల పర్వతం. 
కనక యింత విరుద్ధంగా వుండదు ఆ కథ. 


రెండున్నూ జడపదార్హాలే. వస్తుతః మన ఆర్యుల మతంలో కుల పర్వతాలుగాని, 
మహానదులుగాని కేవల జడపదార్దాలు కావనిన్నీ, వీటికి అంతరాత్మ దేవతగా వుంటుందనిన్నీ 
నిశ్చయింపంబదినట్లు తేలుతుంది. 


“శ్లో. అస్తుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయః.” 


అంటూ కాళిదాసంతటి మహాకవి చెప్పడం సాధారణంగా తటస్టించదుకదా! కాళిదాసు 
పరిశీలన సామాన్యమైనదంటే ప్రాజ్ఞులెవ్వరూ విశ్వసించరని వేటే చెప్పవలసి వుండదు. 
కాంబట్టి సూర్యచంద్రాది ఖగోళస్థ పదార్ధములేమి, నదీపర్వతాది భూగోళస్థ పదార్ధములేమి 
కేవలజడములుగా సామాన్యదృష్టికి గోచరించినప్పటికీ విశేషజ్ఞుల దృష్టిలో వీటికన్నిటికిన్నీ 
అంతరాత్మ వుండడం సిద్ధాంతమే. కర్ణుడు సూర్యపుక్రుండై నట్లే భీష్ముండు గంగా పుత్రుడే. 
ఒకచోట తల్లి మానుషి, తండ్రి దేవత, వేటొకచోటో తండ్రి మనుష్యుడు తల్లి దేవనది. 
ఆయీ భీష్ముండు తల్లివద్దనే బాల్యంలో పెంపంబడ్డాడు. యేలా పెంచిందో యలా పెరిగాడో 
వివరించడానికి భారతంలో కూడా తగినంత ఆధారం కనపడడంలేదు. తల్లిద్వారాగానే 
వసిష్టుణ్సి శుశ్రూషించి వేదాదికాన్ని అభ్యసించాడు. పరశురాముణ్ణి శుశ్రూషించి 
ధనుర్వేదాన్ని అభ్యసించాడు. భీష్ముడికి తెలిసినధనుర్విద్యలో వక్కమోహనాస్త్రం తప్ప 


112 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


యావత్తుశస్రాస్రాలున్నూ పరశురాముండు ద్వారాగానే వచ్చినట్లు భారతంవల్లనే తేలుతుంది. 
అర్జునుండికో? అలా కాదు. ముందత్తిగా బడిచదువు ఓనమాల మోస్తరు శస్త్రవిద్య 
కృపాచార్లగారి వద్ద జరిగింది. తరువాత చాలాగ్రంథం ద్రోణాచార్లగారివద్ద జరిగింది. 
ట్రయినింగుకూడా [డ్రోణాచార్లగారివద్దనే అనుకోవాలి. ద్రుపదుణ్ణి కట్టి తీసుకురావడం 
ఆ (టయినింగులోకే చేరుతుంది. ఇంతతోకూడా యితని విద్య సమాప్తం కాలేదు. 
శ్రీ పరమేశ్వరుండు, దేవేంద్రుడు మొదలైన దిక్పాలకులు వీరంతా అర్జునుడికి అంతో 
యింతో గురుత్వం చేసినవారే, ప్రధానగురువైన ద్రోణాచార్లగారికికూడా తెలియని మోహనాస్త్ర 
ప్రయోగంకూడా మన అర్జునుడికి తెలుసును. యిది భీష్ముడికి సోదర ప్రాయులైన 
వసువుల ద్వారాగా సంక్రమించింది. అర్జునుడికి దీన్ని తాతగారుపదేశించినట్లు భారతంలో 
కనపడదు. బహుశః స్వర్గంలో యింద్రాదులు కొన్ని అస్తాలు ప్రసాదించిన తరుణంలో 
వసువులు దీన్ని (ప్రసాదించి వుంటారని తోస్తుంది. నన్నయ్యగారు - 


“..పాశుపతాదిక దివ్యబాణముల్‌ 
హరసుర దేవరాజ నివహమ్ములచేం బడ సెంగ్రమమ్మునన్‌.” 


అని సంగ్రహంగా చెప్పివున్నారు. ఏమైనా అర్జునుడు మాదిరిగా భీష్ముండు 
చాలామందివల్ల ధనుర్వేదాన్ని అభ్యసించలేదు. ఒక్క పరశురామునివల్లనే సమస్త 
ధనుర్విద్యను సంపాదించుకున్నాండు. తండ్రిగారికి ద్వితీయ వివాహం చేయవలసివచ్చి 
ఆ సందర్భంలో అవసరమవడంచేత బ్రహ్మచర్యవ్రతాన్ని పూని గురువుగారికి సర్వవిధాలా 
దీటయిన శిష్యుండని పించుకున్నాండు. పరశురాములవారు ఆజన్మబ్రహ్మచారిగా యెందుకు 
వుండవలసివచ్చిందో? చూచినంతలో నాకు యేగ్రంథంలోనూ వుపలబ్దం కాలేదు. మురారి 
నాటకంలో - “శ్లో; ఆజన్మ బ్రహ్మచారీ” అని వ్రాయంబడివుంది. బహుశః యెక్కడో ఈ 
విషయం పురాణాలలో వుండేవుంటుందనుకోవాలి. అదిన్నీ కాక ఆయనకు కాస్త గోంచీ 
పెట్టేవయస్సు వచ్చింది మొదలుకొని యెవళ్లతోనో రాజులతో పోట్లాటలతోనే సరిపోయింది. 
అందులో యెదురుకున్నవాళ్లే లేరుకదా! తుదకు శ్రీరామమూర్తివారు కాంబోలును కాస్త 
క్షత్రియతేజాన్ని చూపించారు. ఉభయులున్నూ విష్ణుతేజస్సంభవులే అవడంచేత అందులో 
అంత అవమానం వున్నట్టు ఆయనా భావించుకొన్నట్టులేదు; చరిత్రకారులున్నూ భావించు 
కోలేదు. కాని అది మొదలుకొని వైరాగ్యానికి దిగి యేదో తపోగోష్టితో మహేంద్రపర్వతం 
మీంద కాలక్షేపం చేయడంతప్ప ఆయనకి యితర ప్రసక్తి లేనేలేదు. చాలాకాలం యుద్దాలే. 
పిమ్మట తపస్సు. యింక వివాహ (ప్రసక్తికి అవకాశం యొక్కడ? 


భీష్మ బ్రహ్మచారి గురుశిష్యవివాదం న్యాయసమ్మతమేనా? 113 


ఈ పరశురాముడు సాక్షాత్తూ పరమేశ్వరుండి దగ్గిఅ శస్త్రవిద్యాభ్యాసం చేసినట్టున్నూ 
ఈశ్వరుందున్నూ, పార్వతిన్నీ యీయన్ని కుమారస్వామి కన్నా మిన్నగా ఆదరించినట్టున్నూ 
తలుచు నాటకాలలో కవులు వ్రాస్తూవచ్చారు. పురాణాలలో ఈ విషయం యెక్కడవుందో 
తెలియదు. అంతో యింతో ఈశ్వరశిష్యరికం అర్జునుందిక్కూడా వుండడంచేత 
పరశురాముండున్నూ అర్జునుండున్నూ సతీర్చులనికూడా అనుకోవచ్చును. భీష్ములవారో 
యీశ్వరుండికి ప్రశిష్యుండు. ఇంతటిస్వార్థత్యాగి అప్పుడేకాదు యెప్పుడున్నూ లేడని 
చెపితే వొప్పనివారుండరు. స్వార్ధత్యాగులలో శ్రీరాములవారు ప్రథమగణ్యులే, కాని ఆయన 
వివాహాన్ని కూడా మానుకున్నవారుకారు. రావణవధానంతరం చాలాకాలం రాజ్యంకూడా 
చేసివున్నారు. భీష్ముండో వివాహాన్నీ వదలుకున్నాండు, రాజ్యాన్నీ వదలుకున్నాండు. అట్లని 
తపస్విగా వుండలేదు. కుల ధర్మమైన క్షాత్రాన్ని నిర్వహిస్తూ బ్రహ్మచర్యాన్ని అవ్యాహతంగా 
నడుపుతున్న మహానుభావుండు. 


66 


న్మావధి చచ్చునంతకు రవంతయు లోటునులేనివారి నెం 
దవినియుంటిమే ఆ ముల 
అని యాయన్నిగూర్చి అశ్వమేధంలో మేము ప్రశంసించివున్నాము. యిట్టి భీష్మునికి 
సకల ధర్యవేత్తకు అంతో యింతో కాక తన యావత్తు ధనుర్విద్యకున్నూ మూలభూతుండైన 
పరశురామునితో యుద్ధం చేయక తప్పింది కాదు. దైవతంత్ర మనివార్యం కదా! యే 
కొంచెం గురుశిష్యభావం వున్నా గురువును యెదిరించడానికి శిష్యుందికి అధికారం లేనట్టు 
మన ఆర్యులమతం చెప్పుతుంది. అట్టిస్టితిలో భీష్ముండు చేసినపని స్టూల దృష్టిని విచారిస్తే 
సమర్థనీయం కాదు. అయితే పరశురాములు కేవలం ఆశ్రితపక్షపాతాన్నే పురస్కరించుకొని 
చేయందలంచుకొన్న వుపకారానికి భీష్ముణ్ణి తోడ్బడవలసిందని విధించాండు. ఆపనిచేస్తే 
భీష్ముండు కేవలం నింద్యుండు కావలసివస్తుంది. అందుచేత అందుకు అంగీకరించలేక 
పోయాండు. దానితో శీఘ్రకోపి కావడంచేత పరశురాములు మండిపడి తనతో యుద్దానికి 
రమ్మన్నాండు. భీష్ముండు యెన్నోవిధాల బతిమాలుకున్నాండు కాని పరశురాములు వినలేదు. 
తనగండ్రగొడ్డలికి యెందజో యిదివజలో క్షత్రియులు బలి కావడంచేత భీష్ముణ్ణికూడా 
ఆలాగే చేయంగలనుకదా! అని ఆయనకి పూర్తి ధిమాకువుంది. భీష్ముండికో? గురువుగారు 
తన్నయితే వోడించలేరని తెలుసునుగాని ఆయనికి యెదురుగా వుండి యుద్ధంచేయడం 
ధర్మం కాదని సంశయింపవలసివచ్చింది. అందుచేత బతిమాలు కోవడానికి మొదలు 
పెట్టాండు. పోనీ గురువుగారు చెప్పినట్టు చేస్తేనో? యిహపరాలు రెండూకూడా చెడతాయి. 


114 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అందుచేత అంబా వివాహానికి వప్పుకోలేక పోయాండు. గురువుగారు “కత్తేస్తావా? 
బద్దేస్తావా?” అంటూ గండ్రగొడ్డలి చూపి స్తూ ప్రాణగొడ్డంగా భయపెట్టడానికి 
వుపక్రమించారు. చూపిస్తే చూపించారుగాక? ఆయన పెద్దలు అని వెనుకదీస్తే స్తే కులధర్నానికే 
లోటు రావలసివచ్చింది. యెట్లో బతిమాలు కుందామంటే బతిమాలినకొద్దీ బిల్దిబిగిసి 
కయ్యానికి కాలు ద్రవ్వడం జరిగింది. దానిమీంద కొంచెం బెడిదంగా జవాబుచెప్పి 
చూచాండు. ఆ బాపతు పద్యం వకటి వుదాహరిస్తాను. 


క. క్షత్రియులం దొల్లి యలుకకుం 
బా(త్రముచేసితటె? నాందుబలియుండు గంగా 
పుత్రుండు పుట్టమిం గా కిది 
యీ త్రయినింకేల? చెల్లు నెటుంగవె? నన్నున్‌. 


యిలా కొంచెం బెడిదంగా మాట్లాడింది సర్వసన్నద్ధుండై వచ్చిన తరవాతనే. 
అంతకుముందు యింతకంటె కొంత మృదువుగానే మాట్లాడి చూచాండు. 


“ఇట్టి కృత్యం బాచరించుటకంటె నీచేత నెట్లయినను లెస్స” 


అన్నాడు. అని వూరుకోలేదు; అక్రమంగా, అధర్మంగా, అనవసరంగా నన్నుమీరు 
యుద్దానికాహ్వానిస్తూవున్నారు. యిందులో నేను మిమ్ముల్ని వోడించవలసివస్తుందని సంశ 
యిస్తానేమో అని మీ అభిప్రాయమేమో? అట్టి సంశయంతో నాకు లేశమున్నూ అవసరం 
లేదు. అయొచ్చేది పయొచ్చేదీ ఆలోచించకపోవడమే కాకుండా ధర్మాధర్మ విచక్షణకూడా 
చేయకుండా నన్ను మీరు ఆహ్వానిస్తున్నారు. అని యీ క్రింది మాటలు పలికినాండు. 
తే.గీ. “గర్వియై కార్యమిట్టి దకార్య మిట్టి 
దని యెజబుంగక లోకంబు చనుపథమునం 
దిరుగ కున్మదవృత్తి వర్తించునట్టి 
వాని గురునైన దండింపవలయు నండ్రు” 


పయికిట్లు చెప్పడమైతే చెప్పినాండు విధిలేక కాని భీష్మునికి సుతరామున్నూ గురునితో 
యుద్ధం చెయడం యిష్టంలేదు. లేకపోతే మాత్రం తప్పుతుందా? గురువుగారు మూర్గ్ధప్పట్టు 
పట్టి కూర్చున్నప్పుడు. సరే యేలా గయితే యేమీ “అంగీకృతా గ్లానిర్నదోషాయ” అనుకొని 
యుద్దరంగంలోకి ప్రవేశించాడు. చాలా రోజులు యుద్ధం జరిగింది. తుట్టతుదకు 
మోహనాస్త (ప్రయోగంతో శిష్యుడు గురువుగారిని విజితుణ్ణి చేయడానికి సిద్ధపడుతూ 
వుండంగా నారదాది మహాబుషులు- “ఓం శాంతి శాంతి శాంతిః” చెప్పి గురువుకు 


భీష్మ బ్రహ్మచారి గురుశిష్యవివాదం న్యాయసమ్మతమేనా? 115 


చెప్పేమాటలు గురువుకూ, శిష్యుడికి చెప్పేమాటలు శిష్యుడికి చెప్పి యెట్లాగయితే 
యేమి రాజీచేశారు. ఈ యుద్దానికి కారణ భూతురాలైన అంబనే శిఖండిపదంతోటి 
ఇటీవల భారతంలో వాడింది. ఈలాటి అకార్యాన్ని పురికొల్పిందని కాంబోలు ఈశిఖండి 
పదం లోకంలో తిట్టుగాకూడా యిటీవల మాటథింది. “గండా మొండి శిఖండి బండలకు 
లెక్కల్లేని నాల్మల్‌గదా!” లోనైన వాటివల్ల పైసంగతి తేలుతుంది. వూరికే అంబను 
దూషిస్తారుగాని నిజానికి లోపమంతా పరశురాములదే. అయితేనేమిగాక! పరశురాముండు 
నిజమైన శూరాగ్రేసరుండవడంచేత శిష్యుండి ప్రజ్ఞకు సంతోషించాండు, కౌగిలించుకున్నాడు 
ఆశీర్వదించాడు కూడాను. భీష్ముండు తనకు జయం కలుగుతూ వున్నప్పటికి యా జయం 
జయంకింద చూచుకోకూడదని యెటింగినవాందవడంచేత నారదుండున్నూ తనతల్లి 
గంగాదేవిన్నీ చెప్పిననీతికి ప్రతిచెప్పక అంగీకరించి పరశురాముండిదగ్గరకు వెళ్లి సాష్టాంగ 
నమస్కారం చేశాండు, క్షమాపణ చెప్పాండు. జయలక్ష్మీ శోభితుండై కూడా వినయ 
వినమితుండైన శిష్యుణ్ణి యెంతగౌరవించాలో అంతా గౌరవించి పరశురాముండు 
ఆదరించాడు. పరశురామునితో గంగ చెప్పే వుపశమనవాక్యాలలో కొంచెం తన కొడుకు 
(ప్రవర్తనకు అనుకూలంగానే స్ఫురించేటట్టు మాట్లాడింది. ఆమాటలు వుదాహరిస్తాను. 


స శిష్యుండు దేవవతుండు, వానియెడ నలుగందగునే? వాండు తగవు మాలినపనిం 
జేయంజాలక పెనంగె, నింతియకాని విరోధిగాండు.” 


పైమాటలవల్ల లోపమంతా గురువుగారియందే వుందని గంగ తేల్చినట్లయింది. 
అయినప్పటికీ యథార్థం వప్పుకోవడం సజ్ఞనలక్షణమున్నూ శూరలక్షణమున్నూ కనక 
పరశురాములు (ప్రతి చెప్పక చట్టన శిష్యుణ్ణి ఆదరించి బుజ్జగించాడు. గురువుగారి ఆజ్ఞను 
శిరసావహించి భీష్ముండు యుద్దానికి సిద్ధపడ్డాండు గనుక ఆయీ చరిత్ర లోకంచేత యింతగా 
మన్నించంబడుతూవుంది, కాని భీష్ముడు యుద్దానికి వెనుతీయడమే జరిగితే ఆ యీచరిత్రకు 
లేశమున్నూ గౌరవమే లేకపోయేది. యితరులమాటెందుకు? పరశురాములుకూడా “అయ్యో! 
యేలాటి పిజికిపంద నాకు శిష్యుండైనాలొదని తనలో తాను సిగ్గుపడేవాండు. శూరత్వప్రసక్తి 
వచ్చినప్పుడు గురుశిష్యులేకాదు, పితాపుత్రులే కాదు తమ తమ ప్రజ్ఞావిశేషానికి ప్రాధాన్యం 
యివ్వవలసిందే. కాని బంధుత్వానికి ప్రాధాన్యం యివ్వడానికి అవకాశం లేదని లోకానికి 
యీ చరిత్రేకాదు, అర్జున బభ్రువాహనుల చరిత్రకూడా చెపుతూవుంది. బభువాహనుండు 
యెంతో వినయంగా దర్శనానికి వచ్చి నమస్కరిస్తే అర్జునుందేలాటి జవాబు 
చెప్పినాండోచూడండి- 


116 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఉ. నాకొమరుండ వంచు నెటునమ్ముదు? నశ్వముం గట్టి పెట్టితో 
వీంక నెదిర్చితో? యిదియు విందగునే నరపాలసూతికీ 
రాక గనుంగొనంగ నిను రాకొమరుండ వటన్నమాటకే 
లోకము విశ్వసింపదెటులో? యింకనాకొమరుండ వన్నచో. 


శూరునకు శూరుందుకాని కొడుకునం దెలా గౌరవం వుండదో వీరునకు వీరుండుకాని 
శిష్యునియందున్నూ ఆలాగే గౌరవం వుండదని చెప్పనక్కరలేదు. వేయిమంది 
అగస్వ్యభ్రాతలకు గురు వనిపించుకోవడంకన్న భీష్మునివంటి వొక్కనికి గురువనిపించు 
కోవడమే గురువుకు సంతోషదాయకము. అట్టి గురుత్వానికే అందటూ ఆశించతగ్గది. 
మురారి మహాకవి యేమన్నాడు? 


“స్థానే స్వశిష్యనివహై ర్వినియుజ్యమానా విద్యాగురుం హి గుణవత్తర మాతనోతి” 


అన్నాండు. యెక్కువ అదృష్టవంతులైన గురువులకుంగాని వారిని మించిన 
శిష్యులున్నూ కొడుకులున్నూ వుండితీరవలసిందిగా కవులనాదిగా అభిప్రాయపడుతూన్నట్లు 
యెన్నో చరిత్రలు సాక్ష్యమిస్తాయి. నిజంగా అట్టి శిష్యులూ, కొడుకులూ వున్నారో లేదోగాని 
వున్నట్లు కవులు వ్రాస్తూ వున్నారు. ఆలా వ్రాస్తేనేకాని కవులకు సంతుష్టి వున్నట్లు తోంచదు. 
“పార్థ ఏవ ధనుర్ధరః” అనిపించుకొన్న అర్జునుణ్ణి కొడుకు బభువాహనుండు వోడించిన 
సందర్భానికి గంగాశాపం కారణంగా వుంది. కనక అంతగణనీయం కాకపోయినా 
శ్రీరాముణ్ణి పసికుజ్బలు కుశలవులు వోడించినట్టు కవులు చిత్రించారే! యిది 
విశ్వసనీయమేనా? అట్టి కవులమీంద శ్రీరామునికి కోపం రావడానికి మాజు అనుగ్రహమే 
వున్నట్లు తోస్తుంది. ఎందుచేత? ఇట్టి కల్చ్పనాచమత్కృతిగల కవులే లేకపోతే శ్రీరాముండు 
అదృష్టవంతులలో అగ్రేసరుండు కాకపోవలసివస్తుంది. తన కొడుకులు తన పేరు 
ప్రతిష్టలమీందనే ఆధారపడడానికి కవుల కెవ్వరికీ యిష్టం లేనట్టు కనపడుతుంది. అందులో 
పిల్లల మట్టికవి యూ విషయంలో వ్రాసినపద్యం మటీ అద్భుతంగా వుంటుంది. యిదివజలో 
వకటి రెండుసార్లు వుదాహరించినదే అయినా ఆ పద్యాన్ని మళ్లా వుదాహరిస్తాను. 


క. అనిచదివి లవుండు రాఘవ 
మనుజేంద్రుని తల్లి వీరమాతంట సీతా 
జనని కుశలవుల నిరువురం 
గనియు నకట! గొద్దువోయెం గడపట ననుచున్‌. 


ఇక్కడ సర్వాత్మనా గ్రంథకర్తతాత్సర్యం రాముణ్ణి అధఃకరించడం కాదు. రాముణ్ణి 
సర్వోత్కృష్టుణ్ణి చేయడమే “పు పుత్రాదిచ్చేత్స్వరాజయం” అన్నసూక్తికి వుదాహరణం కాన్‌ 


భీష్మ బ్రహ్మచారి గురుశిష్యవివాదం న్యాయసమ్మతమేనా? 117 


శూరుండుగాని, పండితుండుగాని అంతగా గణనీయుండు కాడనియ్యేవే ఆయా కవుల 
తాత్సర్యం. గురు శిష్యుల విషయంకూడా యీలాగే చూచుకోవలసి వుంటుందని మురారి 
మహాకవి ప్రవృత్తివల్ల గోచరిస్తుంది. పరశురాముండుకూడా భీష్ముని విషయంలో యీ 
అంబా ్రసక్తిదాంకా మంచి హృదయంతోటే వుండేవాడు. ఆసందర్భం యీ పద్యం 
చెపుతుంది. 


మ. విలువిద్దెం బలుమంది కిచ్చితిని మీ పృధ్వీశులందేమి పా 
యులయందేమి నినున్‌ బలెన్‌మదికి నేరున్‌ మోదమున్‌ గూర్పరీ 
యిలనిన్నున్‌ బలెం గీర్తికిన్‌ దెరువులై యేపారం బో రొక్కరున్‌ 
గలిగెన్నాకు భవద్వశంబున యశఃకల్యాణ లీలాగతుల్‌.” 


యేదో హేతువు కలిగేదాంకా హృదయం యెవ్వరికీ మంచిగానే వుంటుంది. హేతువు 
కలిగినప్పుడుకూడా హృదయం చెడకుండా వుంటేనే అది కవివర్ణ్యం అవుతుంది. హేతువు 
కలిగినప్పుడేనా పరశురాముడు యుద్దానికి రమ్మన్నాండు కాని అంతకంటె అనుచితమైన 
సంభాషణ లేశమున్నూ చేయలేదు. ముఖ్యంగా యీ అంశం మనం గమనించాలి. 
యుద్ధంలోనెనా పరశురాముడు సుఖసుఖాల వోడేవాండు కాండు. కాని బొత్తిగ తనకు 
తెలియని మోహనాస్త్రం వకటి శిష్యుండికి తలియటంచేత వోడిపోవలసి వచ్చింది. బహుశః 
అది యిప్పటి విషవాయు ప్రయోగం వంటి దనుకుంటాను. అప్పుడు మాంత్రికాలన్నీ 
నేందు తాంత్రికాలుగా మాజి మన కాయా పురాణ వాక్యాలయందు విశ్వాసాన్ని 
కల్పిస్తూవున్నాయి. ఇటువంటివే లేకపోతే ఇప్పటివారిలో అనేకులు పురాణాలన్నీ 
పుక్కిటిగాధలే అనటానికి సందేహం వుండదు. పురాణాలలో కొన్ని అర్ధవాదాలు లేకపోలేదు. 
గాని అన్నీమాత్రం అర్ధవాదాలుకావు. అర్ధవాదమంటే దేన్నో బల పబిచడానికి యేదోవకకథ 
కల్పించి చెప్పడం. సత్యాన్ని బలపబచడానికి వూరికే “సత్యం వదలని బోధించడంకంటె, 
హరిశ్చంద్రోపాఖ్యానంద్వారాగా బోధిస్తే బాగా వంటపడుతుందికదా! ప్రతివిషయంలో 
నున్నూ యిట్టివున్నాయి. సంగీతంలో యేదో వకరాగానికి స్వరాలు “రిగపధసా” అని 
వున్నాయనుకోండి. ఆ అక్షరాలు అయిదున్నూ వుపదేశించి వూరుకుంటే శిష్యుందికి బాగా 
తెలియదు. దాన్ని వక వర్ణంద్వారాగానున్నూూ కృతిద్వారాగానున్నూ బలపరిస్తే ఆరాగం 
బాగా శిష్యుండికి వంటపడుతుంది. యీ అర్ధవాదాల మతంలో కథలన్నీ కల్పనకిందకే 
వస్తాయి. ప్రస్తుతం మనం యేకథను గూర్చి ముచ్చటించుకున్నామో ఆ కథానాయకుడు 
భీష్ముండుగాని ఆయన గురువుపరశురాముండుకాని మరికొన్ని పాత్రలు యీకథకు 
సంబంధించిన యితరాలుగాని లేనేలేవనుకోవాలి. అట్లే చెప్పేదేమిటి? “గజంమిథ్య 


118 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


పలాయనంమిథ్య”గా వుంటుంది. గురువును మించిన శిష్యులుంటారనిన్నీ బొత్తిగా గురువు 
ధర్మేతరంగా తొక్కుకు వస్తూవుంటే ధర్మబద్ధమైన యుద్దానికి శిష్యుండు అంగీకరించ 
వచ్చుననిన్ని దీనివల్ల తెలుసుకోవలసి వుంటుంది. చాలాకథలు యీలాటి అర్ధవాదాలుగా 
పుట్టినట్టే మనలో విజ్ఞులు అభిప్రాయపడతారు; భారతంలోకూడా కొన్ని కథలు అర్ధవాదాలు 
అంటే కేవల కల్పితాలు లేకపోలేదు. గాని ప్రధానకథకు సంబంధించిన భీష్మాదిపాత్రలు 
మాత్రం యీ తెగలోకి చేరేవికావు. పరశురామ భీష్ములకు సంబంధించిన చరిత్రను 
గూర్చి లోకంలో యింకోవిశేషం కనపడుతుంది. యెక్కడోతప్ప బాహుపరాక్రమంచేత 
క్షత్రియులను వోడించిన బ్రాహ్మణులు లేకపోవడంచేత కొందబు క్షత్రియులకు ఆ కథాభాగం 
పురాణం జరుగుతూ వున్నప్పుడు వినడం చాలా కష్టంగా వుంటుంది. అట్టి సమయంలో 
గంభీరహృదయులు కొందజు యేలాగో పైకితేలకుండా కాలక్షేపం చేస్తారుగాని 
కొందబుమాత్రం త్వరగా కానివ్వండి అంటూ పౌరాణికులను తొందరపెట్టడం ద్వారాగా 
తమ అసూయను ప్రకటించడంకలదు. భీష్ముండు పరశురాముణ్ణి వోడించే ఘట్టంలో 
యీలాటి తొందర వారు కనపజచరనిన్నీ వింటాను. దీన్నిబట్టి అనాదిగా జాత్యభిమానం 
మనదేశంలో కనబడుతుందని విస్పష్టం. యీ మాదిరిదే అని చెప్పంజాలంగాని 
యేదోమాదిరి జాత్యభిమానం ఖండాంతరాలలోనున్నూ కనపడుతూనే వుంటుంది. ఆయా 
విషయం యీ మధ్య ఎడ్వర్లు చక్రవర్తిగారి వివాహంలో అందటికీ విస్పష్టం అయిందే. 
కాంబట్టి విస్తరించనక్కజలేదనుకుంటాను. నిన్న మొన్నటినుంచి యీ జాతిబాధ 
కవిత్వానిక్కూడా కనపడుతూవుంది. సంబంధబాంధవ్యాలకు జాతిభేదం పాటింపని సంఘాల 
క్కూడా తక్కిన విషయాలకు యిది బంధిస్తూనే వుంటుందని ఖండాంతరాలవారి ప్రవర్తనవల్ల 
తేటతెల్లమవుతూ వుండడంచేత బాగా ఆలోచిస్తే మనహిందువుల యేర్చాటే బాగుందేమో? 
అనిపిస్తుంది. యిది విషయాంతరం. మనకు ప్రస్తుతం భీష్ముని చరిత్ర. యింత జ్ఞాని, 
యింత శూరుడు, యింత ధర్మాత్ముడు, రాజులలోనే కాదు యితరులలో కూడా లేడంటే 
వప్పనివారుండరు. యీతని పరమపదారోహణంకూడా మిక్కిలి వర్ణసీయంగా వుంటుంది. 
ఆ సందర్భం అశ్వమేధంలో కొంత విస్తరించి వుంది. ధర్మరాజుకు ధర్మబోధ చేయడానికి 
శ్రీకృష్ణభగవానులుయీయన్ని నియమించడంవల్ల బాగా ఆలోచిస్తే శ్రీకృష్ణ భగవానునికి 
తెలియని ధర్మ సూక్ష్మాలు యాయనకు తెలుసునని మనం నిశ్చయించు కోవచ్చును. అట్టి 
ధర్మజ్ఞుండు కనుకనే శ్రీకృష్ణునికన్న మిక్కిలి వృద్ధయియుండిన్నీ కృష్ణుండు భగవదవతారమని 
యెటింగినవాం డవడంచేత మోక్షార్థియెన భీష్ముండు శ్రీకృష్ణభగవానుణ్ణే శరణ్యునిగా స్తుతిస్తూ 
వచ్చాండు. ధనుర్ధరుండై శ్రీకృష్ణుణి బాణాలతో చాలా నొప్పించినప్పటికీ భక్తిని కనపయుస్తూనే 
వుండెవాండు. యుద్ధధర్మ సర్వస్వవేది కావడంచేత కృష్ణుణ్ణి బాణాలచే నొప్పించియున్నాండు. 


భీష్మ బ్రహ్మచారి గురుశిష్యవివాదం న్యాయసమ్మతమేనా? 119 


గాని లేకపోతే అట్టిపనికికూడా అంగీకరించేవాండు కాందు. ఆయీ అపరాధానికి 
తుట్టతుదను క్షమాపణ చెప్పినట్టు మా పాండవాశ్వమేధంలో వ్రాసి వున్నాము. ఆ పద్యం 
వుదహరించి యీ వ్యాసాన్ని ముగిస్తాను. 


చ. మృదువగు వెన్నవంటిది శరీరము నీయది యెప్పు కష్టమ 
న్నది సయిపంగనేరదు పదారు సహస్రములిందుకై సదా 
మరి జపియింత్రుగోపికలు మాధవ! నిష్మరుణుండనైననా 
ప్రదరము లిందునాటి యపరాధ మొనర్చె ననుగ్రహింపవే. 


శ్రీకృష్ణునియందు భీష్మునికివున్న భక్తిపారవశ్య మెట్టిదో తెలుసు కోవాలంటే 
పోతరాజుగారి భాగవతపద్యాలవల్లనే తెలుసుకోవాలి. తిక్కన్న గారి భారతంలో వక పద్యం 
కాంబోలును- 


ఆ.వె. “బలము నీవ నాకు భక్తుండ నీయెడ నాలు బిడ్డ లేనియట్టివాండ” 


అనేది యున్నది. పోతరాజుగారు చాలా పద్యాలు వ్రాసి భీష్మపాత్రలో తాను 
ఏకీభవించిన తన్మయత్వాన్ని ప్రకటించియున్నారు- “తెరలిచనుదెంచు దేవుండు దిక్కునాకు” 
అనే పద్యం వగయిరాలు పలువురు భక్తులకు కంఠపాఠమే. కనక వుదాహరించ నక్కజలేదు. 
“లోకుల రసనలె, యాకులుగా నుండునట్టి యవివో! కవితల్‌” అనే భాగ్యం పట్టన కవులలో 
పోతరాజుగారు మొట్టమొదటివారు. యీయన భీష్ముని భక్తిని వర్ణించినట్లు తిక్కన్నగారు 
వర్ణించలేదు. పూర్వకవులతోపాటు పేరు తెచ్చుకోవాలంటే తరువాతవారికి వక వుపాయం 
కనబడుతుంది. యేమిటంటే? వారు విస్తరించని విషయా లేమేనావుంటే వాట్లని పెంచి 
వ్రాయడమే. ప్రస్తుతం భీష్ముని విషయమై పోతన్నగారు చేసినపని అదే. అయితే అసలు 
వాణియందు రసమంటూ వకటి వున్నప్పుడే యీ వుపాయం పనిచేస్తుందిగాని అది లేని 
కవిత్వాలకు ఆయీ వుపాయాలు లేశమున్నూ పనిచేయవు. బాణుయడికి పూర్వమందున్న 
కవులకేమీ చిక్కులేదుగాని తరవాత బయలుదేలిన కవులకు- 


“బాణోచ్చిష్టం జగత్సర్వమ్‌” అనే చిక్కు వచ్చింది. ఇది స్టూల దృష్టులమాట. యేదో 
మార్గాంతరాన్ని పురస్కరించుకొని శ్రీనాధాదులందజూ పేరుతెచ్చుకొన్నారా, లేదా అంటే 
జవాబు లేదుకదా! పోతరాజుగారు బాణుండికి తరవాతివారే అయినా రసవంతమైన 
వాణి వుండడంచేత పేరు వచ్చింది. ఈలాగే పలువురు పేరుపొంది వున్నారు. దీన్ని 
గూర్చి మటొకప్పుడు మాటాడుకుందాం. భీష్ముణ్ణిగూర్చి యెవరు వ్రాసినప్పటికీ 
పోతరాజుగారు వ్రాసినట్లుండదన్నది ప్రస్తుతం. భీష్ముడు చేసిన ప్రతిపనిన్నీ శాస్త్రసమ్మతమే 
అయిన దన్నందుకు ఆయనకు తటస్టించిన వుత్తమలోకావాప్తి సాక్ష్యమిస్తూ వుంది. 


120 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


స్థూలదృష్టులేమో యితజణ్ణి కృతఘ్నుండంటారు. అది సత్యదూరం. యితండు కృతాన్ని 
లేశమున్నూ మబచింది లేదు, లేనేలేదు. శిష్యుణ్ణి కాదన్నాడా? లేదుకదా? దుర్యోధనుని 
తరఫునవుండి యుద్దంచేస్తూ పాండవులకు తనగుట్టూ మట్టూ చెప్పడం యుక్తంకాదని 
స్థూలదృష్టులనడం కలదు. కాని సూక్ష్మదృష్టా విచారిస్తే అదిన్నీ యుక్తంగా కనపడదంటాను. 
వుభయులున్నూ భీష్మునికి బాంధవ్యంలో వొక మాదిరివారే. ప్రవర్తనలో పాండవులు, 
(ప్రేమించతగ్గవారవడంచేత భీష్మునికి పక్షపాతం చూపవలసి వచ్చింది. మొదటినుంచీ ఆ 
పక్షంలో వుండి తీరా యుద్ధ సమయానికి అక్కడనుంచి తప్పుకొనేయెడల యింకోమాదిరి 
అపయశస్సు వస్తుందికదా? అందుచేత ఆ పక్షాన్నే వుండి యుద్ధం చేయవలసివచ్చింది. 
అయినా తన శక్తిని లేశమున్నూ దాంచుకోలేదు. దుర్యోధనుండికి యిచ్చిన వాగ్గానాలన్నీ 
నెజవేర్చాండు. అదిన్నీకాక పదిరోజులు యేకాధ్వరంగా యుద్ధంచేశాండు శతవృద్దు. 
అప్పుడేనా శిఖండిబాధ లేకపోతే అర్జునుడికి సాధ్యంకాకపోవునేమో? యిది యిలా 
వుంచుదాం. కర్ణుణ్ణి అర్ధరథులలో చేర్చడం భీష్ముండికి తీరని కళంకంగా చాలామంది 
భావిస్తారు. నిజానికి కర్ణుడు అర్జునునికన్న బాహుబలాదుల చేతంగాని, జన్మచేతంగాని 
తీసిపోయేవాండు కాండని భారతంలో పలుచోట్ల కనబడుతుంది. ఆ సందర్భం భీష్ముండు 
యెజుంగని వాండున్నూ కాందు. కనుకనే నిష్కారణంగా అవమానించినట్లయింది. దీనికి 
తగినజవాబులేదు. భవితవ్యం యెలింగి వుండడంచేత దుర్యోధనుణ్ణి అనుత్సాహపరిస్తే 
యుద్ధం ఆంగిపోతుందేమో? దానివల్ల జనక్షయంకావడం తప్పుతుందని భీష్ముండలా 
ప్రవర్తించవలసి వచ్చిందనుకోవాలి. భీష్ముండు కర్ణుణ్ణి యిటీవల తాను శరతల్పగతుందైన 
పిమ్మట మాట్లాడే సందర్భంలో యెంతో గౌరవించినట్లున్నూ భారతంలోనే కనపడుతుంది. 
పైకి యితరులతోపాటుగా భీష్ముండున్నూ కర్ణుణ్ణి సూతపుత్రుండంటూ నిరసించినా అసలు 
రహస్యం యెటింగ వున్నాండు. యెటింగిన్నీ ఆలా అపవదించడాన్ని సమర్షించవలసివస్తే 
సూతకులంలో చేరివుండడాన్ని పట్టి సమర్ధించాలి. ్రతీవారి చరిత్రానికిన్నీ యేవో 
సహారలేశాలు వుండనే వుంటాయి. అవి ప్రాజ్ఞలంతగా గణించరు. మొత్తంలో యెక్కువగా 
సుగుణాలుండడమే కావలసింది. భారతవీరులలోనే కాదు యితరత్రకూడా యింత 
వుత్తమచరిత్ర కల మహనీయుండు మృగ్యుండు. యీయనవల్ల నేర్చుకోదగిన విశేషాలు 
లోకాని కెన్నో వున్నాయి. యెంతవాండూ కాకపోతే యీయన్ని గూర్చి కర్మఠులు 
ప్రతివత్సరమున్నూ మాఘమాసంలో తర్పణాలు వగైరాలు తమతమ పితృదేవతలకు 
విడిచినట్లు విడవడం తటస్థించదు కదా! విస్తరించవలసి యున్నప్పటికీ సంగ్రహంగా 
వ్రాసి యిప్పటికి దీన్ని ముగిస్తున్నాను. 


పశ్చాత్తాపము 


సత్రాజిత్తుపేరు యెవరోగాని యెజక్కుండా వుండగా యింతటి పరమోత్తముండు 
వేలకు వాక్కండుంటాండో వుండండో! 


లోకంలో యెంతటి యోగ్యునికి, యెంతటి బుద్ధిశాలికీ (ప్రమాదం వుంటుంది. 
ఆ (ప్రమాదం కొందలికి కాలాంతరమందు తమకే గోచరిస్తుంది. కొందటికో? యెవరో 
సూచించాక గోచరిస్తుంది. కొందటికి యేవిధంచేతా గోచరించదు. అధవా గోచరిస్తుందే 
అనుకుందాం. తాను చేసిన తప్పిదాన్ని పశ్చాత్తాపంద్వారా తొలంగించుకొని నిర్షోషత్వాన్ని 
సంపాదించుకోవడం, “పెద్ద అవమానంగా” తోచి తన మనస్సు తనకు మంచిగా 
బోధిస్తూవున్నా, దానిబోధకు కట్టుపడక “తాంబట్టిన కుందేటికి మూండేకాళ్లు” అనే ధోరణిలోకి 
దిగి మొదటచేసిన దోషాన్ని వేయింతలుగా పెంపు చేసుకోవడమే తబిచుగా లోకంలో 
అనుభూతం. రాజ్యాదులు వున్న వారిని గూర్చి యీ విషయం మణీ అనుభూతం. రాజుగారు 
తప్పుచేసినా దాన్నియెవరూ తప్పని తెలుపంగూడదు ప్రత్యుత, వాప్పుగా సమర్దించాలి. 
రాజసేవకులు మంత్రి, మొదలు కాళ్లు పిసికేవాండిదాంకా యీ గుణం వుంటేనేగాని 
వాడు యెందుకూ పనికిరాడూ. యీ గుణం గృహస్టుభార్యలకున్నూ ఆవశ్యకమే. భర్తచేసే 
తప్పులను భార్య బాగా తెలుసుకొన్నప్పటికీ చట్టన సూచించకూడదు. సూచిస్తేయెంతో 
ప్రాజ్జుందైతే తప్ప సర్వసాధారణంగా భర్త కోపోద్దిపితుందవుతాడు. 


“పాతివ్రత్య” ధర్మాలు చాలా కరినధోరణిలో వుంటాయి. ఆయీ ధర్మాలు భర్త 
పరమశుంఠగా వున్నా దుర్మార్గుండుగా వున్నా అప్రయోజకుండుగా వున్నా ఆయనపట్ల 
భార్య చెల్లించవలసినవే, పైకి అడగి మడంగి చెల్లించినా హృదయంలో భర్తయొక్క 
“అపాత్రత్వం” గోచరించకపోదు. కాని ఆలా గోచరించడంకూడా తప్పిదమే అన్నారు. 
విషయం విషయాంతరములోకి దూంకుతూవుంది. అసలు వ్యాసం- 


“సత్రాజిత్తు” యోగ్యతనుగూర్చి ఆరంభించాను. ఇతండు పెద్ద తప్పిదాన్ని చేశాడు 
మొట్టమొదట; ఆ తప్పిదంయొక్క స్వరూపం అక్షరాస్యులందబూ యెణింగిందే, అయినా 
వివరిస్తాను. సూర్యోపాస్తి ద్వారా తాను- “శ్యమంతకమణిని” సంపాదించుకుంటే, అది 
కృష్ణమూర్తి అపహరించినట్లు అభిప్రాయపడి ఆ హరిమీద “నీలాపనింద” ఆరోపించాడు. 


122 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


పిమ్మట దాని తత్వాన్ని కృష్ణమూర్తి తెల్పడం జరిగింది. ఆలా యథార్థం తెలిసినా మటొకండే 
అయితే యింకా యేవో శషభిషలు కల్పించి వంకర త్రోవలు తొక్కేవాందేమోకాని 
సత్రాజిత్తులేశమూ అట్టి మార్గంలోకి దిగక పశ్చాత్తాపాన్ని పొంది యీ విధంగా 


పరితపించాండు పాపం? - 


మ. మితభాషిత్వము మాని యేల హరిపై మిథ్యాపవాదంబు బూ 
న్సితి నీ దేహము. ... ... (తరువాయి భాగవతంలో చూ.) 


క. పాపాత్ముల పాపములన్‌ 
బాపంగా6 జాలునట్టి పరమాత్ముని పై 
పాపము గలదని పలికిన 
పాపాత్ముని వాపమునకుం బారముగలదే. 


యింకా యీవిషయం భాగవతంలోకన్న స్కాందంలో విస్తరించివుంది. సత్రాజిత్తు 
పశ్చాత్తపించి కూంతురు సత్యభామను మాణిక్యంతో సహా శ్రీహరికి కానుకగా సమర్పించాడు. 
కాని శ్రీకృష్ణుడు శ్యమంతకాన్ని మళ్లా యిచ్చేశాండు. యిటీవల “శతధన్వుండు” కాంబోలును 
ఆ యీ మణికోసం సత్రాజిత్తును వధించడం జరిగింది. ఆ సమయానికి శ్రీకృష్ణ 
భగవానుండు ద్వారకలో లేండు. సత్యభామ తన తండ్రికి జరిగిన ఘోరాన్ని స్వయంగా 
హస్తినాపురంలోనున్న కృష్ణునకు తెల్పినట్టున్నూ పిమ్మట కృష్ణబలరాములు కల్పించు 
కున్నట్లున్నూ శతధన్వుండు పాటిపోయినట్లున్నూ వెంబడించి పట్టుకోంబోయేటప్పటికి యీ 
లోగా గమనాయాసంచేత శతధన్వుండు మరణించినట్టున్నూ స్కాందంలోవుంది. 


“శ్యమంతకాన్ని” అక్రూరునివద్ద దాంచి శతధన్వుండు పాజిపోవడంచేత శతధన్వుని 
వద్ద మాణిక్యం దొరకలేదు. బలరాముడు తనకు తెలియకుండా దాన్ని తమ్ముండు 
అపహరించినట్టనుమానపడి కృష్ణుణ్ణి ద్వేషించడం వగైరా స్కాందంలోవుంది. మనం 
ముఖ్యంగా ఆ యీయితిహాసంవల్ల నేర్చుకోతగ్గనీతి పశ్చాత్తాపం. పొరపాటు యెంతవానికీ 
వస్తుంది. దాన్ని పురస్మరించుకొని యెవరిమీందేనా “దోషాన్ని ఆపాదించడం జరిగితే 
దాని తత్త్వం తెలిసే వజకే కాని తెలిశాక దాని సమర్ధనానికి ప్రయత్నించడంకంటె ప్రాజ్ఞులకు 
పశ్చాత్తాపాన్ని సూచించడం ఉత్తమ ధర్మం. దానివల్ల ఆ పాపం నశిస్తుంది. ఆత్మకు 
శాంతి కలుగుతుంది. ఉత్తముని హృదయం బహు కోమలంగా వుంటుంది. అట్టి హృదయం 
గల మహనీయుడు నిజమైన విషయంకూడా యితరుణ్ణి బాధించేదిగా తోస్తే 
వుదహరించడానికి జంకుతాండు. అట్టి స్థితిలో సందిగ్భాంశాన్ని గుటించి చెప్పనక్కజలేదు. 
వున్న దోషాన్నేనా ఉత్తములు చెప్పుకోడానికి జంకుతారు. దానికారణం ఆలా చెప్పుకోవడం 


పశ్చాత్తాపము 123 


ఆ దోషం అసలు చేసిన వ్యక్తిని వదిలి చెప్పుకొనేవారికి సంక్రమిస్తుందని అభియుక్తులు 
చెప్పంగా వినడం, మన ధర్మాలుచాలా “అసిధారావ్రతం” మాదిరిగా వుంటాయి. అతిథి 
పూజ ప్రతి గృహస్టుకూ తనకు వున్నంతలో అవశ్యాచరణీయంగా ధర్మ శాస్త్రాలు చెపుతాయి. 
అసలు గృహస్తు యింట్లో వండే వంట ఆత్మార్లంగా చేయనే కూడదన్నారు. 


“యతీచ బ్రహ్మచారీచ పక్వాన్న స్వామినౌ” అని వుంది అతిధి ప్రకరణంలో. యితర 
ఖండవాసులు దీన్ని చూచి యీ శాస్త్రకర్తకు మతి లేదని సిద్దాంతీకరిస్తారు. యింకోవిశేషం, 
పగలు వచ్చిన అతిథిని అవకాశం లేకపోతే యింకోచోటికి వెళ్లవలసిందని చెప్పవచ్చును 
గాని రాత్రి తీరా భోజనంవేళకు వచ్చిన అతిథినో? ఆలా వెళ్లమనడానికి వల్లకాదన్నారు. 
అతనిపేరు “సూర్యోఢుండు”. అతణ్జిలేదు పోవలసిందని ప్రత్యాభ్యానంచేసే పక్షంలో అతండు 
నిరాశుండై వెడుతూ ఆ యీగృహస్టు ఇంతకు లోంగడ చేసుకున్న యావత్తు సుకృతాన్నీ 
(అణా పైసలతోసహా) తీసుకుపోతాందట. ఆ యీ సూర్యోఢుణ్సిగూర్చి యింత 
గౌరవించడానిక్కారణం యేదో వూరుగాని వూరునుంచి వచ్చి ఎవరో ఫలానా వారింటికెడితే 
అన్నం దొరుకుతుందనిచెప్పిన మాటమీంద వారింటికెడితే వారు లేదుపొమ్మంటే ఆ చీకటిలో 
లేదా వెన్నెలే అనుకుందాం, ఆ అతిథి యొక్కడికి వెళ్లంగలుగుతాండు పాపం అందుచేత 
యింత నిక్కచ్చిగా శాసించాడు ధర్మ శాస్త్రకర్త. మనదేశం యీ అతిధి పూజలకు పెట్టుకుంది 
పేరు. యిప్పటికీ యెందజో వున్నారు. అజ్జాడ ఆదిభొట్ల అన్నయ్యగారినే (పేరు బాగా 
జ్ఞప్తికి లేదు) కాంబోలును యెంతో గొప్పగా చెప్పుకుంటారు, డొక్కా సీతమ్మ గారిని సరేసరి, 
యెన్నో దానాలున్నా “నాన్నోదక సమందానమ్‌” 


సరే యిది విషయాంతరం. యీలాటి సుకృతాత్ములను పేర్కోవడంవల్లకూడా 
పుణ్యంవస్తుందని చెప్పినట్లే, నిజమైన పాపాత్ముల పాపాలనుగూర్చి ప్రసంగించుకోవడం 
కూడా పాపాన్ని సంపాదిస్తుందని మన పెద్దలు వుపేక్షిస్తారు. 


“కథ్రా౭ి పిఖలు పాపానామల మశ్రేయసే” 


అట్టి స్థితిలో యేవ్యక్తిమీంద సనో వృథాగా “అపాండవం” కల్పించి దాన్ని వ్యాప్తిలోకి 
తేవడం మన పెద్దలే కాదు ఎవరిపెద్దలూ అంగీకరించరు. ప్రస్తుతం సత్రాజిత్తు శ్రీకృష్ణ 
భగవానుణ్జ్హింగూర్చి అపోహపడడానికి కొంత అవకాశంవుంది. శ్రీకృష్ణుండు అతని దృష్టికి 
(చుట్టమవడంచేత) మనుష్య మాత్రుందుగానే తోంచివుంటాండు. కృష్ణుని జీవితకాలంలో 
ఆయన్ని భగవదవతారంగా గుర్తించినవారు భీష్ముండు, విదురుండు, అక్రూరుండు మొదలైన 
కొందబుమా(త్రమే. శిశుపాలుందు, దుర్యోధనుండు, లోనైనవాళ్లు ఆమరణాంతమూ 
యథార్దాన్ని గుర్తించనే లేదు. ఆయీ సందర్భం యా పద్యం తెల్పుతుంది. 


124 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మ. భగవంతు డితండంచు స్పష్టపడియెన్‌ బాహాబల ప్రొఢిచే 
నగధారిత్వముచే విశిష్టముని మాన్యత్వమ్ముచే విశ్వరూ 
పగతిన్‌ జూపుటచే ననేకగతులన్‌ బ్రహ్మాదులర్చించు లో 
కగురున్‌ జిష్టుని విష్ణునక్కటకటా? గైకోండు వీండంధుండై 


యీ వాక్యం భీష్మనిది. కొన్ని మానవచర్యలు చూచి సామాన్యులు మానవుండే 
యని భ్రమించుట కవకాశం లేకపోలేదు, ఆ సందర్భాలు బుషులు చర్చించి తత్వాన్ని 
అక్కడక్కడ పురాణాలలో నిరూపించి వున్నారు. సత్రాజిత్తు శిశుపాలాదులంబలె 
ద్వేషికాకున్ననూ తాను కష్టించి ఆర్జించుకొన్న మాణిక్యాన్ని అతడు అపహరించాడనే 
అవోహవల్ల మొట్టమొదట కొంత అవ్యక్తప్రసంగం చేస్తే చేశాందుగాక. తుదకు యథార్థం 
గోచరించిన ఉత్తర క్షణమందే ఆ దోషనివృత్తిని చేసుకుని పరిశుద్దుడవడంచేత సత్రాజిత్తు 
యింతగా శ్లాఘ్యుండైనాండు. లోకంలో యిట్టి నిషధయోగ్యుల సంఖ్య చాలా తక్కువగా 
వుంటుంది. పూర్వంమాట చెప్పలేంగాని యీ కాలంలో అబద్దాలాడడానికి అవకాశాలు 
చాలా యేర్చద్దాయి. ఆఖరికి అబద్ధమేదో సుబద్ధమేదో? నిర్ణయించడానికి అవకాశమే 
లేకుండా పోయింది. ఆలాటి చిత్రవిచిత్రమైన రూల్సు బోలెడు ఆవిర్భవించాయి. వీట్లనిగూర్చి 
మటొకప్పుడు చూచుకుందాం. 


సత్రాజిత్తు వంటి సత్పురుషులు యీ కాలంలో తక్కువగా వుంటారని మాత్రం 
తెలుసుకుందాం. ముఖ్యంగా పిడివాదాలు వాదించే కవులూ, పండితులూ ఆ యీ సత్రాజిత్తు 
మార్గం తెలుసుకుంటే “పాండిత్య వాదాలు” విస్తరించి పెరగవు. మొదట దేనినేనా తప్పంటా 
మనుకోండి, అలా అనడం తెలియకపోవడంచేత యెంతటివాండికీ అనివార్యమే. తరువాత 
యే భారతమో! యే రామాయణమో అది తప్పు కాదని బోధిస్తుంది. అంతటితో “ఆ వాదం” 
వదలుకొని ఉన్న యథార్దాన్ని ప్రకటిస్తే దానితో అది ఆంగిపోతుంది. అప్పుడు ఆ పందితులు 
సత్రాజిత్తువంటి వారవుతారు. తమ తప్పును వొప్పుకున్నంతట్లో వచ్చే అగౌరవం లేశమూ 
వుండదు. ఆయావిషయంలో మనకన్నా పాశ్చాత్యులు శ్లాఘ్యులేమో అని నేననుకుంటాను. 


ఆ దేశ చరిత్రలు బాగా తెలిసినవారుగాని నా అభిప్రాయాన్ని నిర్ణయించలేరు. ఉత్తములు 
(ప్రతి ఖండంలోనూ వుంటారు. 


తేభ్యో మహద్బ్యోనమః 


x ర 3 


125 


ఎది అహింస? 


అహింసను సర్వోత్మృష్టంగా అంగీకరించని వేదంగాని, పురాణంగాని, మతంగాని, 
జాతిగాని లేదనే చెప్పవచ్చునుగాని యేదో విధంగా అందజూ చేస్తూనే వున్నారు. దక్షిణ 
హిందూస్థానంలో వుండే పంచద్రావిళ్లు ((బ్రాహ్మలు)న్నూ చాలామట్టుకు వీరి ఆచారాలనే 
ఆచరించి దినకృత్యాలు నడుపుకొనే వైశ్యులున్నూ, విశ్వబ్రాహ్మణులలో కొందటున్నూ, 
యీ హింసకు దూరంగా వర్తిస్తున్నారని చెప్పవచ్చును. బ్రాహ్మణులలో శిష్టులు “వైశ్వదేవం” 
చేయటం తప్పని విధిగా జరిగే స్వల్పజంతుహింసవల్ల సంభవించే దోషాన్ని పోగొట్టు 
కోవడానికే, 


“పంచసూనాలు అనేవి తప్పక సంఘటిస్తాయి. చీమలు, చెదపురుగులు, నల్లులు, 
పేలు, దోమలు మొదలైనవాట్లను బుద్ధిపూర్వకంగా కాక పోయినా హింసించకుండా 
జీవితం నెజవేజదు. వీటిలో నల్లులూ పేలూ అనే వాట్లను చంపకుండా కాలక్షేపం 
జరుగుతుంది. పందిరి పట్టమంచాలు వగయిరాలు వదులుకొని చర్మాలమీద పరుండడంవల్ల 
నల్లులపీడ తప్పుతుంది. కాని ఆ పద్ధతిని చర్మాలకు గిరాకీ యెక్కువగా తగిలి యింతకన్న 
పెద్ద పాపానికి అవకాశం కలిగించుకున్నట్లవుతుంది. స్టూలదృష్టిని పోవలసిందేగాని యీ 
“అహింసను” సూక్ష్మదృష్పా విచారిస్తే మటీ అయోమయంలో పడ్డట్లవుతుంది. మార్వాడీలలో 
“జైనమతస్టులు” రాత్రి దీపం పెట్టకపూర్వమే భోజనం నెరవేర్చుకుంటారు. నల్లులున్న 
మంచానికి కొంచెంసేపు తమ శరీరాన్ని విందుగా అర్చిస్తారు. వారిలో సన్యాసులు కట్టిన 
వస్త్రం వుతకరు. దంతధావనం చేయరు. సూక్ష్మ జంతువులేవో కొన్నిటికి హాని 
కలుగుతుందనియ్యేవే. యేదేనా అతిలోకిపోతే వెట్టిగా కనపడుతుంది, అందుచేతనే - 


“అతి సర్వత్రవర్దయేత్‌” అన్నారు అభియుక్తులు. యీ అహింసా విషయంలో 
దాక్షిణాత్య (బ్రాహ్మణులు (పంచద్రావిళ్లు) అవలంబించిన మార్గమే శ్లాఘ్యంగా 
కనపడుతుందిగాని ఆయీ అయిదు తెగలలోనూ ఆంధ్రులున్నూ ద్రావిళ్లున్నూ యజ్ఞాలలో 
ప్రత్యక్ష పశుహింస చేయడం (వేదసమ్మతమే అయినా) ఘోరంగా కనపడుతుంది. ఆయీ 
హింసకు వేదసమ్మతివున్నదని యెణింగిన బుషులే కొందలు నిషేధించినట్లు ఆ 
పురాణవాక్యాలే రుజువిస్తాయి. 


126 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


క. కర్మము లను నెపమున దు 
షృర్శమ్మగు హింస సలుపంగాంజేయుచు నం 
తర్మదమువెంచు నాగమ 
మర్శమ్ముల నామనంబు మసలదు తండ్రీ. 


ఇది శ్రీశుకుని వాక్యం. ఇంతేకాదు “జన్నములు పెక్కు పశుహింస సలుపకుండ” 
అని శౌనకుండు సూతునితో ప్రసంగించే ఘట్టంలో కనపడుతుంది - కాంబట్టి హింసకు 
మనస్సంగీకరింపక పూర్వ బుషులు పిష్టపశువుతో యజ్ఞాలు సాగించుకొన్నట్లు స్పష్టంగా 
గోచరిస్తుంది. ఆయీ బుషుల మతాన్ని వైదికమతానుయాయులు ద్వైతులూ, విశిష్టాద్వైతులూ 
(కొందణుమాగ్రమే) అవలంబించారుగాని అద్వైతులుమాగత్రం అవలంబించలేదు. అయితే 
వీరు దయాదూరు లేమో అంటే, అట్టివారు కారు. వేదమును అతిక్రమించి చేసే యజ్ఞం 
నిష్టలమని వీరి తాత్పర్యం. పిష్ట పశువుతో కర్మకలాపాన్ని నిర్వర్తించుకొనే ద్వైతమతస్థులు 
లోనైన వారి మీంద వీరుకొన్ని పూర్వపక్షాలు చేస్తారు. కాని అవి యుక్తియుక్తంగా వున్నట్లు 
తోచినా ఆదరణీయాలు కావు. కనకనే జీవహింసకు జంకేవారెవ్వరూ పాటించినట్లులేదు. 
మాంసభక్షకులు మనుప్యేతర జంతువులన్నీ మనుష్యుని కుక్రిని పూరించడానికే జన్మించినట్లు 
చెప్పడం యేలాటిదో అద్వైతుల పూర్వపక్షాలున్నూ అట్టివే. వేయి చెప్పండి యీ విషయంలో 
బుద్ధుందే ఆశయణీయుండు. మనువు “న మాంస భక్షణే దోషం” అని వ్రాసిన మాట 
సత్యం. అప్పటికి సర్వులూ మాంసభక్షకులే కనక ఆలా వ్రాయవలసి వచ్చిందని తోస్తుంది. 
దానితోపాటు మణి రెండుకూడా సమ్మతించి, వెంటనే- 


“ప్రవృత్తి రేషా భూతానామ్‌” అని అనువదించి పిమ్మట తన అభిప్రాయాన్ని 
యీవిధంగా నిర్వచించాడు. “నివృత్తిస్తు మహాఫలా” ఆయీ తుదివాక్యం వల్ల దానినుండి 
తప్పుకున్నవారు ధర్మాత్ములు అని తేలింది. దీన్ని పురస్కరించుకొనే “మానను 
రాతనుంగలదె? మాంసము ప్రాణుల మేనంగాక” అని భారతంలో నిషేధం కనబడుతుంది. 
భీష్ముడంతటివాండు దీన్ని ఖండితంగా నిషేధించలేక మనువులాగే మానడం మంచిదని 
వూరుకున్నాడు, కాని మొత్తం ప్రపంచంమీంద యావత్తు ఖండాలలోనూ పరిశీలిస్తే 
ప్రతిరోజూ యెన్నికోట్ల జీవరాసులు (కోళ్లు, మేకలు, యెడ్లు వగయిరాలు) మానవుల 
కుక్షిలో జీర్ణిస్తున్నా ఆయాజాతులు దినదినాభివృద్ధిగా పెరుగుతూ వుండడం చూస్తే మాంస 
భక్షకుల యుక్తికూడా సమంజసమేమో అనిపిస్తుంది. అంతేకాదు, బుద్లుని అభిప్రాయం 
ప్రకారం యావన్మంది శాకభక్షకులే అయితే ఆయీ జంతువులు నివసించడానికిన్నీ ఆహారం 
సంపాదించుకోవడానికిన్నీ మతికొన్ని ద్వీపాలను సృష్టించవలసివస్తుందేమో సృష్టికర్తకు 


ఏది అహింస? 127 


అనిన్నీ స్థూలదృష్టులకు గోచరిస్తుంది. కానిఅట్టి అవసరమే కలిగితే “యిచ్చామాత్రం 
ప్రభోస్సృష్టి? కనక ఆ పరమదయాకరుడు అట్టి సదుపాయాన్ని చేయనే లేడా? క్షణంకూడా 
ఆయీ పనికి ఆయనకు పట్టదు. కనక మాంసభక్షకులు చెప్పేయుక్తి ఆపాతరమణీయమే 
కాని విమర్శకాని విమర్శనాసహంకాని కాదు. మాంసంతినే వారిలో బహుమంది 
సమ్మతిలేకుండా తినేవారుగానే వుంటారు. వారివారి గృహావరణలో యీహింస 
జరగకపోవడంచేత వారికి అంతగా మనస్సు చలింపదు. వేటలో ప్రవర్తించే జమీందార్లు 
వగయిరా దయాశీలురే అయినా “పిల్లికి చెలగాటం” సామెతగా వారి కది హింసగానే 
తోచదు. దీని బాధముఖ్యంగా “కసాయీలకు” గోచరిస్తుందనుకోవాలి; కాని వారి కది 
నిత్యకృత్యంగాయుర్పడడంచేత దుఃఖ జనకం కాదనుకోవాలి. పాపం పంచుకోవలసివస్తే 
మాత్రం “మాంస భక్షకులకు” హింసకులతోపాటు భాగం తప్పదనే అనుకోవాలి - 


“చత్వారస్సమభాగినఃొ నాకు యింకోశంక తోస్తుంది. యేదోవాక ప్రాణికి వేటొక 
(ప్రాణివల్ల హింస తటస్థిస్తె బోలెండు పాపం వస్తుందని నిర్ణయించి దానికై ఎన్నో నరకాలు 
అనుభవించాలని శాస్త్రకర్తలు వ్రాశారుకదా? నేటి “డిక్టేటర్లు” కారణంగా యెన్నికోట్ల 
ప్రాణులో హతమవుతూ వున్నారుకదా? ఆయీ కారకులకు సరిపడ్డ నరకాలు యెన్ని 
కల్పాల కాలంలో సృష్టికర్త నిర్మించగలుగుతాడో పాపం! 


అన్నిటికీ ఒకటే జవాబు - 'ఇచ్చామాత్రం ప్రభోస్సృష్టిః పాపమంటూ భయపడేవానికే 
భయంగాని అది లేనివానికి భయమేలేదు. 


“నరకేసతి కో దోషో, మరణే సతి కిం భయమ్‌” వొకందేమో వరుసగా యేడు 
కబివులు వస్తాయని భయపడుతూ వుంటే వేజొకండు చూచి, వారేం ఆ కబవులలో 
మొదటిదానిలోనే మనం నశిస్తే తక్కిన ఆణింటివల్ల మనకేం భయం కలుగుతుంది, 
అన్నాండని పెద్దలు చెబుతారు. అందుచేత లోకనాశకారకుల శిక్షానిర్ణయాన్ని కూర్చి 
భగవంతుడు భయపడవలసినదే గాని అనుభవించేవాళ్లు లేశమూ భయపడరు. 


“కర్మణో గహనాగతిఃి అన్నట్టు దేన్ని గుటించెనా పైపైని చర్చించి వూరుకుంటే 
తప్ప లోలోపలికి పోయివిచారిస్తే దురవగాహంగానే కనపడుతుంది. “ఈశ్వరస్సర్వ 
భూతానాం హృద్దేశే౭_ ర్హున తిష్టతి” అనేమాట తోసివేయతగ్గదికాదు. ఏనుగులో వున్నట్టె 
దోమలోనో యింకా కింది తరగతి సూక్ష్మజంతువులోనో యీశ్వరసత్తను- 


“అణోరణీయాన్‌ మహతో మహీయాన్‌” కనక వొప్పితీరాలి. నల్లికి మరణభయం 
వుందని దానిచేష్టలవల్ల గోచరిస్తుంది. చీమలు వగైరా సూక్ష్మజీవులలో యీభయం 


128 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అన్నిటికీవున్నా నల్లిని పేర్కొనడానిక్మారణము అక్కడ బాగా గోచరిస్తుందనియ్యేవే. కర్మకులు 
ఆయీ సూక్ష్యజంతువులనుకూడా బుద్ధిపూర్వకంగా చంపరు కాని అప్రయత్నంగా విధిలేక 
కొన్ని తమవల్ల చచ్చుట తప్పదని తద్గోష పరిహారానికి యేదో వుపాయం- 


“వైశ్వదేవం” లోంగడ వుదహరించాను. దానిచేవారు “'యదహ్నాత్కురుతుపాపం 
తదహ్నోత్రతి ముచ్చతే' అని నరకభయవిదూరులై జీవించుచున్నారు. దీనినిబట్టి చూస్తే 
ఆయీ వైదికమతం యెంతపుణ్యం చేసుకున్నవాళ్లకోగాని సంఘటింపదని చెప్పనక్కరలేదు. 
కాని అయితే యేం లాభం. ఆయీ మతస్టులుగా జన్మించిన్నీ, యే నికృష్ణులూ చేయని 
పనులుచేసే సంతతినిగని బ్రష్టులమగుచున్నాం గదాయని విచారించవలసి వచ్చింది. 
అయో విపత్తు యుగదోషం కింద జమకట్టి వూరుకున్నారు ధర్మశాస్త్రకర్తలు. యుగదోషానికి 
ఆంగీకరిస్తూ కృతయుగం పుణ్యభూయిష్టమే అయినా క్వాచిత్క్మంగా అక్కడక్కడ- 

పాపాత్యులు" వున్నట్లే యీకలిలోకూడా “పుణ్యపురుషులు” వుండే వుండవచ్చునని 
పుఠరాణవాక్యాలు కనపడుతూన్నాయి. యిది విషయాంతరం. (ప్రస్తుతం “అహింస” దీనికి 
యెంతదగ్గిరలో సంచరిస్తే అంత పుణ్యజన్మ అనడంలో విప్రతిపత్తిలేదు. శాక భక్షకులకు 
కూడా “హింస” అనివార్యమని కొందఅంటారు. చెట్లకు, లతలకు, వీట్లకు నోరులేదుగాని 
“సుఖదుఃఖాలు” కలవనే పరిశీలిస్తే తోస్తుంది. 


జ ఓషథయః, ఓషధీభ్యోన్నం” అనడంవల్ల భగవంతుడు మనకు 
గా యేర్పజచిన ' 'అన్నం” ఓషధులవల్లనే నిష్పన్నంకావాలి. అందుచేత అహింస 
్పుదనుకోవాలి. అన్నీ హింసలే అయినా వాట్లలో- ' 'తారతమ్యం" వుంటుంది. యేనుగుకూ 
దోమకూ హూ కం పాటించక తప్పదు. “అతిసర్వత్ర వర్దయేత్‌” తోటకూరవంటిదే గోవూ 
స్త లాభంలేదు. తనకు వీలున్నంతలో “అహింసాపరుందై” వర్తించేవాండు 

Fes ఎదైనా ధన్యుండు! ధన్యుడు! ధన్యుడు! 


9) 
క్‌ 


శ x * 


129 


అతిక్షమ దైన్యాపాదకమా? 


క. “క్షమ మేలగు నైన నతి 
క్షమదైన్యము దెచ్చు నెదురు గర్వించినంగ 
య్యమువొడిచి గెలిచి యరిశే 
షమునెడసదయక్షమావిశదు6 డగుబొప్పున్‌” 


అంటూ శ్రీమహాభారతములోవుంది. దీనితాత్సర్యం యెజంగనివారే వుండరు. 
యేముంది యిందులో? శాంతిగా వుండడమైతే చాలా మంచిదేకాని- “అతి సర్వత్ర 
వర్జయేత్‌” కనుక మిక్కిలి శాంతిమాత్రం పనికిరాదు సుమా! అని ఫలితార్ధం. యీసందర్భం 
మనబుషులందబూ పాటించేవున్నారు. కాని యెప్పుడో వకప్పుడు ప్రతిబుషిన్నీ 
వ్రతభంగంచేసుకున్నట్టుకూడా కనపడుతూనే వుంటుంది. అంతమాత్రంచేత వారు 
శాంతిధనులు కారనుకోవడానికి వల్లకాదు. ఆ మహర్షులకు యీశాంతి వక్కటి 
మాత్రమేకాదు; దీనితోపాటు ఇంకా మటికొన్ని సుగుణాలు యెప్పుడూ యెడంబాయకుండా 
వున్నట్లు గ్రంథాలవల్ల గోచరిస్తుంది. 


శా. “ఆలస్యంబొకయింతలేదు శుచి యాహారంబు నిత్యక్రియా 
జాలంబేమటి మర్చనీయు లతిథుల్‌ సత్యంబ పల్కంబడున్‌ 
మేలై శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తు మట్లౌటనె 
క్కాలమ్ముం బటు మృత్యురోగ భయశంకల్‌ వాంద మె మిమ్ములన్‌.” 


ఈ పద్యంలో వున్న లక్షణాలన్నీ సత్త్వగుణానికి సంబంధించినవే. యిట్టి సాత్త్వికవృత్తి 
యిహపరలోకములు రెండిటికిన్నీ మెప్పు సంపాదించేదే. చతుస్సముద ముద్రితమైన 
ధరామండలాన్ని లేదా స్వర్ణమర్త్య పాతాళలోకాలు మూండింటినిన్నీ పరిపాలించడంకన్న 
యీశాంతి మహా సామ్రాజ్యాన్ని పరిపాలించడమే పరమోత్కృష్టమంటి విజ్ఞులెవరూ కాదనరు 
కాని త్రిలోకాధిపత్యాన్నేనా సంపాదింపవచ్చు నేమోకాని దీన్ని సంపాదించడం కష్టసాధ్యమూ 
కాదు అంటే కేవలమూ అసాధ్యమే అనుకోవాలి. భారతపద్యంలో శాంతినయితే సామాన్యతః 
విధించడం జరిగిందిగాని వాక్కొకప్పుడు ఆశాంతిని వర్ణించడానికి కూడా అభ్యనుజ్ఞ 
యిచ్చినట్లు తేలుతూవుంది. ఆ పద్ధతిని లోకంలో అందణూ శాంతులే అనిపించుకుంటారు. 


130 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్తి 


గే 


యెవరో తప్ప తగినంత అవసరం కలిగేదాంకా సర్వులూ శాంతంగానే వుంటారు. భారవి 
మహాకవికూడా భారతా న్ననుసరించే యీ క్రిందివిధంగా శాంతినిగూర్చి వ్రాశాండు - 


శో. “శుచి భూషయతి శ్రుతం వపుః ప్రశమస్తస్య భవత్యలం॥క్రియా, 
ప్రశమాభరణం పరాక్రమస్స నయాపాదిత సిద్ధిభూషణః” 


దీనిలో పరాక్రమాన్ని శాంతికి భూషణంగా భారవిగారు చిత్రించారు కానీ అది 
రాజనీతికి విరోధించకూడదని వకవిశేషణంద్వారా కనపలిచారు. దీన్నిబట్టి యిది క్షత్రియ 
విషయమని స్పష్టమే. యేమైనా అవసరానవసరాలనుబట్టి శాంతి వహించనూవచ్చు, 
పరిత్యజించనూవచ్చు అని తేల్చినట్లయింది. 


మొత్తం మనగ్రంథాలు యెన్ని పరిశీలించినప్పటికీ యీ శాంతి విషయము 
“ఉదితానుదిత హోమం” వలెనే పాక్షికంగా వుంటుంది కాని సార్వకాలికంగా కనపడదు. 
పోనీ ఆచరణలోనేనా నిత్యత్వం కనపడుతుందేమో అంటే? అదిన్నీ మృగ్యమే. 
చ్యవనుండంతటి (బ్రాహ్మణుడు మహాతపస్వి మహావృద్దు, దేహాభిమానంకూడా 
వదులుకొన్నవాండు యెబిక్క సుకన్య చేసిన అపచారాన్ని సహించక సుకన్యనే కాకుండా 
ఆమె తల్లిదండ్రులనూ ఇంకా వుండే వారి పరివారాన్నీ కూడా మలమూత్రబద్ధంచెత 
బాధపడెటట్టు శపించాండు కదాం! వసిష్ట విశ్వామిత్రాదులనుగూర్చిన యితిహాసాలు కూడా 
యింతకన్నా అద్దాన్నంగానే వుంటాయి. వాట్లని యిక్కడ వుదాహరించి కథ పెంచడం 
అనవసరం. వొక్క శమీకుండు కాంబోలును! పరీక్షిత్తుచేసిన అపచారానికి లేశమున్నూ 
శాంతిని గోలుపోలేదు సరికదా! పైంగా తన కొడుకు శైశవావస్టలో వుండి చేసిన 
కార్యానికికూడా చాలా విచారించి “తండ్రీ! యీ అకార్యాన్ని యెందుకు చేశా?” వంటూ 
చాలా పశ్చాత్తాప పడ్డట్టు భాగవతంవల్ల మనకు అవగత మవుతుంది. యింకా యీలాటి 
శాంతిపరు లెవరేనా వున్నారేమో? (గ్రంథాలు వెదికి చూడాలి. పరీక్షిత్తు చేసిన పని చాలా 
నీచప్పని. మహారాజకుటుంబంలో, అందులో నున్నూ పరమ ధార్మికులనిపించుకొన్న 
పాండవుల వంశంలో పుట్టినవాండు చేయదగిందికాదు. యింతకూ ఆ బుషి చేసిన 
అపచారం లేశమున్నూ కనపడదు. తపస్సమాధిలోవుండికదా తనకు ఆతిథ్యాన్ని 
యివ్వకపోవడం తటస్థించింది! అట్టి సందర్భంలో మృతసర్పాన్ని తెచ్చి ఆ తపోధనుని 
మెడకు తగల్చ్పడం మిక్కిలీ కొంటెపని. ఇట్టి పనులు యెవ్వరి పరిపాలనలోనూకూడా 
జరిగి వుండవేమో? కొన్ని కథలు తులసిమొక్క మొదలైనవాట్లకు సంబంధించినవి మనవాళ్ల 
చెప్పుకుంటూ వుంటారు. ఆ కథలు నిజమే అయితే ప్రస్తుతాన్ని అవి అనుకరిస్తాయి. 
ఆర్యక్షత్రియు౭డు చేయవలసిన పనికాదు కదా అది! అనార్యుందు చేయడానికింగాని 


అతిక్షమ దైన్యాపాదకమా? 131 


చేసినవాణ్ణి క్షమించడానికింగాని వీలైనపనికూడా కాదది. అయినా ఆ పనిని ఆ పరీక్షిత్తు 
రాజుగా వుండి యేలాగో చేశాడు. ఆశమీకు(డు యేలాగో క్షమించాండు. అంతకు 
పూర్వకాలంలోగానీ, యిటీవలికాలంలోంగానీ ఆ శమీకుని వంటివాళ్లు లేనే లేరనుకుంటూ 
వుంటే లేకేం వున్నాందని చెప్పుకోవడానికి మహాత్మాగాంధీగారు అవతరించారు. ఈయన 
శాంతికిన్నీ మన భారతంలో వున్న దానికిన్నీ పోలిక లేనేలేదు. “అతిక్షమదైన్యం తెస్తుం”దని 
మన మహాభారతం చెపితే చెప్పిందిగాక యా మహాత్ముని (ప్రవృత్తి దాన్ని అన్యథాకరించి 
దైన్యం తేవడానికి బదులు దైన్యాన్ని పాజందోలుతుందని వొప్పుకోక తప్పని విధి అవుతూ 
వుంది. 


గాంధీగారి సిద్ధాంతాలన్నిటినీ ఆమ్నాయాలుగా శిరసావహించే వాళ్లు చాలామంది 
వున్నారు. యేకొందణో వారి సిద్ధాంతాలంటె అంగీకరించనివాళ్లున్నూ వున్నారు. నే నీరెండో 
తెగలోవాచ్సే. దేవాలయాలు పుట్టడానికి మూలం ఆగమాలు. ఆ ఆగమాలు వర్ణవ్యవస్థ 
వగైరాలకు కట్టుబడి “వారికి అంతవజ”కనిన్నీ “వీరికింతవజ”కనిన్నీ దేవతాసాన్నిధ్య 
గమనాన్ని గూర్చి వ్రాసివున్నాయి. ఆ వ్యవస్థను పూర్తిగా గాంధీగారు తొలగించివున్నారు. 
ప్రజాబాహుళ్యాభిప్రాయాన్ని తోసివేయలేక అర్చకులు ఆగమాలమాట తలపెట్టక జీవనోపాధి 
చెడుతుందని అన్నిటికీ సిద్దపడవలసినవాళ్లయినారు. ఆయీ సందర్భాలుకూడా శాంతి 
పురస్సరంగానే త్రికరణశుద్ధిగా మహాత్ముండు నడిపినప్పటికీ బాగా ఆలోచించిచూస్తే 
యిందులో కొంత పశుబలంవుందిగాని లేకపోలేదు. “చండాలో౭_ స్తు సతుద్విజో౭_ స్తు 
గురుః” అనే శాంకరవచనం గృహస్థ విషయంకాదు. సర్వసంగ పరిత్యాగం చేసిన 
సన్నాసులవిషయం. గాంధీగారు నిజమైన సన్యాసు లనిపించుకునే యెవరికింగాని దీసిపోరు 
సరిగదా! పైపెచ్చు వారినందరినిన్నీ అతిక్రమిస్తారేమో! అని కూడా వారి ప్రవర్తనవల్ల 
గోచరిస్తుంది. అట్టివారికి దేవాలయాలు సర్వే సర్వత్ర అందటికీ సమానమైన హక్కుకలవిగా 
కనపడ్డప్పటికీ గృహస్థులకు యితరభేదాలతో పాటు యిక్కడకూడా కొన్ని భేదాలు 
వుండకతప్పదు. దేవీ భాగవతంలో జనకుడు శుకుణ్ణగూర్చి ఆయీ సందర్భాన్ని కొంత 
విశదంగా ముచ్చటించియున్నాండు. మొత్తం తేలే సారాంశం - గృహస్థులకు భార్యా 
పుత్రికాది భేదాలతోపాటు కులభేదాలున్నూ పరిత్యజించకుండా వుండవలసినట్టు 
కనబడుతుంది. అద్వైతంలో కూడా పరమార్ధావస్థలో అభేదం వుపాదేయంగా సిద్దాంతిక 
మైనప్పుటికి వ్యవహారావస్టలో భేదాన్ని అంగీకరించ వలసిందే అని స్పష్టంగా కనబడుతుంది. 
“ప్రతిమాస్వల్పబుద్ధినామ్‌” అనడంవల్ల సామాన్యులకుంగా యేర్పడ్డ దేవాలయాలు 
భేదోపాధిని తోసివేయడానికి లేశమున్నూ అంగీకరించవని బ్రాయనకృటిలేదు. యిది 
విషయాంతరం. 


139 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మనకు ప్రస్తుత మేమిటంటే? భారతాదులలో చెప్పిన శాంతికంటె మించిన శాంతి 
వహించి దానివల్లవున్న ప్రయోజనాన్ని బుజువుచేసిన - చేయుచున్న - చేయనున్న 
మసోపురుషుండు ఈ కాలంలో గాంధీగారనిన్నీ యాయనకు దీటగుశాంతి వక్క శమీకుని 
యందు గోచరిస్తుం దనిన్నీ యిట్టి మహాపురుషుండు మృగ్యుందనిన్నీ యీయన్ని 
పురస్కరించుకొని మనం “మాలోయిట్టి మహాపురుషుండున్నారలొడని గర్వించవలసిందే 
కాని సర్వవిధాలా ఆయన్ని అనుసరించడం బొత్తిగా సంభవించ దనిన్నీ ఆచరించేయోగ్యత 
వుంటే అతిక్షమకూడా దైన్యాపనోదనమే అనేది భారతానికి అతీతమైన సిద్ధాంతం అనిన్నీ 
తెలుసుకోవలసివుంటుంది. (ప్రతీ సందర్భంలోనున్నూ యీలాటివిశేషాలు కొన్ని వుంటూనే 
వుంటాయి. వాట్లను వదిలిపెట్టి సామాన్య సందర్భాలే సర్వజనాచరణ యోగ్యాలుగా మనం 
చూచుకోవాలి. భారతంకూడా అదేతాత్సర్యంతో శాంతిని వప్పుకుంటూ కూడా అతి శాంతిని 
మాత్రం వప్పుకోలేదనుకోవాలి. దీన్నే మనవాళ్లు- “తొక్కినా కజవకపోతే బురదతొస్సురా” 
అంటారని సామెతగా చెప్పుకుంటూవుంటారు. 


కొందణుపైకయితే చాలా శాంతులుగానే కనపడతారు గాని వారి అంతస్సుమాత్రం 
చాలా అశాంతంగానే వుంటుంది. బహిశ్ళాంతికంటె అంత శ్యాంతికే వేత్తలైనవారు యెక్కువ 
గౌరవాన్ని యిస్తారు. శాంతితగ్గిన మనస్సుతో యెవరుగాని యెవరితోంగాని ప్రసంగించడం 
యుక్తంకాదు. వ్రాంతకి దిగడంకూడా ఆలాగే. కోపంతో వకప్పుడేదేనా వ్రాసినప్పటికీ 
తిరిగీ దాన్ని శాంతికలిగినపిమ్మట పరిశీలించి సవరించు కుంటే అంతచిక్కుండదు. 
పరిశీలించకుండానే ప్రకటించేయెడల దానివల్ల వచ్చిచిక్కుకు పరిమితంటూ వుండదు. 
దాన్ని సమర్థించుకోడానికి బ్రహ్మక్కూడా తరంకాదు. యీ విషయం వాదోపవాదాలలో 
ముఖ్యంగా గమనించడం ఆవశ్యకం. తాత్కాలికంగా పొంగినపొంగుతగ్గి మనస్సు 
శాంతించాక చెప్పేసమాధానం వజదకాలం దాంటిన తరువాత వుండే నదీజలంలాగ 
నిర్మలంగావుండి లోకులు ఆస్వాదించడానికి అర్హత కలిగివుంటుందని నేననుకుంటాను. 
కోపంవచ్చీ రావడంతోనే వ్రాంతకు వుపక్రమిస్తేనో? అదితొలకరిలో చెతాచెదారం 
మట్టిమట్రాతోటీ వచ్చే వజదలాగా ఏదో మాదిరిగా వుండవలసివస్తుంది. 


ధర్మాలు వేటు, ధర్మసూక్ష్మాలు వేటు, అంతో యింతో ధర్మాలు తెలియనివా రంటూ 
వుండనే వుండరు. ధర్మసూక్ష్మాలు తెలిసినవారో యెక్కడోగాని వుండరు. ఉదాహరణకోసం 
కొందటీని వుటంకించి కొంచెం మాట్లాడుకుందాం. రాముడు మహాపురుషుడు, 
సాక్షాత్తుగా భగవదవతారం - మహావీరుండు. అట్టివాండు భవిష్యత్మార్య గౌరవాన్ని 
పురస్కరించుకొని వాలివధలో కొంత అనుచితం చేయక తప్పిందికాదు. దాన్ని 


అతిక్షమ దైన్యాపాదకమా? 133 


సవరించడానికి యెందజో మహాకవులు యెన్నో తోవలు తొక్కివున్నారు. కాని అదిమాత్రం 
వజలేపంగా నిలిచిపోయింది. యింక భీష్ముండు బ్రహ్మచారి, మహాజ్ఞాని, శాంతియుక్తమైన 
పౌరుషం కలవాండు. అయితే యేమి? తనయావద్ధనుర్విద్యకును మూలభూతుందడైన పరశు 
రామునితో యెదురుకొని యుద్ధంచేయక తప్పిందికాదు. శాస్తాలో! “ఏకాక్షర ప్రదాతారం” 
అని చెపుతూ వున్నాయి. అది స్వకులధర్మ మవడంచేత, సామాన్య ధర్మాన్ని ధర్మసూక్ష్మం 
అపవదించిందనుకోవలసి వచ్చింది. స్వకులధర్మమైన యుద్ధం హింసాత్మకమైనప్పటికీ 
యజ్ఞంలో జరిగే పశుహింసలాగే “ధర్మాదనపేత” మవడంవల్లనే భీష్ముడు యెందటినో 
చంపిన్నీ నరకానికి వెళ్లినట్లు భారతంలో కనపడదు. గురువుగారితో చేసిన యుద్ధంకూడా 
దానికిందనే జమకట్టడంచేత కాంబోలు భీష్మునకు అదిన్నీ నరకాన్ని కల్పించలేకపోయింది. 
అర్జునుండు “పితృసమోజేష్టు” అనే శాస్త్రాన్ని ఉల్లంఘించి ధర్మరాజును చంపడానికి 
వుద్యమించడం, స్వప్రతిజ్ఞా భంగనిర్వహణాని కవడంవల్ల కాబోలు! సమర్ధనీయమే 
అయింది. అంతో యింతో ప్రతిజ్ఞా నిర్వహణ ప్రసక్తి వున్నప్పటికీ కేవలం విరుద్ధంగా 
వున్న కారణంచేత కాంబోలు ధృష్టద్యుమ్నుండు చేసిన ద్రోణవధ యెంత సమర్దించినా 
సమర్దింపంబడడంలెదు. గురువు ఆయుధాన్ని ధరించి తనతో పోరాడుతూన్నప్పుడే అయితే 
ధృష్టద్యుమ్నుండొనర్చినకృత్యం సమర్ధింపంబడేది. పనిపడితే పరలోకంలో యమధర్మరాజుతో 
“నెను నిర్జాషినౌ” అని సమర్దించుకోవడానికి తగ్గధైర్యం యిచ్చివుండేది. కాని అది కేవలం 
కసాయి వాని కృత్యంగా వుంది. సత్యవతి, కుంతి, మొదలైనవాళ్ల చారిత్ర స్థాలిత్యాలుకూడా 
ధర్మసూక్ష్మా లెటింగిన పెద్దలకు ధర్మాదన పేతాలుగానే కనపడతాయి. సామాన్యులదృష్టికి 
అన్యథాగా కనపడ్డప్పటికి అంతమాత్రంచేత అవినింద్వాలు కాంజాలవు. ప్రతి శరీరానికిన్నీ 
వాతపిత్తాదులతోపాటు సత్త్వరజస్తమోగుణాలు జీవసంబంధం వున్నంత కాలమున్నూ 
వుండితీరుతాయి. వీట్లకూ వాట్లకూ కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క దానికి వుద్రేకం కలగడం 
సహజం. దాన్ని బెషధదులచేతా పరిశీలకత్వంచేతా వారించుకోవడమున్నూ వుంది. 
ఒక్కొక్కప్పుడు అవి ప్రతిక్రియకు లొంగక విజృంభించి హానికరాలు కావడమున్నూ 
సర్వానుభవ సిద్ధమే. సత్త్వగుణం యెంత విజృంభించినా కలిగే హానిలేదుగాని తక్కిన 
రెండున్నూ అలాంటివికావు. వాతాదులకు బెషధప్రయోగంలాగే జ్ఞానంకూడా వ్యర్థం 
కావలసివస్తుంది. వాక్కప్పుడు ప్రస్తుత విషయంలో అలాటప్పుడే చెప్పందగ్గ జవాబు కనపదక 
దానికి కర్మని కారణంగా పెట్టుకొని (గంధకర్తలు - 'కర్మణో గహనాగతి?ః అని వూరుకుంటూ 
వుంటారు. భవితవ్యం అనివార్యం అంటేనేకాని మనకి కుదురని సందర్భాలెన్నో 
కనపడతాయి. శ్రీరామునివంటి ధీరోదాత్తుండు, శూర్పణఖకు వైరూప్యాన్ని ఆపాదిస్తూవున్న 
లక్ష్మణుణ్ణి వారించకపోవడం భవితవ్యతామూలకం కాక యేమనుకోవాలి? ఆవైరూప్యా 


134 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


పాదనమే సీతాపహరణాది చిక్కులకు కారణమయినట్టు కనపడుతుందిగదా! యేదో విధంగా 
భయపెట్టి పొమ్మంటే అంత చిక్కు రాకపోయేదేమో? త్రిలోకాధిపత్యాన్ని నిర్వహిస్తూవున్న 
రావణాసురుండి సోదరీమణి కదా ఆశూర్పణఖ. తుట్టతుదను మండోదరి సంధిమాటలు 
చెప్పినప్పుడు రావణుండు చెప్పినమాట చూడండి యేలా వుందోను :- 


చ. “ఎటింగి యెటణింగి మున్నతండె యెగ్గొనరించిన దానికైకదా! 
చెజంగొని వచ్చితిన్‌ బిదప సీత, వృథా కథలింక నేల? పెం 
పజ (బ్రదుకింతతీయనె? ఖరాదుల చావున కేమిగాని నీ 
మజందలి బన్న మేపగిది మానిని? యీంగుదుసంధి చేసినన్‌” 


యింతటి విపత్తు కలిగిస్తుంది. అని మొట్టమొదట లక్ష్మణుడికిగాని రాముడికిం 
గాని యేలేశమేనా గోచరించేయెడల శూర్ప్చణఖను అంతగా అవమానించడం జరిగేది 
కాదేమో? 


ఆ యీ సందర్భాలు పరిశీలించిచూస్తే వొకడు శాంతుండుగా వుండడానికి కాని, 
మజటివాక్కండు అశాంతుండుగా వుండడానికింగాని కారణం వక్కభవితవ్యత తప్ప వేటొకటి 
కనపడదు. అయినప్పటికీ సర్వ సామాన్యంగా ప్రతీవిషయానికిన్నీ దీనితో సంబంధం 
కలపడమనేది ఆచారంలోలేదు. పూర్వజన్మకృత పుణ్యపాపాలతో సంబంధం ప్రతీదానికీ 
వున్నప్పటికీ వాట్లకే ప్రాధాన్యం యిచ్చేయడల యెవండున్నూ దోషిగాంగాని, నిర్ణోషుండుగాం 
గాని యెక్కడా (ప్రపంచంచేత వాడుకో బడడానికి అవకాశమే వుండకపోవలసివస్తుంది. 
అప్పుడు కొన్ని వ్యవహారాలకుచాలా చిక్కువస్తుంది. అందుచేత ఆ తోవ వదలుకొని 
మంచిచెడ్డలకు కర్తృత్వం మనదే అనుకొని మాట్లాడుకొందాం. యీలామాట్లాడుకొనే 
పక్షంలో యెవండికేనాసరే శాంతుండుగా వుండడంకన్న వుత్తమమార్గం కనపడదు. 
శాంతికన్న సౌఖ్యాన్ని యిచ్చేది వేటేదిన్నీ వున్నట్టు తోంచదు. శ్రీకృష్ణ భగవానులుకూడా, 


“ల్లో, యస్మాన్నోద్విజతేలోకో లోకా న్నోద్విజతే చయః। 
హర్షామర్షభయోద్వేగైర్ముక్షో యస్స చ మే ప్రియః” 


అని తెల్పివున్నారు. త్యాగరాయలవారు “శాంతము లేక సౌఖ్యము లేదు.” అంటూ 
పైసందర్భాన్నే గానంచేసి ఉన్నారు. అందుచేత సర్వవిధాలా శాంతిసంపాదనానికై 
మ. ప్రయత్నంచేయడం ప్రతిమనిషికిన్నీ ఆవశ్యకమైనపని. యెట్లో పెద్దల 
నలగ గ్రంథావలోడనంవల్లనో అట్టిశాంతి సంప్రాప్తమయితే కావచ్చును గాని 
సంప్రాప్తమైన ఆ మహాధనాన్ని కాపాడుకోవడం చాలాకష్టసాధ్యం. యీ మహావస్తువును 


అతిక్షమ దైన్యాపాదకమా? 135 


అపహరించడానికి యెన్ని విధాల దొంగలో యేర్పడివున్నారు. “నో, అర్జానా మార్దనే 
దుఃఖమార్దితానాంచ రక్షణే” అన్న శ్లోకార్ధం ప్రసిద్ధమె. యౌవనావస్టలో వుండే శాంతిధనాన్ని 
అపహరించే దొంగలు స్రీలు. వార్దకావస్థలో శాంతి కాపాడుకోవడం కొంతసులభమే 
అని చాలామంది అభిప్రాయపడతారు గాని యితర వయస్సులే అంతకన్న శాంతిని 
కాపాడుకోవడానికి యుక్తంగా వుంటాయని అనుభవజ్ఞలంటారు. యేమంటే? వార్ధక్యంలో 
కోపం సహజంగా (ప్రతిమనిషికిన్నీ వుత్సన్నమవుతుంది. యేదో అవధానంలో 
చిరకాలంనాండు యెవరో అడిగితే చెప్పిన పద్యాన్ని యిక్కడ వుదాహరిస్తాను... 


“చూపుతగ్గుట దేహదార్థ్యము సున్నయౌట మనమ్ములోం 
గోప మబ్బుట చిన్నికుజ్బలకున్‌ హితంబులు చెప్పుటల్‌ 
“శ్రీపతీ! సుగుణాకరా! ననుంజేరి ప్రోవరగ యంచు న 
య్యాపదుద్ధరు వేండి కొంటయు నబ్బు వృద్ధత గూరినన్‌.” 


వృద్ధత్వంలో యితరులు చేసే ప్రతీపని యందున్నూ తనకుయేదో విధమైన దోషమే 
పొడకడుతూ వుంటుంది. ఆకారణంచేత ఆయా పనులను నిషేధించబోతే ఆవలివాళ్లు 
వినరు పైంగా తిరస్కరిస్తారు దానిమీద మణీ కోపం హెచ్చుతుంది. దీన్ని గుటించి వ్యాఖ్యానం 
చేయవలసివస్తే చాలాపెరుంగుతుంది. మనకు ముఖ్యమైన అంశం యేవయస్సులోంగాని 
శాంతిని కాపాడుకోవడం కష్టమే అనిన్నీ అందులో వార్ధక్యంలో చెప్పనక్కటే లేదనిన్నీ 
మాత్రమే, సమస్త విషయాలున్నూ పరిత్యజించిన సన్యాసులకుకూడా వొకప్పుడు 
కోపంవస్తుంది. ఆ సన్యాసిని యెవరేనా బ్రహ్మవిషయాన్ని గూర్చి ప్రశ్నించడం తటస్థిస్తే 
ఆయన చెప్పినమాటలన్నిటినీవిని తలపూంపితేతప్ప - తెలియకే అనుకుందాం - అడ్డదిడ్డ 
ప్రశ్నలు వేయడానికి మొదలు పెడితే ఈ సంగతి స్పష్టపడుతుంది. యింక గృహ 
స్థాశ్రమంలోవున్న పండితులనుగాని, కవులనుగాని యెవరేనా ధిక్కరిస్తే చెప్పనే అక్కజలేదు. 
పండితులకన్నా కవులసంగతి యీ విషయంలో మణీ అగమ్యగోచరంగా వుంటుంది. 
కవికిస్వార్థంకంటే పరార్ధం యెక్కువ. అందుచేత కవులకు లోకులతో యెక్కువ సంబంధం 
వుంటుందిగదా! అట్టీ కవికి మనస్సులో తనరచన చూచి అందటూ ఆనందించాలని 
వుంటుంది. కాని “లోకోభిన్నరుచిః” కనుక కొందటు ఆనందించేవాళ్లున్నూ కొందటు 
యీసడించేవాళ్లున్నూ వుండకతప్పనివిధి అవుతుంది. కొన్ని కవిత్వాలకో? నూటికి 99 
గురు యీసడించేవాళ్లే వుంటారు. దానితో అట్టివాళ్లమీంద గ్రంథకర్తకు కోపం రావడం 
జరుగుతుంది. కొంచెం గడుసుతనం వున్నవారి కోపమైతే లోలోపల యిమిడి వుంటుంది. 
అదిలేని కవికోపమో? చిమిడి పాకంతప్పి తనకెంత అపకారం చేయాలో అంతా 
చేసితీరుతుంది. 


136 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


క. “కోపము చీకటికూపము 
కోపము పాపముల కాదిగురువగు హింసా 
ధూపము కోపముగావునం 
గోపింపంగూడ దేరికొజికయిన సఖా!” 


అంటూ నారాయణముని నరమునిని మందలించినట్లు దేవీభాగవతంలో 
కనపడుతుంది. కోపం వచ్చినప్పుడు మన మేపనిచేసినా ఆ పని అద్వాన్నంగా 
పరిణమిస్తుంది. అందులో విద్యావిషయకమైన వాదోపవాదాలు మొదలు పెడతామనుకోండి. 
యెంతచండాలంగా వుండాలో అంతచండాలంగా నున్నూ వుండవలసి వస్తుంది. వాట్ల 
సవరణకొబికు మనం యెన్ని అనుచితాలకో సిద్ధపడవలసివస్తుంది. కాని ఆ అనుచితాలేవిన్నీ 
కార్యకారులుకావు. “భక్రితేలి. పి లశునే కత సాతి! 9” అన్నట్లు పరిణమిస్తాయి. కోపం 
వక్క యుద్ధరంగంలో పనికి వస్తుంది కాని యితరత్రా యుద్ధపీరునికి కూడా అది పనికిరాదు. 
తీరా యెదటివానితో చేయీ చేయీ కలిపిన పిమ్మట ప్రీవ్రమైన కోపమూ దానికితగ్గ ధైర్య 
స్టెర్యములూ, తగినంత వుపాయమూ వుండేటట్టయితే జయాన్ని కలిగించడం తటస్టిస్తు స్తుందేమో 
స్‌ వక్కకోపం మాత్రమే అయితే అప్పుడున్నూ పనిచేయదు. బాగా జక. చూస్తే 
రామాదిమహావీరులు క్వాచితృంగా తప్ప యుద్ధరంగంలోకూడా శాంతిప్రధానంగానే 
వర్తించినట్లు కనపడుతుంది. యెన్నివిధాలం జూచినా శాంతికి మించిన ఆత్మరక్షణోపాయం 
కనబడదు. యిదంతా మనస్సులో పెట్టుకొనే కాంబోలును! భర్తహరి- 


శ్లో, క్షాంతిశ్చే తృవచేన కింకిమరిభిః క్రో ధోస్తి చేద్దేహినామ్‌” 

అన్నాండు. అంటే అన్నాండు గాక దీన్ని పాటించే వ్యక్తులుమాత్రం మిక్కిలీ తక్కువ. 
అట్లని కష్టసుఖాలు యెటింగినవాళ్లు “ఓం శాంతి శ్మాంతిక” అంటూ చెప్పడం మానతారా? 
మానరు. 


సర్వథా శాంతి ఆవశ్యకమనిన్నీ అది యెవరి ప్రకృతికో కాని సహజంగా అలవడదనిన్నీ 
దాన్ని పెద్దల సేవవల్లా వారువారు వ్రాసిన గ్రంథాల వల్లా అభ్యసించేనా సంపాదించడం 
అత్యావశ్యక మనిన్నీ కనపడుతుంది. సహజంగాంగాని, ప్రయత్న పూర్వకంగా గాని 
సంఘటించిన శాంతిని కాపాడుకోవడం మాత్రం సుఖసుఖాల జరిగేదికాదనిన్నీ భారత 
పద్యతాత్సర్వ్యం. వదల వలసిన సమయాలల్లో యెంతో యిక్కట్వగా వుందేది — 
తప్పచేరదు. 'సత్యాన్ని అతిక్రమించడాన్ని గూర్చి - “ప్రాణవిత్తమాన భంగమందు” అనే 
వాక్యానికి విపరీతార్థ కల్పనచేసి ప్రతీక్షణమందున్నూ అబద్దాలాడే వాళ్లలాగ దీనిక్మూడా 


అతిక్షమ దైన్యావాదకమా? 137 


విపరీతార్ధం చెప్పుకోవడం సహృదయ సమ్మతంకాదు. అసలు [గ్రంథకర్త తాత్పర్యాన్నిబట్టి 
వ్యాఖ్యానం చేసుకోవాలి గాని మనకు అనుకూలించెటట్టు చేసుకొని ధర్మప్రవృత్తిని అధర్మ 
ప్రవృత్తిగా మార్చుకొని చెడిపోయేవాళ్లనివద్దనేవాళ్లైవరు? అట్టివిపరీత (ప్రవర్తనమే 
కావాలనుకొనే వాళ్లకుశాస్త్రంతో అవసరమే వుండదు కదా! అబద్ధం ఆడాలనుకొనే వాళ్లు 
ఆడవలసిందేకాని దానికోసం “నా౭_నృతంవదేత్‌” అనే(శ్రుతికి, నా = మనుష్యుడు 
అనృతం = అసత్యాన్ని, వదేత్‌ = చెప్పవలసింది అంటూ అపార్ధకల్పనకూడా చేసి మజింత 
దోషం చేయడం యెందుకు? సర్వథా సత్యంవలెనే శాంతిన్నీ కళ్యాణదాయకమైనది. 
దాన్ని అవలంబించడం యిహపరసాధకం అని తెలుసుకుందాం. యెప్పుడూ శాంతంగానే 
వుందాం. యెప్పుడో అత్యవసరమైన విషయం యేదేనా తారసిస్తే తప్ప అశాంతికవచ 
ధారణాన్ని యేమజకుందడానే కాలక్షేపం చేద్దాం. భగవంతుణ్ణి సర్వదా శాంతినే 
(ప్రసాదించవలసిందని ప్రార్థించుకుందాం. వుభయలోక సమ్మతంగా జీవించుదాం. 
క. “ఈలోకమయగుంగొందట 
కాలోకమకొందబకు నిహంబునుబరమున్‌ 


మేలగుంగొందఅ కధిషా! 
యలోకములేదుసూవె! యిలంగొందఅకున్‌” 


శ రగ 3 


138 


సోమరిసదత్రాలు 


సోమరిసత్రాలు పూర్వం తంజావూరు రాజ్యంలో ఆ కాలపు రాజులు వేసినట్టు 
వినడం. ఆలా వేయడానిక్కారణం ఆ కాలపు రాజుగారికి యెప్పుడో వకనాండు సోమరితనం 
కలిగినట్టున్నూ దానివల్ల యెన్నో రాచకార్యాలు చెడిపోయినట్టున్నూ చెప్పుకుంటారు. 


దానితో రాజుగారికి యేం తోచిందంటే? “సరే! మనబోట్లకు సోమరితనం కలిగితే 
యెన్నో పనులుచెడ్డాయి. చెడ్డప్పటికీ యీ నష్టాన్ని భరించతగ్గ సామర్ధ్యంకూడా వుందికనక 
అంత చిక్కులేదనుకుందాం. లోకంలో యెందటో నిజుపేద లుంటారుగదా! వాళ్లలో 
యెందటో సోమరులున్నూ వుంటారు. వాళ్లగతి యేమి?”టని ఆదయాళువైన ప్రభువు 
ఆలోచించి “అట్టివాళ్లను పోషించడం మనకు సుకృతం” అనుకొని మంత్రులతో - 
“సోమరిపోతులనిమిత్తం కొన్ని సత్రాలు యేర్పాటు చేయవలసిం”దని ఆజ్ఞాపించి నట్టున్నూ 
మంత్రులు రాజాజ్ఞచొప్పున అట్టి సత్రాలు యేర్చజచి నట్టున్నూ స్విష్టకృతుగా ఆ సత్రాల్లో 
భోజన సదుపాయం జరుగుతూ వుండడంవల్ల యెందటో ఆ సత్రాల్లోచేరి సుఖిస్తూ 
కాలక్షేపంచేస్తూ వున్నట్టున్నూ, అంతట్లో కొన్నాళ్లకు ఆ రాజుగారికి తాము యేర్చ్నాటు 
చేసిన సత్రాలు యేలా వున్నాయో చూడాలని బుద్ధి పుట్టినట్లున్నూ ఆలా బుద్ధిపుట్టి 
మంత్రులతోసవాో ఆ సత్రాలను చూడడానికి వెళ్లేటప్పటికి యీ కింది విధంగా కనపడ్డట్టున్నూ 
చెప్పుకుంటారు - యేం జరిగిందంటే? ఆ చుట్టుపట్లనే కాదు; రాజధానికి కొంతదూరంలో 
వున్న జనం కూడా పిల్లలతో పాపలతో ఆసత్రాల్లోచేరి తింటూవున్నారట! ఆ జనాన్ని 
చూచేటప్పటికి రాజుగారు పరమాశ్చర్యం కలిగి మంత్రులతో - “యేమీ? మనరాజ్యంలో 
యింతమంది సోమరిపోతులున్నారా?” అని మంత్రులను అడిగేటప్పటికి ఆ మంత్రులలో 
వక బుద్ధిశాలి - “అయ్యా! వీళ్లందజున్నూ నిజమైన సోమరిపోతులుగారు. యిందులో 
పరీక్షకి నిల్చేవాళ్లు పట్టు మంటే నూటికి వకరో యిద్దజో వుంటారేమో?” అని జవాబు 
చెప్పాండంట! రాజుగారు ఆ మాట విని “వీళ్లని పరీక్షించటం యేలాగ?” అని 
ప్రశ్నించారంట. సెలవైతే క్షణంలో నేను పరీక్షించి నిజమైన సోమరిపోతులెవరో 
తేలుస్తానన్నాట్ట! రాజుగారు కానిమ్మన్నారంట! అప్పుడు మంత్రి - యీ రీతిగా దందోరా 
వేయించాట్ట, యేమనంటే? “యింక వొక్కగంటలో యీ సత్రాలన్నీ తగలంబెట్లం బడతాయి 
కనక మీరంతా వెంటనే వెళ్లిపోవలసిందోహో” అని ముమ్మాటికీ చాటింపు చేయించేటప్పటికి 
అది వినీవినడంతోటట్టుగానే డబ్బాడవాలీ, చెంబూ చేంతాడు చేతంబుచ్చుకొని పిల్లా జెల్లాతో 


సోమరిసత్రాలు 139 


నూటికి తొంభైతొమ్మండుగురు ఆ పాకలు వదలిపెట్టి వెళ్లారట! కాని తక్కినవాళ్లు కొందటు 
ఆలాగే వుండిపోయారంట! యేర్పతిచిన కాలానికి సరీగా ఆ పాకలు అంటించారంట! 
అంటించాక మంట కనపడ్డాక కొందటు లేచి వెళ్లారట! మజికొందజు యింకా మనమున్న 
చోటికి మంటరాలేదంటూ కదలకుండా పేకో, చదరంగమో, పులిజూదమో ఆడుకుంటూ 
అలాగే నిలిచిపోయారంట! కొందరు సోమరిపోతులు నిద్రపోతూ లేవనేలేదంట! అప్పుడు 
మంత్రి నిష్కారణంగా చచ్చిపోతారని భయపడి వాళ్లను బలవంతంగా రాజుగారి నౌకర్లచేత 
యీవలికి లాగించి - “అయ్యా! నిజమైన సోమరిపోతులంటే వీళ్లుమాత్రమే” అని 
చెప్పేటప్పటికి రాజుగారు వీళ్లకు యావజ్జీవమున్నూ అన్నవస్తాలు జరిగేటట్లు సత్రాలు 
వేయించడం మనకు విధి అని అలా వేయించారంటూ యెవరో చెప్పంగా యెప్పుడో 
విన్నాను. బహుశః ఆసత్రాలే కొంతమార్చుతో యిప్పటికిన్నీ జరుగుతూ వున్నా 
యనుకుంటాను. కాని ప్రస్తుతం జరిగే సత్రాలు తిరువాన్‌కూరు రాజ్యంలోవి. ఆ స(త్రాలకు 
పేరు తంజావూరు సత్రాలు అని వినబడుతుంది. ఆకాలంనాటికి తంజావూరున్నూ 
తిరువాన్మూరున్నూ వకటే రాజ్యంగా వుండేవోయేమో? చరిత్రజ్ఞులకుంగాని బాగా తెలియదు. 
యిప్పుడుకూడా ఆ సత్రాల్లో సామాన్య కుటుంబాలవారి మాటలావుండంగా 60 
రూపాయలకు లోపు జీతంగల వుద్యోగులు కూడా వచ్చి సకుటుంబంగా భోంచేసి వెళ్లడమే 
ఆచారమని చెప్పుకోంగా విన్నాను. అంతో యింతో దక్షిణాది వాసనవున్న వేంకటగిరిలో 
వున్న సత్రంలో ఆవీథివాళ్లొాకనాండూ యీ వీథి వాళ్లొకనాండూగా గ్రామస్స్టులే తినడం 
నేను చూచి వున్నాను. కాశీలో యిప్పుడెలావుందో చెప్పలేనుగాని ఆ యీ మహారాజులున్నూ 
మణికొందటు సంపన్న గృహస్థులు కోటీశ్వరులున్నూ వేయించిన సత్రాల్లో వకపూంట 
నిరాఘాటంగా భోజనం దొరకడం నేను స్వయంగానే యెజుంగుదును. కొన్ని సత్రాలల్లో 
“యింతమందికి మాత్రమే” అనే నియమం వుంది గాని కొన్నిటిలో ఆనియమంలేనేలేదు. 
ఆలాటి నియమంలేని సత్రాలల్లో వకటి అన్నపూర్ణస(త్రం. దీన్ని మహారాష్ట్ర (పభువు 
శ్రీమంతుడు వేయించినట్టు చెపుతారు, యిది పన్నెండు గంటలవేళ అన్నం పెట్టే సత్రం. 
రెండు గంటలప్రాంతంలో యిదేమాదిరిగా “సర్వమోకళా”గా పెట్టే సత్రం సింధ్యా సత్రం. 
రామనాధపురం మహారాజా సత్రం ఉదయం యెనిమిదీ తొమ్మిదీ మధ్యనే పెట్టేది. 
రాత్రిమాత్రం యెసత్రంలోనూ అన్నంపెట్టరు. ఆయీ సత్రాలుండంబట్టె కాశీలో యితరదేశపు 
విద్యార్దులకు వకపూంటేనా అన్నం దొరకడం వుంది కనక విద్యాభ్యాసం అనాదిగా జరుగుతూ 
వచ్చింది. ఆంధ్ర ద్రవిడ కర్ణాట విద్యార్థులకు రాత్రికూడా మారోజుల్లో అన్నసదుపాయం 
వుండేది. యిప్పుడు ఆలాటి సదుపాయాలన్నీ క్రమంగా అంతరించినట్టు చెప్పుకుంటారు. 
సోమరిపోతు సత్రాలను గులించిన యితిహాసం నిజంగా జరిగేవుందో! లేక పుక్కిటి 
పురాణాల్లోనే చేరుతుందో నిశ్చయించడానికైతే అంతగా ఆధారంలేదుగాని లోకంలో 


140 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నిరతాన్నదానం చేసేవారి యిళ్లను “తంజావూరి సత్రం” అంటూ చెప్పడం యిప్పటికిన్నీ 
వినబడడంచేత యిందులో కొంత కల్పనవున్నప్పటికీ కొంతేనా యథార్థం వుండకపోదని 
నానమ్మకం. నిజమైన సోమరులెవరో తేల్చడాన్ని గూర్చిన యితిహాసంవంటిదే నిజంగా 
సంగీతం విని ఆనందించడం యెట్టిదో, వూరికే తల తిప్పడం యేలాటిదో, తేల్చడానికిక్కూడా 
వకకథ చెప్పుకుంటారు. పనిలో పనిదాన్ని కూడా వుదహరిస్తాను. యెవరేనాసంగీతం 
పాదేమగవాళ్లుగాని, ఆందవాళ్లుగాని సభలో పాడుతూవుంటే చాలామంది ఆ పాటలోవున్న 
సారం బాగా తమకు తెలిసినట్టు తల వూంపుతూ ఆ సమీపంలో కూర్చోవడంకలదు. 
సోమరుల విషయంలో తంజావూరు మహారాజుక్కలిగినట్టే యీ తలత్రిప్పేవారిని గూర్చి 
యే మహారాజుకో సంశయము కలిగి మంత్రిని ప్రశ్నించేటప్పటికి మంత్రి వకవుపాయం 
చేసినట్టు చెప్పుకోవడం. ఆవుపాయం యేలాటిదంటే?... 


“అయ్యా! యీవేళ సంగీతసభలో యెవరున్నూ తలతిప్పంగూడదు. నిశ్చలంగా వింటే 
అభ్యంతరంలేదు. తలతిప్పేయెడల వారిపేళ్లు నోటుచేసుకొని తరువాత వారిని టుపాకితో 
కాల్చివేయడం జరుగుతుంది. కాంబట్టి జాగర్తా!” అని ముందు చెప్పి సంగీతకచేరీ 
జరిగించారంట! యిదివజలో తలతిప్పేవారిలో నూటికి తొంభైతొమ్మండుగురు అసలు ఆ 
సభకు రానేలేదంట! వచ్చిన వాళ్లల్లోకూడా అందటూనిర్జీవ ప్రతిమలలాగే కూర్చున్నారంట! 
కాని యేకొందజో అప్పుడుకూడా తలతిప్పడంమానలేదంట! ప్రాణం పోతుందనే 
భయాన్నికూడా మజచిపోయి సహజంగా కలిగే ఆనందాన్ని వెలిపుచ్చడంవల్ల నిజంగా 
సంగీతరసం తెలిసినవాళ్లు వీళ్లే అనిన్నీ తక్కినవాళ్లు- “గతానుగతికో లోకోనలోకః 
పారమార్థిక అనే తెగలో వాళ్లే కాని నిజంగా గానం తెలిసినవాళ్లు కారనిన్నీ 
నిశ్చయించుకొన్నారంట! ప్రతివిద్యలోనూకూడా అనుకరించేజనం చాలా వుంటుంది. తత్త్వం 
తెలిసినవాళ్లు మిక్కిలీ తక్కువగానే వుంటారు. యీ అనుకరణాన్ని గూర్చికూడా వక 
యితిహాసం మజోవిషయంలో పెద్దలవల్ల విన్నాను. దాన్నికూడా సంగ్రహంగా వ్రాస్తాను. 
వక బ్రాహ్మండు యేదో పుణ్యకాలంలో యేనదికో స్నానానికి వెళ్లాడంట! స్నానం చేయడానికి 
నదిలోకిదిగి వచ్చేలోపున తనజారీచెంబు యెవళ్లేనా తస్కరిస్తారేమో? అనే అనుమానంచేత 
ఆ వొద్దుమీంద వుండే యిసుక పోగుచేసి వకలింగాకారంగా తనజారీ లోపలభద్రపటిచి 
యేర్పజచి స్నానానికి నదిలోకిదిగి యధథాశాస్త్రంగా యావత్తున్ను నెరవేర్చుకొని 
వొద్దుమీందకువచ్చి చూచేటప్పటికి యెక్కడ చూచినా లింగాలే కనబడాయంట! 
కారణమేమిటంటే? యీయన విద్వాంసుండయి వుండడంచేత లింగంచేసి స్నానానికి 
దిగడాన్ని బట్టి యీ పుణ్యకాలంలో యీలాచేయడం విధికాంబోలు ననుకొని 
మటికొందటుకూడా లింగాకారాలు నిర్మించడానికి ఆరంభించేటప్పటికి, వారిని చూచివారూ, 


సోమరిసత్రాలు 141 


వారినిచూచి మణికొందణబూ లింగాలు నిర్మించేటప్పటికి మొట్టమొదట ఆయన చసిన 
లింగమేదో తెలియకపోవడంచేత ఆబ్రాహ్మండు యీ కింది శ్లోకం చెప్పినట్టు వినడం... 


శ్లో. గతానుగతికో లోకో నలోకః పారమార్ధికః 
గోదామహానదీతీరే నష్టం మే తామభాజనమ్‌.”* 


దీని తాత్చర్యం, “యెవందేనా యేపనేనాచేస్తే వాడు ఆపని యెందుకు చేశాందో 
ఆలోచించకుండా తానుకూడా ఆపనిని చేయడమేకాని యథార్ధవిచారణ చేయడం లోకంలో 
కనపడదు. అందుచేత నిక్షేపంవంటి నారాగిచెంబు లేక జారీ వృథాగా పోయింది” అని- 
దీనికి సంబంధించిందే యింకో యితిహాసం వుంది. వక బ్రాహ్మండు యింటివద్ద భార్య 
ప్రతీరోజున్నూ పెసరపప్పే వండి తిండి పెడుతూవుంటే విసుగుపుట్టి పారుగూరికి వెడితే 
ఆవూళ్లోకూడా “దై వాద్వా” ఆ రోజున పెసరపప్పే వండటం తటస్థించింది దేవతార్చన 
చేసుకొని సంచిలోకట్టి ఆపట్లాన్ని ఆ బ్రాహ్మణుండు వడ్డించిన ఆ 'విస్తరంటకు మూడు 
ప్రదక్షిణాలుచేసి భోజనానికి కూర్చునేటప్పటికి తమన పంక్తినివున్న మణికొందటు 
(బ్రాహ్మలుకూడా అదేరీతిని ప్రదక్షిణాలకు ఆరంభించారంట! అదిచూచి ఆ(బ్రాహ్మడు 
యేమండీ? మీయిళ్లల్లో కూడా ప్రతిరోజున్నూ పనరపః బ్బనా? యేమిటి? అని 
ప్రశ్నించేటప్పటికి ఆబ్రాహ్మలందటూ వెలవెల పోయారట! ఇంకా యీవిషయమై యీలాటి 
కథలు మటికొన్ని వున్నాయి. యింకోటిమాత్రం వుదహరించి యీవ్యాసాన్ని ముగిస్తాను. 
అప్పయ్య దీక్షితులవారు వకరోజున నదీతీరంలో సంధ్యావందనం చేసుకుంటూ వుండంగా 
దైవవశాత్తూ కచ్చ జాజిపోయిందంట! గతా౭_ నుగతికులుగా వుండే మణికొంతమంది 
(బ్రాహ్మణులుకూడా కచ్చవూడందీసికొని సంధ్యావందనానికి ఆరంభించారంట! అన్నీ 
నిజమైనవిగా వుండవుగాని యీలాటి కథలలో యేకొన్నో నిజమైనవికూడా వుంటాయి. 
“మహాజనో యేన గతస్స పంథా” అనడంచేత సామాన్యులు గొప్పవారి ఆచారాన్ని చట్టన 
అనుకరించడంతబుచు అనుభూతం. అందుచేతే ఆచార్యపురుషులుగా వుండేవారు తమ 
వర్తనాన్ని చాలాభద్రంగా కాపాడుకుంటూ వుండాలని పెద్దలు చెపుతారు. యీవిషయము 
శ్రీకృష్ణభగవానులు గీతలలో వ్యాఖ్యానించే వున్నారు. మనం, ప్రస్తుతం ఆరంభించింది 
సోమరిసత్రాలను గుణించి. వకదానిలోనుంచి యింకోదానిలోకిన్నీ యింకోదానిలోనుంచి 
మటోదానిలోకిన్నీ (ప్రసక్తిసంక్రమించింది. పూర్వకాలంలో సోమరిపోతులనుకూడా 
పోషించేరాజులుండేవారన్నమాట. యిప్పుడు మాత్రం అన్ని రాజ్యాల్లోనూ ఈ సోమరిపోతు 
తనాన్ని పూర్తిగా నశింపచేయడానికి యత్నం జరుగుతూవుంది. బీదలలో యెవళ్లో కాని 


* యీ శ్లోకంలో “ఏలామహానదీ" అనేపాఠం నేను విన్నాను. ఏలానది మహానదికాదని “గోదా” 
అని దిద్దినట్లు చదువరులు గమనించాలి. 


142 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


సోమరులుగా వుండనే వుండరు. యిప్పుడు చేసేయత్నం ధనికులు కూడా సోమరులుగా 
వుండకుండావుండడానికే. రష్యాలో యీ ప్రయత్నం నెగ్గినట్టుచెప్పుకుంటారు. కొందటేమో 
ఆదేశంలో అవలంబించిన సామ్యవాదంలోకూడా కొన్ని అతివ్యాప్త్యవ్యాప్తులు వచ్చి మళ్లా 
మజోమాదిరిగామార్చాలనే అభిప్రాయంకలుగుతూ వున్నట్టు చెప్పుకుంటారు. అందటినీ 
సమానంగా వుంచడం భగవంతుని వుద్దేశమే అయితే కొందటి నాలాగా కొందటథినీలాగా 
సృష్టిచేయడమే తటస్టింపదేమో? దీన్నిబట్టి భగవదుద్దేశం యిందుకు అన్యధా 
వుందనుకోవాలి- “నానాగతి విధికృత సృష్టియందకనపడునుగదా!” మన పండితులందజూ 
యీసిద్ధాంతానికి కట్టుపడేవారే. పాశ్చాత్యులో- “యత్నే కృతే యది న సిద్ధతి కోల 
త్రదోషః” అనే పంధలో వారు-భగవంతుండున్నాండని వప్పుకుంటారుగాని వారివుద్దేశ్యాని 
క్కూడా భిన్నంగా పనిచేసి నెగ్గంగల మనో ధైర్యం కలిగివుంటారు. మనవారో? యీ 
విషయంలో యేకారణంచేతైతేయేమి పూర్తిగా సోమరితనాన్నే కనపబుస్తారు- 


శ్లో. “కనకశివికారూఢాః ప్రొఢాధిరాజ్యపదేస్థితాః 
కతిచిదతులంమన్యా ధన్యాశ్చరంతి య దిందిరే! 
యదపిచవహం త్యేతాన్‌ దీనాన్సరే ఫల మంబ! త 
ద్వయమపి తన స్తోకా లోకాన్వయవ్యతిరేకయో?” 


యీశ్లోకముఖ్యతాత్సర్యం లోకంలో కొందటు పల్లకీ యొక్కడానికిగాని మటికొందటు 
ఆ పల్లకీ మోయడానికింగాని భగవత్మటాక్షం వుండడమున్నూ, లేకపోవడమున్నూ కారణం 
గాని స్వప్రయోజకత్వాప్రయోజకత్వాలు లేశమున్నూ కారణంగావు అని ప్రాజ్ఞులో? 
అప్రాజ్ఞులో? మన పూర్వులు అందజూ యేకవాక్యతగా పై సిద్ధాంతాన్ని ఆమోదిస్తారు. 
కొందటికి భగవత్కటాక్షం వుండి కొందటికి వుండకపోయే పద్ధతిని దయామయుందైన 
భగవంతుండికి వృథాగా పక్షపాతదోషం తగులుతూవుందనీ ఆదోషనివారణకోసం వాళ్లువాళ్లు 
చేసుకున్న పుణ్యపాపకర్శలనుబట్టి భగవదనుగ్రహం వుండడమూ, వుండక పోవడమూ 
కలుగుతుందన్నారు. దీనిమీందకూడా శంకలయితే లేకపోలేదుగాని వున్నా యింకోమార్గం 
కంటె యీమార్గం కొంత కట్టుదిట్టంగా కనబడుతుంది. ధనధాన్యాల విషయంలో 
సామ్యవాదపరులు అందటినిన్నీ యేకరీతికి తేంగలుగుతారేమో కాని తెల్వితేటలలో. 
అందచందాలలో, బలాబలాలలో యింకా యెన్నిటిలోనో తేలేరని వ్రాయనక్కజలేదు. యిది 
విషయాంతరం. సోమరిపోతులకు సత్రాలు పెట్టి సోమరితనాన్ని వృద్ధిపజచిన నిర్వాజ 


కరుణాశాలులకన్న దాన్ని నశింపంచేయడానికి ప్రయత్నించేవారిని సర్వథా అభినందించడం 
యుక్తమే అని చెపుతూ దీన్ని ముగిస్తాను. 


శ xX 1 


143 


బ్రాహ్మణశాఖలు 


“భూమిన్‌ బ్రాహ్మణశాఖలం దొకటియై పొల్పొందు నెంతేని నారామద్రామిదశాఖ... 
భారద్వాజ గోత్రమ్మునన్‌” 


“తనకుమాలిన ధర్మంలేదు” కనక ముందుగా మాశాఖపేరు చెప్పుకున్నాను. ఆయీ 
పద్యంలో “ఎంతేని నారామ” అనే దానిలోవున్న సంధినిగూర్చి ప్రస్తుతం అంతగా ప్రసక్తి 
లేకపోయినా అవకాశాన్నిబట్టి జిజ్ఞాసువుల కొజకు వ్యాసాంతమందు కొంత చర్చిస్తాను. 
(ద్రవిడ, ద్రమిడ అనే రూపాలు రెండూవున్నాయి గనక ఆశబ్దం శంకించవలసి వుండదు. 
ఆ యీ “బ్రాహ్మణశాఖలు” అవాంతరాలు కాక ముఖ్యమైనవి పది యేదో వ్యాసంలో - 
“ఆం(ధ(దవిడ కర్ణాట మరాటా ఘూర్దరాస్తథా సారస్పతాః కాన్యకుబ్దా గౌడా ఉత్మల మైధిలాఃొ 


ఆ యీళ్లోకం వుదాహరించినట్లే జ్ఞాపకం. యిందులో, తధా అనే రెండక్షరాలూ 
తప్ప తక్కినపదాలన్నీ “బ్రాహృ్మణశాఖల” నామధేయాలు, వీట్లని రెండుగా విభజిస్తే 
పంచద్రావిళ్లూ పంచగౌడలూ అని తేలుతుంది. గౌడలలోవుండే అవాంతరభేదాలు ఆదేశ 
వాస్తవ్యులకు తెలిసినట్లు తదితరులకు తెలియవు కనక దానిజోలికి పోయేదిలేదు. బాగా 
తెలియని విషయం పెట్టుకొని అపహాస్యాస్పదుణ్ణి కావడం కంటె తూష్టీంభావమే యుక్తం. 
యింకనల్లా- “పంచద్రావిళ్లు” మిగులుతారు. యిందులోకూడా అవాంతరంగావున్న 
(ద్రవిడశాఖను గూర్చి దాక్షిజ్యాత్యులకు తెలిసినట్లు మనకు తెలియదు. 


“పంచద్రావిళ్లు”లో అవాంతరంగాద్రవిడులున్నట్లే - పంచగౌడలలో కూడా 
గౌడలున్నట్లు పయిశ్లోకం తెలుపుతూనే వుంది. సరే; మొదటివారిలో మైసూరు 
(పాంతంలోవుండే కర్ణాటకులలో ఉండే అవాంతరభేదాలుగాని, మరాటులలోనూ 
ఘూర్దరులలోనూవుందే అవాంతరభేదాలుగాని మనకుబాగా తెలియవు. కనకవారిని కూడా 
వ్రాసేదిలేదు. ఆ సందర్భాన్ని తెలిపే పుస్తకాలు కూడా వున్నట్లు గోచరింపదు. మహోరాషులు 
ఆయుధ జీవులన్న్వంత వబకు పాణినియసూత్రంవల్ల గోచరిస్తుంది. దానికి తథ్యంగా 
కొంతకాలం వారురాజ్యాన్ని వాలించారు- “పుబ్బలో పుట్టి, మఖలో మాడింది” రాజ్యం 
యెప్పుడూ ఆ ముధబలాన్ని పురస్కరించుకొని వుంటుంది. “వీరభోజ్యము సుమ్ము రాజ్యము” 
“దెబ్బకు దెయ్యం జంకుతుంది” యితరులనుపట్టి పీడించే పిశాచాలుకూడా ఆయుధానికి 


144 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


జంకి పన్ను చెల్లిస్తాయన్నమాట. ఘూర్జరులు విశేషించి వర్తకులేమో? వీరిలో పాండిత్యము 
వల్ల పేరందిన వారి పేళ్లు శ్రుతంకావడంలేదు. వేంకటాధ్వరి- “కేవా ఘూర్దరసుభ్రువా 
మవయవాయూనాం న మోహావహాః” (విశ్వగుణాదర్శ్భం) అనడంచేత ఆయీ (బ్రాహ్మణులు 
ఐశ్వర్యవంతులని సాక్షాత్సరంపరయా బోధిస్తుంది... “యత్రాకృతిస్తత్రగుణాః, యత్ర 
గుణాస్తత్ర సంపదః” అయితే వేంకటాధ్వరి యావత్తుజాతినీ బోధించే ఘూర్టరపదాన్ని 
ప్రయోగించడంచేత దాన్ని కేవలం బ్రాహ్మణ పరం చేయడం సమంజసంకాదనే శంక 
కవకాశంవున్నా బ్రాహ్మలతోపాటు యితరులు కూడా ఐశ్వర్యవంతులు కావలసివస్తుంది. 
కాని అంతకంటే వచ్చే విప్రతిపత్తిలేదని తెల్విడి. అయినా మనకు బాగా తెలియని 
విషయంలో యేదో వ్రాతకుదిగి, తెలిసీ తెలియని వ్యాఖ్యాతలవలె అపహాస్యాస్పదులం 
కావడంకంటే యేకొంచమేనా తెలిసిన విషయంలోనే కొంత వ్యాకరించడం సమంజసం 
కనక ప్రస్తుతం అట్టిది- “ఆంధ్రబ్రాహ్మణ జాతి” కనక దాన్ని గూర్చే తెలిసినంతలో 
కొంతవ్యాకరిస్తాను. యీపేరు వీరువసించే దేశం ఆంధ్రదేశం కావడంచేత వచ్చివుంటుంది. 
యిదేకాదు తక్కిన (ద్రవిడ, కర్ణాట, వగైరా పేర్లుకూడా డిటో, యీ పేరుగల బ్రాహ్మణులలో 
అవాంతరభేదాలు చాలావున్నాయి. (1) తెలంగాణ్యులు (2) వేగినాట్లు (3) వెల్నాట్లు 
(4) కాసలనాట్లు (5) ములికి (ముల్కు నానాటికి మురికిగా పరిణమించింది) నాట్లు, 
(6) కరణకమ్మలు వీరు వైదికులమని వ్యవహరించుకుంటారు. అన్యోన్యమూ వీరిలో 
వీరికి పంక్తిభోజనాలు (ఆహితాగ్నులకుతప్ప) కలవు. మంచప్పొత్తు (వివాహాలు) మాత్రం 
యేలేశ్వరోపాధ్యాయుల నాటినుండి లేదు. అంతకుపూర్వం వున్నట్లే వూహించాలి. 
ఉపాధ్యాయులుగారి కొమార్తెకు విశ్వబ్రాహ్మణుడు భర్తగా (ప్రమాదంచేత) తటస్టపడ్డాదనిన్నీ 
ఆ కారణంచేత (శ్రుతిస్ఫృతి సందర్భంలేని యీ వివాహనిషేధం బ్రాహ్మలలో ఆచారంగా 
పరిణమించినదనిన్నీ చెప్పుకుంటారు. “ఏలేశ్వరోపాధ్యాయులు” గారు చాలా గొప్పవారని 
తోస్తుంది. ఆయన వెల్నాటిశాఖీయులే. ఆ యింటిపేరివారు ఆశాఖలో మొగల్తుర్తి (గ్రామంలో 
నేడున్నూ వున్నారు. ఇతరత్రకూడా వుండివుంటారు. నాకు అక్షరాభ్యాసానంతరం (రెండో 
గురువులు) యేలేశ్వరరావు శ్రీరామశాగస్తుల్లుగారే. ఆయీ వంశీకులు వుపాధ్యాయులుగారి 
కొమార్తెకు ప్రమాదవశతః ఘటించిన “విశ్వబ్రాహ్మణ జామాతృకత్వం” కారణంగా ఆయీ 
శాఖవారికి వెలి (బహిష్కారం) వచ్చి తద్ద్వారా వీరువెలినాట్లుగా ఏర్పడి తుదకు వెల్నాట్లుగా 
వ్యవహరింపబడుతూ వున్నారని వొక పుక్కిటి పురాణము (శ్రుత మవుతుందిగాని అదీ 
యుక్తి సహము కాకపోవడముచేత అనాదరణీయము. యెవరో వృథా శాభాభిమానులు 
“దురభీమాన గ్రహావేశ ధూమధూపితులు” కల్పించి వుంటారు. పాకనాడు, కాసలనాడు, 
వేగినాడువగైరా పేళ్లవంటిదే యీవెలనాడున్నూ. వెలనాడు అనేది విదర్భదేశానిక్‌ 


బ్రాహ్మణశాఖలు 145 


నామాంతరమని వినికిడి వుంది. ఆదేశ వాసులు (బ్రాహ్మణులు వెల్నాటివారు. అయితే 
ఆదేశంలో వసించే క్షత్రియాదులుకూడా వెల్నాట్లు కావద్దా? అనే శంక కవకాశం లేకపోదు. 
ఆశంక యితర నాడులకూ వుంది, “అయం నిరుత్తరః పూర్వః పక్ష” -యేకారణమో? 
బ్రాహ్మణులకు మాత్రమే ఆయీ పేరు కలిగింది -యింతే యిప్పటికి చెప్పేసమాధానం. 
వెలనాటి చోడుడు అనేపేరుతో వొకరాజు వున్నట్టు దేనిలోనో చదివిన జ్ఞాపకం. ఆయీ 
ఆంధ్ర బ్రాహ్మణులలో వుండే యావత్తు అవాంతర శాఖలూ వొక (ప్రక్కా వెల్నాటివా 
రొకప్రక్కా వుండేటట్లు విభజించి తూకం వేస్తే యింకా, వెల్నాటివారే మొగ్గుతారని తోస్తుంది. 
యీ శాఖ సంఖ్యాబాహుళ్యానికే కాదు, పూర్వం -“వేదశాస్త సంపత్తికే” కాదు, ఐశ్వర్యానికే 
కాదు, అన్నిటికీ ఆంధ్రబ్రాహ్మణశాఖలలో అగ్రగణ్యంగా కనపడుతుంది ఆఖరికి ఆంధ్ర 
కవిత్వానిక్కూడా నిన్నమొన్నటి నుంచి యీ శాఖకే, తిరుపతిశాస్తిగారివల్ల యెక్కువ గౌరవం 
కల్లింది. అతనిదే యీ వాక్యం- 


“వెలనాటివాడ గవితకు వెల నాటిన వాడ” అన్నాడు తిర్పతిశాగ్తి, ఏదో 
సందర్భములో. యింకా కొందబు వీరిలో కవులున్నారు. కాని “నఖలు సర్వోపి వత్సరాజకి”. 
అనేకకారణాలవల్ల వెల్నాటివారికి అగ్రతాంబూలం యీవలసి వస్తుంది. ఆ శాఖలో 
-ఆ-బూ-చే-లు మణీ సుప్రసిద్దులని గోదావరి జిల్లాలో చెప్పగా వినడం. ఆ అంటే 
ఆకెళ్లవారు, బూ అంటే బులుసు, చే అంటే చేవలి. యీ యింటి పేర్లవారు వేదశ్రౌతాలలో 
అందెవేసిన చేతులనిన్నీ, వీరు లేని యజ్ఞమంటూ వుండదనీ చెప్పుకోగా వినడం. 
“బులుసులేని యజ్ఞం” “బలుసులేని తద్దినం” అనే లోకోక్తి స్పెషలుగా బులుసువారికే 
సమన్వయించేది సరేసరి, సర్వత్రాకాదు గాని కోనసీమలో మాత్రం అన్నివిధాలా “పెద్ద 
ద్రావిళ్లు” వెల్నాట్లకు తీసిపోరని చెప్పుకుంటారు. (యీ పెద్ద ద్రావిళ్లకు పేరూరు ద్రావిళ్లు 
అని నామాంతరం) యివన్నీ గతకాలపు మాటలు. యిటీవల అందలటూ రాజకీయ విద్యలోకి 
దిగారు. లోగడ, శాస్త్రీ, అవధానీ వగైరాల స్థానాలని రావు పదం ఆక్రమించింది. కాని 
యిప్పుడేనా విత్తనాలు (వేదశా(స్తాలకు) కావలసివస్తే ఆ ప్రాంతంలోనే సకృత్తుగా 
దొరుకుతాయి. పూర్వకాలంలో వేదశాస్తాలకు పేరు పడ్డ కుటుంబాలు కొన్ని రాజకీయ 
విద్యలో కృషిచేసి దానిలో పేరుప్రతిష్టలు గడించడం అభినందనీయమేగాని, కొన్ని 
కుటుంబాలు కాలమహిమచేత యేదీలేకుండా, శుంఠతావచ్చేదకాలుగా తయారవడం 
శోచనీయం. 


“తేషాం నిందా న కర్తవ్యా యుగరూపాహితే ద్విజాః” యెవరో స్వాములవారు 
అప్పటికి పూర్వం పుష్క్మరకాలం నాడు చూచిన చూపునకూ, తాత్కాలికంగా చూచిన 


146 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


చూపునకూ, భేదం కొంత కనపడితేనే “అహో పేరూరి దౌర్భాగ్యం వ్యాఖ్యాతా సూపశంకరః” 
అన్నారని చెప్పుకుందురుగదా! ఆస్వాములవారికి గహాయుర్ణాయం కాక యోగాయుర్దాయం 
పట్టి యిప్పుడు వచ్చిచూస్తే యేమనుకోవలసి వస్తుందో? అనిపిస్తుంది నాకు. ఇది గతజల 
సేతుబంధనం. ఆంధ్రబ్రాహ్మణులలో సర్వవిధాలా వెల్నాటివారు అగ్రగణ్యులు. పేరూరి 
ద్రావిళ్లు లేదా పెద్దద్రావిళ్లు యీ “ఈషదసమాప్తా కల్పప్రత్యయః ఆయీ “కల్ప” తౌల్యాన్ని 
చెప్పేటప్పుడే ప్రత్యయంగాని, వేదాంగాన్ని చెప్పేటప్పుడు స్వతంత్రశబ్దమే (కల్ప్చేతి 
షడంగాని. చూ.) యీచర్య, “చుం” ను గూర్చి వేటొకవ్యాసంలో విస్తరించడంచేత స్పృశించి 
విడుస్తున్నాను. అయితే యీరెండు శాఖలూ తప్ప యితరశాఖలు యెందుకూ 
పనికిరానివికావు. వారిలోకూడా లోకోత్తరులైన పండితులు వుందేవారు. 


(1) భాగవతుల హరిశాస్తుల్లుగారు (2) ఇంద్రగంటి విశ్వపతిశాగస్తుల్లుగారు 
(3) కొవ్వూరు గోపాలశాస్తుల్లుగారు (4) శిష్పు కృష్ణమూర్తిగారు (5) ఆణివిళ్ల వేంకటశాస్తుల్లు 
గారు (6) నడివింటి మంగళేశ్వరశాస్తుల్లుగారు (7) పుల్లేదక్షిణామూర్తి శాస్తుల్లుగారు 
(8) ఇంద్రగంటి గోపాలశాస్తుల్లుగారు (9) మంత్రవాది లక్ష్మీనారాయణశాగస్తుల్లుగారు. 


ఈలా యేకరువు పెట్టవలసివస్తే వందలకొలదిగా పెరుగుతుంది. జాబితా గతించిన 
వికారివత్సరం చాలామంది పండితులను మాట దక్కించుకుంది గాని, లేని పక్షంలో 
యింకా యిప్పటిక్కూడా చాలామంది వుండేవారే. ఆ వికారి సం॥రంలో సప్తగహకూటం 
తటస్థించింది. అది దేశానికి అనేకవిధాల అరిష్టాపాదకమని మాపరమ గురువులు, 
కొవ్వూరులో శాంతికి వుపక్రమించి చాలా పనిచేశారు. వారు ఆ దీక్షలోనే పరమపదించారు- 


“కలిమానం బొక యైదువేలరుగ నేకత్రస్థ సప్తగ్రహ 

మ్ములకున్‌ శాంతి యొనర్చుచున్‌ శ్రమలవమ్మున్‌ లేకయే బ్రహ్మముం 

గలసెన్‌ బ్రహ్మగురూత్తముండు దశమీ కంజాప్తవారంబు నా 

ద్య లసత్పక్షము కార్తికమ్మును వికార్యబ్దమ్మునుం గూడగన్‌” 

జాబితాలో వుదహరించిన నామధేయాలన్నీ యితరశాఖల పండితులవే. వెల్నాటిశాఖ 

విస్తరించి వుండడంచేత వారిలో పండితసంఖ్య కూడా విస్తరించే వుండేది. యితరశాఖా 
సంఖ్యనుబట్టి పండితసంఖ్య యితరశాఖలలోనూ వుండేదన్నమాట. శాఖలన్నిటిలోనూ 
మా ఆరామ ద్రావిడశాఖ సంఖ్యలో చాలా తక్కువది. కవులూ, పండితులూ, యజ్ఞకర్తలు 
కూడా యీశాఖలో చాలా తక్కువేగాని, యజ్ఞకర్తలకూ బుత్విక్కులకూ వుపకరించే గ్రంధం 


ఆణివిళ్ల అనేది కాకరపర్తి వాస్తవ్యులు ఆణివిళ్ల వేంకటసోమయాజులుగారు రచించడంచేత 
బుత్విక్కులలో వారిపేరు యెజుగని వారుండరు. 


బ్రాహ్మణశాఖలు 147 


యీ సోమయాజులుగారు, అప్పరాయ యశశ్చంద్రోదయం అనే అలంకార (గంథం 
కూడా రచించారు. యీయనకవిత్వం అగ్రహారాలు చాలా సంపాదించింది. ఆఖరు 
వయస్సులో పెద్దాపుర సంస్థానంవారు వీరికి అగ్రహారం యిస్తూవుండగా మంత్రి పాణంకిపల్లి 
రామచంద్రుడుగారు చెడగొట్టనట్టు చెప్పుకుంటారు. దానికి కారణం రామచంద్రుడుగారు 
సోమయాజులు గారిని విందుకు ఆహ్వానిస్తే యాజులుగారు అంగీకరించపోవడమే. 
సోమయాజులువారు యితరులు వండినది యేలాగూ తినరు. అందుకు దివానుగారికి 
కోపంరాలేదు. “అయ్యా! మీరు చేసుకునే స్వహస్తపాకం, మాగ్భహంలో, మాపదార్ధంతో 
చేసుకుంటే మాకు సంతుష్టి. తద్వారా మా పెద్దలు తరిస్తారు మేమూ తరిస్తాం” అని 
ప్రాధేయపడితేకూడా సోమయాజులుగారు, దానిలో యేం లోపంవస్తుందో వైదీకానికి? 
అందుకుకూడా వు, హు, ససేమిరా, అని ఛాందసంగా బిబ్ఞబిగియడంచేత రామచంద్రుడు 
గారికి వొళ్లుమండి ఆయీ అపకారం చేసినట్లు చెప్పుకుంటారు. కత్తిపోటుకన్నా కలంపోటు 
మిన్నగా పనిచేస్తుందన్నమాట వూరికే పుట్టలేదు. ఆయీమాటను (ప్రస్తుతగాథ 
వ్యాఖ్యానిస్తుంది. సోమయాజులుగారు రాజుగారి మీద, కంకణబంధం కాబోలును రచిస్తే 
దానికి రాజుగారు సంతసించి మీకేంకావాలీ, కోరుకోవలసిందని అడిగారనిన్నీ, దానిమీద 
సోమయాజులు గారు వారి గ్రామం కాకరపర్తికి అతిసమీపంలో వసిష్టానదికి తూర్పువొద్దున 
వున్న గౌతమీవసిష్టా మధ్యస్థం నారికెలమిల్లి గ్రామాన్ని అగ్రహారంగా కోరారనిస్నీ, రాజుగారు 
దివానుగారిని పిలిపించి దానపట్టా వ్రాయవలసిం దనేటప్పటికి లోగడ జరిగిన విందుప్రసక్తి 
మనస్సులో వుండడంచేత మంత్రి రాజుగారితో- “అయ్యా నెలరోజులలో గొప్ప 
సూర్యగ్రహణం రానైవుంది, ఆ గ్రహణకాలంలో యీలాటి దానాలు యివ్వడం కోటి 
గుణితంగా యీలాటి పండితులే సెలవిస్తారు కనక అప్పుడు మనం అక్కడికి వెళ్లి ఆ 
వసిష్టలోనో, గౌతమిలోనో, స్నానంచేసి యీ దానంచేస్తే బాగుంటుందేమో? సోమయాజులు 
గారితో సంప్రతించవలసి”నదని కడు వినయవిధేయతలతో మనవి చేసేటప్పటికి, 
మంత్రిగారి మాట టక్కున టంకప్పొడిలాగ అతుక్కోవడంచేత “మహాబాగా వుందోయి 
రామచంద్రుడూ! నీ మాట” అని రాజుగారు సమ్మతించి అప్పటికి ఆ ప్రయత్నం 
విరమించారనిన్నీ పిమ్మట గ్రహణమైతే వచ్చింది, రాజుగారు స్నానానికి ఆ ప్రదేశానికి 
దయచేసి వెళ్లీవెళ్లడంతోనే సోమయాజులు గారినైతే ఆహ్వానించడానికి యెవరినో 
పంపడంమట్టుకు జరిగింది; కాని అప్పటికి చాలా వృద్ధాప్యంలో వున్న సోమయాజులుగారు 
స్వర్గంలో -రంభగారి లోగిట్లో వున్నట్లు తెలిసి అన్నా యెంతమోసం జరిగింది అని రాజుగారు 
విచారిస్తూ- “అన్నా! రామచంద్రుడూ? పాపం మూటకట్టుకున్నావు గదా” అని మృదువుగా 
మందలించా రనిన్నీ చెప్పుకోగా వినడం. ఆ యా వేంకటసోమయాజులుంగారే కూచిమంచి 


148 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


జగ్గకవిగారి చంద్రరేఖావిలాపంలో చంద్రరేఖకి తండ్రిగా అపలపింపబడ్డవారు. జగ్గకవి 
వేంకట సోమయాజులు గారిముందు గడ్డిపోచగాకూడా మాఅడు. ఆయన వేదవేదాంగ 
పారంగతుడు. పైగా సంస్కృతంలో మహాకవి. జగ్గకవి తెలుగు కవిత్వానికి కావలసినంత 
సంస్కృత పాండిత్యం వున్నవాడు. వీరిద్దరున్నూ యేటికొప్పాక జమీందార్లవద్ద తారస 
పడడంలో యేదో వైరకారణం కలిగివుండాలి. “యాచకో యాచకశ్శత్రుః” జమీందార్ల 
వద్ద జగ్గకవికి తా ననుకున్న లాభం లభించకపోవడంమాత్రం సత్యం. దానికి 
సోమయాజులుగారు కారకులో కారోగాని, జగ్గకవిగారికి సోమయాజులుగారే కారకులనే 
నిశ్చయం కలిగినట్లు విలాపంవల్ల గోచరిస్తుంది. ఆ కాలంలో సంస్కృతపండితులు, యద్వా 
కవులు, తెలుగు కవులను తోటకూరలోని పురుగులమాదిరిని చూడడం మాత్రం అప్పుడేకాదు 
యిప్పుడుకూడా సంస్కృతపండితులకూ కవులకూ తెలుగుకవులంటే చాలా యీసడింపే! 
యిట్టి యాసడింపు సోమయాజులుగారు, జగ్గకవిగారిపట్ల కనపణిచే వుంటారు. విలాపంలో 
కొన్ని వాక్యాలు యీ మర్నాన్ని వ్యాకరిస్తాయి. 


(1) “పెద్దయేనుగుకాలంత... ... ఇట్టి సౌందర్యనిధి భువి బుట్ట జేసినట్టి 
తామరచూలి నేర్చటయదరమె? చాల జదివిన వేంకటశాస్తికైన” 

(2) “డాయను భీతి బొంద మగడా?యను సొమ్ములుదాల్చు... డా? యను... 
a వేంకటశాస్త్రి నేండు రాం డా? యను వానికేమి పుటుడా? యను నేగతి 
దేవుడా యనున్‌” 


ఆయీ వేంకటశాస్త్రిగారే వేంకటసోమయాజులుగారు. యీయన చేసిన 
యజ్ఞశాలలోనే రాజుగారు చంద్రరేఖతో మొదటి కన్నెర్మం జరిగించినట్లున్నూ ఆ చంద్రరేఖ 
సోమయాజులుగారి సంతానమైనట్టున్నూ జగ్గకవిగారు కోపంకొద్దీ బెచిత్యానౌచిత్యాలు 
పాటించక వ్రాస్తే వ్రాశారుగాక ఆ వ్రాతవల్ల సోమయాజులుగారికి లాఖించింది. 
యెందుచేతనంటే, రాజుగారికి చంద్రరేఖ అనే వుంపుడుకత్తె వుంటే వుండుగాక, ఆమె 
చెబకటశాస్తిగారికి కూతురే అగుగాక, రాజుగారికి మిద్దెలూ, మేడలూ యెన్నో వుంటాయి 
వా! అజ్టిస్టితిలో యీ యజ్ఞశాలలోనేనా ప్రథమసమాగమభాగ్యం కావలసివచ్చింది? 
ఒడ వివతిపత్తి గోచరించి ఆయీ గాథయావత్తూ కాకపోయినా, సోమయాజులుగారి 
మెబ్టవిపం చంద్రరేఖ తల్లికి వుందనే టంతవరకేనా అసత్యమని తేలుతుంది. 


లాట 


-మకపెభా విలాపంలో వున్న విషయం యావత్తూ కల్పితమేకాని రాజుగారికి 
అందు మముడుకతై అనే టంతవబకు యథార్థం కాకపోదు. జగ్గకవి అఖండ శివపూజా 
అదన పమ్ముదపోానికి సాక్షాత్తూ సోదరుడు. అట్టి సద్వంశీయుడు యీ అనుచితానికి 


(బాహ్మణశాఖలు 149 


దిగడం శోచ్యంకాకపోదు. గాని, దానికి తగినంతకారణం లేకపోలేదు. రాజుగారు- 
జగ్గకవిని నౌకర్లచే కొట్టించినట్లు వినికిడి. మొదట రచించినది చంద్రరేఖా విలాస మనిన్నీ, 
వేంకటశాగస్తిగారి యీసడింపుల వల్ల ఆ కృతికి సత్మారం జరగలేదనిస్నీ క్రమక్రమంగా 
ఆయీ వైషమ్యం యీ విధంగా పరిణమించిందనిన్నీ వినికి. యిందులో యేకొంతో 
సత్యంకాకపోదు. నేను ఆయీ రాజుగారి గ్రామం నేటికి 48 సంవత్సరాలనాడు వెళ్లి 
వున్నాను. రాజుగారి వంశీకులు నన్ను బాగా సత్కరించారు. మొదట రచించిన 
చంద్రరేఖావిలాసం యొక్కడేనా లభిస్తుందా? అని వారు ప్రశ్నించారు కూడాను. యింతకూ 
జగ్గకవిగారి కవితాధార చాలా ధారాళమయినదే కాని ఆయనకు నామరూపాలు కలిగించేది 
యే పుస్తకమూ లేదు. 


(1) జగన్నాథమాహాత్మ్యం (2) సుభద్రాపరిణయం- యీ రెండూ సోమదేవ 
రాజీయంతో సహా మూడు అచ్చుపడ్డాయి. చాలాకాలంనాడు నేను చూచాను. యీ విలాపం 
ముందల అవి దివిటీముందు దీపాలు. “పాపకృత్యే౭_ పికీర్తిమ్‌” అన్న జాతకగ్రంథ శ్లోకానికి 
ఆయీ విలాపం ప్రథమోదాహరణం. కోపంమీద వ్రాసినవ్రాత కనక ఆవేశపూరితంగా 
నడిచింది. కొన్ని పద్యాలు చూస్తే ఆ కాలంలోకూడా, వైదిక నియోగ కక్షలు వున్నట్లు 
తెల్లమవుతుంది. కొంచెం యీయనకు భోగినీదండకం (పోతనామాత్యప్రణీతం) 
మార్గదర్శకంగా వుంటుంది గానిదానిలో జెచిత్యం వుంది. దీనిలో అది బొత్తిగా లేదు. 
జగ్గకవిగారి తరవాత మళ్లా యీ శతాబ్దంలో యీలాటి బెచిత్య దూరంగా వ్రాసేకవి 
కవిత్వం వుంది. అది రచనవల్లనే లోకానికి గోచరిస్తుంది కనక పేరు వివరించవలసి 
వుండదు. ఆ రచనకన్న జగ్గకవిది అనేక వేలరెట్లు నాణెంగావుంటుంది. యేదో ప్రసక్తాను 
(ప్రసక్తంగా చాలాదూరం వచ్చాం. వేంకటకవిగారి స్వహస్తపాక నియమంతుదకు 
అగ్రహారాన్ని ముట్టకుండా చేసిందన్నది పరమార్ధం. పనిలో పని శ్రీ కూచిమంచి 
గోపాలకృష్ణమ్మగారు యీ స్వయం పాకస్టులను యేవిధంగా సమ్మానించేవారో? దాన్నికూడా 
చదువరుల వినోదార్థం టూకీగా వివరించి ప్రధానగాథలోకి వస్తాను. 


గోపాలకృష్ణమ్మగారు చిన్న జమీందార్లని వినికి. బహుశః కోన సీమప్రాంతం పలివెల 
వీరి నివాసమై వుండాలి. వేదవేత్తలు, శాస్త్రకోవిదులు,కవులు వారి దర్శనానికి రావడంలో 
ఆశ్చర్యం వుండదు. వీరిలో కొందటు ఆహితాగ్నులు వుండకపోరు. వారిని ముందుగా 
గోపాలక్రిష్టమ్మగారు యీ విధంగా హెచ్చరించేవారట. అయ్యా తాము మాపంక్తిని 
భోంచేయరు కాబోలును, స్వయంపాకానికి యేర్పాటు చేయవలసిందంటారా? అనేటప్పటికి 
చిత్తం అలాగే అని యీ ఆహితాగ్నులు సవినయంగా తలవూపే వారనిన్నీ తరువాత 


150 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వారికి కావలసింది తవ్వెడో మానెడో బియ్యమూ, దానికి సరిపడ్డ పప్పూ, ఉప్పూ వగైరా 
అయినా పంపడం మాత్రం యే పాతిక ముఫ్పెమందికో సరిపడ్డంత పంపేవారనిన్నీ, 
అది చూచి వారు “అయ్యా యింతపదార్ధం అవసరం ఉండదు” అని త్రిప్పివేయబోతూ 
వుండగా కిష్టమ్మగారు “అయ్యా, మీ స్వయంపాకంలోనే యీవేళ మెంకూడా భోంచేసి 
పునీతులం కావడానికి మాకు అభ్యనుజ్ఞ నిప్పించాలని అతి వినయంగా (అతి వినయం 
ధూర్తలక్షణం) కోరేవారనిన్నీ దానికి యీ ఛాందసులు యేమీ (ప్రతి చెప్పలేక, ఆహితాగ్నులు 
వంట[బ్రాహ్మలుగా మారి భోజనానంతరం వారిచ్చే సంభావన పుచ్చుకొని జమీందారు 
గారి యుక్తికి ఆశ్చర్యపడుచూ వెళ్లేవారనిన్నీ చెప్పుకుంటారు. ఆయీ సంగతి యెన్నాళ్లనాటిదో 
కాదు గాని నాపుట్టుకకు కొంచెం పూర్వపుదై వుంటుంది. కనక యెనభైయేళ్లనాటిదై 
వుంటుంది. అయితే గోపాల క్రిష్టమ్మగారు యీ విధంగా వీరిని సమ్మానమనే పేరుతో 
అవమానించడం యెందుకు? అనే శంక ప్రతివారికి ఉర్టితాకాంక్షగా కలుగుతుంది. ఆయన 
తాత్సర్యం యిది : ఆహితాగ్నులకు తగిన శుచిశుభ్రాలు లేని చోట, స్వహస్తపాకం 
చేసుకుంటారు సరే, మా యింట్లో యే విధమైన ఆచారలోపమూ లేదుగదా? వీరికీ 
తెగనీలుగెందుకు? కనక వీరికిది ప్రాయశ్చిత్తంగా పరిణమించుగాక! అని కావచ్చును. 
యేమేనా కిష్టమ్మగారి ఆతిధేయత్వం అభినందనీయంగాదు. దీనికి “వీరభద్రపళ్యానికి 
హనుమత్పళ్లెం”గా బులుసు వెంకట సోమయాజులుగారు వొకయుక్తిచేసి మృదువుగా 
మందలించినట్లు విన్నాను. 


యెప్పుడో దైవికంగానో, లేక ప్రత్యేకించి పనిగట్టుకొని యిందుకోసమో, వెంకప్ప 
సోమయాజులుగారు దయచేసేటప్పటికి యథాపూర్వంగానే సామగ్రి వెళ్లేటప్పటికి 
స్వయంపాకం యేలాచేస్తే ప్రస్తుతానికి అనుకూలమో, ఆలాగు “పచా మ్యన్నం చతుర్విధం"గా 
తయారుచేసి యింత పచ్చిపులుసుమాత్రం చేసి, కూరలు వారు పంపినా వాట్లజోలికి 
పోక దేవతార్చన ముగించి “అయ్యా! అభ్యవహారానికి దయచేయండి” అని జమీందారు 
గారిని ఆహ్వానించెటప్పటికి వారు దయచేశారు. సోమయాజులుగారు విస్తళ్లలో పదార్థం 
వడ్డించారు: అది సరిగా వుడకలేదు సరికదా, పైగా దాన్నిండా మసిబొగ్గులూ, మట్టిబెడ్డలూ 
వగైరాలతో యేలా వుండాలో, చెప్పేదేమిటి? ఆలావుండేటప్పటికి జమీందారుగారు 
తెల్లబోయి “యేమి?? సోమయాజులుగారూ యీలా వుంది? పొయి మండిందిగాదా? 
అయ్యో పాపం యీవేళ దీన్ని యేలా భోంచేస్తారు” అంటూ నిజమైన విచారం తోటే 
వుపచారవాక్యాలు పలికేటప్పటికి సోమయాజులుగారు యెటిగుండిచేసిన కొంటెతనమేకనక 
నిర్వికారచిత్తంతో సగౌరవంగా సంబోధించి- “కాలే కడుపుకి మండేబూడిది” యిది మాకు 
నిత్యమూ జీతపాటే. యెప్పుడోగాని మాకు యీ స్వహస్తపాకము తప్పదు. సుకుమారముగా 


(బాహ్మణశాఖలు 151 


వుండే మీరు కూడా నేడు యీ “తదన్నంతద్రసం” లోకి రావడమూ, మాకష్టసుఖాలు 
తెలుసుకోవడమూ వచ్చింది కదా? అని లజ్జిస్తున్నా ననేటప్పటికి జమీందారుగారు తాము 
చేసినపనికి చాలా పశ్చాత్తపించి యీలాటి మహర్షులపట్ల యేలావుండాలో యెటిగివుండిన్నీ 
అపచారం చేశాంగదా? అని నొచ్చుకొని, క్షమాపణచెప్పి వారి ఆశీర్వచనాన్ని పొందినట్లు 
చెప్పగా వినడం. యిందులో యేకొంచెమో. యిటీవలి వారికల్పనైతే కావచ్చుగాని యావత్తూ 
కల్పనకాదు. యీ గోపాలకిష్టమ్మగారికి పండితులతోటీ కవులతోటీ యెక్కువ పరిచయం 
వున్నట్టు ఆయీ స్వయంపాకగాథే కాదు, ఖలకర్ణ విషాయణం అనే ప్రబంధంకూడా 
సాక్ష్యమిస్తుంది. యీ పుస్తకం పేరు వినడమేకాని దీన్ని చూడలేదు. పన్నాల రామబ్రహ్మ 
శా(స్తుల్లుగారు ఆయీ ప్రబంధం రచించారని మా విద్యార్థిదశలో వినికిడి. కవికర్ణ 
రసాయనాన్ని పట్టి యీ పేరు పుట్టి వుంటుంది. యిది గోపాలకృష్ణమ్మగారిని దూషించేదిగా 
వుంటుందని పేరువల్ల గోచరిస్తూవుంది. కవికీ యయనకీ యేదో కలహకారణం కలిగి 
వుండాలి. 


అసలు తోవలోనుంచి వ్యాసం మటోతోవలోకి వచ్చి చాలా సేపయింది. 
శ్రీనాథమహాకవి “పాకనాటింటివాడవు” అన్నాడుగదా! వీరు నియ్యోగులా? వైదికులా? 
అని ప్రశ్నించుకుంటే; ఆ పుస్తకంలోనే- “కమలనాభామాత్య చూడామణి” అని తనతాత 
గారికి వేసిన అమాత్య బిరుదం సంశయాన్ని తీర్చివేస్తుంది. ఆ యీ పాకనాటివారికి 
ప్రాజ్నాటు వారనే నామాంతరం కూడా (శ్రుత మవుతూ వుంది. వీరు నెల్లూరుమండలంలో 
కొంత విస్తరించి వున్నట్లు నావూహ. ఆటువేల వారికంటే వీరిశాఖ చాలా తక్కువ సంఖ్య 
గలదే. వీరికీ వారికీ యిచ్చి పుచ్చుకోవడాలు యీనాడే కాదు, ఆ నాడూ వున్నాయను 
కుంటాను. కంకంటి పాపరాజుగారు “విద్యావినోదు లార్వేలవారు” అంటూ వొక సీసపద్యం 
చక్కనిది వ్రాసి శాఖాసౌభాగ్యాన్ని వ్యాకరించి వున్నారు. (యీ పద్యం ఉత్తర రామాయణంలో 
చూ.) శ్రీనాథుడు తనశాఖనుగూర్చి వ్రాస్తే బాగుండేది. కాని వ్రాసినట్టులేదు. మేమైతే 
“తురగవిద్యా ధురంధరత గోటలనైన దాటనేర్తురు పాకనాటీవారు” అంటూ వొకసీసం 
రచించాంగాని ఆపాక నాటివారు (ఆయీ పద్యం శ్రీనివాసవిలాసంలో చూ.) గద్వాల, 
ఆత్మకూరు, ఆయీ సంస్థానాధిపతులైన రెడ్డిరాజులుగాని (బ్రాహ్మణులుగారు. 
నా బాల్యగురువులు- వెల్నాటివారు అని వొక సీసం స్వశాఖా సౌభాగ్యాన్ని గూర్చి వ్రాసి 
వున్నారు. అది శ్రీకృష్ణభారతంలో వుంది. యిక్కడికి “ఆంధ్రద్రవిడ” అన్న శ్లోకంలో వున్న 
ఆంధ్రావాంతర భేదాలు తెలిసినంతలో వివరించినట్లయింది. 


ద్రావిళ్లలో పుదూరు ద్రావిళ్లూ పుట్టగుంట ద్రావిళ్లు అనే వారిని పేర్కోలేదు, గాని 
తక్కినవారిని గూర్చి తెలుగుదేశంలో వుండేవారిని పేర్కొన్నట్లే. యీ పుదూరు, పుట్టగుంట 


159 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


వారు నెల్లూరుప్రాంతంలో వున్నారు. చెన్నపురిలోనూ కనబడతారు. (1) వావిళ్లవారు, 
(2) చదలు వాడవారు, (3) వేదంవారు యీ మొదలైన సుప్రసిద్దులు ఆయీద్రావిళ్లే. 
ఆయీ శాఖకు చెందినవిద్యార్థి - వేదం వేంకటేశ్వరశాస్తి నావద్ద కొన్నాళ్లు చదువుకున్నాడు. 
చెన్నపురిలో తన బంధువులు కొందణితో నన్ను చూడడానికి వచ్చినపుడు సయితము 
విభూతిధారిగానే కనపడ్డాడు గాని, బంధువులు తిరుమణి తిరుచూర్ణ ధారులుగా వున్నారు. 
అప్పుడు ప్రశ్నించలేదుగాని తరవాత అతణ్ణి యావిషయమై ప్రశ్నించాను. 


“యీ ప్రాంతంలో మాశాఖీయులు కొందజు యీ విధంగా వుండడం ఆచార” 
మన్నాడు. కీ.శే. వేదం వేంకటరాయశాస్తుల్లుగారు వగైరా మహామహులేకాడు, లోకైక 
ప్రసిద్ధులు అల్లాడివారు లోనైనవారుకూడా యీ శాఖవారే అని విన్నాను. 


తుని మొదలుకొని బరహంపురందాకా దెవిలిద్రావిళ్లు అనే శాఖవుంది. వీరు 
పేరూరిద్రావిళ్లేకాని అన్యులు కారు. రజస్వలా వివాహం చేయడంవల్ల స్వశాఖనుండి 
విడిపోవలసి వచ్చిందని వినికిడి. ఆలాటి వివాహంయెందుకు చేశారో అన్యత్ర 


వ్యాఖ్యానించాను. 


తూర్పున - పుట్టనంబులు అంటూ గంజాం డి. ప్రాంతంలో వొక శాఖ వుందనిన్నీ 
వారు చెప్పుకోవడం - ఆరామద్రావిళ్లుగా చెప్పుకుంటారు గాని ఆరామద్రావిళ్లు కారనిన్నీ 
మా శాఖీయులు తూర్పుదేశీయులు చెప్పగా విన్నాను. యెంతవజకు సత్యమో కాని వీరు 
కోళ్లను పెంచుతారని యెవరో చెప్పగా విన్నాను. 


వీరిలోకూడా మంచి విద్వాంసులున్నారు. వెల్నాటివారో లేక పేరూరిద్రావిళ్లో 
వీరికన్యను వివాహంచేసుకున్నారని విన్నాను. కాని ఆ వివాహం సంఘసంస్కర్తలకు 
సంబంధించింది, (పునర్వివాహం) కావడంచేత తావన్నాత్రంవల్ల ఆశాఖకీ యీ శాఖకీ 
బాంధవ్యం నిరాఘాటమనడానికి వీలు కాదు, కుక్కుటములూ, పిల్లులూ, కుక్కలూ యీ 
మూడింటి పెంపకమూ- 


“శ్వాన కుక్కుట మార్జాల పోషకస్యదినత్రయమ్‌ 
ఇహ జన్మని శూద్రత్వం చండాలఃకోటిజన్మసు 


అనే ధర్మవచనాన్ని పట్టి నిషి షిద్ధమే అయినా, కోళ్లను పెంచడం బ్రాహ్మలకు యెక్కువ 
దురాచారంగా పాటిస్తున్నారు. పతన బాహాటంగా యింట్లోమనుషులతోపాటు యెంతటి 
శిష్టుల గృవాలైనాసరే గాలితోపాటు తిరుగుతూనే వుంటాయి. మడి గట్టుకొన్నప్తుడుకూడా 
వాట్లను ముట్టుకోవడం దుర్వారమే, అవి పదార్థాలను ముట్టుకుంటూనే వుంటాయి. 


(బ్రాహ్మణశాఖలు 153 


బంగాళీల యిండ్లలో వీటికి మణీ చనువు. వారు మత్సు భుక్కులు గనక మత్స్యశేషాలు 
వారికి పనికిరానిబాపతు వీట్లకు వుపయోగపడుతూ వుంటాయి. వారు కోళ్లను పెంచుతారని 
వినలేదు. బంగాళీలు తమ పిల్లలతోపాటుగా పిల్లులను ప్రేమించి వాట్లకు తమసిరి 
ననుసరించి ఆభరణాలుకూడా అలంకరిస్తారని వినడం. కుక్కలను శిష్టులు పెంచరుగాని 
బాగా నాగరీకం ముదిరిన బ్రహ్మబంధువులు పెంచుతూనే వున్నారు. వీరేనా కోళ్లను 
పెంచరు, మొత్తం త్వరలో శూద్రత్వం సంపాదించుకోవాలంటే యీ యిండియన్‌ 
గడియారాలని పెంచడమే మంచి వుపాయం. ప్రస్తుతకాలంలో నాన్‌ బ్రామిన్సుతనం 
నౌకరీ సంపాదనకు సాధనం గనక (బ్రాహ్మలు దీన్ని అవలంబిస్తే పై అధికార్లు 
గౌరవిస్తారేమో? (బ్రాహ్మలు యెందటో పాపం! యీ దిక్కుమాలినకులంలో యెందుకు 
పుట్టవలసి వచ్చిందో అని విచారించేవారున్నారు. పూర్వం దేనికి దేనికి గౌరవమో, యిప్పుడు 
దానికి దానికి అది లేదు. వెధవ పొట్టకోసం యెంతటి అనౌచిత్యానికైనా సరే సర్వులూ 
ఆలాయపడే కాలందాపరించింది. శాంతం పాపం! ప్రకృతమనుసరామః. కోళ్లను 
పెంచడంవల్ల బ్రాహ్మణ్యానికి వచ్చే హాని యెక్కువది అని తేలింది. శాస్త్రం కంటె కొన్ని 
విషయాలలో ఆచారం (ప్రబలంగా కనపడుతుంది. 


“తాల హింతాల ఖర్జూర నారికేళ మధుద్రుమాః 
ఏషాం ఫలాని భోజ్యాని న మద్యంతు కదాచన.” 


అని వొకాయన చదివి తాటిముంజలు తినడానికి అభ్యంతరం లేదన్నారు. శ్లోకం 
యాజ్ఞవల్క్య స్కృతిలోని దన్నారు. దేవతా నివేదనకు కొబ్బరికాయ, ఖర్జూరం, యిప్పపువ్వు, 
యివి వాడినట్లు తాటిపండుగాని, యీతపళ్లుగాని వాడరు. కొబ్బరికాయనీళ్లు శివునికి 
అభిషేకం చేస్తారు. తాగుతారు కాని కొబ్బరికల్లు నిషిద్ధమే. యీలా విచారణ చేసినకొద్దీ 
శాస్తానికీ, ఆచారానికీ వున్న తేడాపాడాలు క పమ కోళ్లని పెంచడంచేత 
పుట్టనంబులకూ, మాఆరామద్రావిడానికీ బాంధవ్యం లేకపోయిందనే (యీకుక్కుటపోషణ 
కల్పితమో, యథార్ధమో విచారించాలి.) ప్రసక్తిలో యితర విషయం కొంత నడిచింది. 
ఆయీ నంబులుకూడా ఆంధ్రబ్రాహ్మణ జాతీయులే. 


యిక శివార్చకులూ, వెభానసులూ ఆయీ రెండుశాఖలవారూకూడా ఆంధ్రులలో 
అంతర్భవించే బ్రాహ్మణులే. ఒకరికి ఆగమం ప్రమాణం; వేరొకరికి ప్రత్యేకించి సూత్రములు 
(ఆపస్తంబాదికం కాక వుంది. దానికి కర్త-విఖనోబుషి) యీ యిరుతెగలవారూ 
విగ్రహారాధనకు ప్రధానులు. సగుణోపాసకులు. విష్ణువు నారాధించడమూ, తిరుమణి 
తిరుచూర్ణ ధారణమూ యివి రెండున్నూ శ్రీ వైష్టవులతోపాటే వైఖానసులకి; తక్కిన 


154 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


సందర్భాలలో కలవదు- “యెవరికి వారే యమునాతీరే” వీరికి కంచప్పొత్తుకుగాని, 
మంచపొత్తుకుగాని స్వశాఖేగాని అనుకూలించేది మటొకటిలేదు. వీరుతప్త చక్రాంకణం 
అంగీకరించరు. గర్భస్థశిశువుకు చూలాలిగర్భంమీద తిరుమణితో ఆయీ సంస్కారం 
కొందటు శిష్టులు నెజవేర్చడం కలదు. వీరు గర్భవైష్ణవులని శ్రీనివాసస్మృతిలో వుంది. 
అహమేవ గురుస్తేషాం గర్భవైష్టవ జన్మనామ్‌ - శివార్చకులు శివభక్తులే కాని లింగధారణం 
అంగీకరించరు. ఆదిశైవులమంటారు. అంటే ఆరాధ్యశైవులకంటే ప్రాచీనులైన శైవులన్న 
మాట. వైఖానసుల వైష్టవంకూడా వీరి శైవంవంటిదే కాని, ఆదిపదంచేర్చి వారు 
వ్యవహరించుకోవడంలేదు. వీరికి పొత్తు స్వశాఖీయులతోమాత్రమే. దక్షిణదేశంలో 
అందులోనూ - చిదంబర క్షేత్రంలో వీరిశాఖ విస్తరించి వుండడమే కాకుండా, వుడ్డూలమైన 
పండితులుకూడా వున్నట్టు వినికిడి. వీరిని దీక్షితులంటారనిన్నీ వీరి వర్తన ఆపేరుకు 
తగినట్టుగా వుంటుందనీ చెప్పగావిన్నాను. యీదేశంలోకూడా వీరిలో ఆగమాలు తెలిసిన 
పండితులు కొందజువున్నారు. యిక్కడ ఆంధ్రదేశస్థులలో ఉండే అవాంతర బ్రాహ్మణులను 
గూర్చి సంగ్రహంగా తెల్పినట్లయింది. 


సత్యాషాఢశాభీయులు మిక్కిలి విరళంగా తెలుగుదేశంలో యేలూరుప్రాంతంలో 
కనపడతారు. అసలు వీరు యేడుగోత్రాలు మాత్రమే వుండేవారనిన్నీ యిటీవల రెండు 
గోత్రాలవారు నిస్సంతవడంచేత నేడు అయిదుగోత్రాలవారే వున్నారనిన్నీ ఆకారణంచేత 
వివాహాదులు కష్టసాధ్యం కావలసివచ్చిందనిన్నీ ఆచిక్కు తొలగడానికి తెలగాణ్యశాఖవారిని 
కోరితేవారు వీరిని కలుపుకొన్నారనిన్నీ వినికిడి మాత్రమేకాదు. నేను స్వయంగా ఆయీ 
శాఖాద్వితయానికి జరిగిన వివాహం కీ॥శే॥లు కలువలపల్లి రంగనాధశాగస్తుల్లుగారింట 
చూచి వున్నాను. ఆయీ శాఖలో యితర శాఖలో యెక్కడోగాని లేని - “సప్తార్షేయప్రవరులు' 
కూడా వున్నారు. మాలో తి॥శా॥కి బాల్యగురువులు కీ1శేలు శ్రీబూర్ల సుబ్బారాయుడుగారు 
యీశాఖీయులే. నాశిష్యవర్గంలో |ప్రధానులలో వొకడుగా గణింపదగిన చి మంచావజ్జల 


సీతారామశాస్త్రి యీసత్యాషాఢ శాఖీయుదేకాని, ఇతడు జన్మతః తెలగాణ్యుడై సత్యాషాఢ 
శాఖవారికి దత్తుడయినాడు. భవతు. 


యికనల్లా వెల్నాటిపూజార్లు తప్ప అవాంతర బ్రాహ్మణశాఖలన్నీ అంతో యింతో 
(ఆంధ్రదేశంలోని) వ్యాకరించినట్లయింది. యేరాజుల కాలంలోనో యేడుగోత్రాలవారు 
వెల్నాట్లు శివార్చన చేయడానికి అంగీకరించి కేటాయింపబడడంచేత తక్కినశాఖవారు 
వారితో యౌనసంబంధం మానుకొన్నట్లు కనబడుతుంది. భోజన ్రతిభోజనాలు 
(శిష్టులకువినా) యితరశాఖలతో జరుగుతూనేఉన్నాయి. భగవంతుణ్ణి పూజించడం 


బ్రాహ్మణశాఖలు 155 


పరమోత్కృష్టమైన కార్యమే అయినా అది ప్రతిఫలశూన్యంగా వుండాలి కాని, అన్యథాగా 
అయితే దానికి గౌరవం లేకపోవడమేకాక, దేవలకత్వాన్ని సంఘటిస్తుందనిన్నీ ఆ దేవలకత్వం 
పాంక్తేయత్వానికి భంజకమనిన్నీ ధర్మశాస్త్రకర్తలు బుషిపుంగవులు నిర్వచించి వున్నారు. 


యిక నల్లామిగిలినవారు ఆంధ్రదేశీయులలో (1) విశ్నబాహ్మలు (2) దేవ(బ్రాహ్మలు, 
(3) కళింగబ్రాహ్మలు - యీ మూడు తెగలవారూ కనపడతారు. వీరిలో నెంబరు వన్‌వారు 
కృష్ణా, గోదావరి, గుంటూరు, మండలవాస్తవ్యులు. యానన్మందీ ఆహార విషయంలోనూ 
సదాచార సంపత్తిలోనూ బ్రాహ్మణులతోపాటుగానే వుంటారు. వారిలో వారికే యెన్నో 
సందర్భాలు కుదిరితేగాని పంక్తిభోజనాలు సందర్భించనప్పుడు యితరులతో సందర్భించవని 
వ్రాయవలసి యుండదు. రెండో నెంబరు వారిలో యెవరోతప్ప తక్కినవారు మత్స్వభుక్కులే 
కాక మాంసభుక్కులు కూడా అని చెప్పగావినడం. మూడోనెంబరువారు తూర్పున సికాకుళం 
ప్రాంతంలోవున్నారు. వీరి బ్రాహ్మణ్యాన్ని గురించి మనకు బాగా తెలియదు, వో 
బ్రాహ్మణ్యానికి సంబంధించి వీరి ఆచారాలు వుంటాయని తోస్తుంది. యిక్కడికి, శ్లోకములో 
వున్న వొకటి రెండు నెంబర్లను గూర్చి యే కొంచెమో వ్యాకరించినట్లుయింది. 


యిక కర్ణాటకులను గూర్చి వ్రాయాలి. వీరందటూ ద్వైతమతస్థులు. మాధ్వులని 
వీరికి నామాంతరం. వీరిలోనూ వైదీకులున్నారు. వారు ఆచార్యపదంతో వ్యవహరించ 
బడతారు. లౌకికులు పంతులు పదంతో వ్యవహరింపబడతారు. బ్రాహ్మణజాతిలో 
మొట్టమొదట లౌకికోద్యోగాలలో ప్రవేశించినవారు వీరే. వ్యాపారులు అనేపేరు వీరికి 
ఆకారణంచేతనే వచ్చి వుంటుంది. వీరికి అద్వైతులంటే చాలాద్వేషం. అది మతవిషయం 
లోనే. యితరత్ర వారూ వీరూ మమేకంగానే వుంటారు. చాలా భాగం లౌకికులే కావడంచేత 
యేమాత్రం వైదికవిద్యాప్రవేశం వున్నా ఆ వ్యక్తికి వీరిచ్చే గౌరవం అపారం. 


“అబ్రవీ త్పురాణగాథ” వీరు పూజించే స్వశాఖాపండితులను గూర్చి ప్రతిపక్షులైన 
స్మార్తపండితులు కల్పించిందే. వీరిలో యితర శాస్తాలకన్నా తర్మశాస్త్రం చదివిన విద్వాంసు 
లధికంగా వుంటారు. వీరి వేదాంతం చాలా భాగం ఆశాస్త్రాన్ని పురస్కరించుకొని వుంటుంది. 
జగత్ర్రసిద్ధులగు భీమాచార్ల్యులవారు ఈ శాఖీయులే. 


వీరిలో అవాంతరభేదాలు నాకు బాగా తెలియవుగాని లోకైక ప్రసిద్ధతార్మికులు కీ॥శే॥లు 
శ్రీకర్ణాట సీతారామశాగస్తుల్లుగారుకూడా యీ శాఖలో అవాంతరీయులే కావాలి. వీరిలో 
స్మార్తులలో మాదిరిగా గ్రామపురోహితులు లోనైనవారు లేకపోలేదుగాని బాహుళ్యంమీద 
లౌకికులే హెచ్చు. పంతుల పఠాణీవేషాలు అనే పాత్రద్వయంలో వున్నపంతులు 
యీశాఖవారే. బ్రాహ్మణులు నాగరీకం ముదిరితే వుండే విశేషాలు ఆవేషాలవల్ల సులువుగా 


156 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


బోధపడతాయి. హాస్యాన్ని నికృష్ణంగా చూస్తారు. గాని, నీతిని బోధించడానికి నవరసాలలో 
దాన్ని పోలిన రసం లేనేలేదంటాను నన్నడిగితే. వీరికి మాధ్వనామం మతగురువునుబిట్టి 
వచ్చినదని తెల్పిది. 


యికవైష్టవులనుగూర్చి తప్ప తక్కిన మన దేశపు బ్రాహ్మణశాఖలని గూర్చి 
వ్రాసినట్లయింది. వీరిలో అవాంతరభేదాలు చాలావున్నాయి. అవన్నీ వివరించవలసివస్తే 
చాలా గ్రంథం పెరుగుతుంది. ముఖ్యంగా రెండు భేదాలు అందటికీ తెలిసినవున్నాయి. 
(1) తెళహ, (2) వళహ - అని రెండుతెగలుగా విభజిస్తేచాలు. మతవిషయంలో అనగా 
ముక్తివిషయంలో కూదా యీ రెండు తెగలవారికీ భేదం సరేసరి, బొట్టులోకూడా యత్మించి 
ద్భేదం వుంది, ఆయీ భేదం చాలా ఆయువుపట్టు. వళహలు పాదం లేని బొట్టు ధరిస్తారు. 
తెళహలు పాదంతో ధరిస్తారు. పాదం అంటే కనుబొమ్మలమధ్యను దాటి ముక్కుమిదికి 
రావడం. కాంచిలో ఆయీ రెండు తెగలవారూ కూడా వున్నారు. వరదరాజ స్వామినికూడా 
ఆయీ భేదానికి గుటిచేస్తూ వుంటారని వినడం. అంతేకాదు యీ నామం కోర్టులదాకా 
వెళ్లించడం కూడా చేస్తుందిట. వీరిలో వీరికి దక్షిణాదిని యిచ్చిపుచ్చుకోవడం వుంది. 
కాని అల్లుడిబొట్టు అల్లుడిదే, మామగారి బొట్టు మామగారిదే నేడు కమ్యూనిష్టులూ, 
కాంగ్రసువారూ యేలాగో, వీరూ వారూ ఆలాగే గమ్యస్థానం వొకటే అయినా సికపట్లకు 
లోనవుతూ వుంటారు. వళహవారు వేదానికి స్మార్తులిచ్చినంత గౌరవాన్నీ యిస్తారు. అనగా 
యజ్ఞయాగాదులు పిష్టపశువుతో కాకుండా ప్రత్యక్షపశువుతోటే చేస్తారు. గత భర్తృకలైన 
స్రీలకు శిరోముండనం ఉంది. తెళహవారికి యీ రెండూ లేవు. యజ్ఞమంటూ 
యెవరూచేసినట్లు లేదు. కేవల భక్తికే ప్రాధాన్యం యిస్తారు. మతకర్తయూ, భాష్యకర్తయూ 
అయిన శ్రీరామానుజులవారు తెళహలే అని వీరు చెపుతారు. వారు వళహవారే అని 
వారంటారు. రామానుజులతరువాత మళ్లా రామానుజులంతో అంతకెక్కువో అని వారే 
కాక యితరమతస్థులుకూడా విశ్వసించదగిన వేదాంతదేశికులు వళహలే. మహాకవీ 
యాగకర్తా అయిన వేంకటాధ్వరి వళహే. తెళహలు ద్రావిడ వేదానికిచ్చినంత గౌరవం 
బుగ్యజురాది వేదాల కివ్వరు. వళహలు యించుమించు బుగ్యజురాదులవిషయంలో 
స్మార్తులే కాని ద్రావిడవేదాన్ని కూడా గౌరవిస్తారు. ద్వైతులకు కన్నడం రాకపోవడం 
గౌరవభంజకమైనట్లే వీరికి అజవం రాకపోవడంకూదా డిటో. వీథిలో దేశభాష మాట్లాడినా 
యింట్లో లేదా వంటయింట్లోనేనా అజవం మాట్లాడేవారు చాలా ప్రశస్తమైనవారుగా 
అంగీకరింపబడతారు. దీనిక్కారణం భగవత్కాలక్షేపానికి వుపయోగపడే తాత్వికగ్రంథం 
(ఉపనిషత్సారం) యావత్తూ ఆళ్వారులు అఅవంలో అనువదించడమే. యెన్నివేదాలువచ్చినా 
నాలుగు. పాశురాలేనా రాకపోతే ఆ వ్యక్తికి, గౌరవం లేదన్నమాటే. వేదం వచ్చినవారు 


బ్రాహ్మణశాఖలు 157 


వళహలలో నూటికొకరేనా ఉంటారుగాని తెళహలలో వుంటారో లేదో? పుస్తకాపేక్షే 
దివ్యదేశాలలో చాలా నికృష్ణంగా చూస్తారు. వీరు కూడా వారిని అదేవిధంగా చూడాలను 
కొన్నా వారు వీరికి చిక్కరు. వారు శివాలయంలోకి యెన్నడూ రానేరారని వ్రాయనక్కజలేదు. 
మానవులందటినీ తరింపజేయడానికి అవతరించినట్లు విశ్వసించడానికి శిష్యసంచారమే 
సాక్ష్యమిస్తుంది గాని, అది నానాటికి యేదో విధంగా పరిణమించి ప్రకృతం కొనవూపిరితో 
కూడా వుందనడానికి ధైర్యంలేదు. అద్వైతులకన్నా ద్వైతులకన్నా వీరు నిమ్నజాతులకు 
తరణోపాయం చూపడంలో వుదారులు. ఆళ్వారులలో కొందటు అంత్యజులేవున్నారు. 
వీరిలో యతీశ్వరులున్నారు. (రామానుజులవారు యతిరాజులే కదా? కాని, 
అద్వైతసన్న్రాసానికీ, వీరి సన్వ్యాసానికీ యేతాంపెట్టుగా వుంటుంది. యితరమతస్థులు 
(స్మార్తులు వగైరా) చట్టన పాశ్చాత్యనాగరికతకు లొంగి మాటినా, వీరుమాత్రం 
మతచిహ్నలింకా పరిత్యజించలేదనేది చాలా అభినందనీయం. క్రాఫింగువగైరాలు వీరిలో 
నూటికి 99 మందికి లేవనే చెప్పవచ్చు. పాండిత్యాన్ని వేషంచేత భూషించడం వీరికి 
తెలిసినట్లు యితరులకు తెలియనే తెలియదు. యితరులలో పాండిత్యం హెచ్చిన కొద్దీ 
వేషం తగ్గుతూంది వీరిలో వేషమూ హెచ్చుతుంది. 


శ్రీమాన్‌ పరవస్తు రంగాచార్యు లయ్యవార్తంగారు విజయనగర సంస్థానానికి ఆయీ 
కారణం చేతనే వెళ్లలేదని మా పరమగురువులవల్ల విన్నాను. కొంచెం వివరిస్తాను: 
అయ్యవార్లంగారు కోటలోకి సవారీమీద వెళ్లడమూ, ద్వారం దాటిన పిమ్మట సవారీ. దిగి 
పావుకోళ్ళతో సభాస్థానందాకా వెళ్లడమూ సభలో వారి స్వంత చిత్రాసనంమీద కూర్చుండడం 
ఆచారం. మహారాజావారు సవారీ మర్యాదకు అంగీకరించారుగాని తక్కిన దానికి 
అంగీకరించలేదు. కారణం యేమిటంటే: అది వారి ఆస్థానపండితులకు అవమానకర 
మన్నారు. ఆలాగయితే మీ సంస్థానానికి మేము రానే రామన్నారు (తృణీకృత 
బ్రహ్మపురందరులు) ఆచార్లుగారు. మహారాజా వారు మీ చిత్తం అని వూరుకున్నారు. 
యివన్నీ యిప్పటివారికి యేదో విధంగా కనపడతాయి. యించుమించుకు తత్వాలకు 
సంబంధించిన మర్యాదలవంటివే యివి. యిప్పుడు దొడ్డితుడిచే వ్యక్తికికూడా గారు పదం 
చివరతగులుస్తూ వున్నాం. ఆలా తగల్చ్పకపోతేనో? “డిఫర్‌మేషన్‌” దాఖలయిందన్న మాటే. 


యేదో స్వల్పంగా వ్రాయడానికి ఆరంభించి అవాంతరసందర్భాలవల్ల కొంత పెరిగి 
పెద్దదయింది. యెన్నో సంగతి సందర్భాలు యింకా వ్రాయవలసినవి వున్నాయిగాని దోపిక 
లేక యింతతో ముగిస్తున్నాను. 


158 


“యెనీమా”వల్ల కడుపు తేలికపడ్డటై 
సినీమావల్ల యిల్లుతేలికపడుతుంది 


సినీమా పేరు వినబడడం ప్రారంభమై మూడు పుష్కరాలు దాటిందనుకుంటాను. 
అంతకు పూర్వం యివి లేకపోలేదుగాని “తోలుబొమ్మలు” అనే పేరుతో వున్నాయి. 10 గాని, 
ర్‌ గాని రూపాయిలిస్తే రామాయణమో? భారతమో? (అంతాకాదు) (ప్రధానభాగం వినికి 
చేసేవారు. వొంటెద్దుబళ్లు తుట్టతుదకు మోటార్లుగా మాటినట్లే నాగరికత హెచ్చిన కొలదిని 
ఆ తోలుబొమ్మలు యీవిధంగా - అంటే “సినీమాల”గా మాటిపోయి లోకానికి ఉపకారమో, 
అపకారమో చేస్తూన్నాయి. మొట్టమొదట ప్రసిద్ధమైన పట్నాలలో యేవొకటో వుండేది 
ప్రదర్శించే హాలు; అప్పటికి వట్టిబొమ్మలే కనబడేవి. అభినయంకూడా కనపడేది. వాక్కులేదు. 
అందుచే యింతగా జనం విరగబడేవారుకారు. చిన్నతనంలో నేను “తోలు బొమ్మలాటలు" 
చాలా చూచినవాళ్ణే అవడంచేత “అదే యిది” అనే ఉపేక్షా బుద్ధి కలగడంచేత ఆయీ 
ఆటకు వెళ్లడమందు యిచ్చకలిగిందేకాదు. ఆ స్థితిలో యెవరో బలవంతపెట్టి తీసుకువెళ్లి 
కూర్చోపెట్టడం జరిగింది. కాని నాకేమోగాని విశేషాదరం కలుగనే లేదు. యీ 
మహాప్రపంచంలో సర్వులూ భార్యలతో (ఘోషాకూడా త్యజించి) పిల్లలతో పిల్లులతోకూడా 
(కొందు యింటికి తాళం పెట్టికూడా అన్నమాట) వెళ్లిచూచి ఆదరిస్తూవుంటే నా బోటీకి 
దానియందు ఆదరం కలక్కపోతే అది గణనీయంకాదు. కాని అంతోయింతో విద్యాప్రవేశం 
వున్న నన్ను ఆయీ సినీమా యెందుకు ఆకర్షించలేక పోయిందో? సుంత విచార్యం 
కాకపోలేదు! దీన్ని యిలా వుంచుదాం. ఆ యీ విషయంలో నేను కనిపెట్టింది కొత్తవిషయం 
వొకటి వుంది, యెప్పటికప్పుడు యేదో క్రొత్త నాటకం కల్పించడమనేది సామాన్యంకాదు. 
యిప్పటికి కొన్ని వందలేనా కల్పింపబడి వుంటాయి యీబాపతునాటకాలు. రోజు 1కి 
మూడు ఆటలు వేసినా పట్నం 1 కి పది సినీమాశాలలు వున్నా అన్నింటికీ అన్నిఆటలకీ 
సమృద్ధిగా “ఆడియన్సు” వెడుతూనే వున్నారు. పైగా టిక్కట్లు దొరక్క తిరిగి వచ్చి ప్రజ 
కనపడడంచేత యీ “సినిమాల గౌరవాన్ని” వ్యక్తపరుస్తూ వుంది. కృష్ణా పత్రిక యెంతో 
ఆవశ్యకమైన విషయమైతే తప్ప ప్రచురించదని వినడం. ఆయీ విషయం తజచుగా ఆ 
పత్రిక ప్రచురించి విమర్శిస్తూ వుంటుంది. అట్టి విచిత్రమైన విషయంలో నాకేమో బుద్ధి 


“యెనీమా”వల్ల కడుపు తేలికపడ్డట్టే సినీమావల్ల యిల్లుతేలికపడుతుంది 159 


తగులుకోనేలేదు. మా చిరంజీవులు అప్పుడప్పుడు దీని ప్రాశస్తాన్ని గూర్చి ప్రసంగించి 
ప్రశంసిస్తూంటారు. అయినాసరే నా బుద్ధి మామూలుగానే వుంది. యిది పలువురు 
స్రీలకు (ఆటపాటల నేర్చున్నవారికన్న మాట) పురుషులకు విపరీతంగా ధనం 
పంచిపెడుతూవుంది. యెందటో దీనివల్ల లాభం పొందుతూ వున్నారు. యింతవటజకు 
దీన్ని యెవరుగాని కాదన్నవారు లేరు, అయినా సరే నా బుద్ది మాబుపుంతలోనే 
నడుస్తూవుంది. యీ మధ్య యెవరోచెప్పగా విన్నాను. 


మా పట్నంలో యింకో సినీమాహాలు వెలుస్తూవుంది అని, ఆమాట విన్నప్పుడు 
నాకీ క్రిందివాక్యం యెప్పుడో నలభైయేళ్లకు మున్ను విన్నది కాదుకాదు బుద్ధిరాజు 
ఈశ్వరప్పగారు ఆనాటిపత్రికలలో హాస్యప్రధానంగా వ్రాసింది జ్ఞప్తికి దగిలింది. ఆవాక్యం 


యిది. 


“వచ్చే వత్సరం మావూళ్లో యింకో కల్లుదుకాణం పెట్టిస్తారట” నా బుద్ధి వీట్ల 
విషయంలో యీ విధంగా వుండడాని కేం కారణమో యింకా విచార్యమే. అంతో యింతో 
ధనంకూడా ఆయీ సినీమాకారణంగా నాకు వచ్చిందికూడాను. అయినాసరే దీన్ని 
నామనస్సు ఆమోదించడంలేదు. ఆ యీ విషయంలో యితరులమాట ఆలా వుండగా 
కవులలోనేనా నాతో యేకీభవించే వారుంటారో వుండరో వోటుకు పెడితే పుస్తకాపేక్ష 
కనక అందుకు సాహసించేదిలేదు. యీవిషయంలో నాబుద్ధి- 


“వూరంతా వొకత్రోవా, వులిపికట్ట వొకత్రోవా,” అనే సామెతకు ప్రథమోదాహరణంగా 
నాకే కనపడుతూ వున్నప్పుడు యితరులకు కనపడడంలో ఆశ్చర్యంలేదు. అద్భుత 
విషయాలలో విచారిస్తే పరమాద్భుతం రేడియో కాని సినీమాకాదు. అర్ధంలో అంతగా 
పోలిక లేకపోయినా శబ్దంలో “యెనీమాకీ” దీనికీ పోలిక కనపడుతుంది. యేలాగంటే! 
యింటికి తాళం పెట్టి యావన్మందీ దీనికోసం వెడితే దొంగలు ప్రవేశించి యిల్లు గుల్లచేసినట్లు 
కొన్ని వార్తలు వినవస్తున్నాయి. వాకానొక గృహస్థు కొడుకు ఆ దొంగలింకా ఇల్లు వదిలి 
వెళ్లకపూర్వమే, వచ్చి వాళ్లతో కలియబడి హతుడైనట్లు కూడా విన్నాను. అయితే రైలుగాని, 
విమానంగాని, యెక్కి యెవరో వాట్లకు ప్రమాదం వచ్చి హతులైనారన్నంతలో ఆ ప్రయాణాలే 
మానుకుంటారా? కనక అంతమాత్రంచేత యీ విషయంలోకాదర పాత్రం కాకపోదు. 
దీనివల్ల పుణ్యపురుషుల చరిత్రలేమి, పతివ్రతల చరిత్రలేమి, చదువురాని పామరులకుకూడా 
సుళువుగా బోధపడతాయి. కాని సుప్రసిద్ధ పురాణగాథలు- “సినిమా కవుల” 
స్వకపోలకల్పనలవల్ల యేదోవిధంగా మాజిపోతూ వుండడం శోచనీయం. అది అలా 
వుంచుదాం. సుమారు అయిదాటేండ్లనాడు కాం(గైసు మంత్రులు- “మద్యపానము” 


160 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


నిషేధించారు. దానికి ముఖ్య ప్రయోజనం, కూలి నాలీ చేసుకొని జీవించేవాళ్లు యింట్లో 
పెళ్లాం బిడ్డలకు అన్నంలేకుండా తెచ్చికొన్నకాన్తా త్రాగుడుకింద వినియోగిస్తున్నారు. కనుక 
దీన్ని నిషేధిస్తే ఆలాటి సంసారులు కొంత సుఖిస్తారని చెప్పివున్నారు. ప్రస్తుతం వీదలే 
విశేషించి దీనికి హాజరయ్యేవాళ్లు. కనక దీన్ని నిషేధిస్తే దానితోపాటు కొంత బీదలను 
సంరక్షించినట్లవుతుందేమో అని నేననుకుంటాను. యేపల్లెటూరునుంచో సకుటుంబంగా 
దీన్ని చూడడానికి వచ్చే సంసారులు చాలా భాగం వుంటారు. వారికి బళ్లు స్వంతంగా 
వుంటాయి. వాట్లమీద ప్రయాణం చేస్తారు, వచ్చేది పట్నవాసం కనక అవసరం వున్నా 
వుండకపోయినా యేదో సామాను కొంత కొంటారు ఆడవాళ్లు. బిసీమా ఖర్చు కొంచెమే 
అయినా ఆ యీ ఖర్చు దానికి యెన్నిరెట్లో తగులుతుంది. ఆ యీ సినీమావల్ల “దుర్నితి” 
సునీతికన్న మిక్కిలి అభివృద్ధి అవుతూవున్నట్లు గోచరిస్తుంది. మాటవరసకి- “మాలపిల్ల 
సినీమా వుందికదా? దానివల్ల నేర్చుకోవలసింది “దుర్నీతి” అందామా? సునీతి అందామా? 
కొడుకు, వాడికి నచ్చిన కన్యకను వరించి తీసుకువస్తే తం[డ్రి ఆమోదించవలసిందనేనా? 
దానివల్ల తేలేఫలితార్థం. ఆయీ సినీమా నోరులేని బ్రాహ్మణ జాతిని అవమానించేది 
కనక సాగిపోయింది, ఆలాగే కాక మతాభిమానంగల యే మహమ్మదీయులకో, కైస్తవులకో 
యిబ్బంది కలిగించేదే అయితే మటునాడే నిషేధం తగిలేదే. నాటకరచనలో రసాన్ని 
భంగించే విషయాలు వుంటే, ఆ విషయం తొలగించి రసానుగుణంగా కథాకల్పన చేయడం 
సమంజసమని లక్షణ కర్తలు నిర్వచించారు. మచ్చు చూపుతాను, ద్రోణవధ ఘట్టంలో 
ధర్మరాజు “అశ్వత్థామ హతః” అని అవసరాన్ని బట్టి అబద్ధం ఆడివున్నాడు. దీన్ని వున్నటె 
ప్రదర్శిస్తే ప్రేక్షకులు దుర్నీతిపరులై చెడిపోతారు కనక- “అన్యాధావా ప్రకల్పయెత్‌” అనే 
లాక్షణికోక్తినిబట్టి మార్చుచేయడం యుక్తం. యిప్పుడు సినీమాలో మార్చేమార్చులు 
యిలాటివికావు. “పోతన్నగారు” అభిమానశాలి, అయాచకుడు, గర్భవ్యావసాయకుడు, 
శ్రీరామభక్తుడు అని మాత్రమే కవి పరంపర చెప్పుకోవడం. సినీమాలో “అఖండ దాత' 
అని చిత్రించారు. యిది సుగుణమే అయినా యిట్టి ప్రతీతి లేకపోవడంచేత రుచించదు. 
యెన్నో యీలాటి వున్నాయి. విస్తరించేదిలేదు. వీట్లవల్ల చరిత్రవిజ్ఞానం పూర్తిగా తబ్చిబ్బవుతూ 
వుంది. అన్నిటికన్నా మొగుడుతో చెప్పకుండా పెండ్లామూ పిల్లలూ యింటికి తాళంవేసి 
హాజరవడమనేది ఆర్యుల కుటుంబాలకు బొత్తిగా రుచించేదికాదు. “స్తీ స్వాతంత్రం 
దీనివల్ల పూర్తిగా వ్యాపిస్తూ వుంది కనక పాశ్చాత్యాపచార వాసన వంటబట్టిన వారికి 
యిది బాగా రుచించినా ముదుసలి తాతలకు యేదో వెగటుగానే కనపడుతుంది. 
“విడియాకులు” వగయిరా నూతనాచారాలు అచిరకాలంలో రానైవున్నాయి కనక, 
దానికియిది “ట్రయినింగు” స్కూలుగా పరిణమించుననడానికి నాకులేశమూ సంశయము 


“మెనీమా”వల్ల కడుపు తేలికపడ్దట్టే సిన్‌ మావల్ల యిల్లుతేలికపడుతుంది 161 


కనపడడంలేదు. యేవిధంచేత చూచినా సామాన్యగృహస్థుల జీవనం చాలా దుర్భరంగా 
మాజిడానికి నూతననాగరికత కారణంగా కనపడుతూవుంది. ప్రతివృత్తికీ అడ్డంకికల్లింది. 
తుదకు క్షౌరంచేసుకొని జీవించే జాతికికూడా అడ్డంకి. అనగా యేదోదానికి విశ్వామిత్ర 
సృష్టి యేర్చడింది. చిత్రంగా ప్రపంచం మారిపోయింది. ప్రతీదీ మనకి అలవాటయేవబికూ 
తేలికధరలో యేర్చడుతుంది. అందులోకి తియ్యనీటి చేపలాగు అలవాటుపడతాం. తరవాత 
దాని వెల యెంత పెంచినా దాన్ని మనం మానలేం. దీనికి యెన్నో వుదాహరణాలు 
చూపవచ్చు. పోస్టుకార్డు చూచుకోండి 3 పైసలు మొదటవుందేది. యిపుడు మూడురెట్లు 
పెరిగింది. తుదకు మూడు రూపాయలదాంకా పెరిగినా దాన్నిమానలేము. యీ కార్డులు 
లేనికాలం మనం యొటుగం. కాని మనతాత ముత్తాతలెటుగుదురు. వారు తాటాకులతోటే 
కష్టించి గ్రంథాలు వ్రాసుకొని చదువుకొని మహాపండితులైనారు. 


“పుస్తకేషు చ యావిద్యా” అన్న యోగం మునకు పట్టింది. వారి పాండిత్యమో? 
“వాచోవిధేయం” పైపై మెటుంగులు చూచి భ్రమించే వారికి సమాధానం చెప్పలేంగాని 
ఆ వెనుకటికాలం మళ్లావస్తే చూదామనుకొనే నాబోటి “చేదస్తులు” అక్కడక్కడ యింకా 
వుందకపోరుగాని ఆ కాలం “భద్రముగలనాటి రోజు లింకరా వింకరా వింకరావు నెచ్చెలీ!” 


మ. అనుమానింపక కల్పనారుచులపై నాసల్‌ పినాళించు నెమ్మనమున్‌. 

తిప్పుట పెద్దపెద్దలకే వశముకాదు. అట్టిస్థితిలో సామాన్యులను గూర్చి చెప్పేదేమిటి. 
యేదో “సినీమాను” గూర్చి వ్రాస్తూ చాలాదూరం వచ్చాం, యెందుచేతో యిది నన్ను 
ఆకర్షించిందికాదు. కారణం గోచరించలేదు. బహుశః వార్ధక్యమె అనుకుంటాను. 


క. కూరిమి విరిగిన సతిపై 
నేరమి దోంచుగతి విషయ నిస్పృహమతి యె 
కోరిక లుడిగినవానికి 
నూరక విశ్వమ్ముపైని నొల్లమి వుట్టున్‌? 


(కవికర్ణరసాయనము) - స్వస్తి 


శా xXx ఈ 


162 


ఆచారభేదాలు 


పూర్వకాలంలో కజివులు వచ్చాయంటే వాట్లకు కారణం వర్షాలు కురవకపోవడం 
అనుకొని వారుణ జపాలు చేయించడమూ, సహ(స్రఘటాభిషేకాలు చేయించడమూ 
యీరీతిగా రాజులు ఆ రోజుల్లో దైవాన్ని నమ్మి దేవతారాధనలు చేసి ఆ వుపద్రవాన్ని 
తొలగించుకునేవారు - విరాటపర్వం యేకదీక్షగా ఉదయంస్నానం చేసుకుని పారాయణ 
చేయడంకూడా వర్షాన్ని కురిపించేది. 


నా విద్యార్ధిదశలో కిర్లంపూడిలో మాగురువుగారూ మేమూ ఆసంస్థాన వార్షిక్రానికి 
వెళ్లినప్పుడు ఆ సమీపగ్రామం గెద్దనాపల్లి కాపురస్ట్థులు ఆయీ పారాయణనిమిత్తం మీ 
శిష్యులలో యెవరినేనా వొకరిని పంపవలసిందని కోరితే విద్యార్థులలో అల్లులలో 
మల్లుగావున్న నన్ను పంపించారు గురువుగారు. చెటువువొడ్డున కూర్చుని పారాయణ 
చేసేటప్పటికి యెక్కువగా కాదుగాని వొక అబదుక్కి చినుకులు వెంటనే (తిడితే గుద్దినట్టు) 
పడ్డాయి. యదనంతరన్యాయంచేత ఆ వర్షం నా పారాయణకు ఫలితంగా ఆ వూరి 
గృహస్థులు భావించి నన్ను సత్కరించారు. 


నేను యేడెనిమిదేళ్ల వయస్సులో వుండగా వొక కటువువచ్చింది. దాన్నే ధాత యీశ్వర 
కటువుగా ఇప్పుడు మనవాళ్లు చెప్పుకుంటారు. రు.1 టికి పదిమానికలు అంటే పది 
సేర్లుబియ్యం ఇచ్చేవారు. ఆ కాలానికదే పెద్ద కబువు. కాలం బాగుంటే రు. 1కి అయిదూ 
ఆటూ కుంచాలుబియ్యం యిచ్చే ధర్మకాలంగదా అది? పంటవిస్తరించి పండేటట్టయితే 
యెక్కడి ధాన్యం అక్కడే ముక్కిపోయే రోజులు అవి. సుమారు పుట్టెడు నువ్వులు మాతాలూకు 
కొనేవాళ్లు లేక నుసికావడం నా చిన్నతనంలో నేనే యెలుగుదును. బందరులో 
స్మూలుపండితుడుగా వుండేరోజులలో వేసంగి సెలవులకు గుడివాడమీదుగా నూజివీడు 
రైలుస్టేషనుకు (అప్పటికింకా బందరురైలు తయారు కాలేదు) ప్రయాణంచేస్తూ 
చోరభయంచేత యేవూరుదగ్గజ పొద్దుగుంకితే ఆ వూళ్లోనే మకాం చేయవలసివచ్చేది. 
కానుమోలు వగయిరా వూళ్లుకొన్ని ఆ రోడ్డున తగిలేవి. అక్కడ వంటచేసుకోవలసివచ్చేది. 
మజ్జిగ కొనుక్కోవడానికి సంసారుల వీధికి వెడితే అమ్మకానికి దొరికేదేకాదు. కావలిస్తే 


ఆచారభేదాలు 163 


వూరికే పోస్తామనేవారు ఆ సంసారుల ఆడవాళ్లు. ఆ వూళ్లన్నీ యీకటువు రాకకు పూర్వమే 
మాటిపోయాయి. యిప్పుడు చెప్పనే అక్కజలేదు. కొందటు రైతు గృహస్థులు రైలుస్టేషనుల 
దగ్గణికి తమ నౌకర్లద్వారా మంచి మజ్జిగ దాహానికి పుణ్యంకోసం సమస స్టేషనులకు 
పంపడం వుండేది. యివన్నీ యీ యుద్దపు కణువుకు పూర్వమే అంతరించాయి. మనకి 
కజణువంటూ రావడం యే యాఖైయేళ్లకో లేక పోలేదుగాని దాని కారణం వర్షాభావమే. 


పురాణాల్లో ద్వాదశవర్షక్షామాలు వినపడతాయి. గౌతమమహర్షి ఆలాటి క్షామాన్ని 
గాయత్రీ మంత్రజపం మూలంగా జయించి తన ఆశ్రమాన్ని తంజావూరు సత్రంగా 
మార్చినట్టు దేవీభాగవతంలో ఉంది. నివారణ యేలాజరిగినా రావడాని కారణం 
వర్షాభావమే. వొకటి రెండేళ్లు పుష్కలంగా వర్షాలు లేక పంట బాగా పండకపోయినా 
మన మాతృదేశం తన బిడ్డల్ని పోషించుకోగలదుగాని బ్రహ్మరాక్షసిలాగ మన పాలిటికి 
రైలువచ్చి పట్టుకుంది. అయితే రైలువల్ల యెన్నో సదుపాయాలున్నాయిగదా? అది లేకపోతే 
బతకడం యెలాగ అంటారేమో? అది లేని రోజుల్లో బతికినవాళ్లే మన తాత ముత్తాతలు. 
అదేకాదు-తుదకు సిగరెట్లు లేదా; సబ్బులు లేదా! టీ, ఇంకా యెక్సెట్రాలు యేవీ లేకపోయినా 
మన బతుకు పుస్తకాపేక్షే మన తండ్రులలో పలుమంది ఆ రైలు యెబుగని వాళ్లే. యెంత 
వర్షం కురిసినా యెంత పంట పండినా ఆ బ్రహ్మరాక్షసి యెక్కడికో పట్టుకుపోయి మాయం 
చేస్తుంది. అందుచేత “సాహెబుకు సవారాజ్యం అబ్బినా బీబికి కుట్టుకాడలే” అనే సామెతకు 
మనం గుజికావలసిందే. 


పూర్వపు కజువల్లావాక్క బియ్యానికి మాత్రమే. కట్టుకోవడానికి గుడ్డలు లేవని 
విన్నట్టులేదు. యింకా అపరాలు లేకపోవడమూలేదు. పాశ్చాత్య నాగరికత బాగా 
వ్యాప్తిలోకివచ్చి యాభైయేళ్లకంటె ఎక్కువ కాలేదు. క్రమంగా దేశం యెవిధంగా 
తయారయిందంటే? సర్వత్రా- (1) కాళ్లువున్న కుంటివాళ్లూ, (2) కళ్లువున్న గుడ్దివాళ్లూ 
యీ విధంగా తయారయింది. సావిట్లోనుంచి వంటయింట్లోకి తిండికి పోవలసివస్తే సైకిలు 
వుండవలసిందేకదా? అయితే సైకిళ్లు, మోటార్లు వగయిరా యంత్రాలవల్ల వున్న లాభాలు 
వదిలిపెట్టి యేదో స్వల్పదోషాన్ని బయడ పెట్టడము న్యాయమా? - అంటే వినండి! 


లాభాలు ప్రత్యక్షంగా కనపడుతూవుంటే నేను లేవనగలనా? లౌకికంగా సంచరించే 
టీచర్లు వగయిరాలకే కాదు - పల్లెటూళ్లలో పైల కాపర్లుకూడా సైకిలుతోనే నడకసాగిస్తూ 
వున్నారు. ఆఖరుకర్మ చేయించే పురోహితులు పట్నాలలో దీనిద్వారా యెక్కువలాభం 
(తహసీల్‌ దారీ జీతం) పొందుతూన్నారు; యెటుగుదును. కాని ఆయీ సాధనాలు 


164 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశా 


దో 
ర్‌ 


వుపకారంకంటె అపకారాన్ని యెక్కువచేసినట్టు కనపడుతూ వుందంటాను. నేడో, రేపో 
- మన భారతదేశం క్షామదేవతకు గుటికావలసి రావడం ఆయీ సాధనాలలో రైలుమూలాన్నే 
అని తోస్తుంది. దీని బారినుండి తప్పించుకోడానికి కొందటు చెప్పే వుపాయం - ముఖ్యంగా 
సంతాన నిరోధము. ఆ వుపాయము చెప్పినవారు పాశ్చాత్యులే. ఆ వుపాయము వల్ల 
పుట్టబోయే సంఖ్య తగ్గుతుంది. కాని యిప్పటికే పుట్టిన వాళ్లగతేలాగ? రైతులకు నాలుగు 
డబ్బులు కనపడడమే కావలసింది. షావుకార్లకు వర్తక లాభమే కావలసింది. యింకో 
విశేషం : వీరికి రేపు కూడులేక చచ్చేవాళ్లలో మనంకూడా భాగస్వాములం కావలసి 
వస్తుందనే క్‌ హన వున్నట్టే లేదు. రైతు తనమట్టుకు నిలవచేసుకుంటాడే అందాం. తన 
చుట్టుపట్ల కొంపల్లో వాళ్లకు డబ్బుక్కూడా పదార్ధం దొరకనప్పుడు ఆ సంసారిని వకు 
మెక్కనిస్తారా? అందుచేత వెల హెచ్చుగా అమ్మే పద్ధతినేనా రైతులు షావుకార్లకు యివ్వక 
తమ వూళ్లోనే నిలవచేస్తే బాగుంటుందిగాని అట్టివివేకం రైతులకు వున్నట్టులేదు. అందుకే 
ప్రభుత్వం కలుగజేసుకోవడంగాని, లేకపోతే యీ పరిశ్రమ ప్రభుత్వానికి తగిలేది కాదు. 
అయితే సాక్షాత్తుగా పెద్ద అధికార్లు అవాంతరంగా జరిగే మోసాలు కనిపెట్టడానికి అవకాశం 
వుండదు. యెన్నో మోసాలు జరుగుతాయని మాత్రం వారికి తెలుసు, అక్కడికి ఆ 
మోసగాళ్లకోసం యేదో ఒక వల తయారుచేశారు. ఆవలవల్ల ఆర్జించిన ఆర్జకులకు నష్టి 
కలిగినా సామాన్య ప్రజకేంలాభం? గతంలోవలె కాక యికముందు క్షామం రాబోతుంది 
అని కనిపెట్టి నివారణోపాయాలు వెదుకుతూవున్నారు. వేరుశనగపిండి దగ్గజనుంచి 
ఆహారానికి వుపయోగించ వలసిందన్నారు. యింటి దొడ్ల దగ్గజనుంచీ దున్ని 
పండించవలసిందన్నారు. తినగలిగితే గడ్డిక్కూడా అభ్యనుజ్ఞ వుంటుందో వుండదో 
కనుక్కోవాలి. యేం జరుగుతుందో? తుదకు జనాభా పెరగడం కారణంగా భావించి 
సంతానం ఆపవలసిందనే వారి వూహ. ఆపాతరమణీయంగా కనపడినా నిన్న మొన్నటిదాకా 
సరిపడి హరాత్తుగా తన బిడ్డలను పెంచుకొనే శక్తి భారతమాతకు తగ్గిపోవడం 
అనుభవవిరుద్ధం కనక దీనికి కారణం రైలుద్వారా జరిగే యెగుమతులే కాని అన్యంకాదు. 
ప్రతీదీ ఒకదానికి లాభంగా వుండేది వేటొకదానికి నష్టిని కలిగించడం సహజం. “బాబుకు 
పెళ్లి అయిందని సంతోషిస్తే సవతితల్లిరావడానికి విచారించవలసే వస్తుంది.” 


లోకం యావత్తు తియ్యనీటికి చేపల మాదిరిని పాశ్చాత్యనాగరికతకు అలవాటు 
పడింది. కుంకుడుకాయలు వాడకం తగ్గింది. ఆ స్థానంలో చాలాభాగం సబ్బు ప్రవేశించింది. 
చల్చివణ్ఞం నాగరిక కుటుంబాల్లోనే కాదు కూలీనాలీ చేసుకునే నిమృజాతుల కుటుంబాల్లోనూ 


ఆచారభేదాలు 165 


నూటికి తొంభైపాళ్లు లోపించింది. ఆ స్థానానికి కాఫీ లేదా, టీ ఆదేశంగా ప్రవేశించింది. 
పైలకాపు కుర్రలదగ్గిరనుంచీ పొగాకు చుట్ట కాల్చడానికి బదులు సిగరెట్లు వ్యాపించాయి. 
ఆశ్చర్యం వేస్తుంది. సాలుకు పాతికో ముప్పయ్యో రూపాయలు వ్యయించి యే దినపత్రికనో 
తెప్పించుకుంటే దానిలో చెరిసగం, సిగరెట్ల అడ్వర్దేజుమెంటో, లేదా సబ్బు అడ్వర్లేజుమెంటో 
తప్ప యితరం కనపడదు. సబ్బుదానిలో తారలు కనపడతారు. చూచి యువకులు 
ఆనందిస్తారు. అందుకుగా వ్రాసిన మాటలకు అర్ధం తెలుస్తుంది. కాని సిగరెట్లదానిలో 
వుండే బొమ్మలకు, అర్ధం మాబోట్లకు గోచరించదు. రేషనింగు బియ్యానికి పెడుతున్నారు 
గాని సిగరెట్లకు పెడుతూవున్నట్టు లేదు. దారిద్ర కారణంచేతనూ కరువు చేతనూ ఆరోజు 
కడుపుకు అన్నం లేకపోయినా సినిమా ఖర్చు తప్పదు. గాంధీగారు రాట్నం వాడుక్కోవడాన్ని 
బోధిస్తారుగాని సినిమాఖర్చు తగ్గించుకోండని గాని సిగరెట్లుమానండని కాని బోధించరు. 
అంతమాత్రంచేత మహాత్మునికి ఆ యీ దుర్వయాలిష్టమనికాదు. ఆయన బోధించే 
విషయాలన్నీ సంసారుల శ్రేయస్సుకు వుపకరించేవే కాని వినేదెవ్వరు? అందులోనల్లా 
వొక్క అస్పృశ్యతను గూర్చిన బోధ మాత్రమే అమల్లో పెడతారని తోస్తోంది. యెందుచేతంటే? 
దానికి చేతిడబ్బువదలదు కనుక. భగవంతుడవతరించి బోధించినా యీ దేశానికి 
మంచిరోజు లున్నట్టు తోంచదు. 


మొదటి యుద్ధానంతరం (ఫ్రాన్సు దేశంలో జనాభా తగ్గిందనే కారణముచేత, దాన్ని 
పూర్తిచేయడానికి ఆడవాళ్లందణూ సంతానం (ఏవిధంగా నేనాసరే) కనితీరవలసిందే అని 
శాసనం చేశారు. పాపం? అంతకుమున్ను మతవ్వాప్తిన్నీ ధర్మవైద్యమున్నూ చేసే 
బ్రహ్మచారిణులు (నన్సు) దేశం వదలిపోనేనాపోవాలి. లేదా సంతానమేనాకనాలి. అని 
చెప్పుకున్నారు. కొందజు స్త్రీలు కేవలం గొడ్డుతాళ్లుగానే సృజింపబడతారు. అనేకులతో 
చుట్టజికం వుండిన్నీ ఆబాపతు స్త్రీలు “పద్మపత్రమివాంభసా” అన్న గీతా వాక్యానికి 
వుదాహరణంగా వుంటారు. యీలాటి కటువులుకోటి వచ్చినా వాళ్ల భర్తలకు చిక్కులేదు. 
యెప్పటికీ లింగీలింగడే గదా? ఆ శాసనం ఆ స్త్రీలపట్ల యేలా అమలు జరిగిందో 
తెలుసుకోలేదు. 


మన భరతఖండంలో యే యే ఆచారాలు హేయంగా మనం భావిస్తామో, 
అవసరమయితే అవన్నీ యూరపుఖండం నిరాఘాటంగా ఆమోదిస్తుంది. ఆఖండవాసులతో 
యీ ఖండవాసులు దేనికీ పోటీచేసి నెగ్గలేరు. యీ ఖండం యెప్పటికేనా బాగుపడాలంటే 
వారి నాగరికతకు వొకదణ్ఞం పెట్టి వర్తించడమె మార్గం. ఆయీ మాటకు యితర 


166 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


లోకులమాటల్లా వుండగా యింట్లో పెళ్లాంబిడ్డలే చెవి వొగ్గరు. వారు మనకు-స్వరాజ్యం 
యిచ్చి యేలుకోందని దూరంగా కూర్చున్నా - వారినాగరికత మనమీద అనుగ్రహించి 
దూరంగా తొలగితేనే తప్ప మనం బాగుపడం, వారికి నామకః మతమంటూ వున్నప్పటికి 
క్షణంలో వారు దాన్ని త్యజిస్తారు. ఆచారవ్యవహారాలలో ఉత్తరధ్రువానికీ దక్షిణ ధ్రువానికీ 
వున్నంతదూరంగా పైకి కనపడినా మనతోపాటు మతవిశ్వాసం కలవాళ్లు మహమ్మదీయులే. 
నిన్న మొన్నటిదాకా రష్యాలో దేవుడు లేడు; నేడు మళ్లా వున్నాడని వినవస్తూవుంది. 
యెల్లుండి మళ్లాఉండడు. ఆవలెల్లుండి వుంటాడు. “మదధీనా తవస్థితిః” అని ఎవరో 
ఆచార్యపురుషులు దేవుణ్ణిగురించి - అన్నారంటారుగాని అది యూరపుఖండంలో చాలా 
' కాలంనాడే అమలుజరగడానికి ఆరంభించింది. కొన్నాళ్లు ముస్సోలినీ దేవుడు, 
అంతకంటేకూడా పెద్దదేవుడు... హిట్లరు. గుజ్జపు జట్కావాడు బాగా నడిచే తన గుట్టాన్ని 
హిట్లరు పదంతోటి వాడేవాడు. మీసాన్ని గుజించి చెప్పేదేమిటి? హిట్లరు అంతరించినా 
ఆ మీసాలు కనబడుతూ వున్నంతకాలం అతడు వున్నట్లే, నాజీజం నశించినా ఆ మీసం 
నశించదు. యే కాలంలోనూ నేటి భారతీయులవంటి ప్రజలు వున్నట్లు గ్రంథ దృష్టాంతం 
కనపడదు. ఆడవాళ్ల నాగరికత యెన్ని వెల్టితలలువేసిందో! వేసింది. యిప్పటికి సుమారు 
యిరవైయేళ్ల నాడు “యజ్ఞోపవీతం బుజ మెక్కు జందెం” దగ్గిటికివచ్చి రవికె గౌరవం 
నిల్చింది. యిది యేదేశాన్నుంచి రవాణా అయిందోగాని పాశ్చాత్య నాగరికతబాపతుకాదు. 


వారిది చలిదేశం. వొంటినిండా బట్టలేనిదే బతకలేరు. కజివును గూర్చి వ్రాస్తూ 
మాజుపుంతలోపడ్డాం. 


ధాన్యం పుష్కలంగా మనకు పండినా అన్ని ఖండాలూ పండితే తప్ప మనకు కటువు 
తగ్గదు. వర్షాభావంచేత ధాన్యం వగయిరాలు పండ లేదుకనక వాటివెల హెచ్చిందను 
కుందాం. తోళ్లవెల యెందుకు హెచ్చాలి? సినీమా టిక్కట్టువెల యెందుకు హెచ్చాలి. 
నల్లమందువెల యెందుకు హెచ్చాలి? భోగంమేళాల వెలదగ్గిరనుంచీ హెచ్చడానికి 
ధాన్యంవెల హెచ్చడమేనా కారణం? యేమో దీనిలో కొంత “వేలాంవెట్టి” వుండితీరుతుంది. 
మంగలి బుట్జగొజిగడానికి చార్జీ హెచ్చించడంవంటిదేనా సినీమా టిక్కెట్టుకు వెల పెంచడం, 
వాడికి ఆ డబ్బులలో బియ్యం కొనుక్కుంటేనే కాని పొయికిందకీ పొయిమీదకీ పదార్ధం 
దొరకదు. సినీమావారికి యెక్కువ ధనం వుండడమేకదా యీ వ్యాపారం ఆరంభించడానికి 
కారణం. వారిని యీ ధాన్యపుకబువేం బాధిస్తుంది? యీ కబివురోజుల్లో బియ్యానికి 


పెట్టిన రేషనింగు సినీమాలకుకూడా పెడితే కొంత బీదలపిల్లలకు కూడు అర్లాకలిగానేనా 
దొరకేదేమో? | 


ఆచారభేదాలు 167 


“కవు దరిద్ర మాబ్దీకముకల్ల్ణి నొకప్పుడు” అన్నట్టు యిప్పటి కబువుకు సినీమాల 
పీడకూడా సంప్రాప్తించింది. వాకటేమిటి? గృహస్థుల జీవితం యెన్నివిధాల దుర్భరం 
కావాలో అన్ని అన్నివిధాలా దుర్భరంగా తయారయింది. కటువు తగ్గేదాకా సంతాననిరోధం 
అమల్లో పెట్టినా తరవాత మళ్లా కంటాడుగదా? అలా కనడంలో ఆడపిల్లల్ని కన్నట్టయితే 
పెళ్లి కొడుక్కి కట్నం పన్ను చెల్లించలేక చస్తాడు. 


దానికి కంట్రోలు గవర్నమెంటు పెట్టకపోయినా గృహస్టేపెట్టుకోవాలి. యెవ్వడూ 
ఆచరణలో పెట్టడంలేదుగాని బుషులు చక్కనికట్టుబాటు యీ విషయంలో రేషనింగును 
మించినదాన్ని చేసేవున్నారు. ఆరీతిగా దంపతులు ప్రవర్తిస్తే తప్పక ఆయీ బాధలో 
చాలావటబకు తగ్గుతుంది. యెన్నో నిషేధాలు ధర్మశా'స్తాల్లో వున్నాయి. యేంలాభం? 
ఆచరించేవాళ్లు అ(గ్రవర్గాలలోనే కనపడరు. నిమ్నజాతులే కొంతమెరుగు. అంతకంటే 
కూడా చతుష్పాద జంతువులు మెటుగు, వాట్లకంటె జ్ఞానానికి మనిషి యెక్కువ 
అనుకోవడమేకాని, సంతానం కనడంలో వాట్ల ఆచారమే అభినందనీయం. వొక్క రష్యా 
తప్ప యితర ఖండాలలో లేదా యితర దేశాలలో జనాభా హెచ్చి వొకళ్లు వేటొకళ్ల 
దేశాన్ని ఆక్రమించడానికి యత్నించడమూ, తద్ద్వారా రక్తపాతమూ, తన్మూలకంగా క్షామమూ 
వస్తూన్నట్టు యీ కాలంలో స్పష్టమవుతోంది. కోట్లకొలది జనం చచ్చినప్పుడు, యుద్దానికి 
పూర్వం సమృద్ధిగా సరిపోయే పంట యిటీవల మిగలవలసింది, ఆలాకాక తల కిందుగ 
పరిణమించింది. కొన్ని దేశాలు యుద్ధకారణంగా ఆనకట్టలువగైరా చెడి నీటి వసతులు 
పాడయి వ్యవసాయానికి లాయకుకాకపోవడంచేత దారి[ద్రానికి గుఖీకావడంవల్ల అక్కడికి 
మన పదార్దాలు యెగుమతి కావడంచేత మన దేశానికి యీ క్షామబాధ సిద్ధించింది. దీని 
కారణం రైలే. “కుంభకోణేకృతం పాపం కుంభకోణే వినశ్యతి” అన్నట్లు రైలువల్ల వచ్చిన 
చిక్కు రైలువల్లనూ, స్టీమర్లవల్ల వచ్చిన చిక్కు స్టీమర్లవల్లనూ తీరాలిగాని అన్యథా తీరే 
వుపాయం కనపడదు. యెందటు యెన్ని చోట్లకు రాయబారాలుగా వెళ్లినా పదార్ధమంటూ 
వుంటే తప్ప ప్రయోజనం వుండదుగదా! యిప్పుడు సమృద్ధిగా వర్షాలు కురిసినా కరువు 
వెంటనేపోదు. వచ్చే సంవత్సరం పోవాలి. వొక్క వర్షంతోటే లేదు, యింకా యెన్నో యోగాలు 
అనుకూలించాలి. యితర దేశాలుకూడా బాగా ఫలించాలి, లేకపోతే మననోటికి మన 
పంట అందదు. మనషావుకార్లు మన దేశానికి అరిష్ట గ్రహాలుగా పరిణమిస్తారు. యెన్ని 
విధాల అవయోగాలు వుండాలో అన్నీ సమకూడి వున్నాయి! 


168 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


“స్వరాజ్యం” వస్తే మాత్రం వీట్లని తట్టుకోగలదా? పాపం, యేమో. “తినబోతూ 
రుచులెందుకు?” హరిజనులు వ్యవసాయదారుణ్ణి యిప్పుడే పీల్చుకుతింటూన్నారు. బస్తా 
1కి రు. 20-0-0 లేనా వెల వుంటేనే కాని రైతుకు విత్తనాలుకూడా మిగలనిచ్చేటట్టులేదు 
కూలిధోరణి. అంతా కూలీల కింద మాటితే బాగుంటుందనిపిస్తూవుంది. కాని ఆ పద్ధతిని 
వ్యవసాయం చేసి గవర్నమెంటుకు పన్నెవరు చెల్లిస్తారు? మాట్లాడేటప్పటి కల్లా సమ్మె. 
అక్కడినుంచి కాల్పులు, పేల్పులు, యీ దేశానికి మంచి కాలమంటూ భవిష్యత్తులోవుందా? 
అనిపిస్తుంది. యెందుకన్నాడో నన్నయ్య భట్టారకుడు “గతకాలము మేలు వచ్చు కాలము 
కన్నన్‌” అన్నాడు - మహానుభావుడు, నిత్య సత్య వచనుడు, మత్యమరాచార్యుడు. “సతృవి 
వాక్యము రిత్తవోవునే”. 


169 


కళలకోసరం దేవదాసీజాతి 


విత్తమాత్రోపాధికమైన వేశ్యాసమాగమాన్ని కవులు పూర్తిగా యీసడించే వున్నారు. 
కాని మృచ్చకటికలోమాత్రం ఆవిషయాన్ని యెత్తుకొని మిక్కిలి చక్కంగా రసపోషణ 
చేసివున్నాండు శూద్రకమహాకవి. 


అందులోవున్న నాయిక వసంతసేన సంపదను వొక మహారాణీ సంపదగా 
వర్ణించాడు - అట్టి వసంతసేనను కేవల గుణానురక్తనుగా నిరూపించి ఆపెయందే 
పాతివ్రత్యాన్ని తహింళకి వున్నాండు కాని అట్టిది స్వియగానే పరిగణింపంబడుతుంది 
గనక వేశ్యాకులంలో పుట్టనంతమాత్రం చేత వేశ్యనుగా ఆపెను పరిగణంచకూడదని 
పలువుర అభిప్రాయం. అనాదిగా మనలో ఈ జాతికి కొంత ప్రాధాన్యం వుంటూనే 
వుంది బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రాహ్మణజాతికి విహితమైన స్నానసంధ్యాదినియమాలు 
లేకపోయినా ఆ వ్యక్తిని (బాహ క్వాడుగానే పరిగణించడమున్నూ పై పై నియమాలు వున్ననూ, 
అన్యుణ్ణి బ్రాహ్మడుగా పరిగణించకపోవడమున్నూ భారతాదికంవల్ల విసాప ష్టమే. ఆలాగే 
సంసారిగా వుండేవేశ్యను సంసారిగా పరిగణింపక వేశ్యగానే పరిగణించదమని గమనింప 
వలసివుంటుంది. వేశ్యావృత్తిని నిర్మూలించడానికి మద్యపాన నిర్మూలనోద్యమం కంటే 
కొంత పూర్వమే సంఘస న్‌. రం ఆ వృత్తి యెంత వరకు నిర్మూలింప 
బడిందో కాని ముందుగా దేవాలయాల్లో జరిగే నృత్తాదులు పూర్తిగా రూపుమాశాయి. 
ఆ నౌకరీ భూములు జిరాయితీలోకి చేర్చి పన్ను గట్టడమువల్ల గవర్నమెంటుకు దానివల్ల 
కొంత లాభము కలిగింది గాని గవర్నమెంటువారు స్వతహాగా యీ స్వల్పలాభానికి 
అపేక్షించారని అనుకోవడానికి అవకాశం లేదు. శారదాబిల్లువలెనే యీ బిల్లున్నూ మనలో 
ప్రముఖుల కోరికమీందనే గవర్నమెంటు ఆమోదించడం జరిగింది. ప్రతిరోజున్నూ 
భగవదారాధన చేసుకునేజపితలు తుట్టతుదను- “నృత్తం దర్శయామి, గీతంశ్రావయామి” 
అనడం సర్వానుభవసిద్ధం. దీన్ని ట్ర మహారాజులు, ఆయా ఆలయాలల్లో నృత్తగీతాది 
వాద్యాదులకు వృత్తులేర్పటిచి వున్నారనుట సత్యదూరం కాదు. అయితే యీ నృత్తగీతాలు 
మొగవాళ్లవల్లంగాని లేదా సంసారి స్తీలవల్లంగాని యెందుకు భగవత్సన్నిధిలో జరిగించకూడ 
దంటూ కొందజనవచ్చును. సంగీతవిద్గలో మహావిద్వాంసు లనిపించుకొనే వాళ్లందటున్నూ 
మొగవాళ్లే కాని రంజకత్వంమాత్రం స్రీగాత్రమందె కాని పురుష గాత్రమందు అంతగా 
వుండదు. నాట్యం విషయంలో చెప్పనే అక్కజలేదు. మృచ్చకటికలో యీ విషయాన్ని 


170 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


శూద్రకమహాకవి బాగా వివరించివున్నాండు. నాట్యాభి నయాలేమి, గానమేమి అవి స్త్రీలకు 
జన్మహక్కుగా వొప్పుకోవలసి వుంటుంది. స్రీవేషధారులుగా వుండి రంజింపజేసిన 
పురుషులున్నూ కొందటు వుంటారు. పురుషవేషాన్ని ధరించి రంజింపంజేసే ప్రీలున్నూ 
కొందటు వుంటారుకాని, అది సార్వత్రికంగాదు కనక ఆ యీ విషయం అంత గణించతగ్గది 
కాదు. అందుచేత నృత్తగీతాలకు భగవత్సన్నిధిని గాని యితరత్రా జరిగే శుభ కార్యాల్లోగాని, 
ర్ల వుండవలసివస్తుంది. ఆ పద్ధతిని స్వతంత్రత్వంతో సంబంధించిన స్త్రి స్త్రీలు, అవివాహితులు 
తప్ప పనికిరారు- అందుకోసం యీ వేశ్యాజాతి యేర్చడ్డట్టు తోస్తుంది- “సగం చచ్చి 
సంగీతమూ, అంతాచచ్చి హాస్యమూ” అంటూ వక లోకోక్తి వుంది. అంటే సంగీతానికి 
లజ్ఞాత్యాగం అవసరం. అట్టి త్యాగం కులస్తీధర్మంకాదని వ్రాయనక్కణలేదు. అభినయానికి 
బొత్తిగా సిగ్గుంటే పనికిరాదు కాంబట్టి యీ విద్యలో పేరు ప్రతిష్టలు సంపాదించడం 
అనాదిగా కులపీ స్త్రీలలో లేకపోవలసి వచ్చింది. యెక్కడో ఒకరిద్దబు స్తీ స్త్రీలు యుద్దం కూడా 
చేసినట్టు చరిత్రజ్ఞులు వ్రాస్తూ వున్నారు. దాన్ని కాదనవలసి వుండదు. అంతమాత్రంచేత 
స్తీలందలూ మిల్దరీలో చేర్చుకోతగ్గవారే అవుతారా? - “కడవంత గుమ్మడికాయా కత్తిపీటకు 
లోంకువ” అనే సామెత వినలేదా? యీశ్వరుండు బ్రహ్మదేవుణ్ణి మహిషాసురుండికి స్తీలచేతిలో 


తప్ప యితరుల చేతులో చావు లేకుండా వర మిచ్చినందుకు యేలా మందలిస్తూ వున్నాండో, 
చూడండీ! 


ఉ. “తెచ్చితి వీయనర్ధమును దేవత లందజికున్‌, వరంబు ము 
న్నిచ్చి; యిం కేమి సేయనగు? నెవ్వరికేనియు వాం డవధ్యుండౌ 
నచ్చపలున్‌ వధింపందగు నంగన లెవ్వరు? నీతలోదరిన్‌ 
బుచ్చెదొ? నాతలోదరిని బుత్తునొ? పుత్తుమొ? వాసవాంగనన్‌.” 


యీశ్వరుని భార్య మహాకాళి యుద్ధసమర్హురాలే అయినా జనరల్‌ మీంద స్తీ స్త స్వభావం 
యుద్దానికి అనుగుణమయినది కాదు కనుక యీశ్వరుండు అలా చెప్పినట్టు విస్పష్టమే. 
సంసారి స్రీ స్త్రీలల్లో వేశ్యలతోపాటుగాని అంతకన్నా మిన్నంగా గాని గానాభినయాలు 
అభ్యసించతగ్గ వ్యక్తులు కొందటు వుంటే వుందురుగాక, ఆ స్రీలను ఆయా సభలకు 
పంపి తద్వారా ఆయా భూములను అనుభవించడానికి యే గృహమేధిన్నీ ఆమోదించడం 
సర్వథా అసంభవం గనక sa మన పూర్వులు వకజాతిని యేర్చటిచినట్టు విస్పష్టమే. 
అవివాహితలైన కారణంచేత ఆ స్త్రీలను కొందటు పురుషులు ప్రేమించడం వగయిరాలు 
కలిగినాయి. దానివల్ల కొంత అనర్ధమున్నూ కలిగింది. అంతమాత్రంచేత ఆ జాతి 
దూపష్యమనిన్నీ వ్యభిచారానికే యేర్చడ్డదనిన్నీ భావించి “యితర ఖండాలలో యిట్టి జాతి 
లేదు; మన ఖండానికే తటస్థించింది యీ లజ్ఞాకరమైన ప్రారబ్ధం” అంటూ మనవారు 
యేవగించుకోవడం చూస్తే కొంత ఆశ్చర్యంగా వుంటుంది. ఆ దేశంలో వున్న లజ్ఞాకరత్వం 


కళలకోసరం దేవదాసీజాతి 171 


ఆ దేశీయులు అన్యథాగా కమ్ముదల చేసుకుంటూ వున్నారు- అనాథశరణాలయాలు 
యెందుకోసం ఆ దేశంలో పుట్టంబడ్డాయి? వేశ్యాపుత్రులకు తండ్రి యెవండో 
తెలియకపోవచ్చును గానీ తల్లి యెవరో తెలుస్తుందిగదా! ఆ శరణాలయంలో చేర్చంబడ్డ 
వాళ్లకు తల్లినిగూర్చి గూడా తెలియదుగదా! ప్రతి జాతికిన్నీ యిట్టి కర్మం తటస్టింప 
చేయడంకంటే దీనికోసం వకజాతిని నిర్భంధం లేని పద్ధతిని యేర్పాటు చేసుకోవడమున్నూ, 
ఆ జాతికి ప్రధానజీవనం గీతాభినయాల మీంద జరగడానికి వృత్తులు కల్పించడమున్నూ 
యుక్తంగా వుందేమో చూడండీ! అయితే యీ వృత్తియం దెంతో తప్పిదం కనపడుతుంది 
కనక దీన్ని నిర్మూలిస్తేనేకాని వల్లకాదంటారా? అనండి. కసాయివ్యాపారం అంటూ 
వుందికదా? వెనుకటి రాజులు వగయిరాలు మాంసాన్ని తింటే తిన్నారుకాక, జంతు 
వధకంటూ శాలలు నిర్మించినట్టు గ్రంధాల్లో కనపడదు- యే అడవిలోనో వేంటాడి తెచ్చిన 
మాంసాన్ని అమ్ముకునేవాళ్లు అమ్ముకొనేవారు. కొనుక్కుతినేవాళ్లు తినేవారు. అంతే. 
భారతంలో ధర్మవ్యాధుండు చెప్పిన మాటలుకూడా యీ అర్థాన్నే బోధిస్తాయి. జంతువుల 
వధ్యస్థానానికిన్నీ వేశ్యాగ్భహానికిన్నీ చాలా భేదం వుంటుంది. మాంసం తినేవాళ్లంటూ 
లేకపోతే ఆవృత్తికి వకజాతితో అవసరం వుండేదేకాదు. ప్రస్తుతంకూడా పురుషు లందణూ 
నీతిపరులే అయితే వీళ్లుకూడా అవివాహితులుగా వుండికూడా బ్రహ్మచారిణులుగానే 
వుండేవారేమో? కొందణి అభిప్రాయం యీజాతి కులస్రీల పాతివ్రత్యాన్ని కాపాడడానికి 
యేర్చడ్డట్టుగా కూడా కనపడుతుంది. యీ అభిప్రాయాన్ని పురస్మరించుకొనియ్యేవే 
పాండవప్రవాసంలో మేమీ పద్యం వ్రాసింది- 


చ. “చపలులులేరె? యెందు. బెజచానలె కావలెనే? స్వకాంతలే 
ల పనికిరారు? రా రనుము లంజలులేరె? భవాదృశుల్‌ నృపా 
లపశువు లంగనాజనములన్‌ గికురింతు రటంచుంగాది? శు 
ద్దపశుసమానజాతి నొక దానిని ధీవరు లొప్పిరో జడా!” 


యీ పద్యం ధర్మరాజు సైంధవుణ్ణి మందలించే ఘట్టంలోది - పైపద్యంలో వేశ్యలు 
పశుతుల్యలుగా పేర్కోంబడ్డారు. అందుకు ఆధారం “పశువేశ్యాదిగమనే ప్రాయశ్చిత్తం 
సమాచరేత్‌” అనే ధర్మశాస్త్రం. యిప్పుడు లోకంలో స్త్రీలు వాళ్లంతట వాళ్లు యితరదేశాల 
నాగరికతకు లోబడి తమతమశీలానికి భంగంతీరి కూర్చుని తెచ్చుకుంటూ వున్నారే 
కాని ప్రభుత్వంగాని, అందులోవుండే ప్రముఖులుగాని దుర్వినీతిపరత్వానికి లోంబడి 
బలవంతంగా స్త్రీల శీలాన్ని లేశమున్నూ భంగించడం లేదు - వెనకటికాలం ఆలాటిదికాదు. 
వకజమీందారున్నాండంటే వాండికి వాండి గ్రామాల్లో వుండే స్రీ లందజున్నూ అవసరమైతే 
భార్యాత్వానికి అంగీకరించవలసిందే - యీ విషయం యిప్పుడు తగ్గిందేమో కాని నైజాంలో 
వుండే యెస్టేట్లు కొన్నిటిలో నిన్న మొన్నటి వణకూ తజుచుగా అమల్లోనే వుండేది. 


172 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


శా. “ఆ రాజేంద్రుండు రాత్రియుం బవలుం గామాసక్తిచే నూరిలో 
నీరేజేక్షణలన్‌ బలాత్కతిగ నెంతే బాధ పెట్టంగ నా 
యూరన్‌ గాంపుర ముండువార లొకరోజొక్కొక్కం డాత్మీయ యౌ 
దారం బంపెద నన్న నొప్పెనంట! యాతం డెంత ధర్మాత్ముండో?” 


రాజులూ, రాజపురుషులూ పూర్వం బకాసురుండులాగ నిన్న మొన్నటిదాకా సంసారి 
స్త్రీలను బాధించడం వుండేది. ఆగర్భ శ్రీమంతులుగా పుట్టి దుర్వినీతులైన నౌకర్లచేత 
పెంచంబడి దుర్వినీతులై యెందజో జమీందార్లు లోకబాధకులుగా వుండడం చూచే 
అనుకుంటాను. ఆనాంటి విద్వాంసులు రాజులకు (ప్రతి వుపచారానికిన్నీ స్రీలనే 
యేర్చజచినట్టు కనపడుతుంది. కాదంబరివగైరా గ్రంథాలిందుకు వుదాహరణంగా 
ఉంటాయి. మహా నీతిధురంధురుండైన బుద్ధభగవానులుకూడా యీ స్రీమయమైన బోనులో 
కొంతకాలం యితరరాజులవలెనే ఆయా వుపచారాలు అనుభవించి వున్నాందు. యెక్కడో 
తప్ప రాజులకు తజచు దాసీ సంపర్కం తప్పదన్నమాటే! యెందుచేత? ప్రతిక్షణమందున్నూ 
వాళ్ల సాన్నిధ్యం కలిగి వుంటుందిగదా?- “కలుగనే కలుగదు కలిగెనేనియును రాజునకు 
దాసస్తీ గమనము గల్లు” అని మేము వవ్రాసిందికూడా పైసందర్భాన్ని మనస్సులో 
పెట్టుకొనియ్యేవే. మొత్తం చామరగ్రాహిత్వం మొదలు పాదసంవాహనకృత్యందాంకా 
పూర్వపురాజులకు స్ర్రీలవల్లనే జరగడానిక్కారణం చూస్తే వీరిబాధ పతివ్రతాలోకానికి 
తప్పించడానికేమో అనుకుంటాను. వాళ్లనే రాజదాసీలంటారు. అగ్నిమిత్రుండు పెండ్లాడిన 
మాళవిక యీ తెగలోదే కనక నా వూహను కొంత బలపటుస్తుంది. కాని ఆపెను 
రాజకుమారికగా కాళిదాసు సమర్ధించివున్నాండు. అది నాటక సాంప్రదాయపు 
మార్చనుకోవాలి. వీళ్లలో యెక్కడో తప్ప విద్యావంతులుండరు. విద్యతో సంబంధించినజాతి 
దేవదాసీజాతి. ఆ జాతికే వేశ్యాది శబ్దాలు వర్తిస్తాయి. దక్షిణాదిని యీ కుటుంబాల్లో 
యెక్కడోతప్ప దేవాలయపు నౌకరీ వుండకుండా వుండదని విన్నాను. స్త్రీలల్లో అనాదిగా 
నాట్యాభినయాలేమి గానమేమి యీ జాతివల్లనే కాపాడంబడుతూ వుంది. మేము 
రంభవంశంవాళ్ల మనిన్నీ వూర్వశి వంశంవాళ్ల మనిన్నీ, మేనక వంశంవాళ్ల మనిన్నీ 
చెప్పుకొనేవాళ్లు పలువురు యీ జాతిలో వున్నారు- “రహి వుట్ట జంత్ర గాత్రముల 
బాల్లరంగించు విమల గాంధర్వంబు విద్య మాకు” అని పెద్దన్నగారు అప్పర స్తీ అయిన 
వరూధినిచెత చెప్పించివున్నారు. కాదంబరిలో వీళ్ల వంశాలనిగూర్చి చాలా విస్తరించి 
వుంది. ఆ వంశ వృక్షాలు ఆ కవిస్వకపోలకల్పితమో పూర్వాధారం యేమేనా వుందో 
ఆలోచించాలి- ఆ వంశ వృక్షాలు అప్స్పరసలకు సంబంధించినవి. ప్రస్తుతం మన దేశంలో 
వేశ్యాజాతి ఆ జాతికి సంబంధించిందో కాదో చెప్పలేము. బ్రాహ్మణాదులు బుషి వంశజుల 


కళలకోసరం దేవదాసీజాతి 173 


మని చెప్పినట్లే వాళ్లున్నూ చెపుతారు. అందటూ సానులుగానే వుండాలనే నియమంగాని, 
నిర్చంధంగాని లేదు- సంఘ సంస్కర్తలు ఆయీ జాతి స్రీలకు పెండ్లి చేసుకొనే అధికారాన్ని 
కొత్తగా కల్పించలేదు. ఆ అధికారం అనాదిగానే ఆ యీ జాతికి వుంది. యిప్పుడల్లా 
దేవాలయాల నౌకరీమాత్రం తప్పించినట్టయింది. పయింగా సంగీతకళనున్నూ, దానిలోనే 
అంతర్భూతమైన నాట్యకళ నున్నూ నిర్మూలించడానికి సంకల్పించినట్టు పరిణమిస్తూంది 
- యే కొంచెమో యీ కళలు సంసారులవల్ల అభ్యసింపంబడినా ప్రత్యేకించి యిందుకోసం 
వక జాతి అంటూ వుంటేనే తప్ప యీ కళలు నశించిపోక తప్పదు. వ్యభిచారం 
నశింపచేయడానికి బ్రహ్మక్కూడా తరంగాదు. వేశ్యాజాతి దాన్నిన్నీ దేవాలయాల్లో 
నాట్యాలున్నూ మానివేసినంతలో లోకంలో వ్యభిచారం నశిస్తుందన్న మాట సర్వకల్ల - 
కాంబట్టి సంగీతంకోసమున్నూ అభినయం కోసమున్నూ యీజాతి వకటి వుండడానికి 
అంగీకరించడం యుక్తమే అని నేననుకుంటాను- దుర్నీతి విషయంలో యితర దేశాలలో 
కంటే మనదేశంలో సదుపాయాలు తక్కువగానేవున్నాయని బుజువుచేయడం మిక్కిలీ 
సుళువు. గానా భినయాలకోసమంటూ వకజాతి రిజర్వు చేయంబడ్డదై ఉన్నంతమాత్రంచేత 
దుర్నీతి హెచ్చడానికి అది ఉపోద్బలకంకాదు. జారత్వ చోరత్వాలు రెండున్నూ వకటే 
తరగతిలోవికదా! జారత్వానికి మనదేశంలో వకజాతి యేర్చ్పడి వుందే అనుకుందాం, 
చోరత్వానికి పెద్దలచేత అలా యేర్పజిచంబడి లేదుకదా? లేనప్పుడు అది యెందుకు 
వృద్ధి పొందాలి? యీ రెండున్నూ నశించవలసివస్తే జ్ఞానంవల్లనేతప్ప “అన్యథా శరణం 
నాస్తి”, 

సంగీతమున్నూ అభినయమున్నూ అవసరమైన కళలే అని అంగీకరించే యెడల 
యిదివజకువున్న వేశ్యాజాతి కాకపోతే మానెంగాని యింకో జాతినేనా స్రీజాతిని స్వతంత్రమైన 
దానిని దానికోసం రిజర్వు చేసి పెట్టడం అవసరమనియ్యవే. సంసారిణులవల్ల మాత్రం 
ఆ కళలు యే కొంచెమో నామమాత్రావశిష్టంగా నిలిచి కొనవూపిరితో నిల్వంగలిగినా 
పూర్ణవికాసాన్ని పొందడంమాత్రం పుస్తకాపేక్షే అని నా తలంపు. “యీ కళలే అక్కజలేదు, 
వీట్లవల్ల కలిగే ప్రయోజనం లేనేలే” దంటారా? అట్టి వారికి చెప్పవలసిన జవాబేలేదు - 
వకవేళ - శ్లో. సంగీతసాహిత్య రసా౭_నభిజ్ఞ స్ఫాక్షాత్పశుః పుచ్చవిషాణ శూన్య అంటూ 
అభియుక్తులు పూర్వం చెప్పివున్నారని నేను ఉదాహరించినా అట్టివారు అఅక్షణంలో 
దాన్ని ఖండిస్తారని యెటుంగుదును. వొక మంచికోసం యింకో చెడ్డని అంగీకరించ 
వలసివస్తూ వుంటుందని వేటే (వ్రాయనక్కజలేదు. 


శ రగ X* 


174 


కళలను ప్రదర్శించే స్త్రీలు 
స్వతంత్రలుగా వుండాలి 


“వేలంవెల్టి'గా యీ యిరవయ్యోశతాబ్దంలో ఆయా జాతులు తమతమ 
జాత్యాన్నత్యాన్ని గూర్చి మిక్కిలిగా కృషి చేస్తూవున్నాయి. ఆ కృషికి కొందటికి యే 
అభ్యంతరాలున్నూ లేవుగాని కొందటికి కులవృత్తులకు సంబంధించిన స్థిరరూపకమైన 
ఆస్తులు అడ్డుతగలడమంటూ వకచిక్కు యేర్చడింది. 


దాన్ని యేదో విధంగా తొలగించడానికి కొంత ప్రయత్నించడం జరిగింది. అలా 
జరగడానిక్కారణం అది నోరులేని దేవుడికి సంబంధించిన దగుటచేతనున్నూ ఆ దేవుణ్ణి 
నమ్మివుండే ప్రాచీనాచారపరాయణులు నోరున్న వాళ్లైనా వాళ్లకు సంఘబలం 
లేకపోవుటచేతనున్నూ ప్రస్తుత స్థితిగతులనుబట్టే కాక యీ యుగమందు “సంఘేశక్తిఃకలౌ 
యుగే” అను అభియుక్తోక్తి ప్రకారము నడుస్తూవుండడం చేతనున్నూ ప్రతీ వ్యక్తికీ 
పూర్వులన్నా, వారికట్టుంబాట్లన్నా బొత్తిగా నిస్సాకారంగా చూడడం సామాన్యమై పోయింది. 
పూర్వం వర్ణాశ్రమాచారాలకూ, ప్రభుత్వానికీ సంబంధంవున్నట్టు యిప్పుడు లేదుకదా! 
దానికితోడు పత్రికలన్నీ వారి అభిప్రాయాన్నే పురస్కరించి యేవ్యక్తి యేవ్యక్తిని యెంత 
తూలనాడినా అది పూర్వులకు సంబంధించిందైతే సమ్మతించి ప్రచురించడమున్నూ 
నవీనులకు సంబంధించిందైతే దాన్ని “బుట్టదాఖలు” చేయడమున్నూ తటస్థించింది. 
పూర్వుల అభిప్రాయాలను ఆమోదించే పటత్రికలంటూ లేనేలేవు. వుంటే అవి తగ్గంత 
(ప్రచారం కలవిగాలేవు. అదిన్నీకాక పూర్వాచారపరాయణు లందటూ వారి కర్మాన్ననుసరించి 
వారు వర్తిద్దామనే వారే కాని యితరుల వాదాలతో (ప్రసక్తి పెట్టుకోవడానికి అంగీకరించే 
వారుగా లేరు. యెవరో యేవో కొంచెంగా వ్రాస్తూ వుంటారే అని కొందజినవచ్చును. 
ఆ వ్రాసేవారు సామాన్యులుకాని పెద్ద పెద్దలు కారు. వారు అదృష్టవశంచేత రంగస్ట్థలంలోకి 
అవతరించడం లేదు గాని అవతరించడమంటూ వస్తే వారి మాటలు యెవరిదాంకానో 
యెందుకు? వారి వారి సంతానంకూడా యీ రోజుల్లో ఆదరించే స్లితిలోలేదు. అందుకే 
వారు వూరుకున్నారుగాని చేతకాక కాదు. శ్రీ కాశీ కృష్ణాచార్యులుగారు మొదలైనవారు 
కొంతవటికు యేదో విషయంలో కలిగించుకున్న వారున్నారు. వారి ధర్మోపదేశానికి తగినంత 


కళలను ప్రదర్శించే స్రీలు స్వతంత్రలుగా వుండాలి 175 


సహాయం కలిగినట్లు కనిపించదు. యిప్పుడల్లా “పూర్వాచారాలు దుష్టాలు. ఆకట్టుంబాట్లను 
యేర్పజచిన బుషులు మూర్చలు” అనేతోవలో వాక్కునుగాని, లేఖినినిగాని నడిపిస్తే దానికి 
యెంతవిలువవుండాలో అంతవిలువా వుంటుంది. నవీనమార్గాలనుగూర్చి యేమాత్రం 
కాదన్నా వాండిమీదికి లేచి యేంచేసినా ప్రపంచకం చేసిందన్న మాటే! యీ స్థితంతా 
తెలిసివుండీ కూడా దేవతోద్దేశకంగా సేవ నిమిత్తం పూర్వపు మహారాజులు వగైరా 
పరలోకంలో వుత్తమ గతి సంపాదించుకొనే వుద్దేశంతో యిచ్చిన మాన్యాలు వృథాగా 
పోవడాన్ని గురించి పూర్వ గ్రంథానుసారంగా యేవో కొన్ని మాటలు నేను వ్రాసివున్నాను. 
అవేనా నాఅంతట నేను వ్రాయలేదు; కొందటు యోగ్యులు వ్రాయవలసిందిగా కోరితే నే 
వ్రాశాను. ఆ వ్రాయమన్న వారిపేళ్లు యిందుదాహరిస్తే యిప్పుడు నన్ను దూషించిన 
మహావ్యక్తి వారిని కూడా దూషించడానికి వెనుతీయడు కనక వుదాహరించలేదు. యిప్పుడు 
వారువారు తొక్కేమార్దాలు యెంత వజకు నెగ్గుతాయోకాని, ప్రస్తుతం యెందటికో యెన్నో 
విధాల నష్టాన్ని కలిగిస్తూవున్నాయి. వకటి వుటంకిన్తాను. 


సుమారు యిరవైయైదేళ్లనాండు శృంగారగ్రంథాలు బహిష్మరించవలసిందని వొకరు 
కొందటి సహాయంతో గవర్నమెంటులో రూలొకటి పుట్టించారు. అది యెందటికో యెన్నో 
విధాల బాధించింది. తుదకవి నిషేధించబడ్డాయేమో అంటే అన్నీ అమ్ముతూనేవున్నారు. 
యెవళ్లోభయస్టులు మాత్రం ఆ నష్టిని అనుభవిస్తూ వున్నారు. యిప్పుడు మళ్లా ఆ నిషేధం 
తొలంగించడానికి పెద్దపెద్దలు ప్రయత్నిస్తూ వున్నారు. ఫలితం యేమవుతుందో? తెలియదు. 
మొదట ఆ ప్రయత్నం యెందుకు? ఇప్పుడు యీ ప్రయత్నం యెందుకు? శారదావిల్లంటూ 
వకటి పుట్టించారు. అది పుట్టినపిమ్మట బాల్యవివాహాలు మణీ చెలరేగుతూ వున్నాయి. 
ఆలాగని యే పిచ్చి బ్రాహ్మండేనా తప్పులేదు కాంబోలు నని బాల్యవివాహం చేశాడా యే 
సంఘసంస్కర్తలో కాస్త కలిగించుకుంటారు. వాండి హవిష్యమూ, భవిష్యమూ 
తీసిపాబివేస్తారు. దేవదాస్యానికి ఏర్పడ్డ మాన్యాలేమో బిల్లు ద్వారా క్షణంలో అంతరించాయి. 
యెందుకోసం యీఅంతరించడం కావలసివచ్చిందో ఆకార్యం ఏమాత్రమూ కొనసాంగినట్టు 
లేదు! పోయినట్టు లేదంటావు గదా! బుజువుచేస్తావా? అని ప్రశ్నవస్తుంది. అది యెవడి 
శక్యం? (ప్రభుత్వంవారికి జాతిమత భేదంతో అవసరం లేదనే రహస్యం యెప్పుడైతే 
ప్రపంచానికి సర్వేసర్వత్ర గోచరించిందో అప్పుడు యేదో సంఘ మంటూ పేరుతో 
బయలురేటి వారివారికోరికలను తీర్చుకోవడానికి ప్రపంచం ప్రయత్నిస్తూ వున్నట్టు తోస్తుంది. 
నాట్యకళకోసం దేవదాసీ లనిమాత్రమే అక్కలేదు. మరివకళ్లయినాసరే స్వతంత్రం 
కలవాళ్లుండాలని నేను వ్రాస్తే వొకావిడ నన్ను ఎన్నో ఆడిపోసింది. దానిలోబోలెండు 
న్లేషలు! స్వాతంత్ర్యం స్త్రీలకి సర్వేసర్వత్ర వుండాలని మళ్లా యెందజో యెన్నో వ్యాసాలు 


176 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వ్రాస్తూవున్నారు. చేను నాట్యాభినయాలు వినియోగించేవాళ్లకి మాత్రమే కదా! స్వాతంత్ర్యం 
వుండాలన్నది. అట్టి స్వాతంత్ర్యం యిష్టం లేనివాళ్లు ఆ కళలు వదలుకోరాదా? 
వదలుకోవడమంటే పూర్తిగా కాదు: మహాసభలలో వినియోగించడం మట్టుకే. యింతకూ 
ఈ విద్య స్రీలమీంద ఆధారపడి వుండందగ్గది కానేకాదనికూడా ఆవిడ అభిప్రాయమేమో? 
పోనీ తోంచినమాటలు వ్రాసి వూరుకుంటే బాగుండును; వుల్లికుట్టు మాటలతో దూషించింది. 
వ్యక్తిగతంగా చేసిన దూషణవల్ల ప్రధాన విషయం గట్టెక్కుతుందా? గాంధీమహాత్ముని 
మాటకన్నా పాటించతగ్గ మాటంటూ వుంటుందా? ఆయన దేవాలయంలో హరిజనులను 
ప్రవేశపెట్టాలన్నారు. అందజూ అంటే పూర్వాచార పరాయణులే అందాం అంగీకరించారా? 
యింక ముందేనా అంగీకరిస్తారా? పైంగా వ్యభిచారాన్ని రూపుమాపడానికి మేం ప్రయత్నం 
చేస్తూ ఉంటే యీ శాగస్తుల్లు దాన్ని వృద్ధిపొందించడానికి దోహదం చేస్తున్నాండనిన్నీ వక 
అపాండవం వేయడానికి ప్రతీవాండున్నూ భయపడి తీరవలసిందేకదా? ప్రస్తుత విషయంలో. 
అందుచేత నోరుమూసుకు వూరుకోవడంకన్న కర్తవ్యం కనపడదు. ఆ వ్యభిచారాన్ని దోహదం 
చేయడానికి యయనకేదో స్వార్ధం అందులో వుందంటూ వక అపాందవమా? భవతు, 
దానికిన్నీ వప్పుకుందాం, “జగమెటథింగిన బ్రాహ్మండికి” వచ్చే చిక్కేమిటి? కాటికి 
కాళ్లుచాచుకొన్న రోజుల్లో ఆ స్వార్థాన్ని పురస్కరించుకొని వ్రాయవలసిన అగత్య 
మేముంటుందో విచారించవలసిందని బుద్ధిమంతుల నడుగుతాను. “వయసి గతే కః 
కామవికారళొ యీలాటి అపాండవం ఆరోపించినంతమాత్రంలో పూర్వుల అభిప్రాయాల 
యందు నాకు వున్న నమ్మకాన్ని వదలుకొని నేను నవీనాచారాలకు దాసోహమంటానా? 
సర్వే సర్వత్ర సద్వృత్తిలో లేక దుర్వృత్తిలోనే వుంచుదామని, లేక యేదేనా వక శాస్త్రీయమైన 
మతమందు వుంచుదామని యెవరేనా ప్రయత్నించి కృతకృత్యులైనారా? అయితే యిన్ని 
మతా లెందుకుండవలసి వచ్చింది? బుద్ధుండు ప్రాణిహింసను మాన్సవలెనని చెసిన 
ప్రయత్నంకంటే యెవరే ఘనకార్యాన్ని నిర్వహించడానికి పాటుపడ్డారు? దాని ఫలితం 
రవ్వంతేనా కనపడుతూ వుందా? చైనా జపాను వగయిరాలన్నీ బుద్ధమతంలో చేరినవే 
కదా! అతండు దేవుండులేండని చెప్పింది మాత్రం వారందణూ అమల్లోవుంచి ఆదరిస్తూ 
వున్నారు. హింస చేయకూడదన్నది అప్పుడే దులిపేసి “సెనగలు తిని చేతులు కడుక్కున్నారు" 
ప్రస్తుత విషయంకూడా అంతే. అయ్యో ఆజాతివారు నేంటికి కన్సుతెణిచి దుర్వృత్తిని 
వదులుకోవాలనుకుంటూ వుంటే దిక్కుమాలిన దేవస్థానం నౌకరీ మాన్యాలు వచ్చి 
అద్దుతగులుతూ వున్నాయని దయతలంచి ఆ పీడకాస్తా తొలగించారు సమర్దులు, దానితో 
పూర్వదాతల నెత్తి కొట్టినట్టయింది. తక్కిన విషయాన్ని అడిగేదిక్కేదీ? అడిగితేమాత్రం 
“యిందులో నీకేదో స్వార్థంవుం” దంటూ వ్రాయడానికి చేతకాదా? భవతు. యేదేనా 


కళలను ప్రదర్శించే (స్త్రీలు స్వతంత్రలుగా వుండాలి 177 


ఘనకార్యం చేయవలసివస్తే కొంత స్వార్ధత్యాగం అవసరం కదా! అట్టి సందర్భంలో యీ 
దేవదాసీలు ఆమాన్యాలను కూడా వదలుకొని వుత్తమశీలాన్ని అలవజచుకోవడానికి యల 
ప్రయత్నించరాదు? ఆ మాన్యాలేమో అనుభవించాలీ? ఆ దేవతా సాన్నిధ్య నవుకరీమాత్రం 
వదులుకోవాలీ? యిది మాత్రం యుక్తిసహంగావుందా? పోనీయండి యీ నాట్యకళ 
సంసారి సస్తీలకుకూడా వుపాదేయమే అయినట్టు యిప్పటి సంస్కర్తలు కొందు 
అభిప్రాయపడుతూవున్నారు. అలాటి వ్యాసంకూడా నిన్న మొన్న వకటి చూచాను. ఆ పద్ధతిని 
సంసారిణులుగా మాలి కూడా దేవదాసీలు దేవద్రోహం లేకుండా ఆ దాస్యాన్ని 
నిర్వర్తించుకోవచ్చునే! దేవతాదాస్యం పాపకృత్య మనే తాత్పర్యంతో కాదు గదా యీ 
“మూమెంటు” (ప్రారంభించింది? యెన్నో సందర్భాలు నావ్యాసంలో చర్చించే వున్నాను. 
మళ్లా యిక్కడ చర్వితచర్వణం చేయనక్కజలేదు. నాట్యకళ పురుషులు కూడా నేర్చినా 
స్త్రీవేషం ధరించినప్పుడు తప్ప పురుష స్వరూపంతో దానికంతగా శోభరాదు. పురుషుండుగానే 
వుండిచేసే అభినయ విషయం చాల తక్కువ. సాంబమూర్తి యేస్వరూపంతో నటించినా 
అది వకరిని సంతోష పెట్టడానికి కాదు. దాన్ని చూచినదల్లావక్క పరశక్తి మాత్రమే. 
నాట్యకళ వినయ విధేయతలతో సిగ్గు బిడియములతో భయభక్తులతో కొన్ని కట్టుంబాట్లతో 
వున్న స్తీలవల్ల ప్రదర్శింపం దగ్గదని యెవ్వరున్నూ చెప్పరు. యిప్పుడు మాత్రం చెప్పేవారు 
లేకపోలేదు. వారికి పదివేల నమస్కారాలు. అట్టి స్త్రీలు యేజాతిలోనుండి బయలుదేజినాసరె, 
స్వతంత్రంగా వుండందగ్గవారే కాని అన్యథాగా వుండందగ్గవా రెన్నంటికీకారు. 
“నస్త్రీస్వాతంత్ర్యమర్హతి” అని వ్రాసిన మనువు మూర్భుండని అనేవారు యిప్పటిసాహసులలో 
కొందలున్నా అస్మదాదుదలకు అంతటి సాహసంలేదు. స్తీ స్వాతంత్ర్యం గృహమందే 
తప్ప సభల కెక్కడానికి యేమనిషిన్నీ తుదకు యుక్తాయుక్త పరిశీలనగల యే ప్రాచీనాచార 
పరాయణుందైన మనిషిన్నీ అంగీకరించండు. గృహమందుకూడా స్తీ స్వాతంత్ర్యం యేవో 
కొన్ని సందర్భాలయందు మాత్రమే - “స్తీపుంవచ్చ ప్రచలతి గృహేతస్య గేహం వినష్టమ్‌” 
అన్న కాళిదాసు అప్రాజ్ఞుడని పూర్వ సాంప్రదాయవెత్తలు చెప్పలేరు. యిప్పటి సంస్కర్తలు 
తొక్కేతోవలు దేవుండంటూ వకండున్నాండనే నమ్మికతో తొక్కేవికావు. పాశ్చాత్య 
బుద్ధిమంతులు ప్రకృతిశాస్త్రం యెంత చదివి వశం చేసుకొని దానివల్ల యెన్ని అద్భుతకార్యాలు 
లోకానికి కనపబచి, లోకాన్ని (భమింపంజేసినా అవి అన్నీ క్షణికంగా వుండే 
యీజీవితకాలానికి సంబంధించినవేకాని కళ్లుమూసుకున్న పిమ్మట పనికి వచ్చేవికావు. 
స్త్రీకింగాని, పురుషునకుంగాని పరమంటూ వకటివుందనే నమ్మికలేనప్పుడే యథేష్ట సంచారం 
అర్హమవుతుందిగాని అది వుంటే అర్హం కాదని చెప్పనక్కజలేదు. విషయం విషయాంతరం 
లోకి దూంకుతూ వుంది. చెప్పాచ్చేదేమిటంటే? నాట్యాభినయాలు కుల స్త్రీల కర్షంగావు. 


178 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యెందుచేత? 'సలజ్ఞాగణికా నష్టా నిర్లజ్జేవ కులాంగనా' అని కట్టుంబాటులో వుండే వాళ్లవల్ల 
ప్రదర్శింపవలసిన వెన్నంటికీ కాకపోవడంచేతనే అందుకోసం స్వేచ్చా ప్రచారంగల స్త్రీకోసం 
అవి పుట్టినట్టయింది - లేదా వాట్లకోసం అట్టి ప్రీలేనా పుట్టినట్టనుకోవాలి. అట్టి జాతి 
యిదివరలో అనాదిగా అంటే పురాణాలెప్పుడు పుట్టాయో అప్పటికింకా పూర్వాన్నుంచే 
వకటి యేర్పాటయింది. ఆ జాతికి యిప్పుడు యితర కారణాలవల్ల ఆ విద్య వదులుకోవాలని 
అభిప్రాయం ప్రాయికంగా కలిగింది. వదులుకోవడానికి పూర్వకాలంలో అయితే రాజకీయ 
ప్రతిబంధం వుండవలసివచ్చేదేమో కాని యిప్పుడట్టి ప్రతిబంధం లేశమున్నూలేదు. 
ఆ వదులుకొనే వారిని సంస్కర్తలతోపాటు నేనుకూడా అభినందించేవాణ్సే. కాని 
దేవతోద్దేశకంగా మహా పుణ్యాత్ములైన దాతలు పూర్వం తమకు ప్రసాదించిన 
మాన్యాలతోకూడా వదులుకోవలసిందంటాను. ఆ మాన్యాలు గత కళంకాన్ని జ్ఞప్తికి 
తెస్తాయనేనా భయపడడం యుక్తం. మాన్యాలేమో అనుభవించడమా? నౌకరీ 
వదులుకోవడమా? శాంతం పాపం! యీరీతికి అర్బకులుకూడా వస్తేగతేమిటి? దేవుండు 
రాయేకదా! దేవుడికి గతెవ్వరు? పండితులేగదా! 


శ్లో. “ఐశ్వర్యమదమత్తోలి సి మాం న జానాసి దుర్మతే! 
పరైః పరిభవే ప్రాప్తే మదధీనా తవ స్థితిః,” 


అని వేదాంతాచార్యులవారు చెప్పిన శ్లోకార్ధంవల్ల పండితులకున్నూ గుళ్లో వుండే 
దేవుండికిన్నీ వుండే సంబంధం యేలాటిదో తెలుస్తుంది. అయితే యిప్పుడు పండితులకు 
ధర్మనిర్ణయంలో స్థానంలేదు. యేలాటి పండితులకు? వెనకటి భారతీయశాస్త్ర వాసనతో 
వున్నవారికి. పాశ్చాత్య విజ్ఞానం కలవారే సర్వధర్మ నిర్ణయానికి నియంతలుగా వుంటూ 
వున్నారు. వారి వుద్దేశాలకిన్నీ, వీరివుద్దేశాలకిన్నీ వుత్తర(ధ్రువ, దక్షిణధ్రువాల కున్నంతే 
సంబంధం. మళ్లా విషయం విషయాంతరంలోకి దూకుతూ వుంది. దేవతా [ద్రోహం 
తప్పు. అది లేని పద్ధతిని దేవదాసీలు తమ సంస్కారాన్ని నిర్వర్తించుకోవడం యుక్తం. 
ఒక్కళ్లుకూడా పూర్వవృత్తిలో వుండనక్కజలేదు. ఆ వృత్తిలో హేయత్వం వున్నమాట సత్యమే! 
ఆ వృత్తిలోనే కాదు; జీవనార్థంగా లోకులు ఆచరించే అన్నివృత్తులలోనున్నూ అంతో 
యింతో హేయత్వం వుండే తీరింది. అయినా వారువారు యెందు కాయా వృత్తులు 
అవలంబిస్తూ వున్నారంటే? - “పొట్టకు పట్టెడు కూటికే సుమా!” పూర్వవృత్తులలో 
కంటేకూడా యిప్పుడు మహాగౌరవమైన వనుకొనే వృత్తులలోనున్నూ దోషాలుమితిమీటి 
వున్నాయి. (ప్రస్తుతం దేవదాసీలు యేవగించుకుంటూ వున్న వృత్తిలోవున్నంత యేవం 
కాకపోవచ్చును గాని కొంత యేవమున్నూ, యెంతో ఘోరమున్నూ వున్న వృత్తులు మటికొన్ని 


కళలను ప్రదర్శించే స్త్రీలు స్వతంత్రలుగా వుండాలి 179 


వున్నాయి. కాని యింకా వారువారు ఆ వృత్తులను యేవగించుకొన్నట్టు లేదు. లేక 
వారిలోంగూడ కొందటు యేవగించుకొని మానుకొన్న వృత్తులు కొన్ని వుంటే 
వున్నాయేమోగాని అవచ్చేదకావచ్చేదేనా ఆయావృత్తులు చేసేవారిలో యీలాటి చలనం 
కలిగినట్టులేదు. దేవదాసీలలోనే యీలాటి సంచలనం కలిగింది. యిందుకు యెవరుగాని 
అడ్డంకి చెప్పకూడదు. వారు యెంత తొందరగా నేనా ఆయావృత్తులు సర్వమూ వాట్లకు 
సంబంధించిన ఫలితాలతోకూడా వదులుకుంటే బాగా వుంటుంది. వీట్ల కన్నింటికీ 
అంగీకారం యేజాతివారికేనా అయితే ఆ జాతిలోన్నుంచి కొందటు గాని, లేకపోతే 
అందజూకాని యీ భాళీఅయిన చోటును ఆక్రమిస్తే ఆక్రమించవచ్చును. లేదా ఆ పోస్టు 
ఖాళీగానే వుంటుంది. మునింగిపోయిందేమిటి? ఆ విచారంతో పనిలేదుకాని ప్రపంచ 
చరిత్రలో యేవృత్తికాని భాళీపడి యెవరికోసమున్నూ నిరీక్షించిందని చెప్పుకోవడం నాకు 
తెలియదు. “ధాతా యథాపూర్వ మకల్పయత్‌” యింకా వ్రాస్తే చాలావ్రాయాలి. యింతదాంకా 
వ్రాయుటకు వక తపస్విని తొదరవాటు కారణం. ఆపెకోసమైతే యింత దాంకా 
వ్రాయనక్కరలేదు. ఆపె తొందరపాటు నిమిత్తమాత్రంకాని ఆయా విషయాలు యితర 
సోదరులకొటికేనా యెవరో వ్రాయవలసినవే కాని, వ్రాసి సంపాదించే ప్రయోజనం మాత్రం 
లేదు. యెందుచేత? యిప్పుడు యిట్టి మాటలయందు యెవరికోతప్ప విలువలేదు. కొందణు 
యెవరీ వ్రాసిందంటూ విచారిస్తారు. “వ్రాసినవ్యక్తి లాటీచార్జీ రుచిచూచిన వాండేనా? 
శ్రీకృష్ణ జన్మస్థానానికి యెన్నిమాట్లు వెళ్లి వున్నాడు?” అంటూ విమర్శిస్తారు. ఆ విమర్శనకు 
యేమాత్రమేనా ఆంగితే తప్ప వాడిమాటకు “వాల్యూ” వుండదు. యిప్పుడు ముఖ్యంగా 
కావలసిన “క్వాలిఫికేషన్సు” అవిమాత్రమే యింతవటకు నాకుదెలుసును. తెలిసిన్నీ నాకు 
తోంచినమాటలు వ్రాస్తూ వుంటాను. అవి యెవరినిగాని బాధించే తాత్సర్యంతో వ్రాసేవికావు. 
కాకపోయినా ప్రస్తుతం వొకతపస్వినికి బాధకంగా కనపడ్డాయి. ఆపె వేశ్యావృత్తియందు 
వుండేయే వాన్ని బాగా తెలుసుకొని ఆ సంఘాన్ని అభివృద్ధికి దెచ్చే తలంపుతో శాయశక్తులా 
పాటుపడుతూ వున్నవారిలో వొకవ్యక్తి; ఆపెవుద్యమాన్ని ఆమోదించేవాళ్లలో నేను 
మొదటీవాణ్డి. అందులో వుండే యేవం ఆమెకు యెంత తెలుసునో అంతకన్న నాకు 
పదిరెట్లు యెక్కువ తెలుసును. నేను ఎందటికో ఆవృత్తిని వదులుకోవలసిందని 
సలహాలుయిచ్చి వున్నాను... ఆసందర్భం [గ్రంథాల్లో కొంత కనపటబిచికూడా వున్నాను. 
అంతవజకు ఆవిడకూడా వప్పుకుంటూనేవుంది. యింక మా యిద్దణికీ అభిప్రాయభేదం 
యెొక్కడంటే? దేవతానౌకరీభూములు తేరగా అనుభవించడం దగ్గి. ఆపెకువేశ్యలలో 
యిప్పటికప్పుడే పూర్తిగాకాకపోయినా నూటికి తొంభై వంతులు దుర్నీతివదలుకొని 
సంసారిసస్తీమార్గం అవలంబించడం జరిగిందనే నమ్మకం పూర్తిగావుంది, అలావుండడం 


180 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


తప్పున్నూకాదు. యెవరేనా వకకార్యాన్ని పూనుకొని నిర్వహించేటప్పుడు ఆ నిర్వహణంలో 
“ఆవగింజలో అటిపాలు” గూడా కాకుండావున్నా చాలావటికు జరిగిందనే నమ్మికవుంటేనే 
కాని దానిలోవారు పనిచేయడానికి సాహసోత్సాహాలుకలగవు. వెనకయెవరో (బ్రాహ్మండు 
పరమామాయికుండు సముద్రం దోసిళ్లతో తోడుతూవుండడమూ, ఆలా పది పదిహేను 
రోజులు జరిగాక “యేమాత్రం సముద్రం తరిగిం”దని ప్రశ్చరావడమూ, ఆ ప్రశ్నకు 
జవాబుగా ఆ పిచ్చిబ్రాహ్మండు “నూటికి తొంభైతొమ్మిదివంతులు తరిగింది. రేపోనేండో 
పూర్తిగా సముద్రంవట్టిపోతుం”దని సంతోషపూర్వకంగా చెప్పడమూ అన్యత్రా వ్రాసే 
వున్నాను. ఆమె యొక్క విశ్వాసానికిన్నీ, ఉద్యమానికిన్నీ నా వ్యాసంలో భంగించేమాట 
వక్కటికూడా లేదు. కళలకోసం యిప్పుడున్న వేశ్యలే వుండి తీరాలనే అభిప్రాయాన్ని నేను 
నా వ్యాసంలో యెక్కడా వెల్లడించలేదు. యేజాతిలోన్నుంచేనాసరే కొందు వుండవలసి 
వస్తుందని మాత్రం అభిప్రాయం సూచించాను. కాని, “కళలు అంతరిస్తాయి కనక వారుగాని 
మరొక జాతివారుగాని వాట్లను సంరక్షించడానికి కొంత దుర్నీతితో సంబంధించిన 
దేవదాసీత్వాన్ని, లేక వేశ్యాత్వాన్ని స్వీకరిస్తే గాని వల్లకాదని గవర్నమెంటు ద్వారాగా బిల్లు 
చేయించవలసి వుంటుంది గనక అందుకోసమై గవర్నమెంటులో పలుకుబడి కలవారికి 
విన్నపమంపుకోవలసిం”దనియే సంఘాన్నీ నేను పురికొల్పలేదు. యిట్టిస్టితిలో ఆమెకు 
నామీద ఆగ్రహమెందుకో? నా వ్యాసం “వపసంహరించుకోవలసింొదని శాసించడం 
ఎందుకో? అగమ్య గోచరంగా వుంది. ప్రతివృత్తిలోనూ మంచిచెడ్డలు రెండూ మిళితమై 
వుంటాయి. విధిలేక - పాలకోసం రాయిమోసినట్టు ఆమంచికోసం చెడ్డనుకూడా 
ఆమోదించవలసి వస్తుంది. దీన్నే “ధాన్యపలాల న్యాయం” అంటారు. (పపంచకంలో 
వేయింటికి యేవొక్క వ్యక్తికో తప్ప మాంసభక్షణతో అవసరం సర్వత్రా కలిగేవుంది- 
“మానను రాతనుం గలదె? మాంసము ప్రాణులమేనంగాక” అందుచేత గోవు మొదలుకొని 
అన్ని జంతువులనూ అందులో ముఖ్యంగా అందటికీ పనికివచ్చే మేంకలనూ, ఆ గొట్టిలనూ 
వధించవలసివుంది. ఆయీ జంతువులకు (సోల్‌) ఆత్మ లేదని చెప్పే పాశ్చాత్యులకెంత 
కరుణ వుందో? వాట్ల యందు మనలో లాగే ఆత్మ వుందని అంగీకరించక తప్పదు. 
యిట్టి నిష్క్మరుణత్వం సహింపలేకో మాంసభక్షణం రుచింపకో యెందటో ఆ వంశాలకు 
సంబంధించినవారు పూర్తిగా శాకాహారులుగా మారివున్నారు. వారిని - “మీరు 
మాంసభక్షణం చేస్తేనే కాని వల్లకా”దని యెవరూ నిర్బంధించినట్టులేదు. ఆలాగే వేశ్యాత్వాన్ని 
గూర్చిన్నీ నిర్చంధించేవాళ్లంటూ వుండరు; ప్రోత్సహించేవాళ్లున్నూ వుండరు. యిక్కడ 
వ్రాయవలసిన ప్రధానంమాట వ్రాయనేలేదు. ఆ జంతువధ వక్కరోజున ఆవ్యాపారస్థులు 
సమ్మెకట్టి చేయకపోతే యెందజో వుపవాసము చేయవలసివస్తుంది. కాని ఆవధకు 


కళలను ప్రదర్శించే స్త్రీలు స్వతంత్రలుగా వుండాలి 181 


కులక్రమాగతంగా అలవాటుపడ్డవారే తప్ప యితరులు మాంసభక్షకులే అయినా 
అవలంబించలేరు. అంతటి ఘోరకృత్యానికి వారుగాని, వేరొకరుగాని సిద్ధపడడం 
యెందుకు? లాభాపేక్షచేతే కదా? ఆ లాభాపేక్ష మాత్రం అందథినీ ఆ పనిలోకి” 
దిగనిస్తుందా? ఆలాగే ప్రస్తుత విషయమున్నూ - యిందాంకా యెందుకు? పరమపవిత్రమైన 
యజ్ఞంలో పశుహననం చేయడంలో ఆరితేరిన (శ్రౌతిపేరు శమిత. ఆశమిత వక నర 
మేధంలో పశువుగా యేర్చడ్డ మనిషితండైే కావలసివచ్చింది. యెందుచేత? యజ్ఞానికి 
సమ్మతించికూడా ఆపనికి యితరతశ్రాతులు సమ్మతించారు కారు. అప్పుడు ఆ నరుణ్జి 
కన్నతండ్రి - “మరికొంత ధనాన్ని యిస్తే నేనే ఆశమితృవ్యాపారాన్ని నిర్వర్తిస్తా” నన్నాడు. 
యింతకన్న ప్రకృత విషయంలో యెక్కువ ప్రాయనకృజలేదు. అన్ని దుష్కృత్యాలూ 
ధనంచేయిస్తుంది. 


ఉ. “దేవతలన్‌ యజింత్రు పర దేశములన్‌ జరియింట్రు దాతలై 
కోవిదకోటికిన్‌ ముదము గొల్పుదు రుత్తము; లల్పలోభులో? 
జీవుల హింస సేయుదురు చేయుదురెంతయు. జౌర్యమున్‌ దగన్‌ 
భావనసేయంగాం బరధనమ్ము హరించెడి (త్రోవ లిన్నియున్‌.” 


దానికోసం పలువురు పలువృత్తులను అవలంబించారు. అందులో కొన్ని వృత్తులలో 
మంచికన్నా చెడ్డ తక్కువ వుంటుంది. కొన్ని వృత్తులలో చెడ్డకన్నా మతిచే యెక్కువగా 
వుంటుంది. కొన్నిట్లో రెండూ సమంగా వుంటాయి. యావత్తుగాని, కొంతేగాని మంచితో 
చేరడమున్నూ చెడ్డే చేరడమున్నూ ఏ వృత్తిలోనో కాని సంఘటించదు. అట్టిస్టితిలో ఆయా 
వృత్తులు వారి వారి యోగ్యతానుసారం అనాదిగా అవలంబించి - “కులవృత్తికి సాటిలేదు 
గువ్వల చెన్నా!” అన్న గుడ్డి విశ్వాసానికి దాసులై కొందబు అలాగే పడివున్నారు. వారివారికి 
భారతంలో వున్న ధర్మవ్యాధుడు వగయిరాల ధర్మవాక్యాలున్నూ భగవద్ద్గీతలోవుండే ఆ 
స్వధర్శ్మే నిధనం (శ్రేయః పరధర్మో భయావహః” అనే శ్రీకృష్ణ పరమాత్మయొక్క 
అభిప్రాయమున్నూ, ఆధారంగా కనబడుతుంది. కొత్తతోవ తొక్కేవారికో? “తాతస్యకూపోల_ 
యమితి (బ్రువాణాఃక్షారం జలం కాపురుషాః పిబంతి” అనే వాక్యం తోడ్పడుతుంది. 
ఆయావ్యక్తులు తమ తమ వృత్తియందుండే నైచ్యాన్ని యెవగించుకొని క్వాచిత్కంగానే 
అనుకుందాం, ఆవృత్తిని వదులుకోవడానికి ముఖ్యకారణంగా నాబుద్దికి యిలా తోస్తుంది. 
యేవో రెండు పరీక్షలు ఆయా నీచవృత్తులలోనే వుండి సంపాదించిన ధనంతోనే తమ 
తమ సంతానానికి తల్లిదండ్రులు అంటేటట్టు చేస్తే తద్వారాగా గౌరవ జీవనం యే కొందటికో 
కలగడం చూచి యితరులు కూడా స్వవృత్తిత్యాగానికి ప్రయత్నిస్తూవున్నారు. కాని ఆలాటి 


182 కథలు - గాథలు ౫ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


పుణ్యకాలం గతించి చాలాకాలం అయింది. దానికి అపేక్షించి కులక్రమాగతమైన వృత్తిని 
వదులుకుంటే విచారించవలసిన రోజులు ఆసన్న మయినాయి. 


నావద్ద చదువుకోవడానికి వచ్చిన బ్రాహ్మణ విద్యార్థులలో అనాదిగా పౌరోహిత్యాలు 
వున్నవాళ్లు కొందు ఆపౌరోహిత్యమందు వుండే నైచ్యాన్ని బట్టి దాన్ని యింకముందు 
వదులుకునే లేత ఆలోచన చేస్తూ వుండేవారు. 
శ్లో, “పురీషస్యచ రోషస్య హింసాయా స్తస్మరస్యచ 
ఆద్యక్ష రాణి సంగృహ్య చక్రేధాతా పురోహితమ్‌.” 
అంటూ వకశళ్లోకం యెవరోమహాకవి చెప్పింది లోకంలో శిష్టపరంపర చదవడం 


కలదు - ఈశ్లోకార్థం వివరించడంకంటె వివరించకపోవడమే కొంత గంభీరంగా 
వుంటుందని వదిలేశాను - యింతేకాకుండా - 


“పౌరోహిత్యం రజనిచరితం గ్రామణిత్వం నియోగమ్‌” అంటూ వక శ్లోకంలో యెన్నో 
వృత్తులను అవలంబిస్తే అంతగా ఆక్షేపణ లేని వాట్లను యెత్తుకొని- “మాభూ దేవం 
మమ పశుపతే! జన్మజన్మాంతరే£_ పి” 


అంటూ వకకవి దూషించివున్నాండు. కవులకేంపని వుంది? ప్రతీదాన్నిన్నీ 
అగ్రస్థానానికి యెక్కించాలంటే యొక్కించాగలరు! అధఃపాతాళాని కంటించాలంటే 
అంటించాగలరు. బిల్హణుండు కవులశక్తినిగూర్చి విక్రమాంకదేవచరిత్ర 18వ సర్గలో 
కాంబోలును యెత్తుకొని రావణాసురుడు దుర్మార్గుండనుకోవడానిక్మాని, రాముడు 
సన్మార్గుండనుకోవడానిక్కాని కవులయొక్క ఆగ్రహానుగ్రహాలే కారణం'గా సమర్థించి వున్నాండు 
- స్తనశల్యపరీక్ష చేయడానికి వుపక్రమిస్తే జీవనార్థం యేవృత్తినీ అవలంబించడానికి 
అవకాశం లేకపోవలసి వస్తుంది. తుట్టతుదకు శిలోంఛాది వృత్తులుకూడా విమర్శిస్తే 
ఆంగనే అంగవ. యీసందర్భం నేను “మల్లేశ్వర షట్టతి” అనేదానిలో విస్తారంగా విమర్శించి 
అనేకులు నింద్యవృత్తిగా అభిప్రాయపడ్డ అర్బకత్వాన్ని యితర వృత్తులకన్న యిహపర 
సాధకమైన వృత్తిగా సమర్థించివున్నాను. విస్తరభీతిచేత ఆయాపద్యాలు వుదాహరించలేదు. 
ప్రస్తుత మేమిటంటే? పౌరోహిత్యం వదులు కోవాలనుకున్న ఆయా విద్యార్థులకు నస 
వదులుకోవద్దని హితబోధ చేసివున్నాను. ఆయా విద్యార్దులు ఆ పౌరోహిత్యంమీందనె 
యిప్పుడు సుఖ జీవనం చేస్తూ నన్ను తల్చుకుంటూ వున్నారు. యీ రోజుల్లో వేదశాస్తాలకు 
ఆచూత్రం మంచివృత్తి మటోటి వున్నట్టు నాకు తోచదు. యేవ్యామోహంవల్ల బ్రాహ్మణాది 
దర్గాలదా రందజూ స్వకులోచితవృత్తులు వదులుకొని వున్నారో ఆ వర్ణాలవారందజూ 


కళలను ప్రదర్శించే స్రీలు స్వతంత్రలుగా వుండాలి 183 


ఆయా వృత్తులకోసం మళ్లా పాంకులాదవలసిన కాలం తారస మవుతూవుందనే అంశం 
ఆ వ్యామోహం శూన్యం కావడంవల్ల అందటికీ అనుభవంలోనే వుంది కనక విస్తరించను. 
నిన్నరాత్రి నేను పిఠాపురంలో వక సంపన్న గృహస్టులయింట విందుకు వెళ్లాను. అక్కడవున్న 
వంటబ్రాహ్మండు మెట్రుక్యులేషను చక్కంగా అన్ని సబ్ద్బట్లూ ప్యాసుచేసినవాందు. 
పూర్వకాలంలో వంటటబ్రాహ్మలు యిట్టివారున్నారా? యీకాస్త ప్యాసుకూ వున్న నాలుగెకరాల 
భూమీ చెట్టెక్కింది. పనిపాటలు యమ్‌ యేలకే లేనప్పుడు మెట్రుక్యులేషనుకు దొరకడం 
యెక్కడ? అందుచేత పాపం! యీవృత్తి చేసుకుంటూ వున్నాండు. బ్రాహ్మండు కనక 
పనిపాటులు దొరకలేదనుకుందామా? అక్కలేదు. నాన్‌ బ్రామిన్సు క్కూడా ఇదే అవస్థ. 
కాస్త ఆలస్యంగా రాందలచి వున్నట్టు సూచనలు కనపడుతూవున్నాయి. “బబ్బావళ్యా మంతక 
స్సన్నివిష్టః” బ్రాహ్మణులను బ్రాహ్మణేతరులు అణంగందొక్కితే వారిని హరిజనులు 
అణంగందొక్కుతారని సూచనలు కనపడుతూ వున్నాయి- వక సంపన్న గృహస్థు మా 
బంధువులలోనే వుందేవాండు. ఆయన కావడానికి పురోహితుందేకాని యెందటినో 
పోషించాండు. కొడుకు లందటికీ యింగ్లీషు చెప్పించాండు. వాళ్లు పౌరోహిత్యం చేయరుకదా! 
పనిపాటులో యెక్కడనుంచి వస్తాయి? - “యితోభ్రష్టస్తతో భ్రష్ట” అయింది. తుదకి 
పౌరోహిత్యం యితరు లాక్రమించుకున్నారు - అయితే వేశ్యాత్వం వకరు ఆక్రమించు 
కుంటారేమో? అని భయపడి స్వీకరించడంలోదికాదు. వేశ్యలందజూ సంసారిణులుగా 
మాణినా లోకానికి వచ్చేచిక్కున్నూ స్టూలదృష్టిని లేదనుకుందాం. ఆవృత్తిలో వున్న 
ప్రధానదోషం అందటూ యేవగించుకోతగ్గది బహుపురుష సాంగత్యం. యే 
అదృష్టవంతురాలికోతప్ప వక్కడితో జీవితం తెల్లవారనిమాట సత్యం. యిదిపాశ్వాత్యకవులు 
రసాభాసంగా పరిగణించారో లేదో కాని మన కవులందణజూ రసాభాసమే అన్నారు - 
యీ దోషం యిప్పటిస్రీలందటికీ సంక్రమింపచేయడానికి తగ్గబిల్లు విడాకులచట్టం వకటి 
రాంబోతూవున్నట్టు అందణటూ యెతింగినదే. అట్టిస్టితిలో ఆదోషాన్ని యేవగించుకోవడం 
యేమంత (ప్రయోజనకారిగా వుంటుంది; కొద్దిభేదంవుంటే వుందనివ్వండి గాని 
ఆచట్టంవచ్చాక పాతివ్రత్యమనే మహాపదవి వేశ్యలతోపాటు యితరస్తీలల్లో కూడా నూటికి 
తొంభైపాళ్లు పోవలసిందే. యేపురుషుణ్ణి కట్టుకుంటే ఆ పురుషుండితోటే వుండడం పాతివ్రత్య 
మనిపించుకుంటుంది. ఆ పురుషుయడి జీవిత కాలంలోంగానీ, అనంతరమందు గానీ 
దానికి అన్యథాత్వం కలిగితే ఆ వ్రతానికి భంగం కలగక తప్పదు. భారతీయుల శాస్త్రాలన్ని 
ఆసూత్రానికి కట్టుపడేవున్నాయి. అయితే యింత అసిధారావ్రతంగా బ్రతకడం 
దుర్భటంకాదా? అంటారేమో? అందుచేతే ఆ బిరుదును యేకొలందిమందో తప్ప, అందటూ 
పొందలేక పోవడం. పొందలేకపోతే “పొందలేక పోయాంగదా” అని విచారించేవారు 


184 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్తి 


పూర్వం వాళ్లు. యిప్పుడో యితరులక్కూడా లేకుండా చేయడానికో అన్నట్టు కొన్ని 
ప్రయత్నాలు చేస్తూవున్నారు. విడాకులచట్టమంటూ వచ్చినా ఆలాంటి పతివ్రతలు 
చలించరుగాని, ఆచట్టాన్ని కంఠంముడి పట్టుకొనేలాగ సవరించి- “యేస్తీగాని 
బ్రహ్మచారిణిగా వుండకూడదు. వుంటే శిక్షకు పాత్రురాలవుతుంది.” అని శాసించడంకూడా 
తటస్థిస్తే చేసేదేమిటి ఆలాటి దురన్యాయం వుంటుందా? అనడానికి వీలులేదనుకుందామా 
(ఫెంచిదేశంలో ఆమధ్య అనాదిగా నివసిస్తూవున్న “కన్యస్తీల” ఆ దేశంలో వుండడానికి 
వల్లకాదన్నారంటూ పత్రికల్లో చదివినట్టు జ్ఞాపకం. యిదంతా విషయాంతరం. (ప్రస్తుతం 
పూర్వాచారపరాయణులకు నిలవనీడ లేకుండా పోయేశాసనాలను భారతీయులే ప్రభుత్వం 
వారినికోరి చేయిస్తూ వున్నారని తెల్సుకోవడమే ఆయీ సోదెకంతకూ ఫలితం. ఆ శాసనాలు 
కొన్ని కొందణిని బాధించినా, కొందలికి వుపకారాలుగా వున్నాయి. అందులో దేవాలయపు 
మాన్యాలు అంతరించడానికి పుట్టించిన శాసనం యెవళ్లకీ బాధించినట్టు బాహ్యదృష్టికి 
కనపడకపోయినా, అంతర్జృష్టిని విచారిస్తే [క్రమేణా అది పూర్తిగా దేవాలయాలనే 
అంతరింపచేస్తుందేమో? అని గోచరింపకపోదు. పంచములను దేవాలయాలలో 
ప్రవేశపెట్టడం జరిగాక, యింకా వాట్ల సత్తకోసం విచారింపవలసివుండదు. “యిప్పటి 
సంస్మారంవల్ల వేశ్యలు కులస్తీలుగా మాజడమేకదా! జరిగింది. దానివల్ల కొంత సునీతికే 
అవకాశం యేర్చడిందిగాని దుర్నీతికి అవకాశం లేశమూ లేదే” అనేవారికి జవాబు 
చెప్పడంకష్టం. అందుచేతే దేవాలయంమాన్యాలు అంతరించవలసి వచ్చింది. “పాపం! 
యీ మాన్యాల మూలాన్ని యీ జాతికి యీ దురవస్థ తొలంగడానికి అవకాశం 
లేకపోతూవుంది” అని శాసనసభ్యులు కరుణించారు. దేవుండు రాయేకనక యెవరికీ 
వానిబాధ లేకపోయింది. జరగవలసినదేమో జరిగింది. యీ బిల్లు ప్యాసుకాలేదే 
అనుకుందాం; యిదివజలోవున్న ప్రకారమే ఆయీ కట్టుంబాట్లు వున్నాయే అనుకుందాం. 
అప్పుడు మాత్రం వేశ్యావృత్తియందు యిష్టంలేని వనితామణులు తమతమ సంతానానికి 
వివాహాలుచేసి కులస్తీమర్యాదలను సంపాదించడానికి అభ్యంతర మేమేనావుందా? అలా 
వివాహాలు అనాదిగా జరుగుతూనే వున్నాయి కదా! కులస్రీలకన్నా యెంతో మిన్నగా 
సదాచార సంపత్తితో వారు వర్తిస్తూనే వున్నారుకదా! యిప్పుడు దేవ ద్రోహంతప్ప వచ్చిన 
విశేష మేమిటని నాప్రశ్న జాతియావత్తున్నూ నిష్కళంక జీవనానికి రావడమే విశేషమని 
ఆవలివారి ప్రత్యుత్తరం. సర్వేసర్వత్ర వకటేనీతికి కట్టుపడడం అసంభవమని చెప్పవలసివున్నా 
చెప్పక అందుకుకూడా వప్పుకుంటాను. యే యితర సంఘాన్నుంచో కొందబు దీనికి 
ఆలాయపడి తీరుతారనిన్నీ మూలోచ్చేదం యెన్నటికీ సంభవించదనిన్నీ నా తలంపు - 
యెన్నెన్ని గాలివానలు. యెన్నెన్ని కలరాలు, యెన్నెన్ని ప్లేగులు, యెన్నెన్ని యుద్దాలు వచ్చి 


కళలను ప్రదర్శించే స్త్రీలు స్వతంత్రలుగా వుండాలి 185 


యెంతెంత జనాన్ని నాశనంచేసినా జనాభివృద్ధి నామమాత్రావశిష్ట మయిందా? ఆలాగే 
ఆయాదుర్వృత్తులున్నూ అని దేశచరిత్రవేత్తలకు తెలియనివిషయం కాదు. అందులోనూ 
(ప్రస్తుతవిషయం మరీ దుర్హటం. యిది వొకరి తోడ్పాటక్కలజలేకుండానే వారివారి ఆత్మబలం 
వల్లనే నెగ్గందగ్గది. ఆ వృత్తి యందుండే దుర్నీతిని యెటింగే కొందటు దానివల్ల వుండే 
లాభాపేక్షచేత వదలలేకుండా వున్నారుగాని మజో కారణం చేతకాదు. అందటికీ 
దేవాలయనవుకరీలు లేవుకూడాను - లేనివారందణూ ముందుగా దుర్చీతిని వదిలి 
సునీతిలోకి వస్తే వున్నవారు ఆఫలాపేక్షను వదులుకొని వెంటనే - “నలుగురితో నారాయణా, 
కులంతో గోవిందా” గా మాజడం తటస్థించెది. యిప్పుడు ఆలా జరగలేదు. “ముక్కు 
కోసుకుంటే దేవుండు కనపడతాలొడన్నట్టు దేవతామాన్యాల చిక్కుతీర్చడంజరిగింది. యితరం 
యెంతవరకు కొనసాగిందో మాన్యాలు పోంగొట్టుకున్న ఆ భగవంతుండికే తెలియాలి. 
యే సంఘమేనా నీతిమీంద ఆధారపడి సునీతికి రావాలి. ఆలాటినీతిని పాటించేవారు 
యే సంఘంలోనేనా, యే కాలంలోనేనా కొలంది మందిమాత్రమే వుంటారు. వారు 
తమతోపాటుగా మణికొందణిని తమ మార్గంలోకి రప్పించుకుందామని యత్నించడం 
యుక్తమే. దాన్ని నిషేధించడంతప్పు. ముమ్మాటికిన్నీ తప్పు. అట్టితోవ నా వ్యాసంలో 
లేశమున్నూ లేదు. కొన్ని విద్యలకు యే దుష్కార్యంతోటిన్నీ అవసరంలేదు. గాని కొన్ని 
విద్యలకు అట్టి చిక్కువున్నది. మృదంగం వగయిరా చర్మకట్టు వాద్యాలకు చర్మాలతో 
అవసరం. అది స్వయంగా చచ్చిన జంతువుల చర్మంతోకూడా సాధించవచ్చునేమో కాని 
జపతపాలు చేసుకొనేవారికి కృష్ణాజినం కావలసివస్తే అట్టిది పనికిరాదు. అట్లని యే 
వేంటకాండితోటి గాని నాకొక చర్మం బలవంతంగా చంపిన జంతువు తాలూకు కావాలని 
చెప్పనూకూడ దన్నారు. అది యెట్లో వీరి (ప్రేరేపణ లేకుండా చంపినది దొరికితే 
స్వీకరించవలసిం దన్నారు. యిది విషయాంతరం. కొందటు బుషులైతే సంగీతాన్నిన్నీ 
దాన్ని పాడేవారినిన్నీ కూడా పూర్తిగా నిషేధించి వున్నారుగాని నారదాదులు గానాన్ని 
పూర్తిగా ఆమోదించి వున్నారు. పైగా దానివ్యుత్సత్తి సామవేదాన్నుంచి పుట్టినట్టుకూడా 
ప్రమాణాలు కనపడుతూవున్నాయి. అట్టి సంగీతం పురుషులనోటితో వినడంకన్న ప్రీల 
నోటితో వినడమే ఎక్కువ రసవత్తరంగా వుంటుందని కాంబోలును ఆ నారదాదులు 
అప్సరసలకు దాన్ని వుపదేశించినట్టు తోస్తుంది. గానంతో పాటు అభినయం. అది నాట్యంతో 
చేరిందే. యివన్నీ స్రీలవల్ల కళగట్టి నట్టు పురుషులవల్ల కళగట్టేవి కాకపోయినాయి. 
రాజాధిరాజులు ఆయీ విద్యలను మిక్కిలిగా ఆదరించేరోజుల్లో యేదో సంఘాన్నుంచి 
వారివారి తలిదండ్రుల సమ్మతినిబట్టి కొంత ఫలాపేక్షతో దీనికింగా తమతమ కొమార్తలను 
కొందటిని వదిలిపెట్టడం తటస్థించింది. వాళ్లకు స్వతంత్రత్వం లేకపోతే ఆయీ 


186 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


విద్యాభ్యాసాదులు కొనసాగవు కనక వివాహం లేకపోవడం తటస్థించింది. కాని రాజసభలలో 
విద్వాంసులు వగయిరాలతోపాటు వకస్థానం గౌరవాపాదకంగానేవుంది. పైంగా 
దేవాలయాలల్లోను స్థానం వుంది. చాతుర్వర్హ్యం తరవాత దెవాలయాలల్లో తీర్ణప్రసాదా 
లివ్వడం వుంది. వ్యభిచార దోషం వకటి వుందిగాని అది యితర స్ర్తీలకు పరలోకంలో 
బాధించినట్టు బాధించదని చెప్పవచ్చు. యెందుచేత? అగ్నిసాక్షికంగా వకభర్తకి 
వివాహితురాలై ఆపె అందుకు తప్పి సంచరించింది కనక దండింపతగ్గ దోషం 
చేసినట్టయింది- యిక్కడ అట్టిదోషంలేదు. కాని తనకుయేర్పడ్డ ప్రవర్తనలో అన్యధాగా 
సంచరిస్తే ఈవిడకూడా దండ్యురాలే. వక వేశ్య మూండురోజులు వకరితో వుండుట 
కేర్చరచుకొని ఆ మూండురోజులలో ఆయన స్వర్గతుండు కాంగా సహగమనం చేయబోవడం 
వగయిరా పురాణగాథలవల్ల బహు భర్త్శృకత్వాన్ని అంగీకరిస్తూ దానిలోకూడా 
నియతవర్తనంవుంటే పరలోకహానిలేనట్టు తేలుతూవుంది. యిహలోకంలో దేహారోగ్యం 
చెడగొట్టుకోవడం, యితరులది చెడగొట్టడం అనేది యీలాటిజాతి యేర్పాటుగా లేని 
డచ్చి దేశాన్నుంచి దేశానికి దిగుమతి అయిన వ్యాధుల పేరులవల్ల తెలుస్తుంది. అసత్యం 
లేకుండా జరగనివృత్తులు కొన్ని వున్నాయి. అందులో యిది వకటి. యిట్టిదాన్ని 
అవలంబించికూడా సత్యతత్పరత్వంవుంటే ఆపె కులస్రీ, అందులో పరమోత్తమురాండ్రు 
పొందే సద్గతినే పొందుతుందని పూర్వ గ్రంథాలవల్ల తేలుతుంది. యిప్పుడు ఆ 
గంథాలయందు౯గాని వాటిని చదువుకొన్నవారియందుంగాని గౌరవంలేదు. వారు యే 
మెంబరు పదవికిన్నీ యెన్నడూ ప్రయత్నించే స్వభావం కలవారుగానూ వుండరు; వకరెవరేనా 
ప్రయత్నించినా వారికి వోట్లూరావు. కాంబట్టి వారికి సభ్యత్వం లేదు. సభ్యత్వం 
వున్నవారున్నూ ప్రాజ్ఞులే కాని వారు భారతీయమైన శాస్రాలయందు కృషి చేసినవారుకారు. 
మాటవరసకి వక సంగతి వ్రాస్తాను. కుక్కలున్నాయనుకోండి. వాట్లని చంపవలసిందని 
యేభారతీయ విద్యా నిష్టాతుండున్నూ కొంత ఫండు ధర్మబుద్ధితో యేర్పాటుచేయండు. 
యెవరో వకయూరోపియన్‌ అట్టిధర్మకార్యానికి కొంతఫండు నిలవచేసినట్టువింటాను. 
మునిసిపాలిటీలలో కుక్కలని చంపించడం అంతా యొథింగిందే. యివన్నీ ధర్మాలుగా 
వప్పుకొనె సంస్మారులు గానాభినయాలు ప్రధాన జీవనోపాధులుగాం బెట్టుకొని ఆ విద్యలు 
స్వాతంత్ర్యంతో సంబంధించినవవడంచేత అవివాహితలుగా వుండి ఆకారణంచేత 
వ్యభిచారదోషానికి గుజికావలసివచ్చిందని వారిని యేవగించుకొంటూ వున్నారు. కొందణు 
నవనాగరికులనే కారణంచేత ఆ విద్యలతోపాటు సమస్తమూ వదులుకొనదలంచుకొని 
పాటుపడుతూ వున్నారు. సంతోషమే! అట్టిస్థితిలో నౌకరీ చేస్తే అనుభవించతగ్గవిన్నీ, పద్ధతిని 
వదులుకోతగ్గవిన్నీగా వున్న మాన్యాలు వదులుకోకపోవడమే యుక్తంగా వుందా? మాతంగ 


కళలను ప్రదర్శించే ప్రీలు స్వతంత్రలుగా వుండాలి 187 


స్తీలంటూ గాన విద్యాపరిశ్రమ కలవారు వున్నట్టు హరిశ్చంద్రోపాఖ్యానంలో కనపడుతుంది. 
ఆలాటివాళ్లైవరు ఆ మాన్యాలు పుచ్చుకొని ఆ దేవుండి నౌకరీకి సిద్ధపడుదురేమో? యిప్పుడు 
గాంధీగారి యేర్పాటుప్రకారం వాళ్లకు దేవాలయటప్రవేశానికి ప్రవేశమున్నట్టుకూడా 
కనపడదుగదా! లేదా ఆభూములు మటివకసత్కార్యానికి దేవాలయ ధర్మకర్తలు 
వినియోగించుకుంటారు. వీరికెందుకు? యిప్పుడు వితంతువివాహం చేసుకొనే కన్యకకు 
పూర్వ భర్త తాలూకు ఆస్తియందు వుండే హక్కు పోంగూడదనే శాసనానికి కొందటు 
దయాళువులు ప్రయత్నిస్తూ వున్నట్టు వినడం. ప్రస్తుత విషయంకూడా అట్టిదే. దీన్ని 
గురించి యెవరుగాని, యేదిగాని వ్రాయకూడదు. వ్రాస్తే మాటదక్కదు- “బుధ జన ఇవ 
గ్రామ్యసదసి.” ప్రధానవిషయాన్ని వదలిపెట్టి యేవో తోంచిన మాటలతో దూషించి 
వ్రాయడానికి యేతపస్వినేనా మొదలుపెడుతుంది. ఆవిడకు జవాబు వ్రాయక వూరుకుంటే 
వకచిక్కు వ్రాస్తే వక చిక్కు అందుచేత ఆవిణ్ణి యిలా ప్రార్థిస్తే బాగుంటుందను కుంటాను- 
“అమ్మా! నేను జనరల్‌గా కళలనుగూర్చి యెవరికి అధికారంవుందో వారిని గూర్చిన్నీ, 
దేవాలయ మాన్యాలు వృథాగా అయిపోవడాన్ని గుటీంచిన్నీ వ్రాశానుగాని ఆయా విద్యలు 
వేశ్యలు వదులుకోవద్దనిగాని. వదులుకోవద్దని యెవరేనా బోధించవలసిందనిగాని 
వ్రాయలేదు. యెన్నో సంగతులు పూర్వకాలంలో వుండేవి (వ్రాసి నా వ్యాసంలో చర్చించి 
వున్నాను. నీవు వాట్లను స్పృశించనేలేదు. వక్క మాన్యాలను గూర్చిన్నీ కళలను గూర్చిన్నీ 
మాత్రమే యొత్తుకున్నావు. వాట్లను గూర్చి నేను నాస్వీయాభిప్రాయాన్ని లేశమున్నూ 
వ్రాయలేదు. పూర్వుల అభిప్రాయాన్ని నేను అనువదించానుగాని అందులో నా 
అభిప్రాయము లేశమున్నూలేదు. నన్ను వుపసంహరించుకొమ్మన్నావు నీవు నన్ను దూషిస్తావనే 
భయంచేత వుపసంహరించుకున్నానే అనుకో? ప్రాచీన (గంథాలని యేంచేస్తావు? - 
పంచాంగాలు చింపేస్తే నక్షత్రాలు పోతాయా? అందుచేత వొకవుపాయం చేస్తే 
బాగుంటుంది. లీగల్‌గా వొక నోటీసు యిప్పిస్తివా, వెంటనే దానిమీద వ్యాసం 
వుపసంహరించుకోవడమేకాదు, క్షమాపణే ప్రచురిస్తాను. కొందణు యీమధ్య యిలాటి 
విషయాలకు వుపవాస దీక్షలు ప్రారంభిస్తూవున్నారు. అవికూడా పనిచేస్తూనే వున్నాయి. 
యీ మధ్య వక స్వాములవారు యేదో ధర్మశాస్తానికి సంబంధించిన విషయాన్ని 
పురస్కరించుకొని యేదో పుస్తకం వ్రాస్తే అది యే సంఘంవారికో బాధకంగా కనపడిందనిన్నీ 
ఆ గ్రంథాన్ని రద్దుపరచవలసిందని గవర్నమెంటు వారికి విన్నపాలంపుకుంటూ వున్నారనిన్నీ 
పత్రికలలో కనపడుతుంది. ఆయన జగదేకగురువు ఆయన రచనయందు అంతటి గౌరవం 
వున్నా వుండవచ్చు. కాంబట్టి ఆసంఘంవారు యత్నించారన్నా బాగుంది. నేను 
సామాన్యుందను, నను (వాసినదానికి నీవంత భయపడనక్కబలేదు. యొన్నందుగాని 


188 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


వేశ్యాజాతికి వివాహాలు పనికిరావనే కట్టుంబాటున్నట్టు లేదు. నా వ్రాంతవల్లకూడా 
పూర్వంవున్న అధికారం పోవడంలేదు. యిప్పుడు సంస్కర్తలు వేశ్యాజాతికి కలిగించిన 
కొత్త లాభమల్లా దేవునిసొత్తు అపహరించడానికి అర్హత తప్ప, తక్కిన స్వాతంత్ర్యమంకా 
పూర్వపు విజ్ఞులున్నూ యిచ్చే వున్నారని పలుచోట్ల వ్రాసేవున్నాను- వకాయన దేవుడికి 
ధర్మకర్తగావుండి తద్ద్వారాగా మహదైశ్వర్య సంపన్నుC డైనాండనిన్నీ, యెవరేనా 
దేవస్వాపహారం తప్పిదంకాదా? అని తెగించి మాట్లాడితే యెవండికేనా దేవుండివ్వవలసిందే, 
నాకున్నూ దేవుందేయిచ్చాండు మీకు కడుపుబ్బు యెందుకంటూ జవాబు చెప్పేవాందనిన్నీ 
బందరులో వున్నప్పుడు విన్నట్టు జ్ఞాపకం. ఆ పద్దతిని దేవస్వాపహారదోషం ప్రతీవ్యక్తికీ 
తటస్థిస్తుంది. దీన్ని యిలాక్కాకపోయినా యింకోవిధంగా భారతీయవిజ్ఞానులు అంగీకరించే 
వున్నారు- ఆ కారణం చేతనే శిష్ణులందబూ దేవుడికి నివేదించి కానీ భుజించరు. 
ఆయీపదార్ధ మంతా తమకు దేవుండిచ్చిందే కనక ఆయనకు సమర్పించకుండా భుజిస్తే 
స్తేనత్వం అనంగా చోరత్వం తమకు సంఘటిస్తుందనే తాత్పర్యమే. అలా నివేదించడాని 
కారణం. దేవతా మాన్యాలను హరించడానికి దేవదాసీ సంఘానికి తోడుపడ్డవారెవరూ 
అలా నివేదించేవారుకారు సరిగదా! అలా నివేదించి భుజించేవారి జ్ఞానాన్ని అభినందించే 
వారుకూడా కారు. కాంబట్టి ఆ ద్రవ్యం అనుభవించేటప్పుడు ఆ పనికూడా ఆ దేవదాసీ 
జాతివారు చేయనక్కజలేదనుకుంటాను. తీగందీస్తే దొంక కదులుతుంది. పూర్వాచారాలలోం 
గానీ, నవీనాచారాలలోంగానీ, యేకట్టుంబాటులోంగాని యేలేశానికి అంగీకరించకపోయినా 
అంతకీ ముప్పు సంభవిస్తుంది. అట్లని ఆకట్టుంబాట్లన్నీ ఆచరణలో పెట్టడం మాత్రం 
సంభవిస్తుందా? అదిన్నీ సంభవించదుగాని శక్యమైనంతవబికు ఆచరణలో పెడుతూ 
శక్యంకాక చేయలేకపోయిన దాని విషయంలో పశ్చాత్తాపాన్ని పొంది తన్నివృత్తిక 
భగవన్నామస్మరణ చేయవలసివుంటుందని పూర్వుల (ప్రవృత్తి తెలుపుతుంది. “క్షంతవ్యో, 
మే£_ పరాధశ్శివశివశివభో! భోమహాదేవశంభో?” యిత్యాదులవల్ల పైసందర్భము 
తేలుతుంది. యివన్నీ ఆనకట్టకు పూర్వం మాటలు. యిప్పుడు యీ మాట్లయందు 
గౌరవంలేదు. లేకపోయినా వ్రాయడం వ్యర్ధం. యిప్పుడల్లా యేదో పత్రిక నిండటానికీ 
మేటరు వ్రాయడమే కావలసింది. తారతమ్య జ్ఞానంతో అవసరంలేదు. యెవరినేమాటేనా 
సరే వ్రాసి పత్రికకు పంపితే “వారూవారూ చూచుకుంటారు మనకేమి?” అని పత్రికవారు 
(ప్రకటిస్తారు. అందుచేత జంకి పెద్ద పెద్దలు “వయం మౌనటవ్రతాలంబినః." అసి 
వూరుకున్నారు. నాకు ఆపెద్దలంతటి పాండిత్యంగానీ, యోగ్యతగానీ లేకున్నప్పటికీ ఆయీ 
ఆచారవ్యవహారాల విషయంలో వారితోపాటు నేనున్నూ వూరుకొనేవున్నాను. యేదో 
వ్రాస్తూవుంటే దేవుండిమాన్యాలు వృధాకావడం మనస్సుకి తగిలింది. దాన్ని పురస్కరించుకొని 


కళలను ప్రదర్శించే స్రీలు స్వతంత్రలుగా వుండాలి 189 


వ్రాసిన మాటలకు మళ్లా యింత వ్రాయవలసివచ్చింది. ఆ మాటలవల్ల వారిసంఘం 
ముందుకురాక వెనక్కి మళ్లా మళ్లుతుందేమో అని వక సంఘసంస్కర్ష్హికి అనుమానం 
కలిగింది. కాని ఆ అనుమానం సరి అయిందికాదు. యింతమాత్రం చేత అది వెనకడుగు 
వేయదు. కాని భగవంతునికికూడా శక్యంకాని సంస్కారాలు కొందు యిప్పుడు ఆరంభిస్తూ 
వున్నారు. అవి శక్యమైనవే అయితే భగవంతుడిదివజకే చేసివుండేవాందడేమో? యిన్ని 
విధాలుగా సృష్టివుందేదే కాదేమో? కొందటు బలవంతులు, కొందటు బలహీనులు, 
ధనవంతులు, ధనహీనులు, సౌందర్యవంతులు, సౌందర్యహీనులు, నీతిమంతులు, 
నీతిశూన్యులు యీలాటి భేదం లేకపోయేదేమో? అని బుద్ధిమంతులు చర్చించి, చర్చించి 
తేలక తుట్టతుదకు విసిగి ఆలోపం భగవంతుండిమీంద పెడితే మటీ చిక్కు వస్తుందని 
భయపడి వాండివాండికర్యాను సారంగా ఆయీ భేదాలు కలిగినట్టు స్టిరపబిచుకున్నారు. 
ఆ కర్మలు వాక మోస్తరుగా వుండవు. కనక చాలాభాగం వారికి సంతుష్టి కలిగింది. 
అట్టిస్టితిలో అందటిని వక్క తాటిమీందకు తేవడము యేలాగ? యెక్కడో సామ్యవాదం 
బయలుదేజిందంటారు. అక్కడ కూడా కొన్ని విషయాలలోనే కాని అన్నివిషయాలలోనూ 
ఆ సిద్ధాంతం అమల్లోకి వచ్చినట్టుగాని, రావడానికి వీలున్నట్టుగాని, కనపడదు. యేమెనా 
ఇప్పటివారి సిద్దాంతాలు యేటికెదురీందే తోవలో వుంటాయి. నామట్టుకు దేవదాసీల 
సంస్కరణం కూడా అలాటిదే. వ్యక్తిగతంగా మంచికి రావడానికి యిదివరకే ఆధారం 
వుందని పలుచోట్ల వ్రాసే వున్నాను. సర్వే సర్వత్ర వక తాటిమీందికి రావడం శక్యం 
యెన్నటికీ కాదు- కాకపోయినా యత్నించేవారు యత్నించడం మానకూడదు. 
యత్నించవలసిందే. విద్వలు పోతాయని భయం వారికి అవసరంలేదు. వాట్లవల్ల లాభం 
వుంటే, ఆ లాభం అవసరమే అయితే అందులోకి యెవరో మరివకరు ప్రవేశించి తీరుతారు. 
దొడ్డి వూడ్చడం దగ్గరనుంచి భాళీలేకుండా నడిపిస్తూవున్న భగవంతుడు యీకళల నిమిత్తం 
యేదోవక జాతిని యేర్చరచలేకపోతాండా? యేదేనా వృత్తి వకటి ఖాళీ కావడమే తడవుగాని 
అయేట్టటయితే అందులో వుండే దోషాన్ని గణించకుండా ప్రవేశించేవాళ్లు యీ కాలంలో 
లేకపోతారనుకో నక్కణలేదు అధవా! లేకపోతారే అనుకోండి. “అత్తా! అత్తా! నీకొడుకు 
ఆంకలికి ఆంగలేండుసుమా!” అన్న సామెతగా అందుకోసమని ఆవృత్తిని వదిలిపెట్టి వెళ్లే 
వారు ఆంగుతారా? అందుచేత వారివారికి తోంచినట్లు హేయమనితోంచిన వారివారి 
వృత్తులను వదులుకోవలసిందే. పరమోత్తమస్థానాన్ని అలంకరించవలసిందే. అట్టి 
స్వాతంత్ర్యాన్ని అరికట్టడానికి వుంటే గవర్నమెంటుచట్టాలకు వుండాలి కాని యే 
యితరపండితుల వ్యాసాలకూ వుండదు - యెవరికి తోంచింది వారు వ్రాస్తూవుంటారు 
- “ఉపసంహరించుకో వలసింది” అని వ్రాయడం పొరపాటు. వితంతూద్వాహాన్ని 


190 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


మనదేశంలో శ్రీ వీరేశలింగం పంతులుగారు ప్రారంభించినప్పుడు యెందజో పండితులు 
అది శాస్త్రవిరుద్ధమని వ్రాసివున్నారు. వారివారిని “మీమీ వాదాలు వుపసంహరించు 
కోవలసింొదని ఆ పంతులవారు శాసించినట్టుమాత్రం లేదు. ఆయనకు తోంచిన 
వుపపత్తులను ఆయన చూపుతూ వచ్చారు. పండితులకు తోంచిన అనుపపత్తులను 
పండితులు వ్రాస్తూ వచ్చారు. పూర్తిగా పంతులవారి వుద్యమం నెగ్గినట్టూ లేదు? పండితులదీ 
నెగ్గినట్టూలేదు; శాస్త్రమేమో పండితుల కనుకూలంగా వుంది - “మును చచ్చినట్టి మగని 
తద్దినం బెట్టులు?” అనే మీమాంస తేలక కర్మసిద్ధాంత బద్దులగు పండితులు వూరుకున్నారు 
గాని దయలేకకాదు - జడ్జీ యెంత దయాశీలుండైనా లాప్రకారం వురిశిక్షవెస్తూవున్నాండు. 
మేజస్టేటు యెంత దయాశీలు౯డైనా దగ్గిజివుండి వురితీయిస్తూ వున్నాండు. ఆవురిలో ఆ 
వ్యక్తిని దగిలించేవాళ్లు యెంత దయావంతులైనా ఆ వృత్తిని అవలంబించి వున్నవాళ్లవడంచేత 
ఆపనిచేస్తూ వున్నారు. ఆతగిలించేవాళ్ల వంశస్థులు ఆవృత్తియందు వాళ్లకు దోషం వుందని 
మానుకుంటే యెవరు వద్దనంగలరు? మానుకున్న తత్‌క్షణం ఆవుద్యోగానికి యెన్నో 
దరఖాస్తులు వచ్చి పడతాయి. కనక వేశ్యలందణూ యితరవృత్తితోపాటు కళలుకూడా 
వదులుకోవచ్చును. అందుకు నావ్యాసం భంగిస్తుందనుకో నక్కజలేదు. యిదివజలో యింత 
విస్పష్టంగా తెలుసుకోకపోయినా యిప్పుడేనా తెలుసుకోవచ్చు ననుకుంటాను- దేవుండు 
మాత్రం దిక్కు లేనివాడై, నోరులేనివాందై తన మాన్యాలనుగూర్చి అడగలేకపోయాండు. 
దానితో వట్టిరాయే అని స్పష్టమయింది. ఆ పట్లాన్ని హరిజనులకు లోకువ చిక్కింది. 
నేడో రేపో అర్చకులు వుడాయిస్తారు. యింక నైవేద్యంకూడా వుండదు. ఆపైని కట్టడాలు 
కొన్నాళ్లవజకూ మిగిలితే మిగులుతాయి. లేదా యీలోంగా అవి యేసంస్థకేనా 
వుపయోగపటిచేయెడల వారి వారి ద్రవ్యంతోటి మరమ్మత్తు జరుగుతుంది కనక 
మణికొంతకాలంకూడా వుండవచ్చు. దేవతానౌకరీకి యేర్చడ్డ మాన్యాలుపోతే 
వుపేక్తించడంలో సూత్రప్రాయంగా యింత అరం యిమిడివుంది. యిదే యే 
మహమ్మదీయుల మసీదుకు, సంబంధించిందేనా అయితే వారూరుకోరు. యెంత ఆందోళన 
చేయాలో అంతా చేస్తారు. సాధించితీరుతారు. లోకువసంఘానికి సంబంధించిందవడంచేత 
దీనిగతి యీలాపట్టింది. సాధించేదీలేదు, అఘోరించేదీ లేదు గాని అయ్యో! యీలాజరిగిందే 
అని యెవండేనా అనుకుంటే అనుకోవడానిక్కూడా వీలులేకుండా ఆమాన్యాలవల్ల 
లాభంపొందిన సంఘాన్నుంచి యెవరో వక మహావ్యక్తి తారతమ్య జ్ఞానంతో పనిలేకుండా 
సాహసోక్తులతో శాసించడం వకటి తటస్థిస్తూవుంది. అందుచేత భర్తృహరి చెప్పినట్టు- 
“జీర్ణ మంగే సుభాషితమ్‌” అని చెప్పి వూరుకోవలసిందే! యింతే యెంత వ్రాసినాయింతే. 
నావ్యాసంమీంద ఆకొండివారొకరు వారికి తోంచినమాటలు వ్రాసివున్నారు. ఆయన మతాన్ని 


కళలను ప్రదర్శించే స్త్రీలు స్వతంత్రలుగా వుండాలి 191 


ఆయన తెలిపినారే కాని లేశమున్నూ అనుచిత (ప్రసంగానికి ఆయన చోటివ్వలేదు. ఆయన 
యిప్పటి ఆచారాలకు ప్రాధాన్యం యిచ్చేవారు. నేనో? పూర్వుల ఆచారాలు ఆచరించినా 
ఆచరించకపోయినా వాట్లయందే ఆదరం కలవాణ్జ్ణి. అందుచేత ఆయనకూ నాకూ మతభేదం 
వుండవలసి వచ్చింది. యీవిడ నన్ను స్వార్ధపరుండని సూచించింది. బాగా ఆలోచిస్తే 
దేవస్వాపహారానికి సమ్మతించని నన్ను దూషించడంవల్ల ఆదోషం ఆవ్యక్తియందే వుందేమో? 
ప్రాజ్ఞులు విచారించకపోరు. 


192 


పుక్కిటి పురాణ కథలు 


ఈపుక్కిటి పురాణాలను గుణించి కొంత వ్రాస్తాను. యివి వినేవాళ్ల కెంతో 
ఆహ్లాదకరంగానైతే కనపడతాయి గాని వీట్లలో సత్యంమాత్రం సున్నకి సున్న, హళ్లికి 
హళ్లీగా వుంటుంది. కొన్ని మనలో యీలాటి కథలు లేకపోలేదు, గాని అన్నీ 
ఈలాటివిమాత్రం కావు. తెనాలి రామలింగానికిన్నీ, పెద్దన్నగారికిన్నీ, భట్టుమూర్తి గారికిన్నీ 
ముక్కుతిమ్మన్నగారికిన్నీ సంబంధించిన కథ లెన్నో వున్నాయి. ఆ కథలు, వీరంతా వొకటే 
కాలంలో వున్నారంటేనేకాని నిలిచేటట్టులేదు. యితరాధారాలని పుచ్చుకుని లం 
సమకాలికులే కారంటూ వీరేశలింగం పంతులవారు సిద్ధాంతీకరించి యీ కవిసంఘానికి 
సంబంధించిన కథ లన్నిటినీ తోసేశారు. వీరేశలింగం గారు పైసిద్ధాంతాన్ని బయలుదేజదీసే 
దాంకా పైకథలన్నీ అమల్లోనేవున్నాయి, యిప్పుడున్నూ వున్నట్టే. గురుజాడ శ్రీరామమూర్తి 
గారు ఆ కథలన్నిటినీ విశ్వసిస్తూనే కవిజీవితాలు వ్రాసివున్నారు. రాయలకాలపు కవులకు 
సంబంధించిన గాథలకే కాదు యీ దురవస్థ; భోజరాజ కాళిదాసులకు సంబంధించిన 
గాథలకున్నూ పట్టింది. భోజకాళిదాసులిద్దటేకాక, దండి భవభూతులే కాక, బాణుండు 
కూడా ఒకటేకాలంవారన్నట్టు యితిహాసాలెన్నోవున్నాయి. ఇటీవల వారి వారి కాలనిర్ణయాలు 
సప్రమాణంగా బుజువుచేస్తే ఆ యితిహాసాలన్నీ పుక్కిటిపురాణాలక్రింద తేలిపోయాయి. 
భవభూతి తన వుత్తరరామ చరిత్రాన్ని కొడుకు ద్వారాగా కాళిదాసుగారు వేశ్యాగృహంలో 
వుండగా వినిపింపంజేసినట్టున్నూ, కాళిదాసుగారు విన్నట్టున్నూ వకకథ చెపుతారు. 
భవభూతి శుద్ధశోత్రియకుటుంబంలోనివాం డన్నట్టు ఉత్తరరామచరిత్ర పీఠికలో - “శ్రోత్రియ 
పుత్ర” అనే మాటవల్లనే తేలుతుంది. అట్టి శ్రోత్రియపుత్రుండు వేశ్యాలోలుండైన కాళిదాసుకు 
తన నాటాకాన్ని వినిపించడానికి వెశ్యాగ్భహానికి వెళ్లడం యెలాగ? అందుచేత కొడుకును 
పంపి వినిపింపంబెశాండనిన్నీ అనంతరమందు కాళిదాసు విని యేమన్నాందని కొడుకును 
అడిగితే “యేమీ అనలేదు, ఆహాదంగా ప్రియురాలున్నూ తానున్నూ విన్నా” రనిన్నీ కొడుకు 
చెప్పినట్లున్నూ దానిమీద భవభూతి “యేమిన్నీ అననేలేదా?” అని అట్టే గుచ్చి గుచ్చి 
అడిగేటప్పటికి కొడుకు- 


42 th 


3 yy 
An 
Yl ఫణ 
॥ ళ్‌! శ 

HU 
1 
42 nf 
A B) 
జ్‌ ॥ 
| 
స 43 
థ్‌ 
క! hy 
|) 1] 

sy onl 
we) (1,1 
ఓ 
yl f, 
fy, | 
t 
Y. ‘ 
వి కో we 
జల్‌ న్‌ 
క్‌ జీ 
41 0 
py Ya 
fy p 
ల్ల | 

Vi 13 
ళ్‌ 

11] 
| 
x3 


(14 గేం) 
న i 
1} 


43 


194 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అని ఆజ్ఞాపించినట్టున్నూ ఆ బోగంపిల్ల తమలపాకులున్నూ సున్నమున్నూ తెచ్చి 
కాళిదాసుగారికి ముందుగా యిచ్చి తరవాత దండిగారికి సున్నాన్ని తెచ్చి యిచ్చిందనిన్నీ 
ఆపట్లాన్ని దండి “నేను ముందుగా నిన్ను సున్నం తెమ్మన్నానుకదా, నాకు ముందుగా 
సున్నాన్ని యివ్వక కాళిదాసుగారికి తమలపాకులు ముందుగా యిచ్చి నాకు తరువాత 
సున్నాన్ని యివ్వడానికి కారణమేమిటి?” అని విలాసంగా అడిగేటప్పటికి ఆ పిల్ల- “అయ్యా 
మేము వేశ్యలం, మాకు వకఅణా యెవరెక్కువిస్తే వారిని ముందుగా గౌరవిస్తాం. 
కాళిదాసుగారు అయిదు అణాలు యిచ్చారు. మీరు మూండు అణాలే యిచ్చాొరని జవాబు 
చెప్పిందనిన్నీ దానితో దండి దాని తెల్వితేటలకు సంతోషించి వూరుకున్నాండనిన్నీ వక 
కథ విద్వత్సరంపర చెప్పగా వినడం. ణకారాన్ని “అణా” అని చిన్నప్పుడు కుట్టాళ్లకు 
అక్షరాలు చెప్పేటప్పుడు మన తెలుంగు దేశంలో పలకడంవుంది. యీ పలుకుబడి 
యితరదేశాలలోకూడా వుంటే వుందేమో కాని “అణా అనేది నాల్గుడబ్బుల పరిమాణం 
కల ద్రవ్యాన్ని చెప్పడం వుండివుండదు. కాంబట్టి యాకథకూడా ఆంధ్రదేశంలో పుట్టినకధే 
అనుకోవాలి. కథ కల్పితమే అయినప్పటికీ అప్పటికాలంలో వేశ్యలుకూడా సంస్కృతంలో 
మంచి ప్రవేశం కలవాళ్లనే అంశమేకాకుండా కాళిదాసుగారితోపాటు దండిమహాకవి కూడా 
అంతో యింతో విలాస పురుషుడే అనే అంశం దీనివల్ల ధ్వనితం అవుతుంది. పైంగా 
దండికన్నా కాళిదాసే అధికుండనే అంశం తాత్మాలికలుగావుండే బోగంకన్యకలకు కూడా 
తెలిసినదే అనికూడా ధ్వనిత మని తెలిసికోవలసి వుంటుంది. ఎన్నోకథలు కాళిదాసున్నూ 
దండిన్నీ, భవభూతిన్నీ వకటేకాలంవాళ్లన్నట్టు చెప్పుకొనేవే వున్నాయి. అందులో కొన్నిటిని 
తోసేయడం మటీ చిక్కుగా వుంటుంది. చూడండీ యీ కింద వుదాహరించే కథలు- 
శ్లో, కవి ర్దండీ కవి ర్దండీ కవిర్దండీ నసంశయః” అని కాళీమహాదేవి కాళిదాసుతో 
అన్నట్టున్నూ దానిమీంద కాళిదాసుకి కోపంవచ్చి “వొళ్లెలుగనిశివం”గా అమ్మవారిని 
వుద్దేశించి, “కోల హం రండే!” అని అడిగినట్టున్నూ, దానిమీద అమ్మవారు తన 
పొరపాటును సవరించు కోవడానికి దయతో- “త్వమేవా౭_ హం త్వమేవాల_ హం త్వమే 
వా£_హం న సంశయః” అని జవాబు చెప్పినట్టున్నూ వినడం. యేక కాలికత్వం 
దండికాళిదాసుల కుండకపోతే యీకథ కుదరదు. లేదా? కాళిదాసుకంటే దండి పూర్వుందేనా 
అయివుంటే కొంత సమన్వయం అవుతుంది. మజథిన్నీ భోజరాజుగారు ఉపరిసురతాన్ని 
కాళిదాస భవభూతు లిద్దటికీ వర్ద్యంగా యేర్చణిచి ప్రశ్నించినప్పుడు చెజివకళ్లోకం 
చెప్పడమున్నూ అందులో కాళిదాసుగారిశ్లోకమే మెబుంగుగా వున్నట్టు ఒకవిశేషణంవల్ల 
భోజరాజుగారు అభిప్రాయపడేటప్పటికి భవభూతి తనదే బాగా వుందని వృథా వివాదకు 
వుపక్రమించడం తోనే కాళిదాసు “మనకీ వివాద మెందుకు? మనమన శ్లోకాలు 


పుక్కిటి పురాణ కథలు 195 


సమానతూంకం గల తాటాకుల మీందవ్రాసి శారదా దేవ్యాలయంలో అమ్మవారి యెదుట 
తూంచుదాము. అందులో యేది యెక్కువ తూంగితే ఆకవిత్వం అతిశయించినట్టు 
నిర్ణయమవుతుం"దని చెప్పినట్టున్నూ అందుకు భవభూతికూడా వొప్పుకున్నట్టున్నూ తుదకు 
ఆలా తూంచేటప్పుడు భవభూతిగారిశ్లోకం వున్నవైపు తేలికగా పైకితేలిపోతూ 
వుండివుండడంలో అమ్మవారు స్వల్పవిషయంలో మహాకవికి, పరాభవం యెందుకు 
రావాలని కాంబోలు! తనచెవు సందున అలంకారార్ధం ధరించిన యెట్బకలువపూలు 
తాలూకో, తామరపువ్వుతాలూకో మకరందాన్ని భవభూతి శ్లోకం వున్న వైపున చిలికినట్టున్నూ 
దాన్ని కనిపెట్టి కాళిదాసు- శ్లో; “అహో! మే సౌభాగ్యం మమచ భవభూతేశ్చ ఫణితిం । 
ధటాయా మారోప్య (ప్రతిఫలతి తస్యాం లఘిమని । గిరాం దేవీ సద్య(శ్రుతికలిత కల్లార 
కలికా । మధూళీమాధుర్యం క్రిపతి పరిపూర్వై భగవతీ.” అనే శ్లోకం చెప్పి ఆ రహస్యాన్ని 
బయటం బెట్టినట్టున్నూ విద్వత్సరంపరవల్ల వినడం. ఇందులో భవభూతి పేరుకూడా 
వుంది కాని యీ శ్లోకం కాళిదాసే చెప్పాండనడానికి ఆధారంలేదు. ఆ పద్ధతిని భవభూతికిన్నీ 
మటివక కవికిన్నీ యిట్టి వివాదం తటస్టించడమున్నూ, అందులో భవభూతికి 
వోడురావడమున్నూ తటస్థిస్తుంది. వొక్క కాళిదాసుకు భవభూతి యే స్వల్పంగానో 
తీసిపోవడానికి విద్వల్లోకం అంగీకరిస్తుందికానీ మజో కవికి తీసిపోవడానికి ఎంత 
మా(త్రమున్నూ అంగీకరించదు. కాబట్టి ఆకల్పన కుదరదు. అదిన్నీ కొక్క కొన్ని 
విషయాలలో కాళిదాసు భవభూతికి యత్కించితు తీసిపోయినప్పటికీ ఉత్తరరామ చరిత్ర 
రచనలో కాళి దాసుకన్నా, అంటే అతని శాకుంతల రచనకంటే కూడా మిన్నగానే వున్నట్టు 
కాళిదాసే వప్పుకున్నట్టు యీక్రింది శ్లోకం చెపుతుంది- శ్లో॥ “నాటకేషుచ కావ్యేషు వయంవా 
వయమేవవా, ఉత్తరే రామచరితే భవభూతి ర్విశిష్యతే” అంటూ యెప్పుడో సర్టిఫికట్టు 
యిచ్చినట్టు వినికి. ఏక కాలికులు కారు వీరనేవారు యీశ్లోకాన్ని కూడా యెవరికో 
అంటంగట్టవలసి వస్తుంది. యింకా యెన్నో వున్నాయి. వీరిద్దటే కాక దండికూడా భోజుని 
సభలో వుండేవాండనడానికి సంబంధించిన కథలు. అవన్నీ భోజ చరిత్రలో యెవరో 
వుటంకించే వున్నారు. భోజచరిత్ర వ్రాసిన కవి యెవరో తెలియదు. మాఘకవినికూడా 
ఆ భోజచరిత్ర భోజుండి కాలంలో వున్నట్టు చెపుతుంది. కాలపరిశీలకులు ఆ భోజచరిత్రాన్ని 
బొత్తిగా విశ్వసింపరు. కాని కొన్ని కథలుమాత్రం ఆ పరిశీలకులకు కంఠం ముడిపట్టుకొనేవి 
లేకపోలేదు. కొందటు కాళిదాసు విక్రమార్శుని సభలోవున్నట్టు స(పప్రమాణంగా 
బుజువుచేస్తున్నారు. శాకుంతలంలో ప్రస్తావనలోవున్న- “అభిరూపభూయిష్టా పరిష 
దియమ్‌” అనే వాక్యాన్ని “విక్రమార్మభూయిష్టా” అని వున్నట్టు చెపుతూవున్నారు. 
కాళిదాసకృతము లనుకొనే రఘువంశ కుమార సంభవాది కావ్యాలున్నూ, శాకుంతల 


106 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


విక్రమోర్వశీయాది నాటకాలున్నూ రచించిన కాళిదాసులు వేజువేటుగా వున్నట్టున్నూ 
చెపుతూ వున్నారు యిప్పుడు కొందటు పరిశీలకులు. ఆ చెప్పడంలో రఘువంశ 
కుమారసంభవాలు రెండున్నూ యేకకవికృతాలు కావనేవారికి వకచిక్కు వుంది. రఘు 
వంశంలో యిందుమతీ పరిణయఘట్టంలో వున్నశ్లోకాలు, కుమారసంభవంలో 
పార్వతీపరిణయఘట్టంలో కొన్ని తూచా తప్పకుండా పడివున్నాయి. భఖిన్నకర్శృక[గ్రంధా 
లయితే ఆలా పడడానికి సమాధానం వుండదు. అందుచేత ఆ రెండు గ్రంథాలమట్టుకేనా 
యేకకర్తకత్వం వప్పుకోవాలని నేననుకుంటాను. యిద్దజు కాళిదాసులు వున్నట్టు 
వ్రాసేవారికిన్నీ ఆధారాలు లేకపోలేదు. అవి ఖండించాలంటే సుఖసుఖాల తేలేపని కాదు. 
కాని లోకంలో వున్న ప్రతీతియందు వున్నంత మూధవిశ్వాసం మాత్రం పరిశీలించి చేసిన 
సిద్దాంతమందు లోకానికి కలగదు. అందుచేత మూఢవిశ్వాసాన్నే నేను అవలంబిస్తూ 
వున్నాను. యింకా కొందటు కాళిదాసులైతే వున్నారు. కాని వారు 'అభినవి అనేపదం 
పూర్వమందు కలవా రవడంచేత అంతగాని కొంతగాని బాధించరు. “అభినవపదపూర్వః 
కాళిదాసః ప్రగల్భః” ఇత్యాదులు చూచుకోందగును. మొత్తందండి భవభూతి కాళిదాసులు, 
సంస్కృత కవితాప్రపంచకంలో పేరు మోగిన త్రిమూర్తులు. దండి భవభూతులు 
కాళిదాసుకన్న ముందే భోజరాజుగారి ఆస్థానమందు వుండి యెవ్వరినిన్నీ ఆరాజుగారి 
ఆస్థానానికి చేరనిచ్చేవారు కారంటూ కొన్ని కథలు వున్నాయి. వాట్ల నిజానిజాలు 
నిర్ణయించడం చాలా దుర్హటం. కాళిదాసునుకూడా వీరిద్దజున్నూ చేరనిచ్చే వారే కారనిన్నీ 
కాళిదాసు యేదో వెల్టిగా శ్లోకాలు చెప్పుకొంటూ వీరిని ఆశ్రయించేటప్పటికి రాజుగారికి 
తమయందు వుండే అపోహని తొలగించడానికి యీ కాళిదాసుని రాజుగారి ముందటి 
పెట్టారనిన్నీ వకకథవుంది. ఆకథకు సంబంధించిందే యీ (కింది శోకం. 


శ్లో. “అస్టివదృకవచ్చైవ చల్లవ ద్వెల్లకుక్కవత్‌ 
రాజతే భోజతేకీర్తిః పున స్సన్యాసిదంతవత్‌” 


యీ శ్లోకంలో వున్న “చల్ల, వెల్లకుక్క” శబ్దాలు గౌడదేశీయుండైన కాళిదాసు శ్లోకంలో 
పడడం అసంభవం కాంబట్టి ఆంధ్రదేశీయుల కల్పనాకథగా మనం భావించాలి. లోకంలో 
వక రాజును గూర్చిగాని, ఒక కవినిగూర్చి గాని మనం మాట్లాడుకోవలసివస్తే ఆ వ్యక్తులు 
మొట్టమొదటనుంచిన్నీ మహాయోగంలోనే వున్నట్టు చెప్పుకోవడంలో వినడానికి అంతే 
ఆదరం వుండదు, చూడండీ! విశ్వదాతగారినిగూర్చి లోకం యెంత సంతోషంగా 
చెప్పుకుంటూ వుంటుందోను యీయన వొకప్పుడు 0-4-0 అణాలు తనచేతులో లేక 
యెంతో చిక్కుపడ్డట్టు కూడా వింటే ఆయన ముఖతః విన్నానేమో? లేక మణి వకరివల్ల 


పుక్కిటి పురాణ కథలు 197 


విన్నానో జ్ఞప్తి చాలదు. అసలుమాత్రం యథార్థం కాకపోలేదు. అలాగే విద్యాభ్యాస కాలంలో 
మ్యునిసిపల్‌ దీపాల సహాయం యీయనకుపకారం చేసినట్టున్నూ వినడం. యీదీపాల 
సహాయం శ్రీ భాష్యం అయ్యంగారు వగైరా కొన్ని మహావ్యక్తులకున్నూ జరిగినట్లు వినడం 
కలదు. అట్టి నాగేశ్వరరావుగారు యేరోజు కారోజు చేసే దానం యెంత వుంటుందో? 
లెకృవేస్తే తేలదు. ఆయీ విషయం నేను కొంత కళ్లారా చూచిందే. యాయన ఆగర్భ 
శ్రీమంతుండై వుండి చిన్నప్పటినుంచీ యిలాటి దాతగానే వుంటే లోకానికి కలిగే 
ఆదరాతిశయం వేటు, యిప్పుడు కలిగే ఆదరాతిశయం వేటు. మన కాళిదాసుగారు 
మొట్టమొదట భోజరాజ దర్శనానికి వెళ్లేటప్పుడు కవిత్వంలో నిరుపమానుందే అయినప్పటికీ 
తగినంత పేరుప్రతిష్టలు కలవాందుగా లేనట్టున్నూ రాజదర్శనానంతరం పెద్దయోగం 
పట్టినట్టున్నూ చెప్పుకోవడంలోనే విశేషం వుందని వేరే వ్రాయనక్కబలేదు. దండి 
భవభూతులు ఏకసంథా, ద్విసంథా గ్రాహులనిన్నీ కాళిదాసుగారు భోజరాజుగారి మీంద 
చెప్పిన శ్లోకాలు వెంటనే వారు చదివి యివి మేమిదివజలో చెప్పినవే కాని నూతనాలు 
కావని చెప్పడానికి మొదలు పెట్టేటప్పటికి వారి ధారణకి లొంగని మాదిరి శ్లోకాలు, 
శ్లో. 'వాశ్చారేద్ధజధ గ్ధృతోడ్వధిపతిః కుధ్రెడ్డజానిః” అనే పాషాణపాక శ్లోకాలు రచించి 
వారికి శృంగభంగం చేసి కాళిదాసు భోజుని ఆస్థానంలో స్థిరపడిపోయాండనిన్నీ వకకథ 
చెప్పుకోవడం వుంది. యింకా భోజుండికిన్నీ, కాళిదాసుకిన్నీ సంబంధించిన వెన్నో 
కథలున్నాయి. భోజరాజుగారి వుంపుడుకత్తె కాళిదాసుగారికి వలపుసానిగా యేర్పడ్డట్టున్నూ, 
తుదకు ధనాశచేత ఆవేశ్య కాళిదాసు మెడకోసి చంపినట్టున్నూ వకకథ వుంది. 


శ్లో. “కుసుమే కుసుమోత్పత్తి శ్రూయతే నతుదృశ్యతే” అని భోజరాజుగారు వేశ్యా 
కేళ్లీగృహపు గోడమీంద వ్రాసి దీన్ని పూర్తిచేసిన వారికి అర్ధరాజ్యం యిస్తామని ప్రాసినట్టున్నూ 
ఆ అర్ధరాజ్యం తాను పుచ్చుకునే వుద్దేశ్యంతో ఆశ్లోక పూర్తిని కాళిదాసుచేత- “బాలే! 
తవముఖాం భోజే దృష్ట మిందీవరద్వయమ్‌” అని చేయించి కాళిదాసు నిద్రపోతూ వుండంగా 
“మర్దరు” చేసి మిడిమిడిజ్ఞానపాండిత్యం కల ఆ వేశ్య “బాలే” అన్న పదం తీసివేసి, 
“రాజే” అని చేర్చి రాజుగారిని అర్ధరాజ్యం యివ్వవలసిందని కోరంబోతూ వుండగా, ఆ 
పూర్తియందువున్న మోసాన్ని “రాజే” అనే అసంగత మార్చువల్లనే (గ్రహించిన మహాకవి 
భోజరాజు- “కాళిదాసుని చంపేశావా యేమిటి? నీతల్లి కడుపుకాలా!” అని 
ప్రశ్నించాండనిన్నీ అది యథార్థం వప్పుకోక విధిలేక వప్పుకొని శవాన్ని చూపిస్తే అప్పుడు 
భోజరాజు తనకు కూడా మృత్యువు సమీపించడాన్ని తెలిసికొని యేకొంచెమో శేషించివున్న 
తన ఆయుర్దాయాన్ని విభజించి సగం కాళిదాసుకుయిచ్చి యిద్దణున్నూ కలిసి శ్రీవాల్మీకిరచిత 
రామాయణగాథననుసరించి రామాయణ చంపూరచన కారంభించి సుందరకాండవటబికున్ను 


198 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


రచించేటప్పటికి ఆయుఃపరిమితి సరిపోయిందనిన్నీ, అందుచేతే యుద్ధకాండ మటథివకరు 
రచించడం తటస్థించిందనిన్నీ వక కథ చెప్పుకుంటారు. యీ కథకు సంబంధించి - 
“శ్లో. అద్య ధారా నిరాధారా... అద్య ధారా సదాధారా” అనే శ్లోకద్వయం కనపడుతుంది. 
ఆయీ కథలు కొన్ని పురాణాల్లో వుండే సందర్భాలను అనుసరించి కనపడతాయి. 
భోజరాజుగారి శిరస్సులో అంటే మెదడులో యేదో కప్పపిల్ల చేరినట్టున్నూ, దాన్ని 
అశ్వనీదేవతలు “ఆపరేషిను చేసినట్టున్నూ వక కథ వుంది. యిప్పటికాలంలో అయితే 
ఆ “ఆపరేషను” దేవతలదాంకా వెళ్లవలసిలేదుగాని అప్పుడు దేవతలదాంకా వెళ్లింది. 
ఆయీ కథల నిజానిజాలు తేల్చడం చాలాకష్టం. యింతదాంకా వుదహరించిన కథలవల్ల 
కాళిదాసుగారు వేశ్యాలోలుందైనప్పటికీ కేవల (శ్రోత్రియపుత్రుండున్నూ, (శ్రోత్రియుండున్నూ 
అయిన భవభూతి ఆయన యెడల యెక్కువ ఆదరాన్నే చూపించేవాండనిన్నీ, తన 
వుంపుడుకత్తెకున్ను, కాళిదాసుకున్నూ సంబంధం వుందనే అంశం భోజరా జెటింగీకూడా 
అతనియందు ్రేమగానే వుండేవాండనిన్నీ తేలడమేగాకుండా అంతటి మహారాజున్నూ 
మహాకవీనిన్నీ అయిన భోజుండు వుంచుకొన్న సానికి కూడా కాళిదాసురసికత్వం 
మనశ్చాంచల్యాన్నయితే కలిగించి (ప్రేమింపచేసింది కాని తుట్టతుదకు అర్ధరాజ్యా పేక్ష అట్టి 
వలపు మగణ్జికూడా చంపించివేసిందనిన్నీ యెన్నో విశేషాలు ధ్వనిమర్యాదచేత 
బయలుదేఅతాయి, ఆయా మాదిరి విశేషాలు ధ్వనించేకథ లింకా వీరికి సంబంధించిన 
వున్నాయి. వ్యాసం పెరిగిపోతూవుంది. అందుచేత వాట్లను వదులుకొని చదువరుల 
వినోదార్థం వొక శ్లోకానికి సంబంధించిన పుక్కిటి పురాణకథను వుదహరిస్తాను- 


యీ కథ నేను విని యిప్పటికి 48 యేండ్లు దాంటవచ్చింది. కథ మాత్రం నిజం 
కాదేమోకాని (శోత్రపేయంగామాత్రం వుంటుంది. యీకథే కాదు; మనవారి మతంలో 
యెన్నో పురాణగాధలు యీలాటివే, అంటే అర్ధవాదాలే. అర్ధవాదాలంటే లేని అర్భాన్ని 
ప్రయోజనాంతరా పెక్షతో వుపన్యసించడమే. ఆశ్లోకం తుట్టతుదను వుదాహరిస్తాను. కధ 
మొదలెడ్తూ వున్నాను - వొకానొక మహాకవి భోజరాజుగారి దర్శనం నిమిత్తం బయలుదేజి 
ధారానగరానికి వచ్చాండంట! వచ్చి వూరు వెలపల డేరా వేసుకొని మకాం చేశాండంట! 
“కవులకు డేరా లుంటాయా?” అని సందేహిస్తారు కాంబోలును! సందేహించకండి, యిప్పటీ 
అస్మదాదులనుబట్టి వెనుకటి మనకవులందటినిన్నీ యీలాటివాళ్లే అనుకోకండి. ఆ కవులు 
విదేశీయ ప్రభుపరిపాలనలో వున్నవాళ్లు కారుకదా!- “ఎదురైనచో6 దన మదకరీంద్రము 
డిగ్గి కేలూంత యొసంగి యెక్కించుకొనియె” అనే పద్యం వగయిరాలు జ్ఞాపకం తెచ్చుకోండి. 


అంతదాకా యెందుకు? తురగా రామకవి యీకాలాని కెంతోపూర్వుండు కాందు - 
అతనిదే యీ క్రిందిపద్యం- 


పుక్కిటి పురాణ కథలు 199 


ఉ. “రాతిరి మేము పస్తుహయరత్నము పస్తు కవీంద్రగాయక, వ్రాతముపస్తు 
నర్మసచివాగ్రణి పస్తు... ముద్దుకోమలి... పస్తింక నేమి సెప్పుదున్‌?” 


యీ పద్యంలో మొదట కొంతజ్ఞాపకంరాక బొట్టుపెట్టి వదలేశాను. వ్రాయకుందానే 
తెలుస్తుందని కొంత వదిలేశాను. కవులు గుట్టాలతో మటికొందటు కవులతో గాయకులతో 
నర్మసచివులతోకూడా బయలుదేటేటప్పుడు సొంత డేరా వుండవలసిందే కాని 
మహారాజావారి దర్శనము అయి వారి సప్లయి అందేలోపున సొంతడేరా వుండకపోతే 
కొత్తవూళ్లో వీరిని భరించతగ్గ గృహస్టెవండుంటాండు? అందుచేతేకదా! పూర్వము యెవరో 
కవి యేనుంగునున్నూూ కవీశ్వరుణ్ణీ రాజు భరించవలసిందే కాని తదితరులు భరించ 
లేరని చెప్పివున్నాండు- “సుకవితా యద్యస్తి రాజ్యేనకిమ్‌”- అనే భర్తృహరి వాక్యంకూడా 
మహాకవుల సంపత్తి సామాన్యం కాదని తెలుపుతుంది. భర్త్రహరివాక్యాని కిది అర్ధంకాదని 
కొందజినవచ్చును. కాకపోవుంగాక- “సుకవీంద్ర బృంద రక్షకుండెవ్వండనిన వీండను 
నాలుకకు దొడవైనవాండు” అనే సీసచరణం వగయిరాలు కవుల ఐశ్వర్యాన్ని తెలుపుతూ 
వున్నాయి కదా! అది ఆలా వుంచుదాం. కవిగారు వచ్చి డేరాలోదిగారు. కాళిదాసుకు 
ముందే ఈసంగతి తెలిసి దేవిని ప్రార్ధించాండు, దేవి “ఆకవి నీకన్న వొకజన్మం యెక్కువగా 
నన్ను వుపాసించాండు, నీకుసాధ్యుండు కాండు, ఉపాయాంతరం చూచుకొ”మ్మంది. 
ఆ పట్లాన్ని కాళిదాసుకు యేమీ తోంచిందికాదు. తానేమో తొమ్మిదిజన్మాలల్లో దేవిని 
వుపాసించినట్టున్నూ ఆ కవి పదిజన్మాలల్లో వువాసించినట్టున్నూ దేవిస్పష్టంగా చెప్పింది. 
ఆలోచించి, ఆలోచించి కాళిదాసు వకగడ్డి అమ్ముకునేవాందివేషం వేసుకుని పచ్చగడ్డికావిడి 
బుజాన్ని పెట్టుకొని కనుచీంకటి పడుతూవుండంగా ఆ కొత్తకవిగారి డేరా దగ్గిటికివచ్చి 
తొంగిచూస్తూ వున్నాండంట! అప్పుడు ఆ కొత్తకవీశ్వరుండు “గడ్డకావిడి యెంత కేస్తా?” 
వని బేరమాడేటప్పటికి మనకాళిదాసన్నాట్ట, “అయ్యా! యీ గడ్డి కాళిదాసుగారి గుట్టానికి 
వాడుకగా ప్రతీరోజూ అమ్ముకునేదండి. మీకమ్మేదిలే”దన్నాట్ట! అనేటప్పటికి ఆకవి “వోరీ! 
మేము యిప్పుడే యీవూరికి వచ్చాము. మా గుణానికి నీవు అమ్మకపోతే కొత్తవూళ్లో గడ్డి 
సంపాదించడం కష్టం, కాళిదాసుగారు స్త కిచ్చేదానికంటె రెట్టింపుఖరీదు యిసా” మంటూ 
బతిమాలేటప్పటికి మనగడ్డి కావటివాండు (కాళిదాసు) “బాబూ! ఆరు నాకు రోజూ రాత్రి 
కూడుకూడా పెట్టిస్తా”రన్నాట్ట! దానిమీంద కవిగారు “మేమున్నూ పెట్టిస్తా” మన్నారంట! 
అనేటప్పటికి మొగమాట పడ్డట్టు నటించి కాళిదాసు గడ్డికావడి వారికి వేసి అక్కడే భోంచేసి 
“బాబూ!” యీ రేతిరిక్కడే తొంగుంటానని చెప్పి ఆ కవిగారిగుట్టూ మట్టూ కనుక్కోవడానికి 
అక్కడే పడుక్కున్నాండంట! తర్వాత తెల్లవాజగట్ల చంద్రాస్తమయం అవుతూ వుండంగా ఆ 
కవిగారు మేలుకుని ఆ చంద్రుణ్ణి యీ విధంగా వర్ణించడానికి మొదలెట్టారంట! 


200 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


శ్లో. “చరమగిరికురంగీశ్చంగకండూయనేన, స్వపితి పునరిదానీ మంతరిందోః కురంగః” 
అంటే అర్ధమేమిటంటే? పడమటి కొండ అనంగా, అస్తగిరియందు వుండే ఆడలేడి తనయొక్క 
కొమ్ముతో గోకుతూవుంటే, ఆ సౌఖ్యాన్ని అనుభవిస్తూ చంద్రమండలంలో వుండే మొగలేడి 
సుఖిస్తూ వుందని వర్ణించాండన్నమాట. ఫలితార్థం చంద్రాస్తమయం అవుతోవుందని తేలింది. 
యిన్ని తికమక లెందుకు చం[ద్రాస్తమయ మవుతూందనే చెప్పరాదా? అని శంకిస్తారేమో? 
ఆ తికమకలు వుంటేనే ఆ రచన కవిత్వమనిపించుకుంటుందని తెలుసుకోవాలి. సరే 
ప్రస్తుతం వ్రాస్తాను. కాళిదాసు కవిగారి గుట్టూ మట్టూ తెలుసుకోవడానికి ప్రచ్చన్నంగా 
వచ్చి వున్నావాండే కనక ఆ రచనలో వుండే లోపాన్ని కనిపెట్టి - “బాబూ! ఆండలెేడికి 
కొమ్ము లుంటాయాండి?” అంటూ మెల్లిగా శంకించాడు. శంకించెటప్పటికి కవిగారు 
తాను పడ్డ పొరపాటును గ్రహించుకున్నారు. అన్నా! గడ్డి అమ్ముకొనేవాండికి కూడా 
దొరుకడ్డాంకదా? అని మనస్సులో విచారం పుట్టింది. దానితో సవరణ తోంచింది కాదు 
సరికదా! ఉత్తరార్థంకూడా స్ఫురించిందికాదు. ఆ కంగారంతా మన కాళిదాసుగారు కనిపెట్టి 
అయ్యా! “శృంగ” అనేచోట- “తుండ” అంటే కుదురుతాదండి. అన్నాండంట! అప్పుడు 
అర్ధం. ముట్టితో గోంకడం కనక సరిపోతుందన్న మాట. ఆ సవరణ వినేటప్పటికి కవిగారికి 
మరీ గాబరా పుల్టందంట! ఆ గాబరామీంద ఉత్తరార్థం అసలే స్ఫురించక కలు 
కేసినట్టయిందంట! అది కాళిదాసు కనిపెట్టి- “తరవాయి సెలవిప్పించండి బాబూ! యింటా" 
నన్నాట్ట. కవిగారు కంగారుతో - బెల్లంకొట్టిన రాయిలాగ వుండిపోయారనిన్నీ అదంతా 
గ్రహించి కాళిదాసు - “అయ్యా! సెలవైతే తరవాయి నాను పూర్తిచేసుకుంటా” నన్నాండనిస్నీ, 
కవిగారు ఆమాటవిని అత్యాశ్చర్యపడి- “యేమీ నీవు కవిత్వం కూడా చెప్పగలవా?” అని 
అడిగారనిన్నీ దానికి కాళిదాసు- “బాబూ! బాగా చెప్పలేనుగాని యీమాత్రం నేనే కాదండి: 
మా కాళిదాసుగారి నౌకర్లందబున్నూ చెపుతారండి” అంటూ వుత్తరార్థాన్ని- 
శ్లో పరిణతరవిగర్భ వ్యాకులా పౌరుహూతీః దిగపి ఘనక పోతీహుంకృతైః క్రనతీవ” అని 
పూర్తి చేసినట్టున్నూ దానితో కాళిదాసును జయించాలని డబ్బా డవాలీ కట్టుకొని పెద్ద 
అట్టహాసంగా బయలుదేటి వచ్చిన కవిగారు హడిలిపోయి “కాళిదాసుగారి నౌకర్లే యింతింత 
కవులయితే ఆయనయెంతవాండో?” అనుకొని- “చచ్చినంత కలగంటే పెందరాళే మేలుకో" 
మన్నారనుకొని డేరా సామాను బక్లకెకించి వుదయం కాకుండానే వచ్చినతోవను ప్రయాణం 
కట్టినట్టు గోదావరి డి. అమలాపురం. తా॥ కాట్రేవుకోన కాపురస్టులు శ్రీమల్లాది 
నరసింహశాస్తుర్లుగా రనేవారు చెప్పగా విన్నాను. ఆయన బహుశః నాయీడువారే అని 
జ్ఞాపకం. ఆయీ శ్లోకం యే గ్రంథంలోనో యిటీవల చూచినట్టు కూడా జ్ఞాపకం. ఆ గ్రంధం 
కాళిదాసు చేసినదని జ్ఞాపకం లేదు. యే మహాకవిదో? యీ శ్లోకాన్నిబట్టి యింత 


పుక్కిటి పురాణ కథలు 201 


పుక్కిటిపురాణాన్ని యేమహానుభావుండు కల్పించాండో? కాని వినడానికి మాత్రం చాలా 
సొంపుగావుంది. కాళిదాసును జయించే యిచ్చతో వచ్చి డేరాలో మకాంచేసిన ఆకవిపేరు 
యెవ్వరో విన్నట్టు జ్ఞాపకం లేదు. అసలు చెప్పినవారు చెప్పినట్లేలేదు. చెప్పేవుంటే 
యింతవజకూ జ్ఞాపకంవుంది ఆకాస్తాజ్ఞాపకం వుండకపోదు. మనకు ఈ కథవల్ల మహాకవు 
లనిపించుకొనేవా క్లందణూ కొన్ని జన్మలయందు దేవీ వుపాసన చేసివుంటారనిన్నీ అట్టివారు 
వొకరిని వొకరు జయించి పేరు పొందవలసివస్తే వుపాసనాబలిమికంటేకూడా వుపాయం 
యెక్కువ అవసరమనిన్నీ ప్రస్తుతం కాళిదాసుకు అంటంగట్టీన కథవల్ల తెలుసుకోవలసి 
వుంటుంది. ఉత్తరార్ధానికి అర్ధం కొంచెం (వ్రాస్తాను. తూర్పుదికృనే వొకానొక సంపూర్ణ 
గర్భవతి సూర్యుందనే శిశువును కనంబోతూ (ప్రసవవేదన పడుతూ వుందా? అన్నట్టు 
ఆండపావురాపిట్టలధ్వని వినబడుతూందని వుత్తరార్థతాత్పర్యం. యీలాటికథలు నాచిన్నతనం 
మొదలు బందరులో నేనుస్కూలు టీచరీకి ప్రవేశించేవరకూ దేశాటనం చేయడంలో ఎన్నో 
వినివున్నాను. యెన్నో ప్రాస్తావికాలు, శ్లోకాలూ పద్యాలూ వినివున్నాను. అవన్నీ బందరు 
ప్రవేశించేవరకూ వాచోవిధేయంగా వుండేవి. క్రమంగా బందరు టీచరీ రోజుల్లోనే 
ఆయిీగాథలున్నూ, వీట్లకి సంబంధించిన శ్లోకాలూ, పద్యాలూ నున్నూ అంతరించాయి. 

యిప్పుడేకొంచెమో జ్ఞప్తి జప్తిలో వున్నాయి. పనిలోపని యీలాటి కల్పనే యింకొకటి కాళిదాసుకు 
సంబంధించిందే వుదహరించి యీ వ్యాసాన్ని ముగిస్తాను. వొక రోజున కాళిదాసుగారికిస్సీ, 
భోజరాజుగారికిన్నీ వాదం వచ్చిందంట! యమనంటే? “ఐశ్వర్యం యొక్కువా? కవిత్వం 
యొక్కువా?” అని - భోజరాజుగారు “ఐశ్వర్యానికే” అగ్రస్థానాన్ని యిచ్చి వాదించడానికి 
మొదలెట్టారు. కాళిదాసుగారో? “కాదు కవిత్వానికే అగ్రస్థానం యివ్వా”లన్నారు. సరే! 
యిది కం యేలాగ? తేల్చుకోవడానికి దేశాలమ్మట Br భోజరాజుగారు 
వస్తూవున్నారంటే ప్రతీరాజున్నూ యెదురుగా వచ్చి గౌరవంచేసి గౌరవంచేసి తీసుకు వెళ్లి 
పెద్ద పెద్ద మేడలూ, పువ్వులతో 6టలూ బసయేర్ప్చజచి సమస్తసదుపాయాలున్నూ 
వ కాళిదాసుగారిని యేరాజున్నూ రమ్మన్నట్టేలేదు. యేపండితుండి యింట్లోనో 
యింత “తదన్నంతద్రసం”గా కాలక్షేపం చేస్తూ శ్రమపడుతూ తిరుగుతూ వున్నాండు. 

మధ్య మధ్య భోజరాజుగారు “యేం నీవాదం వోడిపోయిందా?” అని దెకాయిస్తూ 
వుండేవాడు. కాళిదాసు- “యింకా పదండి ముందు చెపుతా” ననేవాండు. యీలా 
కొంతదేశం తిరిగారు. అంతట వొకానొక మకాం సింహళంలో రాజధానిలో పడింది. 

దీన్నిబట్టి ఆకాలంలో మనదేశస్టులు “సిలోనుకు” కూడా వెళ్లేవారని తేలుతుంది. అక్కడ 
జరిగిన విశేషమేమిటంటే? ఆదేశపుప్రభువు కొన్ని మాసాలనుంచి వూరూ పేరూ లేనివ్యాధిలో 
వున్నాండంట! యెందజో ఘనవైద్యులు వస్తూనూవున్నారు, చూస్తూనూవున్నారు. 'తమకువున్న 


202 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


బాధయేమిటి?' అని ప్రశ్నిస్తే ఆయన 'సాతత్ర చిత్రాయతే” అని మాత్రం జవాబు చెపుతారు. 
మళ్లా మళ్లా గుచ్చిగుచ్చి అడిగితే మళ్లా మళ్లా ఆలాగే జవాబు చెబుతాడు. యీ వ్యాధికి 
వైద్యులు చేసే వైద్యమేమీ కనపడలేదు. రాణీగారేమి, మంత్రులేమి చేయవలసిన ప్రయత్నాలు 
యెన్ని చేయాలో అన్నీ చేస్తూవున్నారు. గ్రహజపాలు, భూతవైద్యజపాలు వకటేమిటి? 
మహారాజుకు లోటేముంటుంది కనక? దేశదేశాలనుంచి వైద్యులు వస్తూ వున్నారు. నెత్తిన 
గుడ్డేసుకొని వెట్టిమొహాలతో నిష్రమిస్తూనూ వున్నారు. ఆసమయంలోనే మన భోజరాజుగారు 
దయచేశారు. పేరు వినీవినడంతోటట్టుగానే మంత్రులు వగయిరాలు యెదురువెళ్లి 
గౌరవించారు. తగిన బస యేర్చటిచారు. యేముంది? 


'సాతత్ర చిత్రాయతే” అన్న వాక్యాన్ని విన్నారు. కర్తవ్యం తోచలేదు, వూరుకున్నారు. 
కాళిదాసుగారికి ఆలాటి సమయంలో దర్శనంయేలా అవుతుంది? కవి నని లేదా? కాళిదాసు 
ననే చెపుతాందనుకోండి! ఆ సమయంలో కవిత్వం యెవరిక్కావాలి? 


“ఆతురస్య భిషజ్మిత్రమ్‌” అనికదా! అభియుక్తులు చెపుతారు. అందుచేత మనవాండు- 
నేను వైద్యుణ్జనియ్యేవే చెప్పాండు. విన్నవాళ్లు “పోవయ్యా! నీతాతవైద్యులంతా వచ్చారు, 
బోల్తాగొట్టి పోయారు.” అంటూ యీసడించడానికి మొదలుపెట్టారు. ‘కాదు నేను 
తప్పకుండా రాజుగారి వ్యాధిని కుదురుస్తాను! నా ప్రజ్ఞ చూడండి. యెందటినో 
చూచామన్నారుకదా! పోయిందేమిటి? నన్ను కూడా చూడండి!” అంటూ రాజ పురుషులని 
బతిమాలడాని కారంభించాండు. కాని ఆదరించినట్టు లేదు. తరవాత మెల్లిగా అంతఃపుర 
పరిచారికలలో కాస్త పెద్దగా తల తిప్పుకొనే దాసీలను ఆశ్రయించడానికి మొదలు పెట్టాండు. 
అందులో యెవతో వకత్తి అమ్మగారిచెవిని బడేసింది. “పోనీ యాయన వైద్యాన్ని కూడా 
చూద్దా”మని ఆపత్తులో వున్న రాణీగారు ఆయన్ని వెంటంబెట్టుకు రావలసిందని ఆ దాసీకి 
ఆజ్ఞాపించారు. కాళిదాసుగారు కోటలోకి దయచేశారు. రాజుగారి దర్శనానికి వెళ్లారు. 
ప్రాణమాత్రావశిష్టులై మంచంమీద పరుండివున్న రాజుగారిని అందజూ అడిగినట్టే 
“యేమిటి? తమకు వున్న బాధ” అని ప్రశ్నించారు- రాజుగారు యథాపూర్వంగానే- 
'సాతత్రచిత్రాయతే' అని జవాబిచ్చారు. కాళిదాసు దేవీ ప్రసాదలబ్ద కవితావైభవుండవడంచేత 
పరేంగితజ్ఞత్వం కలవాండుకనుక, ఆ వ్యాధివారికి యెలా కలిగిందో అంతా క్షణమాత్రంలో 
అవగతంచెసుకున్నాండు. యిక్కడికి రాకపూర్వమే సర్వే సర్వత్రా యీ- 'సాతత్ర చిత్రాయతే' 
పాట “రోళ్లా రోకళ్లా” పాడుతూనే వున్నది కనక యిదివజకే దాని ముక్కూమూలమూ 
కాళిదాసుకు అవగతమైవుందనుకోవలసి వుంటుంది. ఆపట్లాన్ని వైద్యం ఆరంభించాండు. 
యేలాగంటే? ఆ వైద్యం యీ శ్లోకమే- శో, చిత్రాయ త్వయియోజితే తనుభువా సజ్జీకృతం 


పుక్కిటి పురాణ కథలు 299 


స్వం ధనుః ర్వర్తిం ధర్తు ముపాగతే౭_ ంగుళియుగే బాణాగుణే యోబితాః। ఆరబ్దే త్వయి 
చిత్రకర్మణి తదా తద్భాణభగ్నా సతీ! భిత్తింద్రా గవలంబ్య సింహళపతే! (సా తత్ర చిత్రాయతే) 
అని సమస్యాపూర్తి యధార్ధ చరిత్రత్‌ తోటి చేసేటప్పటికి సింహళపతిగారు లేచి కూర్చున్నారు, 
వ్యాధి కుదిరిం దన్నారు, కాళిదాసుగారిని కౌగిలించుకున్నారు. యెంత గౌరవం జరగాలో 
అంతా జరిగింది. చాటుగా వుండి రాణీగారు సర్వమూ చూస్తూవున్నారు. “బెరా! బక్క 
బ్రాహ్మందడెంత మహానుభావుందూ?” అని అత్యాశ్చర్యపడుతూ వున్నారు. కోటకోటంతా 
ఆనందమయం అయిపోయింది. భోజరాజుగారు బిక్క మొగంతో వెలవెలపోతూ చూస్తూ 
వున్నారు. అప్పుడు యీయన రాజటికాన్ని చూచేదెవరు? కాళిదాసుగారు- “యేమి రాజా! 
ఐశ్వర్యానికా అగ్రస్థానం? లేక కవిత్వానికా!” అన్నాండు. భోజరాజుగారు ముమ్మాటికీ 
'కవిత్వానికే” అని వొప్పుకున్నారు. రాణీగారు 'వోహో! వీరిద్దణూ లోకంలో సర్వేసర్వత్రా 
చెప్పుకునే భోజకాళిదాసులు కాంబోలు! వీరి వివాదంవల్ల మనకు యీలాటి లాభం కలిగింది. 
కవుల వివాదాలు కూడా లోకోపకారకాలు అవుతాయనడంయీలాటిదే అనుకుని 
సంతోషించారు. కథ కంచికి వెళ్లింది. మనం యింటికి వచ్చాం. కాని యీ శ్లోకానికి 
తాత్పర్యం కొంచెం వ్రాసి మటీ వ్యాసాన్ని ముగిన్తాను. అసల కథేమిటంటే? సింహళ 
దేశాధీశ్వరుండు యేదో పనిమీంద యెక్కడికో వెళ్లాండు. అక్కడ వొక పట్నంలో వక 
సుందరి యీయన్ని చూచి మోహించింది. వెంటనే యీయన విగ్రహాన్ని చిత్రించడాని 
కాలోచించింది. మన్న గ్రథుండు ధనుస్సుకు నారి తగిల్పాండు. వ్రాసే కుంచె రెండు వేళ్లతో టీ 
పట్టుకుంటూ వుంది. పాపం! అంతట్లో మన్న ్మథుండు పూవు బాణాలను నారితో చేర్చాండు. 
ఆ సుందరి చిత్రరచన కారంభించింది. ఆరంభించీ ఆరంభించడంలోనే బాణపాతం 
జరిగింది. దానితో తన సమీపమందు వున్న గోడను ఆనుకొని - ఆ సుందరియ్యేవే వక 
చిత్తరువుగా మాజిపోయింది. తుట్టతుదనివున్న మాటకు చిత్తరువుగా మాణిపోయిందనేమాటే 
అర్థం. అయితే ఆయీ సంగతి జ్ఞాపకం తెచ్చినంతట్లో రాజుగారికి వ్యాధికుదరడ 
మేమిటంటారేమో? వినండీ. ఆ కన్యకామణికి శృంగారరసావేశం వచ్చి చిత్రాకృతి యేలా 
ప్రాప్తించిందో యీ రాజుగారిక్కూడా తన్మయత్వంలోగతం అంతా మబుపు తగిలింది. 
కాళిదాసుగారివల్ల మళ్లా ఆయాసంగతులు జ్ఞప్తికి వచ్చాయి. దానితో జ్ఞానోదయం కలిగింది. 
గనక యీపైన కర్తవ్యాన్ని గూర్చి ఆలో చించుకోవడానికి కావలసినంత అవకాశం 
ead అన్యోన్యమున్నూ ప్రేమ కలిగే వున్నారన్న అంశం తేలిందికదా? 
యీ పైన వీరిద్దణున్నూ దాంపత్యధర్మమును పొందినట్లు తెలి? స్తేనైతే బాగుండేది కాని ఆ 
విషయం నాకు చెప్పినవారు చెప్పలేదు. అందుచేత నాకున్నూ తెలియదు. యీ శ్లోకానికి 
సంబంధించిన కథకూడా యెవరిచేతో కల్పించబిడిన బాపతే అని నేననుకుంటాను. శ్లోకంలో 


204 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వున్న విషయం కల్పితం కాకపోచవ్చును కాని భోజ కాళిదాసుల వివాదమున్ను, 
వారిద్దజున్నూ దీనికోసం ఆయాదేశాలు తిరగడమున్నూ, అందులో ద్వీపంగాని ద్వీపం 
ఆరోజుల్లో పనికట్టుకొని వెళ్లడమున్నూ యీ సమస్తమున్నూ కల్పనే అని నా అభిప్రాయం. 
కాని వినేవాళ్లకు నిశ్చయంగా ఈలా జరిగివుంటుందేమో? అనే భ్రాంతినిమాత్రం 
పుట్టిస్తుంది. యింతకున్నూ ఈ రెండో కథవల్ల తేలేసారాంశం ఐశ్వర్యంకన్న విద్యకే యెక్కువ 
గౌరవం యివ్వవలసి వుంటుందనియ్యేవే. యీ మాట అందటున్నూ అంగీకరించేదే కాని 
యెవరోతప్ప విద్వాంసులలో చాలామంది ఐశ్వర్య వంతులను ఆశ్రయిస్తూనే వుంటారు. 
“మహాభాష్యం వా పాఠయేత్‌ మహారాజ్యం వా పాలయేత్‌” అంటూ అనాదిగా 
వినబడుతుంది. భవతు. యెందరో రాజులు జ్ఞానులై రాజ్యపరిత్యాగం చేసిన కథలున్నూ 
వున్నాయి. యెందబో విద్వాంసులు అజ్ఞానులై ధనార్థం చేయరాని పనులుకూడా 
చేసినట్టున్నూ కొన్ని కథలు వున్నాయి. వాట్ల విషయం చర్చించడానికి యీ వ్యాసాన్ని 
వుపక్రమించ లేదు కనుక స్పృశించి వ్యాసం ముగించంబోతూ వున్నాను. కవికి 
భాషాజ్ఞానమున్నూ వ్యాకరణాది జ్ఞానమున్నూ యెంత అవసరమో, యీలాటి 
పుక్కిటిపురాణాలు దేశాటనంవల్ల మణీ యెక్కువగా తెలుస్తాయి. మటిచిపోయినవి 
మణిచిపోయగా యింకా కొన్ని పుక్కిటి పురాణాలు జ్ఞప్తిలో వున్నాయి. అందులో కొన్ని 
అసభ్యపుగాథలుకూడా వున్నాయి. అవి అసభ్యులు చెప్పుకుంటూవుంటే విన్నవే. కవికి 
సభ్యమనీ అసభ్యమనీ అంటూ భేదంతో పనివుండదు. సర్వమున్నూ వినవలసిందే, 
తెలుసుకోవలసిందే. యీమాట వక సందర్భంలో వక సంస్థానంలో వ్యాఖ్యానించే వున్నాము. 
ఆ మాటలు వుదాహరించి వ్యాసాన్ని ముగిస్తాను- 


(నానారాజసందర్శనమునుండి) 


“శ్రీ వెలయంగ సత్మవిత చెప్పెడివాండనం బండితుండునుం 
గావలె లౌకికోత్తరుండు గావలె బుద్ధివిశేషధుర్యుండుం 

గావలె భోగి యోగియును గావలెం గొంటెలలోనం గొంటెయున్‌ 
గావలె మంచి చెడ్డలనకన్‌ సకలంబు నెణుంగంగావలెన్‌ 


గావున నెల్లరున్‌ గవులు గాందగ రట్టికవీంద్రుభావముం 
గేవలు లాదరింతురె? ... ... ... ... ... టో 


చాలును. అవసరమైనంతవజకే వుదాహరించాను. యిందులో - “అనకన్‌' అనేచోట 
వ్యతిరేకక్వార్థకం కళగదా? దానికి ద్రుతమేలా చేరిందంటూ కొందణు శంకిస్తారు. దీనికి 
ప్రాధవ్యాకరణంలో నన్నయభట్టుగారి ప్రయోగాన్ని చూపి చేసిన సమర్ధనం వుంది. 


పుక్కిటి పురాణ కథలు 205 


కావలసినవారు దానిలో చూచుకుంటారు. కనక దాన్ని గూర్చి యిక్కడ చర్చించేదిలేదు. 
గ్రంథకర్త యొజిగిన్నీ ప్రయోగించినప్పుడు దానికేదో బలవత్తరమైన ఆధారం 
వుంటుందనుకోవలసిందే కాని వృథాగా శంకించి పని కల్పించకూడదని విజ్ఞప్తి. ప్రస్తుతం 
రెండుశ్లోకాలకు సంబంధించిన పుక్కిటిపురాణగాథలు వివరించంబడ్డాయి. మరొకటికూడా 
పనిలోపనిగావుదాహరించి మటీదీన్ని ముగిస్తాను. కాదంబరి వ్రాసిన బాణమహాకవికూడా 
కాళిదాసుగారి రోజుల్లోనే వున్నట్టున్నూ తానురచించిన కాదంబరిని కాళిదాసుకు 
వినిపించిరమ్మని వేశ్యాగహంలోకి తనకుమారుణ్ణి పంపించినట్టున్నూ, కొడుకు 
వినిపించివచ్చాక “యేమన్నాండు కాళిదాసు?” అని కొడుకును అడిగినట్టున్నూ అంతా 
విని- “యీంగలు ముసురుతూ వున్నాయి కాదంబరికి” అన్నాడు కాళిదాసని చెప్పినట్టున్నూ 
“కాళిదాసు యీసడించిన కవిత్వం యేం కవిత్విమనుకొని ఆ గ్రంథాన్ని తగలంబెట్టి 
నట్టున్నూ తరువాత యీ సంగతి కాళిదాసు విని చాలా నొచ్చుకొని- “నేనేమో? కాదంబరీ 
(యీంతకల్లు) శబ్దగతమైన శ్లేషార్థాన్ని పురస్కరించుకొని ఆలా చమత్మరించి అన్నమాట 
సత్యమే. ఆమాట (ప్రశంసకు సంబంధించిందే కాని యీసడింపుగా భావించడానికి కాదు. 
నీకావ్యం సర్వవిధాలా సర్వోత్కృష్టంగా వుంది. అట్టే చెప్పేదేమిటి? - 'బాణోచ్చిష్ట మిదం 
జగత్‌ అని చెప్పవలసి వుంది”. అని చెప్పి ఉర నెను విన్నంతమట్టుకు నేను మళ్లా 
యేకరుపెడతాను వ్రాసుకోవలసిం”దని అలా చేసినట్టున్నూ వినిపించని భాగం మా(త్రం 
కొటంత వుండగా బాణుడు స్వర్గానికి వేంచేసినట్టున్నూ తరువాయి అంటే? 
ఉత్తరకాదంబరిని బాణుండి కొడుకు పూర్తిచేసినట్టున్నూ చెప్పగా విన్నాను. దీన్నిబట్టి 
బాణ కాళిదాసులు వొకటే కాలంలో వుండవలసి వస్తుంది. కాలాన్ని సహేతుకంగా 
పరిశీలించేవారు దీన్ని బొత్తిగా అంగీకరించరు. యీ పుక్కిటి పురాణకథను బట్టి అంత 
మహాకవికి బాణుండికి కూడా కాళిదాసంటే, యెంతో గౌరవం వుండేదని తెలుసుకోవడమె 
ఫలితం. యీ గౌరవం వుండడానికి యేక కాలీనత్వంతో అవసరం వుండదు. ఆ యీ 
కథలన్నీ కాళిదాసుని పోలినకవి- “న భూతోనభవిష్యతి” అని తెలుసుకోవడానికే 
పనికివస్తాయి. కాళిదాసు “కేకసంథాగ్రాహి అనేకాక ఆ యేకసంథాగ్రాహిత్వం 
ఛందోబద్ధవిషయమే కాదు; వచనంలో కూడా” అని పైకథవల్ల తేలుతుంది. యీ విషయం 
యితర భాషలలో కూడా సమర్థించాడు మన తెలుంగువాండు పండిత రాయలు. పైపనినే 
కోర్టులో వొకానొక దావాలో సుమారు నెలరోజులు తానిచ్చిన సాక్ష్యాన్ని మళ్లా తూ-చా 
తప్పకుండా అనులోమంగానూ, విలోమంగానూ కూడా వొప్పంజప్పి “అభినవ 
పండితరాయ” బిరుదాన్ని పొంది వున్నారు నిన్న మొన్నటిదాకా సజీవులుగా వున్న శ్రీమాన్‌ 
మాడభూషి వేంకటాచార్యులవారు. బాణుండున్నూూ భవభూతిన్నీ సభలో విద్యావిషయంలో 


206 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వివాదపడ్డట్టున్నూ అపుడు బాణుండు - శ్లో. నిశ్చ్వాసో౭_ పిన నిర్యాతి బాణే హృదయవర్తిని, 
కిం పునః ప్రకటా౭_౭_ టోపపదబద్దా సరస్వతీ” అని తన పేరును న్రేషించి భవభూతిని 
తిరస్కరించి నట్టున్నూ, దానిమీద భవభూతికి కోపంవచ్చి - శ్లో. హఠా దాకృష్ణానాం 
కతిపయపదానాం రచయితా! జన స్ప్పర్గాళుశ్చే దహహ! కవినా వశ్యవచసా। భవే దద్య 
శ్వో వాకిమిహ బహునా పాపిని కలౌ; ఘటానాం నిర్మాతు స్పిభువనవిధాతు శృకలహళొ 
అని భవభూతి బాణుణ్ణి యీసడించినట్టున్నూ వక కథ వుంది. యీ కథలని పట్టిచేస్తే ఆ 
యీ కవులు యేకకాలికులు కాకపోయినా, వొకవేళ యేకకాలికులే అయితే వొకరికి 
వొకరు తీసిపోయేవారు కారనే ఫలితార్ధం తేలుతుంది. ఆలా తేలడంలో కాళిదాసంటేమాత్రం 
ఆయీ పెద్ద పెద్ద కవులందణూ శిరసా వహించేవారే అనిన్నీ కొన్నిటివల్ల తేలుతుంది. 
ఆంజనేయులు రచించి కారణాంతరంచేత చించి పాజవేసినబాపతు రామాయణంలో 
చిలక్కొట్లు దొరకడమున్నూ వాట్లని దండి భవభూతి కాళిదాసులు వారి వారి కల్పనలతో 
పూరించడమున్నూ అందులో తారతమ్య నిర్ణయమున్నూ భోజరాజసభలోనే జరిగినట్లు 
చెప్పుకుంటూ ఆనందించడం నేను బహుధావినివున్నాను. యేకకాలీనులు కానిపక్షంలో 
కూడా ఆలాటి పూర్తి జరగడానికిన్నీ భోజరాజుకాకపోతే మజివకరాజేనా ఆ విషయాన్ని 
గూర్చి తనసభలో చర్చ జరిగించడానికిన్నీ అభ్యంతరం వుండదనిస్నీ, దాన్ని 
సుప్రసిద్ధుండుకనక భోజుండికి అంటంగట్టారనిన్నీ మనం సమన్వయించుకోవచ్చునని నేను 
అనుకుంటాను. బాణుండు కాళిదాసురోజుల్లో వున్నాండనేకథలు అంతగా లేవుగాని 
దండిభవభూతులను గూర్చినవి మాత్రం చాలా వున్నాయి. కాళిదాసును గూర్చి అతనితో 
సమకాలికులేకాక అతనికి పూర్వీకులుగా వుండే బుషులుకూడా వాప్పుకొన్నట్లే కొన్ని 
కథలు- “చకారకుక్షిగాండు” అనే వాక్యానికి సంబంధించినవి వగయిరాలు కనపడతాయి. 


“అయి ఖలు విషమః” అనేదాని పూర్తివిషయంలో కాళిదాసు ఆంజనేయుండికన్నా 
విశేషజ్జుండని తేలుతుంది. మొత్తంమీంద, కాలమ్మాటదేవుం డెజుంగునుగాని కాళిదాసు 
పేరు చెప్పుకొంటూ మన ఖండంలోనేకాదు; యూరపుఖండంలోకూడా ఆనందిస్తూవుండడం 
అనుభవసిద్ధంగా కనపడుతుంది. విషయభేదంవుంటే వుండనివ్వండిగాని కాళిదాసుకన్న 
కూడా మిన్నగా ఖండాంతరాల్లో గౌరవింపంబడేపేరు మళ్లా కవర్గాదిలోనే- “గాంధి” 
గారికి కనపడుతుంది. రామకృష్ణాదులనేనా యితరఖండవాసులు యీసడిస్తారేమో కాని 
పై పేళ్లవారిని మాత్రం యీసడిస్తారని తోంచదు. కల్పనా కథలు యథార్దచరిత్రం వున్న 
వారి విషయంలోకూడా బయలుదేజుతూనే వుంటాయి. వాటిని ఆంపడానికి శక్యంకాదు. 
యా బయలుదేఅడాన్ని గూర్చి మజొకప్పుడు విస్తరిస్తాను, యిప్పుడు దీన్ని ముగిస్తాను. 


x xX 3 


207 


సామెతలు 


వీట్లని లోకోక్తులనడమూ వుంది. ఇవి యెన్ని వున్నాయో నిష్కర్షించి దాదాపుగానేనా 
నిర్ణయించలేము. కొన్ని ఆయా దేశప్రాంతాలకే కాక గ్రామ ప్రాంతాలకు మాత్రమే 


సంబంధించి వుంటాయి. 


1) వింజరానికి తగవూలేదు, కోలంకకి మాబువీధీలేదు. 

2) ఆలిలేనివాడికి ఆత్మకూరు - యివి ఆయా గ్రామప్రాంతాల వారికే 
సమన్వయిస్తాయి. ఇందులో రెండోది గద్వాల ప్రాంతంలో విన్నది. మొదటిది 
యానాం (ఫ్రెంచి టవును) ప్రాంతంలోది. 


3) ఆలీ బిడ్డలులేని వానికి ఆంజనేయులు గతి. 


కర్నూలు ప్రాంతంలో ప్రతి పల్లెలోనూ ఆంజనేయులగుడి వుంటుంది. సాధువులు 
ఆ గుడి ఆవరణలో మకాం చేస్తూ వుంటారు. మటిన్నీ కొన్ని సామెతలు భిన్నభిన్నంగా 
పయికి వుంటాయిగాని, వొకటే అర్థాన్ని బోధిసాయి. వ్యాసాంతమందు జ్ఞప్తికిందెచ్చుకొని 
యీ అంశం వివరిస్తాను. దేశద్రిమ్మరితనంచేత, నాకు అక్కడక్కడ విన్నవి చాలా 
సామెతలయితే వచ్చునుగాని అవి యేదేనా గ్రంథరచనకు పూనుకొన్నప్పుడు తన్మయత్వంలో 
స్ఫురిస్తాయిగాని, తీరికూర్చుని జాబితా వ్రాయవలసివస్తే స్ఫురించవు. వీట్లను ఆంధ్రభాషా 
పరిషత్పత్రిక కొలంది యేళ్లనాండు కొన్నిటిని జాబితాగా ప్రచురించింది. మీమాంసకులు 
న్యాయాలుగా వీట్లను వ్యవహరిస్తారు. 


1) ఖలేకపోతన్యాయం 2) తృణజలూకికాన్యాయం 3) (భ్రమర కీటన్యాయం 
4) తిలతండులన్యాయం. మనకు ప్రస్తుతం వీట్లకు పర్యాయంగా వుండే సామెతలు 
(లోకోక్తులు) యేదో వొకటి వుదాహరించి చర్చిస్తాను. “కుక్కలు కూసుకుంటే జంగం 
పరువుపోతుందా?” కుక్కలూ జంగమూ యీ ద్వయాన్ని గూర్చి వ్యాఖ్యానిస్తాను. ఆయా 
సామెతల కెప్పుడూ పరార్ధ (ప్రవృత్తేగాని స్వార్థమందు ప్రవృత్తి వుండదు. అంటే? 
యేమన్నమాట. 


శ్లో ఏతే సత్పురుషాః పరార్ధ ఘటకా స్సార్వర్థాన్‌ పరిత్యజ్యయ॥। 
- భర్తృహరి 


208 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


సజ్జను లెంశసేపు తమ ప్రయోజనాలను వదిలికొని పరుల కార్యములు (పరోపకారార్థ 
మిదం శరీరం) సిర్వహిస్తూవుంటారు. (తుదకు సామెతలు సజ్జనులవంటివని తేలింది) 
ఆలాగే యివీని అన్నమాట. అంటే? యేమిటి? కుక్కంటే కుక్కాకాదు. జంగమంటే 
జంగమూకాదన్నమాట. సోదిచెప్పే యెజకల దానిభాషలో యీలాటి వ్యాఖ్యానం 
వినంబడుతుంది. వ్యాకరణ [గ్రంధాలలో యింకా యీ విషయమై విపులంగా చర్చవుందిగాని, 
అది తీసుకువస్తే అసలు మూలాన్ని మరవవలసి వస్తుంది. అయినా చూపుతాను కొంచెం. 
“తేషాం పారార్టాత్‌” అంటూ వుంటారు వ్యాఖ్యాతలు. తేషాం - ఆసంజ్ఞా పరిభాషా 
శాస్త్రములకు, పారార్టాత్‌ - పరప్రయోజన మగుటవల్ల నుంచి అని అక్షరార్థం - పిండి 
తార్థమో? - 


సంజ్ఞావిధాయక శాస్త్రములకున్నూ పరిభాషాశాస్త్రములకున్నూ విధిశాస్త్రం కోసం 
పాటుపడడం అనంగా రాజునిమిత్తం భటులు యుద్ధం చేసినట్లు యింకా యిందులో 
కొంత స్వార్థంవుంటే (చావక బ్రతికి బయటంబడితే పెన్షన్‌ వగైరా) వుంటుందేమో! యింకో 
దృష్టాంతం చూపుతాను. కాళ్మీరగర్దభాః అంటే? ఆ దేశపు గాడిదలన్నమాట. వీట్లమీంద 
ఆ దేశంలో పైరయ్యే విలువగల కుంకుమపువ్వును పొలాలనుంచి యింటికింగాని వొక 
చోటునుంచి యింకోచోటికి (వర్తకం) గాని తీసుకు వెడతారు గాని వాట్లకు ఆకుంకుమ 
పువ్వులో లేశమున్నూ ఆహారంగా పెట్టరు. చాలాదూరం వచ్చాం యీ పరార్ధత్వాన్ని 
గూర్చి వ్రాస్తూను. క్రియలోమాట; సామెతలకు అర్ధం యేదో యితరం వుంటుందిగాని, 
దానిలో మాటలకు సంబంధించి వుండదని పిండితార్ధం; అయితే (ప్రస్తుత సామెతలో 
జంగంఅంటే యెవరో గౌరవనీయమైన వ్యక్తిగా గ్రహించాలి. గౌరవనీయవ్యక్తులు 
ప్రపంచకంలో యెందజోవుంటే జంగం అని బిచ్చగాణ్ణి వుటంకించడానికి హేతువెట్టిది? 
అని విచారణచేయవలసివస్తే, గ్రంథం చాలా పెరుగుతుంది. టూకీగా వ్రాస్తాను. 
ప్రతాపరుద్రాదుల (ప్రభుత్వ కాలంలో శైవమతం రాజ్యంజేసిందంటే, విశ్వసించని 
వారుండరు. అప్పుడు జంగాలంటే సాక్షాత్తూ మహేశ్వరులే. అందుచేత ఆపదంతో 
గౌరవనీయులను వాడినట్లయింది. యీ సామెత ఆ రోజులలో పుట్టిందే. యింక కుక్కలు 
యెవరో నీచులు ఆపదంతో వాడబడ్డట్టయింది. ఈసామెతలో కూసుకుంటే, అనేది 
ఆత్మనేపదం. గ్రామంలో కొను ధాతువు బాగా వినబడడంలేదు. కాని దానిలో ఉంది. 
దానివల్ల అంతకు ముందు లోకంలో జంగానికివుండే పూజ్యతలో లేశమున్నూ తగ్గదని 
తాత్పర్యార్థం. జంగం శబ్దానికి యీ కాలంలో సామాన్యంగా అయే అర్ధమే మనం 
చూచుకోకూడదు. ఆ కాలంలో వుండేదే చూచుకోవాలి. వ్యంగ్యార్థం విచారించ వలసివస్తే 
తనవెంటంబడి మొజుగుతూవుంటే... కుక్కలను... తనదగ్గణ దండంవున్నా దానితో 


సామెతలు 209 


కొట్టడంగాని, తుదకు బెదిరించడంగాని, చేయకుండా, చక్కాపోతాందని స్ఫురిస్తుంది. 
దీనిక్కారణం ఆ మొటిగేవి కుక్కలు అవడమే! అనంగా? తత్తుల్యమైన మనుష్యులు యెన్ని 
నీచపు మాటలు వినియోగించినా, గౌరవ భాజనంగా ఉందేవాళ్లు తూష్టీభావము 
వహించడమే యుక్తంగానీ వాళ్లతో మాటకు మాటగా జవాబు చెప్పరాదని, ఫలితార్ధం. 
యీలా చెప్పకపోతే స్పష్టంగానే నీచులు తన్నెంత దూషించినా ఘనులు ప్రతి చెప్పరు 
అనే అనంగూడదా? అంటే, వినండి కవిత్వానికి వాచ్యంకంటే వ్యంగ్యమే ముఖ్యం (అబవెత 
గుబ్బచన్వలె. చూ.) అందులోనే అందంవుంటుంది. బట్టవిప్పేసినట్లుంటే రసం లేదు. 


“జీవితం వ్యంగ్య వైభవమ్‌” అన్నారు సహృదయులు!! కవిత్వ పదార్ధం లోకోక్తులలో 
విస్తరించి వుంటుంది. ఆ వ్యంగ్యంలో ఉత్తమ మధ్యమాధమత్వాలున్నాయి. ఆయీ విషయం 
వ్యాఖ్యానించ వలసి వస్తే చాలా పెరుగుతుంది. సామెతలు వాడడంలోనే కవిత్వానికి 
జీవభూతమైన వ్యంగ్యం బాగా స్ఫురిస్తుంది అని తెలిసికొందాం. ఉ. కుక్కలు కూసికోం 
జెడునొకో మణి జంగము పర్వు - మొట్ట మొదట హెడ్డింగుగా వుంచిన సామెతనే 
(గ్రాంధిక భాషలో మాటిస్తే ఆయీ విధంగా తేలింది. మణి అనే పదం అధికంగా చేరింది. 
కొన్ని సామెతలు కవులు యధాగ్రుతంగానే వాడుకున్నారు పాలు విణిగితే పెరుగగునే? 
వగయిరాలు యీ ప్రకారం వాడేటప్పుడు వ్యాకరణ ప్రకారం తప్పొప్పులు పట్టకూడదు. 
అనుకరణం లేకపోయినా వున్నట్టే. ఆయీ విషయం పలుచోట్ల నాచేత వ్యాఖ్యానింపంబడ్డదే 
కనక స్పృశించి విడుస్తున్నాను. వొక్క సామెతలో యెంతో అర్ధం యిముడుతుంది. 


తెగితే లింగడు రాయి, చూడండి. యెనిమిదక్షరాలలో యెంత అర్ధం 
యిమిడిందోను, “నాకు కోపం వచ్చేవటికే కాని కోపంవస్తే గౌరవా గౌరవాలు చూసేవాశ్డి 
కాను జాగ్రత్త” అని వొక అర్ధం స్ఫురిస్తూవుంది. యింకా కొన్ని అర్థాలు పాఠకులే 
చూచుకోండి. అసలు అక్షరార్థం చెప్పవలసి వస్తే - మెడలో వున్నంతసేపే ఆ రాతిముక్కకీ 
పరమేశ్వరుండనే పూజ్యతగాని అది ఆచోటు వదిలి క్రిందపడ్డట్టయితే దాని గౌరవంవుండదు 
అని మాత్రమే. దీనికిప్పుడు నేను చెప్పిన విధంగా కాక యింకా కొన్ని విధాల వ్యాఖ్యానం 
చేయవచ్చును. విస్తరభయంచేత వ్యాకరించలేదు. (స్థాన (భంశే నశోభంతే. చూ.) 
(శ్రవణానందంలో “తెగితే లింగడు జాయియంచును జనోక్తి న్నమ్మె నేమో కదా” అని 
వాండబడింది. ఆపద్యం చదువుతుంటే ఆయీ సామెతకు వుండే యావత్తాత్సర్యమూ 
బోధపడుతుంది. సంస్కృతకవులుకూడా కొన్ని దేశ సామెతలు సంస్కృతీకరించి 
వాడుకున్నారు. యే కవిత్వంలో సామెతలు విశేషించి వుంటాయో ఆ కవిత్వం యెక్కువ 
హృద్యంగా వుంటుంది. దానిక్కారణం భాషాజ్ఞానం లేనివాళ్ల క్కూడా దేశసామెతలు సుకు 


210 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వుగా అర్ధమవడమే యెంత మంచి కవిత్వమేనా నిఘంటులు దగ్గి పెట్టుకుంటేనేగాని 
సమన్వయించేది గాకపోతే చట్టన ఆనందాన్ని కలిగించదు. ఆయీ మాటకు కొందటు 
పండితులు సమ్మతించరు, వారికి బాగా సంస్ఫృతపదజటిలంగా వుండటమే కావలసింది. 
మృదంగాది ధ్వనులవంటివి కవిత్వాలుగా అభియుక్తులుగణింపరు. యిది విషయాంతరం. 
ఆ యీ సామెతలు. “బేవారసాస్తి” వంటివి. ఒకకవి వాడినంత మాత్రంచేత యింకొక 
కవిదాన్ని వాడుకోరాదనే నియమంలేదు గాని కొన్ని సామెతలుయే శార్జూలంలోనోతప్ప 
యితర పద్యాలలో యిముడవు. ఆ పక్షంలోమాత్రం దానిజోలికిం పోంగూడదు. 
మచ్చుచూపుతాను. 


“జ్ఞాతిశ్చే దనలేన కిమ్మనెడి వాచారూడి సత్యమ్ముగన్‌” 


దీనిని మజోకవి వాడుకోవడానికి హక్కు లేకపోదు గాని, భట్టు మూర్తి శార్జూలంలో 
పెట్టినట్లే ఆకవిన్నీ శార్జూలంలోనే పెట్టాలి. అది గ్రంథచౌర్యం కాకపోయినా గ్రంధచౌర్యంగా 
పరిణమిస్తుంది. ఆ యీ సామెతలు కవి నివసించే మండలాన్ని బట్టి వుంటాయని లోంగడ 
వ్రాసే వున్నాను. యెంతపాండిత్యంవున్నా ఆ సామెతకు సంప్రదాయార్ధం తెలియకపోతే 
పద్యం యొక్క అర్ధం అద్దుతుంది. వొకటే అర్థమిచ్చేవి దేశ భేదం చేత రెండు మూడు 


సామెతలు వుంటాయని లోగడ సూచించేవున్నాను, మచ్చు చూపుతాను. 


“ఒజ్జల పుచ్చకాయ గావలయు” అని పింగళి సూరన్నగారు వాడినారు. యీ సామెత 
కర్నూలు ప్రాంతంలో చంటిపిల్లలకు కూడా అర్థమవుతుంది. గోదావరి మండలంలోంగానీ, 
గంజాం విశాఖపట్నం మండలాలలోంగాని అర్ధం పెద్ద పండితులకే కాదు, కర్నూలు 
ప్రాంతంలో పుచ్చకాయ వుల్లిపాయిలతో సకల 'భక్షయేత్‌) పాటు నిషిద్ధవస్తువు. 
దీనితోపాటు సొరకాయా, నీటివంకాయం, గోళికాయ (గోరుచిక్కుడు) వగయిరాలునూ 
నిషిద్ధం. కాని పుచ్చకాయంత నిషిద్ధం మాంసంతప్ప వేటొకటికాదు. దానికారణం ఆయీ 
పుచ్చవిత్తనం ఖురాసాని దేశాన్నుంచి తురుష్కులు తెచ్చినట్లు కనంబడుతుంది. 
ఆముక్తమాల్యదలో “ఖురాసాని పుచ్చలు వోదున్ని” అనే వాక్యం గలపద్యార్ధం బాగా తెలిస్తే 
యీ పుచ్చకాయల హిస్టరీ బాగా తెలుస్తుంది. కాని ఆపద్యం తెలుగే అయినా కూర్చు 
యిమిడిక భాషాంతరంలాగు కనపడుతుంది. కడప, కర్నూలు ప్రాంతంలో మాంసాశనులు 
తప్ప పుచ్చకాయ తినరు. తింటేనో? మాంసం తిన్నట్లే. యింత నిషేధం వున్నా 


ఆపుచ్చకాయలు అగ్రవర్ణస్థులుకూడా చాటునా మాటునా (మన దేశస్థులు వుల్లివలె) 
తింటూనే వుంటారు కనకనే యీలోకోక్తి పుట్టింది. 


సామెతలు 211 


“ఒజ్జ్ఞల పుచ్చకాయ” అన్నంతలో యేం తెలుస్తుంది? గురువుగారి పుచ్చకాయ' 
అన్నంతవటికే తెలుస్తుంది. లోగడ చేసిన వ్యాఖ్యానాన్ని అనుసరించి కొందటికి తెలిసినా 
యింకా కొంత వివరించాలి. గురువుగారేమో? తినడానికని పుచ్చకాయ తెచ్చుకొని 
దాచుకున్నారు. ఆ సంగతి శిష్యు లెటుంగుదురు. యే యెజుంగని కుబ్బలో ఆ పుచ్చకాయ 
బయటికి తీశారు. అదిచూచి పెద్దలు లేదా యెటింగిన శిష్యులు మందలిస్తున్నారు. 


ఒజ్జల పుచ్చకాయరా అది అని; నిషిద్ధవస్తువే అయినా అది గురువు 
లామోదించడంచేత జాగ్రత్తగా కాపాడాలి, ఆక్షేపించనూ కూడదు వారితోపాటు మనం 
తినాకూడదు. (యా న్యస్మాకం సుచరితాని... నోయిత రాణీ, చూ) అని దాని తాత్సర్యార్థం. 
సూరన్నగారు యేదో పురవర్ణనా సందర్భంలో. కల్పనాచమత్కృతి ద్వారా భగవంతుడు 
బొత్తిగా నిషిద్ధమయిన దివాసంభోగాన్ని చేస్తున్నట్టు కల్పించి ఆ యీ ఘట్టంలో దీన్ని 
వాడినారు. ఈ లోకోక్తికి సంప్రదాయార్ధం తెలిస్తేనేగాని ఆ పద్యార్ధం తేలదు; ఇదేవిధంగా 
వక్కొక్క లోకోక్తిని వ్యాఖ్యానించవలసివస్తే గంథం బళ్లతో తోలవలసివస్తుంది. కాగితాల 
కరువుదినాలలో యే పత్రిక భరిస్తుంది? ఇప్పటికి - 


(1) కుక్కలూ - జంగమూ 
(2) ఒజ్జల పుచ్చకాయ. 


అనేవి రెండుమాత్రం పూర్తిగా వ్యాఖ్యానించడం జరిగింది. రెండు మూడు 
వుదహరించడం జరిగింది - యీ “ఒజ్జల పుచ్చకాయ” సామెత గోదావరి మండలంలో 
యెవరేనా కళాపూర్ణోదయం ద్వారా యెణింగినవారుంటే వుంటారు (అది లెక్కేమిటి,) 
గాని సర్వేసర్వత్ర యా అర్ధంలో - “గురువులోరి పొగచుట్ట” అని నిమ్నజాతులవారి 
సహజభాషలో వాడుకుంటారు - దీనికీ కాస్తవివరణం వ్రాయాలి. ఆ కడప ప్రాంతంలో 
ఆ పుచ్చకాయ నిషిద్దం. మా ప్రాంతంలో పుచ్చకాయ అంతగాని కొంతగాని నిషిద్ధంగా 
వున్నట్లు లేదు గాని - పొగచుట్టమాత్రం (అదేనా యిప్పుడుకాదు) బాగా నిషిద్ధం, యేదో 
సందర్భంలో నేను యేఖైయేళ్లకు పూర్వం వ్రాసిన పద్యం జ్ఞాపకంవచ్చింది. వుదాహరిస్తే 
పొగచుట్ట యలాటిదో తెలుస్తుంది. 


క. “ఇంజరము గాదు, రైల్వే, 
యింజననన్‌ యోగ్యమగు నదే మనంజుట్టల్‌ 
పుంజముగం గాల్చి పొగచే 
రంజిపం గలుగు ద్విజులరాయిడికలిమిన్‌” 


212 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఆయీ పొగచుట్టలలో చిలక కొట్లు వుండడం గలదు - చిలకకొట్లు అంటే 
కొంతవటకుకాల్చి తక్కినశేషం కాలాంతరమందు కాల్చుకోవచ్చునని భద్రపరచిన బాపతన్న 
మాట. ఆలాటివాటిని నిమ్నజాతి బీదలు వాడతారు. చిలకకొట్టు యే ద్వారబంధం 
సందులోనుంచో కిందంబడితే దాన్ని చీపురుకట్టతో తుడిచివేస్తూ వుండగా అది గురువుగారు 
దాచుకున్న దన్నసంగతి యెణింగిన శిష్యుండు నివారిస్తున్నాందు. యేమన: “అది 
గురువులోరి పొగచుట్ట” అని. ఆయీ వ్యాఖ్యవల్ల ఒకటే అర్థాన్ని బోధించే సామెతలు 
రెండూ లేక మూడూ మండలభేదాన్ని బట్టి వుంటాయని తెల్పినట్లయింది. కొన్ని సామెతలు 
శుద్ధపచ్చి బూతులుగా వుండిన్నీ మంచి అర్థాన్ని యిస్తాయి. అయితే మాత్రం యేలాగ 
వుదాహరించడం? మనుచరిత్రలో “కెలకులనున్న తంగెటి జున్ను గృహమేధి” అనివుంది. 
యెవరికోగాని తంగెటిజున్ను అంటే తంగేడుచెట్టు కొమ్మకు పట్టిన తేనె పట్టు అని తెలియదు. 
యీ అర్ధంలో యింతకన్న అందమైనది. అదృష్టవంతునికి... తేనెపట్టు పట్టింది అనేది. 
ఆంధ్రభాషకు యతులేమి ప్రాసలేమి సహజాలంకారాలు గనక యతిజ్ఞానంవల్ల పూర్తిగా 
బోధపడుతుంది. (శమలేకుండా అదృష్టం ఫలించి భాగ్యవంతుడైనాండన్నమాట. 


యిచ్చేది కాసు... తాసు, యిది నైజాంలో సర్వేసర్వత్ర వాడతారు. తాసు అంటే? 
గంటన్నరకాలంగా నైజాంలో వాడతారు. మటివొకప్పుడు సామెతలను గూర్చి యింకా 
విపులంగా వాస్తే వ్రాస్తాను, యీపని అవసర నైవేద్యాలతో తేలేది కాదు. స్వస్తి. 


x xX xX 


213 


“నాల నృషిఃకురుతేకావ్యం” 


అంటూ వొక అభియుకోక్తి వుంది. యిది యే పుస్తకం లేదో తెలియదు. 


శ. “నాతి. నృషిః కురుతే కావ్యం । నాల. గంధర్వ స్సురూపధృత్‌ 
నా౭_దేవాంశో దదా త్యన్నం । నా౭_ విష్ణుః పృథివీపతిః” 


అనే శ్లోకం నా చిన్నతనంలో మా ముత్తాతగారి ప్రాస్తావిక పద్య రత్నావళిలో 
చూచాను. యిటీవల చాలామంది పండితుల నోట విన్నానుకూడాను. బుష్యంశసం 
భూతుండు కానివాడు కవి కానేరందనిన్స్నీ గంధర్వాంశ సంభూతుడు కానివాడు 
అందగాండు కానేరండనిన్నీ, దేవాంశ పెట్టి పుట్టనివాండు అన్నదాత కానేరండనిన్నీ, విష్ట్ణ్వంశ 
పెట్టిపుట్టనివాండు రాజు (ప్రజాపాలకుడు) కానేరండనిన్నీ దాని తాత్పర్యం. (దీన్నిబట్టే 
మన భారతీయులు రాజును రెండో దేవుణ్ణిగా భావించేవారు.) ఆ యీ నాలిగింటిలో 
మొట్టమొదటిదాన్ని గూర్చి నాలుగుమాటలు వ్రాస్తాను. కవిగావడానికి బుష్యంశ ఆవశ్యక 
మని చెప్పడంవల్ల మొదటి కవులు బుషులే అని వేటే చెప్పవలసివుండదు - వేదంలోకూడా 
కొంతభాగం బుష్నిపోక్తం వున్నట్టు కనపడుతుందిగాని, ఆ పక్షంలో వేదాలు అనాది లనే 
వాదానికి భంగం వస్తుంది కనక, ఆయా భాగాలు ఆయా బుషులు కనిపెట్టారుగాని 
రచించలేదని వ్యాఖ్యాతలు సమన్వయిస్తూ వచ్చారు. వేదాలు అనాదిగా వున్నాయని చెప్పేవారి 
వాదం స్టూలదృష్టులకు మూఢ నమ్మకంగా కనపడుతుందిగాని, తుట్టతుదకు నిల్సేది ఆ 
సిద్ధ్దాంతమేకాని యితరంకాదు. వేదంలో వుండే విశేషాలు పుచ్చుకొని బుషులు 
ధర్మశాస్తాలు, పురాణాలు రచించారు. పురాణగాథలన్నీ జరిగినవే అనుకోవడానికిస్నీ 
వీలు కనపడదు, జరగనివని అనుకోవడానికిన్నీ వీలు కనపడదు. ఆంజనేయులు నూజామడ 
సముద్రం వొక్క దాంటుగా దూంకాండా అంటే? (అయిదేళ్ల కృష్ణుడు గోవర్ధనం యెత్తడం 
వగయిరాలు చూ) మన మన శక్తులతో పోల్చి చూచుకుంటే విశ్వాస్యంగా కనపడదు. 
సంజీవి పర్వతం (అంతా కాదే అందాం) కొంతే అంటే? అవసరమైనంతేనా కొన్ని గంటల 
కాలంలో తేంగలిగాండా? అంటే? యింకా యీ యిరవయ్యో శతాబ్దంలో యేదో జవాబు 
(రేడియోలు విమానాలు వున్నాయికదా) చెప్పడానికి పూనుకోనేనా వచ్చునుగాని, లోంగడ 
వారికి ఆధారం లేదు కాని జనులయందు విశ్వాసరాహిత్య తీర్మానాలు లేకపోంబట్టి పెద్దలు 


214 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


చెప్పిన అంశాలను ప్రజలు- “విస్సన్న చెప్పినది వేద” మన్నట్టు విశ్వసించే తరగతిలో 
వుండేవారు. కనక, అప్పటి బోధకులకు ఆట్టే పరిశ్రమ కలిగేది కాదు. బుషులుగాని, 
కవులుగాని ఆయా గ్రంథాలలో చెప్పిన భాగాలు చాలాభాగం (మ. ధరణీ మందలి 
దిర్దిరం దిరిగెంబాతాళమ్ము ఘూర్దిల్లెలోనైన వన్నమాట) అతిశయోక్తి కింద జమకట్టుకుంటే- 
“నచ శంకా నచోత్తరం” గాని, ఆంజనేయులు సముద్రం దాంటి లంకలోకి వెళ్లడమూ, 
లంకా పట్టణం తగులపెట్టడమూ యివన్నీ అతిశయోక్తులుగానే సమన్వయించుకుంటే- 


ఉ. సీతయు లేదు రావణుని చెల్లెలు లే, దలరాముం డద్దిలో 
సేతువు గట్టలే, దతని చే దివిజారులు చావలేదు, సా 
కేతపురమ్ములే, దచటం గేకయపుత్రియు లేదు సర్వము 
న్నూ తనసృష్టియ యన జనుల్‌ విని నవ్వుదు రెమ్మొగమ్మునన్‌. 
(ఇటీవలిచర్య) 


కనుక, అస్నీ అతిశయోక్తులే అనుకోవడంకన్న అనాలోచితం వుండదు. కవులు 
యపట్నాన్ని గుణించి వర్ణిస్తారో ఆయా విశేషాలు అక్కడే వుంటాయని చెప్పలేంగాని, 
మటోచోటేనా అంతా కాకపోయినా చాలా భాగం వుండి తీరతాయి. (టాజ్బహల్‌ వగైరా 
చూ) కాళిదాసాదులకు మార్గదర్శకులు బుషులు, బుషులకు మార్గదర్శకాలు వేదాలు. 
భోజరాజు “మధుమయఫణితీనాం మార్గదర్శీ మహర్షి” అని వాల్మీకిని గూర్చి తన 
రామాయణ చంపులో కృతజ్ఞత్వాన్ని ప్రకటించి వున్నాడు. సామాన్యదృష్టితో చదువుకునే 
విద్యార్థులకూ, తత్తుల్యులుగానే వుండే పండితులకూ, కవులకూ, భోజచంపు రుచించినంత 
సొగసుగా వాల్మీకి కవిత్వం రుచించనిమాట సత్యం. దానిక్కారణం చెప్పవలసివస్తే యింతలో 
తేలదు. బుషులు చాలా తేలిక శైలిలో వ్రాస్తారు. తలచు అనుష్టుపులే వుపయోగిస్తారు. 
యిటీవలి కవులో ఆలా కాదు. దానికి భిన్నంగా ప్రవర్తిస్తారు. పంపా తీరంలో రాముడు 
వున్నప్పటి రామాయణ కవిత్వం చాలా ్రాఢంగా అలంకారభూయిష్టంగా వుంటుంది. 
కొన్ని భాగాలు పేలపిండి మాదిరిగా వుండేవిన్నీ వుంటాయి. పునరుక్తి భూయిష్టంగావుండే 
భాగాలున్నూ వుంటాయి బుషుల కవిత్వాలలో; అంత మాత్రం చేత బుషులకు యిమిడి 
సంగ్రహంగా రచించే శక్తి లేదనుకోవడంకంటే స్థూలదృష్టిత్వం వుండదు. ఆ పద్ధతిని 

© ల 

బ్రహ్మసూత్రాలూ, వ్యాకరణ సూత్రాలూ, రచించినవారు బుషులు కారనుకోవలసి వస్తుంది. 


అందుచేత బుషులు సర్వశక్తిసంపన్నులని వొప్పక తప్పదు. వారి రచనలో కవిత్వ విశేషాలన్నీ 
వుంటాయి. 


“నాలి. నృషిఃకురుతేకావ్యం” 215 


శ్లో. “సర్పాధినా ధౌషధినాధయుద్ద క్షుభ్యజ్ఞటా మండల గహ్వరాయ, 
తుభ్యంనమస్సుందరతాండవాయ యస్మి న్నిదం సంచవిచేతి సర్వమ్‌.” 


ఆయీ శ్లోకం వేదపాదస్తవంలోది, జైమినిమునికృతం. యిందులో మొట్టమొదటి 
విశేషణంలో యెంత అందంవుందో సహృదయులు పరిశీలించాలి. ఆ అందం సమాసంలో 
యిమిడిందంటే, మణీశ్లాఘ్యం. సాంబమూర్తి జడలో సర్పరాజున్నూూ చంద్రుండున్నూ 
యుద్ధం చేస్తున్నారంట! దానివల్ల బోలెడు గందరగోళం జరుగుతూ వుందంట! చంద్రుడికి 
సర్పానికీ పోట్లాట కారణం రాహువు సర్పరూంపుడే కదా! యెక్కడో వాక్కటికాదు, యిలాటివి 
యెన్నోశోకాలు బుషుల కవిత్వాలలో వుంటాయి. 


శ్లో “మృతా మోహమయీ మాతా జాతో బోధమయ స్సుతః, 
సూతక ద్వయసంవ్రాప్తా కథం సంధ్యా ముపాస్మహే?” 


యిది మై(త్రేయోపనిషత్తులో వున్న శ్లోకం. కవిత్వం యెంత రసవత్తరంగా వుందో, 
యెంత అలంకారమయంగా వుందో సహృదయులకి గోచరిస్తుంది. యిప్పటివారు వీట్లని 
(ఉపనిషత్తులు) నిన్న మొన్నటి వాట్లనుగా చెప్పటం వుంది. వేద ప్రామాణ్యవేత్తలు ఆలాటి 
కాలనిర్దేశాన్ని వినరు, వింటే చెవులు మూసుకుంటారు కూడాను. “యస్య నిశ్వసితం 
వేదాః?” అని మన ప్రాచీనులు విశ్వసిస్తారు. పరమాత్మకు ఆదిలేనట్టే, వెదాలక్కూడా 
ఆదిలేదనియ్యేవే వారి తాత్సర్యం. అట్టి అనాదిభూతమైన వేదంలో వుండే శ్లోకం యెంత 
మార్గప్రదర్శకంగా వుందో భావికవులకు పరిశీలిద్దాం, అజ్ఞానమయమైన తల్లి 
చనిపోయిందంట! (పాపం) పైగా జ్ఞానమయమైన పుత్రుండుకూడా జన్మించాండంట! 
ఆలా చూస్తే మృతాశౌచం (మైల) యిలాచూస్తే జాతాశౌచం (పురుడు) యిట్టి స్థితిలో 
సంధ్యా వందనం చేయడం యేలాగ? (జాతాశౌచ మృతా శౌచాలలో యేది తటస్థించినా, 
సంధ్యావందనం అసలే చేయకూడదని వొక మతం. అర్హ్యప్రదానం మట్టుకు చేసుకోవచ్చునని 
వొకమతం) సంధ్యావందనానికి నాయకమణి గాయత్రి. అపవిత్రస్థితిలో దాన్ని వుచ్చరించడం 
మహాదోషం. దాన్ని పురస్కరించుకొని పైశ్లోకార్ధం ప్రవర్తించింది. యెంత అందంగా వుందో 
చూడండి. దీన్ని కవిత్వరీత్యా విచారిస్తే వ్యాసం చాలా పెరుగుతుంది. అజ్ఞానావస్థలోవున్న 
కర్మఠరులకే కాని, జ్ఞానులకు సంధ్యావందనాదికంతో పనిలేదన్నది పిండితార్థం. యింకా 
బాగా వివరించవలసివస్తే సారాంశం ఈవిధంగా తేలుతుంది. సంధ్యావందనమనేది 
రోజులో యేవో కొన్ని గడియల కాలంలో మాత్రమే చేసుకొనేది. యితరకాలమంతా 
సాంసారికగోష్టిలో పడి విరామంలేక కొట్టుకొనే వాళ్లకి తరణోపాయంగా యేర్చడింది. 
జ్ఞానులంటే, సన్యాసులు సర్వదా ఓంకార (సర్వవేదసారభూత మన్నమాట) జపంతో 


216 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కాలక్షేపం చేస్తారు. వారికి దీనితో పనేముంటుందని చెప్పడానికి? వేదపురుషుండు 
జాతాశౌచామృతాశౌచాలతో సంబంధం కల్పి, యెంత చక్కగా చమత్మరించాందో. 
యింతకంటే, రసవత్తరంగా కాళిదాసాదులు చెప్పంగలరా? (బాణోచ్చిష్టమా, యీ జగత్తు 
వేదోచ్చిష్టమా?) దీన్ని బీజంగా వుంచుకునే అనుకుంటాను లీలాశుకుడు, 


శ్లో “సంధ్యావందన భద్ర మస్తుభవతే... 
స్మారంస్మార మఘం హరామి” 
అన్నాండు. సర్వకాల సర్వావస్థల యందున్నూ భగవన్నామాన్ని మనన చేసేవాళ్లకోసం 
సంధ్యావందనాదికం పుట్టలేదన్నది పరమార్ధం. దాన్నే వేదపురుషుడు (ఆదిమకవి) పూర్వోక్త 
రీత్యా చమత్కరించాడు. సాహిత్య రత్నాకరకర్త అలంకారాలన్నిటికీ వేదంలోనే బీజాలు 
వున్నాయని వ్యాఖ్యానించాడు యీ ఘట్టంలోదే యిదిన్నీ. 
శ్లో, హృదాకాశే చిదాదిత్య । స్సదా భాసతి భాసతే. 
నా౭_స్తమేతి నచోదేతి । కథం సంధ్యా ముపాస్మహే?” 


సంధ్యావందనానికి యేర్చజిచిన కాలమేమోసూర్యోదయ సూర్యాస్తమయాలు. 
స్టూలదృష్టా కనపడే సూర్యుందికి ఉదయాస్తమయాలువుంటే వున్నాయిగాని, జ్ఞానసూర్యుందు 
హృదయమనే ఆకాశమందు సర్వకాల సర్వావస్టలయందూ వొకటే విధంగా (ప్రకాశిస్తూ 
వుంటే, సంధ్యావందనం చేయడం యేలాగ? అన్నాడు. వెనకటి శ్లోకానికీ దీనికీ రచనలో 
కొంచెం భేదం కనపడుతూ వున్నా తాత్పర్యంలో భేదంలేదు. అవ్వాగుజ్ఞమూ వకటే. 
(ప్రమాణానా మనేకత్వే౭_పి ప్రమేయస్యై కత్వాత్‌) కొన్ని శ్లోకాలు కొంత మార్పుతోనున్నూ. 
కొన్ని యథామాతృకంగా నున్నూ బుషులు (కాళిదాసాదులు కూడా) అనువదించుకున్నారు. 


శో... “మన ఏవ మనుష్యాణాం । కారణం బంధమోక్షయోః” 
యిది అమృతబిందూపనిషత్తులో యేలావుందో, భగవద్దీతలోనూ ఆలాగే వుంది. 
శ్లో. “యదా చర్మవదాకాశం । వేష్టయిష్యంతి మానవాః, 

తదా శివ మవిజ్ఞాయ । దుఃఖస్యా౭_ న్లో భవిష్యతి” 


యిది శ్వేతాశ్వతరోపనిషత్తులో ఏలావుందో, దేవీభాగవత సప్తమ స్మంధంలోనూ, 
ఆలాగే వుంది. ధర్మాన్ని చుట్టచుట్టి (చంకని పెట్టుకొన్నట్టన్నమాట) నట్టు ఆకాశాన్ని చుట్టగా 
చుట్టగలిగినవాళ్లకు శివపరిజ్ఞానం లేకుండానే దుఃఖనివృత్తి కలుగుతుంది అని దీని అర్థం. 
తాత్సర్యమో, అది యేలా అసంభవమో; యిదిన్నీ ఆలాగే అసంభవం అని తేలుతుంది. 


“నాల. నృషిఃకురుతేకావ్యం” 217 


“మరువ దుశీనరేష జలం” అన్న మాదిరిని సమన్వయించుకోవాలి. ఉశీనరదేశాల్లో నీటి 
సదుపాయం యేలా వుంటుందని ప్రశ్నిస్తే - మరుప్రదేశంలో వున్నట్లే అని జవాబు. 
మరుప్రదేశం (అరేబియా యిసుకపఖ్ది)లో జలమేలా దుర్గ్లభమో? ఆలాగే ఉశీనరదేశంలోనూ 
దుర్లభమని ఫలితార్ధం. లేదని చెప్పడానికి వుందని జవాబు చెప్పినా ఫలితార్థం లేకపోవడమే 
పయిశ్లోకం. యథామాతృకంగానే వ్యాసులవా రనువదించి వున్నారని లోంగడ వ్రాసే 
వున్నాను. యింతమాత్రంచేత గ్రంథ చోరత్వాన్ని ఆపాదించకూడదు. ఆ విషయం వేదంలో 
వున్నట్టుగానే వుటంకిస్తే, మణీ ప్రమాణ ప్రమితంగా వుంటుందని ఆలా చేసి వుంటారు. 
కొన్ని యత్మించితు మార్చుతోటీ వుంటాయి - చూపుతాను. 


శ్లో. “ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతేచ వసతి విజ్ఞానమ్‌.” 


యీ శ్లోకం యింతమట్టుకు యథామాతృకంగానూ ఉత్తరార్ధం పదాలు కొంచెం 
తాబుమాటుగా (అర్థం వొకటి) నున్నూ వుపనిషత్తు నుంచే దేవీభాగవతంలో 
అనువదింపంబడివుంది. యింకా యిలాటివెన్నో కనపడతాయి. ఇది విషయాంతరం. 
బుషుల కవిత్వాలలో కూడా ఎన్నో చమత్కారాలు కనపడతాయనేది వ్యక్తవ్యాంశం, 


శ్లో. “మాతామహ మహాశైలం, మహాస్త దపితామహమ్‌ 


కారణం జగతాం వందే కంఠా దుపరి వారణమ్‌.” 


ఇదిన్నీ జైమినీ విరచితమే. దీనిలో శబ్ద చమత్మారమే కాదు, అర్థచమత్మారమున్నూ 
వుంది. దీని పూర్వార్థంలో మ-హ, అనే అక్షరద్వయం నాలుగుమాట్లు ఆవృత్తమయింది. 
ఉత్తరార్థంలో - రణం - ద్విరావృత్త మయింది. అర్థంలోనో? మాతామహుండే 
వున్నాండుగాని, ఆ తేజస్సుకు పితామహుండు లేండంట! యిదీ యిందులో చమత్కారం. 
పార్వతీ కల్పిత పుత్రుందైన గణపతికి తాత (మాతామహుండు) హిమవంతుడు గావచ్చును 
గాని పితామహుండెక్కడ దొరుకుతాడు? శివుడు కూడా యెవరికేనా కొడుకుగా వుండేపక్షంలో 
గణేశ్వరుండికి పితామహుండు వుండివుందేవాండు. ఈశ్లోకంలో చేస్తే కొన్ని శంకలు 
చేయవచ్చు. అవి వెల్టిగా వుంటాయి. ఆ వెల్టిశంకల స్వరూపం కొంచెం చూపుతాను. 
సర్వాదిగా వుండే పరశక్తికి హిమవంతుడు తండ్రిగా వున్నట్టె, యీశ్వరుడికి కూడా 
బ్రహ్మ తండ్రి కావచ్చునుగదా? దీనికి పురాణగాథ ఆధారం వుంది. ఆ పక్షంలో 
మాతామహుడింతోపాటు గణపతికి పితామహుడు కూడా వుండవచ్చునే అంటే వినండి. 
(గ్రంథకర్త పరమశివుణ్ణి వుద్దేశించి ఆలా చమత్కరించాండుగాని శివుని అంశంవల్ల 
అవతరించిన రు(ద్రులను కాదంటే సరిపోతుంది. కవి వుద్దేశాన్ని పట్టి వ్యాఖ్యాతలు 
ప్రవర్తించాలి. వక్తవ్యాంశం కాళిదాసాదుల కవిత్వాలలోనే కాక, చమత్మారాలు బుషుల 


218 కధలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాసి 


కవిత్వాలలో కూడా వుంటాయన్నదే. ఆ యీ శబ్దిచిత్రాలుగాని, అర్ధచిత్రాలుగాని బుషులు 
అంతో యింతో సూచిస్తే యిటీవల వాట్లను తదితర కవులు విస్తరించారనేది పరమార్ధం. 
వొక్క బంధకవిత్వం మాత్రం బుషుల కవిత్వంలో ఎక్కడా వున్నట్టు తోంచదు. అక్షరాలు 
విడందీయడమూ వాక్కొక్క అక్షరానికి వాక్కొక్క అర్ధం చెప్పడమూ వేదంలోనే కనబడుతుంది. 
అవధూతోపనిషత్తులో - 


శ్లో. అక్షరత్వాత్‌ (అ) వరేణ్యత్వాత్‌ (వ) 
ధూతసంసార బంధనాత్‌ (ధూ) 
తత్త్వమస్యాది లక్ష్యత్వాత్‌ (త) 
అవధూత ఇతీర్యతే.” 
అని వొక్కొక్క అక్షరమే విడందీసి, వ్యాఖ్యానించే మాదిరిని కూడా చెప్పడం 
సూచింపంబడింది. సర్వవేదసార భూతంగా వుండే ఓంకారానికి వ్యాఖ్యానించడం యీ 
మార్గంలోనే బుషులు చూపి వున్నారు. అయితే వాక్కొక్కరు వాక్కొక్క మార్గంతొక్కి 
వ్యాఖ్యానించారు. కాని అందటూ అక్షరాలు విడదీయడంలో యేకీభవించే వున్నారు. కొందరు 
శివాధిక్యాన్ని కొందరు కేశవాధిక్యాన్ని - కొందరు శక్త్యాధిక్యాన్ని - యిలా వారి వార్‌ 
మతాన్ని పోషించుకుంటూ వ్యాఖ్యానించి వున్నారు - దేవీ భాగవతం శక్తి ప్రాధాన్యాన్ని 
వివరించేదికనక, అందులో యీ విధంగా వుంది. 


శా. ఓంకారమ్మున నాద్యకారమున వాచ్యుం డయ్యజుం, డయ్యుకా, 
రాంకుం డాతని తండ్రి విష్ణువు, మకారాంకుండు శంభుండు త, 
త్సంకేతమ్మున నుత్తరోత్తరము ్రాశస్తృమ్ము వాటిల్లు ని 
శృంకన్‌ బైదగు నర్ధమాత్ర చెలంగున్‌ శక్తిస్వరూపమ్ముగన్‌.” 


ఆయీ పద్యం సంస్కృతానికి మా (తి. వెం) అనువాదం. ఓంకారంలో (అ. ఉ. మ్‌) 
అకారోకారమకారాలు మాత్రమే స్టూలదృష్ట్వా శ్రుతమవుతూ వున్నాయి. మూండక్షరాలు 
ముగ్గురుమూర్తులకూ వాచకాలుగా వుపనిషత్తులు కొన్ని వ్యాఖ్యానించాయి, కొన్ని మాత్రం 
మూండక్షరాలూ కాక, పైని అర్ధమాత్రంకూడా శ్రుతమవుతూందనిన్నీ ఆ అర్ధమాత్రత్రిమూర్త 
తీతమైన శక్తికి వాచకమనిన్నీ వ్యాఖ్యానించాయి. దేవీ భాగవతం తుట్టతుది వ్యాఖ్యానాన్ని 
బట్టి ప్రవర్తించింది. లలితాదివ్య సహస్రనామాల్లో “అర్ధమాత్రార్ధరూపిణీ” అని వుండడం 
దీన్నిబట్టే అనుకుంటాను. అర్ధమాత్రేమిటో, తత్స్వరూపమేమిటో ఆయీ రహస్యం ము 
యోగులకేగాని అనుభవంలేని పండితులకు గోచరించేటట్టు లేదు. నేను జగత్రసిద్దులయిన 


“నాలి. నృషికురుతేకావ్యం” 219 


పండితులను యీ విషయం ప్రశ్నిస్తే తేలింది కాదు. అప్పుడు యోగులకు గాని ఇది 
తెలియదనుకున్నాను. సరే! ఇది విషయాంతరం. ఆక్షరాక్షరనికీ విడందీసి వ్యాఖ్యానించే 
మర్యాద వేదంనుంచి వచ్చిందేకాని, యిటివలి కవులు కల్పించింది కాదని దీని వల్ల 
స్పష్టమయింది. (వాకటేమిటి? మన విజ్ఞానం సర్వమూ వేదమూలకమే) కాని, యీ 
మార్గం కావ్యకవిత్వంలో యెక్కడో తప్ప కవులు ఆమోదించలేదు. భారవి ప్రథమసర్లలో 
“తవాభిధానాత్‌” అన్నచోట “తశ్చ వశ్చ” అని తకారవకారాలకి ద్వంద్వ సమాసంచేసి, 
తార్జ్యవాసుకులని (నామైకదేశే నామగ్రహణం) వ్యాఖ్యానించడం అందరూ యొటింగిందే: 
ఆ వ్యాఖ్యానం కేవలవ్యాఖ్యాత కల్పితమో, (గ్రంథకర్త వుద్దేశమో? సహృదయులు గుటితిస్తారు. 
కవితా సంప్రదాయంలో ఈలాటి పంథా కూడా వకటి వున్నప్పటికీ కవుల ప్రవర్తనంవల్ల 
దీనికి వైరళ్యం స్పష్టపడుతూ వుంది. కనక, ఇది బుషులు సూచించినదే అయినా, కవులకు 
ఆదరణీయం కాకపోయిందని మనం తెలుసుకోవాలి. (వె = వెయ్యేళ్లు, ధ = ధనంతో, వ 
= వర్టిల్లుము అనేది దీన్నిబట్టి పుట్టిందే) కొన్ని అక్షరాలు చేరి అయిన రామాదిశబ్లాలకే 
కాక, ప్రతి అక్షరానికీ కూడా అర్దం వుండడం మహాభాష్యకారులే అంగీకరించారు. 
(అర్జవంతో వర్ణాః యూపస్సూపః కూః) ఆయితే, ఆయీ భాష్యం ప్రకృతానికి 
అనుకూలించేదేనా? అంటారేమో, యే కొంచెమో సందర్చిస్తుందెమోగాని (ద్రావిడ 
ప్రాణాయామంగా అన్నమాట) నేరుగా సంబంధించదని యెలుంగుదును. వొక్క అక్షరాన్ని 
తీసి దాని స్థానంలో ఇంకో అక్షరాన్ని ఆదేశించినంతలో యెంతో మార్పు కలుగుతుందని 
తెల్పడానికే యీభాష్యం పుట్టింది. ఆ పక్షంలో అట్టి విలక్షణశక్త్‌ యేకైకాక్షరమందు 
వుండితీరాలి కదా ఆని నేను ఆ భావాన్ని వుదాహరించాను. భాష్యందాంకా యెందుకు? 
ప్రస్తుతాంశానికి నానార్ధ రత్నమాల చాలదా? ఆ నిఘంటువులో అకారాదులకు యెన్నెన్నో 
అర్థాలు వ్రాయడానికి ఆధారమేమి? బుషుల పోకడలే. యెన్ని విధాల జూచినా 
బుషులకూ, కవులకూ పరస్పర బాంధవ్యం స్ఫురిస్తూనే వుంటుంది. భావనా శక్తి 
బుషులయందు చాలాప్రబలంగా వుంటుంది. అంతో యింతో యీ శక్తి ప్రతీకవియందూ 
వుంటుంది. బుషులకు వేదం ఆధారం, కవులకు బుషులు ఆధారం, అస్మదాదులకు 
కాళీదాసాదులున్నూ, బుషులూ కూడా ఆధారం. కొందజు పద్యాలకి పద్యాలే, 
చరణాలకిచరణాలే పూర్వ కవులవి తమకవిత్వంలో పెట్టుకుంటారు. కొందటబు కొంచెం 
తలవిజుపులతో పెట్టుకుంటారు. యివి రెండూకూడా ఆక్షేపజీయాలే. లోంగడ 
అమృతవిందూపనిషత్తునుంచి “ఘృతమివపయసినిగూఢం” అనే శ్లోకంయొక్క పూర్వార్థాన్ని 


మాత్రం వుదాహరించాను. వుత్తరార్థం వుడాహరిస్తాను. “సతతం మనసి మధయితవ్యం 


220 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్టి 


మనోమంథానభూలేన” ఇది వుపనిషత్సాఠరం. దేవీభాగవతంలోనో? “సతతం 
మంధయితవ్యం మనసా మంథానభూతేన” అని వుంది. యింకా మణికొన్ని యీలాలీవి 
వున్నాయి. శ్రుతులను అనువదించే విషయంలో యత్కించిద్భేదంగానో, యథామాతృకం 
గానో అనువదించడం గత్యంతరాభావాత్‌ ఆక్షేపణీయంకాదు గాని కల్పనలు మాత్రం 
వొక కవిని మటౌకకవి అనువదిస్తే గ్రంథచోరుండు కాకపోండు. శ్రీనాథుని పద్యాలమాదిరిని 
'పెద్దన్నగారి పద్యాలనడక వుండడంగాని, తిక్కన్నగారి పద్యాలమాదిరిని శ్రీనాథుని 
పద్యాలనడక వుండడంగాని ఆక్షేపణీయం కాదు. ఆలా అయ్యేపక్షంలో యెవండూ 
కవిత్వానికంటూ కలం చేతపట్టడానికే వీలు పడదు. ఆయీ తాత్పర్యం మనస్సులో 
పెట్టుకునియ్యవే వొకమహాకవి - చ. “హృదయగతిన్‌ బురాతన కవీశ్వరు లేగని త్రోవ 
లేదు నే - తదనుగతిన్‌ రచించు కృతితాత్వికులన్‌ గరగింపకుండునే! మదగజరాజయాన 
మదమంథర బంధురయాన మానములొ అని సమాధానం చెప్పాండు. కవిత్వం పుట్టింది 
మొదలు యిష్పటిదాంకా ప్రస్తుతవిషయంలో యింత చక్కని సమాధానం యెవ్వరూ 
చెప్పలేదు, కేవలపట్టపగటి దొంగతనాలు కనంబడుతూనే వుంటాయి. అవే ఆక్షేపజీయాల 
గాని, యేమాత్రమో పోలిక వున్నంత మాత్రంచేత అక్షేపజీయంకాదు. యేదేనా అలంకారం 
వచ్చేటట్టు యేకవేనా యేపద్యమోవ్రాస్తే, ఆ పోలిక యితర కవుల కవిత్వంలో ఆలా 
వుందంగా అలంకార శాస్త్ర (ప్రతాపరుద్రీయాదులలో) we ననా -వ్రరిదక 
తప్పదుగదా? ఆ పక్షంలో అదిమాత్రం గ్రంథచౌర్యంకిందకి రాదా! అందుచేత కవులమ్‌ంద 


యీ దౌంగతనాన్ని ఆపాదించేవారు చాలా కా ఆపాదించకూడదు. 


శు ర స ఆ క్‌ ఆ క ఈ gp మిషా 
నన్నియిగాలు “నించుమనంబు" అనేమాట వాడివున్నారు. తిక్షన్నగారున్నూ వాడివన్నారు 
Oo మ అ లౌ 
an కి ఐ న క్‌ ఇ స న Ud జానా య 
ష్టాన్ని అంతలోనే (్రంధిచార్యాన్ని ఆపాదించదమా? యింతేకాడు యెజ్లన్నగారు 
“ee pt 
నక. 
ఇరా NN వ చచ & © ర ఆది టి? 
వ్‌ Se toy యఇయుియు కిర్తనీయముతండీ! 
పా వ తచ్వైు PR క ఇవ అం నెను అనై పము సం 
చొళ కొ ఇ ew గల వవ వా. చుకొంచె అ సన... అకాల ర క్‌ అ వ్‌ 
నచ చో ళా కు బే 
ఆ ఆ చ్లా NU అ ఇర Nias వ్యాక ఇ ఇ > కాజ వి ఆను. 
స్నా చూచినట్ట జ్ఞావేకం. యిదికూడా (గ్రంధచౌరూంగా భావించరాదు 
no) »« 
: - స న ; 
యుచేమెనాకలానక్తి సెం చా వచా. నర 
— తెలు ప ఎ _ క = 


ఇ బమ్మిటా లీ అ అంతా 'తైంచె జు 
అ 
అ జజ త ఇం క్త 
నం కవులు గారు అని బ్రఫచార్వాన్ని అహాదించ 
మ 


పు హూర్నుకంగా కాన్రవై్వైనా మెవర్షిక్తి చచ్చి 


“నాలి. నృషికురుతేకావ్యం” 291 


వారికి వారికవిత్వప్పోలికలు కొంచెం కవిత్వంలో పడక మానవు. కాళిదాసంతవాండికే 
యీవిషయం అనుల్లంఘనీయంగా కనపడితే, యితరుల మాట చెప్పేదేమిటి? ప్రాచీనంగా 
వుండే కవుల కవిత్వాలను అనుకరించడం అనాదిగా వున్నట్టే కనపడుతుంది గాని, కొందు 
సమకాలీనుల కవిత్వాలను కూడా అనుకరించడం మాత్రమే కాదు, తలవిజుపుళ్లు పెట్టి, 
ప్రచురించుకోవడం కూడా కనపడుతుంది. (గంథచౌర్యంకింద అలాంటి దాన్ని చేర్చవలసి 
వుంటుంది. బుష్యంశ సంభూతులైన మహాకవులెవ్వరూ యీలాటి అనుచితప్పని చేయరు. 
నమః కవిభ్యః. 


222 


కవుల కష్టసుఖములు 


నాయెటింగిన కష్టసుఖాలనుగూర్చి శిష్యప్రశిష్యులకూ, ఏకలవ్యశిష్యులకూ కొంచెం 
వ్యాఖ్యానించడం చాలా ఆవశ్యకమంటూ ఆంధ్రపటత్రికాధిపతి తజచు హెచ్చరిస్తూ వుంటారు. 
ఆయన యీ విధంగా నన్ను (ప్రోత్స హించడానికి కారణం నావార్దక్యమే. అయితే 
యేకొంచెమో మిగిలి వున్నాయేమో కాని తక్కినవి అక్కడక్కడ చాలాభాగం వ్యాకరించె 
వున్నాను. 


రచన అనేది సుబోధంగా వుండా లనునది ముందు జనించి పిమ్మట నా జననమని 
నన్ను మన్నించువారు సంభావింతురుగాక. యేమంటే కవిత్వమనేది తన మనస్సు లో 
వుండే అభిప్రాయాన్ని యితరులకు తెలుపుడు చేయడానికి పుట్టింది కాబట్టిన్నీ ఆ యితరులలో 
భాషాపాండిత్యం యెక్కువగా వున్నవారే కాక, తక్కువగా వున్నవారూ వుంటారు కనుకనున్నూ 
యీ అభిప్రాయం పండితులలో చాలామందికి రుచించదు. 


“ఉద్దామద్యుమణిద్యుతి వ్యతికర 'ప్రక్రీడదర్కోపల 
జ్వాలాజాలజటాల జాబ్దలతటీ నిష్కాజకోయష్టయః” 
యీశైలి వారి నోటికి రుచించినట్లు- 


“శైశవే£. భ్యస్తవిద్యానామ్‌” 
“రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాతృ్మజాం 
అయోధ్యా మటవీం విద్ధి గచ్చ తాత యథాసుఖం.” 


ఆయీ శైలి రుచించదు. బాల్యంలో నేనుకూడా ఆ త్రోవలోనే సంచరించానుగాన 
యౌవన మంకురించు రోజులలోనే నా రచనకు వార్ధక్యం ప్రారంభమై దానికి సూచకంగా. 


తే.గీ. తనకు నాల్గునిఘంటు పదములు వచ్చు 
ననుచు బదిమందికిని దెలియంగ మాటు 
మూలపదములు గుప్పిన ముచ్చటగునె? 
ప్రతిపదమ్మున రస ముట్టీపడినంగాక.” 


కవుల ష్టసుఖములు 223 


ఆయీ పద్యాన్ని చెప్పించి యిట్టి రచనవలన పేరుప్రతిష్టలు గడించిన మహనీయుల 
నామములను, 


సీ నన్నయకవి పెట్టినాండుకదా? తిక్క 
నాది కవీంద్రుల కాదిభిక్ష... 


గీ. వారలును వారిమార్గమ్ముగోరి యాంధ్ర 
కృతుల నొనరించి బహుబహూకృతుల నలరు 
వారలును మాకు బూజ్యులు వారికన్న 
నితరకవిసత్తముల జోలియేలమాకు?” 


అనేపద్యంలో మజ్దళార్ధంగా యేకరు పెట్టించి, లోకంలో నూటికి తొంభైమంది 
మెచ్చుకునే రచన వసుచరిత్ర మనుచరిత్రకంటె కొంత లొచ్చు వాదంలోకి దింపింది. 
కాని ఈ వాదం యెంతేనా యుక్తం న్యాయం కాకపోదుగాని ఆత్మైకవేద్యంగావుండే యా 
విషయం (ప్రతివాదులు యెంతో సహృదయులుగా వుంటేనే తప్ప జయం దుర్లభం. 


భట్టుమూర్తిరచనలో పెద్దన్నగారి రచనవంటి రచన క్వాచిత్మంగా 
“మాయాశీలురు చంచలాత్యులు... మహీపాలు ర్మహావైభవ 
శ్రీయోగాంధులు చెప్పనేల? మగవారి న్నమ్మంగా వచ్చునే.” 
“పకపకనవ్వి యోవసు నృపాలక? బాలికదూటెదేల? 


సుదతిన్‌ మనోజుబారికి నెజిజేసి లోం గనికరింపని వారివి గాక నేరముల్‌” 
“ఆ పద్మోదృవునోలగంబునకు... దా రోపోరా!.... 

యే పద్మాసనం జూచినన్‌ జెలియ, నిన్నీక్షించినట్లుండ దే 

లా? పల్మాటలు పూర్వజన్యకృతముల్‌ గాంబోలు నీనెయ్యముల్‌” 


నెలతలలో 6ద్రిలోకనుత నిర్మలకీ ర్తికలాప ధన్య యీ 
కులగిరి రాజకన్య... వేడుకమీ కచిరంబ కల్గెడున్‌.” 


నానాగాయన గాయనీమణుల గానం బుర్వి నాలింపమో... వినమో? అందైన 
నెందైన నెందైన విందై నాదంబొనంగూర్చునే...” 


ఆయీ పద్యాలే కాదు. మటికొన్నికూడా అప్రయత్నసిద్ధమైన ధాటిలో భట్టుమూర్తివి 
పెద్దన్నగారి - 


224 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


“ఈ పాండిత్యము నీకుందక్క మణి యొందేంగంటిమే... 
....పం క్తి కివెపో? మీ సంప్రదాయార్ధముల్‌.” 


పద్యాలమాదిరివి వుంటాయి కాని యెక్కడో కొంచెం శబ్బాలంకారానికో, మలో 
విశేషానికో యత్నించినట్లు గోచరిస్తుంది. పెద్దన్నగారో- 


“అబ్బురపాటుతోడ నయనాంబుజముల్‌... ... చూచె నలకూబరసన్నిభు...” 


ఎన్నిభవమ్ములన్‌ గలుగు నిక్షుశ రాసనసాయక వ్యథా 
ఖిన్నతవాడి వత్తలయి కేలంగపోలములాని... పయిగాలి సోంకినన్‌ 
వెన్నవలెన్‌ గరంగు నలివేణులం గౌంగిటం జేర్చు, భాగ్యముల్‌.” 


ఈ చర్చలోకి దిగితే యెంతో సహృదయతవుండాలి. కనక యింతతో ఆపినా 
విద్యావంశం వారికిచ్చే నా సలహా, లేదా సందేశం యేమిటంటే “కవియశః ప్రార్థులైన 
ధీమంతులారా! మీరు పెద్దన్నగారి రచన ఒజ్జబంతి (వరవడి) గాం బెట్టుకుంటే కొంత 
గాకపోతే కొంతేనా రసజ్ఞ లోకంయొక్క “రసనలె ఆకులయి” గా నుంటారేమోకాని 
వసుచరిత్రను వరవడిగా పెట్టుకుని రచన సాగించే పక్షంలో లాభం లేదనియ్యేవే. వసుచరిత్ర 
రచనలోని ప్రతి అక్షరాన్ని అనుకరించిన వారెవరో నేంటివరకెవరు గాని పేరు ప్రతిష్టలు 
గడించినట్లులేదు. ఇది నా అనుభూతి; మీకు వివరిస్తూన్నాను. 


ఉ॥ (యొక్కిన నెవ్వ రేమనండు మోమటువెట్టుక చక్క బోయె... వీండెక్కడి 
వైష్టవుండు... మన మేటికి మొైొక్కితి మమ్మ! అక్కటా... నిద్దరవోయినవాని 
కాళ్లకున్‌.” 

ప్రకటజితేంద్రియుల్‌... స్త్రీలకు వశు లంతకన్న... మగకచ్చ బిగ్గకట్టుకొనంగ 


నీతండెంత శుకుండో? హనుమంతుండొ? భీష్ముండో? వినాయకుండొ? 
తలంచుకో...” 


చ। 


“అకలంకస్థితి నాంటనుండియును శూ 
ద్రాన్నంబు వర్ణించి మా 

ధుకర ప్రక్రియ బ్రాహ్మణాన్న మె భుజిం 
తున్‌... స్వయంపాకంబు శ్రీరంగశా 


యి కృపన్‌ వెళ్లెదినంబు లీక్రియను స్వా 
మీ? నేంటిపర్యంతమున్‌.” 


కవుల కష్టసుఖములు 225 


శా. “ఆ విప్రోత్తము వజపంజరనిభంబై నిశ్చలంబైన స 
ద్భావంబు... పూవై తన్మకరందమైకరగెంబోపో నీటికిన్‌ బల్చనై.” 


ఆయీ సారంగు తమ్మయ్య కవీంద్రుడు యెవరినీవరవడిగా పెట్టుకొన్నట్లు నాకు 
గోచరించదు. (శ్రావ్యమైన ధోరణిలో యావత్తూ సాగించాడు. యితని కితండేసాటి. 
మనువస్వాది చరిత్రలున్నా యితని రచన పరఠించేవారు చాలామంది వుంటారు. 


“వలపించుటే కాని వలచి దక్కవుగదా 
కుసుమబాణునికైనం గోమలాంగి! 
బయటిమాటలెకాని భావమీయవుగదా 
అల కళానిధికైన నలరుబోడి!...” 
“కొడుకులు గల్గుదాంక నొక కొన్ని దినమ్ములు చింత... ... 
. తను నోలి భజించని చింత తండ్రి కె 
హల జింత సేయుదురు పుత్రులు శత్రులుగాక మిత్రులే.” 


ఆయీ పద్యాలు కవిరాజమనోరంజనంలోనివి. కనుపర్తి అబ్బయామాత్యుని రచన. 
యితండు పేరుదగ్గిరనుంచినిన్నీ, కవికర్ణరసాయనాన్ని (సంకుసాల కవికృతం, 
అనుసరించినట్లు స్టూలదృష్టికి గోచరించినా, అతని రచన కన్న యితని రచనే మృదువైనది. 
కొన్ని ఘట్టాలు చదివితీరాలి. యే కొన్ని పద్యాలలోనో, యితరుల పద్యాలబోలిక లుండిన 
నుండుంగాక. అంతమాత్రం చేత కవిని సహృదయులు తోసిరా జనరు. అసలు [గ్రంథకర్త 
స్వకపోల కల్పితం కూడా కొంత వున్నదా, లేదా అని పరిశీలించాలి. భవతు. వుపక్రమించి 
నది కవుల కష్టసుఖాలు. వ్రాస్తూవున్నది మజొకటీ కావడం లేదు గదా? లేదు. ఏ రచయితను 
గూర్చికాని మీరు (మిడిమిడి జ్ఞానంతో) ఆక్షేపించకండి. అందులోనూ తెలుగురచన 
విషయంలో మణీ జాగ్రత్తగా వుండాలి సుమండీ! 


“తెలుంగు తెలుగంని యద్దాన దిగుటెకాని 
సంస్కృతమ్మునకన్న కష్టమ్ము హెచ్చు” 
యీ మాట నేను యెంతో అనుభవం మీద వ్రాసిందిగా తెలుసుకోండి. 


“కేవలగ్రామ్యపదముల నేవగించి 
జనులు వాడెడి పదములు సమ్మతములు 
కలవు లేవని పెనగ శక్యంబె? భార 
తాదులను లేని పదములు నవనిగలవె.” 
(దేవీ భాగ. 1 స్కం. చూ.) 


296 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వ వేంకటశాస్త్రి 


యీ చిన్న పద్యానికి వివరణం వ్రాయవలసివస్తే, గతం గతమైనా వున్న 
ఆయుర్గాయంచాలదు. సంస్కృతానికి ఘంటాపథా లెన్నో వున్నాయి. తెలుక్కి కేవలం 
దడియీతే తప్ప గతిలేదు. యెందటో దీనిలో బొందబడ్డ వారున్నారు. దీనిబండారం 
యావత్తూ లక్ష్యజ్ఞానాన్ని పురస్కరించుకొని వుంటుంది. ఆ యీ జ్ఞానం నూట నాట 
యెవరికో గాని వుండదు. గొప్ప గొప్ప లక్షణజ్ఞలందణూ తుదకి మహాభాష్యకారులు 
సహా లక్ష్యజ్ఞానానికే గౌరవాన్ని సూచించారు. యెంతసేపూ మీరు లక్ష్యజ్ఞానానికే 
ప్రయత్నించండి. లక్షణజ్ఞానం యెంత వున్నా చాలును. 


“వైయాకరణాః పిశాచాః ప్రయోగమంత్రేణనివారణీయాః” 

యింకొకటి యెందటినో తెలుగు కవులను పొరపెడుతూవున్న రహస్యం నేను మీకు 
సందేశిస్తున్నాను. యిది తెలుగు చెప్పేవారు సంస్కృతం చెప్పడం ఆరంభిస్తే 
తటస్థపడుతుంది. గణాలు వగైరా తెలుక్కీ గీర్వాణానికీ వొకటే రీతిని వుంటాయి. కాని, 
వొక్క విషయంలో మాత్రం చాలా భిన్నంగా వుంటుంది. తెలుగుకవి తత్సమ సమాసం 
నాలుగు చరణాలూ కలిపి రచించినా ఆక్షేపించేవారుండరు (అట జని కాంచె భూమి 
సురుండంబర... కలాపిజాలమున్‌... చూ.) గాని సంస్క్రతరచనలో ఆ ధోరణి తగిలితే 
చాలా అపహాస్యాస్పద మవుతుంది. సమాసమే కాదు. సంధికూడా అంతే. సంధికి 
ఉదాహరణం; 


“శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామామ్‌ 
అరవిందసమాన సుందరాస్యా మరవిందాసన సుందరీ ముపాసే.” 
ఆయీ శ్లోకంలో ద్వితీయచరణాంత్యం “రామామ్‌” అన్న దానికిన్నీ 


“అరవిందసమాన” అనే దానికిన్నీ సంధిచేయలేదు. చేస్తేనో శుద్ధతప్పు. 
“అర్థాంతవర్ణ మఖిలేష్వపి వృత్తకేషు” 
అని వుంది. దీని వుత్తరార్థం నా కిప్పటికిరాదు. నాకు చెప్పినవారికి వచ్చివుంటుంది. 
నేను చదువుకోడానికి కాశీ వెళ్లివచ్చిన కొత్తజికంలో (అహమేవ పండితః) వొక 
అష్టావధాన సభలో ప్రసక్తాను ప్రసక్తంగా అంతకు కొద్ది మాసాలనాండు పోటాపోటీగా 
గణేశ్వరునిమీంద ఆరభటీవృత్తిలో రచించిన శార్వూలవి క్రీడితశ్లోకాలు నాల్గు చరణాలకూ 
సమాసం కల్పినవి చదివేటప్పటికి సంప్రదాయజ్ఞలైన వొకానొక వృద్దులు “నాయనా. 


ఆసమాసం సంప్రదాయం యొజింగినవారు అంగీకరించరు” అన్నారు. నేను ఆయన్ని 
బుకాయించి “అయ్యా! యిది తెలుంగనుకున్నారేమో? సంస్కృతం. మీకు విషయం కాదు.” 


కవుల కష్టసుఖములు 227 


అనేటప్పటికి తెలుగులో తప్ప సంస్కృతంలో విశేషించి ప్రవేశంలేని ఆయన పాపం, 
(వీడితో టేమిటని) వూరుకున్నారు. సభలో మట్టుకు ఆయన్ని బుకాయించినా నాకు ఆయన 
ఆక్షేపణ సరియైనదే యేమో అనే శంక మాత్రం బాధిస్తూనే వుండడంచేత యెక్కడేనా నా 
శ్లోకంమాదిరి సమాసం కల్పినవి, లేదా, సంధి కల్పినవి మహాకవిప్రయోగాలు 
దొరుకుతాయేమో అని యొంతో (శ్రద్దగా గాలించడమే కాదు, కొందటు పండితులను 
ప్రశ్నించాను కూడా. కాని నా సందేహం తీరనేలేదు. తుదకు అప్పటి నివాసగ్రామం 
యింజరానికి సుమారు కోసుదూరంలో వున్న కోలంకగ్రామకాపురస్టులు, శ్రీగోవిందవర్హుల 
రాజన్న శాస్తుల్లుగారు నా సందేహాన్ని తీర్చారు. వారుదాహరించిన కారికను (అర్జాంత 
వర్ణం)లోగడ వుదాహరించే వున్నానుగదా? తెలుగులో ధారాళంగా కవిత్వం చెప్పేశక్తి 
సామర్థ్యాలు కలవారు, అంతకన్నా కట్టుబాట్లు చాలా తక్కువగా (యతిప్రాసాదులలో) 
వుండే గీర్వాణకవిత్వం చెప్పక చెప్పక ఎప్పుడేనా జన్మానికల్లా శివరాత్రిగా వొక శ్లోకం 
రచించడం సంభవిస్తే యీ విధమైన చిక్కుకు లోనుగావలసి వస్తుంది. ఉభయభాషలలో 
కవిత్వం చెప్పేవారున్నూ పూర్వాపరాలు స్మార్తంచేయించే పురోహితులున్నూ వాకటే మాదిరి 
వారు. ఆ పురోహితులు పెండ్లిసదస్యం చేయిస్తూ వున్నారనుకోండి. అందులో 
సభాస్తారులనుగూర్చి- 


“సర్వత్ర ఇమా న్యాసనాని సుఖాసనాని. 
ఓం తధా ప్రాప్నువంతు భవంతః” 


ఆయీ అన్యోన్య వాక్షృసారంలో ఆబ్దిక మంత్రపు కవులలోకి దారి తీసి అళ్లీలాన్ని 
ఆపాదించడం కద్దు. అందుకే యెంతటి స్మర్తలూ ఆయీ వుభయానికి యాజకత్వాన్ని 
వహించరు. ప్రస్తుతం మనకు ఉభయ కవిత్వ రచన, ఆయీ రచన తెలుగులో రెండుమూడు 
చరణాలకు సంధి కల్పడం దోషంకాదు. కనుకనే పెద్దన్నగారు కాదు నన్నయ్యగారు, 


“దేవసములైన యనుజుల-తో విప్రలతో రధాళితో వచ్చి, అర 
ణ్యావాసము చేసెదు ధర-ణీవల్లభ నీవు ధర్మనిశ్చితబుద్ధిన్‌. 
యిందులో రెండవ చరణం చివరకున్నూ మూడవచరణం ఆదికిన్నీ (అరణ్యావాసము 
చూ.) సంధి కల్పబడింది. ఆంధ్ర రచన కనక యిది నిర్గుష్టమే. లోగడ, 


“శరదిందు... లోచనాభిరామామ్‌, 
అరవింద... సుందరీ ముపాసే” 


228 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అనే దానిలో, “లోచనాభిరామా మరవింద” అజ్భిన్నం పరేణ సంయోజ్యం కల్పితేనో? 
చెప్పేదేమిటి కవి సంప్రదాయజ్ఞుడు కాదని- 


“మీ మొగము చెప్పక చెప్పెడు నద్దిరయ్య' 


అవుతుంది. సంస్కృత రచనలో యతి లేకపోలేదుగాని అక్కడికి పదం విరిగిపోవాలి. 
“కళ్చిత్నాంతా విరహగురుణా” యిందులో కాంతాశబ్దం “తొదగ్గర ఆపక, కాం, దగ్గర 
ఆపితే యతిభంగదోషం పడుతుంది. భర్తృహరి శ్లోకవ్యాఖ్యలో “సికతాసు తైలమసి” అని 
వుదాహరించాడు, వృత్త రత్నాకరంలో పృథ్వీ వృత్తంలో యిది కూడా అంగీకరించవచ్చు 
నన్నట్లు కనపడుతుంది. నేను బాల్యాదారభ్యాదీన్ని గూర్చి విచారిస్తూనే వున్నాను. 
వృత్తరత్నాకరంలో “యతిభంగో యథా” అనడానికిన్నీ, దానికి శ్లోకాన్ని వుదాహరించ 
దానికిన్నీ వుపపత్తి గోచరించనేలేదు. పృథ్విలో తప్ప యితర (శార్దూల విక్రీడితాదులలో) 
శ్లోకాలలో ఆయీ యతిభంగం కావలిస్తే జాతక (గ్రంథాలలో తరచు (శనిరాహుభ్యాంతు 
కృష్ణాంగకః) దొరుకుతవి. ప్రకృతం ద్వితీయచరణాంత్య తృతీయచరణాదులకు సంధి 
కల్పవచ్చునా అనేది. అవాంతరంగా పదమధ్యేపాదావసానం వచ్చిచేరింది. ఇది సంస్కృత 
కవిత్వానికయితే చాలా ఆక్షేపణీయమేగాని తెలుక్కి చాలా సుగుణం అనిపించుకుంటుంది. 
కనకనే కవిబ్రహ్మగారు నీ కవిత్వంలో “మిన్నగా వుండే పద్యాన్ని” చదవవలసిందని యెవరో 
అడిగేటప్పటికి - 


“సింగమ్మాకటితో గుహాంతరమునంజేట్పాటుమైనుండి మా 
తంగ... నో జంగాంతార... వచ్చెంగుంతీసుత మధ్యముండు” 


అనే పద్యాన్ని చదివినట్లు కవిపరంపర చెప్పుకుంటారు. ఈ పద్యంలో ఆదిచరణంలో 
సింగం అనేది తప్ప, తక్కినవన్నీ పదమధ్యే పాదావసానంగానే కుదరడం చాలా 
గౌరవనీయం. ఇట్టి కూర్చు తిక్కన వంటి కవికిగాని కుదరదని ఆంధ్రమహాకవులు 
యావన్మందీ యేకవాక్యంగా అంగీకరిస్తారు. సంస్కృత రచనలో రెండు మూడు చరణాలకు 
సంధి కల్పినవి యెక్కడా దొరకవని నా విద్యార్ధి దశలో యెవరో నన్ను ఆక్షేపించడంవల్ల 
తేలుసుకున్నానుగాని, అలాగే కాకపోతే యీ రహస్యం తెలుసుకోకుండానే జీవ సమాప్తి 
పొందవలసిందే. విజయనగరం మహారాజులుంగారి దర్శనంనాటికే యీ రహస్యం 


తెలుసుకోవడం జరిగింది. అప్పటి నా వయస్సు 24 సంవత్సరాలు. ఆ మహారాజావారి 
మీదం జెప్పిన పద్యాలలో, 


కవుల కష్టసుఖములు 229 


“ఒక్కొకచోట నొక్కొకనియొద్ద నొకొక్కొక మాట చొప్పునన్‌ 
జక్కంగ సంగ్రహించితిమి .. [1 
ఇక్కడందాపనేల క మన ను 


అనే పద్యం కొంచెము మా పడిన పరిశ్రమను సూచిస్తుంది. యీ పద్యం మాత్రమే 
కాదు- 


“చదువంగావలె శబ్ద్బశాస్తాదికమ్మును వీక్షింపంగావలె విద్యలెల్ల. 
కవులు కవులన్న మాత్రాన కవులుగారు 
శ్రీమదానందగజపతి క్షితితలేంద్ర!” 
అనే పద్యం కూడా మా కవితా సామగ్రిని తెలిపేదే. (శవణానందంలోని- 
“కవితచెప్పంగనేర్చుంగఅవుదీఅంగ వేయి గంటాలకైన నిష్క్మంటకముగ, ... ... ... 
అమ్మధుసూదనుండు.” 
అనే పద్యం కూడా మా దృష్టిలో కవిగా నెట్టి వ్యక్తి స్ఫురిస్తాడో తెలిపేదే. ప్రసక్తాను 
ప్రసక్తంగా చాలా దూరం వచ్చాం. సంస్కృతంలో (సాధువు కాకపోయినా) రెండు మూడు 
చరణాలకు సంబంధం కల్పినది ఆధునికులది చూపి యీ వ్యాసాన్ని ముగిస్తాను. 
“అపరాధ సహస్ర సహగస్రకరా, 
నపి భక్తవరానృవదం[ఘ్రినతి 
ప్రవరా నవసీకృత మీశ్వరమాం.” 


యీ శ్లోకంలో రెండవ చరణం భవదం(ఘినతి అనే పదంతో ముగిసింది. 
ఆ పదంతోటి-ప్రవరాన్‌ అనేపదం కలిపి సమాసం చెయ్యడం తెలుగు కవితాసంప్రదాయం. 
ఆయీ రహస్యం నను పెద్దలవలన విని తెలుసుకున్నాను. మీకు తెల్పుతున్నాను. 
ప్రాచీనకవులలో నిట్ట రచన దొరకదు. నవీనులలో కూడ మృగ్యమే. సమాసమందు 
సంహిత నిత్యం. “నిత్యా సమాసే' అని వుండడంచేత వివక్షాధీన మనడానికిన్నీ అవకాశం 
లేదు. నేను కష్టించి తెలిసికొన్న రహస్యం గదా! అని దీన్ని మీకు వ్యాఖ్యానించానుగాని 
యిప్పుడు-ఉభయ కవితా ప్రవీణులు లేనేలేరు. ఆంధ్రకవులు మాత్రమే వున్నారు. వారిలో 
కూడా పలువురు, ఛందోవ్యాకరణాది కట్టుబాట్లను ఉల్లంఘించడమందు కుతూహలం 
కలవారే. యితరుల దాకా యెందుకు నామట్టుకు నేను ఛందోవిషయంలో కొంతకున్నూ, 


230 కథలు - గాఢలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వ్యాకరణ విషయంలో కొంతకున్నూ సున్నచుట్టె కుతూహలం కలవాడ్డే. చూడండీ యీ 
పద్యంలో యతి (మొక్కుబడి చెల్లించుకున్నట్టె వుందో మణి యేలా వుందోను. 


శా. “కేదారేశు భజించితిన్‌... పద్మాక్షు సేవించితిన్‌-యాదో నాథ సుతాకళత్రు 
బదరీనారాయణున్‌...” యతి సజాతీయ వర్ణ్లశ్రవణం యేదో విధంగా కావడమేకాదు. 
భవతు. దీన్ని గుణించి మజొకప్పుడు మాట్లాడుకుందాం. 


ద్రుతప్రకృతి సంధికి యెన్ని చోట్లనో ఆసీమాంతం చెపితే యెంతో అనుకూలంగా 
వుంటుందనుకుంటాను. అపార్ధాలు అశ్లీలాలు రావడానికి ఆయీ సంధి కారణం. 
విద్వాంసులు చదువుకునేకబ్బాలలోవుంటే వుంటుంది గాక, స్కూలు విద్యార్దులు ఫైనలు 
లోపున చదువుకునే పుస్తకాలలోనైనా తగ్గించి ముద్రిస్తే చాలా బాగు. ముద్రణంలో తగ్గించినా 
టీచర్లు ఆయీ చోట్ల ఫలానా సూత్రంవల్ల ఫలానా విధంగా మారవలసివస్తుంది. ఆ మార్చు 
(శవణసుఖంగా వుండదని చేయలేదని బోధించడం వల్ల కొంత వ్యాకరణ జ్ఞానం కూడా 
అలవడుతుంది. 


“తొలంగిచనియె నేమి చెప్పుదున్‌ గురునాథా!” అన్నచోట వింటూ వున్నవాడు 
కురునాథుడే కనక సరళంగా కాక పరుషం (కురు)గా విబుచుకోవడం సుగమమే అయినా 
కుమ్మరి గురునాథుణ్ణి స్ఫురింప జేసికొని కవి బ్రహ్మగారికి ఆయీచోట రచన సాగలేక 
పోవడం వగైరా వొక చిన్న యితిహాసం కల్పించి గురునాథునికి విద్వత్సరంపర యిచ్చే 
పాండిత్య గౌరవం నాకూ యిష్టమే కాని అంతటి మహాకవికి యీ స్వల్ప సందర్భం దగ్గిర 
ధార ఆగడమంటే యేదో మాదిరిగా వుంటుంది. ఈలాటి తపనాలు లేకుండా కురునాధా! 
అనే వ్రాస్తే, 'నచ శంకా నచోత్తరమ్‌' ... ... గదా! భవతు. యీలా వ్రాస్తూవుంటే 
పెరుగుతూనే వుంటుంది. గ్రంథం. 


కవులు చాలావరకు స్మూలుబాలుర పాఠ్య పుస్తకాలలో స్పష్టప్రత్రిపత్తికొరకు కొన్ని 
సంధులు విడుచుట చూస్తున్నాము. అది చాలా అభినందనీయంగా వుంది. అంతమాత్రంచేత 
గంథకర్తకు ద్రుతప్రకృతిక సంధి కూడా తెలియదని అనుకునే ప్రాజ్ఞులు వుండరు. 
విద్యార్థులకు దానివల్ల కలిగే వుపయోగాన్ని వ్రాసేవున్నాను. శ్రీ శంభుప్రసాదుగారు నన్ను 
నేటి రచయితల గూర్చి సందేశాన్ని యివ్వవలసిందని చాలాసార్లు కోరివున్నారు. నా సందేశం 
“ముది మది తప్పితే మూడు గుణాలు” అనే లోకోక్తికి స్ఫోరకంగా వుంటుంది. దీన్ని 
లోకం యెంతవరకు విశ్వసిస్తుందో నాకు తెలియదు. ఆయన మాట తీసివేయలేక యీ 
కాస్తావ్రాసాను. లోకం దీన్ని ఆదరిస్తే పిమ్మట యింకా వ్యాసాలు యీలాగే వ్రాస్తూవుంటె 
చూచుకుందాం. 


x శ ఈ 


231 


పదకవులు 


అనంగా గేయాలు రచించిన కవులు. వీరిలో మిక్కిలి రసవంతమైన వాక్కు కలవారు 
కనపడతారు. కాని ఆ రసం తెలుసుకోవలసివస్తే కొంత సామగ్రీ సహాయంతో చక్కంగా 
పాడేవ్యక్తి పాడినప్పుడే అవగతమవుతుందిగాని యెవరు పడితేవారు దాన్ని పద్యాలలాగా 
చదివితే అవగతం కాదు. (పద్యమేనా గాత్రమాధుర్యం బొత్తిగా లేని వారు చదివితే 
పదడయి పోతుందిగాని యేమేనా దీనిలాగ పదడుకాదు) దాన్నిబట్టి ఆ రసం సంగీతానికి 
సంబంధించిందే కాని అసలు దానికి సంబంధించింది కాదని కవులు పదకవిత్వాన్ని 
యీసడించారని తోస్తుంది. యీసడించడంలోనున్నూ యింతా అంతా కాదు. శ్రీనాథుండు 
యేలా యీసడించాడో చూడండి. 


క. ముదివిటులు విధవలంజలు - పదకవితలు మాజుబాసబాపనివారల్‌ 
చదువని విద్వద్వర్యులు - కదనార్భటవీరవరులు కడిదిపురమునన్‌. 


యీ పద్యంలో నాలుగోచరణానికి అర్ధం నాకిప్పటికీ తెలియనే లేదు. (యేదేనా 
పారాంతరం వుందేమో తెలియదు) గాని మొత్తం యేదో దురర్ధం చెప్పక తప్పదని మాత్రం 
ప్రకరణాన్నిబట్టి తెలుసుకున్నాను. యెందటో మహనీయులు పదకవులలో కనపడుతూవున్నా, 
శ్రీనాథుండంతవాండు యింత నికృష్ణంగా యీసడించడాని కారణం గోచరించడమేలేదు. 
పద్యకవిత్వం కూడా (శ్రుతితాళ సమన్వితంగా కుశలవులు పాడి శ్రీరామచంద్రుని మెప్పును 
పొందినట్టుగా పండితులు పరంపరగా చెప్పుకోవడం సర్వులూ యెతింగిందే. పద్యకవిత్వానికి 
మొట్టమొదటి కవిత్వం వాల్మీకిరామాయణానికే కీర్తనలవలె పాడడంవల్ల గౌరవం కల్గినప్పుడు 
అసలు రాగతాళ సంబంధంగా రచియించినదాన్ని శ్రీనాధుడు యెందుకు యీసడించవలసి 
వచ్చిందో! అని నాకు సందేహం కలుగుతూ వుంది. పోనీ యీ పదకవిత్వాన్ని యే 
పామరులో తప్ప పండిత కవులు ఆదరించలేదేమో అనుకుంటే జయదేవుడు 
గీతగోవిందాన్ని రచించి యెంతో యశస్సును పొందివున్నాండు. గీతగోవిందంలో అక్కడక్కడ 
లయతో అవసరంలేని శ్లోకాలున్నూ వున్నప్పటికీ ప్రాధాన్యం కీర్తనలకే కనపడుతుంది. 
మనదేశంలో యీ గీతగోవిందాన్ని సక్రమంగా పాడేవారు లేరు. ఉత్తరదేశంలో వున్నట్టు 
వినడం. ఇప్పుడిప్పుడు ఆ దేశస్థులవల్ల విని మన దేశస్థులు కూడా కొన్నిటిని పాడుతూ 
వుంటే యెంతో హాయిగా గ్రామఫోను ప్లేట్లల్లో వింటున్నాము. 


లాలా లా 


232 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 
“ధీరసమీరే, యమునాతీరే, వసతి వనే వనమాలీ” 


దీన్ని పూర్వం మన దేశంలో రేగుప్తిరాగంలో పాడేవారు. ఆపాడడం భాగోతపుకత్తుగా 
వుండేది. ఇప్పుడు యేదో రాగంమీంద ఆతాళం మీందే పాడినది ప్లేట్లలో వింటే దానికిన్నీ 
దీనికిన్నీ సహస్రాంతం వారకనపడుతూ వుంది. దీన్నిబట్టి పదకవిత్వానికి గానంవల్ల యెక్కువ 
సారస్యం కలుగుతుందని వొప్పుకోక తప్పదుగాని అసలు సరుకు మంచిదికాకపోతే 
కేవలగానం యేంపనిచేస్తుంది? అసలు వంకాయలు గిజరు వంకాయలయితే వంట బ్రాహ్మం 
డెంత ఆటితేజినవాఃడయితే మాత్రం ప్రయోజన మేముంటుంది? కాని ఆలా 
తోసివేయడానికిన్నీ వీలుకాదు. యేమంటారా? “తుమ్మచెట్టుమీంద కాకి వాలింది తుపాకిదేరా 
కొడదాము” అనే గేయంలో యేం రసముంది? లేకపోయినా శుతిలయలతో మెళగించి 
యేదో రాగం మీంద పాడితే యెంతో హాయిగా వుండడమున్నూ అనుభూతమే. “తత్తదిమిత 
దిద్ది యని సదా, శివుండాడినాండె” అనే పల్లవిలో కవిత్వపు మాధుర్యం యేమి వుంది? 
వుండకపోయినా గాయకులు లోకాతీతంగా పాడి మెప్పిస్తారు. అంతమాత్రంచేత 
గేయకవిత్వంలో రసం వుండనేవుండనక్కణ లేదనిన్నీ (శ్రుతిలయలే ఆభారాన్నంతనీ 
వహిస్తాయనిన్నీ అనుకోవడం యుక్తంకాదు. 1) గీతగోవిందం, 2) తరంగాలు, 
3) అధ్యాత్మరామాయణకీర్తనలు, 4) (ప్రహాదనాటకం, 5) రామనాటకం యివి కొంత 
ప్రాచీనాలు. గరుడాచలనాటకం వగయిరాలు కొన్ని నవీనాలున్నూ వున్నాయి. వీట్లలో 


అధ్యాత్మరామాయణకీర్తనలు రచించిన కవి కవిత్వం తెలుగులో ఉత్తమస్తానాన్ని 
అలంకరిస్తుంది. 


రేగుప్తి - అట 


ఈ సంశయము వారింపవే! జగదీశ! నన్ను 
మన్నింపవే! భాసమానవిలాస! నేనిదె 

నీ సత్మృపావలోకనమున, నీ సమయమునం 
దెలియవలసినదే సమస్తమిదే ప్రశస్తము ॥ ఈసం॥ 


తెలుగులో పద్యకవిత్వానికి భారతాని కున్నంత గౌరవమున్నూ పదకవిత్వంలో 
ఆధ్యాత్మ కీర్తనలకు వుందంటే కాదని యే విజ్ఞులున్నూ అనరు. అంత్యనియమాదులతో 
మంచి లయపిక్కట్టుగావుండే యీ కీర్తనలు వేదంలాగు గురుముఖతః చెప్పుకొనిపాడేవారు 
నా చిన్నతనంనాటికి కొందు వుండేవారు 1) ఉష్మాక బ్రహ్మన్నగారు 2) ముక్కామల 
జోగయ్య గారు 8) చక్రవర్తుల చిట్టెయ్యగారు వగయిరాలు. కాని ఆ సంప్రదాయంగా 
పాడేవారు యిప్పుడు క్రమంగా అంతరించినట్లు కనపడుతుంది. 


పదకవులు 233 
సురట - ఆది 
“చేరి వినవె! శౌరిచరితము గౌరి సుకుమారి గిరివరకుమారి 


యిది పరశురాములవారి యుద్దాన్ని గూర్చిన కీర్తన. దీనిలో వుండే పదాలపొందిక 
వగయిరాలు గ్రంథకర్త సామర్ధాల్ని పూర్తిగా తెల్పుతాయి. యిందులో వుండే అంత్యప్రాస 
నియమం - 


“బెండువంటి విల్లు నడిమికి రెండుచేసి పెల్లు” 
అని (ప్రారంభించి చాలా భాగం నడిపి నడిపి ఆఖరికి 
“నా విల్లు దండివైరులకు ముల్లు” 


అని ముగించి అంతతో కూడా ఆపక మళ్లాదురితాన్ని ఉపక్రమించి అప్పుడు చరణాన్ని 
ముగించాడు. పద్యం వ్రాయడానికి కావలసిన సామగ్రి కంటె దశగుణంగా సామగ్రి 
వుంటేనేకాని ఆ యీ మాదిరి రచనతుదనెగ్గదు. (యీ కీర్తన వొక్కొక్కటి వొక్క శతకం 
అంత వుంటుంది) ఆ యీ పరిశ్రమ శ్రీనాథుడివంటి మహాకవికి తెలియకపోదు కనుక 
“ముదివిటులు” అని లోగడ వుదాహరించిన యీసడింపు ఎవరిదో అయివుంటుంది 
కాని బహుశః శ్రీనాథుండిది కాదేమో! అని నేను అనుమానిస్తాను. అయితే ఆధ్యాత్మకీర్తనలు 
శ్రీనాథుడి కాలానికి చాలా యిటీవలివై వుండడంచేత ఆయన యిది చూడక యేవో 
లాకలూ కాయల బాపతు “అక్షయపాత్రకు వచ్చినాయి మమ్మాదరింపుండమ్మా. మూతులు 
విబివక ముక్కులువిబివక ముష్టి పెట్టరమ్మా” అనేమాదిరి కీర్తనలుచూచి అలా యీసడించి 
వుంటాండేమో! అని కొందు అభిప్రాయపడతారనిన్నీ యెజుంగుదును. కాని 
అధ్యాత్మకీర్తనలు చూడకపోయినా వాల్మీకి రామాయణశ్లోకాలు కుశలవులు (కుశీలవౌ 
కుశలవ నామధేయౌ) గానంచేసి రాముణ్ణి మెప్పించారన్న విషయమేనా శ్రీనాథుండికి 
అవగతంకాకుండా వుంటుందా? అయితే కుశలవులు ఆ రచనను గేయంగా మార్చుకొన్నా 
అవి శ్లోకాలేకాని పుట్టుకచేత కేవల గేయాలుకావు కనుక వాట్లకియీ “ముదివిటులు” 
అనే పద్యపు యీసడింపు తగలదనిన్నీ కొందజనవచ్చును. కాని యిప్పుడు ఖిలసంహితలాగు 
అంతరించిపోయినా శ్రీనాథుండి కాలానికి యీ అధ్యాత్మ కీర్తనలవంటి గేయరచన 
యదోకొంత పూర్వకవులది వుండకుండా వుండదు. అలా వుండడమే తటస్టించి దాన్ని 
ఆ మహాకవి చూడడమే తటస్థిస్తే అలా ఆయన యీసడించడం పొసగదనే నేననుకుంటాను. 
శ్రీనాథుండిమాట అలా వుంచుదాం. వేణుగోపాల శతకం రచించిన కవి యెన్నాళ్లనాటి 
వాందోకాండు. అతండు ఆయీ ఆధ్యాత్మ రచన చూచేవుంటాండు. దీన్నిచూచినట్టి ఆధారం 
వెదికితే కాని చట్టన దొరకదుగాని తాళ్లపాకవారి గేయాలు చూచినట్టు- 


౧౩4 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 
“అల తాళ్లపాక చిన్నన్న రోమములైతె తంబురుదండెకు తంతులౌనె?” 


అనే సీసచరణంవల్ల స్పష్టపడుతూవుంది. ఈచరణంలో వున్న- “రోమములు” కీర్తనరే. 
(తాళ్లపాక చిన్నన్నగారి గేయాలు యెంత మధురంగావున్నా ఆకవికి యిష్టంలేదన్నమాట) 
ఆయీ చరణం వున్న సీసం చాలా అందంగానే వుంటుందిగాని తక్కినచరణాలు- ఏలేశ్వరో 
పాధ్యాయుల - భట్టరాచార్యులు “అలరాచబిడ్డ-” అనేవి చాలా ముదురు పాకంలో 
వుండడంచేత వుదాహరించలేకపోయాను. యీ కవి పేరు తెలియదు. యీ వేణుగోపాల 
శతకం తప్ప యేపుస్తకం వ్రాశాండో అంతకంటే తెలియదు. గాని యితనికి వున్నంత 
ప్రపంచకజ్ఞానం యెక్కడోగాని సర్వసాధారణంగా యితరకవులకు లేదనేచెప్పవచ్చును. 
శతకాలలో యితని శతకం అగ్రస్థానాన్ని వహిస్తుంది. ఇతనికి కీర్తనల కవిత్వమే కాదు 
ద్విపద కూడా రుచించదు. అందుచేతే- 


“ద్విపదకావ్యంబు ముదిలంజ దిడ్జిగంత” 


అంటూ యేకడానికి మొదలు పెట్టాడు. (ఆయీ యీసడింపు వున్నప్పటికీ 
ద్విపదకవులను కవులచరి(త్ర స్వీకరించిందిగాని గేయకవులను మాత్రం వెలివేసినట్టు 
బహిష్కరించింది. ప్రత్యేకించేనా యీ కవులచరిత్ర వ్రాస్తే బాగుంటుంది.) భవతు. 
అంతమాత్రంచేత జయదేవాదులు ఆమోదించిన పద కవిత్వం మట్టిగొట్టుకు 
పోవలసిందేనా? కొందలు శ్లోకాలనూ, పద్యాలనూ కీర్తనలకింద మార్చి ఆనందించడంలో 
కొంత అర్ధంవుందిగాని లేకపోలేదు. నిన్న మొన్న కీ॥ శే॥ లయిన అల్లంరాజు పేర్రాజు 
(కృష్ణగానచటికాభాగవతులుగారు) శ్రీకృష్ణ కర్ణామృత శ్లోకాలలో చాలా వాటికి చక్కని 


మట్లు యేర్చరచి (శ్రవణానందంగా పాడడం చాలామంది యెణింగిన విషయమే. 
అందులోనూ 


భైరవి - రూపకం 
సజలజలదనీలం, వల్లవీ కేళిలోలం సజల! 
అనేది పల్లవిచేసి పాడుతూవుంటే దీక్షితులవారి 
“చింతయ మాకంద మూలకందం” 
అనే కృతిని జ్ఞాపకం తెచ్చేది. కుశలవులు గాయకులు కూడా అనే సంగతి “కుశీలవౌ 


కుశలవ నామధేయాౌ॥” అనేదానివల్ల స్పష్టమవుతూ వుందని లోంగడ సూచించే వున్నాను. 
వాక్యరూపంగానో, ఛందోబద్ధంగానో వున్న వేదాన్ని సామవేదులు గానంతో మిళితం 


పదకవులు 235 


చేయడం అనాదిసిద్ధంగానే కనపడుతూవుంది. అట్టిస్థితిలో మొట్టమొదటనే లయబద్ధంగా 
రచించిన గేయాల యెడల యిటీవలివారికి అనాదరం యెందుక్కలిగిందో బోధపడడంలేదు. 
అయితే అక్కడక్కడ వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలుండడాన్ని బట్టీ యాసడించారనుకుందామా 
అంటే; అదిన్నీ తగినంత హేతువుగా కనపడదు. 1) జగమేలే పరమాత్మ, 
2) అంతారామమయం॥ మాదిరి ప్రయోగాలు పద్యకవుల కవిత్వాలలో కూడా కనపడుతూనే 
వున్నాయి. 


చ॥ ఒకని కవిత్వమం డెనయు నొప్పులుందప్పులు నాకవిత్వమం దొకనికిం 
దప్పుపట్టం బనియుండదు!। 


అని సప్రతిజ్ఞంగా గర్జించిన రామలింగమే కాక అతని కంటె పూర్వ మహాకవులున్నూ 
పిమ్మటి మహాకవులున్నూ శనగపప్పులాగ వాడికొన్న క్వార్థక సంధిని వ్యాకరణం 
నిషేధించింది కదా? అంతమాత్రంచేత ఆయా కవిత్వాలయందెవరికేనా యీసడింపు 
కలిగిందా? అందుచేత అదిన్నీ కారణంగాదు. 


ఆ. వె.గురువు లఘువుంజేసి కుదియించి కుదియించి 
లఘువు గురువుం బేసి లాగిలాగి 
కవిత జెప్పినట్టీ కవిగులామును బట్టీ 
ముక్కు గోయవలయు ద్రొక్కిపట్టి. 


అంటూ వొక ఆక్షేపణాన్ని తెల్సే పద్యం యెవరు చెప్పిందోగాని నా బాల్యగురువులలో 
శ్రీ కానుకుర్తి భుజంగరావు పంతులవారు చదువుతూ వుంటే విని వున్నాను. యీ ఆక్షేపణ 
గానమనే పేరు చెప్పేటప్పటికల్లా “తాటితో దబ్బనం” లాగు వుందేదేగాని దీన్నిబట్టే 
యీసడించేటట్టయితే సామవేదానిక్కూడా యీ యీసడింపు వర్తించవలసి వస్తుంది. ఆ 
వేదం గానం చేసేవారు తీసేదీర్దాలు యేగాయకులూ తీయనేతీయరు. కాబట్టి పద కవిత్వాన్ని 
పద్యకవులు యెందుకు యీసడించవలసి వచ్చిందో అని విచారిస్తే తగినంత హేతువు 
గోచరించడమే లేదు. తగినంత రసవత్తరమైన రచన పదకవిత్వంలో లేదేమో అనుకుంటే 
క్షేతయ్యకంటే రసవత్తరమైన కవిత్వాన్ని రచించిన పద్యకవులంటూ వున్నారా? ఈయన 
వెళ్లినన్ని శృంగారప్పోకడలు యే మహాకవి కవిత్వంలోనూ కనపడవు. ఈయనేకాదు 
యెందటో రసవత్తరమైన కవులు పదకవిత్వం చెప్పినవారిలో వున్నారు. 


“అలిగితే భాగ్య మాయె మరేమి వాం ॥దలిగితే॥। 
తలిరుబోండిరొ! వాని దండింప! గలన వాం ॥డలిగితే॥। 


236 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యీలాటి సరసమైన కవిత్వం యే పద్యకవి రచించాండో వొక్కండి పేరు 
చెప్పవలసిందంటే చెప్పంగలమా? యేదో వొక్నటి మచ్చుకు కనపతిచాను. (రేపూ వత్తువుగాని 
పోరా నేంటికి తాళి, వగయిరాలు చూచుకోండి) క్షేత్రయ్య కవిత్వంలో యిలాంటివి కొన్ని 
వందలున్నాయి. క్షేత్రయ్య శృంగార భక్తికోసం అవతరించిన మహాకవి. సంస్కృతంలో 
జయదేవ లీలాశుక నారాయణతీర్టు లేలాటివారో తెలుగులో క్షేత్రయ్య ఆలాటివాండు. 
పద్యకవుల కవిత్వంలో (శ్రవణకటు ప్రయోగాలు- “గోత్ర ఘచ్చటలు” వగైరాలు 
కుప్పతెప్పలుగా దొర్లుతాయిగాని పద కవుల కవిత్వంలో ఆలాటి (శవణకటువులు యెంతో 
వెదికితే యేమోగాని చట్టన దొరకనే దొరకవు. అసలే దొరకవని కూడా చెపుతాను. 


హాస్యకవిత్వం చెప్పిన కవులు నలువురు వున్నారు. 


“ఇందుకా? నీకుపంచాంగము చెప్పింది, యిన్నాళ్లనుసరించి యెద్దు తాకటంబెల్టీ 
మిద్దెటింటికి నిల్వుటద్దము తెచ్చింది పెద్దలబుణమటె! ముద్దుంబెట్టు మటంటె మోము 
దిప్పుకొనేవు, కద్దటే యీరీతి కంచిగరుడసేవ 1ఇందుకా॥” 


యీ గేయంలో (ప్రతీచరణం చివరా వాక్కొక్క లోకోక్తి వాడంబడింది. యీలాటి 
హాస్యరస గీతాలేకాక జాతీయగీతాలు- 


“అగ్గితిరుణాళ్లంట : అర్జునుకతలంట” 


అనే మాదిరివి చెప్పిన కవులున్నూ వున్నారు. కవి యేలాంటి వాందైనా సరే గేయం 
రచించడమంటూ వస్తే అది కైశికీవృత్తిలోనే నడుస్తుందిగాని యితర పెటుకు వృత్తులలో 
నడవకపోవడం వొక విశేషం. 


“అనఘ! రాఘవ! కాముకు(డనై అతివవలలను జిక్కితిని విను, వనమునకు ననిచి 
ప్రాణము లీ తనువునను మనవనెను భూపతి” 


యిది అధ్యాత్మరామాయణంలోదే. దీనిలోనల్లా రెండు ఘకారాలున్నూ వొక 


భకారమూతప్ప తక్కినవర్దాలు గానానుకూలాలే. క్షేత్రయ్య కవిత్వంలో యీమాత్రమూ 
వత్తక్షరాలు పడవని చెప్పవచ్చును. 


“తెలివి యొకరి సొమ్మా? యెందుకె విభుని తిరుగ పొమ్మంటినమ్మ” 


యిందులో వక వొత్తక్షరం మాత్రమే కనపడుతుంది. ఇతనిగేయాలకు “మువ్వగోపాల 

లీ 

పదాలు” అని వాడుక. యిదేపోలికలో వున్న మరి కొన్ని గేయాలుకూడా యితని పేరుతోనే 
వ్యవహరింపంబడుతూ వున్నాయి. 


పదకవులు 237 
“ఏరీతి బొంకేవురా! లేదని నాతో” ॥యేరీతి॥ 


యీ పదంలో “వేణంగిరాయ” అనే పేరుతో కృష్ణుణ్ణి వ్యవహరించడంవల్ల యిది 
క్షేతయ్యది కాదని విస్పష్టం. నవీనులలో రంపూరి సుబ్బారావుగారంటూ వకరు వుండేవారు. 
ఆయన రచించిన గేయాలకు “సింహపురి జావళీలు” అనిపేరు. కొంచెం పాకం 
పచ్చిగావున్నా శృంగార భావాలు యీ రసికాగ్రేసరుండు చిత్రించి గేయవాజ్మయాన్ని 
పెంపొందించాండు. యీయన కాలంలోనే గబ్బిట యజ్ఞన్న లేక యజ్ఞనారాయణగారున్నూ 
వుండేవారు. ఆయన రచన కూడా (శ్రవణపేయంగానే వుంటుంది. శ్రీదాసు శ్రీరాములుగారు 
పద్యకవులై ప్రసిద్ధివహించినా, పదకవిత్వాన్ని యీసడించి వదలిపెట్టలేదు. వీరి జావళీలు 
కూడా తెలుంగుదేశంలో బాగా వ్యాపించే వున్నాయి. (పూర్వం పదాలని వాడేవాట్లని 
యిటీవల జావళీలని వాడడం మొదలుపెట్టారు. రచనలో కూడా యీ రెంటికీ భేదం 
వుంటుంది) ఆయీ కాలంలోనే సుప్రసిద్ధ హరికథకులు ఆదిభట్టవారున్నూ బయలుదేరి 
వున్నారు. వీరు ప్రాచీనపు మట్లలోనే రచన సాగిస్తూ యొక్కువరక్తిని కలిగించే గేయాలు 
ఆయా కధానుగుణంగా రచించి, గేయవాజ్మయాన్ని పోషించి వున్నారు. త్యాగరాయకృతుల 
మోస్తరుగానే వీరి గేయాలు కూడా గురుశుశ్రూషా పూర్వకంగా అభ్యసిస్తేనే తప్ప కేవల 
వినికివల్ల స్వాధీన పదేవికావు. యీయన రచనను కొంచెం వుదాహరిస్తాను. 


“బాలచంద్రమౌళి పాదముల్‌ విడక 
కాలు నోర్చి వేగమె రమ్ము కొడుక! ॥బాల॥ 


అంగముశైత్య పైత్యము లంటనీక 
గంగాభవాని నిన్‌ గాపాడుగాక బాల! 


పవలు రేయి తాపము జెందనీక 
రవిచంద్రములు నిన్ను రక్షింత్రుగాక బాల 


యింకా చరణాలు కొన్ని వున్నాయేమో? యా గేయస్వారస్యాన్ని బట్టి నాకు యెప్పుడో 
విన్నంత మాత్రంచేత యిది ధారణకు వచ్చింది. ఇది ఆయనగాని, ఆయన శుశ్రూష 
చేసిన మరికొందటు శిష్యులుగాని పాడుతూవుంటే వొళ్లు పరవశమైపోతుంది. (యీయన 
రచనలో యిలాంటివి యింకా యెన్నో వున్నా “తత్రాపిచ చతుర్లో౭_ ౦కి” అన్నట్టు నాకు 
యీగేయం యెక్కువగా నచ్చింది) యాయనకు సంస్కృతాంధ్రాలయందేగాక మజికొన్ని 
విదేశభాషలయందుకూడా మంచి పాండిత్యంవున్నా దాన్ని ఆయీ గేయాలలో చూపక 
తేలికశైలిలోనే రచించడంచేత యింతటి హాయిని కలిగించడానిక్కారణ మయిందని 
నేననుకుంటాను. మొత్తంమీంద ఆలోచించిచూస్తే పండితకవి కానివ్వండి, కేవల 


238 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కవికానివ్వండి పదకవిత్వమంటూ చెపితే అది తేలిక పాకంలోనే వుంటుందిగాని, 
కఠినపాకంలో మాత్రం వుండదని నా అనుభవంమీంద కనిపెట్టాను. మహా 
మహోపాధ్యాయులూ షద్దర్శనీపార దృశ్యులూ అయిన శ్రీమాన్‌ పరవస్తు రంగాచార్యుల 
అయ్యవార్లంగారు రచించిన గేయాలే యిందుకు నిదర్శనం. 

“స్వాంత మనెడి చంచరీకమా! స్వామిచరణ సరసిజముల పైని వ్రాలుమా! 


చంచరీకమ! సరసిజముల పైనివ్రాలుమా॥ రంగుగ నీవెల్లపుడు మంగళకరు శ్రీనివాసు, 
గాంగేయాంబరధారుని రంగార్యావన యనుచును. 1 స్వాంత॥। 


సంగీతానికి ముఖ్యంగా వత్తక్షరాలూ, ద్విత్వాక్షరాలూ అనుకూలించవు. వుదాహరించి 
చూపుతాను. 


శ్లో అభినవనవనీత స్నిగ్ధ మాపీతదుగ్ధం 
దధికణపరిదిగ్ధం ముగ్ధ మంగం మురారేః 
దిశతు భువనకృచ్ల్చచ్చేది తాపింఛగుచ్చ 
చవి నవళశిఖీపింఛాలాంఛితం వాంఛితం నః 


యీ శ్లోకం కృష్ణకర్ణామృత శ్లోకమే అయినా ఆయన శ్లోకాలలో నూటికి తొంబై 
తొమ్మిది శ్లోకాలు గానానుకూలాలే అయినా యిదిమాత్రం గానానికి విరోధిగాపడింది. 
యొక్కడేనా వొక అక్షరం వొత్తక్షరం పడితే చిక్కుండదుగానీ, విశేషించి పడితే చిక్కు వస్తుంది. 
వూపిరంతా దానికే వినియోగించవలసి వస్తుంది. (వొత్తక్షరాల ద్విత్వాలే కటువుగా వుంటాయి 
కాని యితరద్విత్వాలు కటువుగా వుండవు. రచించే కవి యివన్నీ పరిశీలించకపోయినా 


గేయాలలో మృదువర్గాలే పడతాయి) తరంగాలలో యీ నియమాన్ని అంతగా పాటించినట్లు 
లేదు. 


“రక్ష రక్ష అసురశిక్ష రాజీవదళాయతాక్ష 
అక్షీణ కృపాకటాక్ష ఆశ్రితపక్షసంరక్ష” 
వగయిరాలవల్ల పయిసంగతి స్పష్టపడుతుంది. యీ క్షకారం అంత కటుకుగాదు 
కాని అసలు కటువు కాకపోదు. చాలా మృదుపాకంలో నడిచినవీ వున్నాయి. వుదాహరిస్తాను. 


కలయే యశోదే, తవ బాలం, వ్రజబాలక ఖేలన లోలమ్‌॥ 
కలయ సఖీ సుందరం బాలకృష్ణం 11కలయ॥। 


కృష్ణం గతవిషయ తృష్టం జగత్రభవిష్ణుం సమస్తలోక జిష్ణుం ॥కలయ సఖీ! 


పదకవులు 239 


దీనిలో షకార ణకారద్విత్వం వున్నప్పటికీ లోంగడ శ్లోకంలో చూపిన గకారధకార 
ద్విత్వానికిన్నీ చకార రేఫద్విత్వానికిన్నీ ఖర్చయినంత ప్రాణవాయువు దీనికి ఖర్చుకాదు. 
అంతేకాదు ఆద్విత్వాలు సక్రమంగా పలుకవలసివస్తే యెదటివాళ్ల మొగాలు చల్లబడవలసి 
వస్తుంది. కనక దీన్ని గూర్చి విస్తరించనక్కరలేదు. కవిత్వ విశేషాలలో శబ్దాలంకారం 
కూడా వొకటి కనక ఆ శ్లోకంలో వున్న ద్విత్వఘటితాను ప్రాసాలు కవులకు 
అభినందనీయాలేకాని గాయకులకుమాత్రం కావని చెప్పవలసివచ్చింది. జయదేవుడు 
సంస్కృతభాషలోనే రచించినా అష్టపదులు - 


నకురు నితంబిని గమనవిలంబనం అనుసర తం హృదయేశమ్‌ 
ధీరసమీరే, యమునాతీరే॥ 


యే జయదేవునివంటి అవతారపురుషుండో సంస్కృతంలో కూడా గానానుకూలంగా 
రచన సాంగించి లోకాన్ని మెప్పించినా, సర్వసాధారణంగా తెలుంగుభాష గానానికి 
అనుకూలంగాని సంస్కృతం కాదని చెప్పక తప్పదు. అందుచేతే త్యాగరాయలవారు 
వుభయభాషా సాహిత్యం కల మహానుభావు(డే అయి కూడా తెలుంగులోనే రచన సాగించి 
తద్ద్వారా తెలుంగు దేశీయులనే కాకుండా అరవదేశీయులని కూడా తరింపంజేశాండు. 
(కాని అఅివవారి నోళ్లల్లో బడడంచేత ఆయన సుప్రయోగాలెన్నో గాడిద గత్తబగామాణి 
అర్ధశూన్యాలు కావలసివచ్చింది,) కొంచెం వుదాహరించి వ్యాసం ఆపుతాను. 1) రామ 
నీ సమాన మెవరు? 2) రాముం డెందుC దాగినాండో 3) జగమేలే పరమాత్మ! యెవరితో 
మొటిలిడుదు నగుమోము గనలేని॥ 4) చక్కని రాజ జమార్గము లుండగ సందులు దూరనేలనే 
వోమనస 5) కద్దన్నవారికి కద్దు, కద్దని మొఅబలిడిన పెద్దలబుద్దులు నేండబద్ద మవనే 
॥కద్దన్న। 6) సన మరారులు నిత్యజయమంగళం 7) ఉపకారత చేసేవారున్నారని 
మటివకురామ 8) శ్రీరఘువర సుగుణాలయ॥ 


ఇన్నికృతులలో పల్లవులుదాహరి స్తే వొకదానిలో కాంబోలును “ఘు” అనేది వత్తక్షరం 
దొర్లింది. అదేనా ద్విత్వంగా (వాఫురిః) వుపయోగించే పక్షంలో గానాన్ని నిర్బంధిస్తుందిగాని 
కేవలంగా ఉపయోగిస్తే బాధించదు. ఆయీ విశేషం సప్తస్వర బోధకాలుగా యేర్చడ్డ 
అక్షరాలలో - ధ - అనేది వొకటి వుండడంవల్ల కూడా మనం తెలుసుకోవచ్చును. కాని 
అవసరమైనప్పుడు మహాగాయకులు ఆ ధకారాన్ని దకారం చేయడమే గాదు, షడ్డ స్వరానికి 
బోధకంగా వుండే - స - అనే అక్షరాన్ని - చ - అని దంత్యంగా ఉచ్చరించడం 
గాయకులందటూ యొటింగిందే. గానమనేదిన్నీ శృంగారమనేదిన్నీ యెంతసేపూ మార్దవాన్ని 
సహిస్తుందిగాని పారుషాన్ని సహించదు. మహా(క్రూరాలుగా వుండే వ్యాఘాదుల ప్రవృత్తివల్ల 


240 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మొదటి విషయం గుర్తింపవచ్చును, రెండో విషయం గాయనులనుండి (గాయకుల 
నుండికాదు) తెలుసుకోవచ్చును. మృచ్చకటికలో ఖండితంగా - “ఆడదాని సంస్కుతమున్నూ 
మొగాడి గానమున్నూ నచ్చదు” అన్న సిద్దాంతం తోసివేయందగ్గది మాత్రం కాదు. పాండిత్య 
విశేషాదులు పురుషులయందే వున్నాయెక్కడోగాని స్త్రీ గాత్రమందు వుండే మార్దవం పురుష 
గాత్రమందు వుండదు. పురుషులు స్వరకల్పన చేసేటప్పుడు యెంతో పారుష్యం 
కనపడుతుంది కాని కీర్తన రచనకంటూ మొదలుపెడితే దానిలో మాత్రం యే పదకవికీ 
పారుష్యం దొరలడంలేదనే నా అనుభవం. 


“హరా! నిన్ను నే నమ్మినాను గదరా 
కరుణాకర పురహర 1 హరా॥। 


హరా నమ్మినానురా |! కరుణం జూ 
డరా (యొక్కుచుంటిరా । ముదమ్ముతో | హరా॥। 


వరాలతండ్రి నా మొరాలకింపవు 
నిరాదరణకేమిరా? కారణము |; హరా॥। 


యీకీర్తన నిట్టల ప్రకాశంగారిది. యీయన అత్యాశువుగా రచించడమున్నూ, 
యితరులు ప్రాసికోవడమున్నూ నేను స్వయంగా చూచిందే. ఇందులో పారుష్య్యాన్ని కలిగించే 
అక్షరాలు లేశమున్నూ లేవు. (ప్రతాప రుద్రీయాదులలో లాక్షణికులు వ్రాసిన పారుష్మాన్ని 
బట్టి చూచుకోకూడదు. విశేషించి వత్తక్షరాలు లేకపోవడమే చూచుకోవాలి) యింకో విశేషం. 
పద్యకవులతోపాటు యతిప్రాసలబాధ వీరికిన్నీవుంది. వుందడమంటే సీసగీతాదులలోవలె 
యేదో వొకటి వుంటేనే చాలును. చంపకమాలాదులలోవలె రెండూ వుండనక్కరలేదు. 
యిన్ని అక్షరాలకు యతి పెట్టవలసిందనే నియమం లేదుగాని “యత్రతాళ స్తత్రయతిః" 
అనే నియమం మాత్రం వుంది. అయితే ఆతాళం యెన్ని అక్షరాల పరిమితి కలదిగా 
వుంటుందో దాన్ని బట్టి యతిపెడుతూ వుంటారు. యీ పదకవులు కొందటు కొన్ని 
గేయాలలో అర్భావృత్తానికే యతి పెడుతూ వుంటారు. కొన్నింటిలో పూర్ణావృతానికి 
పెట్టడమున్నూ కలదు. క్వాచిత్మంగా నాలుగైదు ఆవృత్తులదాంకా యతిలేనివిన్నీ 
కనపడతాయి. దీనికి లోంగడ వుదాహరించిన - రేపు వత్తువుగాని - అన్నది వుదాహరణం. 
మాజుమూలయతులు వీరెక్కడా వాడరు. వొక్కవర్గయతితోటే వీరి రచన యావత్తూ 
సాగిపోతుంది. ఏకతరయతి అనంగా (యేఅక్షరానికి ఆ అక్షరమే యతిగా పెట్టేది) విశేషించి 
వాడతారు. పద్యకవులలాగ సులక్షణసారాదులు చదువవలసిన ఆవశ్యకత్వం కూడా వీరికి 
కనపడదు. “పద్యం పద్యస్య లక్షణమ్‌” అన్నట్టే యా పదకవులు అందజూ కాకపోయినా 


పదకవులు 241 


చాలమంది “గేయం గేయస్యలక్షణమ్‌”గా రచన సాంగిస్తారు. యిది నా అనుభవాన్నిబట్టి 
వ్రాసే వ్రాత. నేను యేవిధమైన లక్షణమూ యొరక్కుండానే యేవో గేయాలు చిన్నప్పుడు 
వ్రాసేవాణ్సి యిటీవల వాట్లను పరిశీలిస్తే లక్షణానికి సరిపడే వుండేవి. “ఉపచారము 
చేసేవారున్నారని మజవకు రామ॥। ఉప! “రామ నీసమాన మెవరు; రఘువంశోద్దారకా!। 
రామ॥” 


యీకీర్తనలు త్యాగరాయలవి. వీట్లలో యే అక్షరానికి ఆ అక్షరమే యతిస్థానంలో 
పడింది. దీన్నే యేకతర యతి అని అన్నాను నేను; (అప్ప కవి రేఫకు రేఫ యతి చెల్లితేనే 
యేకతర యతి అన్నాండు ఇతరం కూడా కావచ్చునని నేననుకుంటాను) వర్గయతికంటే 
కూడా పదకవులు దీన్నే యెక్కువగా వాడతారు. అంతేనేకాని యేదోవిధంగా యతి సరిపెట్టే 
రచన, అంటే :- 


శా. కేదారేశు భజించితిన్‌ శిరమునన్‌ గీలించితిన్‌ హింగుళా 
పాదాంభోజములన్‌ బ్రయాగనిలయున్‌ బద్మాక్లు సేవించితిన్‌ 
యాదోనాథసుతా కళత్రు బదరీనారాయణున్‌- 


అనేమాదిరిని శాస్త్రరీత్యా సరిపడిన్నీ అనుభవానికి సరిపోని యతులు యెన్ని 
వేలకీర్తనలు వెతికినా దొరకనే దొరకవని సప్రతిజ్ఞంగా చెప్పొచ్చును. దీన్నిబట్టి చూస్తే 
తెలుంగుభాషతోపాటు- “తాటితో దబ్బనంగా” పుట్టిన యతిప్రాసలనే సహజాలంకారాన్ని 
వదలకుండా ధరిస్తూవున్నది పదకవిత్వమేగాని పద్యకవిత్వం కానేకాదంటే తప్పేమి? 
పద్యకవిత్వం కంటే కూడా ముందుగా పదకవిత్వమే పుట్టిందేమో? అని నేననుకుంటాను. 
కాని దీనికీ నీకేమిటాధారమంటే తగినంత తృప్తికరమైన జవాబు చెప్పడం కష్టం. కవిత్వం 
సంస్కృతంలో చెప్పినా కవి తెలుంగుదేశస్టుందైతే అందులో యతిప్రాసలు వుండడం కూడా 
అనుభూతంగా కనపడుతూ వుంది. తరంగాలు చూచుకుంటే యీ విషయం 
బోధపడుతుంది. 


1. ఏహి ముదందేహి శ్రీకృష్ణ కృష్ణు మాం 
పాహి గోపాల బాలకృష్ణ కృష్ణు TAFT 


2. రామకృష్ణ గోవిందేతి నామసంప్రయోగే।। 
3. స్వజనాదయాధృత దేహతయా 
విహరంత మమర మిహ భూతలే 
(వజభువి రాససమయరసపండిత 
గోపవధూకృత మండలే ॥పరమిహ। 


242 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఇంకా తరంగాలలో యిట్టివెన్నో వున్నాయి చూచుకోండి. ఆయీ సందర్భం పదకవిత్వ 
రచనానికి మాత్రమే, పద్యరచనకు సంబంధించదు, పద కవిత్వమేనాసరే కవి తెలుగు 
దేశీయుండుకాకపోతే అతండు యతిప్రాసలకోసం (ప్రాకులాడండు. యిందుకు జయదేవుని 
ఇతడు ఓఢ్రుడు) గీత గోవిందం చూచుకోండి “ధీరసమీరే” అన్నది లోంగడ 
వుదాహరించేవున్నాను. ఆదేశపు కవులు హిందీ సంప్రదాయాన్ని బట్టి పోతారు. అందులో 
అంత్యప్రాస ముఖ్యం. దాన్ని జయదేవుండున్నూ ఆమోదిస్తాండు. అధ్యాత్మ రామాయణంతో 
పాటు గౌరవించతగ్గ పదకవిత్వం మృత్యుంజయ విలాసం వొకటి వుంది. ఇది గోగులపాటి 
కూర్మకవి రచించింది. మనదేశంలో యిప్పటి లాగ హరికథలు లేనప్పుడు యిదే ఆ 
స్థానాన్ని అలంకరించేది. ఇప్పటి హరికథకుల కవిత్వాలేవీ దీనితో దీటుకావు. కాని పాతిక 
ముప్పయ్యేళ్ల నుంచి దీనిప్రచారం చాలా తగ్గిపోయింది. పద్యకవిత్వాలకంటె పదకవిత్వాలు 
గుర్వపేక్ష లేకుండా చదువుకొని అర్ధం చేసుకోడానికి వీలుగా వుంటాయి. నాకు ఆంధ్రానికి 
గురువులీ పదకవిత్వాలే. వ్యాకరణం స్కూల్లో చదివిన వెంకయ్య వ్యాకరణమే. తరువాతేనా 
భారతం ప్రత్యక్షరమూ చదివి వ్యాకరణపులోటు తీర్చుకున్నానుగాని బాలవ్యాకరణం 
చదివికాదు. నేను తెలుంగు పండితుండుగా పనిచేసే రోజుల్లో యెన్నండూ సూత్రాలమీంద 
శిష్యులకు వ్యాకరణాన్ని బోధించనేలేదు. సాలు ఒకటికి రెండు మూడు రోజుల కంటె 
దీనికోసం ఖర్చుపెట్టేవాణ్ణి కాను. యెవళ్లకోగాని యీ గొడవ తలకెక్కదు. యిది కంగా 
బంగా రావడంకంటే అసలు రాకపోవడమే మంచిది. యీకంగాబంగా వచ్చి పూర్వపక్షాలకు 
వుపక్రమించేవారు వృధాగా తుదకు చిక్కులో పడతారని ప్రాజ్ఞలోకానికి యిదివజకే 
తెలుసును. కనక విస్తర మనవసరం. పదకవిత్వం తప్పుల తడకగా వుంటుందని అనాదిగా 
అప్రతిష్ట వుంది. కనకనే జయదేవుండికంటే పూర్వుండు గోవర్ధనాచార్యులు. 


“కి మపధ్రంశేన భవతి గీతస్య... కిం దారిద్రేణ భవతిదయితస్య” అన్నాండు. 
కాని పదకవిత్వంలో వుండే తప్పులు చాలాభాగం గాయకులవిగాని అసలువారివి కావు. 
అందులోనూ త్యాగరాయాది మహాగాయకుల కొంప తీసినవారు దాక్షిణాత్యులు. పద్యకవులు 
ఆమోదించిన వ్యావహారికాలు పదకవులు బహుస్వల్పంగానే ప్రయోగించి వున్నారు. 
రసగ్రహణ పారీణులు వాటిని గణించరు. పద్యకవుల తలదన్నే పదకవులు 
(త్యాగరాయాదులు) యెందటో వున్నారు. శ్రీహరినాగభూషణంగారి వంటి సంగీత సాహిత్య 
పరిపూర్ణులెవరేనా పదకవుల జీవిత చరిత్ర వ్రాస్తే బాగుంటుందని నాతలపు. 
నారాయణదాసుగారు వ్రాస్తే మరీ బాగా ఉంటుందిగాని ఆయన నాకన్నా చాలా వృద్దు 
వీరేశలింగంగారు కవి జీవితాల్లో వీనిని అసలే స్పృశించక పోవడం యెందుచేతో. భవతు. 
పృథక్సాకానికి అవకాశం కల్లించినట్లయింది. కనుక సంతోషిద్దాం. 


శ xX 1 


243 


కవిసన్మానం 


స్వదేశోద్యమం (ప్రారంభమైనాక మన ఆంధ్రదేశంలోనే కాదు; యితర దేశాలలో 
కూడా కవులకు సన్మానాలు జరుగుతూవున్న సంగతి అందటూ యెతింగిందే. ఆ సన్మాన 
సందర్భంలో ఆయా కవులకు కొన్ని బిరుదాలుకూడా యివ్వడం కొన్నిచోట్ల జరుగుతూ 
వుంది. ఆ బిరుదాలు పూర్వకాలంలో వుండే బిరుదాలను అనుసరించే వుంటూ వున్నాయి 
గాని వాట్లను వ్యతిరేకించి మాత్రం వుండడంలేదు. ఇట్టిస్టితిలో 6వ అక్టోబరు 1937 
సం॥। ఆంధ్ర వారపత్రికలో “కుక్కలవల్ల లాభమేమిటి?” అనే శీర్షిక కింద కొన్ని మాటలు 
కుక్కలనుగూర్చి వ్రాస్తూ ఆ వ్యాసకర్త బుద్ధి పూర్వకంగా కాదేమో? కాని కవులకవిత్వానికిన్నీ 
కుక్కల అజపులకున్నూ అసకృదావృత్తిగా పోలికను వుపపాదిస్తూ జనరల్‌గా కవుల నందటిని 
కుక్కలనుచేసి వదలిపెట్టారు. “న దుఃఖం పంచభిస్సహ” కనక సర్వసామాన్యంగా వున్న 
వ్యాసకర్తగారి వుల్లేఖానికి యెవరుగాని విచారింపవలసి వుండనప్పుడు ఆ కుక్కల్లో వకకుక్క 
కలగంచేసుకొని యేవో రెండజపులు అఅవడం అవసరమే అయినను అసలు నేను 
అరవజాతిలో వాణ్ణి కావడంచేత కొంచెం అటిచినందుకు వ్యాసకర్తగారు నన్ను 
క్షమించవలసిందని ప్రార్థిస్తాను. వ్యాసకర్తగారి వ్యాసంలో వున్న కొన్నిమాటలు 
మచ్చుచూపుతాను. 


1) ఓ కుక్కకు యేం దురద పుట్టిందో? ... .. మొదలు పెట్టింది కవిత్వం. 
2) అందులోనుంచి జంటకవివచ్చి అందుకుంది రెండోపాదం మటో కుక్క 


3) చివరపాదంలో పేరుతో సహా రుమాయించి కొట్టింది పద్యపాదాలన్నీ, 
4) మటో శ్వానకవితల్లజుండు బయలుదేరాండు తీర్పుదిద్దడానికి. 


5) ఆపళంగా వేండెక్కింది కవిత్వవాతావరణం. వీటి దుంపతెగా! 
వూరుకుంటయ్యా? పంచరత్నాలు, నవరత్నాలు వ్రాసుకొచ్చినయి. 


6) అదికాదండీ కవిత్వం ప్రపంచానికి అంత అవసరమే అయి... 


వోహో పొరపాటు చేస్తూన్నానే! వ్యాసకర్తగారి మాటలు చూపడానికి మొదలుపెట్టాను. 
వ్యాసమంతా యీ కుక్కల అఅపును కవిత్వంతో అభేదంగా సమర్జించడంతోటే 


244 కధలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ప్రవర్తించింది. వుదాహరించవలసి వస్తే నాలుగుకాలాలున్నూ వుదాహరించవలసి వస్తుంది 
గదా! అందుచేత ఆ పని పనికిరాదు. యీలా వ్రాయడం యేదో ప్రొఢత్వం అనే తాత్సర్యంతో 
వ్యాసకర్తగారు వ్రాసివుంటారు కాని యేవ్యక్తినిగాని యే సంఘాన్ని కాని మనస్సులో పెట్టుకొని 
వ్రాసినట్టు నాకు తోచదు. “ప్రమాణ మంతఃకరణ ప్రవృత్తయః" ఆపద్ధతిని వ్యాసకర్త 
వుద్దేశ్యము విమర్శనార్హం కాదు. కాని “శుచిర్విప్రశ్శుచిః కవిః” అంటూ వేదందగ్గిరనుంచీ 
పరిశుద్ధపదార్థంగా అంగీకరిస్తూ వున్నకవిజాతిని పరమాపవిత్రమైన కుక్కలనుగా లోకానికి 
ప్రదర్శించడానికి యేర్చడ్డ యీవ్యాసాన్ని పరిశీలించకుండా పత్రికాప్రవర్తకు లేమని 
ప్రకటించారో? కొంచెం విచారించవలసి వుంటుంది. కాని వారు మాత్రం ప్రతీవ్యాసాన్ని 
పరిశీలిస్తూ వుంటారా? గవర్నమెంటువల్ల చిక్కువచ్చే వ్యాసాలే కొన్ని ముందు ప్రచురించి 
తరవాత చిక్కు తెచ్చుకుంటూ వుండేవి వుంటూ వుంటాయికదా! అందుచేత వారిని ఆడిగినా 
ప్రయోజనం లేదు. వ్యాసకర్తగారి వుద్దేశాన్ని గురించే మనలో మనం కొంత చర్చించుకుని 
చూదాం, 


శ్లో “విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని 
శుని చైవ శ్వపాకేచ పండితా స్సృమదర్శినః" 


అన్న గీతవాక్యాన్ని బట్టి గోవునూ, కుక్కనూ వకటేరీతిగా చూడడం దోషాపాదకం 
కాదని తేలడమే కాకుండా పైంగా విజ్ఞానుల తాత్సర్య మైనట్టుకూడా కనపడుతూవుంది. 
కనక విజ్ఞానాగ్రేసరులైన వ్యాసకర్తగారు కవులను కుక్సలుగా చిత్రించివుంటారా? బహుశః 
ఆశ్లోకతాత్సర్యం తక్కువ జంతువును కూడా యెక్కువ జంతువులతోపాటు సమ్మానించడమే 
కనక, 


శ్లో శ్వాన కుక్కుట మార్జాల పోషకస్తు దినత్రయమ్‌ 
ఇహజన్నని శూద్రస్స్వా చ్చండాలః కోటిజన్నసు. 


అనేరకంతో చేరిన కుక్కలకు గౌరవం కలిగించడమే వ్యాసకర్తగారి తాత్సర్యమ కుంటే 


స 
ప్రస్తుత కాలానుగుణ్యంగా కూడా వుంటుందిగాని వ్యాసకర్తగారి కొన్నివాక్యాలు దీని 
అనుకూలిచండంలేదు. “1) వీటి దుంపా తెగా, 2) వీటితాడు తెగా వీటిని యె 
పుట్టించెండో? దేముడు” ఇత్యాదివాక్యాలు వ్యాసకర్తగారికి కుక్కలను గొపుచేయాలః 
తలంపున్న దనడానికి వప్పుకోవు, యా ఘట్టంలో కొన్ని వాక్యాలు కవుల కొంపలకే కా 
గాయకుల కొంపలకు కూడా వ్యాసకర్తగారు అగ్గిదాంకొల్చే వుద్దేశంతో వున్నట్లు 
కనపడతాయి. వకటి వుదాహరిస్తాను. 


‘2 0 
thd 97 


YES 


కవిసన్మానం 245 


1) “ఒకసమయం సందర్భం లేకుండా ఒకటేరాగం, ఒకటే మెడపట్లు, ఒకటే 
తదరినాంతోం; పైంగా త్యాగయ్య మాదేశంలో పుట్టాయడని గర్వం” 


కవులను గురించిన వాక్యాలకన్న ఈ వాక్యం యీ వ్యాసకర్తగారికి కొంత వుద్దేశం 
లోపల వున్నట్టే సూచిస్తుంది. త్యాగయ్య పుట్టినదేశం అజివదేశం కనక ఆ మాటనుబట్టి 
దక్షిణాదిగాయకులను తట్టాబాజీచేసే వుద్దేశంతో వ్యాసకర్తగారి లేఖిని ప్రవర్తించిందను 
కోవడానికి అవకాశం క్రంద: మొత్తం వ్యాసకర్తగారికి, కవులన్నా గాయకులన్నా బొత్తిగా 
పడదని ఆయా వాక్యాలు చెపుతూవున్నాయిగాని కొన్ని మాటలవల్ల యీయన అంతో 
యింతో యీ రెండిటియందున్నూ ప్రవేశం కలవారనికూడా తేలుతూవుంది. కవులకూ 
కుక్కలకున్నూ పోలిక చెప్పడానికి యింతవరకు నాకు ఆధారం అంత పనికివచ్చేది 
కనపడలేదుగాని గాయకులకుమాత్రం వకాయన చెప్పిన సంగతి జ్ఞాపకం వస్తూవుంది. 
దాన్ని వివరిస్తాను. ఖైరవరాగమంటూ వకరాగం వుందికదా! ఆరాగం కుక్కల ధ్వనులనుబట్టె 
ఏర్పడ్డదని శ్రీకృష్ణగానచటికా భాగవతులు సెలవిస్తూవుంటే విన్నాను. భైరవశబ్దం కూడా 
దాన్ని తెలుపుతూనే వుంది. ఆ రాగాన్ని పాడని గాయకులు వుండరు కనక యీ 
“బదరీబాదరాయణ” సంబంధాన్నిపట్టి వ్యాసకర్తగారి రచన కొంత సమర్థనీయంగా 
తోస్తుంది. వ్యాసకర్త సంస్కుతాంధ్రాలు అప్రధానంగా నున్నూూ యింగ్లీషు ప్రధానంగానున్నూ 
అభ్యసించినవారుగా తోస్తారు. సంస్కృతాంధ్రాలు చదివినవారికంటె యింగ్లీషు చదివినవారి 
రచన మృదువుగా వుంటుందని పలువురంటారు. నాకు ఇంగ్లీషు రాకపోవడంచేత 
వ్యాసకర్తగారి రచనయందుండే మార్దవం పొడకట్టడం లేదేమో? ఆసంగతిని వ్యాసకర్తగారే 
వివరిస్తారు కనక విస్తరించేది లేదు. కవులను కుక్కలను చేయడానిక్కూడా వక ఆధారం 
దొరికింది. సుమారు యిప్పటికి యిరవై యేళ్లనాండు వొకానొక సంస్థానంలో దివాన్‌జీగారి 
యింటివద్ద దివాన్‌జీ గారికి సూత్రభాష్యం పాఠం చెప్పడానికి వాక విద్వత్మవిశిభామణి 
దయచేశారు. ఆ సమయంలో న్‌ ఒక వుద్యోగి మంచి వాచాలకతాశక్తి కలవాండు, 
అంతో యింతో కవిత్వంచెప్పేవాండు, హాస్యప్రాయంగా మాట్లాడేవాండు, దివానుగారితో 
బాగా చనువున్నవాండు కూర్చుని వున్నాడు. యీయన వచ్చిన కవిశిభామణిని 
“దయచేయండి కవిశునకంగారూ!” అని సగౌరవంగా ఆహ్వానించేటప్పటికి దివాన్‌జీగా 
నిలువునా నీరయిపోయి- “సరిలే! నేర్చుకున్నావు, నీకు సమయా సమయాలుగాని, యెవరి 
నేమాట అనాలో, యెవరిని యేమాట అనకూడదో అనే పరిశీలనగాని బొత్తిగా తెలియదు, 
యెల్లప్పుడూ వాకటేహాస్యం దిక్కుమాలినహాస్యం” అంటూ చీవాట్లు పెట్టడానికి 
ఆరంభించేటప్పటికి, ఆ తాబేదారు లేశమూజంకక- “యేమిటీ? నాకా తెలియకపోవడం 
మీకా? వినండి. పూర్వపు రాజులు వేలకువేలు వెచ్చించి యేనుంగులను కొని వాట్ల 


246 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


పోషణకు వేలకువేలు ఖర్చుపెట్టేవారు. ఇప్పుడో? వున్న యనుంగులను అమ్మివేయడమే 
కాకుండా వేలకువేలు ఖర్చుపెట్టి రకరకాలు కుక్కలను కొని వాట్ల పోషణకు వేలకువేలు 
ఖర్చుచేస్తూ వున్నారు. ఆకాలంలో సమర్థులైన కవులను అష్టదిగ్గజాలని వాడడం గౌరవంగా 
వుండేది. యీ కాలంలోనో? ఆపేరుకు గౌరవంలేదు. రాజానుమతోధర్మః కాంబట్టి 
శునకపదమే బాగుంటుందో? మరోపదంబాగుంటుందో చూడం”డని వుపన్యసించడానికి 
మొదలుపెట్టేటప్పటికి దివాన్‌జీగారు “పక్కున” కడుపు పగిలేటట్టు నవ్వారంట! యీ 
యితిహాసాన్ని బట్టి చూస్తే వ్యాసకర్తగారి రచన సమర్ధనీయంగా తోస్తుంది. యింకా లోతుకు 
పోయి విచారిస్తే - “నాన్ఫషిః కురుతే కావ్యమ్‌” అని వుండడంచేత కవులు బుష్యంశ 
సంభూతులని తేలుతుంది. ఆబుషి తండ్రిపేరు శునకశబ్దంకాకతీరదు. యిదిన్నీ 
శునశ్ళేఫ-శునఃపుచ్చ-శునోలాంగూలపదాలతో వ్యవహరింపంబడే బుషులు వేదకాలంలోనే 
వున్నట్టు వేదమే ప్రమాణంగా కనపడుతుంది. యీ శబ్దాలు సాధించడానికే “శేఫ 
పుచ్చలాంగూలేషుశునళొ అంటూ పాణిన్యాచార్యుల వారు వకసూత్రాన్ని నిర్మించి వున్నారు. 
యీ కాలంలో క్రమంగా బుషికులజులైన బ్రాహ్మణుల గౌరవం తగ్గినట్టే పూర్వకాలంలో 
బుషులంతగా గౌరవించిన శునకగౌరవం కూడా తగ్గిపోయిందని వ్యాసకర్తగారు ఆలోచించి 
మళ్లా వాట్ల గౌరవం వాట్లకు నిలిపే వుద్దేశంతో రచన సాగించి వుంటారేమో? మొత్తం 
యివన్నీ వుత్రేక్షలు, అన్యబుద్ధి అప్రత్యక్షంకదా! యిప్పటి వాళ్ల కవిత్వం బొత్తిగా నచ్చక 
వ్యాసకర్తగారు వారి యేవగింపును యీద్వారాగా వెలిపుచ్చినట్టు తోస్తుంది. గాన విషయం 
కూడా డిటోగానే తోస్తుంది. అయితే వారి అభిప్రాయం యిది కాదేమో? కాదని వారు 
చెపితే మాత్రం వచ్చేసువాసన ఆంగుతుందా? ఆంగదు. అయితే సర్వజన సాధారణంగా 
ఆహ్లాదానికి యేర్పడ్డ సంగీత సాహిత్యాలమీంద వ్యాసకర్తగారికీ ద్వేషాని కారణమేమో? 
అదిన్నీ విచారణీయమే. దానికి సమాధానం కనపడుతుంది, యేమిటంటే ఆ విద్యలను 
వీరు ద్వేషించడంలేదు. ప్రస్తుతం ఆవిద్యలను ప్రకటించేవారి ప్రజ్ఞాలోపాన్ని ద్వేషిస్తున్నారంటే 
సరిపోతుందిగా! ఆ సరిపోతుంది. కాని ఆయన తరపున మనమా? జవాబు చెప్పడం. 
ఆయనే చెపుతారు, లేదా? పత్రికవారేనా చెపుతారు. వారూ చెప్పరు. వీరూ చెప్పరంటారా? 
యీ కాలంలో కవులకున్న గౌరవ మింతే కాబోలు ననుకోవడమే. వ్యాసకర్తగారి వ్యాసాన్ని 
పలువురు కవులు చదివి వుంటారుకదా! వారెవరున్నూ కిక్కురుమనక వూరుకుంటే మీరే 
దీన్ని కదపడం యెందుకు? అనే ప్రశ్నకు జవాబు చెప్పడం నామీద వుంటుంది. జవాబు 
కేముంది? యెవరు దీన్ని కదిపితే ఆ ప్రశ్న వారికే వస్తుంది. తగినంత వుద్దేశం లేకపోయినా 
వ్యాసకర్తగారికి కవులంటే పరమాసహ్యం అన్నంత వరకు దొంగాండి చేతులో పెట్టినా 
సారం తేలకమానదు. పయిగా ఆయన వుద్దేశాన్ని బట్టి చూస్తే కవి గాయకులంటే 


కవిసన్మానం 247 


గడ్డిపరకలకన్నా కనిష్టంగా కనపడుతూ వున్నట్టు విస్పష్టమవుతుంది. అలా కనపడితే 
కనపడనివ్వండిగాని ఆసంగతిని బయట పెట్టడం యెందుకో? నాకు గోచరించడంలేదు. 
అంత నీచంగా కనపడుతూవున్న కవుల సన్నానాల్లో పాలుగొనకపోవచ్చును, లేదా? జరిగే 
సన్మానాలను తగినంత యత్నంచేసి ఆంపుచేయవచ్చునుగాని దిక్కుమాలిన కుక్కలతో సామ్యం 
చెప్పడం యెందుకోసమో? కొందజు యొక్కువ ప్రొఢంగా మాట్లాడడానికి మొదలు పెట్టి 
తుదకు- “టెంకాయ పిచ్చికొండ” చేయడమున్నూ లోకంలో కనపడుతుంది. ఇది ఆ 
తెగలోకే చేరుతుందేమో? కొందణు భక్ష్యపదార్థాలను పోల్చి మాట్లాడడం కలదు. ఆలాగే 
కుక్కల అటిపుతో కవుల కవిత్వాలకు చుట్టరికం కల్పివున్నారేమో? వ్యాసకర్తగారు. యేమేనా 
యీవ్యాసం వ్రాయడం కవులని తిట్టడానికి తప్ప కుక్కలని తిట్టడానికని కనపడడం లేదు. 
చూడండీ! యీ వాక్యాన్ని- 


“ఎప్పటినుంచో ఉన్నవాణ్డి పండితుణ్ల్ణి నేనిక్కడ వుండంగానేనా? మీ ఆటలు సాగడం 
అంటూ మిరాయిదుకాణం పొయిలోనుంచి దూకింది మటోకుక్క” 


యీ వాక్యం పండిత కవులమీంద వ్యాసకర్తగారికి వున్న కోపాన్ని పూర్తిగా వెల్లడిస్తూ 
వుంది. 


“ఇంతలో మొరుగుడు శాస్త్రంలో మర్మం తెలిసిన మణో కవి తల్లజుడు” అనే వాక్యం 
చెప్పనే అక్కరలేదు. వెనక శ్రీనాథుగారు కొండవీటిలో యెక్కడపడితే అక్కడే కవిత్వం 
చెప్పేవాళ్లు బయలుదేరడం చూచి వక గాడిదను వుద్దేశించి - కొండవీటిలో గాడిద! 
నీవునున్‌ గవిని గావుగదా? అంటూ ఒక హేలగా వక పద్యాన్ని చెప్పినట్టు వినడం. 
అయితే ఆయన లోకోత్తరుండైన కవి కనక ఆయన దృష్టిలో సామాన్యులు నచ్చక ఆలా 
చెప్పినా కొంత సమర్థనీయం కావచ్చు. వ్యాసకర్తగారు ఆలాటి మహాకవి అని తోంచడంలేదు. 
అంతటి మహాకవి కాదు కొంతటికవేనా అయివుంటే - “తపోచిహ్నాలు” అని వ్రాయ 
తటస్థించదనుకుంటాను. వ్యావహారికభాషలో యెలా వ్రాస్తే యేముంటాది వ్యావహారిక 
భాషలోనేనా యీలాటిలోపాలు సహ్యాలు కావు. వాటి జవాబు చూస్తేనేకాని యీ వ్యాసం 
వారెందుకు వ్రాసిందీ తేలదు. జవాబులుగా వ్రాసిన మాట మాత్రం సత్యం. యెవరుగాని 
దీన్ని- “కాలినిపోయేదాన్ని నెత్తినిరుద్దుకో” వలసి మాత్రం లేదుగాని మొత్తం కవులందబు 
కలిగించుకోవలసినంత అనాలోచన లేదా? తొందరపాటు దీనిలో కనబడుతూంది. కవుల 
తరువాత గాయకులకున్నూూ వారి తర్వాత సన్యాసులకునూ కలిగించుకోవలసిన (ప్రసక్తి 
దీనిలోవుంది. యెవరిక్కావాలి? దీరి కూర్చున్నవాణ్ణి కనక తోంచీ తోంచని యీ మాటలు 
రెండూ నేను వ్రాశానుగాని యితరులు కలగంజేసుకోరు. ఆలా అనడానికిన్నీ వల్లకాదు. 


శం. 


రాకా 


Cay 
౫5 


త మందలి యా కిం 
త్రం 


(ల) 
Ons 


ఇ 


లీ 
< 


os 


టా ల 


వూ 


కంకలవారుగా వారి 
యా వాక్యం ఆయన యెలా 


లుతుంది డాన్ని వుడాహరించి రెండు 


చెయాలొ ఆంతవణ 


వెనక “ఆం(ధకవుల ఆపరాధాలు అంటూ బయలుదెరి 


248 


చ 
సా 
(Sw 


టుండని తో 


ఇచ 
య్య 


వశ్యకత 


ట్టు 


249 


కవులు భిక్షాటకులేనా? 


కవులు భిక్షాటకులేనా? అని ప్రశ్నిస్తే జవాబు చెప్పడం కష్టం. 


“భిక్షాటకులే” అందామా? అప్పుడు కొంత చిక్కు వుంది. కారు ఆంటే కొంత 
చిక్కుంది. కొంతసేపు “భిక్షాటకులే” అని జవాబిచ్చి చూద్దాం. దీనికి కొన్ని ఆధారాలు 
కనపడుతూ వున్నాయి. “మాంతు భిక్షాటనమ్‌” అన్నాడు కాశీదాసు. భోజరాజును స్తుతిస్తూ 
చెప్పిన శ్లోకంలో చిట్టచివరది పైవాక్యం. శివుణ్ణి ఆశ్రయించిన గంగ, చంద్రుండు, వాసుకి, 
సర్వజ్ఞత్వం, అధీశ్వరత్వం, భిక్షాటనం వగైరాలలో నిన్ను అధీశ్వరత్వ, సర్వజ్ఞత్వాలు 
పొందినవనిన్నీ తుట్టతుదనున్న “భిక్షాటనం” నన్ను (కాళిదాసుని) ఆశ్రయించిందనిన్నీ 
కాళిదాసు స్వయంగా వొప్పుకుంటూ వున్నాండు. శ్లోకంలో వున్న తక్కిన అంశాలు మనకు 
ప్రస్తుతాలు కావు కనక వ్యాఖ్యానంతో పనిలేదు. యెవరేనా ఆశ్రయించి జీవించేవాళ్లు 
ఆశ్రయపదార్ధం అంతరిస్తే నఖముఖాలా చెదిరిపోయి మటొక ఆశ్రయాన్ని చూచుకోవడం 


లోకంలో వుంది. కనక (ప్రస్తుతం కాళిదాసు ఆ రీతిని చమత్మరించాండు. శ్రీనాధుండు- 


“కస్తూరికా భిక్షాదానము సేయరా” అని తెలుంగురాయలను- 
“సాంపరాయని తెలుంగాధీశ!” అని సంబోధిస్తూ యాచించాండు. ఆ కస్తూరి తన 
భార్యగాని, కోడలుగాని, కూంతురుగాని ప్రసవిస్తేవుపయోగపబచడాని కేమో? అంటే 
అందుకుగాదు యిందుకే అని ఆ పద్యంలోనే వ్యాఖ్యానించాండు. 
“ద్రాక్షారామపురీవిహారవరగంధర్వాప్సరోభామినీ 
వక్షోజద్వయ కుంభికుంధములపై వాసించు నవ్వాసనల్‌” 
యిక్కడ యీ ప్రభువెవ్వరో కొంత విచారిస్తే బాగుంటుంది. 
“రంభ గూడెం దెలుంగురాయ రాహుత్తుండు 
కస్తూరికేరాజు బ్రస్తుతింతు” 
అనే సీసచరణంలో తుట్టతుది సమయములో స్మరింపంబడ్డవాండి మహారాజే. యితని 
తండ్రిపేరుతో వున్న గ్రామం వొకటి, గోదావరిజిల్లా రామచంద్రపురం సమీపంలో వుంది. 
కొమరగిరి, రాజోలు, వేమవరం, పోలవరం యిత్యాదులన్నీ పూర్వం రాజ్యమేలిన 


250 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


రాజులపేర్లతో పుట్టిన వూళ్లే. యిందులో కొన్ని వూళ్లు అసకృదావృత్తిగా కూడా 
(పోలవరాదులు) వున్నాయి. 


“పోలయవేమా!” అంటూ పద్యాలు కొన్ని (శుతమవుతూ వున్నాయి. వేమభూపాలుని 
తండ్రిపేరు పోలయ్య. ఆయన పేర పుట్టిన గ్రామం “పోలవరం” (ప్రస్తుతం శ్రీనాధునికి 
కస్తూరికా భిక్షాదానంచేసి తదనుగుణమైన రంభా సంభోగాన్ని చూరగొన్న శృంగార 
రసారాధకుండు పాలించిన భూభాగానికి రాజధానిగా వుండేపట్నం పేరేదో చారిత్ర విజ్ఞాతల 
ద్వారా తెలుసుకోవాలి. సంస్కృత కవులలో “కాళిదాసు” భిక్షాటకుండుగా రుజువైనట్లి 
తెలుంగు కవులలో శ్రీనాధుడు కూడా ఖిక్షాటకుండుగా రుజువైనది. అయితే కాళిదాసు 
భిక్షాటకత్వానికీ, శ్రీనాథుని భిక్షాటకత్వానికీ చాలా వార కనంబడుతూవుంది. బాగా పరిశీలిస్తే 
శ్రీనాధుణ్ణి భిక్షాటకుండుగా సమర్థించడానికి పైని చూపిన పద్యపాదాలు పనిచేయవు. 
ఆయీ పద్యపాదాలు శ్రీనాథుని నిరాఘాటప్రవర్తనాన్ని సమర్థించడానికి మాత్రమే 
వుపకరిస్తాయి. అంతకంటే “కైలాసగిరి పండె మైలారువిభుడేగి దినవెచ్చ మేరాజు 
తీర్చంగలండు” ఆయీ చరణం భిక్షాటకత్వాన్ని సమర్థించడానికి కొంచెం తోడ్పడుతుంది. 


“చిన్న ముష్టీ, పెద్ద ముష్టీ అనే భేదం తప్ప యేదేనా చేయి చాంచడం భిక్షాటనం 
కిందకే వస్తుందికదా! నిరాఘాటత్వానికి “తురగా రామకవి” ముందర యే శ్రీనాథుండూ 
చాలండు. పెద్దాపురం సంస్థానం అంతరించడాన్ని గూర్చి పరంపరగా వినేయితిహాసం 
(పెద్దాపురపుంగోట పెద్దమ్మకిల్లెట కవివరేణ్యుల కోపకలనంగాదె, శ్రవణా. చూ.) విశ్వాస్యమే 
అయితే, తురగా రామకవిగారి ప్రభుత్వం ముందు శ్రీనాథుండి ప్రభుత్వం శతాంశమూ 
కాదు. రామకవిగారు తజచు దేశాటకులైనా అసలు నివాసం తునిగాని ఆ ప్రాంతంలో 
వుండే యేదో పల్లెటూరుగాని కావాలి. అప్పటి సంస్థానాలలో రామకవిగారికి “వర్షాశనాలు" 
వున్నాయి. వర్షానికి ఒక్కసారి వచ్చే ఏర్పాటుతోవుంటాయి కనక ఆపేరు ఆమామూక్లకు 
సార్ధకం. రామకవిగారు వార్షికానికి వచ్చి పదో అయిదో రోజులు రాజుగారి కోరికమీంద 
వుండి వర్షాశనం పుచ్చుకొని వెళ్లి మళ్లా స్వల్పకాలంలోనే వచ్చి దివాణంలోకి కబురుచేసి 
నట్టున్నూ రాజుగారు దర్శనమివ్వక అనాదరించినట్టున్నూ దానిమీద వెంటనే మసిబొగ్గుతో 
కోటద్వారం గోడమీందో తల్పుమీందో (పద్యమంతా పిమ్మట వ్రాస్తాను. వుత్తరార్థం మాత్రం 
యిక్కడ వుటంకిస్తాను) పెద్దమ్మ నాట్యమాడెను, దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని యింటన్‌. 


అని వ్రాస్తావుండంగా రాజుగారికి తెలిసి సగంసగం స్నానంచేస్తూ వున్న తడిబట్టతోనే 
వచ్చి శాంతింపంజేసి, 


కవులు భిక్షాటకులేనా? 251 


“మహాత్మా! తాము మొన్ననేకదా దయచేసి వార్షికం పుచ్చుకొని వెళ్లి వున్నారు, 
మళ్లా సంవత్సరానికి గాని దయచేసే ఆచారంలేదని నేను తమ రాకను నమ్మకపోవడంవల్ల 
తమకాగ్రహం కల్గించినందుకు క్షమించి శావాన్ని మళ్లించవలసింది.” 


ఆని బతిమాలి వారు వచ్చిన పని అంతగాని, కొంతగాని సమంజసమైనది 
కాకపోయినప్పటికీ నెరవేర్చేటప్పటికి రామకవిగారికి మోమోటం కలిగి - అద్దిర! 
శ్రీ భూనీళలు ముద్దియలా హరికిం గలరు ముగురమ్మలలోం “బెద్దమ్మ నాట్యమాడెను.” 


అని సవరించి అంతతో వూరుకోక తన మొదటి శాపం ఫోర్సు పూర్తిగా యింత 
మాత్రంతో శాంతించదనీ యెజుంగును కనక అది, “నీ నాండు గాదు నీ మనుమని 
నాయడు అమలు జరుగు” నని చెప్పినట్టున్నూ చెప్పుకుంటారు. యీ మనుమని నాండు, 
అని వున్న పద్యం కూడా నేనుయెప్ప ౨డో వినే వున్నాను కాని అది యిపుడు సరిగా నోటికి 
వచ్చిందికాదు. ఆయన వాక్షూద్ది యెట్టిదో కాని అదేప్రకారం ఆ రాజుగారి మనుమనిరోజులు 
కొంతవరకు బాగా జరిగి తుట్టతుది రోజుల్లో వాక్కొక్క మురా చొప్పున అమ్మకానికి 
ఆరంభమైనట్టున్నూ ఆయన స్వర్గతి పిమ్మట భార్యలు ముగ్గురూ చాలవబకు అనప్పిండి 
విస్సన్నగారి దివాన్‌గిరీ రోజులలో భర్తగారు ప్రారంభించిన విక్రయ వ్యాపారాన్ని 

ర్రిచేశారనిన్నీ చెప్పుకోవడం. 
అనప్పిందివారు (ద్రావిడ బ్రాహ్మణులు. కోనసీమ నివాసులు. ఆ యీ యింటివారి 


పేరు కోనసీమలో అనాతవరంలో జ యిప టికీ వున్నారని వినడం. యెవరో 
వొక గేస్తురాలు- 


అనప్పింది విస్సన్న్మ గారిదీ బట్టతలే, మా వారిదీ బట్టతలే” 


అందనిన్నీ లోకోక్తులలో చెప్పుకుంటారు. అదృష్టవంతులలో యీయన్ని పేర్కొనడం 
ఆ రోజుల్లో విశేషించి వుండేదని పైలోకోక్తివల్ల అవగతమవుతుంది. 

“అనప్పిండివిస్సా ... ... తుస్సా” అంటూ వొక పెద్దదండకం భట్రా జెవరో చెప్పినట్లు 
వినికిడి. (క్రియలోమాట రామకవిగారి వాక్కు రెండో భీమకవిగారి వాక్కే “నానృషిః 
కురుతేకావ్యం” అనే అభియుక్తోక్తి రామకవిగారిపట్ల సమన్వయించినట్లు యేనన్నయ 
తిక్కనాదులకుగాని సమన్వయించదు. 

“ఉంగుటూరిళ్ల రాకాసు లుండవచ్చు” 


అనే పద్యపాదానికి సంబంధించిన యితిహాసంకూడా రామకవి మహర్షులలో 
పరిగణింపతగ్గవాండు గాని కవిమాత్రుండుకాండని చెపుతుంది. ఆయీ రాకాసుల 


252 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


పద్యంలోవున్న శాపానికి యకొంచెమో అపరాధం ఆవలి వారి (తల్లాప్రగడవారు) వల్ల 
కనంబడుతుంది. పెద్దాపురం విషయంలో అట్టి అపరాధం లేశమూ వున్నట్టు లేదు. 
రామకవిగారు వార్షికం పుచ్చుకువెళ్లి మళ్లా వెంటనే (నెలకో రెండు నెలలకో అన్నమాట) 
రావడానికి చెప్పుకొనే మాటలు విమర్శించడానికి అర్హంగా వుండవు. ఉదార హృదయులకు 
బొత్తిగా రుచించవు కూడాను. అయినా ప్రధానాంశమైనశాపానికీ వాట్లకూ లంకెగా 
వుండడంవల్ల వుదాహరిస్తాను. రామకవిగారికి వేశ్యాసంపర్కం వున్నట్లు- 


(1) భూతలమందు ధాతకు నపూజ్యత గల్లెను., 
(2) చూడంగ నల్పుగాని పరిశోభిత దివ్యకురంగనాభి. 


(3) పెండెలనాగి చెక్కులను పెద్దికటిస్టలి గంగిగుబ్బ చనొండల 
(a) ౧ 


అనే పద్యాలు (ధ్రువపరుస్తాయి. యీ మూగురు సానులలో నొకదాని నివాసం 
తుని. ఆపెనేమో బంధువులు “నీవేమో నేనమ్మాతురగారామ కవిగారి సానినని 
విబ్ఞవీంగుతావు! నీకేమేనా పాయకరావుపేట సేలువులు కప్పివున్నారా? (పాయకరావుపేట 
తునికి మైలులో వుంటుంది. ఆకాలంలో సేలువులకు ప్రసిద్ధి) లేకపోతే పెద్దాపురం 
మహారాజావారి కైజారుపిడిమీంద వుండే రత్నాలు తెచ్చి నీ సవరపు కొప్పెమీంద తాపడం 
చేయించారా?” అని యెత్తిపొడిచే టప్పటికి ఆ అనాత్మజ్ఞురాలు (ప్రియుణ్ణి, ఆ రత్నాలు 
తెస్తావా? చస్తావా? అని పట్టుపట్టి కూర్చుండేటప్పటికీ రామకవిగారు తప్పని విధిచేత 
వార్షికం తెచ్చుకున్న అచిరకాలంలోనే, పెద్దాపురం వెళ్లవలసి వచ్చిందని చెప్పుకుంటారు. 
కైజారులో వుండే మాణిక్యాలు వూడదీయించి కవిగారికి సమర్పించడంచేతనే మనమడి 
తరందాంకా రాజ్యం ఆగినట్టున్నూ చెప్పుకుంటారు. ఆ యీ శాపప్రదానానికి హేతువు 
అంతగాని కొంతగాని సరిగా కనపడదు. దీనికే కాదు, పౌరాణిక శాపాలలో కూడొ 
నూటికి తొంభైవంతులు యీలాగే వుంటాయి. యీమాదిరి యాచకులను మనం. 
భీక్షాటకులుగా విశ్వసించడం యేలాగ? యిస్తే పుచ్చుకోవడమూ, యివ్వకపోతే 
చక్కాపోవడమూ 'భిక్షుకుల' లక్షణం. (అవమానం పురస్కృత్యమానం కృత్వాతు పృష్టతః చూ.) 


అదిన్నీ కాక యేదో “నిజదార సుతోదర పోషణార్ధం” బియ్యమో, వడ్లో, జొన్నల? 
అథవా రొక్కమో? అయితే భిక్షాటనంగా భావించడానికి అవకాశం వుంటుంది, గాని నా 
సానికి పూయడానికి కస్తూరి కావాలి, నాసాని సవరపు కొప్పెలో చెక్కించడానికి రత్నాలు 
(ఆ రత్నాలుకూడా అలాయిదాగా యిస్తే వల్లకాదు) మీ కైజారుపిడిలో వున్నవి కావాలి. 
అనే భిక్షాటనం భిక్షాటన మవుతుందా? “నమ్మిన నమ్మకున్న నది నా వశమా?” అన్నారు 
దాసువారు. నే విన్నమాటలు వ్రాశాను, కథలకు కాళ్లూ ముంతలకు చేతులూవుండవు. 


కవులు భిక్షాటకులేనా? 253 


క్రియలోమాట తురగా రామకవి పద్యాలు చూస్తే తెలుంగు కవులలోనే కాదు, 
సంస్కృతకవులలో కూడా అంతటి తృణీకృత బ్రహ్మ పురందరుండు లేడనే తోస్తుంది. 
అతని ధారలోనే వొక విధమైన “వైశిష్ట్యం” కనపడుతుంది. చూడండి. 


ఉ॥ రాతిరి మేము పస్తు, హయరత్నము పస్తు, కవీంద్ర యాచక వ్రాతము పస్తు, 
నర్మసచివాగ్రణి పస్తు (పైభాగం కొంత జ్ఞాపకం లేదు. ఉన్నదానిలో కొంత అసభ్యమగుటచే 
వుటంకించలేదు) ... ... పస్తికనేమి చెప్పుదున్‌॥ 


ఇది రామకవిగారి పద్యమే. దీనిలోవున్న సిబ్బందీ చూస్తే పూర్వం కవులు (అందజూ 
కాదు కొందటే) మతగురువులలాగు దేశం తిరిగి వసూలు చేసేవారేమో? అనిపిస్తుంది. 
నిగ్రహానుగ్రహదక్షులుగా వుండడంచేత వారికి ఆవిధంగా సాంగిందనుకోవాలి. తురగా 
రామకవి ఆ యీ దక్షులలో నెంబర్‌వన్‌. ఇతనివి లోకంలో లెక్కకి చాటువులు పదికంటే 
ఎక్కువ చిక్కవు. కాని మహా[గ్రంధాలు రచించిన నన్నయాదులతోపాటు భామా ప్రపంచంలో 
యితనికి పేరు వుంది. ఇత దెంతవాండో చెప్పడానికి వశంకాదు. ఇంతవజకు వ్రాసిన 
చర్చవల్ల కవులు, “భిక్షాటకులు” కారనే తేలుతుంది. వూరకే వినయార్ధం కాళిదాసు- 
“మాంతు భిక్షాటనమ్‌” అని అనివుంటాండు. కవులుభిక్షాటక తరగతికి చెందినవారే అయితే- 


“ఎదురైనచోం దన మద కరీంద్రము డిగ్గి 
కేలూంత యొసగి యొక్కించి కొనియె” 


ఇట్టి గౌరవం జరగడం అసంభవం కదా! మంత్రిత్వంలో లోపాయికారీగా అనుభవించే 
ఐశ్వర్యం యెక్కువగా వుంటే వుంటుంది. పైకి కవికున్న గౌరవం, మంత్రులకు వుండదు. 
మంత్రి నవుకర్ల తరగతివాండు. కవి యే తరగతివాండూ కాండు. యెంత ఐశ్వర్యం 
అనుభవించినా మంత్రికి జగ్గప్పా అనే సంబోధన. కవిని అలా యేకవచనంతో యే 
మహారాజు పిలుస్తాడు, పైంగా - 

1. ఎదురైనచోం దన మదకరీంద్రము డిగ్గి కేలూంత యొసంగి యొక్కించుకుంటాడు. 

2. పురమేగం బల్లకి తనకేలంబట్టి యెత్తుతాడు. 


యింకోటి. మంత్రి రాజుకు నమస్కరించాలి. కవికో రాజే నమస్కరించాలి. కవులలో 
రెండు తరగతు లుండడం యొజుంగుదురు గదా! 


1) కేవల కవులూ, 2) విద్వత్మవులు అనే యీ రెండు తెగలలో సంస్కృతకవులు 
సర్వులూ విద్వత్మవులే. శాస్త్ర జ్ఞానంతో మిళితమైన సాహిత్యం వుంటేనే తప్ప సంస్కృతంలో 
వొక్క అనుష్టుప్పు సైతం నడవదు. తెలుంగో ఆలాటిది కాదు. మాతృభాష వుగ్గుబాలతో 


254 కధలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ప్రతీవాండికీ వచ్చివుంటుంది. దానితో- శుద్ధ సురన్నది రుద్రరూపమై అని ప్రారంభిస్తాండు. 
తేలిన సారాంశం, తెలుంగులోనే కాని- కేవల కవీ - విద్వత్మవీ అనే భేదం సంస్కృతంలో 
పాటింపవలసి వుండదు. వెలివేసినట్టు పూర్వులు కేవల కవులను కేటాయించి- “కేవల 
కవయస్తు కేవలం కపయః” అన్నారు. అంటే అన్నారు గాక యీ కాలంలో - సంఘేశక్తిః 


ఇది విషయాంతరం. కవులు భిక్షాటకులుగా స్టూలదృష్టికి గోచరించినా, గ్‌ కాటకులు 
కారనే మనం తెలుసుకోవాలి. పైంగా రాజులను (రాజ్య మదమత్తులను) భిక్షాటకులు 
చేసినట్టు - వేములవాడ భీమకవిగారి చరిత్ర ఘోషిస్తూవుంది. 


స్ప “రాజకళింగగంగ్రాజు ఖిక్షకుండొట కవివరేణ్యుల కోప కలనంగాదె?... 

కరుజగల్లిన యిల్లు బంగారమౌను కరుణ దప్పిన నడవియాగడియలోన అ హృకొడుకైన 

గవులకు భయముంజందు” (శవణా) ఆయీ సందర్భాన్ని బుజువు చేసిన కవ్లలు 
పూర్వులలో చాలామంది వున్నారు. 


కాని యిటీవలివారిలో పిండిప్రోలికవిని చెప్పవలసి వుంటుంది. ఈయన పెద్ద 
విద్వత్యవి కాకపోయినా నిగ్రహానుగ్రహసమర్దుండు. విద్వత్మవులు గల సభలో నిర్భయంగా 
తన కవిత్వాన్ని వినిపించగలవాండు. యాయనకున్నూ. శిష్టు కృష్ణమూర్తి విద్వతృవిగారికిన్నీ 
తబచుగా యుక్తి ప్రయుక్తులూవాదోపవాదాలూ జరుగుతూ వుండేవి. వాట్లలోయీపిండీ 
ప్రోలికవియెప్పుడూ తీసిపోయినట్టు లేదు. దీన్ని బట్టి ఈయన నేంటి కేవల కవుల వంఓ 
వాండు కాడంని స్పష్టం. దావు దమ ్యన్నగారు యాయన లంకభూమిని యేడు పందుములు 
(24 యకరాలన్నమాట) పశుబలంచేత అపవ హరించేటప్పటికి లంకావిజయం ఆ అనేపేరుతో 
వొక లు ్ష రచించి న (కోర్టుకువె మ. తిరిగీ సంపాదించుకున్న 


అనే పేరుకన్న al పాకంలా మికి! pa చాలా వుంది. నా ఆరి భార్యను 
నాచిన్నతనం నాంటికి యీ లక్ష క్ష్యణకవిగారిని ప్రత్యకంగా యెతి ంగిన వృ ద్దులు మ 


నారు- 


2 


(4 


ని 


(1) మర్ల పేరు సామయాజులుగారు (యానాం (ఫెంచిటవును,) 
(2) ఉప్పులూరి రామజోగన్న సిద్దాంతిగారు (కొత్తపల్లి ఐలండు) 


గా 


నీ ప కచ 
ల నాకు లక క్షజణకవిగారినీ శిష్పుకృష్ణము ార్తిగారినీ బాగా తెలుసుక్‌ = 


ద్ర 
భాగ్యం కలిగింది - శ్రషరహతో | 1) కృష్ణమూర్తిగారు. రే శాస్తం, సంగీతం యింకా 


కవులు భిక్షాటకులేనా? 255 


చాలా విద్యలలో (ప్రవేశంకల మహావిద్వాసులు, మంచి కవులూను, గొప్ప రాజాస్థానాలలో 
పేరు ప్రతిష్టలు పొందిన వారున్నూ సంస్కృతంలోనూ తెలుగులోనూ కొన్ని గ్రంధాలు 
రచించారు. చిరకాలం జీవించారు. చిన్నయసూరి, కోరాడ రామచంద్రశాస్తుల్లు గారు 
(బందరు) మొదలైనవారు వీరి శిష్యులు. దివ్యమైన అత్యాశువులో ఆకాశపురాణం 
(సంస్కృతంలో) చెప్పే అసదృశ (ప్రజ్ఞకలవారు. కాని లక్ష్మణకవి గారి పేరు భాషా 
ప్రపంచంలో శాశ్వతంగా నిల్చినట్లు - (అంతఘాటుగా నన్నమాట) కృష్ణమూర్తిగారి పేరు 
నిలవడానికి ఆస్కారం లేకపోయింది. 


1. యక్షోల్లాసం, 2. సర్వకామదా పరిణయం వగయిరాలు ఉభయ భాషలలోను 
ప్రబంధాలున్నాయి వీరివి. మంచిచాటువులున్నూ వున్నాయి. వున్నప్పటికీ లక్ష్మణకవిగారివి 
యిందులో యెన్నోవంతూ లేకపోయినా భాషా ప్రపంచంలో లక్ష్మణకవిగారు నేంటి తారలలో 
వొకరుగా నిల్వంగల్లినారు. కృష్ణమూర్తిగారు వారి జీవిత కాలంలో యెంతగా ప్రకాశించినా 
ఒక్కపద్యం కూడా (చాటువులు తప్ప) [గ్రంథాల తాలూకు కృష్ణమూర్తిగారివి నోటికి 
వచ్చినవారుకనుపడరు. లక్ష్మణకవిగారి రావణదమ్మీయం (చాలాచిన్న పుస్తకంలో) పద్యాలు 
చాలామందికి కంఠోపారంగావచ్చును. దీనికి లంకభూమిని, అపహరించిన దమ్మన్న 
(ధర్మారావు) గారేకారణం. ఈపుస్తకం తప్ప లక్ష్మణకవిగారు మరియేదిన్నీ రచించినట్టులేదు. 
ఇదికొందరు తిట్టు కవిత్వంగా యీసడించినా మృదుమధుర పాకంలో వుంది. పేరు 
నిల్చింది. దీని రచనకు యీాయనకు- 


చ. “హయ మది సీత, పోతవసుధాధిపుం డారయ రావణుండు ని 
శృయముగ నేను రాఘవుండ సహ్యజ వారిధి మారు డంజనా 
ప్రియ తనయుండు సింగన విభీషణు డా గుడిమెట్ట లంక నా 
జయమును బోతరక్కసునిచావును నేడవనాండు చూడుండీ” 


అనే పద్యం (యెవరిదో జ్ఞాపకం లేదు) మార్గదర్శకం, లక్ష్మణ కవికి ఆ యీ 
పద్యంలో వున్న - సింగన్న పేరు కూడా తోడ్పడింది. యింతకూ చెప్పేదేమిటంటే? తగిన 
'మేటరు? దొరకడంచేత లక్ష్మణ కవిగారి బరు నిల్చేకవిత్వం వుదయించింది. 
కృష్ణమూర్తిగారికో అట్టి భాగ్యం పుట్టిందికాదు. 

“తద్వచసైవ సార్ధం విచ్చేదమాప భువి యస్తు కధా ప్రబంధః” అన్నాండు 
బాణమహాకవి కొడుకు. 


యింతకూ లక్ష్మణకవిగారు పని పడితే ఆయుధం చూపి కార్యాన్ని సాధించేంకవేగాని 
- భీక్షాటకుండు కాందని ఫలితార్ధం. అయితే నాకబలి పళ్యాలకు లక్ష్మణకవిగారు వెళ్లడం 


256 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


వొకటి వుంది. యీ పళ్యాలంటే యేమిటో యిప్పటివారికి తెలియనే తెలియదు. నాకు 
యిరవై యేళ్లు వచ్చే వజకున్నూ కవులకు, తోలుబొమ్మలకు, హాస్యగాళ్లకు, యింకా యెక్‌ 
సెట్రాలకు కోమట్ల యిండ్లల్లో జరిగే వివాహాలలో పళ్యాలు (సన్మానాలన్నమాట) 
కంపల్‌సరీగా యిచ్చే ఆచారం వకటి వుండేది. ఆ యేర్పాటు మన పూర్వ జమీందార్లు 
యేర్ప్చజచి ఆయా విద్యలకు పట్టాలిచ్చివున్నారు. అందుచేత యిచ్చితీరవలసిందే కాని 
యెగ్గొట్టడానికి వీల్లేదు. నేను కూడా వొకటి రెండు పళ్యాలు యెత్తినవాళ్ణే. మా వంశం 
కవితావంశం కావడంచేత ఆ గౌరవం మా ప్రాంతంలో మా వంశస్థులకు (కవిత్వం 
చేతకాని వాళ్లకు కూడా) వుండేది. యిటీవల కోమట్లు తెలుంగుమీరి యివ్వడం మానేశారు. 
పిరాపుర ప్రాంతం గొల్లప్రోలుగ్రామంలో కోర్టుదాంకా వెళ్లింది యీ విషయం. దానిలో 
కోమట్లే గెల్చివుంటారు. పిండిప్రోలు కవిగారు పెల్లిఅయిన సంవత్సరంలోగా యెప్పుడేనా 
వెళ్లి వసూలుచేసే వారంట! సకాలంలో మీరు రాలేదు గనక యిచ్చేదిలేదని వొక కోమటి 
నిర్భయంగా శతాయించి కూర్చునేటప్పటికి మన కవిగారు - పిండీప్రోలూ లేకుండా 
నీయింట్లో పెండ్లేలా జరిగింది? బాగా ఆలోచించుకో జాగ్రత్త - అని కళ్లెట్టిందే సెటప్పటికి 
ఆ వర్తకుండు భయపడి కాలదోషశంక వదలుకొని పెండ్లిమామూలు యిచ్చి పంపించినట్టు 
చెప్పంగా విన్నాను. 


యీయన మాటలు అన్నీ యీలాగే వుంటాయి. యీయనపుట్టుకతోనే ద్యర్ధికవి. 


(1) కుళ్లుముండా గుద్దుతుక్కుంటాను, బండముండా రాయియ్యవే. 
(2) కమ్మకుమ్మొచ్చి పట్టుకుంది. 


(3) మాదిగవల్లి శివరావెక్క డున్నాండు నాయనా! 
యీవాక్యాలన్నీ యాయనవే. సమస్య- 
“ఈశునకము కృష్ణమూర్తియే యెన్నంగన్‌.” 
అని శిష్ట కృష్ణమూర్తిగారికి తగిలివచ్చేటట్టు వొకసమస్య యిచ్చేటప్పటిక్‌ 
కృష్ణమూర్తిగారికి కోపంవచ్చి - 
క. “దాశరథీశబ్బమ్మును 
దాశరథిపరమ్ముం జేయుద్వైయర్ధికిదు 
ర్థీశక్తి బిడాలమునకు 
నీశునకము కృష్ణమూర్తియే యెన్నంగన్‌” 


కవులు భిక్షాటకులేనా? 257 


అని పూర్తిచేశారంట! అసలు నల్లటికుక్కనుజూచి యీసమస్యను యిచ్చాండంట! 
తరువాత ఈశునకము (బాణము) కృష్ణమూర్తి శ్రీ మహా విష్ణువు (త్రిపుర విజయంలో 
నన్నమాట. ) ఆయన జీవితమంతా యీలాటి ప్రసంగాలతోటే వుంటుంది. రామలింగం 
తరువాత యీయన రెండో రామలింగమని యీ చరిత్రను బట్టి చెప్పుకుంటారు. 


విస్సన్నచెప్పింది వేదం అనే లోకోక్తి యేమహావిద్వాంసుణ్ణి పురస్కరించుకొని పుట్టిందో 
అట్టి యింద్రగంటి విశ్వపతి శాస్తుల్లుగారిని కూడా లక్ష్యపెట్టని యుక్తిశాలి యీ లక్ష్మణకవి. 


మామా! వీదీస్తే శ్వపతివి (కుక్కవు) శ్వాదీస్తే విపతివి (వీనాం పక్షిణాం పతిః) 
అన్నాడట యేదో సందర్భంలో; 


యీలా వ్రాస్తూవుంటే 'పెరుంగుతూనే వుంటుంది. (ప్రధానాంశం లక్షణకవిగారు 
నాగవల్లి పళ్యాలకు వెళ్లేవాండవడంచేత భిక్షాటకులలోకి వస్తాండనే వారిమాట పాటించతగ్గది 
కాదనియ్యేవే. ఆ పళ్యాలు కూడా క్విటురెంటు భూములవంటివిగాని యాయవారంబాపతు 
కావు. కాని అవి పోనుపోను నీచస్టితిలోకి వచ్చాయి. 


క, “నాంకబలి పళ్లెరమ్ముల 
నాంకట జీవించు కుకవు లరుగుదురె” 


అని మే మనడానికి కారణం మా రోజులనాంటికి వాట్ల గౌరవం తగ్గిపోవడమే. 
కృష్ణమూర్తిగారి జీవిత కాలంలో ఆయనకున్నంత గౌరవం యేకవికీ లేకపోవడంచేత 
ఆయన పెద్దగా భూవసతి సంపాదించి పిల్ల జమీందారుగా ప్రకాశించారు. జీవిత కాలంలో 
ఆయన గొప్పవాండు. జీవితాంతం ఈయన (లక్ష్మణ కవి) గొప్పవారు. క్రియలో మాట 
- యీ వుభయులలోనూ యెవరిప్రసక్తి వచ్చినా రెండోవారి ప్రసక్తిరావడం తప్పదు. 
ఆయన మహా విద్వత్మవి అయినా ఆమాటను నిల్పేకవిత్వం యేదీ కనపడకపోవడంచేత 
“పిళ్ల్ళుకవిరహం విద్వాన్‌” అన్నట్టు వ్యవహరించవలసి వుంటుంది. లక్ష్మణకవి విద్వతృవి 
కాకపోయినా రచన విద్వత్మవి సమ్మతమే. కనక నేంటి కేవల కవుల పంక్తిలో చేర్చకూడదు. 
యితని భిక్షాటనం “పట్టుకోకెట్టమని పెళ్లికూతురివారంటారు, పట్టుకో కెట్టమని మె 
మంటాం, యీ తగాయిదా తీరితేగాని పెళ్లి స్ట్థిరపడేటట్టు లేదు.” అనే వైఖరిలో వుంటుంది. 
యీ మాట వినీ వినడంతోడనే పట్టుచీర కూడా తెప్పించి యిచ్చి పెండ్లికి పంపించారంట. 
అప్పటి పిఠాపురం జమీందారు నీలాద్రి రాయణింగారు మా ముత్తాత “రావు వేంకట 
నీలాద్రి రాయనృపతి, చేత సత్కృతి చెందు విఖ్యాతయశుండ” అని వ్రాశాండు. మా 
ముత్తాతగారికన్న కొంచెం లక్ష్మణకవిగారు చిన్నలయితే కావచ్చును. వీరిద్దరూ కలుసు 
కొన్నట్లు కొందరు చెప్పగా విన్నాను. అంతేకాదు. 


258 కథలు - గాధలు * చెళ్లపిళ్ల ఎ వేంకటశాస్త్రీ 


శ్లో. “కచభారాత్కుచ భారః కుచభారాద్బీతిమేతి కచభారః 
కచకుచభారాజ్ఞఘనం కోల యంచంద్రాననే; చమత్యారః” 


అనే శ్లోకంలో కొంతవివాద పడ్డట్టున్నూ విన్నాను. లక్ష్యణకవిగారు గౌరవభంగం 
లేకుండా రాజులవల్లనూ సంపన్నగృహస్థుల వల్లనూ జీవితయాత్ర గడుపుకొన్న మనస్వి 
మాముత్తాత జమీందారు స్వయంగా తన దగ్గిఅకువచ్చి కోరుకోవలసినది అని ప్రార్థించినా 
కోరుకోని యశస్వి. వీరిపదవులన్ని మంత్రిపదవికి చాలా పైమెట్టులోనే వుంటాయి. 
భీష్ముండేమన్నాడు? 


“అర్ధస్య పురుషోదాసః” అనలేదా? మనువేమన్నాడు; “నశ్య వృత్యాకదాచన" 


యెంతపెద్ద ఐశ్వర్యాన్ని అనుభవించే వారైనా, “శాకం పచతి స్వేగ్భహే ” తెగలోవుండే 
నిస్పృహులకు (నిస్త స్పృహస్య తృ తృణంజగత్‌) దాసోహం అనడానిక్కారణం అందరికీ గోచరమే. 


మాగాపు శరభకవిగారి పేరు వినడమేకాని పెద్దాపురపు రాజుగారు సదరు కవిగారిని 
యెప్పుడూ సందర్శింపని కారణంచేత రాజుగారు స్వయంగా ముమ్మి డివరం దాపునవున్న 
మాగాంగ్రామానికి వెళ్లేటప్పటికి పుట్టగోచీ పెట్టుకొనిదొడ్లో న యేవోపాదులకు 
గొప్పుతవ్వుతూ (రాజరు దెంచునప్పటి 'కరంటులతోంటకుగొప్పు) శరభకవిగారు 
కనపడేటప్పటికి రాజాగారు కవి వినేటట్లు “ఇతండేనా శరభకవి” అనేటప్పటికి కవికి 
మనసునొచ్చి అరవైపద్యాలు యీక్రింది శైలితో ఆశువులోచెప్పి రాజుగారిని 
నిర్దాతపోయటట్టుచేసే ఎట్ట. అందులోవాకపద్యం మాత్రం నాకిప్పుడు కొంచం తరువాయిగా 
జ్ఞాపకంవుంది. శైలికి వుదాహరిస్తాను. 


మ. “ఇతండా రంగదభంగసంగరచమూ హేతిచ్చటాపావకో 
ద్యత కీలాశలభాయమానరిపురాడ్డారా (శుధారా నవీ 
నతరంగిణ్య బలాసమా (కొంతమటిచాను) ... ... ... 

. ... వత్సవయి తిమ్మక్ష్యావిభుండీతండా?” 


యెందు కీలా చెప్పవలసి వచ్చిందో స్పష్టంగా తెలుస్తూనే వుంది. అయినా కొంచెం 
వివరిస్తాను. తనకు నేను నౌకరునుగాను. ఇండిపెండెంటు తరగతిలో వాణ్ణి. యెష్తుడూతన 
దర్శనానికి వెళ్లలేదు. కనక నన్ను చూడడానికి రావడం బాగానేవుంది. కాని, ఈయనా? 
అని అనక, నిస్సాకారంగా నన్ను ఇతండా? అని అంటాడా? సరే! ఆయన నన్ను = వొక్క 
సారి - ఇతండా అన్నాండు కనక ఆయన్ని నేను 60 సార్లు “యితండా?" అంటే సరిపోతుంది 
ని శరభకవిగారు ఆ విధంగా తన సామార్దాన్ని ప్రకటించారని చెప్పుకుంటారు. 
ఆ యీ ధార చూస్తే శంకరకవిగారి హరిశ్చంద్రోపాఖ్యానంలో వున్నా 


(4 


కవులు భిక్షాటకులేనా? 259 


మ. “అకటా! చేరెండునేలకున్‌ దగండె? సప్తాంభోధివేష్టీభవ, 
త్సకలద్వీపకలాప భూపమకుటాయ త్పద్మరాగోజ్వల 
త్రకటానర్గళ నిర్గకత్సుభగ శుంభత్సాదుండై నట్టి రా 
జకుమారుండని యేద్చెం గన్నుంగవనథ్రుల్‌ కాల్వలై పాజంగన్‌.” 


అనే పద్యానికికూడా మించినశైలితో వొకటిగాదు రెండుగాదు 60 పద్యాలు నిల్చున్న 
పాళాన్ని నిల్చున్నట్లుగానే ఆశువులో రచించిన శరభకవికి యెంతటి విద్వత్తువుందో 
యెవరునిర్ణయిస్తారు? అట్టిశరభ కవికి తగినప్రసక్తి యేదీ తటస్థంకాక యేదీ రచించినట్లు 
కనపడదు. లేదా, రచించినప్పటికీ, ఆ రచన కాలగర్భంలో లీనమైపోయిందో! మనకు 
కావలసింది ఆ యీ మాదిరి కవులు రాజులను అవసరాన్నిబట్టి యాచించినప్పటికీ 
భిక్షాటకులుగా పరిగణింపం బడరనియ్యేవే. తగిన పాత్రం దొరకని రాజులు తరించడానికి 
వీరే ఆధారభూతులుగా వున్నట్టు కనపడుతుంది. ధర్మాత్ములుగా వుండే మహారాజులు 
అయిపుట్టినవాళ్ల కాళ్లు గడగడానికి సమ్మతింపక వేదాధ్యయనపరులకూ, శాస్త్రజ్ఞులకూ, 
మహాకవులకూ అ(గహారాదులు సమర్పించినట్లు కనపడుతుంది. కొన్నితరాలనుండి 
ప్రతిగ్రహ దోషం యెటుంగనివారిని - అప్రతిగ్రహీతలుగా వాడతారు. ఆలాటివారిని 
జమీందారులు కొందజు మోమాటపెట్టి భూమివగైరాలు స్వీకరింపచేసిన యితిహాసా లెన్నో 
ఉన్నాయి. పెద్దాపురపు రాజుగారు చాలాభూములు ఆవిధంగా యిచ్చినవే. అయితే 
ఆరోజులలో పదిరూపాయలు యివ్వడం కంటె పదికుంచాలో, పదియెకరాలో యివ్వడమె 
తేలికగా వుండేదని చెప్పేమాట కూడా కొట్టేయ తగ్గదికాదు. సామాన్యులకందటికీ 
అన్వయించే మాట కాదు గాని కాస్త నామరూపాలుగల కవులెవ్వరుగాని - భిక్షాటకులు 
కారనే చెప్పవలసివుంటుంది. అ(గహారాలు వుండిన్నీ అవితిన్నగా ఫలించకపోవడంచేత 
యాచనకు గురికావలసివచ్చిన కవులు కొందటు వున్నట్టు కనపడుతుంది. 


చ. “గరిసెలవ్రాంతె కాని యొకగంటెండెణుంగను మన్నెదేశముల్‌ 
దిరిగి సమస్త వస్తువులు దెచ్చిభుజింతును సార్వకాలమున్‌ 
సురుచిర సత్మవిత్వనిధి సూరకవీంద్రుని కేలగల్లెంగం 
చరయును, రేగ మేకమెడచన్నుల పోలిక రెండు గ్రామముల్‌॥” 


ఆయీపద్యం తురగా రామకవిగారికి సమకాలీనుడు అడిదం సూరకవిగారిది. 
దీనిలోవున్న - కంచర - రేగ ఈరెండుపల్లెలున్నూ సూరకవి గారి సర్వదుంబాల 
అగ్రహారాలు. వీట్లపంటకు సంబంధించిన చెరువుకు చుట్టరికంగలవే “కదులుమిట మాని 
దివ్యగంగాభవాని” అనేమకుటంగల సీసాలు. ఆచెరువు నీటిముంపువల్ల తన అగ్రహారానికి 


260 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


చిక్కువచ్చి చెరువు నీరు కొంత తగ్గించే వుపాయం చేయవలసిందని సూరకవిగారు కోరితే 
జమీందారులు తమ రయితులకు దానివల్ల నష్టం తగులుతుందని అంగీకరించారు కారనిన్నీ 
ఆపిమ్మట పైని వుదహరించిన మకుటంతో కొన్ని పద్యాలు చెప్పి ఆ వుప [ద్రవాన్ని తొలగించు 
కున్నారనిన్నీ, చెప్పుకోవడం పలువురు యెటింగినదే. ఆ పద్యాలు జ్ఞాపకంలేక వుదహరించ 
లేదు. గతమైన కవుల వృత్తాంతాలు పరిశీలిస్తే కవులు భిక్షాటకులుగానూ కనపడతారు, 
భాగ్యవంతులుగానూ కనపడతారు. 


“సుకవితా యద్యస్తి రాజ్యేనకిమ్‌” అనివుండడంచేత ధనద్రవ్యాదుల మూలకంగా 
కాకున్నా కవిత్వంచేతనే కవులు భాగ్యవంతులు అనిసరి పెట్టుకుంటే సరిపోతుంది. లోకంలో 
ధనార్దనకు యేర్చడ్డవృత్తులు నాల్గేకనపడుతాయి- 


శ్లో, “వాణిజ్యే వర్తతేలక్ష్మీ స్తదర్ధం కృషికర్శణి, 
తదర్థం రాజసేవాయాం భిక్షాయాం నైవనైవహి.” 


లోకంలోవున్న వృత్తులలో కవులుచే సేవృత్తి నాలుగోదిగానే కనపడుతుంది. కొందణు 
కవులు రెండోవృత్తిని అవలంబించిన వారున్నారు. కాని వారు దానిలో ధనవంతులు 
కాలేదు. 


1) “తదఖిలం త్యక్తాశ్రితస్వామహం” అన్నాండు వ్యావసాయకుండుగా మాటీన 
కుట్టికవి దున్నపోతు ప్రభువునుగూర్చి అతండే- 


“శిష్టం మే త్వలమల్లకం” అనిన్నీ అన్నాండు తుట్టతుదకు. అలమల్లకంఅంటే, కౌపీనం. 
శ్రీనాధుండేమో: - 


“బొద్దుపల్లెను గొడ్డేరి మోసపోతి, నెట్లుచెల్లింతుండంకములేడునూర్లు” 
అంటూ విచారించాండు, పోతరాజుగారేదో విధంగా 
“పంచమే౭_హని షష్టేవా శాకం పచతి స్వేగ్భహే” 
అనేళ్లోకార్థానికి లక్ష్యభూతులై కాలక్షేపం చేశారు. బాగాపరిశీలిస్తే కవులవృత్తి 
కాళిదాసుగారు నిర్ణయించిన భిక్షాటనంగానే తేలుతుంది. యేకొందటు కవులకో రాజులు 
అగ్రహారాలుయిచ్చి సన్మానిస్తూ వుండటంకలదు గాని అది క్వాచితృం. యెవరో పెద్దన్న 
గారివంటివారు “కోకట గ్రామాద్య నేకాగ్రహారాలను” సంపాదించినవారున్నా, అందజూ 
(నఖలు సర్వో౭_ పివత్సరాజః) తాద్భశులు కారు. యీవిషయంలో కవులకూ, గాయకులకూ 


యెంతోతేడా వుండదు. కవులకంటె గాయకులే అదృష్టవంతులని ఎవరో కవి చెప్పిన 
శ్లోకంవల్ల గోచరిస్తుంది. దాన్ని కొంచెం వుదాహరిసాను. 


కవులు భిక్షాటకులేనా? 261 


శ్లో. “నవటా నవిటా నగాయకాః 
నచ సభ్యేతర వాదచుంచవః 
నృప మీక్షితు మత్ర కేవయం 
స్తన భారానమితా నయోషితకి” 


యీ అర్థాన్నే బోధిస్తుంది వొక పద్యం. 


మ. “కవితల్‌ నేర్చిన బాటపాడిన వృధా కష్టంబు లోకమ్ములోం 
బువుంబోడుల్‌ కడుభాగ్యశాలినులహో! పుంస్త్వంబు ... ... 
చవివుట్టన్‌ సొగ సిచ్చి యించుక ... ... బెట్టి పుట్టింప నీ 
యవనీశాళి సమస్త మిచ్చును గదా; హా! పాపపున్‌ దైవమా! 


కుట్టీకవి మహిషశతకాన్నిబట్టి చూచినా మహాకవులలో నూటికి 19 మంది దారిద్ర్య 
దోషానికి గుజి కావలసి వచ్చినట్టే కనపడుతుంది. 


1) శ్లో. “ఆర్య శ్రీధర మంబుదీక్షిత మిమౌ దృష్ట్వా మహాపండితా, 
.. సకలం త్వం మే లులాయప్రభో” 

2) శ్లో, “ఖ్యాతః కుట్టికవిస్తు దుర్దనిగ్భహ ద్వారేషు నిద్రాయతే” 

3) శ్లో, “తేషాం వక్రవిలోక నాత్తవవరం ... కోశేక్షణమ్‌” 

ఇత్యాది శ్లోకాలు పరిశీలిస్తే లోకోత్తరులైన కవులందటూ ధనికుల నాశ్రయింప 
వలసినట్లే కనపడుతుంది. కవులకన్న గాయకులకు యింకో చిక్కు కవియెక్కడికో 
కట్టుగుడ్డలతో - “లేడికి లేచిందే ప్రయాణం” అన్న విధంగా వెళ్లి యే దాతనో- 

సీ “బళిబళీ! మీతాత బళ్లెమ్ము చేబూని పుల్లాకు తూటుగా బొడిచినాండు” 


అంటూ స్తోత్రం చేసి దుడ్డో దుగ్గాణో తెచ్చుకుంటాడు. పాపం గాయకునికి అట్టి 
వీలులేదు. 


1) “అగస్యుం డొకయెత్తూ, కమండలం వొకయెత్తూ, 2) సెట్టి సేరూ లింగం 
సవాసేరూ” అన్నమాదిరి, తంబూరాగాని, వీణగాని, ఫిడేలుగాని మోసుకుపోవాలి. యెక్కడి 
క్కడ మద్దెగాండు కుదరాలి. కుదిరితే మాత్రం, వాండికీవీండికీ జత కుదరాలి. యిదంతా 
కుదిరి పాటకచేరీ జరిగితే - 


“ఈ సభలో నింతకు లాభ మేమొ యనుచున్‌ సందేహం”. అందు చేతనే 
అనుకుంటాను గాయకులు వారివారి సంతతికి యే యింగ్లీషు ముక్కలో చెప్పిస్తారుగాని 


262 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


గానంలో ప్రవేశపెట్టడం సకృత్తుగాకనపడుతుంది. యే హరి నాగభూషణం వంటిఛాందస 
గాయకులో తప్ప తమ తమ సంతానాన్ని గానంలో ప్రవేశపెట్టడమే లేదు - 
నాగభూషణంగారేనా నామాదిరిని కొడుకులకు - ఏ.బీ.సీ.డీ.లు కూడా రాకుండే పద్ధతిలో 
వుంచలేదు. కొంచెం రాజకీయ విద్యలోనూ పరిచితి వుందనిపించినట్లె. నాగభూషణంవంటీ 
గాయకులు యీ కాలంలో అరుదనే చెప్పాలి. ఏమంటే ఇంగ్లీషులో బీ.యే. ఫస్సుడ్రేడు 
ప్లీడరూ, అసలు బి.యల్‌. ప్యాసయి అడ్వొకేటు అనిపించుకో తగ్గవాండే, కాని దానికి 
అంతకుముందు గర్భంలో పడ్డ రోజుల్లోనే అవలంబించిన సంగీతం బాధించి, అంటే 
(అంతాయింతా కాదు. సంగీతముచేత బేరసారము లుడిగెన్‌” అన్నమాదిరి నన్నమాట.) 
ఫస్టుగ్రేడు ప్లీడరు కావలసి వచ్చింది. అంతవరకూ సంగీతానికీ యింగ్లీషుకీ సమంగానే 
తన కాలాన్ని వినియోగపటిచేవాండు. కాని ఆ చెన్నపట్నంలో యెవరో - అయ్యరుగారి 
ఫిడేలుబాణీ విని ఆమాదిరిని వాయించాలని దీక్ష కలిగి యింగ్లీషు చెట్టెక్కించడంచేత - 
రాజకీయ విద్యలో మార్కులు లోపించాయి. బీ.యల్‌. కాలేకపోయి పిదప ఫస్సుగ్రేడుగా 
మాటేండు. యీలాటివారు నామిత్రవర్గంలో యింకొకరున్నారు. వారు పూర్వాశ్రమంలో 
కే.టీ. రామారావుగారు - వీరు యమ్‌.యే. డిగ్రీపొంది కాలేజీలో లెక్చరరుగా 
రు.100-0-0ల జీతంలో వుండిన్నీ, బి.యల్‌. పరీక్షకు చదివేనిమిత్తం చెన్నపురి వెళ్ల 
అక్కడ ప్రస్థానత్రయం చదవడాని కారంభించి తుదకు తతృ్ఫలితం అనుకూలించి 
“పరమహంసలు”గా పరిణమించి ధన్యులైనారు. నాగభూషణంగారు యిటీవల - 
ప్రస్థానత్రయ శాంతిచేశారు. చాలా నిష్టాగరిష్టులు, సంస్కృతంలో మంచి పాండిత్యం, 
ఉభయ భాషలలో కవిత్వం వొకటేమిటి? మన (ప్రాంతంలో యిన్ని విద్యలు వచ్చి యింత 
సదాచార సంపత్తి కలిగిన శిష్టులింకొకరు లేరేమో (ఛాందసత్వం సరేసరి) అనిపిస్తుంది. 
గానంలో చెన్నపట్నం వెళ్లకముందే నా ముందర తుంబురు నారదులు పనికిరారనే 
అభినివేశం వుండేది. (ఆయీ విషయం యితరత్రభంగ్యంతరంగా వ్రాసినట్టె జ్ఞాపకం) 
గాని నేనూ, కే.టీ. రామా రావుగారూ, యింకా కొందజూ యీతనికి ప్రతిపక్ష గాయకులను 
అభిమానించే తెగ. 'యెడ్దెమంటే? తెడ్డెం'గా వాదిస్తూ వుండేవాళ్లం. ధనకోటి, నాగరత్నం, 
భవాని మొదలైన సుప్రసిద్ధ గాయనీమణుల సంగీత సభలు జరిగినప్పుడు శ్రీయుతులు 
సుసర్ల దక్షిణామూర్తి శాస్రులవారికీ గజకపర్తి కోటయ్య దేవరగారికీ ఫ్రీ టిక్కెట్లు పంపించడం 
సరేసరి కాని, వారితోపాటు నాకూ, శ్రీ కే.టీ. రామారావుగారికీ కూడా వచ్చేవని జ్ఞాపకం. 

నాగభూషణంగారు అప్పటికీ సుమారు యిరవైయేళ్ల వయస్సులో వుండేవారు. 


బహుశః, బి. యే. క్లాసు విద్యార్థిదశలో వుంటారని తోస్తుంది. యీాయనకు - ట్రీ ట్కెట్ట 
పంపేవారు కారు. పోనీ అని గుట్టుగా వూరుకో వచ్చునా? అలా వూరుకోక అస్మదాదులో 


కవులు భిక్షాటకులేనా? 263 


కొంత సంఘర్షించడం వుండేది. దాన్ని గురించి వ్రాయవలసివస్తే చాలా పెరుగుతుంది. 
నేనూ, రామారావుగారూ యీ నాగభూషణంగారిని చాలా తేలికగా చూచేవాళ్లం అనేది 
భూతార్థం. యిటీవల నాగభూషణంగారు విశిష్టత్వాన్ని గానంలో సంపాదించాక కూడా 
దానిలో రహస్యాలు మాకేం తెలుస్తాయి- 


ఉ. “చేరువవాడపల్లి నరసిమ్ముండితీరత మోయి బోగమ 
మ్మోరులయాట సుస్తివరిముంగల దేముండదెంత యిద్దెలో 
తీరుపయాసగంటి నొకతిత్తిని గుక్కిడంకూందువాని కా 
లూరక మొక్క బుద్దగు నహో! యను మూర్చుండు చంద్రశేఖరా!” 


అన్నట్టుంటుంది మాబోట్ల రసజ్ఞత్వం. ఆయన కొంతసేపు గానకచేరీ చేసి 
నాదబ్రహ్మముగా మారిపోయి పీంటదగ్గిబమాత్రం కమాను ఏకొంచెమో నడిపీ నడపనట్లు 
నడుపుతూ వుండే వైఖరి నూత్నదంపతులు (క్రీడాగృహంలో సల్లాపిస్తూన్నట్లు - అనంగా? 


శ్లో. “కిమపి కిమపి మందంమంద మాసత్తియోగా 
దవిరళిత కపోలం జల్పతొః” (భవభూతి) 


అన్నట్టుగా వుండిన్నీ యావత్తు సభకూ వినపడుతుంది. ఆ వినికికి కారణం సభవారు 
నిస్తరంగసము[ద్రులుగా మాజడమైనా కావచ్చును. ఆలా మాజడాని కారణం యేమిటంటే, 
వేటే చెప్పనక్కణలేదు. ఆ సమయంలో యేమాత్రం యెడమచేతి వేలు ప్రమాదానికి గుటి 
అయినా - గోవిందా! అని గాయకుండు పాతాళ గర్తంలో కూలవలసిందే. ఆ జ్ఞానమంతా 
యెడమ చేతిదే, పాపం! భగవంతుండు ఆ చేతియందే తన తేజాన్ని లోపింపం జేశాండు. 
ఆ యీ తన పోకడ కొడుకుల కలవాటు పడక పూర్వమే యీ అపకారం జరిగింది. 
ఆ అపురూపపు పోకడ (దక్షిణ దేశంలో కాదు) మన తెలుంగుదేశంలో పోయేవారున్నారో 
లేదో? ఉంటారే అనుకుందాం, యిది గానంగాని కవిత్వం కాదు. మర్మం విడిచి కొడుక్కు 
కూడా గాయకులు చెప్పరని కింవదంతి. అట్టి స్థితిలో యెవరు చెపుతారు- 


శ్లో, “యాతే దివం పితరి తద్వచనైవ సార్ధం 
విచ్చేదమాప భువి యస్తుకథా ప్రబంధః” 


అన్నాండు బాణమహాకవికొడుకు ఉత్తరకాదంబరిలో - అక్కడ బాణుండు స్వర్గానికి 
వెళ్లడంచేత ఆ దుర్యోగం పట్టింది. ప్రస్తుతం, నాగభూషణంగారు సజీవులై దిర్జాయుష్మంతులై 
కొంత ఆరోగ్యంలో (ఫిదేలుకు మాత్రం పనికిరానిస్థితి) వుండంగానే దుర్యోగం పట్టింది. 
యిప్పుడెవరేనా నాగభూషణంగారిని నీకు సంగీతంలో యేమీ రాదని అన్నా 
వూరుకోవలసిందే. శ్రీరాముండేమన్నాండు పరశురాముణ్ణి - 


264 కథలు - గాఢలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 
“పటచ్చరీభూతా ఖల్వియం కీర్తిపతాకా, నన్విదానీమేవ ద్రష్టవ్యమ్‌” 


రామునివంటి నిషధయోగ్యుండే ఆవిధంగా ప్రశ్నించినపుడు యితరులు ప్రశ్నించరను 
కోవడానికి వీలుంటుందా? మనదేశానికి పేరుతెచ్చిన శ్రీనారాయణదాసుగారు, 
నాయుడుగారు లోనైనవారిలో - నాగభూషణంగారొకరు. సంగీతానికి వుపయోగించక 
పోయినా యితర గాయకులలో (నారాయణదాసుగారికి వినా) పలువురికిలేని ప్రజ్ఞలు 
నాగభూషణంగారికి వున్నాయి- 


“ఇదం (బ్రాహ్మ మిదం క్షాత్రం” అనే శ్లోకానికి నాగభూషణం గారు ప్రథమోదాహరణం 
కావడంలో అత్యుక్తి వుండదు కాని ఆ యితర విద్యలే యీయన్ని అస్మదాదుల తరగతిలోకి 
ఆకర్షించి - భిక్షాటకులా? అనే శీర్షిక కింద వుదాహరించి కొంత వర్ణించడానికి అవకాశం 
కలిగించినది. యీయన కవి, ప్లీడరు, సాహితీవేత్త, వేదాంతి, ఛాందసుండు. ఆ యీ 
లక్షణాలలో ప్లీడరీ తప్ప తక్కిన చిహ్నాలు అస్మదాదుల తరగతిలోకే ఆకర్షిస్తాయి. ఆకర్షిస్తే 
ఆకర్షించనివ్వండి, నాకు ఆ యీ తరగతియందే యెక్కువ (ప్రేమ. అందుకే 


మ. “పరమాదృష్టము పెట్టీ పుట్టినటులేభావించి గర్వింతు, దు 
స్తరమీ హూణశకమ్మునం దితరభాషన్‌ బొట్టకై నేర్వకే 
సురభాషన్‌ బఠియించి యక్కతన సంస్తుత్యుండనై మించితిన్‌ 
సిరియున్‌ సంపద కూడ నీ కరుణచేం జేకొంటిం గామేశ్వరీ.” 


యేదో యీ విధంగా వున్నదానితో సంతృప్తి పడాలిగాని గొంతెమ్మ కోరికలు కోరడం 
మొదలిడితే “మనోరధానా మతటాః ప్రవాహా?ొ, 


భర్తృహరి యేమన్నాండు? “మనసిచ పరితృప్తే కోల_ర్ధవాన్‌ కోదరి[ద్రకి అనలేదా? 
యీ మనస్సుకు తృప్తంటూ వుందా? తృష్టకు అంతమంటూ వున్నట్టు తోంచదు. “తృష్ణా 
నజీర్ణా వయమేవ జీర్ణాః” 


కవులూ, గాయకులూ ఐశ్వర్యానికి వొక విధమైన నోమే నోంచినా చిల్లరదుకాణం 
పెట్టడానికి సంశయించకపోతే గాయకులకు పట్నవాసాలు కొంచెం జీవనాన్ని (శిక్షల 
ద్వారా) కలిగిస్తాయి. యిప్పుడు పెండ్లికూంతురుకు కావలసిన క్వాలిఫికేషనులో సంగీతం 
వొకటీ. నిన్న మొన్నటిదాంకా సంగీతం వుంటే సరిపోయేది. ఇటీవల మటొకటి చేర్చారు. 
యింగ్లీషు స్కూలు ఫైనలు దాంకానేనా వుండాలి. పూర్వం యెవరో కవి “కన్యా పితృత్వం 
ఖలు నామ కష్టం” అని తన మనోదుఃఖాన్ని వెలువరించాడు. అప్పటికింకా యీ చిక్కులు 
గోచరించనేలేదు. అయితే కొంచెం దూరాలోచన చేసి చూస్తే ఆయీ క్వాలిఫికేషన్సు కల 
కన్యలకు వివాహంచేసేభారం తల్లిదండ్రుల మీద వుందనుకోవచ్చును. 


కవులు భిక్షాటకులేనా? 265 


“అజ్బిన్నం పరేణ సంయోజ్యం” అన్నట్టు స్కూలులో వుండగానే యెవరో 
స్వయంవరంగా పరిగ్రహించడం తటస్థించే యెడల తండ్రి వరాన్వేషణానికని, హైస్కూళ్లూ 
కాలేజీలూ పరిశీలించడానికి ఆయా తరగతుల టీచర్లనీ, లెక్సెరర్లనీ ఆశ్రయించడం బాధ 
నూటికి 99 పాళ్లు తప్పిపోతుందని సంతోషించవచ్చు ననుకుంటాను. అప్పుడల్లా 
వివాహంచేస్తే సరిపోతుంది. కుల గోత్రాదులు పెట్టుకోనక్కణలేదు. ఆ యీ పద్ధతి అమల్లోకే 
వస్తే గేస్తులు కణ్వమహర్చ్షులుగా పరిణమిస్తారు. యిది మన భారతదేశాచారమేకాని 
ఖండాంతరాచారం కాదనడానికి శకుంతలాసతియే చాలును. శారదాబిల్లు వచ్చి 
అయిదురోజుల పెళ్లిని వొకరోజులోకి తెచ్చింది గాని ఆవొకరోజేనా యేవో మంత్రాలు 
తంత్రాలూ మంగళ వాద్యాలూ చుట్టాలూ పక్కాలూ భోజనాలూ పిండివంటలూ యింకా 
తప్పడంలేదు, యీ పిమ్మట లోంగడ వుదాహరించిన క్వాలిఫికేషన్సు పద్ధతి అమల్లోకి 
వస్తే “కరగ్రహః ప్రథమమభియోగః” అన్న గోవర్ధనాచార్యుల సప్తశతిశ్లోకమే పురోహిత 
స్థానాన్ని అలంకరిస్తుంది. 


మన నాగరికత “ప్రతిక్షణ విజృంభణాదుభయ బాహుకూలం కషస్తనత్రుటిత కంచుకం 

నమత యౌవనం యోషితామ్‌” అన్నరీతిని విజృంభించడం చాలా అభినందనీయం. 

యా సందర్భమేనా నిర్భంధ కట్నాలను వారిస్తే బాగుండును. కొన్ని శాఖలలో విద్యనిబట్టి, 

ధనాన్ని బట్టి, భూమినిబట్టి గౌరవాన్నిబట్టి కట్నాల తారతమ్యం వుంటుంది. కొన్ని శాఖలలో 
విద్యాదులేమీ ఆవశ్యకంలేదు. పెండ్లి కొమారుండు, అనేడు ప్రత్యయానికే అట్లీస్టు 
నాలుగువేలు పయిగా చెల్లించాలి. ఆయీ మహాఘోరం యిరవయ్యో శతాబ్దారంభాన్నుంచి 
మొలకెత్తింది. యిప్పుడుబాగా పెరింగిపోయింది. యీ కట్నం అడగడంలో అడగనట్లు 
అభినయించే వారు కొందటు. మచ్చు చూపుతాను, ఒక వియ్యాలవారంటారు కదా? 
“అయ్యా! మాకు యేమీ కట్నంతో అవసరంలేదు. ఉభయఖట్బులు పెట్టి పెండ్లి సలక్షణంగా 
చేసి పంపండి. అల్లుండు కట్నం కోరలేదు గనుక పెండ్లికూంతురుకు నగలు పెట్టండి. 
మీరే మీ పిల్లకు నగలు పెట్టుకోండి.” యిది కవుల భిక్షాటనానికంటే కూడా పైతరగతిలోకి 
దేంకుతుంది. యేదో వ్రాస్తూ దేనిలోకో వచ్చాం. అసలేమో వ్యాసం కవుల భీక్షాటనాన్ని 
గుజించి ఆరంభం. ముగించే సమయానికి గాయకులు వచ్చి కలిశారు. అంతలో నేంటి 
పెండ్లి కట్నాలు వచ్చి కలిశాయి. మంగళాంతంగా వ్యాసం ముగించడం (శ్రేయః ప్రదమే 
కదా! కవులు భిక్షాటకులు కారని సమర్థించడానికి కలం చేతంబట్టినా తుదకు అభీష్టార్ధసిద్ధి 
కాలేదనుకుంటాను. భిక్షాటకులు కాకపోతే రసజ్ఞ లోకానికి మంచి కవిత్వం వుదయించదు, 
యేమంటారా? ఆపక్షంలో కవి యిల్లు కదలనే కదలండు. అప్పుడు- 


266 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


“మద్దేహే మశకీవ మూషికవధూర్మూషీవ మార్దాలికా, 
మార్జాలీవ శునీ శునీవ గృహిణీ వాచ్చాః కిమన్యే జనాః” 


2) శ్లో, “క్షుత్స డాశాః కుటుంబిన్యో, మయి జీవతి నా౭_ న్యగాః; 
తా సా మంత్యా ప్రియతమా, తస్యాశ్శృంగార చేష్టితమ్‌” 
3) శో. “ఆరనాళగళ దాహశంకయా మన్ముఖాదపగతా సరస్వతీ” 


4) క, “శీతల సలిలస్నానము 
భూతలమున శయ్యయొంటిపూట మెతుకులు 
న్నాతిగల బ్రహ్మచర్యము 
నాతరమా? రోజు గడపనారయభూపా!” 


5) శా. _ “వేధన్‌ దిట్టంగరాదుగాని భువిలో విద్వాంసులన్‌ జేయనే 
లాధీచాతురిం జేసెం జేసిన గులా మాపాటుతోంబోకక్షు 
ద్భాధాదుల్‌ రచియింపనేల? అది కృత్యంబైన మూఢాత్ములన్‌, 
ఛీ! ధాత్రీశులం జేయనేమిటికయా! శ్రీకాళహస్తీశ్వరా!” 


6) “శా. సంతోషించితిం జాలుంజాలు బహురాజ ద్వారసౌఖ్యములన్‌ 
(శాంతిన్‌ జెందితిం జాలుంజాలు రతిరాజ ద్వారసౌఖ్యమ్ములన్‌ 
శాంతిన్‌ జెందెద జూపు బ్రహ్మపదరాజ ద్వారసౌఖ్యంబు ని 
శ్చింతస్వాంతుండ నౌదు నీ కరుణచే శ్రీకాళహస్తీశ్వరా!” 


7) “తిండికైతె పదిమంది వసంతి, తండులాలు గృహమందునసంతి 
రండనా కొడుకు లెల్ల హసంతి కొండగోగులు గృహేవిలుఠంతి” 


కవులు ఆగర్భశ్రీమంతులుగా వుండే పక్షంలో ఆ యీపూర్వోక్త రీతిని చక్కని కవిత్వం 
వెలువడ దని ఆలోచించే అనుకుంటాను బ్రహ్మదేవుండు కవులను నొకవిధమైన భిక్షాటన 
తరగతిలో సృజిన్తాండు. బ్రహ్మ దేవుండు ఆలోచించి, ఆలోచించి కవులనూ, గాయకులనూ 


పూర్వోక్త విధంగా సృష్టించినా ఆ యీ రెండు తెగలలోనూ కొందజు తమ స్వాతంత్రాన్ని 
నిల్పుకుంటూనే జీవయాత్ర సాగించినట్లు కనపడుతుంది - 


చ. “నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక దెచ్చి యిచ్చుక 
ప్పురవిడె మాత్మకింపయిన భోజనముయ్యెల మంచ మొప్పుంద 
ప్పరయురసజ్ఞు లూహదెలియంగల లేఖకపాఠకోత్తముల్‌ 
దొరికినంగాక యూరకకృతుల్‌ రచియింపు మటన్న శక్యమే” 


కవులు భిక్షాటకులేనా? 267 


ఆ యీ పద్యం రాయలకు యేదో సందర్భంలో పెద్దన్నగారు యిచ్చిన జవాబు. 
దీనిలో కవి తనకుంగల స్వేచ్చను వెలువరించాండు. శ్రీ విజయనగర సంస్థాన గాయక 
శిరోమణులలో వొకరైన, కీ.శే. శ్రీ కలిగొట్ల కామరాజుగారిని గూర్చి చిత్రంగా 
చెప్పుకుంటారు. పల్లవిలో ఈ మహనీయుండు అద్వితీయుందని చెప్పంగా వినడం. ఆయీ 
గాయక శిరోమణి తనకు తోంచినప్పుడేగాని ప్రభువు కోరినా పాడే ఆచారం లేదని వినికిడి. 
శ్రీ పరవస్తు రంగాచార్లయ్యవార్లంగారు, తమ యేర్పాటు ప్రకారమైతేనేగాని విజయనగర 
సంస్థానంవారి ఆస్థానానికి వెళ్లడానికి వాప్పుకొనేలేదు - ఆ యేర్చాట్లు. 1) సవారీతో 
కోటద్వారం వబకూ వెళ్లడం. 2) అక్కడ సవారీ దిగి పాదుకలతో సభవజకూ వెళ్లడం. 
3) అక్కడ పాదుకలు వదలి సభకు వెళ్లీ సభలో చిత్రాసనంమీంద కూర్చోవడం. 


ఆ యీ మూండింటలోనూ మూండవదానికి శ్రీ మహారాజావారు చెప్పిన అడ్డంకి 
యేమిటంటే? స్వామీ! సభలో మీరు చిత్రాసనం మీంద కూర్చుండడానికి మాకేమీ 
అభ్యంతరం లేదుకాని ఆ సందర్భం మా పండితుల కవమానకరంగా వుంటుంది గనుక 
అంగీకారం కాదన్నారనిన్నీ ఆ పద్ధతిని - మేము రానే రాము అని ఆచార్యులవారు 
నిరాకరించా రనిన్నీ మాపరమ గురువులు చెప్పంగా విన్నాను - యెవరోతప్ప 
మహావిద్వాంసులు గాని మహాకవులుగాని మిథ్యాస్తవాలు చేయరు, ఒక షట్టాస్త్రవేత్త 
మహాపండితునకు, ఒక మహాసంపన్నుండు నూటపదహాలజు పెద్దకాసులూ సేలువులూ 
యిచ్చి సన్మానించాండు. ఆ యీ సన్మానం వేటొక పండితుని ప్రయత్నంమీంద జరిగింది. 
ఆ ప్రయత్నించిన పండితుండు ఆ గృహస్థుని గూర్చి కొంచెం శాఘించవలసిందని 
హెచ్చరించే టప్పటికి ఆ మహావిద్వాంసుండు శ్లాఘించిన వాక్యం యిక్కడ వుదాహరించేది 
లేదు - తాత్పర్యం వ్రాస్తాను. 


మీ యిల్లు యిల్లులాగ లేదు. అనంగా, యేదో మహారాజు గృహం లాగవుందని 
శ్లాఘించినట్లయింది. కాని దానిలో నుంచి వ్యంగ్యం తీస్తే ఆగృహస్సు యేకులంవాండో ఆ 
కులాన్ని యీసడించి నట్లయింది. అష్టకష్టాలు లోకంలో ప్రసిద్ధం. అందులో మిథ్యాస్తవం 
చేరలేదు, కాని చేరతగ్గదే. దానిలో యేకొంచెమో గుణంవుంటే “పరగుణపరమాణూన్‌ 
పర్వతీకృత్య” అనేది పెంపుచేసి ప్రసంగించవచ్చును గాన కేవలం నిర్గంధ కుసుమాలని 
గూర్చి ప్రశంసించడం చాలా కష్టం ఆయీ బాధ కవుల కప్పుడప్పుడు కలుగుతూ 
వుంటుంది. 


268 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


1) “మాతర్నాతః పరమనుచితంయళ్టలానాంపురస్తా దాస్తాశంకం జఠరపిఠరీ పూర్తయే 
నర్తితాని” (లీలాశుకుండు) 


2) “అరసికాయ కవిత్వనివేదనం శిరసి మాలిఖ మాలిఖ” చూ 


యీవిధంగా పలువురు కవులు తమ పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చి వున్నారు, యేమైనా 
సరే అంతో యింతో కవి భిక్షాటకుండుగా వున్నప్పుడే కొంత అందం వుంటుంది. ఆగర్భ 
శ్రీమత్త కవిత్వానికి సహాయపడదు. 
“తిరుగంగవలె దేశదేశాల వెంబడి 
పదవలెం బడరాని పాటులెల్ల... ... ... ... 
కవులు కవులన్న మాత్రాన కవులుగారు 
విజయనగర మహారాజ విపులతేజ!” 


శ XxX xX 


269 


శిష్ణావారి విశిష్టత్వం 


ఎట్టిదో నాకు గోచరించినంతలో కొంచెం వ్రాయవలసిన (ప్రసక్తి కలిగింది. 
ఏ మహావ్యక్తిని గూర్చి వ్రాయవలసిన ప్రసక్తి కలిగిందో, ఆ వ్యక్తికిన్నీ నాకున్నూ సుమారు 
ముప్పై మూండేండ్ష కాలమునుండి గాఢమయిన పరిచయం వుంది. యీ పరిచయాని 
కారణం నేను బందరు (ప్రస్తుతం కాలేజీగా మాణిన) హైస్మూలుకు తెలుంగు పందితుండుగా 
వెళ్లడమే. వ్రాయందలంచుకొన్న మహావ్యక్తిషడ్డర్భనీ పారగులు శ్రీ శిష్టానరసింహ 
శాస్తులుగారు. వ్రాసే వ్యక్తి యేదో మాదిరిని నాలుగు తెలుంగు ముక్కలూ నాలుగు 
సంస్కృతపు చెక్కలూ కలగాపులగంచేసి నలుగురి నోళ్లల్లో ఎలాగో పడి పైకి వచ్చిన 
నేను. యెవరినేనా మెచ్చవలసివచ్చినా లేక యీసడించవలసివచ్చినా ఆవలివారిని యే 
విషయంలో ఆయా పనులకు గుజిచేయవలసి వస్తుందో ఆయా విషయాలలో యీవలి 
వ్యక్తికి ఆవలివారిని మించిన పాండిత్యం వుండడం ఆవశ్యకం. అదిలేని పద్ధతిని మెచ్చిన 
మెప్పుగాని యీసడించిన యీసడింపుగాని విజ్ఞలోకం ఆదరించదు. (ప్రస్తుతం యెవరిని 
గూర్చి నేను యీ అభినందనం వ్రాయవలసి వచ్చిందో ఆ నరసింహ శాగస్తుల్ల గారికి 
“షద్దర్శనాలయందున్నూ మహారాజాస్థానాలలో పరీక్ష యిచ్చి పొందిన సర్టిఫికెట్లు వున్నాయి. 
నాకు ఆలాటి సర్టిఫికెట్లు లేవు. నా ప్రధాన గురువు బ్రహ్మయ్య శాగస్తుల్లుగారు మాత్రం 
షడ్డర్శనీవేది చర్ల బ్రహ్మయశాస్త్రి గురువరేణ్యుండు ధరాభరణ! మాకు” ఇత్యాదులు 
చూడందగు. దీనివల్ల నాకు- “సంధ్యావందనం నమ్మగురువు కిల్లా” అనే దోషం 
తొలంగినట్లయిందే కాని ఆ మహావ్యక్తిని గూర్చి అభినందించే యోగ్యత కలగనే లేదు. 
యిట్టి స్థితిలో నేను బందరు శిష్యుల కోరికమీంద యిటీవల షష్టిపూర్తి దరిమిలాను బందరుకు 
మూడోసారి తలవనితలంపుగా వెళ్లడం తటస్థించింది. వెళ్లిన మూండోనాందే అపారమైన 
పడిశభారంతో నలగడంవల్ల ఆంధ్రజాతీయ కళాశాలావరణంలో కూప కూర్మంవలె 
వుండవలసిన వాణ్ణయినాను. పలువురు ఆప్తులు రావడంలో శ్రీ శాస్తులుగారున్నూ 
దయచేయడం తటస్థించింది. వారు కొత్తగా రచించిన “ఇందిరాపరిణయం” అనే నాటకాన్ని 
నాకు యిస్తూ వారికి నాయందు వండే అవ్యాజమైన (ప్రేమకు స్ఫోరకంగా వుండే మాటలు 
వాక్రుచ్చినారు, ఆ మాటలు నేను “యథావద్వస్తు వర్ణనం” గానే జమకట్టుకొనే యెడల 
నాకు వుండే అధికారం యే యూనివర్సిటీకి కూడా వుండకపోవలసి వస్తుందని 


270 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


భయపడుతూనా ను. యింకోటి : ఆలా నేను సంతోషించే పక్షంలో నావంటి 
అమాయకుండంటూ ప్రపంచకంలో లేకపోవలసి వస్తుంది కూడాను. అందుచేత నాశక్తిని 
గుర్తెజింగినయ్యేవే నేను శాస్తుల్లుగారి కవిత్వాన్ని గూర్చి నాల్లు మాటలు వ్రాయవలసి 
వ్రాస్తున్నాను. 

శాస్తుల్లుగారు తెలుంగులోకూడా కొన్నిపొత్తములురచించియున్నారు. కాని ప్రస్తుతం 
నాకభిప్రాయార్ధంగా యిచ్చింది సంస్కృత నాటకం. దీన్ని గూర్చి సంక్షేపరూపంగా 
భగవంతుండు తోపించిన అభినందనాన్ని మిక్కిలిగా క్రోడీకరించి వ్రాస్తున్నాను. సంస్కృత 
పత్రికకే పంపితే యెన్నో రెట్లు వ్రాయవలసిన నాటకమిది యనుట నిర్వివాదము. 
యీశాగస్తుల్లుగారు “షడ్డర్భనీపారగు” లనేసందర్భాన్ని లోకంతోపాటు నేనున్నూ 
విశ్వసించేవాణ్ణే గాని, యేమాత్రమో కవనం అల్లంగలరనే తప్ప సంస్కృతంలో యింతటీ 
ధారాశుద్ధి గలవారనే విశ్వాసం నాకు యితః పూర్వంలేదు, లేనేలేదు. అందుక్కారణం 
వారిగ్రంథాలు నేను శ్రద్ధగా చదవకపోవడమే. వీరుకవులనే కాదు, మహాకవులని, అందులో 
ఆధునికుల పుంతలోనివారు కారని, యే మురారి మహాకవి ధారతోనో పోల్చతగ్గధార 
వీరిదని వీరి యిందిరా పరిణయం నాకుబోధించింది. యిట్టినిరాఘాటమైన ధారతో 
నిర్దుష్టంగా కవిత్వం చెప్పేవీరికి ప్రపంచకంలో కవులలో స్థానం యెందుకు లేకపోయిందా! 
అని సంశయం కలుగుతూవుంది. కాని శాస్త్రజ్ఞులెవరున్నూ కవులనిపించుకోడానికి చాలా 
అభిజాత్యం పెట్టుకుంటారనిన్నీ నాచిన్నప్పుడెటుంగుదును. శాస్త్రం చదువుకున్నవాళ్లంటే 
కవిత్వం చెప్పుకొనే వాళ్లకు యెంతోగౌరవం వుండటమున్నూ, కవిత్వం చెప్పేవాళ్లంటే 
శాస్త్రజ్ఞులకు యీసడింపున్నూ సర్వసామాన్య విషయాలే కాని నాచిన్న నాంటికి కొత్తవికావు. 
అందులో తెలుగులో కవిత్వం చెప్పేవాళ్లంటే సంస్కృతపండితులు బొత్తిగా తోంటకూరలో 
పురుగువంతుగా చూడడం నేను అనుభవ సిద్ధంగానే యెొజుంగుదును. యీ కారణం 
చేతనే మా పరమ గురువులు బ్రహ్మయ్యశాస్తులుగారికి జంకుతూ జంకుతూ చాటునా 
మాటునా మేము శాస్తాభ్యాసకాలంలో కవిత్వాన్ని సాగించేవాళ్లం. దానిక్కూడా వారు 
అంగీకరించేవారు కారన్నమాట. అందుకే మేము శాస్త్రవ్యాసంగానికి అద్దుతగలని పద్ధతిని 
కవిత్వం చెప్పుకోడానికి అభ్యనుజ్ఞ పుచ్చుకోవలసి వచ్చింది. ఆపద్ధతి కవిత్వమే మా 
ధాతురత్నాకరరచన. ప్రస్తుతం శిష్టాకవిగారు - కాదు, పండితుడుగారు - నిరాఘాట 
రచనాధురంధరులై వుండికూడా యేసంస్థానానికిన్నీ కవినని వెళ్లినట్లు కనపడదు. అప్పయ్య 
దీక్షితులంత వారిక్కూడా యీతలతిక్క వున్నట్టు- “పిళ్ళః కవిరహం విద్వాన్‌” అనే వాక్యంవల్ల 
స్పష్టపడుతుంది. పూర్వకాలంలో మాట నేను చెప్పలేనుగాని నావిద్యాభ్యాస కాలానికి కవి 
అనిపించు కోవడంకంటె పండితుండనిపించుకోవడమే గౌరవాపాదకమని నేను బాగా 


శిష్ణావారి విశిష్టత్వం 271 


యెొబుంగుదును. గద్వాలాదులలో కవికి పూర్ణసమ్మానం రు. 12లు వార్షికం. శాస్త్రజ్ఞులకు 
పూర్ణసమ్మానం రు18లు వార్షికం. కవికి శాస్త్రజ్ఞులతోపాటు సమ్మానంలేదు సరిగదా, 
గాయకులతో పాటుకూడా సమ్మానంలేదు. యీ దురన్యాయాన్ని సహించలేకే వనపర్తి 
సంస్థానంలో - 


క! గానమ్ముకన్న కవన - మ్మేనాందేనియును తక్కువే? 


అంటూ నేను రాజుగారితో వివదింపవలసివచ్చింది. విషయం విషయాంతరంలోకి 
పోతూవుంది. ప్రస్తుతం మనకు ముఖ్యంగా కావలసింది, పందితులు కవిత్వాన్ని చెప్పినప్పటీకి 
కవినామధారణకు లజ్ఞపడతారనే దియ్యేవే. షద్డర్శనీవెత్తలుగావున్న మన శిష్టాశాస్రుల్లుగారు 
కూడా ఈకారణాన్ని పురస్మరించుకొనియ్యేవే “కలౌషష్టి” అతిక్రమించే వజకున్నూ యేచిల్లర 
మల్లరలో తప్ప పుస్తకరూపంగా యేవిషయాన్నీ ప్రచురించినట్టు లేదనుకుంటాను. ఆ మధ్య 
కాళిదాసకృత మేఘసందేశాన్ని ఆంధ్రీకరించి నట్లెటుంగుదును. దానివల్ల వీరు 
బాల్యాదారభ్యా అభ్యసించినవిద్య సంస్కృతమైనా, ఆంధ్రంమాతృభాష అనే హేతువుచేతో, 
కాలేజీలో ఆంధ్రాని క్కూడా వీరు వుపాధ్యాయులుగా వుండవలసి వచ్చో, దానిలో కూడా 
కృషి చేసినట్లు విస్పష్టమే. వీరి కవితాధార ఆంధ్రంలో కూడా ధారాళంగానే నడుస్తుంది. 
అయితే వీరి ఆంధ్రీకరణానికి లోకంలో తగినంత వ్యాప్తి కలిగిందా అంటే మాత్రం తగిన 
జవాబు లేదు. శాకుంతలాంద్రీకరణానికి వీరేశలింగం పంతులవారికిన్నీ, మేఘసందేశాంధ్రి 
కరణానికి వ -సు. రాయుడు గార్మిన్నీ కొంత పేరు వచ్చినట్లు లోకంవల్ల తెలుస్తుందే 
కాని తక్కిన వారి కెవరికిన్నీ అంతటి అదృష్టం పట్టినట్లు కనపడదు. అంతమాత్రంచేత 
వారివారి ఆంధ్రీకరణాలు వ్యర్థాలనడానికి వలనుపడదుగదా? ఇంతటి మహాశాస్త్రవేత్త 
కవి కావడమే దుర్హటం, ఆ కావడంలో సంస్కృతంలో అయితే కావచ్చుంగాక 
దేశభాషలోకావడం మిక్కిలి అభినందనీయం. యిది హరినాగభూషణంగారి వంటి 
మహాగాయకుండు, లేదా శిరోమణి పనిపడితే గజ్జకట్టి నారాయణదాసువలె 
హరికధాకాలక్షేపం చేయడం వంటిది. వెనక శ్రీ శిష్టు కృష్ణమూర్తిగారు వేదం వచ్చి, 
వేదాంగములున్నూ వచ్చి ఉభయ భాషా కవియై కులవిద్యయైన వీణలో అఖండుండై, 
సన్నాయి కూడా వాయించుట డోలు కూడా వాయించుటవంటిదిగా భావించవలెను. 
వెనుక శ్రీమదహోబల శాగస్తుల్లుగారు శ్రీ చింతామణి గణపత్యుపాసకులు కాశీలో చెప్పులు 
కుట్టుటలోకూడా పాండిత్యమును కనపబచి తజ్ఞాతీయునిచే సర్టిఫికెట్టు పుచ్చుకొన్నట్లు 
గురువులవల్ల విన్నాను. యాయన ఆంధ్రుడు. కాశీలో నెల్లపండితులను జయించి “కాశ్యా 
మేక; కాశినాథో£_ వశిష్టః” అని విరమించినట్లు వినికి. కాశీలో విద్యార్తులు నేంటికిన్నీ 


272 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యేటేటా పూజించే గణపతి యీ శాగస్తులుగారు ప్రతిష్టించిన దైవతమే. ఆ పూజ ఆంధ్ర 
విద్యార్థుల యాజమాన్యం మీందనే మా విద్యార్ధి దశ వజకున్నూ జరిగేది. బహుశః 
యిప్పుడుకూడా డిటో (ప్రకారమే జరుగుతూ వుందనుకుంటాను. మన ఆం(ధ్రులలో కాశీని 
కూడా వకమూలకు తెచ్చిన విద్వాంసులుండేవారని పయిసంగతి సాక్ష్యమిస్తుంది. నిన్న 
మొన్నటిదాంకా సజీవులైవున్న శ్రీ మహామహోపాధ్యాయ భట్టాచార్య గంగాధర శాగస్తుల్లుగారు 
కూడా ఆంధ్రులే. ఇట్టివారు బహుమంది మన ఆంధ్రులలోవున్నారు. ఆకాలంలో వేదశాస్త్ర 
శ్రౌతాలల్లో వ్యాసంగం చేసి లోకాతీతులనే పేరు పొందేవాళ్లుండేవారు. ఈ కాలంలో 
రాజకీయ భాషల్లో పాండిత్యం సంపాదించి ఖండాంతరాల్లో మహా మహోపాధ్యాయ స్థానాన్ని 
అలంకరిస్తున్నారు. ఉదాహరణం లేక (ప్రథమోదాహరణం, శ్రీ రాధాకృష్ణన్‌. 
శ్రీ శిష్టాశాస్తుల్లుగారు బందరువారు కాకపోయినా కొంచెం పైకి వచ్చింది మొదలు తమ 
పాండిత్యాన్ని బందరుకే వినియోగించిన కారణంచేత బందరు పౌరులు వీరిని శ్రీయుతులు 
నాదెళ్ల పురుషోత్తమ కవివతంసునితోపాటు తమవారినిగా పేర్కొని గర్వపడుటకు 
శంకింపనక్కరలేదు. పురుషోత్తమ కవిగారు గురు శుశూషవినాగా అనేకవిద్యలలో 
నాణితేణిన ప్రజ్ఞావిశేషమును సంపాదించుటయేకాక దానినంతటినీ పట్టణవాసులకొజకు 
నిర్వ్యాజముగా నుపయోగించిన విద్యా వయోవృద్దులు. “పినిసిపల్లుమేన్‌” అనే 
యింగ్లీషుభాషావాదుల టైటిల్సుకు వీరు ప్రథమోదాహరణం కాందగ్గవారు. నరసింహ 
శాస్త్రులు గారు “తప్పించుక తిరుగువాండు ధన్యుండు సుమతీ” అనే మాదిరివారు. వీరు 
చాలాభాగం తమతండ్రి శ్రీ సీతారామశాస్తులవారి యొద్దనే విద్యాభ్యాస మొనర్చినట్లు 
వ్రాసుకొని యున్నారు. ఆశ్లోకమునుదహరిస్తాను. 


శ్లో, విద్వన్మత్తేభపంచాననబిరుదధరో దక్షిణస్యాం తథైం[ద్రాం 
భూయష్షట్కృత్వ ఊరీకృత నిగమశిరోరత్న భూషాకలాపః 
శ్రీ సీతారామ విద్వద్దురు చరణసమారాధనావా£_ ప్తవిద్యో 
వ్యద్యోతిష్టా౭_ స్టదిక్షస్తయ మతులయశా శృిష్టవంశ్యో నృసింహాః! 
యీ సీతారామ శాస్త్రులవారి సాహిత్యం మిక్కిలి సుప్రసిద్ధం. వీరు కేవలసాహితీపరులు 
మాత్రమెకారు. వీరివల్ల ప్రస్థానత్రయశాంతి చేసిన వారెందణో కలరు. సదరు శాస్తులవారి 
దర్శనం నెను గుంటూరులో చేసివున్నాను. మాటలాడడంలోకూడా యీశాస్తుల్లుగొరు 
బహు చమత్మారులు. వీరు వార్ధక్య దశలోకి వచ్చారనే కారణంచేత గుంటూరుకాలేజీ 
ప్రిన్సివాలు “వుల్ల” దొరగారు రిటైరు కావలసిందని చెప్పడానికి పూర్వరంగ ప్రశ్నగా 
“శాస్తుల్లుగారూ? మీకెన్నియేళ్లు” అని అప్పుడప్పుడు అడుగుతూ వచ్చేవారంట. దానికీ 


శిష్టావారి విశిష్టత్వం 273 


సీతారామ శాగస్తుల్లుగారు తడుముకోకుండా “తొమ్మిదేళ్లు” అనే చెపుతూ వుందేవారంట. 
కొంచం తెలుగు మాట్లాడడం చేతనైన సదరు ప్రిన్సిపాల్‌ “వుల్లు గారు” “వాటీజ్‌ దట్‌” 
అని తనలో తానే ముసిముసినవ్వులు నవ్వుకొని వూరుకునేవారంట! తుట్టతుదకువకనాండు 
ప్రిన్సిపాల్‌గారు గట్టిగా నిర్బంధించి అడిగేటప్పటికి- “తొమ్మిదేళ్లంటే అజవై మూందేళ్లు” 
అని సమాధానం చెపితే దొరగారు చాలాసంతోషించి మళ్లా కొన్నాళ్లు వుండడానికి ఆర్డరు 
ప్యాసుచేశారంట. ఆ శాగస్తుల్లుగారి వాక్సాతుర్యాన్ని వర్ణించవలసివస్తే చాలాగ్రంధం 
పెరుగుతుంది. దీన్ని బట్ట మనకథానాయకుండు నరసింహ శాగస్తుల్లుగారి వంశం అనాదిగా 
విద్యావంశమని మనం సంతోషింపవచ్చు. కథానాయకుని కుమాళ్లలో కొందటు 
ప్లీడర్లుగానూ, కొందటు ఉపాధ్యాయులుగానూ వున్నారు. విమర్శనాలు వగైరాలలో 
పాల్గొన్నవారున్నూ వీరిలో వున్నారు. వాగ్బంధం (బ్రహ్మాస్త్రం మొదలైన పేళ్లతో అవి అచ్చయి 
వున్నాయి. మొత్తం శాగస్తుల్లుగారికి సర్వైశ్వర్యాలున్నూ ఫలించాయన్నమాట. తుదకు 
“నాటకాంతం కవిత్వమ్‌” అనే అభియుకోక్తి సార్ధక పడేటట్టు యీ “ఇందిరాపరిణయి” 
నాటకాన్ని రచించారు. ఇది సము[ద్రమథనంతో (ప్రారంభమయింది. నృసింహావతార కథతో 
పరిసమాప్తి చేశారు. 


శ్లో. ఛన్నం వ్యోమతలం విమాననిచయై రభైరివ ప్రావృషి 
శ్రావ్యాదిక్షు చరంతిదుందుభిరవా వర్షాసు నిర్రాదవర్‌ 
విద్యుత్సజ్లినిభాశ్చరంతి వనితా దివ్యాఃప్రియై స్పైరితో 
బ్రహ్మా౭_౦డం నిరవద్య మద్య లలితం పాణిగ్రహే శ్రీహరేః. 


ఉదాహరించిన శ్లోకద్వయం వల్లనే గ్రంథకర్త ధారాశుద్ధి యెట్టిదో విజ్ఞులు 
గురుతింపగలరు. యెంతపరిశీలించినా పాదపూరణార్ధకములైన చ. వై. తు. హి న, 
లోనగునవి కనపడవు. సుబంధు మహాకవి యే మన్నాడు! 


“సతృవికావ్యబంధఇవ, అనవబద్ధతుదానః” 
అన్నాండు. యేసందర్భంలో? వసంతర్తు వర్ణనా సందర్భంలోనో, లేక (గ్రీష్మర్తు 
వర్ణనా సందర్భంలోనో, బుతుపక్షంలో మంచువుండదని (గహించుకోవాలి. మణివక 
శ్లోకంకూడా చూపుతాను. 
శ్లో. కీరాః కోరకితేషు కల్పతరుషుప్రారబ్దవేదాక్షరా 
వాతా శృందనవాదటి కాంగణచలద్గంగా౭_ ౭_ పగాంభ స్పృశః 


కించైతే విరువంతి పంచమరవం చూతేషు పుంస్మోకిలాః 
కుంజేషు ప్రతిబద్ధరుుంకీతిరవా ధావంత్యమీ షట్పదాః. 


274 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్ట్రి 


నేను ఉదాహరించిన శ్లోకాలేవీ, ఆలోచించి వెదకి వుదాహరించినవి కావు. 
యెక్కడపట్టినా ధార అనర్గళంగానే నాబుద్ధికి కనపడుతూ ఉంది. అందుచేత (గంథమంతా 
నాకుధారాశుద్ద్ధికి వుదాహరణంగానే కనపడుతూవుంది. యిందు మిక్కిలీ సులభంగా 
వేదాంతబోధ సాధించంబడింది. హరి హర వైషమ్యము లేకుండా కధావస్తువు 
కల్పింపంబడింది. తెలుంగుపత్రికలో యింతకన్న శ్లోకాలు వుదాహరిస్తే వ్యాసము చేదస్తపు 
తరగతిలోనికి చేరవలసివస్తుంది. అయితే యీనాటకంలో శాబ్దికదోషాలేమీ లేనేలేవా? 
అని పురోభాగులు ప్రశ్నిస్తారేమో? వున్నాయి. లేకపోలేదు. కాని అవి అచ్చుపారపాట్లున్నూ 
కావు. గ్రంథకర్తగారి వ్రాతలోనే ఆపొరపాట్లు పడివున్నాయి. ప్రాచీన పండితులందజున్నూ 
వ్రాయడం అలాగే వ్రాస్తారు. యీ అంశం తాటాకు గ్రంథాలు పరిశీలిస్తే స్పష్టపడుతుంది. 
దాన్నివారి పాండిత్యలోపం (క్రింద పరిగణించుకోవడం ప్రాజ్ఞ లక్షణంకాదని నా తలంపు. 
మాముత్తాతగారి స్వదస్తూరి పుస్తకాలలో వారిపేరు నృసింహశాస్తుల్లు అనే 
(వ్రాయంబడివుంది. అంతమాత్రంచేత ఆయనకు సింహశబ్దవ్యుత్పత్తి తెలియదని 
యెట్లనుకునేది? యిట్టివితప్ప పనిపడితే నిల్వతగ్గవి కనపడలేదు. ఒక్కటికాంబోలు నాకు 
ప్రష్టవ్యంగా కనపడింది. తం. దాన్ని బయటపెడితే “ఫణిపయితాహే - కణపయితాహే" 
అన్న మాదిరిగా యేంజవాబు వస్తుందో అని భయపడి వూరుకున్నానని విజ్ఞులకు 
విన్నవించుకుంటాను. మటిన్నీ వీరియింటిపేరే కొంచెం మార్పుతో మభివకటివుంది. అది 
శిష్టా. యింకొకటివుంది, అది శిష్టు. ప్రస్తుతం మనంమాట్లాడుకున్నది శిష్టావారినిగూర్చి. 
శిష్టువారినిగూర్చి యింకొకసారివ్రాస్తాను. ఆవ్రాసేటప్పుదే తాటితో దబ్బనంగా పిండుప్రోలు 
వారున్నూ వస్తారు. మాప్రాంతంలో వీజిద్దజికీ సంబంధించిన కథలు చాలా వున్నాయి. 
కొన్నిటిని శ్రీగురజాడ రామమూర్తి పంతులుగారు కవిజీవితములు అనే చరిత్రగ్రంధంలో 
యెత్తుకున్నారు. ఇంకాకొన్ని పల్లెటూళ్లల్లో పెద్దలవల్ల నేను విన్నవున్నాయి. మటాకప్పుడు 
వ్రాస్తాను. ప్రస్తుతం శిష్టావారికి నమస్కరిస్తూ దీన్ని ఆపుతున్నాను. 


శి XxX 3 


275 


పౌరాణికులు నీచులా? 


ఈ వాక్యము గూర్చి ప్రపంచకము పుట్టింది మొదలు నేంటివజకు ఎవరికినీ 
వివరించవలసిన ప్రసక్తికలిగినట్టు వినలేదు. గ్రహచారవశాత్తూ (ప్రస్తుతం నాకుకలిగింది. 
పౌరాణికులు నీచులే అయితే వారిలో మొట్టమొదటివాండైన సూతుండు బ్రహ్మబుషులైన 
శౌనకాదులచేత అర్ధ్యపాద్యాదులిచ్చి సమ్మానించబడడం జరిగివుందదు (సూతసంహిత 
చూ.) అయితే బలరాముడు సూతుణ్ణి తల బద్దలుకొట్టి యెందుకు చంపాలి? అని 
ప్రశ్నిస్తారమో? ఆచంపడం (బ్రహ్మబుషులతో సమానంగా తారతమ్యం లేకుండా 
కూర్చున్నాండని కాని అతండు పౌరాణికుండగుటచేత నీచుండని కాదు. ఆ కాలంలో 
బ్రాహ్మణులయితే సరి అందటికంటే యెక్కువ అనేభావంతో క్షత్రియాదులు గౌరవించేవారు. 


“కాషాయ దండమాత్రేణ యతిః పూజ్యఃి అన్నట్లే జందెంవున్నంతలో (బ్రాహ్మడు 
పూజ్యుండుగా చెలామణి అయేవాండు. బలరాముడు మూఢభక్తులలోవాండుగాని 
శ్రీకృష్ణునివంటి పరిజ్ఞాత కాండు. పైగా హాలాపానలాలసుండు. ఆరింగ (మైకం) లో 
వున్నాండేమో అట్టి సమయంలో శౌనకాది బ్రాహ్మణ బుషి సమాజంలో అగ్రపీరాన్ని 
అలంకరించి కూర్చున్న సూతుణ్ణి చూచీ చూడడంతోటట్టే వొళ్లు భగ్గునమండి చేతులోవున్న 
ముసలంతో వొక్క పెట్టుపెట్టేటప్పటికి పాపం! ఆ తపస్వి స్వర్గం అలంకరించాండు. 
శౌనకాదులు ఆ పనికి అంగీకారం లేనివారే అయినా మాట్లాడితే మనపనికూడా 
పడతాండేమో (త్రాగుబోతుకదా) అని కిక్కురు మనకుండా వూరుకున్నారనుకోవాలి. దెబ్బకు 
దెయ్యం జంకుతుంది, లేదా జరిగిపోయిన పని శౌనకాదులు మందలిస్తే మాత్రం 
కలిసివస్తుందా? రాదుకదా; బలరామునివద్ద యీ దుర్గుణం తప్ప యితర దుర్గుణాలు 
లేవు. దేవ బ్రాహ్మణ భక్తుండు. అమాయకుండు. యీ సురాపాన దుర్గుణం వొక్క 
బలరామునికే కాదు. యాదవులందటికీ వున్నట్లే భాగవతంవల్ల ధ్రువపడుతుంది. ఇతండు 
వారిలో “*తత్రాపిచ చతుర్జోంకః” అనుకోవాలి. భవతు. (ప్రస్తుతాంశాన్ని మటిచి 
వ్రాస్తున్నాననుకుంటాను. ఈ (ప్రమాదం నాకు అనాదిగా వుంది. ఇప్పుడు మణీ అధికమయి 
నా పని “గానుగు రోకలిసిద్దిపిడి” అనే స్థితిలోకి వచ్చింది. ఇట్టి స్టితిలోవున్న నన్ను 
ఆప్పులు సభలకు ఆహ్వానిస్తారు. వెళ్లే శక్తిలేక మానుకుంటే యేలాగో లాక్కుపోతారు. 
అక్కడ యేప్రమాదం వస్తుందో అని వారు ఆలోచించరు. వెళ్లి వూణికే బెల్లంకొట్టిన 


276 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


రాయిమాదిరిగా కూర్చుంటే యేలాగ? యేదో మాట్లాడవలసివస్తుంది. ఆ మాటలలో 
యేమీ దురర్ధం లేకపోయినా వుందని భ్రమించడం అక్కడనుంచి - “పంచశుభం పంచాశు 
భమ్‌” లోకి దిగడం, యెందుకీకర్మం అని వూరుకున్నా తప్పడంలేదు. ప్రారబ్ధం భోగతో 
నశ్యేత్‌, యిది “యావజ్జీవం హోష్యామిగా” పని జరగవలసిందే. మళ్లా ప్రస్తుతం దేనిలోకో 
పోయింది అనుకుంటాను. భవతు. బలరాముండికి ఆ రింగ (మైకం) తగ్గిన తరవాత 
పశ్చాత్తాపం కలిగింది. ఆయీ దోషం యేలా నివర్తిస్తుంది అనే చింత వుదయించింది. 
ఆ బ్రాహ్మబుషులను ప్రశ్నించాడు. వారు నిర్మాగమాటంగా జవాబిచ్చారు. యేమని? 


సూతుండు జన్మత శ్ఫూద్రుండయినప్పటికీ జ్ఞానతః (బ్రాహ్మండు కాంబట్టి నీకు 
బ్రహ్మహత్యాదోషం తగిలింది అని స్పష్టంగా చెప్పి దానికి తగ్గ ప్రాయశ్చిత్తాదికం విధించారు. 
వారి వాక్యానుసారంగా బలరాముండు తీర్భయాత్రాదులు సేవించడం జరిగింది. మనకు 
ప్రస్తుతం కావలసింది “పౌరాణికులు నీచులు”కారు, పరమపూజ్య లనేదియ్యేవే. 
వ్యాసులవారికి వేదాలు నాలుగేకాక శిలసంహితలున్నూ మహాపురాణాలు పద్దెనిమిదిన్నీ 
ఉపపురాణాదులు పద్దెనిమిదిన్నీ హృత్మవిలిగదా? ఇన్నిపురాణాలకీ కర్త వ్యాసులేనా? 
వేటువేజుగావున్నారా? అనేవిచారం యిప్పుడు పెట్టుకోవద్దు. 


“పౌరాణికులు నీచులా” అను విషయాన్నే చర్చించుకుందాం. వ్యాసులవారు వేదాల 
ప్రచారానికి కొందజు శిష్యులను వినియోగించారనిన్నీ పురాణ ప్రచారానికి సూతుడ్ధి 
నియోగించారనిన్నీ ఆ పురాణాలలోనే కనపడుతుంది. ఆ పురాణ వేత్తృత్వమే సూతుణ్ణిబ్రహ్మ 
బుషిని చేసిందని వేటే (వ్రాయనక్కజలేదు. అట్టి పురాణాదులయందు నీచత్వాన్ని 
ఎవ్వరాపాదిస్తారు? శాంతం పాపం. విధించిన బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్తమే వేయినోళ్లతో 
ఘోషిస్తూవుంది. అట్టి పురాణాలను లోకులకు బోధించే సాహిత్య పరులు నీచులు అనడానికి 
యే ప్రాజ్జునికి నోరాడుతుంది. అసలు వేదార్ధం చెప్పేవారికి 


“శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా 
కల్పశ్చేతి షడంగాని వేదస్యాహు ర్మనీషిణః” 
అనే షడంగాలున్నూ తెలిసి వుండాలి. ఈలాటి షడంగవేత్తలు యింకా కొంచెం 
శేషించి వున్నది మన ఆంధ్రదేశమే. అజవదేశంకూడా ఆయీ భాగ్యంకలదే అని వినికి. 
భవతు. యిన్ని ప్రజ్ఞలు వున్నా పురాణాలు, చూడకుండా వేదార్ధం చెప్పడాని 
కేమహావిద్వాంసుండేనా వుపక్రమిస్తే అప్పుడు ఆవేదం పాపం గడగడ వొణికిపోతుందంట! 
ఆయీరహస్యం నేను ఆమహా విద్వాంసుల ముఖతః విన్నదేకాని స్వకపోలకల్పితం కాదు. 
అట్టి పౌరాణికులు నీచులు అని అపవదించడానికి యెవరికి వుంటుంది సాహసం. భారతీ 


పౌరాణికులు నీచులా? 277 


రామాయణాలు రెండూ పురాణాలు కావు. భారతం యితిహాసం, రామాయణం కావ్యం. 
వేదానికి కూడా అపౌరుషేయత్వాన్ని పలువురు వొప్పరని తెల్విడి. వాల్మీకి మొదటికవి, 
వ్యాసులు రెండోకవి. 


“ఏనాతి ప్రియశిష్యుండా నాకు సంభవుం 
డటుమీంది శిష్యుండు వ్యాసమౌని” (శ్రవణా) 


వీరిద్దణూకూడా యించుమించుపురాణకర్తలే. యిక తెలుగులోనికి వద్దాం. నన్నయ్య, 
తిక్కన్న యెబ్బన్న వీరుముగ్గురూ పురాణాంధ్రీకరణం వల్లపౌరాణికులే. లోకంలో 
ఆంధ్రదేశంలో యీత్రితయానికి వున్నగౌరవం యెవరికీ లేదుగదా? అట్టివారిని, నీచులుగా 
అపవదించే వారుంటారని నేననుకోను, వేయిమాటలెందుకు? పురాణాల యందు 
పూర్వకవులకెంత గౌరవం వున్నదీ పెద్దన్నగారి వాక్యమే తెల్పుతుంది. 


(1) “అతుల పురాణాగమేతిహాసకథార్ధ” 
(2) “బ్రహ్మాండాది నానాపురాణ విజ్ఞాన నిరతు” 


ఇందు రెండోది నన్నయ్యభట్టారకునిది, విస్తరమెందుకు? పురాణాలయందుంగాని, 
పౌరాణికులయందుం గాని నైచ్యభావంకల ప్రాజ్ఞులున్నట్లు నేను ఎటుగను నాకు 
పౌరాణికులయందు చాలా గౌరవభావమే వుంది. పురాణాలయందున్నూ చాలా 
గౌరవభావమే. కనుకనే దేవీభాగవతమును దెలింగించాను. దాన్ని యెవరేనా యెక్కడేనా 
పురాణం చెపుతూవున్నారంటే అది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇతరులకుకూడా 
ఆలాగే అని నేను అనుకుంటాను. పౌరాణికులంటూ లేకపోతే సంస్కృత పురాణాలుగాని, 
ఆం(ధపురాణాలుగాని బూజుపట్టిపోవలసిందే. సర్వేసర్వత్ర ఈ యిరవయ్యో శతాబ్దంలో 
అంతో యింతో అక్షరజ్ఞానం వుండడంచేత యెవరంతటవారు ఆయాపురాణాలు 
చదువుకుంటూ వున్నారుగాని యిప్పటికి కొంతవెనక కాలంలో పౌరాణికులే ఆయాచరిత్ర 
జ్ఞానానికిన్నీ వాట్ల వ్యాప్తికిన్నీ దిక్కు అట్టివారు నీచులని యెవరపవదించినా అది నేను 
వినలేను. వినినచో దుఃఖింతును. పౌరాణికునిద్వారా వ్యాప్తికి రావడం (గ్రంధానికి 
న్యూనతాపాదకమే అయితే బట్టులద్వారా వ్యాప్తికి రావడం అంతకన్నా అధ్వాన్నం 
గావాలిగదా! చూడండీ శ్రీనాధుని చాటువు. 


క, కవితాకన్యకు నలువురు 
కవి జనకుండు బట్టుదాది గణుతింపంగా 
నవరసరసికుందె ధవుండగు 
నవివేకియె తోడంబుట్టు వనవేమనృపా. 


౨78 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


దీనిలో బట్టురాజులద్వారా ఆరోజులలో జరిగే కవితావ్యాప్తిని శ్రీనాధుడు తెల్పి 
వున్నాడు. ఇప్పుడు అచ్చు రాంబట్టి పూర్వపురీతిని వ్యాపించ నక్కజలేదనుకోవచ్చును. 


“నోటంబడు తుంపురులేనియు నిప్పు 
డచ్చువచ్చినకతనన్‌ జగాన విలసిల్లెడి” 


అయినా నాటకాలకు ప్రదర్శకు లేలాటివారో పౌరాణికులు పురాణాల కాలాటివారే. 
తటచు పౌరాణికులు బీదవారుగా వుంటారు కనక నైచ్యాన్ని ఆపాదించవచ్చునందామా? 
సమ్మతమే. కాని ఆ పక్షంలో యీ దోషం పౌరాణికులకన్నా ముందుగా కవులకే తగులుతుంది 
కదా! నీచులు రచించినట్టున్న్యూ నీచులు వ్యాప్తినందిస్తూ వున్నట్టున్నూ తేలుతుంది. 
. అందుచేత ఆ హేతువుచే నైచ్యాన్ని ఆరోపించడం పొసంగదు! ఆ దారిద్ర్యాన్ని కూడా 
మహాకవులు వొక ఆభరణంగానే అలంకరించుకున్నారు - 


(1) మాంతుభిక్షాటనమ్‌. 
(2) శ్లో, నా౭_స్మాకం శిబికా... విద్యానవద్యాస్తినః 
(3) శ్లో. ఆరనాళగళ దాహశంకయా మన్ముఖా దపగతా సరస్వతీ. 


కవులు దరిద్రులనడానికి మనహిందువులే కాదు ఆంగ్లేయులు, పారశీకులు 
లోనైనవారంతా వొప్పుకుంటారు. అంతమాత్రంచేత ఆ కవిరచనకు నైచ్యంరాదు. 
శ్లో. “భిక్షుణా కక్షనిక్రిప్తః కిమిక్షు ర్నీరసోభవేత్‌” 


అని పూర్వులే సమాధానమిచ్చియున్నారు. కవిరచనకు నైచ్యాన్ని సంఘటించెది 
గ్రంథంలో ప్రతిపాద్యమైన విషయంగాని, కవినిష్టదారిద్రాదికం కాదు. కేవలమూ 
ప్రతిపాద్యాన్ని బట్టే. గౌరవం రావడమూ కష్టమే. యిది మటొకప్పుడు చూచుకుందాం. 
కవికి ఆగ్రహం కలిగి వ్రాసేవ్రాంతలో కూడా జెదార్యం వుండాలి. అంతేకాని హేయ 
ప్రసంగం వుండకూడదు. తిడితే తిట్టినాండుగాని మృదువుగావుంది అని రసజ్ఞులు 
మెచ్చుకోవాలి. చంద్ర రేఖావిలాపంలా వుంటే అది హేయంగా కనపడుతుంది. 
ఈ విషయంలో దొరకకుండా వుండడం చాలాకష్టం. ప్రస్తుతం నాదృష్టిలో పౌరాణికులు 
గాని, పురాణాలుగాని, పురాణకర్తలుగాని, ఆంధ్రీకర్తలుగాని, శ్రోతలు గాని విరందజూ 
పరమపూజ్యులుగానే తోస్తారు. వీరిని నీచులుగా పరిగణించి కవికవిత్వాన్మి నైచ్యాన్న 
ఆపాదించేవారివూహ నాకు నచ్చక లేని వోపిక తెచ్చుకొని యీ నాలుగు మాటలూ 
వ్రాశాను. ఐశ్వర్యానికీ, కవిత్వానికీ ఎంతచుట్టణికమో దారిద్ర్యానికీ, కవిత్వానికి అంతే 


పొరాణికులు నీచులా? 279 


చుట్టరికం. ఒక్కొక్క కవివాణి వాక్కొక్కరికి నచ్చుతుంది. ఒక్కొక్కరికి నచ్చదు. భిన్న రుచిర్హి 
లోకః. యెవ్వరికీ నచ్చనిదంటూ వుంటుందని నేననుకోను. 


“లోకులరసనలె యాకులుగా నుండునట్టియవివో కవితల్‌” (కవికర్ణ) 


ఈ వైభవం పట్టడం కష్టం. కేన్వాసింగు వల్లకూడా యీ వైభవం పట్టదు. దీనికికూడా 
సమర్ధనం భవభూతి చూపించాండు. 


“ఉత్పత్స్యతే మమతుకోపి సమానధర్మా? కాలోహ్యయం నిరవధిర్విపు లాచ పృథ్వీ” 
అన్నాండు. ఈవిషయం సహృదయైకగమ్యంగాసి వైతండికులతో వాదించి తేల్చదగ్గదికాదు. 
తనమనస్సులో నొకటిపెట్టుకొని పైకినొకటి మాట్లాడువారు సహృదయు లెన్నటికిన్నీ కారు. 
విషయం విషయాంతరంలోకి దూకుతూవుంది. ప్రస్తుతం పౌరాణికులను గూర్చి కదా 
వుపక్రమించాను. వారు బీదవారే యగుదురుగాక. వారు నా దేవీభాగవతాన్ని పురాణం 
చెప్పి వ్యాప్తికి తేవడం నారచనకు గౌరవాపాదకమే. దానివల్ల నారచనకు నైచ్యంరాదని 
నానమ్మిక. ్రత్యుత గౌరవమే. నారచనలో వ్యాకరణాది దోషాలుంటే అట్టిదోషం 
తగులుతుంది. దానికి పౌరాణికులు కారణంకాదు. నేను ఛందోమాత్ర పరిజ్ఞానంతో రచనకు 
దిగితే... “వ్యాకరణాదివిత్‌” అని వుండడంచేత అట్టిదోషం తగులుతుంది. కేవల లక్ష్యజ్ఞానం 
మీందగాని లక్షణ జ్ఞానం మీందనే గాని కవి ఆధార పడకూడదు. రెంటినీ అనుసరించాలి. 
అందులో లక్ష్యమే ప్రధాన స్థానానికి వస్తుంది. వ్రాస్తేచాలా వ్రాయాలి. కొంచెం దిక్రదర్శనం 
చేస్తాను. శ్రీమాడభూషి వేంకటాచార్యులువారు (అభినవ పండితరాయలు) అక్షిభువ అని 
ప్రయోగించారు. వారి సమకాలికులే బాగా కవిత్వం చెప్పేవారే 'చక్షుర్రువి అని 
ప్రయోగించారు. చక్షుః భూః, యీరెండున్నూ కల్పితే అకారాంత యేలా అయిందని 
ఎవరో అడిగితే, యీయనకు వ్యాకరణం రాదు కనుక ఆచార్యులవారి 'అక్ష్మిభ్రువ' అనే 
ప్రయోగాన్ని చూపించారు. (వైయాకరణాః పిశాచాః ప్రయోగమంత్రేణ నివారణీయాః) 
అయితే ఆరూపం పాణినీయ సూత్రం (అచతుర, చూ) లో నిపతించ బడివుంది గాని 
రెండోరూపం నిపతించబడి లేదు. కనక అక్తికిచక్షుః అని మాటిస్తే ప్రాణం మీదకి 
వస్తుంది. ఆయీరహస్యాలు చిరకాల గురుశుశ్రూషా సాధ్యాలుగాన యితరధా యెంతటి 
బుద్ధిశాలులకున్ను అంకేవికావు. ఆయీచూపిన అక్షిభ్రువ - చక్షుర్భువ అనే రూపాలవల్ల 
కేవల లక్ష్యాధారంగా రచన సాగిస్తే నవ్వులపాలు కావలసివస్తుందని వ్యాకరించినట్లయింది. 
యింకోటి కూడా చూపి దీన్ని ముగిస్తాను. యీగోల యెందటో మహాకవులకే చాదస్తంగా 
(తెలియక సుమండీ) కనపడుతుంది. పత్రికాపాఠకుల కీగోల రుచింపదని యెొటింగిన్నీ 
ప్రసక్తి కలగడంచేత జిజ్ఞాసువుల కుపకరిస్తుందని కొంచెం వ్రాస్తున్నాను. 


280 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఇంద్రాణి అంటే (ఇంద్రస్య - భార్యా) ఇంద్రుని భార్య. వితంతువు అనే అర్ధం 
వేదపరిభాషగాని శాస్త్రతః వచ్చేదికాదు. దీన్ని గూర్చి (పల్లెటూళ్ల పట్టుదలలు చూ.) అన్యత్ర 
చిరకాలంనాండు వ్యాకరించాను. ఇంద్రుని పెళ్లాం ఇంద్రాణి అయినట్లే ఇంద్రవాచకమే 
అయిన శక్రపదానికి శక్రాణి అనే రూపాన్ని పుట్టిస్తే యేం జరుగుతుందో వైయాకరణులు 
చెపుతారు. అది కవులపనికాదు. అయితే రుద్రాణి, భవాని, శర్వాణి, మృడాని యీ 
నాలుగున్నూ శివుని భార్యను చెపుతాయి. ఇంద్రుని భార్యను చెప్పేది ఇంద్రాణి ఒక్కటే. 
శివుని భార్యను శివాని అనేపదంతో వాడితేనో యముంది. యద్దేవా దేవహేళనమ్‌. 
యిందుకోసమే “ఛందోవ్యాకరణాదివిత్‌” అన్నారు. ప్రస్తుతానికి వద్దాం. నాదృష్టిలో 
పౌరాణికులు ఘనులు. నీచులుకారు. నీచత్వఘనత్వాలకు దారిద్ర్యం కారణం గాదు. 
పౌరాణికుల వల్లనే గ్రంథకర్తకు గౌరవప్రదమే. తన రచనవల్ల పలువురు జీవించడం 
కన్న గ్రంథకర్తకు కావలసిందేమిటి? 


మా నాటకాలు ప్రదర్శించి తద్వారా పలువురు జీవిస్తున్నారని విని నేను 
సంతోషించేవాణ్డి. మనదగ్గిణ డబ్బూ దస్మమూ పుచ్చుకోకుండానే ప్రదర్శించడానికి మణీ 
సంతోషం కలిగేది. యిటీవల ఆ ప్రదర్శకులవల్ల ప్రదర్శనానికి “యింత” అంటూ మాకు 
ఫీజు యివ్వడం కూడా జరుగుతూ వుంది. యిది నా మనస్సుకు అంతగా నచ్చుబాటు 
లేకపోయినా పుచ్చుకుంటూ వున్నాను. కాని వెనుకటికాలం వాళ్లకు హోటల్‌ పద్ధతిలాగే 
యిదీ నచ్చదు. యివరి రచన పదిమంది విద్వాంసులు నిర్వాజంగా చదువుకుంటారో ఆ 
రచనే అదృష్టవంతము. ఆరచయితే అద్భృష్టవంతుండు. అట్టిసుయోగము ఆ గ్రంథ నిష్టమైన 
రసాన్నిపట్టి ఉంటుంది. యీ సందర్భం ప్రబంధాలకి సంబంధించేమాట. పురాణకవిత్వం 
పదిమందీచదవడం తన్నిష్టమైన పుణ్యగాధలనిబట్టిగాని రచననుబట్టి మాత్రమే కాదు. 
పురాణ కవిత్వం చాలా భాగం అనాదిగా చేదస్తంగానే వుంటుంది; వున్నా పౌరాణికులు 
దాన్ని మన్నిస్తూనే వుంటారు. పౌరాణికులు పూజ్యులు, గౌరవనీయులు, నమ్యులు. 


శ xX X* 


వికటవిమర్శనం 


కవుల కవిత్వాన్ని గూర్చి విమర్శించడం ఏలా వుండకూడదో తెల్పితే, యేలా వుండాలో 
తెల్పినట్టే అవుతుంది. కనక దాన్ని గురించి నాకు చేత నైనంతలో కొన్ని మాటలు వ్రాస్తాను. 
అయితే యీ విషయం చిరకాలంనాండే “అపూర్వ కవితా వివేచనం” అనే పేరుతో మాచేత 
తెల్పంబడింది. యింకా కొన్ని వ్యాసాలలో కూడా తెల్పంబడి వుంది. ఆకారణంచేత 
చర్వితచర్వణప్రాయమే అయినప్పటికీ, కవిలోక మూర్దన్యుండైన కాళిదాసు గారి కవిత్వాన్ని 
గూర్చి వ్రాయడం గనక కొంత నూతనంగానే వుంటుందనుకుంటాను. యెందలో కవులు 
యెన్నో కావ్యాలు వ్రాసినా కాళిదాసుకు వచ్చిన పేరుప్రతిష్టలు యెవ్వరికిన్నీ రాలేదంటే 
కాదనే వారెక్కడా వుండరు గదా! ఆ పేరుప్రతిష్టలకు కారణం ఏమిటో తెలిసిన వారు 
లోకంలో చాలా తక్కువగానే వుంటారు. నామట్టుకు నాకు నిన్న మొన్నటివజకున్నూ 
కాళిదాసు కవిత్వం కంటే కూడా మటికొందజు కవుల కవిత్వమందే ప్రితివుందేది. కాని 
యెందటో ప్రాజ్ఞులు మెచ్చుకొన్న కాళిదాసు కవిత్వాన్ని మెచ్చుకోకపోతే అవమానం వస్తుందనే 
భయంచేత నేను ఎక్కడా అన్యథాగా ప్రచారం చేసేవాణ్ణికాను. నము మెచ్చుకొనే కవిత్వాలు 
యేలా వుండేవో? కొంచెం మచ్చుచూపి మణీ ప్రస్తుతం వుపక్రమిస్తాను. 


శ్లో. “ప్రాతరంబుజవిడంబిలోచనాం 
మాతరం త్రిజగతా ముపాస్మహే 
శీతరమ్య కరుణావలోకనై 
ర్యా తరంగయతి మంగళాని నః” 


యీ శ్లోకం శ్లేషయమక చక్రవర్తి శ్రీ వేంకటాధ్వరి లక్ష్మీసహస్రంలోనిది. యిందులో 
ప్రాతర మాతర శీతర యాతర అని యెంతో శవణానందంగా నాలుగు చరణాలలోను 
వుండడం నాకు చాలా శ్రవణా నందంగా వుండేది. కాళీసహస్రంలో యీ మాదిరి కవిత్వాన్ని 
చెప్పడానికి కొంత ప్రయత్నించడం కూడా జరిగింది. యెంతవటికు కృతార్ధత్వం కలిగిందో 
చెప్పలేను. మొట్టమొదట సంస్కృత కవిత్వానికి ఆరంభించినప్పుడు కాళిదాసుగారి 


శ్లో, “ద్వైపాయనప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళిచరణా” 
అన్న శ్లోకాలను వరవడిగా పెట్టుకొని మేము 


282 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


శ్లో, “నాళీకజాద్యదితిజాళీ శిరఃకలిత మౌళి (ప్రభాంచిత పదా” 
అంటూ కొన్ని శ్లోకాలు యిష్టదేవత కాళికను గూర్చిన్నీ 


శ్లో. “బాలం సమస్త జగదాలంబ మంబుధర నీలం బలారివినుతం.” 


అంటూ శ్రీకృష్ణ భగవానుణ్ణి గూర్చిన్నీ వ్రాసివున్నాం. కాని యెకడి కెక్కడ? 
యమకంలోకూడా కాళిదాసుగారి రచనలో కొంత చక్కనిభావం యిమిడివుంది. 
మా రచనలోనో? యే కొంచెమే మాత్రమో భావం వుందేమో కాని అట్టిభావం లేదు 
సరిగదా! అట్టి సమాసకూర్పు సమేతమున్నూ లేనేలేదు. యీ సంగతి రచనాకాలంలో 
మాకు పొడకట్టలేదుగాని యిటీవల క్రమక్రమంగా పొడకడుతూ వచ్చింది. అయితే యీ 
రహస్యం యెజుంగనివారు చాలామంది మమ్మల్ని యీ రచనను పురస్మరించి ప్రశంసించడం 
కలదు. యెవరికోకాని యీ తేడాపాడాలు పొడకట్టవు. అందుచేతే “కోవేత్తి కవితాత్త్వమీశ్వరో 
వేత్తివానవా” అన్నారు పెద్దలు. ప్రాచీనత్వ నవీనత్వాలు దీనికి కారణంగానైతే కొందణు 
పెద్దలు చెపుతారుగాని దానికి కాళిదాసే వొప్పుకోలేదు. దీన్ని గూర్చి నారోజుల్లోనే 
అనుభూతమైన వొకసంగతిని చదువరుల వినోదార్ధం వుదాహరిస్తాను. వొకరైల్వే స్టేషనువద్ద 
పెద్దవుద్యోగంలో వున్నవొక పంతులుగారు కూర్చుని వున్నారు. వారిదగ్గర వొకాయన 
వొకప్రాచీన గ్రంథంలో వున్నశ్లోకాలు చదువుతూ అందుండే చమత్కారాన్ని వీవరిస్తూ 
“యిలావుండాలి కవిత్వమంటేను. ఇప్పటికవిత్వాలు వెధవకవిత్వాలు” అనడానికీ 
మొదలెట్టేసరికి, నాకేమో కొంతయిబ్బందిగా తోంచి “అయ్యా! యిదెవరికవిత్వమండీ!" 
అంటూ మెల్లిగా ప్రశ్నిస్తూ సమీపానికిచేరి వకటిరెండు నిమిషాలు వారివెనకాల హంగుచేసి 
తర్వాత “అయ్యా మీరిప్పుడు మెచ్చుకుంటూవుండే కవికికూడా పూర్వం కొందజుకవులు 
వుండి వుంటారుకదా! ఆ కవుల కవిత్వాన్ని మీవంటి ప్రాజ్ఞులెవరో యీలాగే పరించి 
ఆనందించడం జరక్కపోదుగదా! ఆసమయంలో తాత్మాలికపు కవుల కవిత్వాన్ని మీలాగే 
నిందించడం జరిగే యెడల మీరిప్పుడు మెచ్చే కవి కవిత్వంకూడా “వెధవ కవిత్వ" పదానికీ 
గురికావలసి వస్తుందేమో? ఆలోచించండీ!” అంటిని. దానితో ఆయనకు కోపమైకే 
వచ్చిందిగాని ఆకోపాన్ని ఆంపుకొని “మీరెవ?” రంటూ నన్ను ప్రశ్నించారు. సమీపంలో 
వున్నవా రెవరో “ఫలానా” అని చెప్పారు. అంతటితో మాకూ మాకూ స్నేహభావం కుదిరింది. 
చెప్పొచ్చేదేమిటంటే? ప్రాచీన నవీనత్వాలు కవిత్వాన్ని మెచ్చడంలో లేశమూకూడొ 
వుపకరించవు. కాని సర్వసామాన్యంగా ప్రాచీనుల కవిత్వాన్ని అభినందించడమున్నూ 
నవీనుల కవిత్వాన్ని యీసడించడమున్నూ కనబడుతుంది. యెవరెన్ని వుదాహరణాలు 
చూపినా ఆ వ్యవహారం అమల్లో వుండేదే కాని పోయేదికాదు. 


వికటవిమర్శనం 283 


యింకో వూళ్లో యింకో చమత్కారం జరిగింది. టూకీగా దాన్ని కూడా వుటంకిస్తాను. 
వొక ప్లీడరుగారుండేవారు. ఆయనకి యింగ్లీషురాదుగాని సంస్కృతంలో మంచి పాండిత్యం 
వుండేది. భాష్యత్రయశాంతికూడా చేశారు. సదాచార సంపత్తిలో కూడా అగ్రగణ్యులు. 
వేటే చెప్పేదేమిటి? స్నానం చేసిన తర్వాత ఆయన బ్రాహ్మణేతరుణ్ణి చూస్తే మళ్లా స్నానం 
చేయవలసిందే. పార్టీలతో స్నానానికి పూర్వం యేం మాట్లాడేవారో అంతే. ఆయన కవులను 
మెచ్చడంలో వాడే మాటలుకూడా వకమాదిరిగా వుండేవి. భవభూతిని గూర్చి మెచ్చెటప్పుడు, 
“అమ్మ మొగుడు” అనిన్నీ, కాళీదాసుని మెచ్చేటప్పుడు, “అమ్మమ్మ మొగుడు” అనిన్నీ 
అంటూవుందేవారు. చెప్పేదేమిటంటే? ఆయనకు నవీన కవిత్వం అంటే బాగున్నదేనా 
సరే తావన్నాత్రంచేత యీసడించడం అలవాటు. దానికి మేమొక వుపాయం చేశాం. 
యేమిటంటే? మా స్వంతకవిత్వంలోవే యేదో ప్రసక్తిలో కొన్ని వినిపించాం. “యిది యెవరి 
కవిత్వ?” మంటూ ఆయన పృచ్చచెశాండు. ప్రాచీన కవి పేరునే చెప్పడం జరిగింది. 
దానితో “అమ్మమొగుడు” పదంతో అభినందించడమున్నూ జరిగింది. అప్పటికి వూరుకొని 
వొకటి రెండు రోజులైనాక యధార్దాన్ని చెప్పి, ప్రాచీనత్వ నవీనత్వాలు కవిత్వ ప్రాశన్య్యానికి 
హేతువులు కావని కాళిదాసుగారన్న మాటలను స్మరింపంజసి వుభయులమున్నూ 
స్నేహభావంతో (ప్రవర్తించాం. యింక యీ యితిహాసాలల్లోన్నుంచి ప్రధానాంశానికి 
వస్తున్నాను. సర్వోత్తరమైన కాళిదాసుగారి కవిత్వాన్ని నేను ఏదోమాదిరిగా అపవదిస్తాను. 
లోకం నన్ను క్షమించాలి. నేను చూపే ఆక్షేపణలు సరియైనవైతే కావుగానీ సామాన్యుల 
దృష్టికి సరియెనవే కాంబోలును అనే భ్రాంతిని కలిగిస్తే కలిగిస్తాయేమో? నిశ్చయంగా 
చెప్పలేను. కథలోకి దిగుతూన్నాను - రఘువంశం ప్రథమస్సర్గ ౪౭ వ శ్లోకంలో - 


“అపి లంఘిత మధ్వానం బుబుధే న బుధోపమః” 


అనివుంది. దిలీపమహారాజు వసిష్టాశ్రమానికి ప్రయాణమై వెడుతూ భార్యకు 
తోవలోవున్న ప్రకృతి చిత్రాలు చూపుతూ తాను అప్పటికి ఎంతమేర ప్రయాణం చేశాండో 
తెలుసుకోలేకపోయాండు అని వర్ణించాండు కాళిదాసు. అట్టి సందర్భంలో - “బుధోపమః” 
అన్న విశేషణం దిలీప మహారాజుకు వాడడం యెందుకో? ఆ విశేషణం లేకపోతే 
వచ్చేలోపమేమిటో? విచారించవలసివుంది. నా మట్టుకు ఆ విశేషణం కేవలం “చవై 
తుహి చవైతుహి” అనే మాదిరిగా తోస్తూవుంది. దానికి పాదపూరణంకంటే అతిరిక్తఫలం 
కనపడడంలేదు. వ్యాఖ్యాత యేదో సార్ధక్యం వున్నట్టయితే కొంత కష్టించి తేల్సాండుగాని 
అది అంత నచ్చుంబాటుగా లేదు. దీని తరువాత శ్లోకంలో - 


“సదుష్రాపయశాః ప్రాపదాశ్రమం (శ్రాంతవాహనః” 


284 కథలు - గాధలు * చెళ్లపిళ్ల చెంకటశాస్తి 


అన్నచోట- “దుష్ప్రాపయశాకొ అనే విశేషణంకూడా పైతరగతిలోకే చేరుతుంది. 
దీనికి సమాసం మాత్రమే ప్రదర్శించి వ్యాఖ్యాత వూరుకోవడంకూడా నావూహనే 
బిలపరుస్తూవుంది. పైంగా యీశ్లోకం ఉత్తరార్థంలో... “మహిషీసఖః” అని 
దిలీపమహారాజుకు వేసినవిశేషణం నిరర్ధకమైతే కాదుగాని మహిషిశబ్జ్దానికి రాజభార్య 
అనే అర్ధంకన్న గేదె అనే అర్ధమే శీఘ్రంగా వుపస్టితం సర్వానుభవసిద్ధమే కనక దానికి 
సఖుండనడంవల్ల దిలిపుండు దున్నపోతు వంటివాండనికూడా ధ్వనితమవుతూ విజ్ఞులు 
విచారించవలసివుంటుంది. ఈ మహిషీ సఖత్వం (దున్నపోతు వంటివాండవడం) 
యింతటితో శాంతించదు. యితండు దున్నవోతు వంటివాండు కనకనే వసిష్టుండు 
పశుప్రాయులకు విహితకృత్యంగా వుండే పసులకాపరితనాన్ని ఆజ్ఞాపించాందని కూడా 
వకదోషాన్ని ఆపాదిస్తుంది. పూర్వకాలంలో అంతటితో శాంతిస్తుందేమో కాని యీ రోజుల్లో 
యింకా కొంతదాంకా డేకుతుంది. యేమిటంటారా? బ్రాహ్మలు అనాదిగా బ్రాహ్మణేతరులను 
అవమానించడానికే పూనుకొనేవా రనిన్నీ అందుచేతనే కాళిదాసు దిలీపునికి - చక్రవర్తికి 
అలాటి విశేషాన్ని వాడి వున్నాండనిన్నీ వసిష్టండు సర్వ మంత్రద్రష్ట అయివుండిన్నీ, “కర్తు 
మకర్తు మన్యధాకర్తుం” శక్తికలవాండై వుండిన్నీ కూడా తన్ను సంతానార్థం (ప్రార్థించిన 
మహారాజుకు పశులకాపరితనాన్ని అందులో తనయింటి పసులకాపరితనాన్ని 
ఆదేశించాండంటూ అపవదించడానికి అవకాశాన్ని యిస్తూవుందో? లేదో? విజ్ఞులు 
విచారించవలసిం దని విషయాంతరాన్ని వుపక్రమిన్తాను - 


“వాచమాదదే వదతాంవరః” (56 శ్లో) 


“దిలీపుండు మాటాడెను” అనడానికి, “వాక్కును స్వీకరించెను” అని కాళిదాసు 
వ్రాశాండు. ఆదానమంటే స్వీకరించడం అర్ధంకదా! స్వీకరించడమంటే? ప్రతి 
గ్రహించడమేనా కాదా? అయేయెడల ప్రతిగహించడానికిన్నీ యివ్వడానికిన్నీ సంబంధం 
నియతంగా వుండాలి. కాళిదాసు యే తాత్సర్యంతో ఆ వాక్యం వ్రాశాందో? అలాటి అర్థం 
రాదుసరిగదా! బొత్తిగా లగించని అర్ధం మటొకటి వస్తూవుంది. యెవరో తనకు దానం 
చేస్తేవారి వాక్కును దిలీపుడు పరిగ్రహించా౭డనే అర్ధం రాకుండా చేసేవారుం టారనుకోను. 
సహృదయత్వమంటూ వుంటేనో! “నచశంకావచోత్తరమ్‌.” 


“గురుణా బ్రహ్మయోనీనా” (౬౪ శ్లో) 


యిక్కడకూడా మహిషీ శబ్దానికి తగిలే దోషం వంటిదే శీఘ్రోపస్టితమైన అర్ధంచేత 
తగిలి తీరుతుందని పైకి వెడుతూన్నాను. 


వికటవిమర్శనం 285 
శ్లో. “కింతు వధ్వాం తవైతస్యాం” (౬౪ శ్లో) 


యీశ్లోకంలో దిలీపుడు తన భార్య అయిన సుదక్షిణాదేవిని తన పురోహితుండైన 
వసిష్టమహామునికి కోడలుగా నిరూపించి మాట్లాడుతున్నాడు. దీనివల్ల వచ్చే దుర్వంగ్యం 
యెంతోవంది. దిలీపుని తల్లి వసిష్పుండికే దిలీపుణ్ణి కన్నదనే ధ్వని దుర్నివారంకదా! అక్కదక్కడ 
రాజకుటుంబాలకు సంతానలోపం తటస్థించినప్పుడు పురోహితులద్వారాగా ధర్మసంతానం 
కలిగించుకోవడం ప్రస్తుతధ్వనికి సహకారి కావడం తోదవుతుంది కూడాను. విచారిస్తే 
యింకో దురర్ధంకూడా తీయవచ్చును. వధూశబ్లానికి కోడలనే అర్ధమే కాకుండా కేవలము 
స్త్రీ అని అర్ధం చెప్పేటట్టయితే నీ భార్య అని తేలుతుంది. పురుష వాచక శబ్దానికి స్త్రీ 
వాచకం అంటే స్తీ పర్యాయంతో సంబంధం కలిపినప్పుడు భార్య అనే వస్తుందిగాని 
మణివకలాగు రాదు. యిది ప్రసిద్ధ విషయము గనక వుదాహరణా లక్కజలేదు. ఆ యీ 
దురర్ధాలన్నీ కాళిదాసు లోపాలో? కావో? సహృదయులు విచారింపంగలరు. 


శ్లో “...సుప్త్రమీన ఇవహ్రదళొ (౭౩ శ్లో) 


యీ శ్లోకంలో కన్నులు మూసుకొని ధ్యానిస్తూవున్న వసిష్టుజ్ఞ నిద్రపోతూవున్న చేంపలు 
కల సరస్సుతో కాళిదాసు పోల్చివున్నాండు. వసిష్టుని నేత్రాలకున్నూ చేంపలకున్నూ 
వుపమానం ధ్వనిస్తూవుంది. స్త్రీ నేత్రాలకు చేపలతో సామ్యం ప్రసిద్ధంగాని పురుషనేత్రాలకు 
ప్రసిద్ధంకాదు కనక యిది ఆక్షేపణీయంకాకపోదు. మటిన్నీ చెడుకంపుతోవుండే చేంపలతో 
పరమ పవిత్రంగా వుండే బుషి నేత్రాలకు సామ్యం చెప్పడం బొత్తిగా వొప్పుకో తగ్గదికాదు. 


శ్లో, “పురాశక్ర ముపస్తాయ” (౭౫ శ్లో) 


యీ శ్లోకంలో “ఉపస్థాయ” అనేది ల్యప్రత్యయాంతంగా కాళిదాసు ప్రయోగించి 
వున్నాండు. ఆ పక్షమందు అర్ధం “ఉపాసనచేసి” అని వస్తుంది. అందులో ఆక్షేపణ 
లేశమున్నూ వుండదు. కాని అది అకారాంత శబ్బమనుకోవదానికి కూడా అవకాశం 
వుండడంవల్ల అశ్లీల రూపమైన దోషం తటస్థిస్తూవుంది. “రథోపస్థ ఉపావిశత్‌” ఇత్యాది 
ప్రయోగాలు ప్రత్యేకించినవే వున్నప్పటికీ ఆక్షేపకులు అంగీకరించమంటారు. పైంగా ఆ 
ప్రయోగాలకి కూడా యిదే ఆక్షేపణంటారు. దీన్నిగూర్చి కూడా సహృదయులు 
ఆలోచించవలసిందే. దీనితోపాటు ౮౭వ శ్లోకంలో వున్న “ఉపస్థితేయం కళ్యాణీ” 
అనేశ్లోకంలో యత్నించి న్య్యూనంగావున్న శబ్దశ్రవణాన్ని గూర్చిన ఆక్రేపణకూడా ఆలోచించ 


తగ్గదే అని నాకు తోస్తుంది. 


286 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 
శ్లో. “వన్యవృత్తి రిమాం శశ్వదాత్మానుగమనే నగాం” (౮౮ శ్లో) 


యీ శ్లోకంలో గోవును అనుగమించడం వుపదేశించారు వసిష్పుల వారు. యీ 
అనుగమించడంకూడా కొంచెం అశ్లీలార్ధానికి తోవతీస్తుందని నా ఆశయం. దానికి 
“వన్యవృత్తిః” అనే విశేషణం కొంత సహాయం కూడా చేస్తుంది. నందినీధేనువు వన్యములైన 
గడ్డి వగయిరాలవల్ల జీవనం చేసేదే కనక నీవున్నూ వన్యములైన కందమూలాదులతో 
జీవనంచేస్తూ దాన్ని అనుగమించ వలసిందని వుపదేశించినట్లు తేలుతుంది. సహృదయులు 
బాగా ఆలోచింతురుగాక! యీ అర్థంవల్ల తోచే అపార్ద్జాన్ని దీని తర్వాత శ్లోకం 
“వ్రస్టితాయాం” అనేది పూర్తిగా బలపబుస్తుందని చెప్పనక్కజలేదు. విస్తరభీతిచే దానికి 
దోషోపోద్పలకంగా వ్యాఖ్యానించి చూపలేదు. 


శ్లో “.. విససర్దార్దిత శ్రియం.” (౬౩ శ్లో) 


దీనిలో “ఊర్జిత (శ్రియం” అనే విశేషణం దిలీప మహారాజుకు కాళిదాసు 
వుపయోగించాండు. బహువ్రీిహిసమాసం చెప్పక కర్మధారయ సమాసం చెప్పుకొంటే 
అపార్థం వస్తుంది. బహువ్రీహి అన్యపదార్ధప్రధానం, కర్మధారయ ఉత్తరపదార్ధ ప్రధానం. 
కాంబట్టి బహువ్రీహ్యపేక్షయా కర్మధారయ చెప్పుకోవడంలో గురుత్వం తక్కువకనక 
శాస్త్రజ్ఞులు సమ్మతిస్తారు. యీ అర్ధంలో అపార్ధం ఏమిటంటే? వెనక “స్రప్టు” అనే పదం 
వుంది కనక దానికి “బ్రహ్మయొక్క” అనే అర్ధం మామూలుగానే చెప్పుకొని, “బ్రహ్మయొక్క 
శోభను వదిలిపెట్టెను” అని అర్ధం చెప్పుకొంటే “వసిష్టుడు బ్రహ్మ తేజస్సును 
గోలుపోయినాండు” అని పిండితార్ధం తేలుతుంది. యెందుకు వసిష్టుండు బ్రహ్మతేజస్సును 
గోల్పోవలసి వచ్చిందంటే? రాజర్షి అనిపించుకుంటూవున్న దిలీప మహారాజుకు 
ప్రాయశ్చిత్తార్హమైన పశుగమనాన్ని వుపదేశించడంవల్ల వసిష్టునకు యిట్టి దుర్దశ 
ఘటించిందని సుగమంగా తేలుతుంది. వసిష్టుడు యీ దోషాన్ని ఎబుంగండేమో? అంటే 
ధర్మశాస్త్రకర్త అయివుండి శ్లో, “పశువేశ్యాది గమనే ప్రాయశ్చిత్తం విధీయతే” అన్న అక్షరాలు 
తెలియకుండా ఉంటాడా? అయితే “స్రష్టుళి అనే పదం “సూను? అనే దానికి సంబంధిస్తుంది 
గాని శ్రియం అన్నదానికి సంబంధించ దంటారేమో? అదినాకున్నూ తెలుసును. అక్కడ 
అన్వయించాక కూడా ఆవృత్తిచేత యిక్కడిక్కూడా తీసుకు వచ్చి యీ అపార్గాన్ని 
కల్పిస్తాననియ్యేవే నేను మనవి చేసేది. పోనివ్వండి. దీన్ని యేలాగో నా కనుకూలించకుండా 
తప్పిస్తారే అనుకోండి. నేనిదివజికెన్నో చూపియున్నాను గదా! వాట్లని యెలాతప్పిస్తారో? 
సెలవు దయచేయ వలసిందంటాను. స్థాలీపులాకన్యాయంగా విమర్శిస్తే ప్రథమ స్సర్ణలో 


యిన్ని వ్యత్యాసాలు కనపడుతూ వున్నాయి. యిదేరీతిగా ద్వితీయ స్సర్గలోకూడా విమర్శించి 
చూస్తాను. 


వికటవిమర్శనం 287 
శ్లో, “నిశమ్యదేవానుచరస్యవాచం” (౧౨ శ్లో) 


యీ శ్లోకంలో “దేవానుచరస్య” అనేపదం యీశ్వరునికి నవుకరయిన సింహము 
అనే అర్ధంలో కాళిదాసుచేత ప్రయోగింపంబడింది. వ్యాఖ్యాతకూడా అలాగే వ్రాశాండు. 
కాని యాసింహము నందినీ ధేనువుచేత కల్పించంబడ్డ సింహంగాని ఈశ్వరుని నౌకరుకాదు. 
దిలీపుని హృదయాన్ని పరీక్షించడానికి తానేమో ఈశ్వర భృత్యుణ్దనిన్నీ, తనపేరు 
కుంభోదరుందనిన్నీ తనకు యీ సింహాకారాన్ని యీశ్వరుందే అనుగ్రహించాందనిన్నీ 
మాయమాటలు చెప్పినది నందినీధేనువుచేత కల్పితమైన సింహమేకాని యీశ్వరభృత్యుం 
డుకాండు. ప్రస్తుతవాక్యం కవివాక్యంగాని మజివకటి కాదు. కవిచెప్పే వాక్యం 
యథార్ధబోధకంగా వుండవలసింది. దిలీపునికి యిది కల్పిత సింహమని తెలియక 
పోవచ్చును గాని కవికి తెలియకపోవడం యెలాగ? యిది యిదివజలో చేసిన శంకలవంటిది 
కాదని విజ్ఞులు కొన్ని వున్నప్పటికీ (గంధవిస్తర భయంచెత వాట్లను చూపలేదు. 
తృతీయసర్గలో. 

శో. “శుతస్య యాయాదయ మంతమర్భకః” 


అని రఘుమహారాజును గూర్చి గొప్ప విద్వాంసుండవుతాండనే అభిప్రాయంతోటే 
వ్రాసినప్పటికీ యిందులో మొదటిమాట వదిలిపెట్టి చదువుకుంటే అశ్లీలార్టానికి 
తోవతీస్తూవుంది. నామకరణ సందర్భంలో యీలాటివాక్యం ప్రయోగించడం యుక్తం 
కాదనుకుంటాను. 


శో. “మహోక్షత్రాం వత్సతరః స్పృశ న్నివ ద్విపేంద్రభావం కలభః (శ్రయన్నివ' 
(3౨ శ్లో) 


యీ శ్లోకంలో రెండు పోలికలున్నూ పశుతజాతికే సంబంధించినవి చెప్పడంచేత 
రఘుమహారాజునకు పశుప్రాయత్వం ధ్వనిస్తూవుందా? లేదా? అంటే కాళిదాసుగాని 
వేటొకరుగాని చెప్పే జవాబేమిటో? దిలీపునకు పపప్రాయత్వాన్ని ఆపాదించే ధ్వనివిషయం 
కొంత లోంగడ కనపబచివుండడంచేత పశుప్రాయుండి కొడుకు అట్టివాండే అయినాం 
డనుకోవడంకూడా కొంత యుక్తిసహంగా వుంటుందో లేదో? విజ్ఞులు విచారించంగలరు. 
- శ్లో “అధా౭.స్యగోదానవిధేరనంతరం” (33 శ్లో) యిందులో, 'అస్య-గోదానవిధేః' 
అనడంచేత అమంగళార్ధస్ఫూర్తి కలుగుతూవుంది. వివాహానికి పూర్వం గోదానవిధి జరగడం 
శాస్త్ర సమ్మతమే అయినా అంతమాత్రంచేత అది యీ అమంగళార్దాన్ని వారించలేదు. 
దీన్ని వారించవలసివస్తే సహృదయత్వం వకృటె, “అన్యధాశరణం నాస్తి” అదివుండేయడల 
యిట్టి ఆక్షేపణలకు వుపక్రమించడమే తటస్థింపదు కనక విస్తరించనక్కబిలేదు. 


288 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్టి 
శ్లో. “హరేః కుమారో౭_పి కుమారవిక్రమః” (౫౫ శ్లో) 


యిందులో మొట్టమొదట వున్న “హరేః” (దేవేంద్రునియొక్క అనేపదం దగ్గిఅవున్న 
కుమారశబ్దంతో అన్వయించడం యుక్తంగాని, యొక్కడో దూరంగా మూండో చరణంలో 
వున్న “భుజే” అనేసప్రమ్యంతంతో అన్వయించడం యుక్తంకాదు. “పాఠక్ర మాదర్ధక్రమో 
బలీయాన్‌” అనే న్యాయాన్నిబట్టి ఆలాఅన్వయిస్తామే అనుకున్నా దూరాన్వయదోషం తగిలి 
తీరుతుంది. కనక విస్తర మనవసరం. న్యాయంగా “హరేః” అన్న దాన్ని దగ్గిరగావున్న 
“కుమారి” శబ్దంతో అన్వయించేయెడల రఘుమహారాజు దిలీపుని సంతానం కాక దేవేంద్రుని 
సంతనాం కావలసి వస్తుంది. దానితో సుదక్షిణాదేవి అహల్యవంటిది కావలసివస్తుంది. 
తో లోంగడ సుదక్షిణాదేవికి ద్వితీయస్సర్గలో కాళిదాసువాడిన - “అపాంసులానాం 
shine అన్న విశేషణం 'నేతిబీరకాయి కావలసి వచ్చి కాళిదాసు గారికి 
స్వవచోవ్యాఘాతం తటస్థిస్తుంది. విజ్ఞులు విచారించవలసివుంటే విచారింతురుగాక- 


శో “శరేణ శక్రస్య మహాశనిధ్వజమ్‌” (౫౬ శ్లు) 


యిందులో రఘుమహారాజు దేవేంద్రునియొక్క అశనిధ్వజాన్ని అంటె వజ్రాయుధ 
రూపమైన జెండాను బాణంతో కొట్టినట్టుగా కవి చెప్పి వున్నాండు. కాని అక్కడ 'శనిధ్వజం 
అనే అర్ధం ర్వుదితి స్ఫూర్తి కలిగి వుంది. దేవేంద్రుండి ధ్వజంమీంద శని వుండడంవల్లనే 
రఘుమహారాజుకు లొంగిపోయినాందనే అర్థాన్ని కలిగిస్తూ ఉండడంచేత రఘుమహారాజు 
పరాక్రమానికి రాందగ్గంత గౌరవం రాకపోవడమే కాక యింకా చాలా దోషాలు 
ప్రసక్తిస్తాయో? లేదో విజ్ఞులు విచారించాలి. 


శ్లో, “సుదక్షిణాసూను రపి న్యవర్తత” (౬౭ శ్లో) 


యిందులో దిలీపపుత్రుండని చెప్పక తల్లిపేరు చెప్పడం లోంగడ వుదాహరించిన 
దోషాన్ని కొంతబలపజచినట్టయిందో? లేదో? విజ్ఞులు విచారించవలసివుంది. 


శ్లో “మనుప్రభృతిభి ర్మాన్యై ర్ఫుక్తా (౭ వళ్లే. ౪ సర్గ) 


యిందులో రఘుమహారాజుచే పరిపాలింపంబడుతూవున్న భూదేవి యిదివజలో 
యితని పూర్వులచే పరిపాలింపంబడ్డప్పటికీ యితని విషయంలో కొత్తదానివలెవుంది. 
అని వర్ణించాడు. పూర్వుల పరిపాలనకంటే కూడా యీతని పరిపాలన చాలా బాగావందనె 
తాత్పర్యంతోటే కాళిదాసు పైశ్లోకాన్ని వ్రాసి వున్నాండు, కాని, ప్రీలింగసారస్యం వల్ల 
రాజుకున్నూ భూమికిన్నీ భార్యాభరృభావం ధ్వనించడానికి లేశమున్నూ అభ్యంతరం 
లేదు కనక తన తండ్రి మొదలైనవారిచే అనుభవింపంబడ్డ స్రీనియ్యేవే తానున్నూ 


వికటవిమర్శనం 289 


అనుభవించడమనే దోషం తగిలి రఘుమహారాజులకు, “అమ్మ మగండు. నాయనమ్మ 
మగండు వగయిరా దోషాలను సంఘటిస్తుందనుకుంటాను. కుల క్రమాగతమైన 
రాజ్యపరిపాలనాన్ని ఆమోదించే రాజుల కందటికీ యీ దోషం తగిలే తీరుతుంది. గనక 
యీ ఆక్షేపణ చేయంగూడదంటారేమో? ఆక్షేపకులెవ్వరూకూడా మణికొందలికికూడా 
తగులుతుందన్నంతమాత్రంలో ఆక్షేపించడాన్నుంచి విరమించరు సరికదా! మీకు మణీ 
మంచిది అలా తగలడమనికూడా జవాబు చెపుతారు. కాంబట్టి విజ్ఞులు మార్గాంతరం 


విచారించాలి. 

శో. “కుంభయోనే ర్మహౌజసఃి (౨౧ శ్లో) 

యిందులో అగస్త్వుండనే అర్ధంయిచ్చి కుంభయోనిపదం కుంభమువంటి... అని 
ఉపమానపూర్వ పదకబహువీహిగా చెపుకోవడంవల్ల అళ్లీలార్ధం యిచ్చి తీరుతుంది. 
కుట్టి వాళ్లకు పాఠం చెప్పడంలో చాలాచిక్కు కలిగిస్తుంది కాంబట్టి “'కుంభసూతే?' అని 
సవరించాలంటాను. 


శ్లో. “విశాంపతి ర్విష్టరభాజమారాత్‌” (3 వళ్లో - ౫ సర్గ) 


ప్రజా పాలకుండు అనే తాత్సర్యంతో యీ శ్లోకంలో వాడిన 'విశాంపతిః' అనే 
పదం దురర్భాన్ని కూడా యిచ్చేదిగా వుండడంచేత చింత్యం కాక తప్పదు. ప్రయోగాలు 


కావాలంటే - 
శ్లో, “విద్దాలసమవిడ్డాలం భాతి పెద్దాపురం” 


ఇత్యాదులు పెక్కులు. యీలాంటి విమర్శన చేయకూడ దనియ్యేవే నా అభిప్రాయం 
గాని నిజంగా కాళిదాసుకవిత్వం దోషభూషితమని లేశమున్నూకాదు. అయితే యీవ్రాంత 
- పాడువాంత - యెందుకు వ్రాశా? వంటారేమో? కాళిదాసాదులలో కూడా 
సహృదయత్వం లేనివారికి యిట్టీ అపార్థాలు కనపడేటప్పుడు అస్మదాదుల మాట లెక్కేమిటి? 
అని చూపడానికే కాని వేజుకాదు. కనక సహృదయులు నన్ను క్షమించాలి!! 


శ 3 3 


చొప్పదంటు శంకలు 


Mt ఈ ఆలి వ్యా లే 

వికట విమర్షనం అంటూ కొన్ని పనికిమాలిన శంకలు నెను ను యడమ ఆవకతవక 
ఇ 

దాసా 


» ; pe a a 
వుంటె దాన్ని కొంత ఐలపజుస్తూ యివొ కొన్ని మాటలు దానినజియుతులు టా వలల 
వారు మజో శ్లోకాన్ని కూడా వుడాహరించడానికి నేను మణీ విచారపడుతూ కన్నాను. 
కాకిడాసుగారికినండే పాండిత్య కవిత్వాది ప్రజల మాట ఆలా ఉంచుదాం. 
<a 
కప్టానంలో యెన్నో వంతున్నూ కూడా యే విమర్శకులకుంగాని, ఏ కవులకులాని 
వందవంటే అంగీకరించనివ నివారవ్వరు? అల్లి సందర్భంలో ఆయన కవిశ్వంలొ లో చా చొప్పుదంటు 


Vl క ఇ య ఇట్‌ ఆల్‌ ఎ ఇర ఇ ధా ఇ శా కరా ఇన మ అనా 
శంకలకు వుపక్రమించడంకన్న క వుంటుందా? ముఖ్యంగా భూమిని నాయికా 


క్ష గవి ఇల్‌ = 
దరూ Ss చి వల్ల మే రాజు ఇవ. వ. ఎతు లాం చనా మనము మాగుదడుగా 


చు అ మె 
అల & ళ్‌ ag 
కావలసివస్తుందనే భావాన్ని నేను తీసినమాట సత్యం. యీభావం ప్రతికవి కవిత్వంలోనున్నూ 
జ వ జ 
అంతో యింతోవస్తుంది యామాక్రం జానంలేక ఆయా కవులు ఆరీతిగా చిత్రించలిడు. 


కె ర్వా కి a ఊతచు 
వారికి పూర్తిగా తెలుసును. కాని రూపకాలంకారరీత్యా (Me1phor) ఆరోపితమెన 


నాయికాత్వం విషయంలో లా ఆపార కల్పన చేయడం లేశమున్నూ సమంజసం కాద్‌ 


యు 
ఆయా కపుళెబుంగుదురని చేజే వ్రాయనక్వరలేదు. యిది చాలా కల్పించడదూ మూర్‌ మున 
(= 
~ ఇర తా ” Pe” - 
అజ్జతను వ తప్ప మజొకటి కాదని తెల్పడానికే నేను భంగృంతరంగా 
వ్రవర్తించానని లార్తగా శ్రీజ టూ నా ంలరాలు గ్రహించేవున్నారు. కనక విసరి ంచేదిలేదు. 
నా దో Sted అజా 


ఆ ~e ఇ టి pa న్‌ 
యా క. జం భారతంలో- 


“చెవ్వుము నాకుం బయోరుహాననా! అనేచోట గరుత్యంతుండు. తల్లిని 
Ee 

వయారపోననాొ అంటూ సంబోధించడం బాగులేదనే ఆకేపణమున్నూ యముందు 
ఇషు అ 

సావి త్రినిగూక్చి oan భవదుదారవాగ్యంగికి, మెచ్చువచ్చె” ఆనేచోట 
షష స 

రాంగ" అని సుదోధించరాదనే ఆక్షైపణమున్నూూ యీ రెండు స్పలాల లోనున్నూ 
వూ 


ఆవయజార్థ వివక్ష వివక్ష చెసుకోరాదని గ్రంధకర్తల త ల తాత్సరమని వేజే వ్‌ [్రాయనక్తజకయ. ఒకళాట 


ల ల. ఇవి 
Fz ఆత _ లౌ తౌ ళు ప బగా రానా కంల 
రా హణ wo) చపల లూ ఆమాయోోా కే ఇవ తము ఇనా అ శాఖా లో ఉనా అకక ణా. 
బలో 


& ds = శ (3 
య శ ఈ గా క్‌ వ్‌ ఆగ 
I చౌపదీ విఐ సరూని బంజార కి దిటు అడి కూరా కా సంద ఫం 
న ఒవాజాఘుటంలొ అరునుంవి చెత కముజి కానినె అణ ల అ 
_ (వి య్‌ జా ణా ర్ట 
వాల్‌, అప్‌ బలాని లు న్‌ నా జు కా 
బయొవంకూడా ఆఅవయవార్థు చెప్పుకోవలసిందచనే తాత్చరృంతోకాడు “కానన ౪౦౯. 


చొప్పదంటు శంకలు 291 


కుంతికి జన్మించినవాండా! అనే అర్ధం లేశమున్నూ వివక్షింపవలసిందని కాదు. పద్యకవిత్వ 
మర్యాద యెణింగినవా రందటికి ఆ యీ స్వల్పాంశాలు హృత్మవిలే కనక విస్తరించవలసింది 
లేశమున్నూలేదు. కనక విస్తరించేదిలేదు. కవితాకన్యకను చాలామంది కవులు కూంతురుగా 
రూపించుకొన్నారు. కొందజో? భార్యగా రూపించు కొన్నారు. ఒకరిభావన వొకరికి 
బాధించదు సరికదా! వొక కవే వొకచోట వాకలాగున్నూ మజోచోట మటివకలాగునున్నూ 
భావించడంకలదు. ఆ భావనకూడా వకదాన్ని వొకటి బాధించదనియ్యే వే నా అభిప్రాయం. 
గద్వాల శతావధానంలో శ్రీరాజాగారు అడిగిన ప్రశ్నలో “స్రీలకు శృంగార రసోపయుక్తము 
లయిన అవయవాలన్నీ యెదటి భాగంలోనే వున్నాయిగదా! జడకూడా అట్టిఅవయవాలలోదే. 
యిది వెనకవుండడాని కారణమేమో చెప్పవలసిం' 'దని తజేగలు దీరి, అప్పుడు 
ఈకిందిపద్యం చెటివక చరణంగా చెప్పంబడింది. దాన్ని వుదాహరించి కొన్ని మాటలు 
వ్రాస్తాను. 


“పీ పురుషాయిత మొనర్చుపూంబోండి కటిమీంద 

నాట్యంబుసల్పు పుణ్యంబు కొజకొ? 

ఘననితంబస్థలంబను పెన్తిధానంబు 
బహుభద్రముగను గాపాడుకొబకొ? 

తానాశ్రయించు కొంతకు వెన్మభాగమ్ము 
ననుగూడ సౌందర్య మనుచుకొజకొ? 

పదిమంది దృష్టులు పడిన “కంటక” మంచు 
నూహించి కనుపడకుండుకొటకొ? 


తే.గీ. వేణి కాంతలవెన్నంటి వ్రేైలుచుండె 
లేకయుండిన నిధువనలీల కుపచ 
రించు నంగమ్ము లెదుటనే సంచునించ 
దాని కట్లుండ నే యుపద్రవము వచ్చి?” 


అని చెప్పేటప్పటికి శ్రీరాజావారన్నారుగదా! “యేదో వుపద్రవం వచ్చినట్టు 
చెప్పంగలరా?” అన్నారు. దానిమీంద యీపద్యాన్ని చెప్పాము. 


“మ. ఎదుటన్‌ వర్తిలునట్టి యంగముల కెంతేని న్నభాదిక్షతా 
పద పల్మాజును గల్లు సంగతిని దాం బ్రిత్యక్షముం జూచి న 
మృదిలో ఫీతిలి చాటుచోటనుచు సంభావించి వెన్నంటుచున్‌ 
అరుపు వేడి, లేకునికిం దా ముందుండ 'కట్లుండునే? గ 


292 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యీ పద్యార్థాన్ని విని శ్రీ రాజావారు “సరే దాక్కుందనుకోండి యిప్పుడు మాత్రం 
కొన్ని సందర్భాల్లో జడను పట్టుకోవడం ఆయా సమయాల్లో తప్పిందా?” అని ప్రశ్నించారు. 
దానిమీద “అయ్యా! కవిత్వ మంటేనే అబద్ధం. దానిలోవున్న నిజం చాలాలోంతులో 
వుంటుంది. ఆ నిజాన్ని గ్రహించేవారు క్వాచిత్మంగా వుంటారు. సెలవైతే యింకో అబద్ధం 
ఆడమంటే ఆడతాము” అన్నాము. రాజావారు రసికులు గనుక, “చాలును సంతోషించా” 
మన్నారు. అసలు యీ (ప్రశ్న యిప్పటి నైజాంగారి తండ్రి మహబూబుపాదుషా 
(యీూయనకవి) సంస్థాన కవులనేమో అడిగివున్నారంట : వారు వురుదులో పూర్తిచేశారంట! 
అదికూడా మా రచనతో సరిపోయి వుందంట! ఆశువులో యిట్టిరసవిషయాన్ని చక్కంగా 
సమర్థించి నందుకు రాజావారు ఆనందించారు. ఇది విషయాంతరం. ఆయా 
సంస్థానాల్లోయేమి, అవధానాల్లోయేమి చెప్పిన మాపద్యాలనుగూర్చి యీలాటి పూర్వోత్తర 
సందర్భాలు యెన్నోవాయవలసి వుంటుంది. యింతకూ తేలిందేమిటంటే? కవిత్వం అంటే 
ఆహ్లదానికి పుట్టింది. ధర్మశాస్త్రాన్ని పురస్కరించుకొని (ప్రవర్తిస్తుందనుకో కూడదు. అలాగే 
అయితే శకుంతలా దుష్యంత సమాగమం మహాభారతంలో మాట అలా వుండనివ్వండి. 
అది యథార్థకథనం గనక తప్పులేదనుకుందాం. కాళిదాసు గారు ఆ అనౌచిత్యాన్ని 
సవరించాలంటే? సవరింపవచ్చునుగదా! యెందుకు సవరించలేదో? మిట్టమధ్యాహ్నమే 
సమాగమాన్ని చిత్రించడమేమో? ఆలోచించండి. ధర్మశాస్త్ర, వైద్య శాస్త్రాలకు విరుద్ధ 
మన్నమాట కాళిదాసెజింగండనుకోవడంకంటె పామరత్వం వుంటుందా? అక్కడ 
సమాధానం శృంగారరసానికిన్నీ ధర్మశాస్త్ర, వైద్యశాస్త్ర విరోధానికిన్నీ లేశమున్నూ సంబంధం 
లేదనియ్యేవే. యింకా యిలాటి వెన్నో వ్రాయవలసి వుంటాయి. మొత్తం కవిత్వంలో వుండే 
ఆరోపణలు పుచ్చుకొని వరుస వావులు నిర్ణయించడం పామరత్వంలోనే చేరుతుం దన్నది 
ముఖ్యాంశం. ఆ అభిప్రాయంతోనే నేను ఆ విషయం యెత్తుకున్నాను. శ్రీ పురుషోత్తంగారు 
నాకన్నా బలవత్తరమైన స్థలాన్ని యిచ్చివున్నారు. యింకా బలవత్తరమైనదాన్ని నేను వెదికి 
యివ్వడం యిక్కడ అవసరంకాదు. మొత్తం యిలాటిచోట కావ్యార్థగ్రహణం చేయడం 
యిలా కాదని తెల్బడమే మావుభయుల తాత్సర్యమున్నూ ఆవలివారిజ్ఞానం యెంతో 
పరిశీలించి మణీ పూర్వపక్షం యొత్తాలి. అందుకే నేను ఆ వ్యాసం వుపక్రమించాను. 
దాన్నే శ్రీయుతులు బలపటిచారు. అంతే కావలసింది. దీన్నిబట్టి వెట్టి వెళ్టిగా కావ్యార్థాన్నీ 
గ్రహించేవారు వారివారి అభిప్రాయాలు మార్చుకోవడమే మాయిద్దటికిన్నీ కావలసింది. 


“కొవెత్తి కవితాతత్త్వ మీశ్వరో వేత్తివానవా” అనే శ్లోకార్థం బాగా తెలుసుకొనిగాని, 
యేవిమర్శకులుగాని మహాకవుల కవిత్వాలజోలికి పోకూడదని నాతాత్సర్యం. మురారి 
మహాకవికి అర్ధవిషయంలోకన్న శబ్ద విషయంలో చాలా పట్టుదల వుండడంచేత కాంబోలు! 


చొప్పదంటు శంకలు 293 


భరతవాక్యంలో యితర నాటకకర్తలకన్న భిన్నంగా వకమాట వ్రాశాండు. దాన్ని వుదాహరించి 
దీన్ని ముగిస్తాను. 


“నశబ్దబ్రహ్మోత్సం పరిమళ మనాఘ్రాయచజనః 
కవీనాం గంభీరే వచసి గుణదోషా రచయతు” 


ఆయీ మురారి కవివాక్యంకూడా “కోవేత్తి కవితాతత్త్వం” అనే సూత్రాన్ని 
పురస్మరించుకొన్న భాష్యప్రాయమే అని విజ్ఞులు గుబుతింతురుగాక! 


xXx 3 


294 


వెనకటి పండితులు 


వీరు చాలా అసిధారావ్రతంగా జీవయాత్ర గడుపుకున్నారని గురువులవారు 
చెపుతూవుంటే వినడమేకాదు కొందటిని నాబాల్యంలో ప్రత్యక్షంగా చూచికూడా వున్నాను. 
ముఖ్యంగా వీరి జీవయాత్రకు కావలసింది నీటి సదుపాయం. అదేనా వ్యవసాయానికి 
వుపకరించేది కాదు, స్నానపానాలకు మాత్రమే. యిచ్చేదాతలు బహుమందివున్నా 
ప్రతిగహణమంటే వీరికి చచ్చిన చావుగా వుండేది. 


“పయః ్రసృతిపూరకం కిమున ధారకం సారసమ్‌” 


అన్నమాదిరిగా కాలాన్ని వెళ్లిద్దామనేకాని స్విష్టకృత్తుగా ఉదరాన్ని పూరించుకుందా 
మనేవాంఛ వీరిలో యేకొందణికో తప్ప వుండేదేకాదు. కాలేకడుపుకు మండే బూడిద 
సామెతగా కాలం గడిపేవారు. యెంతసేపూ శిష్యులూ, వాళ్ల పారాలూ యేలోపమూ 
లేకుండా జరగడమే వీరికి కావలసింది. వీరి జీవయాత్రను యీపద్యం చెబుతుంది. 


మ. చదువుల్‌ విస్తరికుట్లు జందెపుంబనుల్‌ చాపల్‌ మటిన్‌ దొడ్లలోం 
బొదలుం గూరలుగాంగ వర్తిలిరి తద్భూమీసురుల్‌ నేంటిసం 
పద “మోటారులు” మేడ లోడలునుగా మాటెంగదా? వీరి కు 
న్నదె యవ్వారల తృప్తి వారిసుఖమానందంబుం గామేశ్వరీ. 


ఆయీ మాదిరిని కాలక్షేపం చేసేవారిని (ప్రత్యక్షంగా నేను చూచి వున్నాను. 
రఘువంశం చదువుకొనేరోజుల్లో వొకరిదగ్గర పరాయత్పన్నాలు చెప్పుకోవడానికి 
శుశ్రూషకూడా చేసివున్నాను. ఆ వొజ్జగారి జీవయాత్రా విధానాన్నే పైపద్యంలో నేను 
వుటంకించాను. అటుతరువాత శుశ్రూషచేసిన గురువులు కూడా పైపద్యానికి 
వుదాహరణంగా వుండేవారే గాని మజోమాదిరివారు కారు. రఘువంశపు గురువుగారు 
(కానుకుర్తి భుజంగరావు పంతులుగారు) మాత్రం ఆగర్భశ్రీమంతులు కావడంచేత 
దేవతార్చన స్వయంగా చేయడం యెప్పుడోగాని తటస్టించేదికాదు. దానికోసం వొక 
బ్రాహ్మణుండు నియమితుండు వుండేవాండు. ఆ పండితులకి మనకి సంసారం యేలా 
గడుస్తుందనే ఆందోళన వున్నట్టు కనపడేదికాదు. మా పరమగురువు చర్ల బ్రహ్మయ్యశాస్తుల్లు 


వెనకటి పండితులు 295 


గారి జీవయాత్ర మటీ ఆశ్చర్యకరంగా వుండేది. యింకా ఆయన్ని యెటింగిన ఆకాలపు 
మనుష్యులు కొందటు అక్కడక్కడ వుండంబట్టిగాని లేకపోతే నేను ఆయన్నిగుటించి 
వ్రాసేవాక్యాలు శుద్ధ అబద్దాలే అనుకుంటారు యిప్పటివాళ్లు. అయ్యయ్యో ఆజీవితానికిన్నీ 
యిప్పటి వారి జీవితాలకీ లేశంకూడా పోలికేలేదు. యిప్పుడు భాధాంతం తర్మం చదివినా 
సరే, భాష్యాంతం వ్యాకరణం చదివినాసరే, వారిని ఆదరించేవారు లేకపోవడంచేత మళ్లా 
భాషా ప్రవీణపరీక్షకు చదివి ప్యాసై అక్కడినుంచి వారినీ వారినీ ఆశ్రయించి సిఫారసుత్తరాలు 
సంపాదించుకొని యేస్కూల్లోనేనా పండితపదవి సంపాదించుకోడానికి యజమానులదగ్గరకి 
కాళ్లరిగేటట్లు తిరిగీనిన్నీకృతార్థులు కాలేనివారినిచూస్తే యెంతో విచారం వేస్తుంది. 
యింకోవిశేషం : ఆ యీ వుద్యోగప్రదాతల్లో కొందలు నిన్నా నెంటిదాంకా నిషధయోగ్యులుగా 
వుండి ఆఖరికి పంచతంత్ర మార్జాలాలుగా మారడంచేత కొందటిస్థితి మటీ శోచనీయంగా 
మాటింది. పాపం పెళ్లాం పుస్తే పూసా అమ్మి వారిని సంతోషపెట్టాక ఆయీ సంతోషపెట్టిన 
వాళ్లలో కొందటికి ప్రతిఫలం కలిగించేటంతలో - “భాషామంజరీ సమాప్తా” అన్నట్లుగా 
యేదో అవాంతరం వచ్చి వారికివున్న అధికారంకాస్తా వూడి పోవడం (అధికారాంతము 
నందు జూడవలదా! ఆ యయ్య సౌభాగ్యముల్‌) తటస్థమై తక్కినవాళ్లగతి - “రెంటికి 
చెడ్డ రేవణ” కావడం వింటే యెవరి మనస్సుకేనా విచారం కలక్కవోదుగదా? వెనకటి 
పండితుల్ని యెన్ని విధాల బలవంతపెట్టినా, బతిమాలినా భృతకో పాధ్యాయత్వానికి 
“ససేమిరా” అనడమేకాని ఆమోదించడమంటూ వుండేదే కాదు. యిప్పుడో ఆ మహా 
పదవికి లంచపంచాలుకూడా సమర్పించడమే కాకుండా పడరాని పాట్లన్నీ పడడంచేస్తే, 
పృథివి పుట్టింది మొదలు యీలాంటి దరిద్రదశ పాండిత్యానికి పట్టలేదనే అనుకోవాలి. 
యీలాటి వారిని ఆవుద్యోగప్రదాతలు యీసడించారంటూ చాటునా మాటునా వీరు 
సణుక్కోవడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయీ యీసడింపు “నాన్‌ బ్రామిన్సు మూమెంటు” 
మూలంగా వచ్చిందంటూ కొందలటు సణుక్కుంటారు. యివి మణీ పిచ్చి మాటలుగా 
నాకు కనపడతాయి. పండితుడు వుండవలసినవిధంగా వుంటే యే “మూ మెంట్లూ” 
వారిని యీసడించకపోను. వృథాగా అన్యాయ ప్రవర్తనకు అధికారికి మార్గం చూపే 
యీపండితులమీంద గౌరవం “నాన్‌ (బ్రామిన్సు” కే కాదు “బ్రాహ్మిన్స్‌”కు మాత్రం 
యేలావుంటుంది? ఆకాలపు పండితులు బుట్బపోయినా సరే లౌకికవ్యాపారాల్లోకి 
అడుగుపెట్టేవారు కారు. చామర్ల కోట భీమవరంలో గుండుచేన్లుగారంటూ వొక 
వుడ్డూలప్పండితులు వుందేవారంట. ఆయనకి వసతివాడు లేమీలేవు. ఆకాలంలో 
వారుయత్నిస్తే యే జమీందారులేనా ఆదరించి వసతివాడులు కల్పించి పూజించేవారే. 
కాని అందుకు ఆయనకి లేశమూ యిష్టం లేకపోవడంచేత కుటుంబపోషణకి యాయవారం 


206 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


చేయడం మొదలుపెట్టారని విన్నాను. “చామర్లకోటలోం జదివితి రాఘవాచార్యు సన్నిధిని” 
అనే రాఘవాచార్యులవారు యీ చేన్లుగారి శిష్యులే. అయితే యాయవారం మాత్రం 
(ప్రతిగ్రహణంకాదా! అని కొందజు అనుకుంటారేమో? యేదో విధానాన్ని కుటుంబపోషణ 
జరగాలి కనక అప్పటి పండితులు, “యదహ్నోత్యురుతే పాపం” గా ఆ యీ వృత్తిని 
ఆశ్రయించడానికి సమ్మతించేవారు. (కుక్క దానం పట్టి కుటుంబాన్ని పోషించమని సామెత.) 
బులుసు అచ్చయ్యగారు నప్రతిగ్రహీతలుగా (పదేసి వేలు, యిరవైయేసి వేలు ఆయాచితంగా 
యింటికి స్వయంగా పట్టుకువచ్చి యిచ్చే దాతలు వుండగా కూడాను) వుండి వుండి 
ఆఖరికి జన్మానికల్లా శివరాత్రిగా వొక్కమాటు కాంబోలు హైదరాబాదా దివాన్‌ 
చందోలాలాగారి వద్ద వొక నిలువు చెంబెండు పూల వరహాలు పరిగ్రహించారని వినడం. 
అదేనా యెందుకు తటస్థించిందంటారు? భార్య వీథిగుమ్మం అలుకుతూ వుండంగా 
అచ్చయ్యగారు యీవాళ యింట్లో శాకపాకాలేమిటి అని ప్రశ్నించారనిన్నీ దానిమీంద ఆ 
మహాయిల్లాలు హేలగా “మేమున్నాయి, యిత్యర్థల పులుసూ, యితిభావల కూరా” 
అన్నదనిన్నీ అది విని ఆవిడహృదయం ధనాశా విద్ధంగా వున్నట్టు (పరేంగితజ్ఞానఫలాహి 
బుద్ధయః) గ్రహించి సదరు అచ్చయ్యగారు (యూయనకీ వేదశా(స్తాలు యావత్తూ 
వచ్చివుండడంచేత యే పేరూ చివర తగుల్చ్బుకోడానికి వీలుగాక పుట్టు పేరుతోనే 
వుండిపోయారని చెప్పుకుంటారు) నీవు ఎంతసొమ్ము తెచ్చియిస్తే సంతోషిస్తావో ఆసంగతి 
మళ్లామళ్లా కాక ఒకమాటే విధిస్తే తెచ్చియిస్తానని ప్రతిజ్ఞచేశారనిన్నీ ఆ అమాయకపు 
యిల్లాలు ఆ సమయానికి తన చేతిలోవున్న నిలువుచెంబు (యా ఖర్వేణపిబతి తస్వై 
ఖర్వః అని వేదం) చూపి దీంనెడు వరహాలు కావాలందనిన్నీ తరువాత ఆ చెంబు చేత 
పుచ్చుకొని ఆపూటే ప్రయాణమై హైదరాబాదులో అన్ని వరహాలూ దివాన్‌జీగారివద్ద 
పరిగ్రహించి తెచ్చియిచ్చి ఆవిడకి సంతుష్టిని కలిగించారనీ చెప్పుకుంటారు. అచ్చయ్యగారు 
అంతకంటె అధికంపుచ్చుకోక పోవడంచేతంగాని చందోలాలాగారి యీవి అంతమాత్రంతో 
ఆగేదికాదు. యిచ్చేవాండు దొరికాండుకదా అని యావత్తుకూ బెపాసన పట్టేవాండైతే 
అచ్చయ్యగారు చరిత్రపురుషుండెలా అవుతాండు? అస్మదాదులకు వారిని గుణించి 
ముచ్చటించుకొనే అధికారం కూడా లేదనిపిస్తుంది నాకు. చేన్లు గారి యాయవారంలో 
అచ్చయ్యగారు అవాంతరంగా వచ్చి తగిలారు. ఆయన యాయవారానికి బయలుదేరారంటే? 
యేమన్నమాట? సాక్షాత్తు ఈశ్వరుండు (అణిమాద్య3 ష్టెశ్వర్యోపేతుండు) వెండికొండ గుహలో 
నివసించేవాడు బంగారుకొండ చేతులో కలవాండు ప్రత్యక్షమైనాండన్న మాటేకదా? యింక 
చూడండీ! కుంచాలక్కుంచాలతో కమ్మయిల్లాండ్రు గుమ్మరించేవారు బియ్యాన్ని అవి 
సమాప్రమయే దాకా ఆయన మళ్లా బయలుదేటేవారే కారు. బహుశః వారానికోసారి 


వెనకటి పండితులు 297 


వెళ్లవలసి వచ్చేదేమో? అయితే బయలుదేరిన రోజున వొక బస్తా బియ్యానికేనా చావు 
లేదుగదా? వీట్లని చేన్లుగారే మోసుకునేవారా? అంటారేమో? వారెందుకు మోసుకోవాలి? 
కూడా శిష్యులున్నారుగదా బోలెడుమంది. బస్తా కాదు యెన్ని బస్తాలేనా మోస్తారు. ఆదృశ్యం 
నేనైతే చూడలేదుగాని చూడవలసిన దృశ్యం మాత్రం అవును. పండితుందైన వాండికి 
నెత్తిమీద తట్టతలపాగా తగుల్బుకొని భృతకోపాధ్యాయత్వాన్ని ఆచరించడంకంటె 
యాయవారం యెత్తుకోవడమే శోభస్కరంగా వుండేదేమో? అప్పటి కాలంలో, యెవ్వరో 
అలాంటి మహనీయులు అవలంబించే ఆ వృత్తిని యిప్పుడు బడుద్దాయులందణూ 
అవలంబించారు. తత్తధాస్తాం. ఈ కాలపు ఉపాధ్యాయత్వమంటారా? శ్లో. అర్జానా మార్దనే 
దుఃఖ మార్జితానాంచ రక్షణే. అనే శ్లోకార్జానికి సంబంధించి వుంటుంది. పూర్వప్పండితులు 
వీట్లని నిరసిస్తారని చెప్పడంతో అవసరమే లేదు. యీగతి “డిగ్రీలు” సంపాదించి 
ఆర్జించుకొన్న వువాధ్యాయత్వానికి సంబంధించినది - పూర్వప్పండితులలో ఎవరో తప్ప 
దీనికి ఆమోదించేవారు కారని వ్రాసే వున్నాను. యేనుగులను పట్టుకొని తీసుకువచ్చెవాళ్లు 
వాట్లకి మొట్టమొదట నల్లమందు అభ్యాసం చేస్తారనిన్నీ దానికి అలవాటు పడ్డాక దానికోసం 
అవి స్వాధీనపడి వాళ్లకి లొంగిపోయి “దాసోహం” అంటాయనిన్నీ చెప్పంగా వినడం. 
అలాగే పూర్వప్పండితులలో యేకొందటో భృతకానికి అలవాటుపడిదీర్హా యుర్ధాయం 
పట్టడంవల్ల జీవితకాలంలోనే ఆనల్లమందు ప్రదాతలచేత పారశాలనుండి తొలంగింపం 
బడవలసి వచ్చినప్పుడు యెంతో దైన్యానికి గుణికావలసి రావడం అందజూ యెటింగిందే 
కనక విస్తరించేది లేదు. (యీ దైన్యం అనుభవించినవారిని పేర్కోవలసివస్తే చాలా 
విస్తరిస్తుంది వ్యాసం) భృతకో పాధ్యాయత్వానికే కాదు. మహారాజాస్థానంలో పండితపదవి 
కూడా ఆకాలప్పండితులలో చాలామంది అంగీకరించడం అరుదుగానే వుండేది. కొవ్వూరు 
గోపాలశాస్తుల్లుగారినీ, భాగవతుల హరిశాస్తుల్లుగారినీ విజయనగరం మహారాజులుంగారు 
కాశీనుంచి పెద్ద ప్రయత్నంచేసి తీసుకువచ్చారని తజ్జుల వల్లవిన్నాను. విజయనగర 
సంస్థానంలో పండితులకు వుండేగౌరవం అసాధారణం. కొందటు జమీందారులు 
పండితుల్ని గౌరవవేతనాలిచ్చి పోషించడమైతే వుంటుందిగాని అది మనోవర్తి (భరణం) 
మాదిరిని వారు అనుభవిస్తూ వుండడంమట్టుకేగాని వారి గోష్టికి ఆ జమీందారులు అవకాశం 
యివ్వడం వుండనే వుండదు. విజయనగరప్పద్ధతి అలాటిదికాదు. ప్రతిదినమూ పండితగోష్టి 
కంటూ కొంతటైము రిజర్వుచేసి వుంచి ఆ టైముకు రాజుగారికి యితర తొందర పనులేవేనా 
వున్నట్టయితే ఆ పండితులసభకు వచ్చి నమస్మారాది సంభావనలు జరిపి ఆశీర్వచనాన్ని 
పుచ్చుకొని వారి ఆజ్ఞను పొంది ఆవలి రాచకార్యానికి వెళ్లడం ఆచారం. ఈ ఆచారం 


298 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యిప్పుడేమేనా మాటిందేమో కాని ఆనందగజపతి మహారాజులుం గారి ప్రభుత్వకాలంలో 
లేశమూ మాజలేదని యెటుంగుదును. సంస్థానగౌరవంగాని, పండిత గౌరవంగాని మన 
ఆంధ్రదేశంలో ఆనందగజపతితో అంతరించిందంటే అంగీకరించనివారుంటారని నేను 
అనుకోను. ఆ కాలంలో వుండే పండితుల మర్యాదలు యిప్పటివారికి మటికొందటికి 
అంతగారుచించవని యెటింగిన్నీవొకటి యిక్కడ వుటంకిస్తాను. మహామహోపాధ్యాయ 
(పూర్వం యీ బిరుదు యీలాటి వుద్దండులకు వుండేది) శ్రీ పరవస్తు రంగాచార్యుల 
వారు విజయనగరానికి సన్నిహితంగా వుండే విశాఖపట్టణ నివాసులైవుండి కూడా ఆ 
సంస్థానానికి వెళ్లనేలేదు. దానిక్కారణం వారి మర్యాదలకు సంస్థానంవారు సమ్మతించక 
పోవడమే. ఆచార్లవారికి వారి మర్యాదలకు సంస్థానంవారు సమ్మతించకపోవడమే. 
ఆచార్లవారికి వుండే మర్యాద లేలాటివంటే! కోట ఆవరణదాంకా సవారీమీంద వెళ్లడమున్నూ 
రాజసభలోకి పాదుకలతో నడిచి వెళ్లి ఆస్థానంలో స్వంత చిత్రాసనం మీంద 
కూర్చోవడమున్నూ బాగా ఆలోచిస్తే పాండిత్యానికి తగ్గ వేషభాషలంటే వైష్ణవులవే. 
యిందులో చివరదానికి మహారాజులుంగారు సమ్మతించం జాల మన్నారంట. 
యెందుచేతనంటే? మీవంటి పరమపూజ్యులను మేము మీ ఆచారప్రకారం పూజించడానికి 
అభ్యంతరం లేదు గాని అది మా సంస్థానపండితులకు అవమానకరంగా వుంటుంది 
కనక అంగీకరించమన్నారంట. ఆ పద్ధతిని మీ సంస్థానానికి మేము రాజాల మన్నారంట 
ఆచార్యులవారు. (ఆ యీ సంగతులు నేంటివారు పిచ్చిగా భావిస్తారు) అంటే. అంతతో 
కథ ముగిసింది. “సా కిం న రమ్యా నచ కిం నరంతా బలీయసీ కేవల మీశ్వరాజ్డా.” 
వుర్లాం పేరుకు చిన్నజమీనే అయినా పండితసత్మారం పరీక్షించి చేసేది కావడంచేత మన 
దేశంలో దాని పేరు ప్రతిష్టలు చాలా వ్యాపించాయి. యే యూనివర్సిటీకికూడా దానికున్నంత 
అధికారంలేదు. ఇచ్చేదేమో సా 1 కి 12-0-0 రూపాయీలు మాత్రమే కాని చేసే పరీక్ష 
మాత్రం నూటికి నలభై మార్కుల బాపతుకాదు. నూటికి నూరూ రావడం విధి. దీనిలో 
యేమాత్రం తగ్గినా దానిలోటు యిచ్చే రు 12-0-0 లలో అణో అర్ధణో కానో తుదకి 
పైనో తగ్గించి మజుసటి సంవత్సరం ఆలోటు భర్తీ అయిన తరవాతే పూర్తి వార్షికం 
యిచ్చేవారు. ఆ సంస్థానంలో పరీక్షాధికారులుగా వుండే పండితులకు మాత్రం 
నూటపదహార్లు వార్షికము వుండేది. రంగాచార్లవారు శాస్త్రాలకు పరీక్షాధికార్లు. వీరిని 
వంచించాలని కొందటు పండితులకు కుతూహలం కలిగి మంత్రవాది లక్ష్మీనారాయణ 
శాస్తుర్లుగారిని ప్రోత్సహించినట్లున్నూూ వారు వారి కుతూహలానికి అనుగుణంగా రెడ్డిగం 
వేసుకొని కూర్చున్నట్లున్నూూ జమీందారు బసవరాజుగారు అది చూచి - “అయ్యా! 


వెనకటి పండితులు 299 


రంగాచార్లగారు దయచేస్తున్నారు. రెడ్డిగం తీసివేయవలసిం” దనేటప్పటికి వినీ విననట్లు 
అనాదరించి శాగస్తుల్లుగారు వూరుకున్నారనిన్నీ, తరువాత క్రమంగా అది ముదిరి నన్ను 
జయించే పండితులు వచ్చేటప్పుడుగాని యీరెడ్డిగం నేను తీయవలసి వుండదని 
లక్ష్మీనారాయణ శాస్తుల్లుగారు జవాబు చెప్పడం తటస్థించిదనిన్నీ యింకా యేమో యేమో 
పండితులు చెప్పుకోంగా విన్నాను. రంగాచార్లవారు షద్దర్శనీపారంగతులు, లక్ష్మీనారాయణ 
శాస్తుల్లుగారు వ్యాకరణ శాస్త్రంలో మిక్కిలీ అభిమానంగల మహాపండితులు. అంతమాత్రమే 
కాదు, ఆయన సభలో సంస్కృతం మాట్లాడుతూవుంటే సాక్షాత్తూ మహాభాష్యాన్ని మజపించే 
వుండేదంట వాక్యరచన. రంగాచార్లవారికి అభిమానశాస్త్రం తర్శం. నాంటి సభలో 
లక్ష్మీనారాయణ శాస్తులుగారు రంగాచార్యులవారికి అభిమాన శాస్త్రమైన తర్శంలోనే 
రంగాచార్లగారితో శాస్తార్ధంచేసి పండితులను మెప్పించినట్లు చెప్పుకోంగా విన్నాను. ఆలాటి 
సర్వతోముఖ పాండిత్యాలు క్రమంగా కాలదోషమో? ఏమో? చెప్పంజాలంగాని “గానుగు 
రోకలి సిద్దిపిడి”గా మార్చుచెంది నానావిధ దైన్యాలకి పాల్పడుతున్నాయి. ప్రతి 
విషయంలోనూ ఆనాంటి పండితులకు కొన్ని నియమాలు వుండేవి. అపరగౌతములని 
ప్రసిద్ధి వహించిన కీ॥ శే! శ్రీపాద రామశాస్తులుగారికి (వీరు తమ్ములున్నూ శిష్యులున్నూ 
అయిన లక్ష్మీనరసింహ శాస్తులు గారు సజీవులు, చాలావృద్దులు, మళ్లా అన్నగా రంతవారు, 
పిరాపురాస్థాన విద్వాంసులు) వొక నియమం వుండేది. గృహస్తు (యెంత ఐశ్వర్యవంతుండైనా 
సరే) ఒకరూపాయికంటె అతనివద్ద యెక్కువ పుచ్చుకోమని నియమం. జమీందారువద్ద 
రు 10-0-0 కంటె అధికం పుచ్చుకోమనీ నియమం. వారి జీవితం ఆ నియమం 
భంగం లేకుండానే జరుపుకున్నారు. వారిని నేనుస్వయంగా యెజుంగుదు. యీ దేశంలో 
యిప్పుడెవరేనా నైయాయికులు వుంటే వారికి శిష్యులో ప్రశిష్యులో అయివుంటారు. యీ 
మధ్య కలకత్తా (ప్రెశిడెన్సీ మిద్నపు ప్రాంతంలో “శ్రీరామకృష్ణమిషన్‌” లో విద్యాభ్యాసం 
చేస్తూన్న విద్వాన్‌మైలవరపు పూర్ణానందం నాపేర వుత్తరం వ్రాస్తూ, వ్రాశాండుకదా మీ 
విద్యార్ధిదశలో మనదేశంలో విద్యాభ్యాస పద్ధతి యేలాగు వుండేదో యేదేనాపత్రికకు 
ప్రాయవలసిందంటూ కోరివున్నాండు. దీన్నిబట్టిచూస్తే మనకు పూర్వం యెలా 
చదువుకొనేవారో కూడా యిప్పటివాళ్లకు పుస్తకాలదగ్గిణికి వచ్చిందని తేలుతూవుంది. 
అతనికోరికనుబట్టి పనిలోపని ఈ మాటలూ వ్రాస్తూన్నాను. గురువులు యే సామాన్యులోతప్ప 
సుప్రసిద్ధభృతకోపాధ్యాలుగా వుండడానికి యిష్టపడేవారు కారు. “పంచమే౭_ షష్టేవా శాకం 
పచతి స్వేగ్భహే”గా జీవయాత్ర సాంగిస్తూ పరమ బుద్దితో శిష్యులను సుతనిర్విశేషంగా 
ఆదరించి విద్య చెప్పడమే వారి కృత్యం. (పైంగా కడుపునిండా అన్నం తినడానికి తగ్గంత 


300 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వసతి వారు సంపాదిస్తే ముందువాళ్లు చదువుకోక చెడిపోతారని వారికి పెద్ద భయం 
వుండేది.) శిష్యులు చేసే ముఖ్య శుశ్రూష (ఉపచారమన్నమాట) గురువు గారి నీర్మావిబట్టలు 
వుతకడం, విస్తళ్లకు ఆకులుకోసి పట్టుకురావడం (అదేనా అనాధ్యాయాలలోనే) యింత 
మాత్రం మట్టుకే. శిష్యులు కొందరు వారాలు చేసుకొనిన్నీ మటికొందటు మాధుకరం 
చేసుకొనిన్నీ క్షున్నివకావించుకుంటూ చదువుకొనేవారు. మావారణ గురువుగారి గ్రామం 
(కడియె మిక్కిలి కుగ్రామం కావడంచేత శిష్యుల పోషణాన్ని గురువుగారే భరించేవారు. 
ఆలా భరించడంచేతనే “తిండికై యిల్లిల్లు తిరగనీయక మేయన్నదాత మాకింటనిడియె” 
అని వ్రాశాము. మా గురువులకు పూర్వకాలంలో మాట చెప్పలేము గాని, ఆ కాలంలో 
మాత్రం అన్నంకూడా విద్యాదానం చేసిన గురువులు మా పరమ గురువుగారు మాత్రమే. 
అయితే వీరు అగ్రహారీకులుగానీ వసద్దారులుగాని కారు. 


ఉ. ఉన్నది రెడ్డిసిమ తమకుండెడి దించుక వృత్తిదానికె 
న్నెన్నియొ యోగముల్‌ కుదిరెనేని ఫలించు ఫలించు దానిలోం 
దిన్నదిగాక తారయితు దెచ్చి యొసంగు ఫలం బదెంత హె 
చ్చున్నను వీరి కొక్క నెల యోపునొ? యోపదొ? సందియమ్మగున్‌. 


ప్రస్తుతానికి యీ పద్యం వొక్కటీ చాలును. యింకా కావలిస్తే జాతకచర్యలో 
చూచుకోండి. మా గురువుగారికి కుటుంబంకంటే కూడా శిష్యవర్గపోషణబాధ్యతే హెచ్చు. 
వీళ్ల పోషణమాత్రమే కాదు, పెళ్లి పేరంటాల విషయంలోకూడా తలుచు వారే జోక్యం 
కలిగించుకొనేవారు. “పెండ్లిపేరంటముల్‌ ప్రియ మెలర్పంగంజేసి యే గుణనిధి మమ్ము 
బాగుచేసే” అనే సీసపద్యం పైసందర్భాన్ని వ్యాఖ్యానిస్తుంది. “ఉదార హృదయానాంతు 
వసుధైవ కుటుంబకమ్‌” మా గురువుగారి గ్రామానికి నాతి దూరంలోనే వుంది జల్లిసీమ. 
ఆసీమ ధ్యానప్పంటకి పెట్టింది పేరు. ఆరోజుల్లో కాటాబస్తా వెల రు 2-0-0 లకు 
మించివుండేదికాదు. యుక్త కాలంలో మా గురువుగారు ఆసీమకు సంచారార్థం 
సవిద్యార్థికంగా బయలుదేటేవారు. వీరు వెళ్లడమే తడవుగా ఆసీమ వాస్తవ్యులు క్షత్రియులు 
వారివారి శక్ష్యనుసారంగా ధాన్యం పోగుచేసి పడవకి యెగుమతీకూడా స్వంతమనుష్యుల 
చేతనే చేయించేవారు. ఆ రాజులు మా గురువుగారెప్పుడు వస్తారా? అని ప్రతీకిస్తూ 
వుండేవారు. ఒక బస్తాకంటె తక్కువ యిచ్చిన గృహస్థును నేను యెబుంగను. సరే 
సంవత్సరానికీ సరిపడ్డప్రధాన పదార్ధం గాదెలో నిలవుండేది. కూరా నారా స్వంత పెరట్లోనే 
పండేవి. యింక చెప్పేదేమిటి?... “మహాభాష్యంవా పాఠయేత్‌, మహారాజ్యంవాపాలయేత్‌" 
అన్నట్లు కాలక్షేపం జరిగేది. పెంకుటిళ్లు కట్టుకుందామనిగానీ వస్తువాహనాలు 


వెనకటి పండితులు 301 


సంపాదించుకుందామనిగాని వారికి వాంఛ వున్నట్టే లేదు. పెట్టేబేడా వున్నట్టు లేదు. 
విభూతిసంచి మాత్రం వొకటి వుందేది, అందులోనే రూపాయి, అర్జా వుంటే నిలవచేయడం. 


ఉ. పెట్టెలు లేవు కల్గినను బీగమునున్న విభూతిసంచియే 
పట్టుదొకండు భూతి నిడు బంగరపున్‌ గనిగాంగ రాజు రా 
జట్టులు శిష్యవర్గమున కన్నము విద్యయు నిచ్చు వేలుపుం 
జెట్టుల మద్దురూత్తములంజెప్పి మటొక్కరి నెట్లు సెప్పుదున్‌. 


ఆయీ విశేషాలు వ్రాస్తే చాలా వ్రాయాలి. మటొకప్పుడు చూచుకుందాం. 
తెల్లవారుజామున పాఠాలకు (ప్రారంభం చేసేవారు. తక్కువ పారం వాళ్లకి ముందు 
ప్రారంభం. ఆ పాఠాన్ని పై తరగతివాళ్లంతా వినడం ఆవశ్యకం. యీ నియమం 
శాస్త్రపారాలకి మాత్రమే. కావ్యపాఠాల వాళ్లకి గురువుగారు చెప్పడంలేదు. విద్యార్థులలో 
పెద్దతరగతివాళ్లే చెప్పేవారు, గురువుగారివద్ద చెప్పుకొన్న శాస్త్రపాఠాన్ని క్రిందితరగతి వాళ్లకి 
పై గ్రంథాలు చదువుకొనే విద్యార్థులు చింతన చెప్పేవాళ్లు. ఆయీ విధంగా కప్టిస్తేనే తప్ప 
శాస్త్రం స్వాధీనంకాదు. యీ విధంగా అభ్యసించి నప్పటికీ యేకొందటికోతప్ప సర్వేసర్వత్ర 
శాస్త్రం స్వాధీనంకాదు. (శ్లో. కేచిద్భగ్నాః ప్రక్రియారంభకాలే... సర్వేభగ్నాః కారక 
ప్రక్రియాయామ్‌) యీలాటి శాస్త్రాన్ని చదవకుండానే చదివినట్లు (పుస్తకం మాత్రం 
సంపాదించి స్వయంగా చూచుకొని అన్నమాట) నటించేవారికి శాస్త్రం యెంతవబకూ 
స్వాధీనపడుతుందో వ్యాఖ్యానించనక్కజలేదు. తర్క పాఠాలకు కూడా విధానం అంతా 
యిలాగే వుంటుంది. మా గురువుగారికి సమకాలీనులు శ్రీపాద రామశాగస్తుల్లుగారిని 
గూర్చి లోగడ వుదాహరించే వున్నాను. వారి శిష్యులలో అగ్రేసరులు సంగమేశ్వర 
శాస్తుల్లుగారు. వీరి గ్రామం యేదో నాకు బాగా తెలియదుగాని శిష్యులకు అన్నోదకాలు 
నిరంతరాయంగా దొరకే గ్రామమని చెప్పి వీరు కాకరపర్తిలో ప్రత్యేకించి మకాంపెట్టారు. 
వొక పుష్మరకాలం సుమారు వీరు ఆ గ్రామంలోనే వుండి ఆ (గ్రామవాస్తవ్యులకే కాక 
యితర (గ్రామాలనుంచి వచ్చిన విద్యార్థుల క్కూడా పుష్కలంగా విద్యాదానం చేశారు. 
ఆ రోజుల్లోనే రేగిళ్ల అబ్బిశాస్తుల్లుగారి శిష్యులు మహాప్రసిద్దులు మంధా 
చెన్నయ్యశాస్తుల్లుగారు పేరూరు గ్రామంలో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారుండేవారు. 
తర్కశాస్త్రంయావత్తూ అనర్గళంగా పాఠంచెప్పేవారే అయినా ప్రకరణాలు మాత్రం వారు 
చెప్పినట్టు యెవ్వరూ చెప్పనే లేరనేప్రతిష్ట వారికి రిజిష్టరయి వుండేది. అక్కడ 
ప్రకరణాలమట్టుకుచదువుకొని తరవాయికి సంగమేశ్వర శాస్తుర్లుగారి దగ్గిణికి వచ్చేవారు. 
విద్యార్థుల భోజన సౌకర్యం కొజకు గురువులు స్వగ్రామం వదిలిపెట్టి వలస 


302 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వెళ్లేవారనడంచేతనే అప్పటి గురువులకు విద్యార్థులందుండే వాత్సల్యం యెలాటిదో 
తెలుసుకోవచ్చును. యీ సంగమేశ్వర శాస్తుర్లుగారు తర్మశాస్త్రంలో వొక క్రోడగ్రంథం 
కూడా రచించి పండిత సమ్మతిని పొందిన మహావిద్వాంసులు. వీరితో మన దేశంలో 
గ్రంథకర్శృత్వం దాంకావచ్చిన పండితులు ఆఖరయినారని అనుకోవచ్చును. వ్యాకరణానికి 
రాయుడు శాగస్తుల్లుగారితో స్వస్తి. తర్క వ్యాకరణాలు యిప్పుడు కూడా (క్రొత్తమార్గంలో 
డిగ్రీ సంపాదన పరమలక్ష్యంగా పెట్టుకొని అభ్యసిస్తున్నవారు లేకపోలేదుగానీ, యీ 
బాపతునుంచి గ్రంథకర్తలదాంకా వచ్చేవారుంటారని తోచదు. (భాషామంజరీ సమాప్తా) 
సరికదా? అసలు చదివిన (గ్రంథాలేనా వీరికి అవగతమై వుంటాయో లేదో అని 
సంశయించవలసే వుంటుంది. విద్యావిధానంలో వొకటేమిటి? యిప్పుడు సర్వమూ 
మాణింది. విద్యార్ధివర్తన యెంతమార్పు చెందిందో చెప్పలేము. శాస్త్రం చదువుకొనే 
విద్యార్థులుగాని, చెప్పే గురువులుగాని చాకింటి బట్టకట్టు కోవడం నేనెటుంగను. 
అట్లనిమురికి బట్టలు క. అంటే అదిన్నీ లేదు. వ పూవన్నె గల్లిన 
కట్టుదోవతుల నీర్మావిసంపద నటింప” అనే శ్రీనివాసవిలాసపు సీసపద్య చరణాన్ని 
జ్ఞాపకంచేసే శుభ్రవస్రాలు కట్టుకొనేవారు. యేపూటకాపూటగాని లేదా యేరోజు కారోజుగాని 
వుతికి ఆజవేసిన బట్టలు కట్టుకోవడమేగాని పాచిబట్ట కట్టుకోవడం గాని బారగోచీ 
పెట్టడంగాని ఆనాంటి విద్యార్థులలో వుండేవి కావు. క్రాపింగులు వగైరాలు అప్పటికింకా 
సర్వేసర్వత్ర ప్రారంభం కానేలేదు. ఆ తెగవాళ్లు యెక్కడేనా వున్నా వెలేసినమాదిరిగా 
వుండేవాళ్లు. ఆ విద్యార్థుల వా క్కెంత పవిత్రంగా వుండేదో ముఖవర్చస్సూ అంత పవిత్రంగానే 
వుండేది. ఆలాటి మహా విద్యార్థులతో ఆనాంటి పండితులు బయలుదేణి వస్తూవుంటే 
పురాణాల్లో చదువుకొన్న బుషులు జ్ఞాపకం వచ్చేవారు. యిప్పుడు పాశ్చాత్యవాసన ఆ 
యీ విద్యార్థులని మాత్రమేకాదు, గురువులనికూడా ఆవరించింది. వీని బాస వేరన్నాండు 
భారతంలో వొక సందర్భంలో నన్నయ్యభట్టు, అలాగే యిప్పటిచదువున్నూ పరిణమించింది. 
దేశాటనం చేసి, కుటుంబ భరణం యథాకథంచిత్తుగా చేసుకునే పండితులే యిప్పుడు 
కనపడరు. ఆలాటివారు వున్నట్టయితే ఆదరించే గృహస్టులున్నూ కజవైనట్టె. యిప్పుడల్లా 
ప్రయివేటు ట్యూషను చెప్పుకొనేవారు కనపడతారు. ఉచితంగా విద్యార్థికి విద్య చెప్పే 
పండితులున్నూ చాలాభాగం అంతరించారు. యీ విద్యలగతి - “హా సీతే! కిం భవిష్యసి” 
అన్న దగ్గణికి వచ్చింది. వారిది భిక్షాటకప్రాయమైన జీవనమే అయినా గౌరవనీయంగానే 
వుండేది. యిప్పుడో? యీ విద్యకు యెంత దైన్యం పట్టాలో అంతా పట్టింది. యెక్కడో, 
కనీసం యెలిమెంటరీ స్కూల్లోనే అనుకుందాం, మాస స్టరీ సంపాదించుకోవడానికి యిప్పటీ 
డిగ్రీల పండితులు పడేపాట్లు వర్ణించడానికి వశంకావు. మునుపు దండం పెడితే పుచ్చుకోని 


వెనకటి పండితులు 303 


పండితులు యిప్పుడు ఆయావ్యక్తులకు నమస్మరించినా ఫలితం కనపడడంలేదు. ఒకటేమిటి, 
చూస్తూ వుండంగా యొన్నో సందర్భాలుయెంతో మార్పు చెందాయి. పెళ్ళిళ్లు చూడండి! 
యెంత చిత్రంగా మారిపోయాయో? అయిదురోజులలో కావలసిన బ్రహ్మవివాహం అయిదు 
గంటలలో ముగుస్తూవుంది. యెక్కడా సదస్యం అన్నమాట లేనేలేదుకదా? యింక కొన్నాళ్లకు. 


ఉ. లేవరు లెండు లెండనిన లేచిన వారయినం దటాలునం 
బోవరు పొండుపొండనినం బోదుము పోదుము పోదుమంచుందా 
మీవరు సందు గేస్తునలయింతురు పెండిలిలో సదస్య సం 
భావనవేళంజూడవలె బాపనసాముల సాములన్నియున్‌॥ 


అన్న దాసువారి పద్యం శుద్ధ అబద్ధంగా పరిణమిస్తుందేమో అనుకుంటాను. 
విష్ణుపురాణాదులలో వర్గాల కేదో ముప్పు మూడుతుందంటూ ట్రాసివుంటే ఆ ముప్పు 
బలాత్మారమూలంగా తటస్థిస్తుంది కాంబో లను కొనేవాణ్సి. కాని పాపం ఆయా జాతులు 
అలాటి దౌర్జన్యం యీ క్షణం వణకు యొక్కడంగాని చేసినట్లు లేదు. అగ్రజాతులే యేదో 
లోక కల్యాణాన్ని అభిలషించి ఆయీ కాశ్శల్యాన్ని ఆపాదిస్తున్నారు. “విధం చెడ్డా ఫలమేనా 
దక్కితే” కొంత బాగుండును. తుదకు అది పూర్ణానుస్వారంగానే కనంబడుతూవుంది. 
“జగతి శిరచ్చేద సమయమందునం దనకుండలమ్ముల యానంగొనె ననంగ” అన్నట్టుంది 
మనంకోరే లోకకళ్యాణం. భోగలాలసత్వానికి దాసులై కొందటు వారిలోవారికి భాగాలు 
తెగకతుదకి “మూలచ్చేదీ తవపాండిత్య ప్రకర్ష” దగ్గణికి వచ్చింది ప్రపంచకస్థితి. యిది 
యెప్పుడో గుర్తించే అనుకుంటాను మనబుషులు పూర్తిగా దీన్ని నిషేధించి వర్ణిస్తూ 
యితరులకుకూడా తమ ప్రవృత్తిని బోధించి వున్నారు. వారు బోధిస్తే మాత్రం “సానిమెటుయగూ 
సంతమెటుంగూ”గా (భ్రమను కలిగించే నాగరికత ముందర ఆబోధ పనిచేంగలుగుతుందా? 
అయినా కొందజు సనాతన పండితులు పడరాని పాట్లు పడి పూర్వపు విద్యలు నిల్పడానికిన్నీ, 
పూర్వాచారాలని పోకుండాపట్టడానికిన్నీ, యత్నిస్తున్నారు. నానాంటికి అధోగతికి వెళ్లవలసిన 
కాలంలో వారిప్రయత్నం సఫలంకావడం కలలో వార్తే అయినా, “యత్నేకృతే యది నసిద్ధ్వతి 
కోత్ర దోషః” కనక వారిని అభినందిచక తప్పదు. 
“శా. వ్యాసాదుల్‌ బుషులై నిజమ్ములయి తద్వాక్కుల్‌ భవిష్యద్దతిన్‌ 
బూసం గ్రుచ్చినరీతింజెప్పు టదియున్‌ బోకుండి యౌరౌర వీ 


రే సారజ్ఞలు? వీరి కయ్యెడల లేనేలేదు విశ్వాస మీ 
యీసట్లే నెటులుండు భ్రష్ణులగువారే తన్మతోద్దారకుల్‌.” 


304 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అని యీ విగయాన్ని చిరకాలంనా౭డే చమత్మరించి వున్నాం. మంచికాలం దాపయి 
వుందంటూ యెవరో జ్యోతిర్వేత్తలు వ్రాసినట్టు కొందబువ్విళ్ళూరుచున్నారు. కాని అల్టీ 
పుణ్యకాలం రావడానికి యింకా లక్షల కొలంది సంవత్సరాలు పట్టవలసివస్తుందని వెనకటి 
పండితుల తాత్సర్యంగా కనపడుతుంది. వొకటి రెండు వత్సరాలలోనే అలాటి పుణ్యకాలం 
వస్తుందనే అర్థాన్ని వెనకటి పండితుల వాక్యానికి పాండిత్య బలంచేత యిప్పటి వారెవరో 
సంపాదించంగల్లినా అది వారి పాండిత్యాతిశయాన్నే వ్యక్తంచెస్తుంది గాని ధర్మకాలాన్ని 
తీసుకురానేరాదు. నమో బుషిభ్యః స్వస్తి. 


శ రగ ఆ 


305 


మా ముతాత 


“పెద్ద కవీంద్రుండై పేరుచెందినవాండు పిన్న ముత్తాత నర్సన్నగారు” అని 
దేవీభాగవతములో వంశవర్ణ్గనారంభమందు పేర్కోబడ్డ నరసన్నగారు మాముత్తాతలు 
ముగ్గురిలోనూ ఆఖరువారు. మొదటివారు కామయ్యగారు, రెండవవారు అన్నయ్యగారు. 
వారిరువురినీ వదలి ముందుగా ఈయన పేరెత్తడానికి కారణం విద్యావృద్ధత్వమె. ఈయన 
యిప్పటికి సుమారు నూటపదకొండు సంవత్సరములకు పూర్వము, అనంగా స్వభాను 
సం॥ ఫాల్గున శు ౩ గురువారం నాటితో పూర్తిగా వ్రాసికొని ముగించి ఆ తేదీని తుట్టతుద 
చేవ్రాలుతోసహా వ్రాసిపెట్టిన “ప్రయోగ ముక్తావళి” అనే ధర్మశాస్త్రం, తాటాకుల ప్రతి 
యిప్పటికిన్నీ మా యింట్లో ప్రతి నవరాత్రులలోనూ పూజింపంబడుతూ చెక్కుచెమర్పకుండా 
భద్రంగా వున్నది. ఈయన జీవించిన కాలపరిమితి సుమారుగా వినికివల్ల యాభై నాలుగు. 
లేక యాభై అయిదు అని యెబుంగుదును. దాన్నిబట్టి చూస్తే ఆ ధర్మశాస్త్రం వ్రాసికొనే 
కాలంనాటికి సుమారు నలభై యేండ్లవయస్సు వాండు కావచ్చునని వూహించుకోవచ్చు. 
ఈ వూహ సరియైనదే అయితే, ఈయన జననం యిప్పటికి, అనగా క్రీ! శ॥ 1934 
సం॥రముకు సరియైన భావ సం॥ ఆశ్వయుజ శుద్ధ తదియా గురువారం నాటికి, 
నూటయాభై యొక్క వత్సరప్రాంతంలో వుంటుంది. ఆ వత్సరాన్ని గూర్చిన చర్చ అవసరమైతే 
చదువరులే నిర్ణయించుకుంటారు కాంబట్టి దీన్ని గూర్చి విస్తరించేదిలేదు. 


ఈయన తన నివాసగ్రామమగు కడియానికి సుమారు మైలున్నరలో నున్న 
వేమగిరినివాసులు మేడవరపు కోనయ్యగారివద్ద తెలుగు చదువుకొన్నట్లు ఈయన కృతులలో 
ముఖ్యకృతియగు యామినీపూర్ణ తిలకావిలాసములో కనంబడుతుంది- “కోనయాఖ్యాంధ్ర 
గురుకీర్తిం గూర్తు మదిని” అని పై పుస్తకాన్ని యాయన మొదట మూండాశ్వాసాలుగా 
రచించి అందులో దోషాలు విస్తారంగా వున్నట్టుతోచి, సంస్కృత సాహిత్యం కోసం 
కాకరపర్తిగ్రామం వెళ్లి అక్కడ శ్రీవేదుల వెంకట శాస్తులుగారివద్ద వ్యాకరణం చదివి, 
మళ్లా ఆ పుస్తకాన్ని సంస్కరించి ఆటు ఆశ్వాసములు దాన్నిగా చేసినట్లు విన్నాను. 
దీనికితథ్యంగా ఆ మూండాశ్వాసాల చిత్తుప్రతి నా బాల్యంవజకూ ఆయన పుస్తకసామగగ్రిలో 
నిల్చివుంది. నాకు సంపూర్తిగా ఈ చిత్తుప్రతి మాత్రమే ఈయన స్వహస్తలిఖితం చూడడం 
తటస్థించింది గాని, సంస్కృత పాండిత్యం ముదిరిన మీద ఆజాశ్వాసాలుగా మార్చి 


306 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కూర్చిన నిర్గుష్టప్రతి చూచే అదృష్టం కలగనేలేదు. కారణమేమంటే, మా తాతగారు, 
వెంకన్నగారు, ఈ నరస కవిగారి పెద్దన్న కామయ్యగారి కొడుకగుటచే, ఈయన అనంతరం 
ఈయనకు పురుషసంతానం లేకపోవడంచేత ఈయన తాలూకు యితరాస్తితోపాటు పుస్తక 
సామగ్రిని కూడా వశం చేసికొన్నారు. ఈయనవద్ద బాగా చదివినట్టయితే మా తాతగారు 
ఈయన ప్రతిష్టని పూర్తిగా నిలపదగ్గ వాగ్జాటీ, వాజ్మాధుర్యమూ కలవాందేకాని, మనస్పర్ధలు 
కలిగి కాళి దాసత్రయం లోపునే చదువు చాలించారని వినికి. మనస్పర్ధకు కారణం; 
నాంటికాలపు పిఠాపురపు ప్రభువు శ్రీ నీలాద్రిరాయనింగారికి మా ముత్తాత నరసకవిగారి 
ముఖ్యశిష్యులైన చింతపట్ల వేంకటరాయ, మాధవరాయనింగార్లనే సోదరులు 
మేనమామలయిన హేతువుచేత, వారు చాలాసార్లు మేనల్లుడి దర్శనానికి తీసుకువెళ్లడానికి 
ప్రయత్నిస్తే, అప్పటి కాలపు పండితులలో యెవరో తప్ప సర్వసామాన్యంగా 
నిస్పృహులుగావుండి, “పంచమేహని షష్టేవా శాకంపచతి స్వేగ్భహే” అనే శ్లోకార్భాన్ని 
గుతి చేసికొని వర్తించేవారే అవుటచేతనూ, మా ముత్తాతగారుకూడా ఆ తెగవారిలో 
అగ్రేసరులై వుండడంచేతనూ, యెన్నడున్నూ స్వగ్రామం వచ్చి యున్నప్పటికీ ఆ ప్రభువును 
చూడడానికి వెళ్లనేలేదనిన్నీ దానిమీద శిష్యులు మేనల్లుడితో విస్తరించి యాయన్ని గుణించి 
తలుచు చెప్పి వుండడంచేత నేమి, ఆ ప్రభువు రసజ్ఞుండైన కారణంచేత నేమి, యెట్లో 
యీయన్ని చూచి యాయన ముఖతహా కొంతవిని యీయన్ని సమ్మానించాలని బుద్ధిపుట్టీ 
మేనమామలతో దానిని సంఘటించవలసిందిగా కోరితే, వారు “మనయింటికి శా(స్తులవారు 
తజచు దయచేస్తూనే వుంటారు, తాము దయచేస్తే వారిధోరణి విని యానందించడం 
తటస్థిస్తుంది.” అని చెప్పేటప్పటికి, మంచిదని ఆ ప్రభువు తమదివాణానికి సమీపంలోనే 
వున్న మేనమామల యింటికి వచ్చి చాటుగా కూర్చుండి అంతకు ముందే ఆసమీపపుగదిలో 
గ్రంథకాలక్షేపం చేస్తూవున్న మా ముత్తాతగారి వాగ్గోరణివిని, ఆనందించి, అప్పుడు 
యెదురుకుండా వచ్చి సగౌరవంగా ఆదరించి “కోరుకోవలసిం” దన్నారనిస్నీ, దానికి మా 
ముత్తాతగారు “మీదయవల్ల సమస్తమూ వుంది (మనసిచ పరితృప్తే కో౭_ర్ధవాన్‌ కోదరిద్రః) 
లోటు లేదు.” అని చెప్పి యేమిన్నీ కోరలేదనిన్నీ, తరువాత రాజుగారు బలవంత పెట్టగా, 
దానం పట్టడానికి బొత్తిగా ఇష్టంలేక “అయ్యా! మాకు సుమారు మీ జమీందారిలో వున్న 
భూమి అయిదుపుట్లలో (అనగా నలభై యకరాలలో) నామూడోవంతుకు పుచ్చుకొనే 
కట్టుబడిపన్ను కొట్టివేయించవలసిం”దని మాత్రం కోరేరనిన్నీ, ప్రభువు ఆలాగే చేశారనిన్నీ 
వినిక ఈయంశం గీరతంలోకూడా టూకీగా వుదాహరించాను. ఇందులో నిజమెంతో, 
కల్పితమెంతో నిశ్చయించడానికి ఆధారం తక్కువ. ఆలాకొట్టి వేయడానికి పూర్వం 
యెంతపన్నువుండేదో తెలుసుకొందామంటే వీలుచిక్కిందికాదు. రాజదర్శనానికి 


మా ముత్తాత 307 


వెళ్లకపోవడానికి కారణం, ఈయనకి కొంచెం సభాకంపం వుండేదనిన్నీ కొందటు చెప్తారు. 
అయితే యిదికూడా సత్యమేయేమో. ప్రభువు మేనమామలింటికి వచ్చినప్పుడేనా 
చదివేటప్పుడు చాటుగా వుండి వినేటట్లెవారు సంఘటించడానికి ఇదే కారణమనిన్నీ 
కొందణివల్ల విన్నాను. అయితే ప్రభువు కోరవలసిం దన్నప్పుడు ఏదో కోరనే కోరేడుకదా! 
హెచ్చు కోరిక కోరడానికి మాత్రం సభాకంపంబాధించి, తక్కువ కోరడానికి 
బాధించలేదనుకుందామా? బాగా ఆలోచిస్తే (ప్రతిగహదోషానికి సంశయించినట్లే నాకు 
తోస్తుంది. ఈయనేకాదు. ఆకాలంలోనేకాదు, నిన్న మొన్నటిదాకా, ఈసంశయం కలవారు 
పండితులలో మనదేశంలో పలువురున్నారు. వుదాహరణకి వొక్క పేరిస్తాను. బులుసు 
అచ్చయ్యగారు. ఇంతపండితులు “నభూతో నభవిష్యతి.” వీరు నప్రతిగ్రహీతలై. “ఇత్యర్థలు 
పులుసూ, ఇతిభావలు కూర” అన్నరీతిని జీవితం గడిపినట్లు ప్రతివారున్నూ చెప్పుకొంటారు. 
ప్రకృత ముపక్రమిస్తాను. మా ముత్తాత గారు కోరిన కోరిక యావత్తు భూమికిన్నీ 
సంబంధించక, ఆయనవంతుకి మాత్రమే సంబంధించడంచేత, మా తాత గారికి వాందిత్యం 
అంతంతలో ఆగిపోయిందన్నది మనకు ప్రస్తుతం. 


ఆ స్వల్ప పాండిత్యంతోపాటు స్వల్పంగా కవిత్వం కూడా మాతాతగారు అల్లేవారట 
కానియేమీ (గంథరూపంగా రచించినట్లులేదు. చాటువులున్నూ దొరకలేదు. “అలా 
రామస్వామీ! యాలా! పండితులతోటి యద్వాతద్వాల్‌” అనే కందపద్యభాగం మాత్రం 
మాతాత చెప్పినదని మానాన్నగారు చెప్పగా విన్నాను. దీన్నిబట్టి తెలుగు పాండిత్యం 
కూడా వ్యాకరణ పాండిత్యంతో మిళితమైనది కాదని స్పష్టమే. ఏమైనా ఈమాత్రమేనా 
విద్యాప్రవేశం వుండడంచేతనే, పినతండ్రిగారి తాలూకు విద్యాధనం యిరువదినాల్లు 
తాటాకుల పెట్టెల పుస్తకాలున్నూ బహుజాగ్రత్తగా ఈయన భద్రపరచారు. పోయిన సూత్రాలు 
అప్పుడప్పుడు మరమ్మత్తు చేస్తూ, చివికిపోతూ చెదతింటూవున్న పత్రాలు (క్రొత్త 
తాటాకులమీంద యెత్తి వ్రాసి సంపుటాల్లో చేరుస్తూ, ప్రతి సంవత్సరమున్నూ చిత్తకార్తి 
యెండలో యెండబెడుతూ, ఆ యీ పుస్తకధనాన్ని మా తాతగారు భద్రపరచినందుకు, 
తుదకిది ఆంధ్రభాషాప్రవేశానికి వొకరివద్ద శుశ్రూష చేయకుండా కొంతవటికు నాకు 
గురుత్వం చేసింది. 


చిత్తకార్తి యెండలో యెండబెట్టిన సందర్భంలో ఒక పర్యాయం పిరాపురాన్నుంచి 
వచ్చిన రాణాదారు అప్పలరాజుగారు (ఇంటిపేరు మజపు తగిలింది) మా యింటిప్రక్కవున్న 
కరణాలసావిట్లో బసచేసిన కారణం చేత, ఈ పుస్తకాలు ఆయన చూచారు. చూచి ఆసక్తితో 
ఆయా సంపుటాలు తిరగవేస్తూ వుండగా, ఆజాశ్వాసాలుగామార్చి సాపువ్రాసిన సంపుటం 


308 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యామినీపూర్ణతిలకావిలాసం కనపడ్డది. అప్పటికప్పుడే ఈ గ్రంథం పేరు చాలా వ్యాప్తిగా 
వుండడంవల్ల, కనపడేటప్పటికి “ఇప్పుడే చూచియిస్తానని పుచ్చుకొని, తుదకు స్వగ్రామం 
పట్టుకువెళ్లి వ్రాసికొని పంపిస్తానని చెప్పి, యియ్యనేలేదు. గట్టిగా మాట్లాడితే అధికారితో 
పని. అప్పటి కాలంలో అధికార్లంటే వుండేభయం ఇప్పటివారికి బాగా తెలియదు. అప్పుడు 
కరణాలన్నా ఠాణాదార్లన్నా చాలా భయపడేవారు. అందుచేత మళ్లా గట్టిగా అడగాలేదు, 
ఆయన యివ్వాలేదు. 


“పుస్తకం వనితా విత్తం, పరహస్తగతంగతం” అనే యోగంపట్టి నా బాల్యంనాలీకి 
ఆచిత్తుప్రతే గతి అయింది. తరువాత ఆ అప్పలరాజు గారు గతించారు. నేను చామర్లకోటలో 
మాధుకరం యెత్తుకుంటూ చదువుకొనే రోజుల్లో చాలసార్లు పిఠాపురం యిందుకోసమని 
వెళ్లి యీశుద్ధ ప్రతికొణకు ప్రయత్నించాను గాని, వారి వంశస్టులవల్ల నాకది లభించనే 
లేదు. ఇంకొక శుద్ధప్రతి మా ముత్తాతగారి స్పహస్తలిఖితమే ఆపుస్తక సామగ్రిలోనే కనపడ్డది. 
దానిలో కొన్ని మార్పులున్నూూ కొన్ని కొత్త పద్యాలున్నూ వున్నాయి. గాని అందులో 
రెండాశ్వాసాలకు లోపుగానే గ్రంథం వుంది. బహుశః ఎందుకేనా మంచిదని మటొక 
ప్రతి వ్రాయడానికి మొదలుపెట్టి పూర్తికాకపూర్వమే మధ్యకాలంలో పరలోక గతులైరని 
వూహించవలసి వుంటుంది. ఏమంటే, ఈయన అత్తవారి వూరుకాకరపర్తి వెళ్లి, అక్కడ 
హరాత్తుగా మరిడీజాడ్యంవల్ల స్వర్గస్థులైనట్లు విన్నాను. ఈ హఠాన్మరణ హేతువుచేతనే, 
అన్నదమ్ములు అంతకుముందు పంచుకొన్ననూ ఈ గ్రామంలోవున్న రికార్లుయావత్తూ 
మాతాతగారికి చేజిక్కి సమష్టి అని వాదించడానికి అవకాశం కలిగింది. అప్పటికి నరస 
కవిగారికి పురుషసంతానం నష్టమైననూ, స్త్రీ సంతానం కలదు. వ్యష్టి అవడంవల్ల ఆయన 
వాటా ఆపెకు వెళ్లడం న్యాయం. అయినా మా తాతగారు సమష్టివాదం పెట్టీ కోర్టులో 
గెల్బ్చుకున్నారట. అందుచే నరసకవి గారి భార్య మనోవర్తిదారురాలయింది. ఈమె పేరు 
గవరమ్మగారు. ఈవిణ్ణి నేను ఎజుంగుదును. ఈమె నరసకవిగారికి రెండవభార్య. మాతాత 
గారిని నాయెదుటకూడా శపిస్తూ వుండేది యీవిడ. 


అయితే యింకొకటి విన్నాను. నరసకవిగారు కాకరపర్తి వెళ్లేటప్పుడు మా తాతను 
పిల్చి “పుస్తకాలు జాగ్రత్తా” అని చెప్పి వప్పగించి వెళ్లినట్లు చెపారు. ఆలా వప్పగించడాని 
కారణం, ఆయనకు జ్యాతిష ప్రవేశంకూడా వుండడంచేత మృత్యుకాలం తెలిసి మరణం 
నిమిత్తమే వసిష్టానదీతీరమైన కాకరపర్తికి వెళ్లి వుంటారనిన్నీ, అందుచేతనే ముగ్గురు 
సోదరులకూ మొత్తం వారసుగావున్న మాతాతగారికి వప్పజెప్పితే తప్ప ఆడవాళ్లవల్ల యౌ 
పుస్తకాలు భద్రపజపబడవనిన్నీ వూహించి అలాచేసి వుంటారనిన్నీ, కొందణనగా విన్నాను. 


మా ముత్తాత 309 


మరణానికి అక్కడికి వెళ్లడమెందుకంటే : మా గ్రామం, గౌతమీభాగాల్లో వకటైన తుల్యభాగా 
తీరమే అయినా, వింధ్యపర్వత భాగంలో చేరుతుంది. అందుకే శ్యశాన ప్రదేశాన్ని తుల్యభాగకు 
అవతలి వొడ్డున మాగ్రామస్త్థులు యేర్పబచుకొన్నారు. వింధ్యపర్వత సంబంధం వున్నచోట 
ప్రాణం విడిస్తే గాడిదజన్మం వస్తుందని పూర్వులకు భయం. మహాగౌతమీ తీరమైనప్పటికి 
రాజమహేంద్రవరానిక్కూడా ఈ దోషం వుందట. బజారు వీథివబికున్నూ ఫరవాలేదని 
కొందటు, అంతేకాదు అయిదుక్రోసులవజకున్నూ గౌతమీతీరంలోనే లెక్కని 
మటీకొందబున్నూ చెప్తారు. ఈ సంశయంతో మనకేంపని అని మాముత్తాతగారు 
నిస్సంశయ'ప్రదేశానికి రాబోయే మరణాన్ని గమనించి వెళ్లేరేమో అని నాకు తోస్తుంది. 
యేలాగైతేనేమి పుస్తకాలతోపాటు పారీఖత్తులుకూడా మాతాతగారి చేజిక్కడంచేత ఆయన 
కొమార్తెకు వెళ్లవలసిన ఆయన తాలూకువాటా భూమి మాకే సంక్రమించింది. నేను 
నరసకవిగారికి అన్నమునిమనుమడను. కాని మాచిన్న పిన తండ్రి కుమారుడు చిన్న 
వెంకటశా(స్తులు నావలె మాత్రమేకాక తల్లి ద్వారాగా సాక్షాన్మునిమనమడుకూడా 
అయియున్నాడు. కారణం, అతని తల్లి నరసకవిగారి దౌహిటత్రురాలు. 


ప్రస్తుతానికి వద్దాం. ఇంతకూ మాతాతగారు యెంత భద్రంగా జాగ్రత్త పెట్టా ఆయన 
కాలంలోనే మా ముత్తాతగారి కవిత్వంలో ముఖ్యమైన యామినీపూర్ణతిలక శుద్ధప్రతి నాకు 
దొరక్కపోయింది. ప్రయత్నించగ తుదకు వకమంగలి, విద్యాసక్తుండు యెక్కడో వ్రాసుకున్న 
ప్రతినా బాల్యగురువులలో నొకరైన మధునాపంతుల సూరయ్యగారు సంపాదించి 
యధామాతృకగా వ్రాసుకున్నారు. అది నాకు వారు ట్రాసుకొనడానికిచ్చారు. కాని 
దానియందున్నూ దురుద్ధరమైన లోపాలున్నాయి. యేమయినా “లేనిబావకంటే గుడ్డిబావ 
మెజు” గని దానినిబట్టి వక ప్రతి నేను కావ్యాలు చదువుకొనే రోజుల్లో వ్రాసుకున్నాను. 
అంతట్లో తునిలో భాగానగరం గురులింగదేవర అనే జంగమ కులస్టుండు దీనిని అచ్చువేస్తూ 
అయిదాశ్వాసాలు మాత్రమే దొరకినట్టున్నూ ఆజోది తనకు దొరకనట్టున్నూూ నాపేర 
దానిని యిప్పించవలసిందని ప్రార్థనగా వుత్తరం వ్రాయగా, నా దగ్గజనున్న ప్రతినిబట్టి 
వ్రాసి ఆయనకు నేను ఆజవది పంపించాను. ఆ అచ్చుప్రతే వీరేశలింగం పంతులవారికి 
దొరకినదిన్నీ ఎవరి తప్పులో నిర్ణయింప శక్యంగాదుగాని, ఆ అచ్చుప్రతి నిండా తప్పులు 
కుప్ప తెప్పలు. ఇటీవల మాముత్తాతగారి వేంకటేశ్వరవిలాసం నేను ముద్రిస్తూ 
యామినీపూర్ణతిలకను కూడా ముద్రిద్దామని అనుకున్నానుగాని, తప్పులు సవరించడానికి 
నాతరం కాకపోయింది. బాగా ఆలోచిస్తే ఆ తప్పులలో వ్రాత పొరపాట్లు కానివిన్నీ యెన్నో 
వున్నాయి. అవి (గంథకర్తవేగాని అన్యులవి కావని నాకు పూర్తిగాతోచి, సంస్కరణానికి 
లొంగని హేతువున ఆ వుద్యమాన్నుంచి విరమించి వూరుకొన్నాను. ఇప్పుడు లోకంలో ఆ 


310 కధలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


తప్పులన్నీ ఆ జంగందేవర నెత్తిని రుద్దడానికి స్టూలదృష్టుల కవకాశం కలిగింది. లేకపోతే 
ఈ అవకాశానికి హేతువుండదు. ఆ తప్పులలో మాదిరి కొకటి చూపుతాను. 


“ఆ రాజేంద్రునిసగు భా ర్యా రతిశాస్తానురూప.” ఈ పద్యంలో, “భార్యా” శబ్దాన్ని 
స్వం చేయకుండా ప్రయోగించడం కవికృతంగాని యితరులదికాదు. ఇది దిద్దవలసివస్తే 
యెట్లా! అసాధ్యస్థలంలో వుంది. దిద్దవీలైనవికొన్ని వేంకటేశ్వరవిలాసంలో దిద్దాను. 
చూడండి. 


“అలరు మందాకినీ యార్యాసహాయుండై పొలుపొందు సర్వజ్ఞ మూర్తియనంగొ 
ఇందు మందాకినీ + ఆర్యా, అన్నచోట, సంస్కృత సంధి యణాదేశం రావాలి. ఆయన 
కీమాత్రమున్నూ తెలియదా? తెలిసినప్పటికి మొదట తెలుగు కవిత్వాని కలవాటు పడడంచేత 
తెలుగు వ్యాకరణ మర్యాదగా యడాగమం పడ్డది. ఇది పూర్వాపరాలు చేయించే 
పురోహితుడికి అందులో మంత్రాలిందులోనూ, ఇందులో వందులోనూ దొరలడం వంటిది. 
ఈసంగతి అనుభవజ్ఞలకు తెలుస్తుంది. ఇంతమాటత్రంచేత ఈయనకు కౌముది 
రాదనుకోవడం యుక్తంకాదు. యేమంటే : స్వదస్తూరీతో వ్రాసికొని చదివిన కౌముది 
ఆయన పుస్తకసామగ్రిలోనే వుందే? నేను దానిమీదనే కదా వ్యాకరణం చదవడాని 
కారంభించింది? ఎటింగి కూడా తప్పువ్రాస్తేనే ప్రమాదమనుకోవాలి. ఈలాటి చోట్లనే 
“ప్రమాదోధీమతామపి” అని సమాధానం చెప్పుకోవడం. అచ్చులో “మందాకిన్యహార్యజా 
యుంక్తుండై” అని సవరించి ముద్రింపించాను. ఈయన బుద్ధిపూర్వకంగా సమ్మతించి 
ప్రయోగించిన అఖండయతులేమి, కొన్ని తెలుగు వ్యాకరణ విషయాలేమి, మొట్టమొదట 
నాకు నచ్చినరీతిని వేంకటేశ్వరవిలాసంలో సవరింప మొదలుపెట్టి కొంత ముద్రణం 
జరిగినమీద ఈ పని అంత వుచితంకాదని మానివేశాను. కాని దిద్దిన భాగమే యెక్కువ. 


మహాకవి, పండితకవి అయిన ఈయన కవిత్వమందు అన్ని లక్షణవిరుద్దా 
లెందుకున్నాయి. అని ప్రాజ్జులు శంకింపవచ్చును. వినండి : ఈయన కాలంనాటికి 
పుస్తకాలింకా సులభంగా అచ్చుపడి దొరకడంలేదు. ఎవరినో ఆశ్రయించాలి, సంపాదించాలి. 
అట్టిస్టితిలో ఆంధ్రలక్షణ [గ్రంథాల్లో ముఖ్యమైన అప్పకవీయం ఈయనకు దొరకనేరదు. 
“అప్పకవీయంలోని కొన్ని యతిప్రకరణాలు” అనే శీర్షికగల సుమారు జానెడు పొడుగు 
తాటాకులు ఆటో, ఆజున్నొకటి మాత్రమో గల చిన్న పుస్తక మీయన పుస్తకసామగ్రిలో 
కనబడుటచే ఈయన కాధారం సులక్షణసారం వగయిరాలని స్పష్టంగా నిర్ణయింప 
వీలయింది. సంస్కృత వ్యాకరణ విరుద్దాలు కూడా దీర్గసమాసాలలో క్వాచిత్మంగా 
లేకపోలేదు. ఏమంటే వయస్సు కొంత ముదిరినపిమ్మట కౌముది చదివినప్పటికీ యాయనకు 


మా ముత్తాత 311 


అది యెంతవరకు అనుభవంలో వుందో అని నాకు సందేహం. ఈ సందర్భాలన్నీ 
స్తనశల్యపరీక్ష చేసేవారికిగాని స్టూలదృష్టి వారికి యింత సలక్షణకవి (ప్రపంచంలో 
పుట్టనేలేదన్నంత గౌరవంకలదు. ఆ నమ్మకం యెవరికో యెందుకు? నా గురువులలో 
వకరున్నూ కేవల సాహిత్యపరులున్నూ అయిన మధునాపంతుల సూరయ్యగారికే వుండేది, 
ఇటీవల నే నెప్పుడేనా ఆయీ విచారణాంశాలు ముచ్చటిస్తే, “తాతా,. యింకా 
ఆలోచించాలేమో” అనేవారు. ఈ ఆలోచించడంలో నాకున్న చేదస్తం యెవరికోగాని 
వుండదు. రామశబ్దం సర్వసమ్మతమైనా అదికూడా నిరాఘాటంగా ప్రయోగించడానికి 
నేను సందేహించడం కలదు. అట్టి పరమచాదస్తుణ్ణి నేను; గ్రంథమో, మా ముత్తాత 
కవిత్వం. అట్టి స్థితిలో ఇతరులెవరేనా తప్పంటే పోట్లాడవలసిన దానికి నేను తప్పంటానా? 
పేరెందుకు వ్రాయడం. బందరులోనే మా ముత్తాతవంటివారో, ఇంకా గొప్పవారో, ఒక 
విద్యావయోవృద్దులు, మహాకవులు వుండేవారు. ఆయన పాండిత్యం, అసద్భశం. చాలా 
గ్రంథాలు వ్రాశారు. ఆయన కుమాళ్లు కూడా ప్రాజ్ఞులే. తండ్రిగారి కవిత్వమందేమి, 
తండ్రిగారియందేమి, మిక్కిలి భక్తులు. వారి కవిత్వములోనున్నూ మా ముత్తాతగారి 
కవిత్వంలోవలెనే (ప్రమాదాలు విస్తరించి వున్నాయి. అంత గొప్ప పండితుల కెందుకుండాలి? 
అనకండి, నా అనుభవంలో పాండిత్యంవేజు, పరిశీలన వేటు, పరిశీలనగలవారు 
నూటనాటగాని పండితులలో తజుచుగా వుండరు. హరిశాస్తులవారి శిష్యులు ఒకరు 
మహావైయాకరణులై కూడా తప్పుల కుప్పగా వ్రాసిన పుస్తకాన్ని నేను చూచాను. ఎవరేనా 
చెప్పితేనే గాని అంతవజికూ ఆయనకు తప్పని తెలియనే తెలియదు. ఏమనుకోవాలి? 
(ప్రస్తుతానికిరండి. అవి (ప్రమాదాలని యెవరేనా అంటే, వారి కుమాళ్లు, జవాబు చెప్పడానికి 
ఆధారం లేకపోయినా, వప్పుకొనేవారు కారు. ఎవరికుమాళ్లు! బందరులోవారి కొమాళ్లు. 
నేనుకూడా మా ముత్తాతగారి యిడల అట్టి భక్తినే చూపవలసివుండగా చూపలేకపోతిని 
గదా అని విచారిస్తున్నాను. వీరేశలింగంపంతులవారు కూడా ఆముక్తమాల్యద వగయిరాలలో 
తప్పులున్నాయన్నారు గాని, మా ముత్తాతగారి విషయంలో కలం ఆ ధోరణికి తిప్పనేలేదు. 
ఈ “తాతామనుమల వరస” నాకే తటస్థించింది. ఇంతమాత్రంచేత నేను మా 
ముత్తాతగారియందు గౌరవంలేనివాడనని పాఠకలోకం భావించకూడదు. “పెద్దకవీంద్రుండై” 
అని యెత్తుకున్నాను గానా? ఇంకా చూడండి- 


“మ. అనఘుండైై, మదనాభిరామనృపకన్యాచిత్రచారిత్రమున్‌ 
జననుత్యమ్మగు వేంకటేశ్వరవిలాసంబున్‌ దగంజెప్పి రా 
మున కర్పించి పరంబుగన్న మహితున్‌ముమ్మాటికిం గొల్తు నా 
పినముత్తాత నగణ్యపుణ్యవిభవాళ్ధీ న్నారసింహాఖ్యునిన్‌.” 


312 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అన్న దేవీభాగవతంలోని పద్యం పాఠకలోక మెటుగదా? ఈ పద్యంలోవున్న 
మదనాభిరామనృపకన్య, అనే ఆవిడే యామినీపూర్ణ తిలక అని చదువరు లెజుగుదురుగాక, 
బిల్లణీయంలోవున్న కథా, ఇదిన్నీ ఒకటే. ఈ రెండు పుస్తకాలేకాక, ఈ కథ, 
పూర్ణచంద్రోదయం అనే పేరుతో మణివకటి వుంది. అదిన్నీ బిబ్బణీయంవలె మూడాశ్వాసాలే, 
అది కూడా మా ముత్తాతగారి గ్రంథసామగ్రిలో నేను చిన్నప్పుడు చూచినదే. ఇప్పుడా 
గ్రంథాల్లో యేమూడునాల్లో గాని, తక్కినవన్నీ పోయినాయి. ఆ పూర్ణచంద్రోదయం 
అచ్చైనట్టున్నూలేదు. ఆహాహా? ఈలాటి పుస్తకాలెన్ని అంతరించాయోగదా! చాలావజకు 
మా ముత్తాతగారు వ్రాసుకొన్నవన్నీ అచ్చుపడ్డవే అని నేను అశ్రద్ధచేశాను. నాప్రయత్నం 
తుదకు నెగ్గలేదు. గాని కావ్యాలు చదువుకొనే రోజుల్లో అనాధ్యాయాల్లో గురుకులంనుంచి 
యింటికివచ్చి మాయింట్లోవున్న తాటాకుల పుస్తకాలన్నీ కాగితాలమీద వ్రాయడానికి 
మొదలుపెట్టను. కొన్ని వ్రాశాను. అంతట్లో దీనిలో మనకు కృతార్థత కలగడం దుర్లభమని 
తోచి విరమించాను. ఆ మాత్రం వ్రాయడంవల్లనే నాకు అంతో యింతో బాల్యంలోనే 
తెలుగు సాహిత్యం కుదిరింది. అచ్చుపడ్డ పుస్తకాల్లో యెన్నాళ్లు చదివినా సరిగా పాండిత్యం 
కుదరదనిన్నీ చదువుకొనే పాఠం వ్రాసికొని గురువుదగ్గణ చదువుకుంటే చాలా త్వరగా 
పాండిత్యం కుదురుతుందనిన్నీ నాకు నమ్మకం. పూర్వుల పాండిత్యాలన్నీ ఆలాంటివే. 
ఇప్పుడో- “పుస్తకేషుచ యా విద్యా పరహస్తేషు యద్ధనమ్‌” అన్న మోస్తరు పాండిత్యాలే 
నూటికి తొంబది తొమ్మిది. ఇక “విద్వాను” లోనైన డిగ్రీలు పొందిన వారిని గూర్చి 
(వ్రాయడమెందుకు? 


ప్రకృతానికి వద్దాం. బిల్బణీయపు గాథను కావ్యంగా వ్రాసినవారిలో తుట్టతుదివారు 
మా ముత్తాతగారే. వీరేశలింగంగారు వీరి కవిత్వానికే యెక్కువ విలువ యిచ్చారు. ఈయన 
చాలవటికు యితరుల ననుకరించే స్వభావం కలవారు. ఆ పద్యాలని వదిలిపెట్టి 
స్వతంత్రంగా వ్రాసినవి చాలా బాగుంటాయి. ధార మిక్కిలీ ధారాళంగా వుంటుంది. 
వసుచరిత్రని వరవడిగా బెట్టుకోవడంచేత కాబోలు, చేదస్తానికి మితిలేదు. ఈయనేకాదు 
ఈయనకు కొంచెం పూర్వులుగా వుండే కూచిమంచి తిమ్మకవిగారు లోనైనవారంతా 
వసుచరిత్రను వరవడిగా పెట్టుకున్నవారే. యమకానికి మాత్రం మా ముత్తాతగారు అందటినీ 
అతిక్రమిస్తారు. అందులో అనేక రకాలు; వుదాహరించడానికి మొదలుపెడితే తెమలదు. 
అయినా మచ్చుకి వకపద్యం వుదాహరించడం మంచిదికదా? 


చ. మగువపదంబు కోకనదమానదమా? నదమా? (ప్రణాభి, న 
మ్మగనగురూపు భాగ్యకరమాకరమా? కరమా? మృదూరు వెం 


మా ముత్తాత 313 


చంగం గటిసీమ మోహదరసా? దరసాదరసాధుకంఠలీ 
లగళనినాద మెన్నం బికలాపికలాపికలా? కచాళియున్‌. 


దీని సమన్వయము నేను చిన్నప్పుడు సంప్రదాయజ్ఞలవల్ల విన్నాను. స్వంతంగా 
అయితే తెలిసికోనేలేనేమో? ఇప్పటివారిలో దీనిని అన్వయించేవారెందణుంటారో 
చెప్పజాలను. అవసరమని యెవరేనా కోరితే పత్రికలో ప్రకటిస్తాను. దీనిని యిలావుంచి 
యింతకాలంనుంచి అనేక గ్రంథాలు చూస్తూ వున్నా యే గ్రంథంలోనూ చూడని క్రొత్తమోస్తరు 
పద్యం వకటి మా ముత్తాతగారి కవిత్వంలో వుంది. చూడండి వుదాహరిస్తాను- 


మ. మదభసలాళివంటి కచమా? మృదురంభలవంటి యూరులా? 
మదనదరంబువంటి గళమా? ముకురమ్ములవంటి చెక్కులా? 
కదలని మించువంటి తళుకా? విరిబంతులవంటి గుబ్బలా? 
మదవతిజవ్వనం బమృతమాధురి 'సేయదె? యెంతవారికిన్‌. 


దీనియందున్న (కొత్తపోకడ అనుభవజ్ఞులు గమనిస్తారు. ఇట్టి చక్కని వైలిగల 
యిమ్మహాకవి ఏవో లేనిపోని వెళ్టివెళ్టి యమకాలకు లోనై దిజ్మాత్రముగాకాక వాట్లకే 
యెక్కువ చోటిచ్చి గ్రంథాన్ని చదివే వారికి విసుగు పుట్టించు మాదిరిగా రచించడానికి 
విచారించవలసి వచ్చింది. ఈయన దస్తూరీ చాలా చిన్నయక్షూలుగా వ్రాస్తారు. అట్టి 
వ్రాతలో యేడెనిమిది తాటాకులు రోజువక్కంటికి స్వకవిత్వంతో నింపేవారని విన్నాను. 
దీనివల్ల అత్యాశుకవి యనుకోకతప్పదు. అయితే ఈయన ఆస్తితోపాటుగా అంతో యింతో 
కవిత్వంరీతికూడా నాకు సంక్రమించినట్లు చదువరు లనుకోకమానరు. 


ఈయన ఆశుకవి యనడాని కింకొక యితిహాసం : సంస్కృత వ్యాకరణం 
చదువుకోవడానికి కాకరపర్తి వెళ్లినప్పుడు, గురువుగారు, “నరసన్నా! నీవు కవిత్వం 
చెబుతావట? ఏదీ చూదాము, ఈవృత్తంలో ఈవిషయం ఆశువుగా రచించూ” అని యేదో 
వృత్తం పేరుచెప్పి విషయంతో సహా ప్రశ్నించారనిన్నీ. దానిమీద- 
శ్లో కమలాగృహతోరణారరాణాం 

ఘటనాపాటనయో స్సమర్ధకైః 

అసురారిద్భగంచల ప్రసారై 

ర్థనమజ్ఞానతమో నిహన్యతాం మః 


అనే యీశ్లోకాన్ని రచించి గురువుగారికి వినిపించారనిస్నీ గురువు గారు అది 
తాము నిర్దేశించిన వృత్తంకాని హేతువుచేత, “వృత్తం మాత్రం మటొకటయిందన్నారనిస్సీ 


314 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


దానిమీద మా ముత్తాతగారు వృత్తంకూడా సరిగానే చెప్పినానని నిర్భయంగా బదులు 
చెప్పేరనిన్నీ అయితే లక్షణం చదువుమన్నారనిన్నీ వెంటనే కల్పనచేసి గురువుగారన్న 
వృత్తానికే తాను చెప్పినది సరిపడేటట్లు లక్షణం కూడా ఆశువులో రచించి సరిపెట్టేరనిన్నీ 
అది అసత్యమైనప్పటికీ మొదట చెప్పిన వర్ణనకంటె ఇది చాలా శ్లాఘాపాత్రమని గురువులే 
మెప్పించుకున్నారనిన్నీ జన(శ్రుతి. ఇదెంత సత్యమో నిర్ణయింప నాధారంలేదు. గురువు 
కోరిన వృత్తం పేరేదో తెలియదు. ఈయన చెప్పిన లక్షణ శ్లోకమున్నూ వుపలబ్ధం కాలేదు. 
ఈయన రచించిన వృత్తం పేరు వసంతమాలిక. గురువుగా రడిగినదిమాత్రం ఈ పేరు 
కలదికాదని వినికిడివల్ల యెజుగుదును. దీనివల్ల అత్యాశుకవియని మాత్రం మనం 
తెలిసికోవచ్చును. 


ఇదివరలో వ్రాసిన రాజబంధువులుకాకా, మాగ్రామంలో పేరు (ప్రతిష్టలుగల 
వెలంవారు మటికొన్ని కుటుంబాలవారు పూర్వకాలంలో వుండేవారు. వారుకూడా కొందటు 
మాముత్తాతగారివద్ద శుశ్రూషచేసిన శిష్యులే. మా ముత్తాతగారికి ఆదొండకాయకూర 
చాలా యిష్టమవుటచేత ఆ వెలమశిష్యులు తజిచు ఆ కాయలు తెప్పించి పంపించడం 
కలదట. వకనాడు దానిమీద పద్యం చెప్పవలసిందిగా కోరేటప్పటికి ఈ పద్యం చెప్పేరట! 


మ. రవణింతున్నుతి దైవతప్రమదదార్థ్యన్నోహినీనీరభృ 
చ్చ్యవమానామృతశీకరాభనవబీజప్రాంతరౌపమ్య స 
దృవనాజాండకు షడ్రసఫ్మతసముద్యత్స్వాదుమళ్టండకున్‌ 
అవితుంగోద్భవకాండకున్‌ సరసమోహాఖండ కాదొండకున్‌. 


ఈ పద్యాన్ని తెనాలి రామలింగకవికృతంగా నెవరో కొన్నాళ్ల క్రిందట యేదో పత్రికలో 
ప్రకటించినట్లు జ్ఞాపకం. ఎవరిదాకానో యెందుకు? మా శిష్యుడు ప్రభాకరశాస్తే ఈయన 
పద్యం రామలింగకవిదని వ్రాసినట్లు జ్ఞాపకం. బహుశా, ఆ పద్యం కూడా ఇదేనేమో. 
సుమారిప్పటకి నలభైయేళ్లనాడు, యెవరో జ్ఞాపకంలేదు గాని, మా ముత్తాతగారి గ్రంథంలో 
మిక్కిలి ప్రసిద్ధి చెందిన “సీ. శరదంబువేణికి శాంతభావముచెందె.” అనే పద్యాన్ని 
రామలింగకవి కర్తృకంగా వ్రాశారని జ్ఞాపకం. రామలింగకవికృతమైన పద్యము 
“సీ ద్విరదంబు నడతోడ” అనేది. దాన్ని వరవడిగా బెట్టుకొని మా ముత్తాతగారు రచించినది 

పైపద్యం. యథార్థ మీలా వుండగా ఎవరో యేదోరీతిని వ్రాస్తే దాన్నే లోకం నమ్ముతోంది. 
నిన్న మొన్నటిచరి త్రలను గూర్చిన నిజస్థితులే ఇలా తారుమారవుతూవున్నాయి. యిక 
ప్రాచీనాలని గురించి వ్రాయవలసిందేమి? అంతదాకా యొందుకు? వర్తమానకాలికమైన 
మా జీవితాన్ని గురించి వ్రాస్తూ వున్నవారి వ్యాసాల్లో కూడా వ్యత్యస్తాలు బోలెడు 
కనుపడుతున్నాయి. అది అలా వుంచుదాం. 


మా ముత్తాత 315 


మీ ముత్తాతగారి నాటికి మాకు గ్రామంలో పౌరోహిత్యం వుండేదట. నరసకవిగారి 
అన్నగారు అన్నయ్యగారు దాన్ని చూచేవారట. ఈయనకి ప్రాజ్ఞతవచ్చిన తర్వాత పట్టుబట్టి 
దాన్ని మానిపించి దానికిగాయేర్పడ్డ మడిమాన్యాలసహితం పొన్నావారనే యింటికే పేరుగల 
వారికి వశం చేయించినారట. ఇప్పటికిన్నీ ఆ పౌరోహిత్యం వారే నిర్వహిస్తూవున్నారు. 
దీన్నిబట్టికూడా ఈయన “నప్రతిగ్రహీత” అని తేలుతుంది. అయితే యిక “తేభ్యమెక్కడ 
తెత్తునయ్య? తెల్లవారింది” ఎట్లా జరిగేదంటే : పెద్దన్నగారు కామయ్యగారున్నారే, వారు 
మెరకపొలం యావత్తూ స్వంతకృషిచేసి బాగా జొన్నలు పండించేవారట. ఇప్పుడా భూమి 
అంతా అంటూమామిళ్లమయమై యున్నప్పటికీ, పూర్వప్పేరు జొన్నపొల మవుటచే ఆపేరు 
పోనేలేదు. జొన్నపంట వున్నచోట పాడివుండుట ప్రసిద్ధమే. ఇక నేంకావాలి? పాడిపంటలకు 
లోటులేదు. కూరనారల కంతకుముందే లోటులేదు, తక్కిన షోకుల కప్పటివాళ్లలవాటు 
పడేవారేకారు. మా ముత్తాతగారు స్వేచ్చగా కవిత్వం చెప్పుకుంటూ, వచ్చిన శిష్యులకు 
పారాలు చెపుతూ, యెప్పుడో మనకు వస్తుందనుకునే స్వరాజ్యం అప్పుడే చేసుకుంటూ 
హేలగా కాలక్షేపం చేసేవారట? పొలంలోకి వెళ్లేవారేకారట. యెప్పుడేనా వెళ్లినా పుస్తకాల 
నిమిత్తం తాటాకులు కొట్టించుకునే నిమిత్తం తప్ప వ్యవసాయప్పనికి అన్నగారికి లేశమున్నూ 
సాయపడడం లేనేలేదట, పాపం! ఈయన ముందు బయలుదేరేవాళ్లకోసమని పుస్తకాలకు 
పనికివచ్చే రకం తాటిచెట్లు అయిదాటు వందలదాకా పాతించారు. అవి యిప్పుడు 
చాలపెద్దవై వృద్ధాప్యంలో వున్నాయి. ఈ కాలంలో వాటి వుపయోగం లేకపోయింది. 


అయితే పైరీతిగా ఆయన బొత్తిగా గృహకృత్యానికి సాయపడకుండా భోజనవేళకి 
“పాత్రేసమితుడు”గా సిద్ధపడడానికి అన్నగారికి లేశమున్నూ కష్టంగా తోచకపోయినా, 
వదినగారు సరమ్మగారికి యిబ్బందిగా వుండి, ఒకరోజున గట్టిగా కంకడానికి మొదలు 
పెట్టేటప్పటికి, మా ముత్తాతకవిగారికి కోపంవచ్చి, మిట్టమధ్యాహ్నంవేళ సకుటుంబంగా 
గామాంతరానికి ప్రయాణం కడుతుండగా, ఆ వీథి వెలమశిష్యులు బతిమాలి ఆపుచేసి. 
అప్పుడే వక పెద్దస్థలం యిచ్చి, తక్షణమే దానిలో పర్ణశాలవేసి, వంటచేసుకొనేటట్టు 
చేసేరట, ఈయన "స్వార్జితం ఆ స్థలం మాత్రమే కనపడుతుంది. ఇప్పుడా స్థలం మా 
పినతండ్రిగారి కుటుంబం వారిక్రింద వున్నది. వదినగారి కారణంచేత ఈయన అన్నగారితో 
విడిపోయినట్టయింది. అన్నగారియందు మిక్కిలి భక్తితోనే యిటీవలకూడా వున్నట్టు 
వేంకటేశ్వరవిలాసంలోని యీ పద్యంవల్ల తెలుస్తుంది. 


క. కామయనామసుధీమణి 
భూమిం గదునింపెసంగ భూతదయార్ధ 
శ్రీమహితుండనంగను బర 
భామావిముఖవ్రత ప్రభావుండనంగన్‌. 


316 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఈయన యామినీపూర్ణతిలకావిలాస, వేంకటేశ్వర విలాసాలేకాక, అహల్యాసంక్రందన 
విలాసము, ఏకాంతసేవాకలాపము, ఏకప్రాసకంద గోపాలశతకము అను పొత్తములుకూడ 
రచించి యున్నారు. ఇందు తుట్ట తుదిదికాక తక్కిన రెండున్నూ యక్షగానములు. 
ఏకాంతసేవ మావూరి జనార్దనస్వామివారికి సంబంధించినది. ఆ యీ (గ్రంథాలన్నీ నా 
చిన్నతనందాకా భద్రంగానే వున్నాయికాని, యిటీవల నేను బందరు ప్రవేశించిన రోజుల్లో 
కొన్ని నశించాయి. నశించినా అందులో చాలా భాగం అచ్చుపడడంచేత దొరికేవే, 
చేసినపాపం చెపితే పోతుందంటారు కదా! నేను బొత్తిగా చిన్నతనంలో వున్నప్పుడు 
లోకల్‌ఫండు స్కూల్లో ప్రవేశించిన కొత్తటఖిీకంలో, నాకు పలకా, యేదో వకపుస్తకం, 
యింతకంటే యెక్కువ సరుకు లేకపోవడంచేత, నాదస్తరం యెత్తుగా వుండకపోవడం 
నాకు అవమానంగా తోచి యింట్లో తేరగావున్న తాటాకుల పుస్తకాలు కొన్ని దస్తరంలో 
వేసి పెద్దదిగా కట్టుకొని స్కూలుకు వెళ్లేవాణ్సి. ఆకట్టుకోవడంలో పొడుగు తగ్గించవలసి 
వచ్చేది. ఈ కారణంచేత కొన్ని నాచేతులారా ధ్వంసంచేసి వుంటానని నాకు తోస్తోంది. 
ఆ సందర్భంలోనే తుట్టతుది మూడు పుస్తకాలూ పోవలసినా, యిటీవల కూడా నేను 
చూచినట్లు జ్ఞాపకంవుంది. ఏలాపోయినాయోగాని, అవి యిప్పుడు కానబడవు. సుప్రసిద్ధ 
(ప్రబంధాలు రెందుమాత్రం యిప్పటికీ వున్నాయి. యామినీపూర్ణతిలక వేయిపద్యాలకు 
మించుతుంది. వేంకటేశ్వరవిలాసం అయిదువందలకు లోగానే వుంటుంది. వంశాన్ని 
గురించి రెండోదానిలోనే కొంతవిస్తరించారు. దీన్నిబట్టే నేను దేవీభాగవతంలో- 
“కులవిధమ్మునెల్లను పిన్న ముత్తాత తనదు గ్రంథముల విస్తరించె నాకన్న” అని యాయన 
పుస్తకానికి బరాతం పెడుతూ, ఈయన తరం దగ్గిణనుంచి మాత్రమే యెత్తికొన్నాను. 
ఇంటిపేరు వచ్చిన సందర్భంకూడా ఈయన- “*ప్రవరుల్‌ కొందటు మేలుకోట గల 
చెల్వపిళ్లరాయండు” అనే పద్యంలో విస్తరించుటచే నేను దాన్ని గుటించి మళ్లా యెత్తుకోక- 
“ఇంటి పేరెటుంగం జెప్పెదను చెళ్లపిళ్లవారు” అని మాత్రం వ్రాసి వూరుకున్నాను. మా 
ముత్తాతగారు వ్రాసిన వ్రాతనుబట్టి యింటిపేరు మొదట చెల్వపిళ్ల వారనిన్నీ అదే వాడుకలో 
చెళ్ళపిళ్లగా మాణిందనిన్నీ తేలుతుంది. మా ముత్తాతగారేనా వంశం అంత తప్పీలుగా 
బ్రాయనేలేదు. తప్సీలుగా వ్రాసేయెడల, మాకు వారసత్వరీత్యా సాలువక్కంటికి రెండు 
మూడువేల రూపాయీల రాబడిగల స్థిరాస్తి కలవడాని కవకాశ మిచ్చేది. దానికి యిప్పుడు 
యత్నం చెస్తే యాయన వ్రాతలో ఆధారం స్పష్టంగా లేకపోవడంచేత యేమవుతుందో 
అని సందేహించి వూరుకోవలసి వచ్చింది. 


మా తాతగారు మా తండ్రులలో రెండవఆయనకు నరసకవిగారి పేరు పెట్టేరు 
కాని, చేవ్రాలుతప్ప ఆయనకేమీ విద్య అంటిందికాదు. ఈయనకు మాత్రమే కాదు, ఈయన 


మా ముత్తాత 317 


సోదరులు తక్కిన యిద్దణికీకూడా ఈయనతోపాటే. అయినప్పటికీ తక్కిన యిద్దతినీ యేమీ 
అనక “మహా పండితుడి పేరు పెట్టినందుకేనా వీడు పండితుడు కావద్దా” అని కాబోలు, 
నరసకవిగారి పేరింటి కొమారుణ్ణి మా పినతండ్రిగారిని మా తాతగారు తజుచు తిడుతూ 
వుండేవారట. అయితే మా తండ్రుల విద్యాశూన్యతకు కారణం మాతాతగారే అనికూడా 
తెలుస్తుంది. అందజు కొడుకులనీకూడా చిన్నప్పటినుంచీ వ్యవసాయంలోనే పెట్టేరట. 
ఎవరేనా. “ఏమండీ! వెంకన్నగారూ! మీ అబ్బాయీలకు చదువేల చెప్పించ”రని అంటే. 
“మావాళ్లకి చదువెందుకు? నామాటలు నేర్చుకుంటే చాలదా” అని జవాబు చెప్పేవారట. 
నాకు నాలుగేళ్ల వయస్సులో వారు యెనభయ్యో పడిలో కాలంచేశారు. విగ్రహాన్నిమట్టుకు 
యెలుగుదునుగాని, ఆయన వాగ్గోరణి యెట్టిదో తెలిసికోదగ్గ జ్ఞానం నాకప్పటికిలేదు. 
పైగా యింకొకమాట అనేవారట. చదువుకుంటే వకళ్లని వెళ్లి మనంచూడాలి. వ్యవసాయం 
చేసుకుంటే మనలనే వచ్చి వకళ్లు చూస్తారనేవారట. అప్పటి మాటెట్లాగైనా, (బ్రహ్మణులకు 
వ్యవసాయం చేసుకుంటేనే బాగుంటుందనేకాలం యిపుడు వచ్చినట్టు తోస్తుంది. మా 
తాతగారికి, కొడుకులకు చదువు చెప్పించలేదనే అపకీర్తి వున్నది. నేను మాపిల్ల వాళ్లకు 
చిన్నప్పటినుంచీ విద్య చెప్పుతూ వున్నానాకున్నూ ఆకళంకుతప్పలేదు. యేమంటే నేను 
చెప్పే విద్య “అకారంతః పుంలింగో” యీ కాలంలో విద్యకాదు కనుక, నేనా కళంకానికి 
మా తాతగారితోపాటు గుటికాక తప్పిందికాదు. కానీ యీ మధ్య కొందటు యింగ్రీషులో 
కృషిచేసి కృతారులయికూడా నిరుద్యోగడిపార్టుమెంటుకు ప్రసిడెంటులైవున్నవారు నన్ను 
అభినందించడానికి మొదలుపెట్టేరు. ఆ కారణంచేత నేను కొంత సరిపెట్టుకో గల్లుచున్నాను. 
లేకపోతే యింగిలీషు చదివించలేదనే కారణంచేత నన్ను లోకులు యెంతగా నిందించేవారో 
చెప్పశక్యం గాదుగదా? 


అయితే (ప్రతి బ్రాహ్మణుడున్నూ “అకారాంతః పుంలింగో”కి సిద్ధపడితే బాగుంటుందని 
నా తాత్సర్యంకాదు. సిద్ధపడితే చెప్పేవారు లేరు. పూర్వకాలంలో ధర్మార్ధంగా ఈ విద్యలుచెప్పే 
గురువులుందేవారు. వారికి తిండిపెట్టేవారున్నూ వుండేవారు. వారందటూ యిప్పుడు 
గతించారు. నేషించినవారున్నా యేపట్నమో ఆశ్రయించారు, యెట్లోపొట్ట పోసుకుంటూ 
వున్నారు. సబ్బు కుంకుడుకాయలనూ, కిర్సనాయిలు ఆముదాన్నీ తొలగించినట్లే, పూర్వపు 
విద్యలను ఇంగ్లీషువచ్చి “తోసిరాజు” చేసింది. ఇంట్లోవున్న చదువు కనుక నేను నా 
కొడుకులకి చెప్పడానికి వీలిచ్చింది. ప్రతివారున్నూ ఈలా చేయడానికి వీలుండదుకదా. 
కాబట్టి లాభమున్నా లేకపోయినా ఇంగ్లీషే చదివితీరాలి. అది ద్రవ్యసాధ్యం. ఆర్థికస్థితి 
ప్రస్తుత మడుగనక్కరలేదు. ఇక ముందువారి కేవిద్యాకూడా లేకపోతుందేమో. బెరా! 
కాలగతి! “కొత్తసీరువచ్చి పాతనీరును కొట్టుకుపోయింది.” “హా సీతేకిం భవిష్యసి!” 


318 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ప్రకృతానికి వద్దాం. ఇంతవటికు నాపిల్లల్ని స్కూలుకెవళ్లనీ పంపనేలేదు. 
అక్షరాభ్యాసంతోటే రామశబ్దం మొదలుపెడుతూవున్నాను. రామశబ్బానికి కాకున్నా, 
అక్షరాలకేనా స్కూలు పనికిరాదా? బాగా ఆలోచిస్తే పనికిరాదు. పనికిరానేరాదు. ముమ్మాటికీ 
పనికిరాదు. కారణాలు వ్రాయమనకండి, నా మనవి చిత్తగించి మీరే అనుభవంలోకి 
తెచ్చుకోండి, “ఈమీప్రతిజ్ఞ యికముందు సాగుతుందా?” అంటారా? ఆలా అడగండి. 
రూల్సువస్తే, టీకాలతోపాటు దీనికిన్నీ తలవగ్గుతాను. శారదాబిల్లు రజస్వలావివాహానికి 
సిద్ధంచేయడంలేదూ? ఆలాగే ఇదీ అనుకోండి, తప్పో వొప్పో నాకున్న అభిప్రాయం వ్రాశాను. 
మా ముత్తాతగారి ముచ్చటలో ఈసోదెందుకు? ఎందుకా? ఆయన ఆత్మ సంతోషించడానికి, 


ఇక ఆయన పద్యాలు స్వల్పంగా వుదాహరించి యీ వ్యాసాన్ని ముగిస్తాను :- 


ఉ. డాలు కడానిమేను, మరుడాలునెదుర్కొనుంజూపు, చంద్రఖం 
డాలు నఖంబు, లేర్పుపగడాలు రదచ్చదకాంతు, లేన్లుతొం 
డాలు తొడల్‌, మదాళిజగదాలుకురుల్‌, నునుదమ్మికెంపుతం 
డాలు రదాళి, బర్నెబిరడాలు కుచాగ్రము లవ్వధూటికిన్‌. 


పద్యము యామినీపూర్ణతిలకలోనిదే. యెంతమృదువుగానున్నదో చూడండి. 
ఈయనధార యెంతో మృదువైనది. కాని సహజమైనధారను వదలికొని యితరుల 
ననుకరించడానికి మొదలుపెట్టేటప్పుడు మాత్రము యీ సొగసు పోగొట్టుకొంటాడు. 


ఈయన, లోగడ నుదాహరించిన యక్షగానరచనవల్లనే సంగీత ్రవిష్ణుడని 
తేలుతుంది. అయినా దాని కుపోద్భలకంగా యింకొకపద్యం వుదాహరిస్తాను. దీనివల్ల 
యీయనకు గానమున నెంతయభిమానమో తెలుసుకోవడానికి వీలవుతుంది. 


ఆ.వె. సరసులకును మోహసంపద లొదవించెం 
బూలుపూచెం దరులు, రాలు గరగె 
నేమిచెప్పవచ్చు నేలోకముననైన 
గానమునకు సాటి గానంగలదె? 


గానమందీయన, చెట్టుక్రింది ప్లీడరువంటివాడేకాని, “సంగీత కళా రహస్యనిధి' 
యైన వసుచరిత్ర కవివంటివాడు మాత్రం కాడు. యేమంటే భట్టుమూర్తి కాంభోజీరాగంతో 
నాయకురాలిని యేడిపిస్తే, మా ముత్తాతగారు కళ్యాణీరాగంతో యేడిపించారు. దీనిది 
ఆలోచిస్తే గాలిపాటపాడే వారేకాని, రహస్యజ్ఞులు కారని తోచకమానదు. కాంభోజివలె 
కళ్యాణికి కరుణరసమును టబ్రకటించు శక్తిలేదనుకుంటాను. అయిననూ యింకా దీన్ని 
గురించి గానవిద్యానిష్టాతులు ప్రష్టవ్యులు. 


మా ముత్తాత 319 


నాకు చేతనైనంతలో మా ముత్తాతగారి కవిత్వాన్ని గూర్చి వ్రాశాను. ఆయన 
యేమనుకుంటారో? 


తే.గీ. పుత్రవతిరీతి పృథుకసంభూతిసమయ 
గర్భనిర్భర వేదనావిర్భవంబు 
వంధ్యలెటుంగుట యెట్లు? కావ్యప్రయాస 
సుకవులకుంగాక తెలియనే? కుకవితతికి. అనిన్నీ 


“క్రవి చమత్కార గారవంబు” 


తే.గీ. మనసెజుంగునుగాక యెవ్వనితరంబు? 
పాటిదెల్పంగ నాత్మానుభవమురీతి 
కాన ధారా(ప్రకల్పనకౌశలముల 
ఫణితిందెలియుండి కవిసార్వభౌములార! అనిన్నీ. 


యామినీపూర్ణతిలకలో భవిష్యద్విమర్శకులనుగూర్చి వుటంకించియున్నారు. ఆయన 
యాత్మలో నన్నేమనుకొనునో! తోచింది వ్రాశాను. ఇప్పుడీలాటి వ్రాతలకేకాబోలు, “రిసర్చి” 
అనే టైటిల్సు వస్తున్నాయి. కాని దీన్ని దానివంటిదాన్నిగా చదువరులు భావింపరను 
కొంటాను. అది యింకా లోతుగా వుంటుంది. తుండూతుపాకీగూడా యెగిరిపోతూ 
వుంటుంది. దాని ధోరణిలో భారతాంధ్రీకరణం రాజరాజనరేంద్రుందిదే అయిపోతుందా 
కప్పుడు. కాబట్టి దానివంటిది యిది కాకూడదు. 


ఈయన రచించిన ప్రబంధరాజములలో మొదటిది యామినీ పూర్ణతిలక. రెండవది 
వెంకటేశ్వరవిలాసము. యిది తుట్టతుది దినములలో రచించినదగుటచేత దీని రచనయే 
ప్రొఢవిమర్శకు లగువారికి హృదయంగమంగా వుండవలసి వున్ననూ, పేరుమాత్రం 
యెక్కువగా మొదటిదానికే వచ్చింది. వేంకటేశ్వరవిలాసం రచించినట్లే నిన్న మొన్నటిదాకా 
లోకు లెజుగరు. వీరేశలింగంగారు మొదటిదాన్నేకాని రెండోదాని పేరెత్తనేలేదు. 
మొదటిదానిశైలి చూపినాను. రెండవదానిశైలికై కొన్ని వుదాహరిస్తాను. 


క, భాష్యంబు చెప్పి సకలమ 
నీష్యగ్రణు లెన్నంటబ్రౌఢి నేర్పెద నీకున్‌ 
దూష్యంబులేదు దీనను 
శిష్యా! ఆచెలియ జాడంజెపుమా మాకున్‌. 


320 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


తే.గీ. చెల్లబోదింక నీమాయ లెల్లందెలిసె 
గామిడంబులు మాని చక్కంగ మసలు 
వేగిరించుట పనిగాదు వినుము, చెంచు 
వారికట్టడి బలుపెద్దతీరుసుమ్మ. 

చ. తొకతొకమానినీసవతి దోకొనివచ్చినయప్పుడూరకుం 

డక యొకచాయం బెద్దగగలంబముం జేయవె? యవ్వ! యంతనుం 
డింకం గడు మంచిబుద్ధిగని నిక్కము నిన్‌బతిమాలుకొంట మ 
చ్చికదిరలాడకుంటె నను “సింగిహుళిక్కిది” యంచు నెంచుమి. 


తే. గీ. గామిడము సేసినాందవో కలిసికట్టు 
సేసినాండవా సామి! సెంచితయె నీకు 
నిచ్చకమె పల్కిపానంబు లిచ్చినిల్బం 
గాకయుండిన నీమాటగానవచ్చు. 


భిన్నభిన్న స్థలాలనుంచి ఉదాహరించిన పద్యాలవల్ల గ్రంథకర్త కవిత్వం చాలా 
ప్రసాదగుణవిశిష్టంగా వుంటుందనే కాకుండా జాతీయంగా కూడా వుంటుందని స్పష్టంగా 
తెలుస్తుంది. యమకానికేమి, చిత్రానికేమి, ఇంకా అనేక విధమైన త్రికమలకేమి, ఈయన 
పుట్టినిల్లే కనుక, ఆమోస్తరు పద్యా లుదాహరించి (గ్రంధం పెంచలేదు. 


కవిత్వం మావంశంలో ఈయన తరంలోనే పుట్టిందనుకోవడానికి వీలులేదుగాని, 
ప్రబంధరూపాన్ని తాల్చిందనిమాత్రం చెప్పక తప్పదు. ఈయనగద్యలో “కామకవిపుత్ర 
అని వ్రాసుకోవడంవల్లనూ, “అశ్వత్ణ నారాయణా” అనే మకుటంగల శతకం వకటీ 
ఈయనకు పూర్వమందే మావంశస్టులు వ్రాసినట్లు ప్రతీతి వుండడంచేతనూ, ఈయనకన్న 
పూర్వం కూడా మావంశమందు కవిత్వం అంతోయింతో వుందనుకోక తప్పదు. పైశతకాన్న 
గుతించి మాతాతగారితో ఆయన మేనత్తకూతురు చెపుతూ వుండడమే కాకుండా, భక్తితో 
ఆపె వొక రావిచెట్టుకూడావేసి పెంచింది. నిన్న మొన్నటిదాకా ఆరావిచెట్టు “అమ్మిరావిచెట్టు 
అనే పేరుతో వ్యవహరింపబడుతూ, జీవించివుండడం నేనున్నూ యెజుగుదును. ఆవిడపేరు 
అమ్మి కనుక ఆవిడ వేసిన చెట్టుకు ఆపేరు వచ్చింది. బహుశః ఆ శతకం నేను స్యూళో 
చదువుకొనే రోజుల్లో పెద్దక్లాసువాళ్ల దస్తరంపాటుతో నాదస్తరం పెంచడానికి చేసిన 
తెలివితక్కువ పనిలో నశించిందేమో? ఈ సంగతి లోగడ వుదాహరించే వున్నాను. 


నాకు పూర్వం చాలామంది మా వంశస్థులు కవులున్నారనే నమ్మికచేత నేను- 
“కవితారంభప్రియంభావుకంబై మావంశము వొల్చు” అని దేవీభాగవతంలో ట్రాయ 
సాహసించాను. నాతరంలో నాపినతండ్రి కొడుక్కూడా కవిత్వం చెప్పేవాడు. వట్టికవిత్వమే 


మా ముత్తాత 321 


కాకుండా దానికి తగ్గ పాండిత్యం కూడా అతనికి వుండేది. దేవీభాగవతంలో దశమస్కంధం 
అతడే తెలిగించాడు. అతడెక్కుడు పేరు ప్రతిష్టలు సంపాదించేవాడే కాని, అల్పాయుష్కుడై 
యిప్పటికి యిరువైయేండ్లనాడు ముప్పెయుండ్ల వయస్సులో స్వర్గస్టుడైనాడు. మంచిగాని, 
చెడ్డగాని వంశమం దున్నట్టయితే అది అనుశుతంగా వస్తుందన్నందుకు నేను వ్రాసిన 
సగట కొంత దృష్టాంతం కావచ్చును, తిరుపతిశాగస్తిగారి తరంలోతప్ప వారి వంశమందీ 
కవిత్వం వున్నట్టులేదు. మళ్లా తిరుపతి శాస్త్రి కొడుకు పెద్దవాడు కవి. పోనీ తండ్రి 
కవిగనుక అతనికది సంక్రమించిందనుకుంటే, అతని అన్నకొదుక్కూడా. కవి, దీన్నిబట్టి 
వంశంలో వుండనే అక్కర్తేదనిన్నీ తోస్తుంది. కొడుకులే అకృణలేదు. కవుల కూతుళ్లుకూడా 
కవిత్వం చెప్పడం కలదు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్తులవారి కొమార్తె యిందు కుదాహరణం. 
వాళ్లు అయినా కాకపోయినా, తండ్రికి మాత్రం తనవిద్య తన సంతానానికి రావాలి అనే 
కోరిక వుంటుంది. దాన్నిబట్టిసాధ్యమైనంతవజకు దాన్నే అభ్యసింప చేయాలని ప్రయత్నం 
తండ్రిచేస్తాడు. ఇప్పటికాలంలో మాత్రం లాభాపేక్షచే చాలా మంది తండ్రులు ఈ వుద్యమాన్ని 
వదలుకొన్నారు. ఇంకా నాబోటి చాదస్తులు ఈ వుద్యమంలోనే వున్నారు. 


నిన్నమొన్నటినుంచి నావంటి చాదస్తులనికూడా అభినందించేవారు రాజకీయ 
విద్యాభాస్యం చేసినవారిలో కనపడుతూన్నారు గాని, యింతకు ముందు మాత్రం అట్టివారు 
బొత్తిగా లేరు అని వ్రాసేవున్నాను. కాని ఆలాటి రోజులలోనే నేను (ఫ్రెంచి చదువుకుంటూ 
వుంటే, బెజవాడ బాపనయ్య నాయడుగారనే ఆయన మా తండ్రిగారిని పిలిచి “మీపూర్వులు 
కవీశ్వరులు, మీ అబ్బాయి కిదెందుకు? కులవిద్య చెప్పించండి, (కులవిద్యకు సాటిరావు 
గువ్వలచెన్నా)” అని ప్రోత్సాహపరచి శ్రీకానుకుర్తి భుజంగరావుపంతులువారివద్ద నన్ను 
వప్పగించారు. ఈ బాపనయ్య నాయడుగారు నామమాత్ర శూద్రులు. తేజస్సుచేతనేమి, 
తెల్వితేటలచేతనేమి, ఈయన కెంతటిమహారాజులున్నూ సాటికారు. ఈయన యానాం 
కాపురస్థులు. (ఫెంచిరాజ్యంలో ఈయన వుద్యోగధర్మంచేత ఏకచ్చత్రాధిపత్యం చేశారు. 
మిక్కిలి భగవద్భక్తులు. నేను భీష్ముణ్ణి చూడలేదుగాని, ఈయన విగ్రహం తలపులో 
పొడకట్టినప్పుడు భీష్ముడే యీలా అవతరించినట్లభిప్రాయపడతాను. నాకు కులవిద్య 
రావడానికి మా ముత్తాతగారి ప్రతిష్టతో పాటు ఈ నాయడుగారుకూడా కారణం గనుక 
కొంచెం కృతజ్ఞతను తెల్పడానికి కొన్ని పంక్తులు ఈయన్ని గుతించి యిక్కడ వ్రాశాను. 
మా పిల్లల్లో కూడా ఈ కవిత్వం అంతో యింతో వ్యాపించేటట్టు తోస్తుంది. దీనికంతకూ 
కారణం మా ముత్తాతగారే కనుక, ఆయనకు మాటి మాటికీ నమస్కరిస్తున్నాను. తరవాత 
పండితులవుతారో, కారో అది భగవదిచ్చగాని మోటుగా వుండే “శాస్త్రి” పేరే వుంచాను. 
భగవంతుడు వాళ్లను సర్వదా ఫలానా వంశస్థులనునట్లు అనుగ్రహించుగాక! 


శ రే xX 


నా గురుపరంపర 


అయిదోవత్సరం దాటకుండా నాకు అక్షరాభ్యాసం జరిగింది. అక్షరాభ్యాస గురువు 
మా తండ్రిగారికి అక్షరాభ్యాసం చేసిన ధనుకొండ వెంకన్నగారనే వృద్దులే. నేను మణునాడే 
బడికి వెల్లకపోవడంచేత అక్షరాభ్యాసానికి ద్వితీయవిఘ్నమే తటస్థించింది. ప్రతిరోజున్నూ 
ఆ బడికి సమీపంలోవున్న మాపెద్దమేనత్తగారింటికి మజ్జిగ పట్టుకెళ్లడం నామీదవుండేది. 
ఆ కారణంచేత బడిపిల్లలు అప్పుడప్పుడు నన్ను బలవంతంగా సాయంపట్టుకు తీసుకు 
వెళ్లడానికి ప్రయత్నించేవాళ్లు. కాని, ఆలాటి చిక్కులో వున్న నన్నుమా మేనత్తగారి కూతురు 
వచ్చి వాళ్లని పాజిదోలి తప్పించేది. ఈలా అయిదారునెలలు బడికి వెళ్లకుండానే గడిచి 
పోయాయి. అంతట్లో మా అమ్మగారి పెద్దమేనత్తగారు చనిపోయినట్లు కబురువచ్చింది. 
ఎప్పుడేనా వీథులో కర్మంచాలక బడిపంతులుగారు కనపడి, “యేమిరా బడికి రావడంలే” 
దంటే, “మాకు మైలవచ్చింది” అని చెప్పేవాణ్ణి. అది ఆయన మనస్సుకు నచ్చక, కారణం 
అడిగేవారు. నేను మా అమ్మ మేనత్తగారి సంగతి చెప్పేవాణ్ణ్డి. “వోరి! అలాగట్రా?” అని 
ఆయనలో ఆయన నవ్వుకొని వెళ్లేవారు. 


ఆ యీ వంకలతో చాలారోజులు గతించాయి. వ్యవసాయం తొందరచేత మా 
నాన్నగారు నా బడిసంగతి కనుక్కొనేవారేకారు. తుదకు యేడాదికో, యేణ్లర్థానికో బడికి 
వెళ్ళడం మొదలెట్టేను. గుంటవానమాలు ప్రాసియిచ్చారు. అప్పటికే పలకలు వచ్చాయిగాని, 
పూర్వపురకం బళ్లలో యింకా వాటిని వాడడంలేదు. ఓనమాలూ, అఆలూ, అయిదుబళ్ళూ, 
గుణింతం, పేర్లూ నాకు త్వరగానే వచ్చాయి. పుస్తకం పట్టించారు. “వాగీశాద్యా” వగయిరా 
బాల రామాయణం శ్లోకాలు వ్రాసియిచ్చారు. ఇంకా ఆశ్లోకాలు వప్పగించకుండానే నా 
చదువు లోకల్‌ఫండు స్కూలుకు మాటింది. యేమంటే : అంతకు పూర్వంనుంచిన్నీ అప్పటీ 
లోకల్‌ఫండు స్కూలు మాస్టరుగారు యేలేశ్వరపు శ్రీరాములుగారు మా తండ్రిగారిని నన్ను 
తమస్కూలుకు పంపించవలసినదని కనపడ్డప్పుడల్లా (ప్రేమతో అదుగుతుండేవారు. 
ఆ కారణంచేత లోకల్‌ఫండు స్కూలు విద్యార్థినిగా మాజడం తటస్థించింది. 
“కాకుదీర్థమిస్తేకా” వదలిపెట్టి “కకారా కారములు కా” లోకి చదువున్నూ మాటింది. 
కొత్తపద్ధతి అయినా నాకంత చిక్కుగా కనిపించలేదు. మొదటిరోజులోనే ఆమార్చు వంటికి 
పట్టింది. మాస్టరుగారికి నామీద అనుగ్రహం కలిగింది. మజునాడే ఫస్టుక్లాసులో చేర్చేరు. 


నా గురుపరంపర 323 


అప్పుడు ఆస్కూల్లో నాలుగుక్లాసులు వుండేవి. నాలుగోక్లాసు పిల్లలు ఇప్పటి 
మెట్రిక్యులేషన్‌ విద్యార్థులకు భాషలో నేమాత్రమున్నూ తీసిపోరు. కాని నా అదృష్టంవల్ల 
బ్రాహ్మణపిల్లవా డొకడు కొంచెం ముసలాగ్రబుద్ధి వుండేవాడు. అతన్నియేదో వర్ణక్రమం 
అడిగేరు మాష్టరుగారు. అతడు సరీగా చెప్పలేకపోయాడు. యేం తోచిందో; ఆ మాటకి 
వర్ణక్రమం నన్నడిగి చూచారు. నేను సరిగా చెప్పేను. దానితో మాస్టరుగారికి అనుగ్రహం 
మటింత హెచ్చింది. నిన్ను నేడే సెకండు క్లాసులో వా సమన్నారు. సెకండుక్షాసులో వున్నప్పుడు 
కూడా ఆవిద్యార్థిని అడిగిన వర్ణక్రమటప్రశ్న అతడు తప్పినప్పుడల్లా నన్ను అ అడుగుతుండేవారు. 
నేను చెబుతూండేవాడను. ఆలాచెప్పడంతో ఆ విద్యార్థికి సిగ్గురావాలని కాబోలు. నాకేం 
తెలుస్తుంది? అతనిచేత నాకు ప్రదక్షిణ నమస్మారాలుకూడా ' చేయిస్తూవుండేవారు. అది 
పొందడం నాకిష్టం లేకపోయినా, మాస్టరుగారి భయంవల్ల విధిలేక అనుభవించేవాణ్డి. 
అతడిప్పటికిన్నీ బాగానే వున్నాడు. నాకంటె నాలుగైదేళ్లు పెద్ద. 


ఈలా రొండోక్లాసు చదువు జరిగింది. అంతలో మూడోక్లాసు. ఈక్లాసులో నాకు 
తక్కినవి బాగానే వచ్చేవి గాని, లెక్కలుమాత్రంనట్టెవి. నాలుగోక్షాసు ప్రవేశించడంతోనే 
భిన్నపులెక్కలు అప్పటి స్కూళ్లల్లో చెప్పేఆచారం. ఈ లోపుగా వుండేలెక్కలన్నీ మూడో 
క్లాసుతోనే సమాప్తికావాలి. నాకు లెక్కలంటే అప్పటికీ, యిప్పటికీ కూడా సగమెబుకే. ఈ 
లెక్కల టయిము, ప్రతిరోజున్నూ మధ్యాహ్నం వచ్చేది. తబుచు త నెగబెట్టడంచేతనేమి, 
మాస్టరుగారు_ చదరంగమాడుకొంటూ యెప్పుడోగాని మధ్యాహ్నం స్కూలుకే 
రాకపోవడంచేతనేమి, చాలాభాగం నాకు లెక్కల గండం తపే ప్పెది. 


నా చిన్నతనంలో మా వూళ్లో చదరంగం విస్తారంగా వుండేది. ఈ యాటలో తబుచు 
వ్యసనం కలిగివుండడంచేత, లోకల్‌ ఫండువారిచ్చే జీతంకాక, వారి [గ్రామంలో వున్న బడి 
అనే అభిమానంచేత శ్రీ పిరాపురం జమీందార్లు అదనంగా యిచ్చే జీతం మా మాస్టరుగారికి 
యెవరో అర్జీ యిచ్చి ఆపుచేయించారు. అలా జరిగినప్పటికీ మా మాస్టరుగారు లక్ష్యం 
చేయనేలేదు. అప్పటి మాస్టర్లు తృణీకృత బ్రహ్మపురందరులు తజుచు బళ్లోకి రాకపోయినా 
అప్పటిమాస్టర్లు వచ్చిన నాలుగ్గడియలూ చెప్పే చదువువల్లనే పిల్లలు చక్కగా ప్యాసయేవారు. 
మా మేస్టరుగారు అంటే ఇప్పటి బోర్లు పల్లెటూరువారివంటివారు కారు. ఇప్పటి కాలంలో 
బి.యే.క్లాసుకుకూడా వారు పాఠం చెప్పదగ్గవారని నేననుకొంటాను. వారు స్వదస్తూరీతో 
వ్రాసుకొన్న నీతిచంద్రిక (చిన్నయసూరి గారిది) నాకు వారెప్పుడో అనుగ్రహం కలిగి 
యిచ్చారు. ఇప్పటికీ అది నా వద్ద నిల్వవుంది. అది చూచినప్పుడల్లా వారి విగ్రహం నాకు 
జ్ఞాపకం వస్తూ వుంటుంది. ఆ వాగ్గోరబీ, ఆ బ్రహ్మతేజస్సూ, ఆ సదాచారసంపత్తీ, 
ఇప్పుడెక్కడ చూడగలం? ఆ కాలం మా. ఆయన యేలేశ్వరోపాధ్యాయులుగారి 


324 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వంశంవారు. ఆ వంశంలో కల్లా ఆయనే తక్కువపండితులు. పెత్తండ్రిగారు వగయిరా 
మిక్కిలి పెద్ద పండితకోటిలోవారు. తక్కువవారు కనకనే స్మూలు మాస్టరీకి వచ్చారు. వారి 
పాండిత్యం తక్కువ మా అద్భష్టాని కారణమయింది. వారప్పుడప్పుడు తజుచుగా భారతమో, 
రామాయణమో పురాణమో చదువుతూండేవారు. చిన్నప్పటినుంచీ ధారణ శక్తి వుండడంవల్ల 
వారు చదివిన కథంతా కొన్ని చిన్నపద్యాల సహితం నాకు ధారణకు వచ్చేవి. పైగా వారు 
చదివే ధోరణి కూడా కొంత పట్టుబడేది. కాని పదిసంవత్సరాల లోపుసంగతి అవడంచేత 
వారు చదివే ధోరణి మాత్రం యిటీవల నాయందు నిలవలేదు. 


పదేండ్ల వయస్సులో నాచదువు (ఫైెంచిటవును యానాముకు మాటింది. అందుచేత 
కడియం మాస్టరుగారివద్ద మూడోక్షాసువజకే చదువున్నూ పల్లెటూరు ఆటలు, గోళీకాయలు, 
గుట్టాటా, ఒకమాదిరి కోతికొమ్మచ్చీ, బంతీ, ఈ ఆటలున్నూ కొంచెం చుట్టకాల్చడమున్నూ 
మాత్రమే కడియంలో నాకు తటస్థపడ్డాయి. తుట్టతుది దురభ్యాసానికి కారణం యింట్లో 
విస్తరించి పుగాకుండడమే. అట్లా వుంచడానికి హేతువు మా తండ్రిగారి అమాయికత్వం. 
ఒకరైతు ఒక గృహస్తు దగ్గజ అరవైరూపాయీలు బుణం పుచ్చుకొంటున్నాడు, 
ఆ యిచ్చేటప్పుడు మా తండ్రిగారు అక్కడ వున్నారు. బుణదాత “యేమండీ, కామయ్యగారూ, 
యితనికిస్తున్నాను, యివ్వవచ్చునుగదా?” అన్నారట. “అభ్యంతరమేమి” అని తల వూపేరట. 
ఈ మాత్రం తల వూపినందుచేత ఆ కాపువల్ల వసూలు కాని ఆ బుణము మా తండ్రిగారు 
వారికి తీర్చారు. దానికై కృతజ్ఞత చూపుతూ ఆ రైతు తనంతటతాను రెండుపుట్ల పొగాకున్నూ 
రెండుకాళ్ల లేత దుక్కి గిత్తలున్నూ మా యింటికితోలిపెట్టేడు. ఆ కాలం యేలాంటికాలమో 
చూడండి. ఆ పొగాకు ఇప్పటి రోజుల్లో రెండువందలకు తక్కువ ఖరీదుండదు. ఆ యెడ్లు 
నాలుగున్నూ ఈ రోజుల్లో నూటేనా చేయకపోవు. ఇదంతా కోర్టుద్వారా జరిగిందికాదు. 
గ్రామంలోనే. తమంతట తమకు తోచిచేసిన పనేగాని, వక తగవరీ గిగవరీ చెపితే చేసిన 
పనిన్నీకాదు. ఆ పొగాకు మా యింట్లో వుండడంచేత, ఆయా పదార్థాలు కొనడానికి 
చేతికి వచ్చినంత మా అమ్మగారు వాళ్లవాళ్లకి యిస్తూవుండేవారు. నేనున్నూ స్మూలుపిల్లల 
సహవాస దోషంవల్ల వాళ్లసహితంగా పొగాకును వాడుకోవడం తటస్థించింది. ఒకనాడు 
మా అమ్మగారు కనిపెట్టి మందలించారు. అంతతో అది ఆగిపోయినట్లయింది. కాని 


పూర్తిగా ఆగిందనడానికి వల్లకాదు. ఇటీవల కొన్ని యేళ్లకు కావ్యాలు చదవడం ఆరంభించాక 
పూర్తిగా ఆగింది. 


యానాంలో (ఫెంచి స్కూల్లో (ప్రవేశించాను. ఇప్పటి ఇంగ్రీషు స్కూళ్లలోవలెనే ఆ 


స్కూల్లో తెలుక్కంత ప్రాధాన్యంలేదు. సాతాని జియ్యన్నగారు తెలుగుమాస్టరు. ఫర్మా, విజే 
అను యిద్దజు దొజలు (ఫ్రెంచి మాస్టర్లు. ఫర్మా హెడ్మాస్టరు. విజేగారు నాకు గురువు. 


నా గురుపరంపర 325 


చాలా దయాశాలి. ఇంగ్లీషులో త, ద లోనగు కొన్ని వర్ణములవలెనే, ఫెంచిలో ట, డ 
లోనగు కొన్ని వర్ణములు పలకవు. నన్ను ఆ మేస్టరు గారు “సెలపిల యెంకతసలం” అని 
పిల్చేవారు. ఆ బడిలో పిల్లలు జీతమివ్వనక్కరలేదు. పుస్తకాలు వారే యిచ్చేవారు. పైగా 
యెక్కువ తెలివితేటలుంటే ప్రజంట్లు కూడా యిచ్చేవారు. మాలా - మాదిగా అందటూ 
వుండేవారు గాని, యెవళ్లబెంచీ వాళ్లదే. ఒక హాల్లో మాత్రం కూర్చోవడం తప్పదు. 
వారానికి రెండు రోజులు పూర్తిసెలవు. కాని వరుసగా మాత్రం కాదు. గురువారమున్నూ 
ఆదివారమున్నూ పిల్లలుచేసిన తప్పేదైనా వుంటే వారాని కొకమాటు శిక్షించడం. దానిపేరు 
“పటుసారి” అనేవారు. డ్రాయరుమీద పడుక్కోబెట్టి తప్పునుబట్టి బెత్తంతో కొన్ని దెబ్బలు 
కొట్టడం. 


ఆస్కూల్లో అయిదాటు మాసాలకన్న యెొక్కువరోజులు చదివినట్లు జ్ఞాపకంలేదు. 
“అల్ఫాబెత్తు” అనే మొదటి పుస్తకంలో కొంత అయింది కాబోలును. తెలుగు కడియంలో 
వచ్చిందెంతో అంతేకాని వృద్ధికాలెదు. అంతలో భగవదనుగ్రహంవల్ల, ఆ ప్రభుత్వం రిపబ్లికు 
ప్రభుత్వం కనుక, మాలమాదిగలనుకూడ అందటితో కలిసి కూర్చోనివ్వాలి అనే రూలు 
ప్యాసయింది. దానితో అన్ని వర్ణాలపిల్లలూ మానేశారు. నేను మాత్రం కొలదిమంది 
పిల్లలతో ఆ అవకాశంలో ఆ వూరికి సమీపంలోవున్న ఇంగ్లీషు గ్రామం నీలపల్లెలో 
లోకల్‌ఫండు స్కూల్లో ప్రవేశించాను. పిల్లలంతా మానుకోవడంచేత మళ్లా (ఫ్రెంచి స్కూల్లో 
ఆ రూలు తీసివేశారు. తీసివేసినా తక్కినవాళ్లు ప్రవేశించారు గాని, నేనున్నూ 
మటికొందలున్నూ ప్రవేశించలేదు. 


ఆ నీలపల్లె స్కూల్లో ముగ్గురు మాస్టర్లూ సుమారు అయిదాటువందల పిల్లలూ 
వుండేవారు. నాలుగో క్లాసులో అజవై, డెబ్బై మంది వుండేవాళ్లం. ఆజువేల నియోగులు 
చేమర్తి వేంకటాచలంగారు హెడ్య్మాస్టరు. శేషయ్య వ్యాకరణం, హిందూదేశ చరిత్ర, 
సుభాధార ప్రకాశిక, విభక్తి చంద్రిక, శబ్దలక్షణం, ఇత్యాదులు పార్యపుస్తకాలు, శేషయ్య 
వ్యాకరణం ఇప్పుడెక్కడా కనపడడంలేదు. అది వెంకయ్య వ్యాకరణానికి బదులుగా 
బయలుదేరింది. వీరభద్రపళ్లేనికి హనుమత్సళ్లెం వంటిది. శేషయ్య అనే ఆయన ద్రాశారని 
తోస్తుంది. వెంకయ్య వ్యాకరణం మాత్రం వెంకయ్య అచ్చువేయించింది గాని 
రచించిందికాదు. అయితే ఆయనపేరుతో వ్యవహరించబడడం “పుణ్రెర్యశో లభ్యతే” అన్న 
అభియుక్తోక్తి కుదాహరణం అనుకోవాలి. నన్నయభట్టీయ సూత్రాలకు బాలసరస్వతి వ్రాసిన 
టీకను విడదీసి తాడినాడ వెంకయ్యగారు అచ్చువేయించినారు. ఇప్పటికిన్నీ అది ఆ పేరుతోనే 
వ్యవహరింపబడుతూ వుంది. ఇట్లాగే హైదరాబాదులో హుసేనుసాగరం అనే చెబువొకటి 
వుంది. అదికూడా హుసేను తవ్వించింది కాదు. అతడొక నవుకరు. ఆ చెబువు తవ్వించే 


326 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


రోజుల్లో ఆ పనిలో కాస్త పెద్దగా వుండి వుండును. ఈ యప్రస్తుతప్రశంస శేషయ్య 
వ్యాకరణంమీద వచ్చింది. ఆ వ్యాకరణంలో “తటం, ఎతటం” అంటూ రెండు సంజ్ఞలు 
వుండేవి. వాట్ల అర్ధం అప్పుడు తెలియలేదు సరిగదా. ఇప్పటికీ తెలియనేలేదు. పుస్తకం 
కనపడితే ఇప్పుడు తెలుస్తుందేమో కాని అది దొరకడం మానేసి చాలా వత్సరాలయింది. 


ఈ మోస్తరు పుస్తకాలతో నీలపల్లెలో “లోవరుఫోర్తు” అనే పరీక్ష యిచ్చి సర్టిఫికెట్టు 
పుచ్చుకొన్నాను. సర్టిఫికెట్టు యివ్వడం ఇన స్పెక్టరుగారే. అప్పుడు యిన స్పెక్టరు జిల్లాకు 
వక్కరుగా వుండేవారు. వారి పేరు క్రోవి దక్షిణామూర్తి శాస్తులుగారు. జిల్లాకూడా ఇప్పటి 
కృష్ణలో చాలాభాగం తూర్చుగోదావరిలోనే వుండేది. ఇన స్పెక్టరుగారు సవారీ బోయీలతో 
వచ్చేవారు. నేను ప్యాసైన లోవర్‌ఫోర్తుప్యాసై సెతే స్కూలు మాస్టరీ చులాగ్గా యిచ్చేవారు. 
ఇదికూడా ప్యాసుకాకుండా యెంతోమంది మాస్టరీపని సంపాదించినవాళ్లు ఆ రోజుల్లో 
వుండేవారు. యిన స్పెక్టరుగారి అనుగ్రహం సంపాదినే స్తేచాలు, ఆ రోజులవి. ఈ రోజులను 
గూర్చి యెజుగనివారు లేరు గాన విస్తరింపనక్కజలేదు. ఆ నీలపల్లెలో చదివేటప్పుడు 
మమ్మల్ని పొరుగూరువాళ్లమనే కారణంచేత మధ్యాహ్నమున్నూ, సాయంకాలమున్నూ 
సుమారు వక గంట ముందుగా వదలిపెట్టేవారు. ఆ టయిములో మేము త్రోవలోవున్న 
శీతాఫలపుతోటల్లోనూ, జామతోటల్లోనూ యథేచ్చగా కాలక్షేపం చేసేవాళ్లం. 


ఈరీతిగా నీలపల్లె చదువు ముగిసింది. తరువాత యానాంలోనే మాకు దగ్గబిచుట్టాలు 
చక్రవర్తుల బాపయ్యగారి బడిలో ప్రవేశించాను. ఈయనకు అంతో యింతో (ఫైంచి, 
ఇంగ్లీషుకూడా వచ్చును. తెలుగులో మంచిసమర్హులు. కొంతజ్ఞానం ఈబళ్లో కలిగింది. 
ఈ బళ్లో చదివే రోజుల్లోనే కాగితపు అట్టలతో తోలుబొమ్మలుచేసి, నేనున్నూ ఇంకొక 
సాతానుల పిల్లవాడున్నూ తొలుబొమ్మలాటాడించడం మొదలు పెట్టేటప్పటికి ఈ సంగతి 
శ్రీ మన్యం మహాలక్ష క్ష్మమ్మ జమీందారుగారికి తెలిసి మమ్మల్ని పిలిపించి ఆడించారు. 
ఏదోకొంచెం సమ్మానం కూడా చేసినట్టు జ్ఞాపకం. బాపయ్యగారిబళ్లో వకరోజున డిక్టేషన్‌ 
వ్రాయడంలో కామాలో, పులుష్టాపులో పెట్టడం పొరబడ్డది. ఆయన దానికి కోప్పడ్డారు. 
ఆ మజునాడు ఏమితోచిందో యిప్పుడు జ్ఞాపకం లేదుగాని, ప్రతీ అక్షరానికీ, కామా, 
లేదా, పులుస్థాపు - యిల్లా వుంచాను. దానిమీద పూర్తిగా మందలింపు తగిలింది. 


ఈ పైన కాపులపాలెంలో శ్రీ భుజంగరావుపంతులవారిదగ్గజ రఘువంశం చదవడం, 
ఈ చదివేరోజుల్లో వక వైష్టవునివద్ద సంగీతం గాలిపాట అంతోయింతో నేర్చుకోవడం, 
ఈయన యింటిపేరు పురాణంవారు. పేరు నరసింహాచార్యులు. ఈయన నాకు రఘువంశం 
చదవటంలో సహాధ్యాయి. ఈయన వుపదేశాన్ని బట్టినేను ఆ రోజుల్లో వైష్ణవమతస్టుడుగా 
వుండేవాణ్ణి. పైకి ఆ మతచిహ్నాలు ధరించకపోయినా శివుడంటే ద్వేషంగా వుండేవాడ్డీ 


నా గురుపరంపర 327 


శివాలయంలోకి వెళ్లినా, ప్రసాదం పుచ్చుకొన్నాా దాన్ని మాత్రం తినేవాణ్సిగాను. 
ఈ మతంబాధ క్రమంగా మాటింది కాని కొన్నాళ్లు మాత్రం చాల పట్టుదలగా వుండేవాణ్లి. 
ఆయన నాకు వుపదేశించిన వుపదేశమేనా అంత విస్తారమేమీలేదు. ఇద్దటిని ఆశ్రయించడం 
వల్ల యేమీ లాభం వుండదు, వారు రక్షిస్తారని వీరు వూరుకొంటారు. వీరు రక్షిస్తారని 
వారూరకొంటారు, తుదకు భక్తుడు వ్యర్షుడైపోతాడు అని చెప్పేవాడు. ఆయన సహాధ్యాయిగా 
వున్నది స్వల్పకాలంమాత్రమే గురుత్వంవల్ల నైతేనేమి, సహపాఠిత్వంవల్ల నైతేనేమి, నాకు 
ముక్కుపొడుం పీల్చడం అభ్యాసమయింది. అది యిప్పటిదాకా నిల్చివుంది. ఇంకనూ 
వుండేటట్టేవుంది. 


ఈ రోజుల్లోనే నేను నృసింహదేవర సుబ్బారాయుడుగారివల్ల కాపీ పెట్టించుకొని 
దస్తూరీ కొంత బాగుచేసుకొన్నాను. ఈయన దస్తూరీ చాలామంచిది. ఈయన భార్యయున్నూ, 
మా తల్లిగారున్నూ పినతండ్రి పెత్తండ్రి బిడ్డలు. ఈయన అత్తవారి గ్రామం యానామే 
కనుక తలుచు వస్తూండేవారు. ఆ సమయంలో నా కీ వుపకారం జరిగింది. ఈ రఘువంశం 
చదివే రోజుల్లోనే కుమ్మరి కామయ్య అనే మార్దంగికునివద్ద కొంచెం మద్దెలవరసలు 
చెప్పుకొన్నాను. సేవమోళాపాటకులున్నూ శ్రుత పాండిత్య పౌరాణికులున్నూ అయిన 
ముక్కామల జోగయ్యగారివద్ద నీలపల్లెవెళ్లి స్వరాలుకూడా మొదలెట్టేనుగాని, యీ రెండున్నూ 
కొన్ని రోజుల్లోనే ఆగిపోయినాయి. ఈ జోగయ్యగారు తజచుగా దేవతా కార్యాలూ, 
సంతర్ప్చణలూ జరిగిస్తూ జీవితం గడపిన పుణ్యపురుషులు. యీయన్ని గుణించి వ్రాస్తే 
చాలా వ్రాయాలి. ఆ రోజుల్లోనే కొంచెం కుస్తీ వగయిరాలల్లోకూడా కొంతకృషి జరిగింది. 
పేకాట చెప్పనే అక్కజలేదు. వున్న స్నేహితులందజూ ఆటలకు సంబంధించినవాళ్లే అయినా, 
యేనాల్లు రోజులకో కాపులపాలెం రఘువంశ పారానికి తప్పకుండా వెళ్లేవాణ్డి. 
ఆ గురువుగారు, వెళ్లినప్పుడు పాఠం చెప్పడమేగాని, నిన్న వచ్చేవు కావేమని యెప్పుడూ 
అడిగేవారే కారు. వారిది నవాబుచూపు. సదాచారసంపత్తిలో ఏ విధమైన లోపమున్నూ 
లేదుగాని, వారికి కొంచెము మాదుం అభ్యాసం. ఆ మాదుంలో గంజాయి కొంచెం 
పడుతుంది. ఆ కారణంచే నవాబుచూపుగా వుండేవారు. వారువైదిక పండితుల 
వంటివారుకారు. ఆగర్భశ్రీమంతులు, ప్రతివత్సరమూ అయిదారు వేలరూపాయీలు 
ఆరోజులలో రాబడికలవారు. రాత్రి తెల్లవార్లూ విద్యా గోష్టితో మేలుకోవడము, అప్పుడు 
పరుండి పగలు పదకొండు రమారమీని మేల్కోడం. అప్పుడు దేవతార్చన బ్రాహ్మడు 
దేవతార్చన చేశాక వీరు స్నానాదికృత్యాలు జరిగేక సాలగ్రామతీర్ధం పుచ్చుకొని 
భోంచేసేవారు. చదువే కాకుండా నా భోజనం కూడా చాలారోజులు వీరింట్లోనే. పంతుల 
వారిభార్య పంతులవారికన్నా నన్ను పుత్రప్రేమగా చూసేవారు. 


328 కధలు - గాఢలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఆరోజుల్లోనే ముకృవిల్లి జగ్గన్నదీక్షితులుగారి వద్ద సంధ్యావందనపు తప్పులూ, 
అపస్వరాలూ దిద్దించుకొన్నాను. వీరిది గోదావరితీరం కోరుమ్‌ల్లి కాపురం. మన్యంవారి 
సంస్థానంలో జపతపాలకై అప్పుడప్పుడు వస్తూవుందేవారు. మన్యంవారి పురోహితులు 
గాడేపల్లి సుబ్బావధాన్లుగారు కాపులపాలెంలోనే వుండేవారు. కాబట్టి, వీరు వారింటిలో 
మకాంగా వుండేవారు. ఆ కారణంచేత ఆ వూరు వెళ్లినప్పుడు వీరి శుశ్రూష నాకు 
లభించేది. గాడేపల్లి సుబ్బావధాన్లుగారి కుమాళ్లు వెంకటరామయ్యగారి వద్దనూ, మర్ల 
జోగయ్యగారి వద్దనూ అద్దరి మురుమళ్ల కొత్తపల్లి కాపురస్తులు వుపష్పులూరి రామజోగన్న 
సిద్ధాంతిగారి వద్దనున్నూ యేవకటి రెండు శ్లోకాలో చదివికొన్నట్టు జ్ఞాపకంగాని, యేమైననూ 
రఘువంశ గురుత్వం సర్వమున్నూ కానుకుర్తి భుజంగరావు పంతులవారి ప్రసాదమే. 
చిన్నప్పుడు పడుగులో సంధ్యావందనం చెప్పుకున్నప్పటికీ ప్రతీపూటా సరిగా 
వార్చకపోవడంచేత మరచిన చోట్లున్నూ స్వరదోషాలున్నూ చాలాభాగం జగ్గన్నదీక్షితులవారి 
శుశ్రూష పోగొట్టింది. శేషమేమేనా వుంటే అది యిటీవల ప్రధాన గురువు బ్రహ్మయ్య 
శా(స్తులవారి పాఠశాలలో శ్రీ గోరుగంతు శ్రీరామావధాన్లుగారివద్ద వేదంచెప్పుకునేటప్పుడు 
పోయివుండాలి. ఇంకా మిగిలితే ఇవి యిప్పటికిన్నీ మిగులే. ఈ సంధ్యావందనం విషయం 
నాబోట్లలెక్కేమి? పెద్ద పెద్ద వేదపండితులలో కూడా నూటికి తొంబది మందికీ చిక్కున్నదే. 


కారణం నోరు నలగనప్పుడు చెప్పుకోవడమే. వేదంలో యేపన్నాలో కొన్నాళ్లు సంత 
చెప్పుకుంటేనే గాని నోరు నలగదు. 


ఈ రఘువంశం చదివేరోజుల్లోనే యింజరంలో రామడుగుల వేంకట 
సుబ్బరాయావధాన్లుగారి శిష్యులలోచేరి జంద్యాలవడుకుతోపాటు కొన్ని పరాయాతప్పన్నాలు 
సంతచెప్పుకొన్నాను. కాని జంద్యాల వడుకు మాత్రం నేర్చుకొన్నట్టయింది. కొంచెం 
నోరున్నూ నలిగింది. కాని ఆ పన్నాలు పూర్తికాలేదు. ఆ జంద్యాల వడుకునుగూర్చి 
కొంతనవ్రాస్తాను. గురువుగారు సంతచెపుతూ పత్తివిడదీసి పింజెలుచేసి శిష్యులకి యిస్తూ 
వుంటారు. శిష్యులు చేతితోవడుకుతూ నోటితో సంత చెప్పుకుంటూ వుంటారు. అధమం 
వొక్కొక్క శిష్యుడు రోజు వక్కంటికి అర్ధణానూలేనా వడుకుతాడు. నెల వక్కంటికి 
రూపాయిజీతం యిచ్చినట్లవుతుంది. ఈలాంటి శిష్యులూ, ఆలాంటి గురువులూ మా 
విద్యార్ధి దశనాటికింకా వుండేవారు. యిప్పుడున్నట్టు తోచదు. చదువంటే యెంతో తేలికగా 
అప్పుడు వుండేది. యిప్పుడు వేలకొలది కొన్నిటికీ, లక్షలకొలది కొన్నిటికీ పెట్టుబడి పెట్టీ 
పాఠశాలలు స్థాపిస్తూ వుంటారు. విద్య అంతకన్నబాగా జరుగుతూన్నట్టు కనపడదు. 
దానికీ దీనికీ యెంతభేదం ఉందో చూడండి. అన్నిటిమాటా అలా వుంచుదాం. ఈ జంద్యాల 
వడుకు పాఠశాలలు మన గాంధీగారు చూస్తే వుబ్చితబ్బిబ్పైపోతారు. ఈ రీతిని మాకు 


నా గురుపరంపర 829 


గురుత్వం చేసిన అవధాన్లుగారు ఆ గ్రామం పైమీద బట్టతో మాత్రం వచ్చినవారైనా ఆ 
వూళ్లో వుందే సంపన్నులలో వకరై యిప్పుడు పుత్రపొత్రసంపత్తుతో తులదూగుచూ 
యజ్ఞయాగాదులు చేసిన కర్మిష్ణులై చయనం చేసేకుతూహలంతో వున్నారు. రమారమీ 
యెనఖై యేండ్ల వయస్సులో నలభై యేండ్ల వయస్సులో వున్నట్లుంటారు. వీరి పేరుగల 
వీరి మనుమడికే నేను చి॥ సౌ॥ మా రెండోపిల్ల నిచ్చివివాహం చేశాను. ఆ కుట్బవాడే ఆ 
మధ్యను షష్టిపూర్తి సభలో ఘనపనస చెప్పినవాడు. ఇప్పుడు పదకొండేండ్ల వయస్సులో 
నున్నాడు. ఆ అవధాన్లగారే కాదు, ఈయన పెద్దకొడుక్కూడా యజ్ఞం చేశాడు. నేనైతే 
కర్మిష్టిని కానుగాని, కర్మిష్టులను చూస్తే నాకు చాలా సంతోషం. అందుచేత ఇక్కడ కొన్నిపంక్తు 
లెక్కువగా వ్రాశాను. పశుహింసలేకుండా ఈ కర్శిష్టులు యజ్ఞాదికర్మలు జరిగిస్తే మణీ 
సంతోషిస్తాను. కాని నా మాట వారు వినరు. ఏమన్నా అంటే, “వచనాత్ష్రవృత్తిః 
వచానాన్నివృత్తిః” అని చదువుతారు. దేవీభాగవతంలో బుషులు పశుహింసలేని యజ్ఞాలే 
చేశామని చెప్పుకొన్నారు. వారికి పైవాక్యాలు తెలుసునో లేదో! 


ప్రకృతానికి వద్దాం. ఇతరవిద్య లప్రధానంగా, కావ్యాలు ప్రధానంగా, యేలాగైతేనేమి 
రెండేండ్లలో మూడుసర్లలు రఘువంశం చదవడం అయింది. కాని వల్లించుకోవడానికి 
మాత్రం అవకాశం వుండేదికాదు. ఆ వూరినుంచి వచ్చేటప్పుడు తోవలో గురువుగారు 
చెప్పిన పాఠం చదువుకోవలసిందేకాని, ఇంటికి వచ్చాక తీరుబడి వుండేదికాదు. (తోవలోకి 
యెదురుగుండా స్నేహితులు వచ్చేవారు. ఇక చదువెక్కడ? ఆటలే ఆటలు, మేమే మేము. 
రఘువంశపు చదువిలా దాటింది. అంతలో యానాం గ్రామంలో నేమి, నీలపల్లె, తాళ్లరేవు, 
కోరంగి మొదలైన ఆ ఉప్పుటేటి ప్రాంతం గ్రామాల్లోనేమి, సర్వసాధారణంగా వుండే 
బోదకాలు వగైరా వ్యాధులలో వకటయిన “వరిబీజం” అనే వ్యాధి నా భవిష్యదభివృద్ధికి 
సూచకమై అంకురించింది. ఏవో కొన్ని వైద్యాలు చేసినప్పటికీ గుణం కనపడిందికాదు, 
గ్రామంవదిలేస్తే తప్పక కుదురుతుందని తోచి యానాముకు సుమారు నాలుగైదు మైళ్లలోవున్న 
పిల్లంక చదువుకోవడానికి మకాంగా ఏర్పజచుకొన్నాను. కాని, నదీపాత మయిన 
కారణంచేత ఆ (గ్రామం పునస్సృష్టమైన కారణంచేత ఇళ్లు దూరదూరంగా పొలాల్లో 
వుండేవి. చిన్నతనం గనక రాత్రి ఆయాచోట్లకు వారాలకి వెళ్లలేక ఆ వూరుకూడా 
వదులుకోవలసి వచ్చింది. 


తరువాత అల్లంరాజు సుబ్రహ్మణ్యకవిగారితో చదువుకోవడానికి మా వూరునుంచి 
యింట్లో చెప్పకుండా చే(బ్రోలుకు బయలుదేరి వెళ్లేనుగాని, త్రోవలో కాకినాడలో 
చదువుకొమ్మని చెప్పి ఆయన ఆ వూళ్లో దిగబెట్టి వెళ్లిపోయారు. ఆ వూళ్లో కల్లూరి గణపతి 
శాస్తులవారు పాఠం చెపుతామన్నారుగాని, వారాలు కుదరటం తటస్థించిందికాదు. అప్పుడు 


330 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అంతకు మున్ను వక నెల్లాళ్లనాడు మా మేనత్తకూతురు వివాహానికి కాటవరం గ్రామం 
వెళ్లినప్పుడు ఆ గ్రామవాస్తవ్యులు శ్రీపాద కృష్ణమూర్తి శాస్తులుగారు సుమారు నాకన్న 
రెండుమూడేండ్లు పెద్దవారు నిర్వాజమైన (ప్రేమతో, అబ్బాయీ, నీవీవూరువస్తే నీకు చదువు 
చెపుతానని చెప్పివుండడంచేత, కాకినాడనుంచి కాటవరానికి మకాం యెత్తేశాను. మేనత్తగారి 
వూరవడంచేతనేమి, గురువుగారి (పేమాతిశయంచేతనేమి ఆవూరునాకు పొరుగూ 
రనిపించనేలేదు. కాటవరం వెళ్లేటప్పటికి నాకు కుమారసంభవంలో మొదటిసర్గలో 
యేనాలుగైదు శ్లోకాలో పిల్లంక అనంతాచార్యులవారివద్ద అయినాయి. తెలుగులో స్ఫూల్లో 
చదివినది తప్ప ఇతరమేమీ రాదుగాని, జావళీలూ, భజనకీర్తనలూ, కొన్ని తరంగాలూ, 
కొంచెం అధ్యాత్మకీర్తనలూ, మువ్వగోపాలపదాలూ ఈ సరుకుమాత్రం కొంత 
విస్తరించివుందేది. ఏదో కొంచెం పదకవిత్వంకూడా కంగాబంగాగా అల్లేవాణ్సి. ఏదో 
చిన్నతనంచేత చెపితే అందులో తమకు సంబంధించిన దూషణ వుందని రఘువంశం 
చదివేరోజుల్లోనే నామీద వకరు కేసుకూడా పెట్టేరు. విచారణకర్త, (ఫెంచిదొర “వీడు 
పోయట్‌ అంటే నేను వప్పుకోను,” అని కేసుకొట్టేశాడు. కృష్ణమూర్తిశాస్తులుగారివద్ద 
కుమారసంభవంలో వకటి, మూడు, అయిదు సర్గలు చాలవబికున్నూ, మేఘసందేశంలో 
పూర్వభాగంలో కొంతవజకున్నూ చదవడమే కాకుండా, వారున్నూ వారి సహాధ్యాయులు 
మధిర సుబ్బన్నదీక్షితులు గారున్నూూ లక్షణావిషయాలు చర్చించుకొనేటప్పుడు వినడంవల్ల 
కొంచెం లక్షణజ్ఞానంకూడా సంపాదించుకొన్నట్టయింది. పైగా చదరంగం నడకలేకాకుండా 
కొంత వజణకా ఆటలోకూడా (ప్రవేశం వారే కలిగించారు. అంతతో ఆవూరు చదువుకు 
విఘ్నంవచ్చింది. 


ఆపైని కాజులూరు విద్యార్థిత్వం. ఆ వూళ్లో మేఘసందేశ పూర్వభాగంలో తరవాయి 
మాత్రం జరిగింది. చదరంగంలో కొంత పాండిత్యం అతిశయించింది. సులక్షణసారం 
స్వయంగానే చూచుకొని కవిత్వం పద్యాల్లో చెప్పడంకూడా ఆవూళ్లోనే మొదలు పెట్టాను. 
ఆ వూళ్లో గురువులు ముగ్గురు : రేగిళ్ల కామశాస్తులుగారు, పప్పు సోమయ్యగారు, పప్పు 
సోమనాథశాస్తులుగారు. వీరెవరున్నూ కవులుగారు. మొదటి గురువు భుజంగరావు 
పంతులుగారు గ్రంథాలేమీ వ్రాయలేదు గాని, వారు మాత్రం కవులే. తరువాత కాటవరంలో 
శుశ్రూషింపబడ్డ గురువులున్నూ కవులే. వారివారివద్ద నేను కవిత్వానికి సంబంధించిన 
కృషి చేయలేదు. ఏదో తోచినట్టు అల్లడానికి మొదలు పెట్టేనన్నదే ముఖ్యాంశం. అందుచేత 
లక్షణంలో యెన్నో సంశయాలు కలుగుతూవుండేవి. యెవరేనా తటస్టించినప్పుడు 
కనుక్కుంటూ వుండేవాణ్ణి. కాజూలూరులో ఒక విశేషం. వారాలు యెంతో గౌరవంగా 
యిచ్చేవారు. వున్నచోటికి వచ్చి పిల్చేవారు కూడాను. 


నా గురుపరంపర 331 


ఈలావుండగానే కాశీ ప్రయాణం. ఆ ప్రయాణం విశాఖపట్నంతోనే సమాప్తమై 
వెనక్కి వచ్చి చామర్లకోటలో (ప్రతివాది భయంకరం రాఘవాచార్యులుగారి సన్నిధిని 
చదువుకోవడం, అక్కడనుంచి మళ్లా స్వగ్రామంవచ్చి కొలదికాలం పిల్లంకకూ, 
పల్లెపాలెముకూ వెళుతూ చామర్లకోటలో చదివిన లఘుకౌముది తరవాయిన్స్నీ భారవి 
తరవాయిన్నీ అనంతాచార్యులుగారి యొద్దనున్నూ మధునాపంతుల సూరయ్యగారివద్ద 
నున్నూ చదవడం వగైరాలు కొంత తపిసీలుగా జాతకచర్యలో వుండడంచేత యిక్కడ 
విస్తరించలేదు. 


ఇటీవల చాలాకాలానికి విజయనగరం మహారాజావారి దర్శనానికి వెళ్లినప్పుడు, 
దర్శనం చాలా ఆలస్యంగా కాని కాలేదు. వృథాగా వుండడమెందుకని అంతోయింతో 
ఫిడేలుమీద స్వరాలుమట్టుకు, కట్టు సూరన్నగారివద్దనూ, సాలగ్రామ గోపాలంగారివద్దనూ 
చెప్పుకొన్నాను. వీరుకూడ “యేకాక్షర” న్యాయంచేత గురువుగా స్మరింపవలసినవారే. 
లెక్కపెడితే బ్రహ్మయ్యశాస్తులవారి సన్నిధికి కడియెద్ద గ్రామం ప్రవేశించేటప్పటికి యిందటు 
గురువులైనారో చదువరులే లెక్కపెట్టుకొంటారు. బ్రహ్మయ్య శాస్తులుగారివద్ద చదువుకొంటూ 
కాశీ వెళ్లినప్పుడు అంతోయింతో వ్యాకరణం నోరి సుబ్రహ్మణ్యశాస్తులవారి వద్ద పఠించాను. 
అందటు గురువులకన్న విస్తరించి చదివినది శ్రీ చర్ల బ్రహ్మయశాగస్తుల వారివద్ద మాత్రమే. 
చాలామందికి గురుశుశ్రూష చేసినట్లు పలుచోట్ల సూచించి వున్నాను. చూడండి - 


ఉ. ఒక్కొక్కచోట నాక్కొకరియొద్ద నొకొక్కొకమాట చొప్పునన్‌. 
(నానారాజ సందర్శనంలో శ్రీ విజయనగరము చూ.) 


కారణం చెప్పలేనుగాని, నా చదువు తబుచుగా కకారాదిగ్రామాలలో జరిగింది. 
కడియం, కాపులపాలెం, కాటవరం, కాజులూరు, కడియెద్ద, కాళీ, కాకినాడ, 
ఈ తుదిప్రదేశంలో చదవలేదుగాని చదువుకోడానికి కొంత ప్రయత్నించాను. వరిబీజం 
భవిష్యదభివృద్ధికి కారణమైనట్టు ఇటీవల తటస్థించిన విద్యాభివృద్ధివల్ల తెలిసికోవచ్చును. 
“ఒక యికృట్టున విద్య” అని వ్రాసిన ఆరోగ్యకామేశ్వరిలో పద్యానికంతకూ ఈలాటి 
కారణాలున్నాయి. మొదటీమాటకర్ణం పైనుదహరించిన ఇక్కట్టె [గ్రామం వదలడంవల్ల 
విద్య వృద్ధి అయిందనిన్నీ, వరిబీజం తగ్గినదనిన్నీ తెలుసుకోవలెను. విద్యార్థిదశలో కాదుగాని, 
యిటీవల బందరు స్కూలులో టీచరీ వదులుకొని వచ్చేరోజులలో జంద్యాల గౌరీనాథశాస్తుల 
వారి వద్ద నలభైయాటో వత్సరంలో కొంచెం సూత్రభాష్యం పఠించాను. ఆ యా గురువులలో 
చాలామందిని గూర్చి వ్రాస్తే చాలా వ్రాయవలసివుంటుంది. ఎవరున్నూ సామాన్యులుకారు. 
అందలున్నూ చారిత్రకపురుషులే. వీరందణిలోనూ మణీ విలక్షణ పురుషులు 


332 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


భుజంగరావుపంతులవారు. వీరెవరి వద్ద నేమిచదివిరో తెలుసుకోవాలని యెంతో 
కుతూహలం వుండేది. వక పర్యాయం అడిగేనుకూడా. శ్రీమద్భాగవతంలో పదకొండు 
శోకాలు ఓగిరాల జగన్నాథంగారివద్దనో, రంగయ్యగారివద్దనో అన్వయం చెప్పుకొన్నట్టు 
చెప్పారు. ఆ సోదరులు నీలపల్లె కాపురస్టులు. వారు పూర్వకవుల తరగతిలో తుట్టతుదివారు. 
వీరివద్ద సంస్కృతం చదివిన దింతమాత్రమేయైనా పంతులవారు సాహిత్యగ్రంధాలన్నీ 
పాఠంచెప్పేవారు. తెలుగులో సరేసరి. కొంచెం ఇంగ్లీషు, జ్యోతిషం. యివన్నీ యీలా 
వుండగా వైద్యం ఇప్పుడు పంచాంగాల్లో భుజంగరాద్వైద్యశాల అనేదానిలోవున్న భుజంగ 
రావుగారు వీరే. జెషధాలు స్వబుద్ధినే కల్పనచేసి ఆ శిష్యుడు కిచ్చారు. దానివల్ల ఆ 
శిష్యుడు లక్షకో, కొన్నివేలకో అధికారైనాడు. అది ఆలా వుంచండి. ఒక భేదం మాత్రం 
వుండేది. అందణిపాఠం ఒక మోస్తరు. వీరిపాఠం మరియొక మోస్తరు. దాన్నిబట్టి శిష్యులకు 
చిక్కుగా వుండేది. ఏమంటే! మిమ్మల్ని ఎవరేనా పరీక్షించినప్పుడు మా గురువుగారు 
చెప్పినట్టే ఆ పండితులకి పరీక్ష యిచ్చేవాళ్లం. దానిమీద వారు, “యిది పంతులవారి 
శిష్యరికంలే” అని హేళనగా అనేవారు. ఆ మాటకు మాకు యిబ్బందిగావుండేది. ఏమండీ? 
పండితులు యిలా అంటారని గురువు గారిని అడిగేం కూడాను, దానిమీద 
పంతులవారన్నారుకదా! “వారే! వాళ్లు శుద్ధ ఛాందసులు. వాళ్లకీ సుళువులు తెలియవు. 
విద్యార్థిని బాగుచేసే తోవలు కొన్ని వున్నాయి. ఆ మెళుకువలు తెలియక పైగా వెక్కిరిస్తారు. 
“సతాపతినా రామేణ” అని వుంటే, వాళ్లు, రామేణ కదంభూతేని అని ఆకాంక్షించుకొని, 
రాముడెటువంటివాడు అని చెప్తారు. అది తప్పుకాదుగాని, మనంచెప్పే (యెటువంటి 
రామునిచేతను” అన్నదే వీలయిన మార్గం, యేమంటే, అర్ధంలోకూడా విద్యార్థికి అది 
తృతీయావిభక్తి అని తెలుస్తుంది” అని ఇలాటి సూక్ష్మాలుచెప్పి వారిపద్ధతిని చక్కగా 
సమర్థించేవారు. ఈ మహాసముద్రంముందు ఆనాటి పండితులలో నెవరోగాని నిలవ 
బడనేలేరు. కాని అక్కడక్కడ ఆక్షేపణమాత్రం చేస్తూవుందేవారు. వీరు ఆగర్భశ్రీమంతు 
లవడంచేత వీరి విద్యార్థులతో తప్ప ఇతర పండితులకు యే సదస్యపు సభలలోనూ 
వీరితో సాక్షాత్తూ సంబంధం కలిగేదే కాదు. అందుచేత పరస్పరవాదాల కవసరం పట్టలేదు. 
వేయేల? మా పంతులవారు అప్పటి పండితులలో “సుల్లాను” అంటే సరిపోతుంది. 
“పపేదిరే ప్రాక్రనజన్మ విద్యాః” అన్న కాళిదాసోక్తి కీలాటివారే ఉదాహరణం. ఆ విగ్రహం 
చూస్తే సమస్త విద్యారాశి అని తోచకపోదు. విద్యకు మించిన ఐశ్వర్యం. అది అనాదిసిద్ధం 
కూడాను. తరువాత పలువురివద్ద చదివినా, ఈ గురువుగారే నా విద్యకు పునాది. శిఖరం 
బ్రహ్మయ్యశాస్తులుగారు. 


నెనూ-మా తిరుపతి శాస్తుల్లూ 


తిరుపతి శాస్త్రిగారు ప్రజోత్పత్తి సం. ఫాల్గునమాసంలో జన్మించాండు. నేను 
ప్రమోదూత సం. శ్రావణమాసంలో పుట్టడంచేత నాకన్న రమారమీ వత్సరంమీంద 
యేడుమాసాలు చిన్న నేను శ్రీ చర్ల (బ్రహ్మయ్య శాస్తుల్లుగారివద్ద చదువుకోవడానికి 
వెళ్లేపర్యంతమున్నూ మాయిద్దటికీ యేవిధమైన సంబంధమూ లేకపోవడమే కాక, ఒకరివూరు 
పేరు వేటాకరికికూడా తెలియనే తెలియదు. శాఖకూడా ఒకటికాదు. “అడవియుసిరికాయ” 
పద్యం చూచుకోండి. నేను శ్రీ శాస్తులవారి విద్యార్థిత్వానికి (ప్రవేశించిన “టయిము” 
సర్వధారి సం. ఆషాఢమాస మవడంచేత, అప్పటికి నావయస్సు రమారమి 19 టికి 
లోపు. నాకంటే సుమారు 4-5 మాసాలు ముందుగానే అతడు ్రవేశించాండని అన్యత్ర 
వ్రాసేవున్నాను. ఆలోగా అతం డెక్కడెక్కడ శిష్యత్వం చేసిందీ, యేమేమి చదివిందీకూడా 
అన్యత్ర వ్రాసేవున్నాను. అతండు తీవ్రమైన బుద్ధిశాలి. ఆ బుద్ధి తీవ్రత అతని పురాకృత 
పుణ్యలబ్ధమే అయినా పితృప్రసాద మనికూడా అనుకోకతప్పదు. అతని తండ్రిగారు 
ఘనాంతస్వాధ్యాయపరులున్నూ, షోడశకర్మాధి కారులున్నూ అయి వుండికూడా 
తిరుపతిశాస్తికన్నా మిన్నా అని వప్పుకోం దగ్గంత బుద్ధిసూక్ష్మత కలవారుగా యేదేనా 
శ్లోకం అన్వయించవలసి వచ్చిన సందర్భంలో కనపడేవారు. ఛాందసులలో యెక్కడోగాని 
సాహిత్యపరులు వుండరు. వీరు ఛాందసులుగా వుండి కూడా తగుమాత్రం సాహిత్యం 
కలవారుగా వుండి పెద్దపెద్ద సాహితీ పరులకన్న మిన్నగా అన్వయించే శక్తి కలిగి వుండేవారు. 
దాన్నిబట్టి వారి బుద్ధివిశేషాన్ని నే నింతగా కొనియాడవలసి వచ్చింది. అంతేకాని 
తిరుపతిశాస్తి యందుండే అభిమానంచేత మాత్రం కాదు. యిందులోతప్ప ఛాందసులకు 
వుండే ఛాదస్తాలు అన్నింటిలోనూ యితరఛాందసులకు లేశమూ తీసిపోయేవారు కారు 
సరిగదా, అతిశయించేవారుకూడాను. మొఖం యొక్క ఆకారమున్నూ కాటుకకళ్లున్నూ 
బుద్ధి చాకచక్యమున్నూ, మజటికొన్ని పట్టుదలలున్నూ తిరుపతిశాస్త్రికి షిత్రియమైనసొత్తే. 
“కన్యా పితృముఖీ ధన్యా ధన్యోమాతృముఖ స్సుతఃొ అన్నశాస్త్రం యిక్కడ తారుమాజయింది. 
తగుమాత్రం కావ్యపఠనంలో తండ్రిగారే గురువులు; కొంతవటికు స్కూలు మాస్టరుగారు. 
అప్పటిస్కూలు మాస్టర్లలో కొందటు నికరమైన సాహిత్య పరులుండేవారు. మన తి.శా.గారి 
మాస్టరు వారిలోవొకరు. వారినియిటీవల నేను సందర్శించి వున్నాను. యితనిబుద్ధి 


334 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


చాకచక్యాన్ని గూర్చి వారెచెప్పంగా విన్నానుకూడాను. తరవాత గంకలకుట్టు వగయిరా 
గ్రామాలల్లో తరవాయి కావ్యాలున్నూ తగుమాత్రం నాటకాలూ భాణాలూ చదవడం 
జరిగాక కొంచెం తర్మ్కంలో ప్రవేశించి వేలెట్టి యేకొంచెమో చదివి శ్రీ బ్రహ్మయ్య శా।స్తుల్లుగారు 
కాశీనుంచి దేశానికి వచ్చి విద్యార్థిపోషణార్థమై జల్లిీసీమకు ప్రయాణమై రావడంలో వీరివూరు 
యండగండి వెళ్లడంలో వీరింటివద్దనే శాస్తుల్లుగారు మకాం చేశారు. ఆ (గ్రామానికి 
యెంత మంది అతిథులు వచ్చినా వీరియింటనే అన్నప్రదానం జరిగేది. ఆ సందర్భాన్ని 
పట్టే మన తిరపతి శాస్త్రి “అన్న మెన్నం డేరికైన లేదనని యుత్తమురాలు తల్లి శేషమ 
సుసాధ్వి” అని వ్రాసి వున్నాండు. ఆ యిల్లాలిని నేనున్నూ బాగా యెజుంగుదును. 
మాయిద్దటికి అనుబంధం యేర్చడ్డ తర్వాతకూడా ఆమె చాలా కాలం జీవించే వుంది. 
తండ్రిగారుకూడా డిటో. వారిద్దయాకూడా నన్ను కొడుకు తిరపతిశాగ్తికన్నా యినుమిక్కిలిగా 
(ప్రేమించేవారు. తిరపతి శాస్తి సోదరులు మటథినలుగు రుందేవారు. వారుకూడా నన్ను 
ఒక సోదరుండుగానే భావించేవారు. మేనమామ లోనయిన బంధువులందలూ 
వాడికంటేకూడా నన్నే మిక్కిలిగా (ప్రేమించేవారు. మే మిద్దబిమూ యేదేనా విద్యావిషయంలో 
వాదం పెట్టుకున్నప్పుడు తి.శా. గారి తండ్రి వేంకటావధాన్లు గారు తీర్చవలసివస్తే 
నిష్పక్షపాతంగానే తీర్చేవారు కాని కొడుకని లేశమున్నూ పక్షపాతం చూపేవారు కారు. 
ఆ కాలానికీ సర్వత్రా వ్యాపకంలో వుండే శాఖాపక్షపాతంకూడా ఛాందసులైనా వారి 
దగ్గి లేశమున్నూ నా విషయంలో వుండేది కాదు. దానికి తార్మాణం వారి తండ్రిగారి 
ఆద్దీకానికి వెల్నాటిశాఖీయులు పలువురు వున్నా నన్నే భోక్తగా నియంత్రణ చేసేవారు. 
“వారే! నీవు కాళిదాసువురా” అని నన్ను శ్లాఘిస్తూ వెనక వ్యాసులూ, కాళిదాసూ యెక్కడో 
బ్రాహ్మణార్థం చేసినకథ వుపన్యసిస్తూ వుండేవారు. దీన్ని యిలా వుంచుదాం. 


మన కథానాయకుండు బ్రహ్మయ్యశాస్తుల్లుగారి శుశ్రూషకు ప్రవేశించడం యేలా 
తటస్థించిందో అంతవటకు ప్రస్తుతాంశం వ్రాసినట్లయింది. అతండు (ప్రవేశించిన నాల్గు 
లేక అయిదు మాసాలకు నేను కంటిజబ్బు కొంత కుదుర్చుకొని శాస్తులవారి శుశూషకు 
ప్రవేశించాను. అప్పటికి సిద్ధాంతకౌముది శబ్దాధికారం పూర్తిఅయింది తిరుపతిశాస్త్రీకీ. 
నాకు చామర్లకోట గురువులవద్ద లఘుకౌముదిలో అంతవజకున్నూ అయిందికాని 
సహాధ్యాయిత్వం కుదరడం యేలాగ? విషయం ఒకటే అయినా సిద్ధాన్తకౌముది 
చదివినవాండితో లఘుకౌముది చదివినవాండు సరీసమానంగానే కాదు, యేతాం పెట్టుగా 
కూడా తూంగండు. ఆ కౌముది చదవడానికీ యీకౌముది చదవడానికీ భేదం వంటిపూంబీ 
తిండికి ఆబ్దీకపు బ్రాహ్మణార్థానికీ వున్నంత తేడా వుంటుంది. అందుచేత మతికొన్నాళ్లదాయకా 
మే మిద్దజమున్నూ సతీర్యులమే కాని సహాధ్యాయులం కావడం జరగలేదు. నాకు 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 335 


సంస్కృతాంధ్రాలలో సంగీతధోరణిగా పురాణం చె ప్పేశక్తీనిన్నీ అంతో యింతో కవిత్వం 
అల్లేశక్తీనిన్నీ వుండేవి. పయిగా నేను ఫ్రెంచి టవును యానాంవాణ్ణి. పురాణంమట్టుకు 
సంగీతధోరణితో కాకపోయినా చెప్పేశక్తి అతనికిన్నీ వుండేది. అతండు శుద్ధపల్లెటూరివాండు. 
మే మిద్దణమూ కలవడానికి యితరవిద్యార్థులకూ తిరుపతి శాస్తుల్లుకీ అప్పట్లో వుండే 
పార్టీకలహాలు ప్రతి బంధకాలుగా కూడా వుండవలసివచ్చింది. నేను అతని యెదుటిపార్టీ 
విద్యార్థులకు నాయకుణ్ణిగా వుండవలసి వచ్చింది. నేను వచ్చేలోపున తిరుపతిశాస్తి 
తెల్వితేటలను చూచి వోర్వలేని విద్యార్థులు అతణ్ణి సర్వవిధాలా ద్వేషిస్తూ, యెందుకూ 
తమతో కలియ నిచ్చే వారుకారు. వ్యాకరణంలో జ్ర ఆ విద్యార్థులు తిరుపతిశాస్త్రికంటే 
చాలా (గంథం అధికంగా అయినవాళ్లేకాని వాదం వస్తే యితండు చదువుకున్న 
భాగంలోనేకాక చదువుకోని భాగంలో కూడా ్రతిపక్షులను బుకాయించి వోడించేవాండు. 
“బూకారిగాని... ... బోలరయా మితభాషులు” అని వుందికదా! దానితో వాళ్లకు కడుపులో 
మంటగా వుండేది. యితనివాదం న్యాయమైనదిగా వుండడం దృశ్యాదృశ్యమే కాని యేదో 
అగమ్యగోచరప్పుంతగా వాదించి ఆవలివాళ్లకు వాగ్బృంధం కలిగించేవాండు. వాదంలోనే 
కాదు, మావాడి నడకకూడా అలాటి మార్గంగానే వుండేది. ప్రయాణాలల్లో “అతణ్జి 
ముందుతోవ తీయనీయవద్దు, ముళ్లత్రోవ తీస్తాం” డనేవారు గురువుగారు. శాస్తులుగారు 
కూడా తగవుదిద్దితే వకపట్టాన్ని సుఖసుఖాల సమ్మతించడం వుండేదికాదు. యిదంతా 
మనస్సులో పెట్టుకొనియ్యేవే. 


“తోడకలార్టు లే ధూర్వహుతెల్వి కీ 
ర్ష్యృవహించి కలహముల్‌ సల్పుచుంద్రు” 


అని అతని నిర్యాణానంతరం ఒకసభలో చెప్పినపద్యాలలో వ్రాసి వున్నాను. నేను 
ప్రవేశించిన రెండు నెలలదాంకా మా యిద్దజికీ అంతమైత్రిగాని, అంత వివాదంగాని 
లేదు. ఒక మాదిరిగా కాలక్షేపం జరుగుతూవుంది. త్వరగా త్వరగా చదివి వ్యాకరణంలో 
అతనితో నేను కలుసుకుందామంటే అతనిపాఠం అతండున్నూ త్వరగానే చదువుతాండుకదా? 
అందుచేత నే నెంత పెద్దపాఠం చదివినా ప్రయోజనం లేదు. కాని అతండెప్పుడూ 
చదివినపాఠాన్ని మళ్లా చూడడమంటూ వుండేదికాదు. (ఎవండెన్నండును పొత్తమెలమి 
విప్పకయె వ్యాకరణపాండిత్య ప్రకర్షమూనె) నేనో? చదువుకున్న పాఠాన్ని బాగా 
స్వాధినపణచుకొనేవాళ్ణి. యా స్థితిలో వుండ గణపతినవరాత్రాలు వచ్చాయి. ఆ వుత్సవాన్ని 
చేయడానికి యాచనకంటూ బయలుదేజి వెళ్లడం జరిగింది. అందులో శాస్తుల్లుగారు 
నన్ను నాయకుణ్ణి చేశారు. కారణం యేవో నాల్గుడబ్బులు సంపాదించడానికి అనుకూలించే 


336 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


సభారంజకత్వం అప్పటికే నా దగ్గి వుండడమే. వట్టి శాస్త్రంలో యెంత ప్రవేశమున్నా 
అది ధనార్దనకు సాధకం కాదుగదా! సరే, నలుగురం కలసి వెళ్లి లకృవరంలో ఒకరోజు 
పురాణం చెప్పడానికి సభ జరిగించాం. తి. శా. గారు చదవడం, నేను రాగధోరణితో 
అర్ధం చెప్పడం. విరాటపర్వం ఉత్తరగోగ్రహణం పురాణం జరుగుతూ వుంది. గంట 
గంటన్నట జరిగాక, యెవరో వక సభ్యుం డన్నాండు కదా “అయ్యా! మీరే చదివి కొంతసేపు 
మీరే అర్ధం చెపితే వినాలని కొందజు కుతూహలపడుతున్నా”రన్నాండు. వినీ విననట్టు 
మేము మాలా చెప్పుకుపోతున్నాం. మళ్లా అలాగే అన్నాండాయన. దానిమీంద 
తి. శా. పుస్తకం నాచేతికిచ్చేశాండు. మటి కొంతసేపు నేనే చదివి నేనే అర్ధం చెప్పడం 
జరిగింది. సమ్మానమున్నూ జరిగింది. కాని నామనస్సులో తి. శా. కి కష్టంగా వున్నట్టు 
అనుమానం వుదయించింది. దానికి తథ్యంగా ఆమర్నాడు నేను యాచనకు పనికివచ్చేలాగు 
చెప్పిన “శ్రీసుధాంశునిం బోల్పంగా సరియౌ” అనే పద్యంలో మూండోచరణం, అంటే 
“భార్గవుండీ డనంబరంగు భార్గవునకుం గ్రోధాపవాదంబు కూడదేని” అనే చరణంలో 
వున్న పరశురాముణ్ణి దానవిషయంలో పోల్చడం కవి సమయవిరుద్ధ మంటూ పోట్లాట 
కారంభించాండు. చాలాసేపు పరశురాముడు మహాదాత నిన్నీ రాజుల నందటినీ వధించి 
భూమి యావత్తూ బ్రాహ్మలకు ధారపోశా౭డనిన్నీ నేనున్నూ వాదించాను. కాని “అయితే 
అయింది కాక; అంతమాత్రంచేత లాభంలేదు. పూర్వకవు లెవ్వరూ వాడలేదు కనక 
వొప్పేదిలౌదన్నాండు. తుదకి “త్వం శుంఠా త్వం శుంఠా” “ముష్టియుద్ధం పునః పునః 
దాంకా వచ్చింది. కొట్టుకోవడంకూడా జరిగినట్టే జ్ఞాపకం. మణి యిద్ధజుకూడా వున్నారు 
కనక జుట్లు వదిలిపించారనుకుంటాను. యీవాదంలో “నిన్ను మట్టు పెట్టకపోతే నన్నీపేర 
పిలవనే వద్దోన్నాండు తి. శా. నాకు అప్పటికి పూర్వరకం గిరజాలు వుండేవి. మీసం 
వస్తూవస్తూవుంది. సిద్ధంగా వున్న ఆస్తి గిరజాలు కనక “నేను వోడిపోతే గిరజాలు 
గొటిగించుకుని అప్పుడు ఆచరణం దిద్దుతానుకాని యీలోగా దిద్దేదిలే”దన్నాను నేను. 
గురువుగారిదగ్గిటికి వెడితేనే కాని యీ తగవు తీరదు. ప్రస్తుతం ప్రయాణంలోవున్నాం. 
ఒకరికీ వకరికీ “ప “పచ్చగడ్దేస్తే భగ్గు” మనే స్థితిలో వుంది. “యీలాటి తప్పుడు కవిత్వం 
చెప్పే నీతో నేను కలిసివచ్చేది లే”దన్నాండు త్రి శా. “నీవు రానేవొద్దన్నాను నేను. అప్పుడు 
యింకొక విద్యార్థిన్నీ అతండున్నూ కలసి జంగారెడ్డిగూడెం వెళ్లారు. నేనున్నూ 
మటోవిద్యార్థిన్నీ కామవరపుకోట వెళ్లాము. తి. శా. వెళ్లినచోట [ద్రవ్యార్థనకు మంచిది 
కాని ఆదాత ఆసమయానికి తాగి వున్నాండు. అందుచేత శుద్ధశూన్య మయిపోయింది. 
కామవరపుకోటలో దుకాణానికి డబ్బూ, రెండు డబ్బులూ ముషెత్తి పెత్తి యేస్వల్పమో గణించుకొని 
నియమితకాలానికి గురుసన్నిధానానికి చేరుకున్నాం. మేం తెచ్చిన ద్రవ్యం కొంచెమే అయినా 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 337 


గురువుగారు సొంత ద్రవ్యంతో నవరాత్ర ప్రారంభం చేశారు. వెళ్లింది మొదలు గురువుగారి 
దగ్గణ మాతగవు ప్రారంభమయింది. వారు శాస్త్రాలల్లోనే కాని యీలాటివిషయాలు 
ఆదరంగా చూచేవారు కారు. 


అందుచేత యెవరికీ అనుకూలించేమాట చెప్పక “యిందులో యేముంది? 
పోనిస్తురూ. స్నేహంగా వుండి చదువుకోండి, బాగుపడండి” అంటూ సబోరీమాటలు 
చెప్పేవారు. అందుచేత తగవు తగవులాగే వుండిపోయింది. (కాని పరశురాముణ్ణి 
దాత్భత్వానికి వుపమగా తీసుకోవడం కవిసమయసిద్ధమే. చెప్పడం మొదలెడితే ప్రయోగాలు 
బోలెడున్నాయి) మళ్లా మాట్లాడుకుంటూనే వుండేవాళ్లం. యితరులతో వాదాలు మా కిటీవల 
తటస్థిస్తూవచ్చాయి. కాని మొట్టమొదటినుంచీ మాలో మాకే వాదాలు యెప్పుడూ 
పడుతూవుండేవి. అప్పుడు విరోధంవచ్చి శంకించాండుగాని స్నేహంగా వుండి 
గ్రంధరచనచేసే రోజుల్లో కూడా అడ్డదిడ్డశంకలు చేయడం తి. శా. కి అలవాటు. 
“ాదన్నవాండు కరణం” అన్నట్లు శంకించడమే అతనిపని. దీన్నిగుజించి వ్రాస్తే యెన్నో 
వ్రాయాలి. మే మిద్దణిమూ కలసి, క్రీరనీరన్యాయంగా రచన సాగిస్తూ వున్న రోజుల్లో 
జరిగిన వక సందర్భంమాత్రం వుదాహరిస్తాను. ఆత్మకూరు సంస్థాన గజారోహణోత్సవానికి 
హేతుభూతమైన శ్రీనివాసవిలాసాన్ని ఆంధ్రీకరించడాన్ని గూర్చి చాలా సంగతులు నానారాజ 
సందర్శనంలో చదివే వుంటారు చదువరులు. అక్కడ పండితులతో మొట్టమొదట 
విద్యావివాదం జరిగిన పిమ్మట ఆ రాజుగారు మా శక్తి తెలుసుకొనే తలంపుతో 
ఆంధ్రీకరణానికి గ్రంథం యిచ్చి ఆరు మాసాలు మాత్రమే గడువు యిచ్చారు. మంచిదని 
వొప్పుకొని దేశానికి వచ్చేశాము. “యీ భాగం నీవంతు, యీ భాగం నావంతు” అని 
గ్రంధాన్ని ఆంధ్రీకరణ విషయంలో తోవలోనే విభజించుకొని యెవరిగ్రామానికి వాళ్లం 
ప్రవేశించాము. యింక 15 రోజులలో కృతి యివ్వడానికి ప్రయాణ మనంగా యిద్దజమున్నూ 
కలుసుకొని, పిఠాపురంలో శ్రీవాద్రేవు వేంకటరత్నంగారికి అతిథులుగా వుండి 
ఆదరించంబడుతూ వారి పెరట్లో వున్న దివాన్‌ బంగాళామీంద కూర్చుని సాపువ్రాంత 
కుపక్రమించాము. యెప్పుడూ నేను స్వహస్తంతో వ్రాసుకోవడమే గాని యెవరిచేతా 
బ్రాయించడం అలవాటులేదు. యీ రోజు వజకున్నూ వోపిక లేకపోయినా, చేయి 
వణుకుతూ వున్నా ఆలాగే జరుగుతూ వుంది. అతని దస్తూరీకూడా వీలైనదే అయినా 
శ్రద్ధగా వ్రాయండనే కారణంచేత అతండు చెపుతూవుంటే నేను వ్రాయడమే జరుగుతూ 
వుంది. యేవో శంకలు చేస్తూవుంటే, సమాధానం చెపుతూ ప్రాస్తూవున్నాను. ఒక్కొక్కశంక 
మటీ తలతిక్కగా వుందేది. వున్నాసరే వోపికపట్టి సమాధానం చెపుతూ వ్రాస్తూవున్నాను. 
రాజుగారి వంశ వర్దనదాంకా గ్రంథం సాపువ్రాయడం జరిగింది. ఆరంభంలో వక పద్యంలో 


338 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


“సచ్చూద్రి”. పదందగ్గిఖ “సచ్చ్భూద్రౌ గోపనాపితౌ” “యోగాద్రూఢిర్చలీయసీ” అని 
వుండడంచేత గొల్లలో, క్షౌరకులో అర్ధం కావలసివస్తుంది కాబంట్టి దిద్దాలన్నాండు. “నీశంక 
యుక్తమే కాని భారతంలో ఉత్తమశూద్రులు అనే అర్ధంలో వాడివున్నారని సమాధానం 
చెపితే కూడా తృప్తిపడక పిడివాదానికి ప్రారంభించేటప్పటికి గత్యంతరం కనపడక సాపువ్రాసే 
కాగితాలున్నూ, చిత్తుప్రతిన్నీ ఆంధ్రీకరణానికి రాజుగారు యిచ్చిన మాతృకసంస్కృతమున్నూ 
రెండేసి తునకలుగా చింపి ఆ మేడకింద వున్న తూముకాల్వలోకి విసిరేసి “యిక మనం 
ఆ రాజు గారిదగ్గిటికి వెళ్లావద్దు, కృతి యివ్వావ”ద్దని అక్కడినుంచి లేచి యివళలికి 
వస్తూవుండంగా, నవ్వడానికి మొదలెట్టి, సరే! నీకు మళ్లా చెతి నిండా పని కల్పించడానికే 
నే నిలా చేస్తూవుంటాను. తెలిసిందా? యింకో మాటు వ్రాస్తే దస్తూరీ మటీ బాగుంటుంది” 
అంటూ ఆ తునకలన్నీ పైకి తీసి “మళ్లా చెపుతాను. రాంతకు మొదలెట్ట” మన్నాండు. 
యింక నువ్వు వ్రాయవలసిందే నేను వ్రాసేది లేదన్నాను. “ఓ, యింతకంటే వుందా? 
నాకేం చేతకాదా? ఆలాగే వ్రాస్తొనన్నాండు. “వ్రాస్తే సంతోషమే. తప్పులుపడితే తప్పు 
1కి యింత అని యెర్పాటుచేసి మణీ మొదలెట్టా”లన్నాను. “అది నావల్లకాదు, ఆ పద్ధతిని 
మళ్లా నీవు ప్రాసుకోవలసిందే” అన్నాడు. యీలాగే మాలో మేము కిందా, మీందా 
పడుతూ ఆయా(గంథాలు రచించడమూ, చించడమూ జరిగేది. యిద్దజిమ్మాత్రం వున్నప్పుడే 
యీ తలతిక్క వాదాలుగాని యితరులతో వాదం వచ్చినప్పుడు సాధ్యమయినంతవటకు 
నామీందే వదిలేశేవాండు. తనవాదం ప్రామాణికవాదం కాదని అతనికి పూర్తిగా తెలిసే, 
పనిపడ్డప్పుడు నామీందే భారం వుంచేవాండు. ఆయాలక్ష్యాలు కష్టపడి వెదకడం అతనికి 
పట్టేదికాదు. వోపిక లేకకాదు గాని యెందుచేతో ఆపని పెట్టుకొనేవాండు కాండు. 
ప్రయాణాలల్లో వున్నప్పుడు యెవరేనా వచ్చి, యేదేనా లక్ష్యాన్ని గుజించో, లక్షణాన్ని 
గుతించో అడగడానికి వస్తే వారికి నన్నుచూపించే వాండు గాని లేశమున్నూ అందులో 
కలగచేసుకునేవాండే కాండు. ఆమరణాంతమూ యీ విషయం యిట్లాగే జరిగింది. యెప్పుడు 
గాని ఖండన మండనాలను గుటించి యేపత్రికకూ మేటరు పంపేవా౭డే కాండు. వొక 
పర్యాయం కాంబోలును ఆర్యమతబోధినికి వకరి కవిత్వాన్ని వెక్కిరిస్తూ వ్యాసం వ్రాసి 
పంపి, ఫయినల్‌ ప్రూఫు మాత్రం బందరులో వున్న నాపేర కాకినాడ నుంచి పంపడం 
జరిగింది. అది చాలా అందంగానూ, యుక్తియుక్తంగానూ వుందికాని ఖండిస్తే నిలిచేస్టితిలో 
లేదు. ఆ సంగతి తెలుపుతూ దాన్ని ప్రచురించవద్దని వ్రాశాను. దానితో ఆమేటరు పత్రికలో 
ప్రచురించలేదు. ఆ (పూఫుకాగితాలింకా నావద్ద వెదికితే దొరుకుతాయేమో? 


ఆయీకారణాలచేతనే అతండు సాహసుండనిన్నీ, శ్రద్ధ తక్కువ వాండనిన్నీ నేను అన్యత్ర 
(వ్రాశాను. 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 339 


శ్లో ఆస్టా స్వాస్ట్రే యదిస్యాతాం | మేధయా కిం ప్రయోజనమ్‌ 
తే ఉభేయది నస్యాతాం । మేధయా కిం (పయోజనమ్‌. 


పూర్వజన్మసుకృత బలిమిచేతనే పుస్తకం విప్పి పాఠం వల్లించకుండానే 
వ్యాకరణపాొండిత్యాన్ని ఆర్జించాడు. 


“ఎవందెన్నండును బొత్తమెలమి విప్పకయె వ్యా 
కరణవాందిత్యప్రకర్షమూనె.” 


అని సానుభూతిసభలో నేను వ్రాసినదాన్ని యిదివజకే వుదాహరించి వున్నాను. 
గురువుగారు చెపుతూవుంటే వినేవాందు. అదేనా ఒకప్పుడు ఆయనకూడా గంగవెట్టులెత్తించే 
శంకలుచేసి వేధించేవాండు. ఆలాటప్పుడు గురువుగారికి కోపమైతే వచ్చేదిగాని, 
అంతరంగంలో సంతోషంకూడా కలిగేది. యెందుచేత? కొన్ని శంకలు పిచ్చిశంకల్లా 
వున్నా కొన్ని శంకలు యేభాష్యంలోనో, యేశేఖరంలోనో వున్నవిగా వుందేవి. (యీ 
విషయంలో యితండు బందరు “డుండుం” వంటి వాండు. ఆయనను గూర్చి అన్యత్ర 
వ్రాశాను) అప్పటికి ఆ (గ్రంథాలు చదవకుండా వున్న వాండినోట ఆలాటివిశేషాలు 
వెలువడుతూవుంటే యే గురువునకు సంతోషం కలగదు? యీలాటిశిష్యులను గూర్చి 
“గురూపదేశం (ప్రతిభేవ తీక్షా” అని నైషధంలో వ్రాసివున్నాందు. తీవ్రమైనబుద్ధి గురువు 
చెప్పేదాంకా నిరీక్షించలేదనీ దానితాత్పర్యం. ఆ లక్షణం మన తి. శా. గారి బుద్దికి 
పూర్తిగా పట్టింది. కాని అట్టి గ్రహింపుతోపాటు కొంచెం మననం చేయడంకూడా వుంటే 
యింకా యెక్కువ వుపయోగపడేది. అది లేక పోవడంచేత యెప్పటికప్పుడు దాంటుకునే 
మార్గాలు త్రొక్కి ప్రతిపక్షులకు లొంగకపోవడమే తటస్థించేది గాని దాన్ని గ్రంథరూపంగా 
ప్రచురింపవలసివస్తే స్త చిక్కురాక తపే ప్పెదికాదు. యీ ప్ర క అతనికి పూర్తిగా తెలుసును. 
తెలిస్తేమాత్రం యేంచేస్తాడు? మొదటినుంచీ అలవాటు ఆలా పడింది. 


యిది విద్యావిషయంలో మాత్రమేకాదు. శరీరారోగ్యవిషయం కూడా యీలాగే 
వుండేది. తుట్టతుదిరోజుల్లో అతిమూత్రవ్యాధి కనపడిందని నాపేర వుత్తరం వ్రాస్తే 
నూజవీటిసంస్థానాన్నించి నానిమిత్తం తెచ్చి వుంచుకున్న మంచి మందును పంపించాను. 
కొన్నాళ్లువాడి, వ్యాధి నివారణయిందని సంతోషిస్తూ జవాబు వ్రాశాండు. దానికి జవాబు 
వ్రాస్తూ వ్రాశానుకదా - అయితే అయిందిగాని యింకమీందట కాఫీ అలవాటు పూర్తిగా 
తగ్గించవలసిందని కఠినంగా (వ్రాశాను. అంగీకారం తెలుపుతూ జవాబు వ్రాశాందు. 
మళ్లా అన్నవరం కొండమీంద సత్యనారాయణ స్వామివారి వుత్సవసందర్భంలో 
కలుసుకున్నాం. అక్కడ ధర్మకర్తగారు వగయిరాలు కాఫీ పుచ్చుకుంటూ వుంటే వీండుకూడా 


340 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


సిద్ధపడ్డాడు. అప్పుడు నే నన్నానుగదా - “తొందరగా నిష్కారణంగా యెందుకు చస్తావురా? 
మళ్లా-కాఫీ మొదలెట్టి” అన్నాను. దానికి వాండిమనస్సు చివుక్కుమంది. దానిమీద 
కాఫీపుచ్చుకొనేదైతే మానలేదుగాని 'వారేయి! నీనోరు విషపునోరు. నువ్వల్లా అనకురా!” 
అని మాత్రం అన్నాండు. వాండికి నావాక్కునందు 'తథాస్తుదేవతి లుంటారనే నమ్మకం 
పూర్తిగా వుండేది. పైకి 'యేమిరా' అనే పిల్చేవాందే అయినా వుత్తరాలల్లో “గారూ, 
నమస్కారాలూ” పెట్టేవాండు. నే నెప్పుడో వొకప్పుడు అతనికి కూడా “గారూ, నమస్మారాలూ” 
పెట్టి వ్రాస్తే యెంతో నొచ్చుకుని “యింక యెన్నండూ యిట్టి అకార్యాన్ని చేయవద్దని 
వినయపూర్వకంగానే మందలించాండు. నావాక్కునుగూర్చి వాండనుమాన పడ్డట్టే 
సత్యనారాయణ కొండమీంద పూర్వోక్తమైన ఆ ప్రసంగం జరిగిన ఆబుమాసాలకు అతండు 
స్వర్ణతుందైనాండు. సకాలమందు వ్రాసిన జాతకం లేకపోవడంచేత అతని స్వర్ణతికాలం 
గుటితించడానికి వీలిచ్చిందికాదు. యిటీవల 20 వత్సరాల ప్రాయంలో తల్లిదండ్రులను 
కనుక్కుంటే జననకాలాన్ని వొక రొకలాగా, మటజొకరు మజోలాగా చెప్పడం తటస్థించింది. 
దాన్నిబట్టి వేస్తే యేం రుజువిస్తుంది? ఆ జాతకాన్నిబట్టే అయితే యిప్పటిదాంకానే కాదు. 
యింకా కొంత కాలందాకా అతండు సజీవుండై వుండి కొడుకుల సంపాదన తినవలసినవాం 
దని అనుకొనేవాణ్డి, అతడు *కుంభలగ్న జాతకుడు, పంచమాధిపతి అయిన శుక్రుడు 
అంటే సంతానస్థానాధిపతి మీనమందు ఉచ్చపట్టి వున్నాండు. యీ శుక్రదశ రాకుండానే, 
మధ్య కేతుదశ ప్రారంభించిందో లేదో అనుకునే కాలంలో మారకం జరిగింది. అవసానానికి 
కొంచెం ముందుగా నాపేర వ్రాసిన ఉత్తరంలో “కేతుదశ ప్రవేశించినట్టున్నది” అని 
వ్రాసేవున్నాడు. ఆ వుత్తరం అతని జీవితచరిత్రలో వుదాహరించి వున్నాను. ఆ కేతుదశ 
యేడేళ్లు జరిగాక, శుక్రదశ 20 సంవత్సరాల్లో అధమం పద్ధెనిమిది యేళ్లదాంకానున్నూ 
వెరశి 25 యేళ్లు అతందు వుంటాండనిన్నీ నేను 60 వత్సరాల (ప్రాంతంలోనే 
అస్తమిన్తాననిస్నీ అందుచేత నాకన్న అతని ఆయుర్దాయం హెచ్చనిన్నీ అనుకొనే వాడ్డి. 
కాని 49 వత్సరాలు దాంటకుండానే అతండు స్వర్గతు౭డైనాడు. నాకంటే కూడా అతండు 
చాలాకాలం సన్నంగానే వుందేవాందు. కాని ఆత్మకూరు సంస్థానానికి కృతి యివ్వడానికి 


౫ 


ఆయీ సంపుటంలోని “అతడు కుంభలగ్న జాతకుడు. పంచమాధిపతి అయిన శుక్రుడు అంటే 
సంతానస్థానాధిపతి మీనమందు ఉచ్చపట్టి ఉన్నాడు” అనే వాక్యాలు వ్యాసరచయిత పరిశీలనలోని 
ప్రమాదపతితాలే కాని వేరుకావు. కుంభలగ్నమునకు పంచమ (సంతాన) స్థానాధిపతి బుధుడేకాని 
శుక్రుడుకాడు. మీనం బుధునకు ఉచ్చరాశికాదు. ఈ జాతకం ఇప్పుడు లభ్యపడనందున ఈ 
ప్రచురణలోనే ఆవిషయం సవరింప వీలుచిక్కినదికాదు. ఈ విషయం భోగట్టాచేసి పునర్ముద్రణలో 
సవరింతును- దుర్గేశ్వరశాస్త్రి. 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 341 


వెళ్లిన సందర్భంలో మే మందణమూ సర్వసేనా మూర్చగా జ్వరపడడం తటస్థించి దానితో 
సుమారు రెండేళ్లు తీసుకు తీసుకు తేలుకున్నపిమ్మట నేను యథాపూర్వకంగానే వున్నానుగాని, 
అతండుమాత్రం కొంచెం స్ట్రూలకాయుందైనాండు. యెప్పుడూకూడా దేహారోగ్యానికంటూ 
యే మందులో మింగుతూ వుండడం నాకు అలవాటు కాని, అతండికి లేశమూ ఆలాటి 
అలవాటులేదు. పైంగా నన్ను “అస్తమానమూ ఏపాడుమందులో మింగడమే నీపని” అని 
తిడుతూ వుండేవాడు కూడాను. యెప్పుడో స్వల్పంగా లంఖణాలు చేసినా అది వక 
లెక్కలోనిదికాదు. జబ్బు అంటూ యెజక్కుండానే యావత్తుజీవితాన్ని గడిపాండు. యింక 
జాముకో, అఅజాముకో జీవితం చాలిస్తాందనంగా, కొడుకుచేత వాయించిన పద్యత్రయంలో 
యీ సందర్భం అతండే చెప్పి వున్నాండు. 


“మ. జననంబెత్తిన దాదిగా నెజుంగ నే జాడ్యంబు.” 


అనే పద్యం జీవితచరిత్రలో వుదాహరించి వున్నాను. మరణకాలం నాంటికి అతని 
వయస్సు 50కి లోపే గాని అతండు తుట్టతుదకు చెప్పినట్టు “పంచాశాబ్దమేగంగ” అన్నది 
కాదనికూడా వ్రాసివున్నాను. ఇతండు తన వయఃపరిమాణాన్ని గూర్చికూడా యిదమిళ్భమని 
నిర్ణయించే (శద్ధకలవాండు కాందని, జీవితకాలంలో జాతకం వుండికూడా పరిశీలించ 
లేదనిన్నీ యిటీవల అన్యులు ఆ నిర్ణయం చేయవలసివచ్చిందనిన్నీ విస్పష్టమేకదా! 
ఆ కారణంచేతనే యితండి విద్యావిశేషం సమస్తమున్నూ ప్రతిభాయుక్తమే కాని “ఆస్థాస్వాస్థ్య” 
ప్రయుక్తం కాదని నేను వ్రాయవలసివచ్చింది. “ఆస్థాస్వాస్థ్యము” లకు బొత్తిగా దాసుండుగాక 
లోకంలో నెవ్వనికిని లక్ష్యపెట్టనంతటి విద్యావిశేషం కలవాండు కావడానికి యెట్టి (ప్రతిభ 
అంటే, “నవనవోన్మేషశాలిని” గా వుండే ప్రజ్ఞ అవసరమో చదువరులు గమనింతురుగాక. 


నావలె యే రహస్యంగాని యితరులతో చెప్పే స్వభావం అతడిది కాదు. చాలా 
గుట్టుగా వుండేది అతని నడవడి. వొకవేళ యితరులవల్ల తెలిసి నేను అడిగినాకూడా 
“శనగలు తింటూ ఆముదాలు చేతులో పెట్టడానికే” శక్యమైనంతవరకు ప్రయత్నించేవాండు. 
అవధానాదులలో కొన్ని విషయాలు కొత్తరకాలు ప్రవేశపెట్టాలని అతనికి వుత్సాహం వుండేది. 
వాట్లకు నేను వొప్పుకునేవాణ్ణి కాను. యెందుచేతనంటే - ఆ విషయాలు గారడీబాపతులో 
చేరతాయి గాని కేవలం ప్రతిభైకస్ఫోరకాలు కావు. సార్వత్రికంగా కాకపోయినా 
క్వాచిత్మంగానేనా ఆ విషయాలు యితరులున్నూ చేసే కిటుకులు, మనం అవధానంలో 
ప్రవేశపెడితే ఆ కిటుకు కాస్తా బయటం బడ్డప్పుడు మన అవధానమంతా యీలాటిదే 
అనే అపప్రథకు అది కారణం కావలసివస్తుందని నాకుభయం. అతండు అప్పటికప్పుడు 
దాంటుకుపోవడమే చూచేవాండు కాని, భవిష్యత్తునుగూర్చి విచారించేవాండే కాండు. 


342 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మా యిద్దథికీ యీ విషయంలో చాలా ప్రభేదం. దీన్ని పలువురు యెటింగే వుంటారు. 
అతండు నిరామయుండు గానే యావజ్జీవితమున్నూ గదిపినట్లువ్రాసి వున్నాను. కాని, 
ఆతనికి తలనొప్పివకటిన్నీ వికారం ఒకటిన్నీ ఆశ్రయించుకు వుండేవి. అవి వొంటెద్దు 
బండిగాని, గుర్రపుజట్కాగాని యెక్కినప్పుడు తప్ప కనబడేవి కావు. యీ రెండిట్లో యేది 
యెక్కియేమాత్రం ప్రయాణంచేయవలసి వచ్చినా దిగేపర్యంతమూ అవి తోలేవాళ్లతో పోట్లాట 

తప్పేది కాదు. ఇంతకు తప్ప అతండు వ్రాసినట్టు యే జబ్బున్నూ అతందెజంగనే 
యెజంగండు. అతనిపేరు చెపితే జబ్బులు జంకుతాయనేవాండు. ఆమాట నిజమే. చిడుమూ, 
మొలగజ్జీమాత్రం విద్యార్థిదశలో అతణ్ణి సర్వదా ఆశ్రయించి వుండేవికాని, వీట్లనుగురించి 
లేశమున్నూ అతండు శ్రద్ధపుచ్చుకునేవాందే కాండు. శాస్తుల్లుగారే యెప్పుడేనా “యేమిటయ్యా! 
యేదో మందు రాసుకోరాదా?” అని కూకలేసేవారు. ఆత్మకూరి చలిజ్వరంమాత్రం 
తప్పించుకోవడానికి వీలులేనిది కనక, అందటితోపాటు అతండుకూడా అనుభవించాండు! 
ఇంతకు తప్ప యే వ్యాధిన్నీ యెజంగని జీవితమంటే అతనిదే. యేదో మాదిరి వంట 
అతనికి నచ్చేదికాదు. తగినంత పాకనైపుణ్యం వున్నవాళ్ల పాకంగాని కవిత్వంలాగే ఆతనికి 
సాక్కేదికాదు. అయితే పని పడితే “నలపాక భీమపాకా” లన్నట్టు ఆతండు తయారుచేసే 
నేర్చుకలవాండు. ఎక్కడేనా వండుకోవలసిన కర్మం తటస్థిస్తే నేను పైవనిన్నీ అతండు 
ప్రధానకార్యమున్నూ నెఅవేర్చేవాళ్లం. యెప్పుడోగాని మూ పటూకాతలో యీఅవస్థ 
తటస్టించేదే కాదు. అతనికి లేని ప్రజ్ఞలలో అంతో యింతో కూనిరాగం తీయడం నాకున్నూ 
నాకు లేని ప్రజ్ఞలలో పాకశాసనత్వం అతనికిన్నీ వుండేవని చదువరులు గమనించాలి. 
అయితే అతనికి యిటీవల సంగీత విషయంలో రాగాలు గుటితించేశక్తి కొంత వుండేది. 
రేంగుప్తిమీందా, శుద్ధసావెరిమీందా పద్యం చదివేశక్తిన్నీ వుండేది. కల్యాణి, కేదారగౌళ 
వగయిరా రాగాలమీంద కూడా పద్యాల్ని చదివేవాండు. ధాటీగా పద్యం చదివేవాండుకాని, 
యేమైనా వంశపరంపరగా వేదం వచ్చిన కుటుంబ మవడంచేతనో యేమో, గానవిషయం 
యేకొంచెమో పద్యం చదవడానికి మించి అలవడిందికాదు. కవిత్వం యేలాటి సహజవిద్యగా 
చెపుతారో గానంకూడా ఆలాటిదే. కాని, 18 సంవత్సరాలదాంకా కవిత్వమంటే యెజంగని 
అతనికి వాకటేమాటుగా “కుండజల” లాగ ఆ మహాధార బయలుదేరింది. దాన్ని గూర్చి 

కాళలీసహస్రంలో వకశ్లోకంలో అతండే వివరించివున్నాండు. 


శో, “సాహిత్యాం గురుపాణినీయజనితా పౌరాణ సంవర్ధితా, 
దేశాలోకన పుప్పితాచ కవితా కన్యా మయి ప్రత్యయాత్‌, 
వవ్రే మాం స్వయమేవ.” 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 343 


ఈ శ్లోకంలో వున్న “పుప్పితా” అనే విశేషణం తి, శా, గారి కిన్నీ కవితాకన్యకకున్నూ 
జరిగిన వివాహం శారదాబిల్లు రాంబోతూవుంది కనక, భవిష్యత్తులో, ఆ భయం మనస్సులో 
పెట్టుకుని చేసుకున్నదే గాని, నాలాగ బాల్యవివాహం చేసుకున్నట్టు లేదని విస్పష్టమే. 
పైంగా “స్వయమేవ వవ” అనడంచేత కన్యకకు 14 యేండ్లు నిండడం మాత్రమే కాదు, 
యింకా కొసరు నాలుగేండ్లు కలుపుకోవలసి వుంటుందనికూడా ధ్వనిత మవుతూ వుంది. 
ఈ విషయం అతండు పలుచోట్ల సూచించి వున్నాండు. 


(1) “గోచిపెట్టకమున్న కోమలకవితచె 
ప్పినవాండు సహపారి వేంకటకవి.” 


(2) “గోణము వెట్టుటాది బుధకోటి నుతింపం గవిత్వవైదుషీ 
వేణిక యౌచుం బేర్పడిన వెంకటశాస్త్రికి, ” 


ఆయీ తి. శా. గారి వాక్యాలవల్ల మా మా కవితావివాహాల స్వరూపం స్పష్టమే 
కనక విస్తరించను. అయితే యిటీవల యింత లోకోత్తరమైన కవి కావలసినవాండు సుమారు 
18 యేళ్ల పర్యంతమున్నూ, యేమాత్రమూ రచనే యెజక్కుండా యెలా వున్నాందన్నది 
విచార్యంకాకపోదు. దీనికి జవాబు చెప్పడం కష్టం. ఒక్కొక్క గ్రహదశ వచ్చేటప్పటికి 
వొక్కొక్క యోగం బయటికి రావడానికి జాతకశాస్త్రం అంగీకరిస్తుంది. యిప్పుడు 
హస్తసాముద్రికం కూడా యోగాయోగాలకు సంబంధించిన కొన్ని రేఖలు పడుతూ నశిస్తూ 
వుండడాన్ని చెపుతూవుంటారు. తద్రీత్యా సమన్వయించుకోవలసిందే కాని గత్యంతరంలేదు. 
అంతకు మునుపే కవిత్వం చెపుతూవున్న నా సహవాసం కారణం అని స్టూలదృష్టు 
లనుకోవచ్చును. కాని యితనితోపాటుగా మాగురువుగారి వద్ద యెందబు విద్యార్దులు 
లేరు? వారి కెవరికీ నా సహవాసం కవిత్వప్రాప్తిని కలిగించక యితనికే కలిగించడమేమీ 
అనే ప్రశ్నకు సమాధానం లేదు. కాంబట్టి అది అతని పూర్వజన్మసంస్కార విశేషమేకాని, 
మటొకటి కాదని విశేషజ్ఞులు నిర్ణయిస్తారు. 


(1) “రెండుభాషలలోం దత్కపం గవియయ్యు” 
(2) “మావెంకటశాస్త్రి నేం బొగడెదన్‌ శిష్యస్వరూపమ్మునన్‌” 
(3) “కవితాసద్దురు వేంకటాభిధుని వక్కాణింతు నెక్కాలమున్‌.” 


(4) “ఆకవిరాజశిష్య పరమాణువు డీకొన మారుమూలలన్‌, డేంకిన 
పాటుంబోతంట?” 


344 


కథలు - గాథలు ౫ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


(5) “వేంకటేశకవిదేశికు సన్నుతిసేతు నిచ్చలున్‌.” లోనైన తి. శా. గారి వాక్యాలు 


ప్రతి విషయానికీ అంతఃకారణం దైవమే అయినా బాహ్యకారణాన్ని కూడా 
చూపవలసి వుంటుంది కనక ఆలా చూపి వున్నాండేకాని అన్యంకాదు. 
సంతానానికి బాహ్యకారణం స్త్రీపురుష సమాగమమే కాని అంతఃకారణం 
దైవమే. అతండు నమస్కరించి వుత్తరంవ్రాస్తే నేనుకూడా నమస్కరించి 
వ్రాయడానికి అతండు అంగీకరించకపోవడమే కాకుండా “చిరంజీవి” పదంతో 
వ్రాయవలసిందనడం కూడా పైకారణానికి అంటంగట్టవలసిందే. వొకవేళ 
యేలక్షణప్పద్యాలో యెవరివద్లో యెవరో యేకొన్నో అభ్యసిస్తే మాత్రం 
యిటీవల వారికన్నా మిన్నాశక్తికలవారై వున్నప్పుడు లోకం వారిలో యెవరి 
కెంత గౌరవం యివ్వాలో అంతా యిచ్చి తీరుతారు. కాని నామకః జరిగిన 
ఆస్వల్పగురు శుశూషను పురస్కరించుకొని యితరాన్ని అధఃకరించడం 
తటస్థింపదు. ఆలాటి సందర్భాలల్లోనే. 


“గురువు శిష్యుండయ్యె శిష్యుండు గురువయ్యె” 


అనుకోవలసి వస్తుంది. ద్రోణాచార్యులవారివద్ద శుశ్రూష చేయడం విస్తారమే 


అనుకుందాం. అర్జునుండు కృపాచార్లవారివద్దనో? యే కొంచెమోతప్ప శుశ్రూషెసింది 
లేదుకదా! ఆకృపాచార్లవారికంటే అర్జునుడు తక్కువవాండని యెవరేని అనుకోంగలరా? 
యీలాటి వుదాహరణాలు నేను చూపనక్కజలేదు; చదువరులే చూపుకోంగలరు. మాలో 
వుండే తారతమ్యాన్ని నిర్ణయించుకోవడానికి యీవ్రాసిన విషయం అకించిత్మరం. 


యింకేవేనా వుంటే అవి యథార్ధదూరాలు కాకపోతే పనికివస్తాయి. 
ఆ విషయంలో యీ వ్యాసానికి కారకులైన యేకలవ్యశిష్యుండు గారు వ్రాసిన 


వుత్తరంలో కొన్ని మాటలు మిక్కిలి ఆదరించవలసి వుంటాయి. 


సంస్కృతసమాసాలువున్న కవిత్వం తి. శా. గారిదనిన్నీ తెలుంగు జిలుంగుపదాలు 


వెం. శా. గారిదనిన్నీ అనుకొనేవారు చాలా అమాయకులు. అలా వ్రాసేవారి (ప్రాంతలు 
ఆదరించే యెడల తి. శా. గారికి చాలా అన్యాయం జరుగుతుంది. చూడంది! 


ఉ. “దగ్గు లేరు మామయును దండ్రియు, ద్రోణునితోడిపోరు కాం 


దగ్గది, భార్య గర్భవతి, తల్లి సుభద్ర త్వదేకపుత్ర, నీ 
పగ్గి నిరంకుశంబు, పసిపాపవు, పాపులు వారు మేనికిన్‌ 
గగ్గురువాటు వుట్టెం గొడుకా! నిను యుద్ధభరంబు పూన్పంగన్‌” 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 345 


చ. “పెనుగదం బూని మొత్తములు పిప్పియొనర్చుట తప్ప నెన్నడుం 
బనింగొని యిట్టివ్యూాహములు పన్నుట విప్పుట నే నెణుంగ నీ 
వనిమొన వాండిసూందిమొన యంత గదల్చితివెని చొచ్చి య 
మొన గలగుండు వెట్టి పడమొత్తెద మత్తగజంబుచాడ్పునన్‌.” 


చ. “ఒరులకుం జేతంకాదు, చనె నొండెడ కర్ట్దునుం డంచుం జిత్తమం 
దరసి గురుండు పన్నిన మహాకపటం బిగి మొగ్గరమ్ములోం 
జొరుటకు దారిచూపి మము శూరులం జేయంగదయ్య నేటిసం 
గరమునం గుంతిభోజుసుత కంటెను గోడలు వీరమాతగన్‌.” 


యెన్నని వుదాహరించేది? ఈలాటి బంగారమంతా నాకింద జమకట్టి యేవో 
నాతాలూకు పాషాణాలు “శాంతింపుడని రాయబారమౌరా” అనేవి అతనికి అంటంగట్టి 
గౌరవాన్ని సంపాదించడానికి యత్నించేవారు నిజమైన విమర్శకులు గారు. 
సమాసభూయిష్టమైన రచన అతనిది బోలెడు వుంది. దాన్ని లోకాభిరామాయణంలో 
“బంతుల్‌ మానడు తిర్పతిద్విజుండు” అనే పదంతో వుంటుంది చూచుకోండి. అందులో 
యేకొంచెమో నాదిగాని చాలాభాగం అతనిదే. అదీ రచిస్తాండు, యిదీ రచిస్తాండు. 
ఆయాఘట్టాలకు అనుగుణంగా ఆయాధార నడుస్తుంది కాని అతనికి యెక్కువటీతి తెలుంగు 
పదాలతో రచించడమందే. దానికి కొన్ని పద్యాలు చూపివున్నాను; యింకోటికూడా చూపి 
తరవాయి అందుకుంటాను. 


చ. “బ్రతికిన నాల్టునాళ్లు బుతవాది యుధిష్టిరుం డన్న మేటికీ 
రితి గలవాండనై ధరం జరించి తుది న్నృపకోటి మెచ్చదు 
ర్లతి గనకుండ స్వర్గమునం గాంపురముండందలంచునాకు నీ 
యతు కొనరించెదే కటకటా యదునందను పేరుమీందుగన్‌” 


పుక్కిటిపురాణాలు అనాదిగా కవులను గుణించేకాదు, అన్యులను గుణించిన్నీ 
వుంటాయి. వాట్లకు తలా తోయకా అంటూ వుండదు. సరియైన హేతు హేతుమద్భావమున్నూ 
వుండదు. అవి యెన్నటికీ అంతరించవు. 


అయితే యావ్రాయడం యెందుకంటే? ఆ యేకలవ్యశిష్యుణ్ణి అనాదరించ లేకేకాని 
యింకెందుకూ కాదు. యెంతో యెవరితోనో యీ విషయం రాంబట్టె ఆయన వున్నదున్నట్టు 
వ్రాయుమని కోరివుంటాండు కాని వూరికే నా కీ పరిశ్రమని వార్థక్యంలో కల్పించేవాండు 
కాందనియ్యేవే. 


346 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కవిత్వం సంగతి కొంత తెల్పినట్టయింది. యింక పాండిత్యం. దీన్ని గుణించి అతని 
జీవితచరిత్రలో తెల్పేవున్నాను. అయినా ప్రసక్తి కల్గింది గనక మళ్లా వ్రాస్తాను. నేనున్నూ 
తిరుపతిశాస్తిన్నీ కలుసుకునే టప్పటికి తిరుపతిశాస్త్రికి నాకంటే సంస్కృతసాహిత్యం హెచ్చు. 
అప్పటి కప్పుడే కొన్ని నాటకాలూ, చంపులూ కూడా అతండు గురుముఖతః చదివి 
బ్రహ్మయ్యశాస్తులవారి వద్దకు వ్యాకరణాధ్యయనానికి వచ్చాండు. నేనో? గురుముఖతః 
భారవివబకే చదివి వచ్చానన్నమాట. యీ సందర్భాన్నిబట్టీ మేమిద్దజిమూ కలుసుకొనే 
టప్పటికి, నాకంటే అతనికి సంస్కృతసాహిత్యం హెచ్చని వేటే చెప్పనక్కజలేదు. నేను ఆ 
స్థితిలోనే యావజ్జీవమూ నా సంస్కృతసాహిత్యాన్ని వుంచుకొనేయెడల యిప్పటి విమర్శకుల 
యుక్తులు సరిపోతాయి. ఆలా వుంచుకోలేదుగదా! అయితే ఆ పిమ్మట యే గురువుగారిదగ్గర 
సాహిత్యగ్రంథాలు అభ్యసించావు అంటే వినండి. ఆకాలంలో మా గురువగారి దగ్గిరికి 
చాలామంది విద్యార్థులు వస్తూవుండేవారు. వ్యాకరణపాఠం తప్ప కావ్యపాఠాలు చెప్పడం 
నామీందా, తి. శా. మీదా వుండేది. చదువుకొన్నమీందట సమన్వయించి చెప్పే పారం 
తిరుపతిశాస్తిది. నాదో? కేవలం బుద్ధిని వినియోగించి చెప్పేది. ఆ కారణంచేత నేను 
చదవని మాఘకావ్యం వగయిరాలు పాఠంచెపే ప్పటప్పుడు యెక్కడేనా అసంప్రదాయపుతోవ 
యే కొంచెమో దొల్లేది. ఆలాటి సందర్భంలో అతని శిష్యులు నా శిష్యుణ్ణి ఆక్షేపించడం 
జరిగేది. అది వెంటనే అంటుకునేది; మా యిద్దరికీ వాదం పడేది; గురువుగారిదాంకా 
వెళ్లేది. సంప్రదాయసిద్ధమైనదేదో వారు చెప్పేవారు కాని, మళ్లా యీవలికి వచ్చాక 
మాపిడివాదం మేము చేస్తూనే వుందేవాళ్లం. కాని యథార్థం ఆ గందరగోళంలో 
గోచరించడం జరిగేది. అప్పటిమట్టుకు “నాదేన్యాయం నాదేన్యాయం” అని బుకాయించినా 
యిటీవల సంప్రదాయ సిద్ధమైనదేదో తెలిసిపోయేది. యీలాటి వాదోపవాదాలు నాకూ 
తిరుపతిశాస్త్రికీ మాత్రమే ఆ! యింకా మటికొందటజు విద్యార్థులతో కూడా వచ్చేవి. 
ప్రత్యేకించి పనికట్టుకొని కొన్ని వూళ్లు దీనికోసం వెళ్లడంకూడా జరిగేది. ఆ విద్యార్థులకి 
వ్యాకరణంలో చింతనచెప్పడం మా యిద్దజిలో యెవరో చెప్పవలసివచ్చేది. ఓపికపట్టి 
చెప్పడానికి అప్పుడే కాదు, యిప్పటికీకూడా నన్ను చెప్పి యితరులను చెప్పవలసి వుంటుంది. 
అందుచే నాపార్టీ యెక్కువగా వుండేది. అక్కడక్కడ మళ్లా యీచింతన చెప్పుకొనే విద్యార్థులు 
మమ్మల్ని యిద్దజినీ వెక్కిరిస్తూ వుండేవారు కూడాను. కొట్టుకోవడం పర్యంతమూ జరుగుతూ 
వుండేది. వొక గాథ వుదాహరిస్తాను. మేమిద్దఖిమూ కలిసి కవిత్వం చెప్పడం మొదలు 
పెట్టాక ధాతురత్నాకరపీరికలో వక శ్లోకం. 


శ్‌. 'పశుపతిదయితాతృతీయపుత్రా । తిరుపతివేంకటశాస్తిణా కవీంద్రౌ' 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 347 


అని వ్రాసుకున్నాము. మా యిద్దటికన్నా సాహిత్యంలో యెక్కువ గ్రంథాలు చదివి 
వ్యాకరణం చదువుకోవడానికి వచ్చిన వక కోనసీమ విద్యార్థి యీ శ్లోకాన్ని ఆక్షేపించడానికి 
బదులు మా యిద్దటిదగ్గిజా కావ్య పాఠం చెప్పుకొనే విద్యార్థులను “వీరు పశుపతి దయితా 
(పార్వతీదేవికి) “తృతీయ పుత్రులు” అంటూ వెక్కిరించడం మొదలు పెట్టడమే కాకుండా 
యిద్దణిలోనూ వకరు తృతీయపుత్రులైతే రెండోవారు చతుర్ధపుత్రులు కావలసివస్తుం దంటూ 
ఆక్షేపించడం జరిగింది. దీన్ని సమర్థించిన విధానం యిక్కడ వ్రాస్తే చాలా పేజీలు 
పెరుగుతుంది గనక వుపేక్షిస్తాను. యీ అభిప్రాయం న్యాయంగా సమర్థించతగ్గదే గాని 
పిడివాదం చేసి సమర్థించేది కాదని చదువరులు తెలుసుకోవాలి. సారాంశం పార్వతీదేవికి 
పుత్రులిద్దటే అనిన్నీ, అందు వొకండు విఘ్నేశ్వరుడనిస్నీ, రెండు కుమారస్వామి అనిన్నీ 
మూండు తి. వెం. కవులనిస్నీ, ఆరోపిత పుత్రత్వానికి అందణూ అర్హులే కనక, యెవరు 
ఆలా ఆరోపించుకుంటే వారందటున్నూ ప్రత్యేకించి ప్రత్యేకించి మూందోవారుగానే 
పరిగణింపంబడతారు. భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు వక పురుషుండు. 'తండ్రీ' అని 
సంబోధిస్తాండు. ఆ పురుషుండు కొడుకుకూడా “తండ్రీ” అనే సంబోధిస్తాండు. అంతేకాని 
తండ్రికి తండ్రి కనక వాండికి భగవంతుండు తాత కావాలనే శంక యేలాటిదో పైశంకా 
ఆలాటిదే. అయితే వ్రాసేది లేదని కూడా కొంచెం వ్రాశాను, యింకా వ్రాయాలి. దాన్ని 
వాదోపవాదనిష్టాతులైన చదువరులే పూరించుకుంటారని తలుస్తాను. చెప్పొచ్చేదేమిటంటే? 
యీలాటి 'కైకురుబొయికురు' పోట్లాటలతో బ్రహ్మయశా'స్తులుగారివద్ద చదువుకున్న 
ఐదారేళ్లున్నూ రేయుంబవళ్లు కాలంనడిచింది. దానితో నా సంస్కృతసాహిత్యంకూడా 
దిట్టపడింది. (వారి విద్యార్ధిత్వం యెంత సేపూ సంస్కృతానికే తప్ప తెలుక్కి సంబంధమే 
లేదు. కాలేజీలో ఇంగ్లీషుమాదిరిగా తెలుసుకోండి. ) దీనికంతకీ బ్రహ్మయ్య శాస్తుల్లుగారి 
శుశ్రూషే కారణమవడంచేత గురువు లెందటో వున్నా శ్రీహరిని ప్రధానంగా స్మరించడం. 
గాని “గురుభ్యోనమః” అనకుండా నేర్చుకున్న భాగంకూడా కొంతవుంది. దానికి గురువులు 
తోటివిద్యార్థులు. ఆ విద్యార్థులకూ మాకూ “అన్యోన్యం గురవోవి(ప్రాః” అనేమాదిరి 
గురుశిష్యభావం వుందనుకోవాలి. అంతేనేకాని వ్యాకరణంతోపాటు బ్రహ్మయ్య శాస్తుల్లుగారు 
నాకుంగాని, ఇతరులకుంగాని సాహిత్యగ్రంథాలు చెప్పలేదు. వారికి వాట్లలో అంతగా 
అభిరుచీలేదు, తీరికాలేదు. యేమంటే! గురువుగారు రాత్రి సుమారు రెండుగంటలప్పుడు 
విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి ఆరంభిస్తే పగలు 12 గంటలప్పటికి 
ఆఖరుపాఠమవడానికి అవకాశం కలిగేది. తక్కువపాఠం (ప్రథమం ప్రారంభించడం 
సంప్రదాయం. యెక్కువ పాఠం వాళ్లందబూ తక్కువ పాఠాలు వింటూ వుండాలి. 
యీలాటివిషయాలే స్వయంకృషివల్ల విద్య సాధించేవారికి తెలియకపోయేవి. యీలాటీవిస్సీ, 


348 కధలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మటికొన్నిన్నీ నేను బ్రహ్మయశాస్తుల్లుగారి శుశ్రూషాకాలంలో నేర్చుకున్నాను. అన్యోన్య 
సహాయంవల్ల నేను సంస్కృతంలో సాహిత్యం నేర్చుకున్నట్టయింది. తిరుపతిశాస్త్రి కూడా 
యిలా నేర్చుకున్నది కొంత లేకపోలేదుగాని యేమేనా నాకంటే కొంత శుశ్రూష 
సంస్కృతకావ్యనాటకాలకు అధికకాలంచేసి వున్నాండు. తుదకి “అవ్వాగుబ్దమూ” 
వకటేఅయినప్పటికీ లోకంలో మొట్టమొదటపడ్డ అభిప్రాయం నిలిచివుంటుంది కనక 
పాండిత్యంలో వారికీ, వీరికీ యేమాత్రమో భేదంవుంటుందని అనుకోవడమున్నూ 
సయుక్తికమే. “వామనఇతి (త్రివిక్రమ మభిదధతి దశావతారవిదః” కదా! వొక్క సంస్కృత 
వ్యాకరణమున్నూ భారవిదాంకా కావ్యములున్నూ తప్ప నేను గురుశుశూషవల్ల 
సంపాదించిన విద్య లేశమున్నూలేదు. తక్కినదంతా స్వయం కృషివల్లా, అన్యోన్యస్పర్థవల్లా 
సంపాదించినదే అనడంలో అతిశయోక్తిలేదు. “లక్ష్యాలు వెదకడంలోగాని, తప్పులు 
వెదకడంలోగాని నీబుద్ధికి యేపుస్తకం చూచినా తప్పులే కనబడతాయిరా. నాబుద్ధికో? 
అన్నీ వొప్పులుగానే కనపడతా” యనేవాండు. అందుకే ఖండనమండనాలకర్మం అంతా 
నామీందే వుండేది. దీన్నిగురించి వ్రాయనక్కరలేదు. పలువురెజింగినదే. యెవరేనా “అయ్యా! 
కాస్త నాగ్రంథాన్ని సంస్కరించి పెట్టవలసిం”దని మావాండికి పుస్తకం యిస్తే యేదో 
పదిరోజులు దగ్గణ పెట్టుకొని “సర్వోత్సృష్టంగా వుం”దని యిచ్చేసేవాండు. తిరుపతిశాస్తులు 
గారు పరిష్కరించారుగదా అని గ్రంథకర్త అచ్చువేసుకోవడం జరిగేది. దానితో “తాడు 
తెగి తప్పేలా నూతులో పడేది”. వొక మహాపండితుడు వొక సంస్కృత[గ్రంథాన్ని రచించి 
ఇతజబ్ది పరిష్కరించడానికి ప్రార్థించడమున్నూ పైరీతిని మోసపోవడమున్నూ జరిగింది. 
అచ్చు పూర్తి అయిన పిమ్మట “లోకమో పాడో” అన్నట్టు వక పుస్తకం నాకు 
పంపించాండాయన. ఆ సమయానికి నాదగ్గణ మా పూర్వకాలపు సతీర్భుండొక 
పండితుండున్నాండు. పుస్తకం విప్పీవిప్పడంతోటే ఆయన వక శబ్దాన్ని తప్పనడానికి 
మొదలుపెట్టాండు. నేను ఆయనతో “అయ్యా! దాన్ని రచించినవారు మహావిద్వాంసులు. 
తొందరపడకండి” అని వారించాను గాని ఆయన నన్నుకూడా ధిక్కరించాండు. పుస్తకం 
నాకు అందిచ్చిన పురుషుడు యిదంతా విని గ్రంథకర్తగారితో యేంచెప్పాండో, నేనేమో 
ఆయన పుస్తకంలో తప్పులున్నాయని అన్నట్టు తేల్చారు. మీ తి. శా. గారే దీన్ని 
సంస్మరించారంటూ ఆయన నన్ను అనడం మొదలెట్టారు. ఆ పుస్తకంలో మొత్తం వ్యాకరణ 
విరుద్ధాలు నూటికన్నా యెక్కువే వున్నాయి. ఆ విరుద్దాలు తీసి చూపేటప్పటీికి ఆయనకీ 
తెలిసినవే కనక ఆయన అంగీకరించారు పాపం! “తతా మ్య్రైనచ పండితమ్‌” కదా! తరవాత 
తి. శా. నినేను కలుసుకున్నప్పుడు “యిదేం కర్మం. ఆయనపుస్తకం ఆలా సంస్కరించా?” 
వంటే అన్నాండుకదా! యీబాడఖావుచాకిరీ యెవండికి పట్టింది? నీకుగాని నాకీలాటీ 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 349 


వోపికలేదు, యేదో చూడమన్నాండాయన, చూస్తానన్నాను- చూచేదేమిటి, ఆయనకూడా 
పండితుండేకదా అనుకున్నాను. సరస్వతీప్రస్సులోనే కాంబోలును అచ్చుపడింది. ప్రూఫులు 
ప్రూఫురీడరు దిద్దినట్టున్నాండు” అంటూ జవాబు చెప్పాడు. అతండు యితరుల 
గ్రంధాలవిషయంలోనే కాదు, మాసొంతాల విషయంలో కూడా యింతే; శ్రద్ధ్దచూపేవాండు 
కాడు. కొత్తపల్లి సూర్యారావుగారు యింకా జీవించే వున్నారు. వారిని అడిగితే యింకా 
యీ విషయం సవిస్తరంగా తేలుతుంది. సరస్వతీ పత్రికకు మేటరివ్వడానికి ఆయన్ని 
పెట్టే తిప్పలు వగయిరాలు ఆయనే చెప్పాలి. వున్న పాండిత్యాన్ని (శద్ధపట్టి 
వినియోగించడంలో అతనికి వున్న పాలుమాలిక వాచామగోచరం. ఆపాలుమాలికవల్ల 
కలిగిన “జితకాశి"కే నేడు “చెళ్లపిళ్ల వెంకటయ్యకు “దేవాదేవేషు” అంటూ నెల్లూరిపత్రికలలో 
వివాదాలు పడడమూ, వానికి నేను నోరు మూసుకు వూరుకోవడమూ యెవరో వెలమకన్ని 
శతావధానిగారు కల్పించుకొని కొంత ప్రాయడమూ ఆమధ్యతటస్థించింది. “జితకాశి” 
శబ్దానికి అర్ధం శబ్దరత్నాకరంలో సమేతూవుంది. కాని దాన్ని కూడా చూచేపాటి శ్రద్ధ 
అతనికి వుండేదికాదు. ఆబుద్ధి చాకచక్యానికి శ్రద్ధ అనేదే వకటి వుంటే మూతకు ఆదు, 
పద్ధాలుగు లోకాల్లో వుండే బుద్ధిమద గ్రేసరులు యేకీభవించినా అతనిముందు 
నిల్చేవ వారేకారన్నది అతిశయోక్తికాదు. యెప్పుడో సమయం వచ్చే దాంకా అతండు తనబుద్ధికి 
పనిచెప్పేవాండే కాండు. అందుచేతే యేకొంచెమో వయస్సు ముదిరినపిమ్మట బుద్ధితీక్షత 
తగ్గినా యావజ్జీవమున్నూ అంత్‌ తో యింతో అవధానం చెయ్యడానికి వెనుదీసేవాండు అ 
నాకో, సర్వదా బుద్ధికి పని చెపుతూ వుండడంవల్ల బందరు ప్రవేశించే ప్రాంతంలో బుద్ధితీక్షత 
చాలా తగ్గింది. యీవిషయం యిటీవల గుంటూరిసీమ అవధానాలు చూచిన 'వారీకి 
విశదమే. వెనకటిసంగతులు వ్రాయవలసి వస్తేకాని, చెప్పవలసి వస్తేకాని యీ 68 యేళ్ల 
వయస్సులో కూడా పూసగుచ్చినట్టు అట్టపుట్టాణాళ్లతో నాకు మూందేళ్లవయస్సులో జరిగిన 
కథలదగ్గిరనుంచి వ్రాయడానికి జ్ఞాపకశక్తి వుంది. కాని ఆశక్తి యాదృచ్చికంగా 
వినియోగించడానికేగాని యేదేనా నిర్బంధంగా పనిపెట్టుకుంటే మాత్రం పనిచేసేస్టితిలో 
లేకపోవడం ఆరంభమై అప్పుడే యిరవైయేళ్లు కావచ్చింది. యేదేనా తన్మయత్వం 
తటస్థిస్తేమాత్రం యిప్పుడుకూడా అన్నాహారాలు తోచకుండా కవితాధార నడుస్తుందన్నందుకు 
నిన్న మొన్న రచించిన “జయంతిన్నీ” “క్షమాపణమున్నూ” లోకానికిసాక్ష్యమీయడానికి 
సందేహంలేదు. యిదే నాప్రకృతిలో వున్న విశేషం. ఇట్టి పట్టుదలగాని, తన్మయత్వంగాని 
ఆతని ప్రకృతిలో లేదు. వొక్కప్పుడు తాత్కాలికంగా ఈ గుణాలుకల్లినా అవి తుట్టతుద 
వరకున్నూ నిల్వక అంతంతలోనే అంతరించేవి. ఆ కారణంచేతే కొన్ని గ్రంథాలు 
మొదలుపెట్టి చక్కనిశైలిలో కొంత ్రాసినపిమ్మట ఆంగిపోవడం తటస్థించేది. 


350 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


“సువర్ణపాత్రికం” రెండంకాల ప్రాంతంలో ఆంగడమున్నూ “వ్యసనవిజయం” కూడా 
డిటో స్థితిలోనే ఆంగిపోవడమున్నూ పైదాన్ని సమర్ధిస్తాయి. యింకా మటికొన్ని యీలాదీ 
చిలకకొట్లయితే వున్నాయిగాని అవి చక్షనిశైలిలో లేవు. ఆ మొదటి రెండు [గ్రంధాలూ 
అవసానకాలంలోనికి కావు; అవసాన కాలానికి సుమారు పుష్మరకాలానికి పూర్వపువే. 
మొదలు పెట్టేటప్పుడే పర్యవసానం ఆలోచించుకొని మొదలుపెట్టడం అతనిపంధకాదు. 
ఆరంభించి, తోంచినట్టు వ్రాసి, యెక్కడ తోంచకపోతే అక్కడ విరమించడమే అతని ఆచారం. 
పై పుస్తకాలు రెండూ తరవాయి నన్ను పూరించమని నా కిచ్చాండు. అవి ప్రకరణాలుగా 
తయారు కావలసినవి. పది అంకాలు వుంటేనే కాని ప్రకరణానికి పూర్వలాక్షణిక పద్ధతిని 
వొప్పించడానికి వీలు కనపడదు. “పై కధావిధానానికి నీమనస్సులో యేమి వూహ 
పెట్టుకున్నా” వని అడిగాను నేను. “యేమీ పెట్టుకోలేదు. నీవు చూచుకో వలసిందే" 
అన్నాండు. “అలాగైతే అవి అలా వుండవలసిందే. నీకులేని వూహ నాకెక్కడనుంచి 
వస్తుందని నేనన్నాను. 


“పరిణతి రవధార్యా యత్నతః పండితేన” అనే భర్తృహరి వాక్యాన్ని ప్రతికవిన్నీ 
అనుసరించి తీరాలి. అది అతడు యే విషయంలోనూ పాటించేవాందు కాందు. 
గ్రంథారంభం చేసేటప్పటికే ముగింపు మనస్సులో నాటుకుపోవాలి. కాని ముగింపును 
గూర్చి యెప్పుడో ఆలోచిద్దామంటే కార్యకారికాదు. 


అతణ్ణి నేను గీరతంలో, “తిరుపతిసింహ మొకృమొగిం దీవ్రతరమ్ముగవచ్చి” అని 
రూపించి వున్నాను కాని అంకుశంతో సంబంధించిన గజప్రకృతిగా నిరూపించవలసిన 
ప్రకృతిగా నేను అనుభవపూర్వకంగా యెటింగివుండడంచేత కొన్నిచోట్ల ఆభావాన్నీ 
వెల్లడించివున్నాను. 


చ. “తిరుపతి యేన్గుగాయగ గడి దేతినశిష్యు లనేకు లొప్పుమైం 
బొరింబొరి రోంజుచున్‌ దనదు పొంతను బెబ్బులిపిల్లలట్టు చూ 
పజులకుందోంపం గేల నొక పాటిది బెత్తము పూని వేంకటే 
శ్వరుండు శతావధాన మను సర్మసుంజూపెడిం జూడుండో బుధుల్‌!” 


అని నేను తన్ను యేనుంగుగా రూపించి పద్యం చెప్పేటప్పటికి దానికి అంతగా 
అంగీకారం లేకో యేమో. 
చ. “తిరుపతి వ్యాఘ్రమై బయలు దేతినశిష్యులు గున్న యేన్లులై 
వజలంగం దేజంగాం తగిన వారలు బెబ్బులిపిల్ల లెల్లమా 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 351 


ర్తురు అలర మరియి తోంపంగ వేంకటశాస్త్రి వీరకే 
సరిగ శతావధాన మను “సర్మసు” చూపితివమ్మ! శాంకరీ! 


అని సవరణచేసివున్నాండు. మొత్తం యెవరో వెనకాల వుండి ముల్లుకట్దితో 
పొడుస్తూవుంటేనే తప్ప రచన సాగించడం వుండేదికాదన్నది ఫలితార్ధం. ప్రాచీనకవుల 
లోనేకాదు, నవీనకవులలోనేకాదు యేదో తప్ప న స అతనికి 
నచ్చడమంటూ వుండేదికాదు. అందుచేతే నే నెవరికేనా సర్టిఫిక్కట్టు యిస్తే విధిలేక దానిలో 
చేవ్రాలు పెట్టడమైతే జరిగేదిగాని అది వాక్కొక్కప్పుడు అన్యథాగా పరిణమింపచేసేవాందు. 
గుంటూరుసీమ గందరగోళానికి అదేకదా కారణమయింది - పోట్లాట తేవడంలో అంతలో 
తెచ్చేవాండు. తరవాత శాంతుండుగా వుండేవాండు. దాన్ని పట్టీ పల్లార్చేదాంకా నేను 
విరమించడం వుండేది కాదు. “ఆసిమాంత” పద్యం చూచుకోండి. యీ విషయం పలువురు 
యెజింగిందే కనక విస్తరించేది లేదు. సర్వసామాన్యంగా మాత్రం “వెంకట శాస్త్రి 
పట్టుదలమనిషి” అనే పేరు నాకు వచ్చింది. పట్టుదల నాకు వున్నమాట సత్యమే 
కాని,ముందుగా కలహం తేవడంమట్టుకు అతండు తెచ్చేవాండు. అది నానెత్తిని బడేది. 
అందులోనుంచి బయటికి వచ్చేటప్పటికి రక్తమాంసాలు క్షీణించేవి. యెప్పుడేనా 
నాలుగుపద్యాలు పంపితే పంపేవాడు; లేకపోతే లేదు ఉ పేక్షాభావంతో వూరుకొనేవాండు. 
“యెవరితోంగాని వివాదము లేకుండా మనకార్యం మనం నెజవేర్చుకుందా”మని నేను 
మనస్సా అనుకొనేవాణ్సి. కాని యెక్కడోగాని నా కోరిక నెజవేటేదికాదు. ఆఖరికి 
కలహ ప్రియుండనేమాట. నాకు వచ్చేది. యిది యీరసంలో మాత్రమేకాదు; రసాంతరాల్లో 
కూడా డిటో ప్రకారమే. అవన్నీ వివరిస్తే గ్రంథం చాలా పెరుంగుతుంది. అందుకు 
సంబంధించిన పద్యాల రికార్డుకూడా వుంది. ఆ పద్యాలు యిక్కడ వుదాహరించడంకన్న 
యితరుల వల్ల భవిష్యత్మాలంలో చదువరులు తెలుసుకోవడం వుచితంగా వుంటుంది. 


మా యిద్దణిలోనూ అతండు అమాయకుందని పలువురి అభిప్రాయం. 
యెవరిదాంకానో యెందుకు? శ్రీ పోలవరపు జమీందారుగారే వొకమాటు యీ విషయం 
తేల్చారు. కాని, అతడు అమాయకుండు కాండు; చాలా గడుసువాండు. కవిత్వంలో 
ఎంత గడుసుతనం వుండేదో, ప్రవర్తనలోకూడా అంత గడుసుతనమూ వుండేది. అతి 
సాహసం కలవాండు. యేదేనా వివాదసందర్భపు పద్యాలల్లో నేను పద్యం వ్రాయవలసివస్తే 
మొట్టమొదట ఘాటుగా నడిచినా యెంతో తటపటాయించి, యెందటికో వినిపించి, ఘాటు 
తగ్గించిగాని ప్రకటించేవాణ్డిగాను. యీ విషయాన్నే శ్రీ వేమవరపు లాయరుగారు ఆ మధ్య 
చెన్నపురిసభలో వ్యాఖ్యానించి వున్నారు. అతండో? నాకు మాత్రం వినిపిస్తే వినిపించేవాండు. 


352 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఒకప్పుడు నాకూ వినిపించేవాండు గా౭డు. “ఏటికి నాకు నీదురద” అంటూ వ్రాసి 
జమాయించి ప్రచురించేవాండు. సమయోచితంగా తప్పించుకునేశక్తి అతనికివుండేది. 
నాకు వున్నదున్నట్టుగా చెప్పి వొప్పించవలసిందేకాని సమయోచితంగా నడిచేశక్తి 
యిప్పటికీకూడా లేదు. అందుకే వక్రమార్గం తొక్కే వారికి శరణంటాను. 


యీలాటిభేదాలు వ్యక్తిగతాలు కొన్ని వుండకుండా యెక్కడా ఐక్యం తటస్థించదుగదా! 
సభాముఖంలో వంకరమార్గం త్రొక్కి ముఖపిధానంచేసి, యెదటివాళ్లకు నోరాడనివ్వక 
పోవడంలో అతనికి మంచి శక్తి వుండేది. కాని అది తావన్నాత్రంలో ఆంగిపోతే యేంలాభం? 
మర్నాడు మళ్లా అడిగితేకూడా నిలిచే పద్ధతివాదంగాని పనికిరాదనేవాణ్ణి నేను. అందుకోసం 
తాత్కాలిక విజయానికి యెన్నండూ ప్రయత్నించక, వొక్కొక్కదానికి యెన్నో ప్రయోగాలు 
వెదికివెదికి వేసారి అప్పుడు దాన్ని బయటికి పెట్టడమే అప్పటికీ యిప్పటికీ నా ప్రకృతి. 
యిందుకోసం అతండు నాయందు ఆంతరంగికంగా చాలా కృతజ్ఞత చూపేవాండు. 
నా మాటను పరమప్రమాణంగా భావించేవాడు. పోట్లాడినప్పుడు పోట్లాడేవాండే 
అనుకోండి. పోట్లాడినా ఆంతరంగిక విశ్వాసం మాత్రం యెక్కువగా వుందేది. ఆ 
కారణంచేతనే పయికి “కైకురుబొయికు” ర్లాడుకుంటూవున్నా మా మైత్రికి అప్పుడేకాదు, 
యెప్పటికిన్నీ భంగంకలుగ లేదు. భంగంకలిగించాలని మా బాల్యంలో (ప్రయత్నించిన 
పుణ్యజనులు కూడా కొందటు కొంత ప్రయత్నించి విఫలు లైనారు. 


వేంకటగిరిలో అలవేళ - అంటే, అబోధవేళదాంకా అవధానంలో కూర్చో పెట్టడంచేత 
కొంచెం లోపం వస్తుందేమో అనే సందేహం సభ్యులకే కాదు నాకున్నూ కలిగింది. అది 
శ్రీ ముద్దుకృష్ణయాచేంద్రులవారి సభ. అంతకుపూర్వం శ్రీ చెలికాని గోపాలరావుగారు 
చేయించిన సభలో నేను అవధానం చేసివున్నాను. అది యేలోపమూ లేకుండా నెజవేటింది. 
యీసారి వంతు తిరుపతిశాగస్తిది; కనక అతండు చేయవలసివచ్చింది. అక్షరం 
అక్షరంవంతున చెప్పడమూ, మూండేసి వ్యస్తాక్షరులు వేజువేజుగా యివ్వడం వగయిరాలు 
నేను చేసిన అవధానానికీ వున్నాయి. దీనికీ వున్నాయి. భేదమేమిటంటే - సమయం 
ఉదయం 8 గం. మొదలు సాయంకాలం ఆరుగంటలవరకున్నూ నా సభకు తటస్థించింది. 
తి. శా. చేసేదానికి మధ్యాహ్నం 4 గంటలు మొదలు రాత్రి వంటిగంటవరకూ 
చెప్పవలసివచ్చింది. రాజుగారికేమి, ముఖ్యులైన సభ్యులకేమి, అవధానంచేసే మాకేమి 
రాత్రిభోజనం లేనేలేదు. పయిగా అవధానం ముగించేవేళ అబోధవేళ అయింది. కొన్నిటిలో 
ఈషద్వైషమ్యం కలిగింది. అట్టి సమయంలో వక కలహప్రియుండు నన్ను చాటుగాపిల్చి 
“మీయిద్దణిలో కుడి యెడమభేద మేమేనా వుందా? అని శ్రీరాజావారు కనుక్కోమన్నారు' 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 353 


అంటూ ప్రస్తావించాడు. అప్పుడు నేను “మాలో కుడియెడమభేదం లేదుగాని మా 
ఇద్దజిసభలకూ యేర్పరచిన టయిములో పూర్తిగా కుడియెడమ భేదం వుం”దని జవాబు 
చెప్పాను. (అవధానవిషయంలో కాదుగాని రసాంతరవిషయంలో కిరంపూండి సంస్థానోద్యోగి 
యీలాటి ప్రశ్ననే నన్ను అడిగి తగిన జవాబు పొందడం జరిగింది. విస్తరభీతిచే 
వుటంకించలేదు. ) ఆప్రశ్న రాజుగారిమీంద పెట్టి అతండు స్వయంగా అడిగిందేగాని, మజోటి 
కాదని తరువాత రాజావారి అభినందన వాక్యాలవల్ల విస్పష్టపడింది. 


సమయాసమయాలు ప్రతి మంచి కార్యానికిన్నీ, ప్రతి చెడ్డకార్యానికిన్నీ అవసరమే 
కాని, అందులో కవిత్వానికి - అందులోకూడా అవధానానికి మటీ అవసరమని 
చెప్పనక్కజలేదు. “ఊహగలయంగల లేఖక పాఠకోత్తముల్‌, దొరికినంగాక యూరక కృతుల్‌ 
రచియింపుమటన్నశక్యమే?” అనే పెద్దన్నగారి పద్యంలో వున్న సదుపాయంలో “వుయ్యాలా” 
వగయిరాలు కొన్ని అవధానులకు అవసరం లేదుగాని, వేళకు భోజనం వగయిరాలు 
అవసరం. అవధానిమనస్సే వకవుయ్యాలలాగా వుంటుంది; కనక వేటే వుయ్యాలా 
అక్కజలేదు. యీ ప్రసంగం జరిగిన కొంత సేపటికి అవధానం ముగిసింది. యేకొంచెమో 
పుష్పగణన వగయిరాలలో తబ్బిబ్బు కలిగింది. అప్పుడు వక దివాణంనవుకరు - మంచి 
ప్రాజ్జుండు వ వృద్దు లేచి రాజావారితో అన్నాండు కదా; “బాబూ! శ్రీమాడభూషి 
వెంకటాచార్యులవారు శ్రీ పిరాపురపు సంస్థానంలో చేసిన అష్టావధానాన్ని నేను ప్రత్యక్షంగా 
చూచివున్నాను. ఆ అవధానానికీ, దీనికీ చాలా తేడావుంది. దానిలో పద్యాలు 
యెన్మిదిమాత్రమే. దీనిలో పద్యాలు యేఖైకంటే కూడా యెక్కువ. ఇదే మాదిరిగా వ్యస్తాక్షరి 
వగైరాలు (త్రిగుణంగానూ, చతుర్గుణంగానూ దీనిలో వున్నాయి. సుమారు నెలరోజులనాండు 
శ్రీ బావగారి (శ్రీ చెలికాని గోపాలరాయణింగారి) సభలో వెంకట శాస్తుల్లుగారు చేసిన 
అవధానంలో (ప్రతీవిషయమూ (త్రిగుణితమయిందిగాని యిందులో అంతకంటేకూడా 
అతిక్రమించింది. కాంబట్టి అష్టావధానం యీలా పెంచడం న్యాయం కాదని ధైర్యంగా 
మనవిచేశాండు. దానితో రాజావారు “వారిశక్తి తెలుసుకోవడానికి యీలాపెంపుచేసి 
పెట్టవలసివచ్చింది కాని మటోటికా”దని పరిహారోక్తిగా సెలవిచ్చారు. ఆసభ నేనే చేసేదైతే 
మొట్టమొదటనే యిది వీలుకాదని చెప్పి నిషేధించేవాణ్డి. 


యెంత బరువేసినా పరిశీలించకుండా లొట్టిపిట్టలాగ భరించడమే కాని అతని 
ప్రకృతిలో దాన్ని తప్పుకుందామనే కోరిక వుండేదేకాదు. పయిగా దాన్ని నిషేధించే లౌకికోక్తి 
న్రపుణ్యమున్నూ తక్కువే . లొట్టె మీంద బరువు వేసేటప్పుడు కాళ్లకింద యిటుకలు పెట్టి 
ఆ యిటికలు చితికేదాంకా వేస్తారనిన్నీ, చితకడంతోటట్టే వేయడం చాలించి అది 


354 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్టి 


చూస్తూవుండంగా యే వీసెండో, అజవీసెండో తీసేస్తారనిన్నీ దానితో అది యావత్తూ 
తీసేశారనుకొని కార్యక్రమాన్ని జరుపుతుందనిన్నీ వినడం. దానికి ఆమాత్రం 
తీసివేయడమేనా అపేక్షితంగాని మావాండికి ఆమాత్రమున్నూ అవసరం వుండేదికాదు. 
యెంత బుద్ధిశాలీ కాకపోతే అంతకుముందు గోచీపెట్టి పెట్టని వయస్సునుంచిన్నీ కవిత్వం 
చెపుతూ లోపాయి కారీనైతేయేమి, పల్లీకుగాఅయితేయేమి కొన్ని పండితసభలలో కొన్ని 
అష్టావధానాలు చేసివున్న నాతో కాకినాడ సభలో సంపూర్ణ శతావధాన శకటాన్ని నడపడానికి 
కొలందికాలంనుంచి మాత్రమే కవిత్వవ్యాపారంలో ప్రవేశించిన తిరుపతిశాస్త్రి 
సమానంగానో, నాకన్న అధికంగానో పూని పనిచెయంగలండా? 


చెపితే నమ్ముతారో లేదోగాని కాకినాడ అవధానానికి ప్రారంభించేటప్పటికి అది 
చలికాలమైనా వొళ్లంతా చెమటతో తడిసిపోయింది. అప్పటికి మాకింకా శాలువులులేవు. 
సామాన్యమైన నూలుబట్ట పూర్తిగా కప్పుకున్నాను. ఆబట్టంతా తడిసిపోయింది. 
అతనికిమాత్రం యీ అవస్థ కలగలేదు. అతండు మహా సాహసుండు అని నేను వ్రాయడానికి 
యీలాటి వెన్నో కారణాలు అనుభూతాలే వున్నాయి. “గుండెలు తీసిన బంటు” అంటే 
అతండే. ముమ్మాటికీ అతండే. ఈ విషయాన్ని సమర్ధించవలసి వస్తే చాలా సంగతులు 
వ్రాయాలి. యేదో వకటిరెండు ప్రస్తుతోపయోగంకలవి స్పృశించి విడిచాను. యింతకూ 
మా మైత్రిని భంగిద్దామని కొందటు పుల్లింగాలు పెట్టందలంచినా మామా శక్తులయందు 
మాకుమాకు వుండే గాఢమైన నమ్మికనుబట్టి వారి వారి పుల్లింగాలు విఫలమై మా మైత్రీ 
ఆలాగే వజలేపంగా నిలిచిపోయిం దనియ్యేవే. 


యెల్లప్పుడూ పనిచేసి లక్ష్యలక్షణాలు సేకరించి సభలో ప్రతివాదులను 
ప్రమాణప్రమితమైన వాదంతో అరికడతాననిన్నీ, సభారంజకతాశక్తి కలవాండననిన్నీ అతనికి 
నాయందు అమితమైన (ప్రేమ వుండేది. బందరులో టీచరుగా ప్రవేశించాక యెక్కడికీ 
సభార్ధం వెళ్లడానికి నాకు పూర్వంలాగ అవకాశంలేక “అబ్బాయీ! నువ్వు వెళ్లి వారిని 
సంతోషపెట్టి రారాదా?” అంటే దానికి అతండు నాకు వ్రాసిన జవాబు ఆతనికి నాయందు 
వుండే గాఢవిశ్వాసాన్నే కాక నిష్కపటత్వాన్ని కూడా వెల్లడిచేస్తుంది. గుంటూరు 
ఆహ్వానవిషయంలో అతణ్ణివెళ్లి రమ్మంటే వ్రాస్తాడు కదా, “నేను వెడతాను. అవధానాదిక 
మున్నూ చేస్తాను. యెవరోవైదికప్పేరంటాలు వచ్చి వెళ్లిందంటారు. (యీమాట తలుచుకుంటే 
నాకు యిప్పుడు నవ్వు, యేడుపూ రెండూకూడా వస్తాయి.) కనక నువ్వు వచ్చెదాడా 
వెళ్లేదిలౌ”దన్నాండు. శ్రీరావు చెల్లయ్యమ్మారావు బహద్దరువారి షష్టిపూర్తినాంటికి నను 
అప్పటికప్పుడే మూండు మాసాల నుంచి చలిజ్వరంతో కొట్లాడుతూవున్నాను. పైంగొ 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 355 


యింట్లో లేకలేక కలిగే సంతానానికి పురుడువచ్చే రోజులు, వున్నదేమో పరదేశం. అట్టి 
సమయంలో నేను వెళ్లడానికి యెలా కాళ్లాడతాయి? అందుచేత రాలేనంటే “డాక్టరు 
శేషగిరి నీ శిష్యుందేకదా. అతన్ని వెంటంబెట్టుకొని రా. వచ్చి వూరికే సభలో కూర్చో. 
లేదా, సభలోనే పడుక్కో సర్వమూ నేను నిర్వహిస్తాను” అని పట్టుపట్టి రప్పించితీరాండు 
కాని వదిలిపెట్టలేదు. పైంగా నేనున్నానంటే చాలు, యేమీ చేయనక్కజలేదు. 
మొట్టమొదటినుంచీ అతనికి ఆలా అలవాటయింది. 


తీరా ఆ సభ జరిగేటప్పుడు మామూలు ప్రకారం మొదటిచరణం నీవే చెప్పాలన్నాండు. 
చెప్పేశక్తి నాకులేదు. స్వరం హీనస్వరంపడి అప్పటికప్పుడే నెల్లాళ్లయింది. అయినా 
తప్పదన్నాండు. ధారణ పట్టనక్కణలేదులే అన్నాండు. అప్పుడే నే నీ పద్యాలు 
చెప్పవలసివచ్చింది : 
చ. “దినదినమున్‌ జ్వరార్తిమెయి దేహబలమ్ముడివోయి యున్నప 
ట్టున ననుం జెల్లయాంబిక కడున్‌ ముదమారంగం బిల్వనంపుటల్‌ 
మనమున ఖేదమోదము లమర్చుకతమ్మున “లంఘనమ్ములన్‌ 
మనుగుడు” పన్నసామెతకు మంచియుదాహృతి చిక్క నేంటికిన్‌. 


చ. జ్వరపడియున్న హేతువున సాయము నీ కొనరింపయజాల నో 
తిరుపతిశాస్త్రి! నీకు నలదేవి పరాంబిక యుండ వేంకటే 
శ్వరుం డొనరించుసాయ మొక బ్రాంతియె? నీవు దలంచినన్‌ ధరా 
ధరములు ముక్కముక్కలగు ధారుణి క్రుంగు నభం బభం బగున్‌. 


ఉ. పూనుము కార్యభారమును “బూన సుదర్శన” మన్న దేవకీ 
సూను కథావిధానమును జూపటబు లాత్మల సంస్మరింప నే 
మౌనము పూని నీ శుభ సమగ్రతకై జపియించుచుందు నీ 
పై నొకచూపు తక్కుసభపైనొక చూపునుగా మెలంగుదున్‌.” 


యీలా యెంతచెప్పినా మొదటిచరణం నీవే మొదలుపెట్టాలని బలవంత పెట్టాండు. 
ముఖ్యకారణం గుట్టువిడిచి వ్రాస్తూవున్నాను. అవధానానికి ధారణాశక్తి ప్రథమనోవానం. 
పాండిత్యం వుంటే పండితులను సంతోష పెట్టవచ్చు - ప్రయోగవిశేషాలద్వారా. లేదా, 
లేకపోతుంది. అనేకులు అడ్డదిడ్డంగా ప్రశ్నిస్తారు. ముందు చరణంలోనే ఆ చిక్కులన్నీ 
వుంటాయి. వాళ్లమనస్సు నొచ్చకుండా మృదువుగానే వాళ్ల ప్రశ్నలు తప్పని వాళ్లకు 
బోధించేలాగు పరాక్రమించాలి. ఈ విషయంలో వుండే తెల్విని యేమని పేర్కొనాలో 


356 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నాకు యిప్పటికీ తెలియదు. అది నావద్దనే కాని యెక్కడా లేనేలేదని అతనికి పిచ్చినమ్మకం 
వుండేది. అందుచేత అసమర్భండుగా వున్నాసరే నన్ను ఆలా బలవంతపెట్టడం తటస్థించేది. 
దానికి తథ్యంగా నేను ఆవేళ చేసిన ఘనకార్యాన్ని కూడా ప్రాస్తూవున్నాను. దీన్నినేను 
యింత మభ్య పెట్టీ (వ్రాసినా ఆత్మోత్మర్షగా వుండకపోదు. యేంచేసేది? “రోట్లో తల దూర్చి 
రోంకటి పోటుకు జంకితే యేమవుతుంది?” 


సరే! చెప్పడానికి ప్రారంభించాను. కొన్ని ప్రథమచరణాలు చెప్పడం జరిగింది. 
అంతా పండితులూ, కవులే పృచ్చకులు. అందులో వక పృచ్చకుండు పిచ్చివాండుగా 
వుంటాండు. కాని మంచి సాహితీపరుండున్నూ కవిన్నీ, అతండు అడిగినప్రశ్న లక్ష్మీదేవిని 
పృథ్వీ వృత్తంలో వర్ణించవలసిందని మాత్రమే. ఇందులో కష్టం లేశమున్నూ లేదు, సాబీగానే 
చెపితే తీరిపోతుంది. కాని “వుత్చన్నమందబుద్దు” లన్నట్టు తాత్కాలికంగా కన్నుమూసి 
తెజిచేలోపుగా పుట్టే అనేక చిత్రవిచిత్రాలు ప్రతిఫలించే బుద్ధిగల నేను వక 
అగమ్యగోచరప్పుంతగా ప్రథమచరణం ఆరంభించాను. ఆవూహ అంతలో నాకెలా తట్టిందో 
యిప్పటికీ నేను చెప్పలేను. యెవరేనా చెపుతారేమోకాన యింక ముందున్నూ నేను చెప్పలేను. 


“సరోజనిలయాం సరోజనికరామ్‌” 


అని చెప్పాను. యిది పృథ్వీవృత్తపాదం అనుకోవడానికి అవకాశం లేనేలేదు. యేలాటీ 
లాక్షణికుండున్నూ పృథ్వీవృత్తపాదంగా మాజుతుందని అనుకోండు. నాకేనా పాదారంభంలో 
యీలా మోసంచేదామనేదురూహలేదు. కాని 'సరోజనిలయాంి దాంకా చెప్పేసమయంలో 
చట్టనయీ దురూహ పుట్టింది. యిది దురూహే అనండి, లేదా సదూహే అనండి. యీలాటీ 
చణుకులు సభలో - అందులో అవధానసభలో - మిక్కిలిగా వుపకరిస్తాయి. 
ఆ వుపకరించడం యేలాంటిదో వివరిస్తాను. యెప్పుడయితే నే నీచరణాన్ని చెప్పి 
పృథ్వీవృత్తపు నడకలోకాక వేటొక వృత్తపు నడకలో లయవేసి చెప్పడానికి ఆరంభించానో, 
వెంటనే పృచ్చకుండు “బావా! వృత్తం తప్పిం”దన్నాండు. నేను “తప్పితే తప్పిందిలే. తరువాత 
తి. శా. సవరించుకుంటాడులే. వ్రాసుకో”మన్నాను. యిదంతా నా కొంటెతనపు నటనే. 
“కొంటెలలోనం గొంటెయున్‌ గావలె” గదా! దానిమీంద శివరామశాస్త్రి (శిష్యుండు) 
అన్నాండుకదా : “మళ్లా తి. శాస్త్రిగారు సవరించుకోవడమెందుకు? తమరేసవరించండి" 
అన్నాండు. “నాకు వోపిక లేనిసమయంలో తి. శాస్త్రిగారి బలవంతాన్ని పట్టి చెప్పే చెప్పడంలో 
యింతకంటె అనుకూలంగా చెప్పడం కుదరదు. “పుణ్యానికి పెట్టే అమ్మా, నీ మొగుడితో 
సమానంగా పెట్టి”మంటే యెలాగ? సవరించంబోతే మణీతప్పుతుందేమో” అన్నాను 
అతనితోటి. దానిమీద తిరపతిశాస్తి అన్నాండు కదా- “బాగుందిరోయ్‌! మొట్టమొదటినుంచీ 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 357 


మొదటిచరణం నువ్వు చెప్పడం ఆచారం కనక చెప్పమన్నాను కాని చేతకాక కాదు. 
తప్పని తెలుస్తూ వున్నప్పుడుకూడా తప్పులే చెప్పమన్నానానే” నన్నాడు. యిక్కడికి “సభంతా 
గొల్లలే” అన్నట్టయిందా? అయినా యింకా యెవరేనా యీగుట్టు తెలుసుకున్నవారు సభలో 
వున్నారేమో అని “అయ్యా! తప్పిందని మావాళ్లందజణూ అంటూ వున్నారు. నాకు తప్పలేదని 
తోస్తూవుంది; మీ రేమంటా”రన్నాను. వారున్నూ “తప్పినట్టే వుం”దన్నారు. “అలా అయితే 
యిప్పుడు చూడండీ” అంటూ “వరాం భాస్వరామ్‌” అనే అక్షరాలు తుట్టతుదనుచేర్చి 
స్వరంకాదు, గమనాన్ని మార్చి చదివేటప్పటికి పృథ్వీవృత్తపాదంగా కనపడడంతోబట్టే 
అందటూ డిల్లపోయారు. 


ఈ వ్రాతకు ఫలితం నాకు సంబంధించిన వుత్తరకుమారటప్రజ్ఞలను ఈ “ముదిముప్పన 
బాలపాపచిన్నె”గా లోకానికి వెల్లడిచేసి తద్వారాగా అపహసించబడడమేనా? నాటి 
అవధానాని కేమేనా వుపకరిస్తాయా? అంటే, నాకు తోంచినమాటలు వ్రాస్తాను వినండి. 
యీపోకడ తప్పుకాని దాన్ని తప్పుగా కొమ్ములు తిరిగిన పండితకవులను, అందులో 
నాకన్నా మిన్నా అనుకోతగ్గ తిరుపతిశాగ్తి అంతటివాణ్ణి నమ్మించి మళ్లా వొప్పుకింద 
వొప్పించడం జరిగింది. కనక, యీపైని నిజమైన తప్పుచెప్పినా పృచ్చకులు తలవంచుకొని 
కిక్కురుమనక (వాసుకోవడమేగాని మళ్లా నోరు మెదపడం అంటూ వుంటుందా? దానితో 
అవధానభారం యెంతో తేలికవుతుంది. 


యీలాటి లబ్బులు నావద్ద వుండడం తి. శాస్త్రికి బాగా తెలుసును. నా సహవాసం 
వల్లకూడా యివి అతనికి అబ్బలేదు. యివి యేలాటివి? అంటే “పుట్టి నేర్చుకొనెనొ, 
పుట్టక నేర్చెనో చిట్టి బుద్దు లిట్టిపొట్టి వడుగు” అని పోతరాజుగారు చెప్పినమాదిరివి. ఆ 
యా చిట్టీబుద్దులకు సంబంధించిన యితిహాసాలు యింకా చాలా ఉన్నాయి. వీట్లనుబట్టే 
మాతిరుపతి శాస్త్రికి నాయందు యెక్కువగౌరవం వుండేది. దాన్నే నేను అతని 
అనంతరమందు జరిగిన సానుభూతిసభలో 


“ఎవండు నా కెక్కుడయ్యు నాయెడలం గార 
ణాంతరమ్మున గురుభావ మంతరంగ 
ముననెకాక పయికింగూడం గనంగంజేసె 
నట్టి తిర్పతికవి దివికరిగె నకట.” 


అని గూఢంగా, సూత్రప్రాయంగా వుటంకించి వున్నాను. 


యీలాంటి “వుత్సన్నమందబుద్దులకు” సంబంధించిన నా చేష్టలను బట్టేనేను “అభినవ 
రామలింగ బిరుదాంకుండను” అంటూ వక రాజసభలో వొకానొక సందర్భంలో ప్రత్యేకించి 


358 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నన్నుంగూర్చి పేర్ళాని వున్నాను. మాకు వున్న బిరుదులన్నీ వుమ్మడి దమ్మడిగా వుండవలసినా 
యిదివొక్కటీ పృథక్కుగా వుండడానికి కారణం యీ “వుత్సన్న మందబుద్దులే” అని 
విజ్ఞులరయుదురుగాక! యీ సందర్భాలు నేను వ్రాయడం అపహాస్యాస్పదమయినా 
(వ్రాయవలసి వచ్చింది, క్షంతవ్యమని కోరుతాను. 


తిరుపతిశాస్తులుగారు ముక్కుకు సూటిగా వెళ్లేవారేకాని యీ మార్గంలో వారు 
కారన్నంతలో ఆయనకి వచ్చేలోటులేదని నా నమ్మకం. దీనివల్ల అధఃకృతి రాకపోవడమే 
కాక పురస్కృతికూడా కలుగుతుందనే ధైర్యంతో దీన్నిందు పేర్కొన్నాను. 


కలహం యెవరితోనేనా సంఘటించినా నేను దాన్ని పాటించకుండా ఆవలివారు 
మాట్లాడితే మాట్లాడడానికి యిష్టపడతాను. మావాండికి అదికిట్టేదికాదు. కొప్పరపువారిని 
తిరుపతిశాస్త్రితో సంప్రతించకుండానే అభినందన పద్యాలు వ్రాసి బందరుకు అవధానార్థం 
రావలసిందని ఆహ్వానించింది నేనుమాత్రమే. ఆ విషయం “అయ్యా! కొప్పరపుం 
గవీశ్వరులు” అనే పద్యాలు చెపుతాయి. అతనిసమ్మతికూడా వున్నట్టు అందలి “తిరుపతి 
వేంకటేశ్వరులు” అనే చేవ్రాలు చెప్పినా అది మా ఆచార (ప్రకారం చేసిన చేనవ్రాలేకాని 
అతనిసమ్మతిని నిరూపించేదికాదు. అప్పుడే కాదు యిప్పుడే కాదు, వారియందు నాకు 
పరమాదరమే. వారికున్న శక్తి సామర్థ్యాలను యెంతవటికు గౌరవించాలో అంతవజకేకాక 
హెచ్చుగా గౌరవించడం నాకు యిష్టమే. అయితే యేంచేసేది? మా తిరుపతి శాస్త్రికి 
సమకాలికులలో యెవరికవిత్వమూ నచ్చేదికాదు. అందులో వారి కవిత్వమంటే మణీ 
యెదురు తిరిగాడు. “ముసుగులో గుద్దులాట” తటస్థించింది. యెవరికేనా “సర్టిఫికట్టు” 
యివ్వవలసివస్తే “బ్రహ్మిష్టో బ్రహ్మం” మీంద నాతో పాటు చేవ్రాలుచేసేవాండే కాని 
మనఃపూర్వకంగా కాదు. (యీ సర్టిఫికెట్టుగాథకు సంబంధించిన వక చిత్రమైన విషయం 
నెల్లూరులో జరిగిందివుంది. దాన్ని శ్రీ వేమూరి శ్రీరామశాస్తులుగారు బాగా యెజటుంగుదురు. 
వారు చెపితే వినంగలందులకు కోరుతాను. ) “నీకు బాగుందని కవిత్వమంటూ లేనేలేదు. 
అన్నీ బాగానేవున్నాయంటావు. నీమాటకు విలువేమిటి?” అని నన్ను సణిగిపోసేవాండు. 
యెంత సణిగినా చేవ్రాలుమాత్రం చేసేవాడు. యీ విషయంకూడా ఆలాగే జరిగిపోతుం 
దనుకున్నాను. పూర్తిగా పట్టుపట్టాండు. ఆ కవీశ్వరులున్నూ మటికొందబు పెద్దలున్నూ 
వచ్చి మమ్మల్ని విందుకు ఆహ్వానించే సందర్భంలో నేను వారిని అభినందిస్తూ వుంటే 
అనభినందనానికి ప్రారంభించాడు. యేంచేసేది? మళ్లా అతని వాక్యాలు ఖండించి 
అభినందనానికే వుపక్రమించాను. కాని మళ్లా పూర్తిగా యెదురు తిరిగాడు “తోంటకూరలో 
పురూగన్నట్టుగా వారి ఆశుధారాప్రజ్ఞను యీసడించడానికి ఆరంభించాండు. నాకు 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 359 


“ప్రాణగొడ్డంొగా కనపడింది. తరవాత వూరువెలపలికి వెళ్లి రహస్యంగా మందలించాను. 
కాని ప్రయోజనం లేకపోయింది. తలతిక్కపట్టు పట్టి కూర్చున్నాండు. “ససేమిరా” అన్నాండు. 
ఆ యీ విషయం 'గుంటూరిసీమిలో సూత్రప్రాయంగా వివరించే వున్నాను. పలువురు 
యెజింగిందికూడాను. తుదకు సభలో యేదో యితండు రసాభాసు చేస్తాందని నాకు 
పూర్తిగా భయంకలిగింది. దానికి తథ్యంగా ఆసనచర్చ వచ్చింది. అప్పుడు అతండు చేసే 
రసాభాసు ముందు జరగంబోతుందని యెటింగివున్న నేను - అంతకంటే కొంత పాయంటు 
వున్నది గదా అని చెప్పి నేనే ప్రాచీనావీతిమార్గం త్రొక్కి సభలో తినవలసినతిట్లూ, దీములూ 
నేనే భరించవలసివచ్చింది. అతండుమాత్రం నిస్తరంగ సముద్రంలాగ వూరుకున్నాండు 
సమయానికి. అతండు చేయందలంచిన రసాభాసేమిటంటే; అది నాకు ముందే 
వివరించాండు- “వారు గనక యీవేళ సభలో మనలనుగుణించి అభినందన పద్యాలు 
ఆశువులో చెప్పేయెడల అవి రసవంతంగా, నిర్దుష్టంగా వుంటే వూరుకుంటాను. ఆలా 
వుండకపోతే వారిని నే నేమీ అనేది లేదు గాని నారాయణ! నారాయణ!” అంటూ చెవులు 
మూసుకుంటా”నన్నాండు. అయ్యా! యెంతటి మహా కవికేనా గంటకు వందలకొలందిగా 
లెక్క వచ్చేటప్పుడు రసం రావడమున్నూ, నిర్దుష్టత్వమున్నూ సాధ్యమవుతుందా? పయింగా 
వారు మమ్మును అభినందించే సందర్భంలో వారిని యాసడించడం యెక్కువ రసాభాసుగా 
వుంటుందని నాకు భయంవేసింది. యెంత చెప్పినా తోవలోకి రాలేదు. యీలాటి 
పెంకెపట్టుపట్టడం అతనికి తబుచు వుండేది. అది అతని అన్నలదగ్గిరా వుంది. యింకా 
యిప్పటికీ వక అన్నగారు జీవించే వున్నారు. ఆయనతో కొత్తగా మాట్లాడవలసివస్తే విధిగా 
పోట్లాటవచ్చి తీరుతుంది. కాని యెంతో మంచివాండు. ఆ మంచి యెవరికి తెలుస్తుంది? 
అందటికీ తెలిసేది “తలతిక్కపట్టే”. యీ విషయం మనస్సులో పెట్టుకొనే 


చ. “తిరుపతిసింగమున్‌ సరిగంద్రిప్పి ప్రశాంతమొనర్చ వేంకటే 
శ్వరునకుం దక్క నీయనుంగు బావకు గీవకు నోజగూర్చు నీ 
గురునకుం జర్ల చంద్రునకుంగూడ వశం బెటు లయ్యెడున్‌ దురు 
ద్ధర మది నేను దానిబలు ధాటికి నొక్కొకవేళ జంకెదన్‌” 


అని గీరతంలో |వ్రాసివున్నాను. సర్మసులో సింహాలను ఆడించే మానేజరుకి 
దినదినగండంగా వుండడం అంతా యెణింగిందే. ఒక్కొక్కప్పుడు యితండు యెదురు 
తిరిగితే నాగతికూడా ఆలాగే వుందేది. 


సరే! గుంటూరువిషయం తుదకి నామీందకే వచ్చింది. అంతా నన్నే దుషించారు. 
తిరుపతిశాస్త్రి మంచివాండే అయినాండు. యేదో జరిగిపోయింది. ఆ తర్వాతకూడా కొప్పరపు 


360 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


సోదరులకు నాయందు అంతరంగ(పేమ పోలేదు. వారిని నేను యెంతో (పేమతో 
ఆహ్వానించినవాణ్నని వారు గుర్తించకుండా వుంటారా? దానికి తార్మాణంగా యిటీవల 
కొన్నాళ్లకు శ్రీ రాజా మంత్రిప్రగడ భుజంగరావుగారి కుమార్తె ఏవాహంలో తారసించాము. 
అన్నదమ్ములందబూ అప్పటికి బాగానే వున్నారు. భోజనాలవేళ కలుసుకున్నాం. 
క్షేమసమాచారం అడిగారు. ప్రీతిగా మాట్లాడారు. నాకూ యెంతో సంతోషమయింది. 
ఆ కాస్తసేపూ చక్కగా ఒక్క కడుపునం బుట్టినవాళ్లలాగ మాట్లాడుకున్నాం. తిరుపతిశాస్త్రి 
ఆ పెళ్లికి అసలే రాలేదో, అక్కడికింకా రాలేదో బాగా జ్ఞాపకంలేదుగాని, పెళ్లిలోకాక 
మళ్లా జరిగిన యింకోకొత్త పెండ్లిసభలో శ్రీ జమీందారుగారు కవిత్వ సభా యాజమాన్యాన్ని 
నామీందే వుంచారు. వారిని, మమ్మల్నీ అందలినీ సమానంగా గౌరవించారు. మావాండి 
వుద్దేశం వారికీ మనకీ గౌరవంలో యేదో కొంచెమేనా తేడా వుండాలని. నాకున్నూ యీ 
చేదస్తం లేకపోలేదుగాని, యిదేమేనా పరిక్షార్ధం యేర్పడ్డసభ కనకనా ఆలాటి తేడాపాడాలకు? 
భోజనంలో అందటికి అన్ని పిండివంటలూ సమంగా వడ్డించడం యేలాటిదో, యిదీ 
ఆలాటిదే అని సరిపెట్టుకోవడం నా తాత్పర్యం. అందుచేత నాకేమీ లోటుగా కన్పించలేదు. 
యితందేనా యేమీ అంటాందనుకోలేదు నేను. అంతట్లో జమీందారుగారిని 
అభినందించడానికే అనుకున్నాను వకపద్యం ్రారంభించాండు. దాని చివరచరణాలలో 
వివాదాంకురబీజాల్ని నాటుతూ “పులులన్‌ మేకల నొక్క చెర్వున జలమ్ముంద్రావంగాం 
జేయు చర్యలు చూపించితివయ్య!” అన్నాడు. ఆపట్లాన్ని కొప్పరపుసోదరులలో పెద్దాయన 
అనుకుంటాను, అందులోవున్న “మేకలు” అనేది తమ కన్వయించుకోవలసినదిగా 
అనుమానపడి యేదో పద్యం మళ్లా ప్రారంభించి “గజంబుల సింగంబుల నొక్క చెర్వున 
జలంబున్‌ (ద్రాగంగా” అని చదివి తమయందు సింహత్వం సంపాదించుకొని 
సంతుష్టిపడవలసివచ్చింది. అంతట్లో ఆవిషయం అప్పటికయితే ముగిసింది. కాని, 
లోపాయికారీని యింకా వీరికి లోలోపల రగులుతూనేవుంది. నేనైతే “అనవసరం, 
గతించిందేమో గతించింది. మళ్లా యెందుకురా” అని దిగపీంకుతూనే వున్నాను కాని, 
బసలో నామీందికి యెదురుకొని గర్జిస్తూ “గోరీ కట్టింపనె? కాకవిప్రతతి కర్టిన్నేండు 
హెలాపురిన్‌” అని దూంకుతూవున్నాండు. ఆ సందర్భంలో కర్మం చాలక నే నన్నానుగదా 
“దీనిపేరే వెల్టివెల్నాటీయం” అనిపించుకొంటుందన్నాను. దానితో తోంకతొక్కిన తాచులాగ 
నామీందకి లేచి “క. వెలనాటివాండం గవితకు, వెలనాంటినవాంద” అని హుంకరించాండు, 
కొడతాందేమో అనికూడ భయపడ్డాను. ఆయీపద్యాలన్నీ “సందర్శనం”లో వుంటాయి 
చూచుకోండి. మా శివరామశాస్త్రి బావమబది మైలవరపు కృష్ణమూర్తిగారి గృహంలోనే 
యీ కోలాహలమంతా జరిగింది. తుట్టతుదకు జమీందారుగారి దాంకా వెళ్లి యౌ 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 361 


పద్యాలువినిపించే దాంకా ఆతని ఆవేశం ఆంగిందేకాదు. “యేదో మావాండు తొందర 
మనిషి ఆయీపద్యాలు చెప్పాండు. చెప్పినవి మీకువినిపించకపోతే ప్రకటనానికి అర్దం 
కావని వినిపించవలసి వచ్చిందంటూ సబోరీగా జమీందారు గారికి నచ్చంజెప్పాను. 


యింతటితో యిది ముగిసినట్లే, కాని ఆ యేలూరులో తత్మాల మందు శ్రీ వేమూరి 
శ్రీరామశాస్త్రి శతావధానిగారు నివాసంగా వున్నారు. ఆయన శ్రీ. వ. సు. రాయకవిగారినీ, 
శ్రీ కొప్పరపుసోదరకవులనూ, మమ్మల్నీ, శిష్యుడు శివరామశాస్త్రినీ విందుకు పిల్ఫారు. 
ఆ విందుకు వెళ్లడం అతనికి సుతరామున్నూ యిష్టంలేదు, తుదకు యేలాగో రావడం 
వచ్చాండు. మొత్తం యేలాగయితేయేమి, శివరామశాస్త్రిని విడందీశాండు. “మా యిద్దటికీ 
యీపూంట భోజనం అవసరంలేదు. అజీర్తిగావుం”దన్నాండు. కాదుకూడదని బలవంతంచేస్తే 
మటింతచెడి రసాభాసులోకి దిగుతుందని నాకు పూర్తిగా తెలిసేవుండడంవల్ల అసలు 
కుల్లస్సు యెటింగిన నేనుకూడా “వాళ్లని బలవంతపెట్టకండి “అజీర్ణ భోజనంవిషుి 
మన్నారుకదా?” అని వాళ్లమాటలనే బలపణిచాను. వారిద్దజూ వినాగా భోజనం 
జరుగుతూవుంది. అప్పుడువచ్చి “అబ్బా! మా మిక్కటంగా ఆంకలవుతూజఉంది. త్వరగా 
వడ్డ్దనకావాలంటూ ్రారంభించాండు. యీలాటి ప్రయోజనం మాలిన కొంటెతనాలు 
ఆమరణమూ ఆతన్ని వదలనే లేదు. 


శృంగారంలో అంతగా రచించిన రచన అతనిది లేదుగాని కొంటెతనపు 
పద్యాలుమాత్రం కొన్నివున్నాయి. అవి రికార్డులో యిప్పటికీ జాగ్రత్త పెట్టంబడే వున్నాయి 
గాని, వుదాహరిస్తే యీకాలపు నాగరీకం అంతగా ఆమోదించదేమో! 

“ఒంటిమిట్టను గాంపురం బున్నయట్టి | సిద్ధిసానికి సంకల్పసిద్ధిరస్తు, 

చెలంగిమాంమీందం బద్యమ్ము చెప్పినట్టి । పాపరాజుకు నిధువన ప్రాప్తిరస్తు” 

అనే కంకంటివారి పద్యం మాదిరిలో కొన్ని వుంటాయి. కొన్ని యింకా 
ముదరపాకంలో వుంటాయి. వాట్లకుపోలిక - 


చ. “వదలక (మోయునాంధ్రకవి వామపదమ్మున నున్న నూపురం 
బుదితమరాళకంఠ నినదోక్తుల నేమని పల్కెం బల్కుండీ 
గుదియలసాని ... ... ... ... . .. గల భాగ్యరేఖ నీ 
నుదుటను లే దటం చమర నూత్నపురంధ్రులతోడం బల్బెడిన్‌.” 


అనేపాకంలో వుంటాయి. యీ పద్యం అల్లసాని పెద్దన్నగారిని గూర్చి 
శ్రీకృష్ణదేవరాయలు పెద్దన్నగారి మరణానంతరం ప్రశ్నించినప్పుడు రామలింగం 
వేళాకోళంగా పెద్దన్నగారి శృంగారానుభవస్ఫోరకంగా చెప్పినట్టు చెప్పుతారుగాని 


362 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కృష్ణదేవరాయలు పెద్దన్నగారి మరణానంతరం జీవించివుంటేనేకాని ఆయీవిషయం 
సమన్వయించదు. కృష్ణదేవరాయల మరణానంతరం పెద్దన్నగారు చెప్పిన “ఎదురైనచోం 
దన మదకరీంద్ర” పద్యం అందణూ యెటింగిందేకనక విస్తరించను. “పుక్కిటిపురాణ” 
వ్యాసంలో యీలాటి విషయాలెన్నో చర్చించివున్నాను. ఆ కవుల జీవితానంతరం 
వారినిగూర్చి పుక్కిటిపురాణాలెన్నో బయలుదేరాయి. కాని మమ్మల్ని గురించి మా యిద్దణీ 
జీవితకాలంలోనే యెన్నో పుక్కిటిపురాణకథలు బయలుదేజాయని మే మిద్దజమున్నూ 
యెటుంగుదుము. ఇటీవల అతని జీవితానంతరం మటికొన్ని బయలుదేరడం 
యింతకుపూర్వమే నేను యెటుంగుదును. 


ఆయీరకం కొంటెపద్యాలు తి. శాస్తిగారివి కొన్ని వున్నాయనే ఘట్టంలో మన 
మిప్పుడు వున్నామనేది ప్రస్తుతం. ఆ పద్యాలల్లో వక్కటీ వుదాహరించకపోవడం యిప్పటి 
నాగరికులకు బొత్తిగా రుచించవనేకాని మటొకటికాదు. ఆ పద్యాలల్లో కొన్ని శ్రీనాధుండు 
పల్నాటిసీమలో చెప్పిన వాట్లని పోలివుంటాయి. యీలా వూరించివూరించి వకటీ 
వుదాహరించకపోతే కొందు చదువరులు బొత్తిగా హతాశులవుతారు కనక, చాలా 
మృదుపాకంలో వున్నదాన్ని వకదాన్ని వుదాహరిస్తాను. 


ఉ. “నన్నొకనాతి రేపటిదినమ్మునం బోయెదుగాకి యంచు గ్రా 
ల్లన్నుల నీరు జాబ వికలమ్ముగ గద్దదకంఠి యయ్యెన 
య్యన్నులమిన్నతోడ వలి దంచుం బెనంగిన మానదయ్యె నన్‌ 
మన్ననం జూడు రేపటి దినమ్మునం బోవుదమయ్య మిత్రుందా” 


ఆ యీ రచనవల్ల తి. శాస్త్రిగారి శృంగార రచన యేలాటిదో రసజ్ఞులు 
తెలుసుకుంటారు. ఇందులో “మిటత్రుండా” అనే సంబోధన నన్ను ఉద్దేశించినదని 
(వ్రాయనక్కరలేదు. అతనికి నావలెనే విడివిడి పదాలతో రచన సాగించడమే యిష్టంకాని, 
యేవో సమాసాలతో పద్యాన్ని పూరించడం యిష్టంకాదు. అయితే రసానుగుణంగా 
సమాసభూయిష్టమైన రచన కావలసివస్తే “సంస్కృతం బుపచరించిన పట్టున భారతీవధూటీ 
తపనీయ” అని పెద్దన్నగారు అందుకున్నట్టు అందుకుంటాండు. అట్టిది, అతనిది అవునా 
కాదా అనేశంకకు అవకాశం లేనిది వకటి వుదాహరిస్తాను. 


శా. “మాకన్నన్‌ మహనీయులైన కవులీ క్ష్మామండలిన్‌ లేకపో 
రీకాలమ్మున యుష్మదీయకవితా ద్వీపమ్ము ముంచంగ న 
స్తోకశ్రీక మదాశుధారకవితా తుంగార్భటీ ఘోరగం 
గాకల్లోలవతీ ప్రవాహభరవేగ (ప్రక్రియల్‌ చాలవే?” 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 363 


అతని సమాసప్పోకడ యేలా వుంటుందో దీనివల్ల కొంత తెలుస్తుందా? అయినా 
యింకొకటికూడా వుదాహరిస్తాను. 


చ. “గరువము మాటలందుం జెలంగన్‌ జగమెల్లం జరిపంజాలు ద్రి 
మృరితన మేకవీంద్రులకు మైకొనజాలు నిరర్గళాద్భుతా 
కరరసపుంజ మంజుల వికస్వర చారుకథా సుధాధురం 
ధరబహుళ ప్రబంధ కవితా వనితా చతురోక్తి లేనిచోన్‌.” 


యివి రెండూ సమాసధోరణినేకాక విడిపదాలకూర్పునుకూడా తెలుపుతాయి. 
ఫలానావారి కవిత్వమని చెప్పకుండా వుండేపద్ధతిని యే నన్నయ్యభట్టు కవిత్వమో అనే 
భ్రమను కలిగించితీరుతుందో, లేదో పయిధార విజ్ఞులు విచారించడానికి అర్హులు. 
నన్నయ్యగారి పద్యంకూడా వకటి వుదాహరిస్తున్నా 


చ. “జలధివిలోల వీచి విలస తృలకాంచి సమంచితావనీ 
తలవహనక్షమం బయిన దక్షిణహస్తమునన్‌ దదున్నమ 
ద్గళదురుఘర్మవారికణ కమ్రకరాబ్దము వట్టి నూతిలో 
వెలువడ గోమలిం దిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్‌.” 


యీ వుదాహరించిన నన్నయ్యగారి పద్యంగాని, తిరపయ్యగారి పద్యాలు రెందూగాని 
కేవలమూ పద్యమంతా యేకసమాసంగా వున్నవి కావు. అట్టివి యెన్నో వుభయులవీ 
వుంటాయి చూచుకోండి. ఉన్నప్పటికీ నేను వీట్లని వుదాహరించడానికి కారణం యేమిటంటే, 
జవాబు చెప్పలేను. చెప్పకపోయినా విజ్ఞులు తెలుసుకుంటారు. చెప్పినా తెలుసుకోలేరు 
తదితరులు. అందుచేత “మౌన|వ్రతాలంబినఃి. యింక నా రచనల్లో నుంచి కూడా 
ఒకటీరెండుదాహరిస్తాను. 


శా. “బాలమ్మన్యులపోరు కీర్తికరమో? ప్రాగల్బ్యసందర్భమో? 
శీలాలంకృతియో? భవత్సుకవితా సీమంతినీ చారులీ 
లాలాస్యాసుగుణంబొ? యేమిపనికై లాభించునో? తెల్పు మీ 
యాలం బింతటం జాలుయజాలు నింక నే లా తూలికాచాలనల్‌? 


మ. మొనగాం డొక్కరుం డారుమాసములు సామున్‌ జేసి మార్మూలంబం 
బిన భీపెంపున డాంగియున్న ముసలాపెన్‌ బోరికిన్‌ జీలులా 
గునం గూపస్టితదర్దుర ప్రకర దుర్గోష్టీ విరావార్భటీ 
జనితాహంకృతిశాలివై పెనంగు టే చందంబు నీబోంటికిన్‌?” 


364 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


గీరతం మందలింపుపర్వాన్నుంచి వుదాహరించిన యీ పద్యాలు కూడా నారచనలో 
పూర్తి సమాసధారను బోధించవు. దానికి “శాంతింపుడని రాయబారమవురా!” అనేవిన్నీ 
లోకాభిరామాయణంలో వున్న “అంతుల్‌ మానడు తిర్పతిద్విజుండు” అనే పద్యాలలో 
కొన్నిన్నీ చూచుకోండి. ఆ “తిర్పతిద్విజుండు” అనే వాట్లలోమాత్రం నాలుగువంతులలో 
మూడువంతులు తిరపతిశాస్త్రివిగా తెలుసుకోండి అని గతంలో వ్రాసేవున్నాను. కవి 
యెవండుగాని, యెక్కడంగాని సమాసం పెట్టాలని పెట్టడు, విడిపదాలేగా వ్రాయాలనీ 
వ్రాయడు, ఆయా రససందర్భాన్ని పట్టీ “అర్జాశ్ళబ్దచయాః” అని కుట్టికవి చెప్పినట్టు 
దొర్లుతాయి. 


చ. “జిలిబిలిపల్కులున్‌ సొగసు జిల్కెడి ముద్దులు తాబుమారులున్‌ 
వలపులచోద్యముల్‌ మిగుల వన్నెలు చిన్నెలుగల్లు కౌంగిలిం 
తలు బతిమాలుటల్‌ కసరి తప్పులు వట్టుటలున్‌ జెలంగు కాం 
తలరతమే రతంబు మతి తక్కిన వెల్లం గ్రియాప్రధానముల్‌.” 


అనే పద్యం తెలుంగుమాటలతో చెప్పాలని “చెప్పిందేనా?” కొన్ని పద్యాలు తెలుంగు 
పదాలతోటే ప్రారంభమవుతాయి. అంతట్లో సంస్కృతంలోకి దూంకుతాయి. ఆ పట్లాన్ని 
యింక సంస్కృతంగానే పద్యమంతా పూర్తి అవుతుంది. కాంబోలు ననిపిస్తుంది. అంతట్లో 
మళ్లా తెలుంగులోకి దొర్లుతాయి. దీనికి తల్లక్రిందులుగా కొన్ని నడుస్తాయి. యీ కర్మాలన్నీ 
వివరించవలసివస్తే చాలా పెరుగుతుంది. యీ తుట్టతుదిమాటలకు కొంచెం 
వుదాహరణంగా వుండే వకపద్యాన్ని వుదాహరించి విషయాంతరం వుపక్రమిస్తాను. 


మ. “ఉరువేగ స్ఫురణాగపాటన పటుద్యోవాహినీ వార్దరీ 
పరిణాహారభటీ పటాత్కృతులకున్‌ బ్రభ్రష్టసారంబులౌ 
తరుషండమ్ములు నిల్చెనేని భవదుద్యద్వా గ్గ రాసారపు 
ష్కరకోలాహలమున్‌ సహింపంగలుగున్‌గాకవ్యహంకారముల్‌” 


యీ పద్యంలో తి. శాస్త్రిగారి కవిత్వాన్ని వెం. శాస్త్రి వర్ణిస్తున్నాండు. సమాసంలో 
ప్రారంభమైంది. మళ్లా విడివిడి తత్సమ పదాలు కొంచెం దొర్లాయి. మళ్లా సమాసం 
ప్రారంభమయింది. మళ్లా విడివిడి తత్సమాలతో పూర్తిఅయింది. “మొనగాండొక్కరుండు” 
అన్నదో కేవలం తెలుగుతో ప్రారంభమైంది. మళ్లా సమాసంలోకి దూకింది. మళ్లా విడివిడి 
పదాలల్లోకి వచ్చింది. ఆయీవిధానమంతా తిరుపతిశాస్తిగారివని వుదాహరించినవాట్లల్లో 
కూడా చూచికోండి. వ్రాసినకొద్దీ వ్రాయవలసే వుంటుంది. లోకాన్ని మోసపుచ్చడానికీ 
బ్రాయాలంటే, కొన్ని సమాసాలు వ్రాయవచ్చును. అందులో అర్ధం లేకుండా “దశదాడిమాది” 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 365 


వాక్యంవలె వ్రాసినా యెవ్వరూ అసలు గ్రంథకర్త చెప్పేదాంకా కనిపెట్టనేలేరు, యెందుచేత? 
“యేదో అర్ధంలేకుండా వుంటుందా? మనకు గోచరించింది కాొదనుకుంటారు. అట్టిది 
శ్రవణానందంలో వకటి వ్రాశాను. యిక్కడ వుదాహరిస్తాను. 


ఉ. “వేసవి వచ్చె భాస్మర నవీనగవీ నమితా౭. మితాచ్చ గు 
చ్చాసవ వాసనైక వలనా కలనా కులనాయికా సము 
చ్చ్వాసన శాసనాదికృతి రుంకృతి సంకుల షట్పదావళీ 
భాసుర శుష్మపుష్ప విటపప్రకర (ప్రతిభాసమానమై.” 
యీ పద్యంలో అర్ధంలేదని యెవ రనుకుంటారు? వుందే అనుకుంటారు. తీరా 
లేదని యెవరేనా సాహసించి అంటారే అనుకుందాం. యెవరో చెప్పి సమన్వయిస్తారు. 
మా జీవితకాలంలో అయితే మేమే చెపుతాము. దీనిపేరేమిటి? కవిత్వంకాదు; పాండిత్యం 
అనిపించుకుంటుంది. చూడండి, యీమధ్య బ్రహ్మశ్రీ చర్ల భాష్యకారశాగస్తులుగారు 
“మేకాధీశా” అనే నాలుగక్షరాలు పల్లవిగాగ్రహించి, సుమారు క్రౌనుసైజులో అయిదారు 
వందల పుటలగ్రంథం వ్రాశారు. దానిలో భారత, భాగవత, రామాయణాదులన్నీ 
వ్యాఖ్యానించారు. యేమీ ఆలా యెందుకు వ్యాఖ్యానించకూడదు? ఓంకారంలో 
సమస్తవేదాలూ, స్మృతులూ, శాస్త్రాలూ అన్నీయిమిడి వున్నాయని బుషులు చెపుతూవున్నారా, 
లేదా? అది అసత్యమా? కాదు. ఆలా వున్నట్టు నిరూపించడం యేమనిపించుకుంటుంది? 
కవిత్వమనిపించుకుంటుందా? అనిపించుకోదు, పాండిత్యమనిపించుకుంటుంది. 


చాలాదూరం వ్రాశాను. బాగా విచారిస్తే కవిత్వం వేటూ, పాండిత్యంవేటూకాదు. 
కాంబట్టే “సూరిః పండితః కవిః” అని అమర కారకుండు పర్యాయపదాలుగా వాడివున్నాండు, 
కాని కవిపదం వేదాల్లోకూడ తలుచు వాడంబడి వుంది. పండితపదం కూడా వాడంబడి 
వుందేమోకాని కవిపదానికి వున్నంత ప్రయోగబాహుళ్యం దానికి లేదేమో? యేమీ వేదం 
రానివాళ్లకు కూడా “శుచిర్విప్రశ్ళుచిః కవిః” “కవిం కవీనా ముపవశ్రమస్తమమ్‌” అంటూ 
బోలెండు (ప్రయోగాలు దొరుకుతాయి. 


యేమైనాసరే, క్రమంగా కొన్నాళ్లకు కవివేటూ, పండితుండు వేఖూగా వాడకంలోకి 
డేంకింది (ప్రవృత్తి, సామాన్యుల (ప్రవృత్తి అనుకున్నారేమో? మహాపందితుల ప్రవృత్తే. 
అందుచేతేకదా అప్పయ్యదీక్షితులవారు “పిళ్లః కవిరహం విద్వాన్‌” అనడం తటస్థించింది. 
యీ అనడంలో 'పిళ్లుకుం యెక్కువగౌరవం యిద్దామనికాదు. కవికంటే విద్వాంసుండే 
మాననీయుండనే తాత్సర్యంతోనే దీక్షితులవారి నోటమ్మట ఆవాక్యం దొర్లింది. 
అప్పయ్యదీక్షితులు మహాకవి. అయినా ఆయనకు పండితుణ్ననిపించుకోవాలనే కుతూహలం. 


366 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


పిళ్ల అంటే వేదాంతదేశికులు. ఆయన మహాకవియై, మహావిద్వాంసు(డు కూడా 
అయివున్నారు. ఆయనకు కవితార్మికసింహుండనే బిరుదం. ఆ కాలంలో 
మహావిద్వాంసులంతా యేకవాక్యతగా శిరసావహించినది వుంది. అట్టివాణ్ణికూడా కేవల 
కవులలో జమకట్టి తద్వారాగా ఆత్మపాండిత్యోత్మర్షను వెల్లడించుకోవడానికి అప్పయ్యదీక్షితుల 
వారి ప్రయత్నం. యిందుకోసం కొంత స్వార్థత్యాగం చేయాలి. కనక తాను మహాకవియై 
వుండికూడా ఆ కవిత్వ ధనాన్ని త్యజించినట్లయింది. 


యీ పండితుల (ప్రవృత్తులు ఎంత విమర్శించినా తేలవు. వీరి తారతమ్యనిర్ణయం 
చేయడానికి యెవరికీ శక్యంకాదు. యొటింగినవిజ్ఞులు క్వాచిత్మంగా లేకపోలేదు గాని, 
వారిమాటలు సామాన్యులు విని తాత్సర్యాన్ని అవగతంచేసుకోలేరు. వారి వారికి 
తోంచినట్టల్లా ప్రచారం చేస్తూ వుంటారు. వారికి యెవరియందుంగాని ద్వేషం వుండదు. 
“శివకేశవ” వాదంలాగ యీ వాదం యెడతెగకుండా యొల్లప్పుడూ జరుగుతూనే వుంటుంది. 
ఆ శివకేశవులు ప్రత్యక్షమై “నాయనలారా! మీ రెందుకు వాదించుకుంటారు? మా యిద్దటికీ 
భేదం లేదు. “శివాయ విష్ణు రూపాయ... శివస్య హృదయం విష్ణు అంటూ నిష్కపటంగా 
బోధించినా ఆకాస్తసేపూ వూరుకొని మళ్లా “ప పూర్వేతీ పూర్వా” అని మామూలు వాదాలకు 
దిగడం తప్పదు. హిరణ్యకశివ్వాదులు మహాసమర్హ్దులై, మంచి రాజకీయధురంధరులై, 
యెంతో విజ్ఞానులై భగవత్సత్తనుమాత్రం 'తోసిరా' జని సర్వలోకాలూ పాలించడం జరిగింది. 
యజ్ఞయాగాల్లో హవిర్భాగాలు కూడా తమకే యిమ్మన్నారు. తుదకు ప్రహ్లోదుండుద్వారాగా 
భగవత్సత్త ప్రత్యక్షీకరింపంబడ్డది. అంతతో ఆ అపోహ తొలంగవలసిందేనా? తొలంగిందా? 
తొలంగలేదని చెప్పంగలమా? తొలంగా తొలగింది. యొన్నాళ్లు? కొన్నాళ్లుమాత్రమే, మళ్లి 
మామూలాటే! ఇప్పుడు మనలో దాన్ని నమ్మనివారెందజు? ఆ నమ్మనివారు పండితులు 
కారా? విజ్ఞానులు కారా? పండితులూ, విజ్ఞానులూ అనిపించుకోవడానికి సంస్కృతభాష 
చదివితేనేకాని వల్లపడదా? యే భాష చదివినాసరే అనడానికి విజ్ఞులు అంగీకరిస్తారు. 
అట్టి విజ్ఞులు యిప్పుడు తొక్కేతోవలు చూస్తే భగవంతుండున్నాందనే నమ్మిక వారికి లేశమేనా 
ఆత్మలో వున్నట్టు కనంబడుతుందా? ఓహో! ప్రసక్తానుప్రసక్తంగా చాలదూరం వచ్చాం. 
వెనక్కి మళ్లుదాం. 


నేనున్నూ తిరుపతిశాస్తులున్నూయే స్థితిలోనైతే యేమి అవిచ్చిన్నంగా ముప్పెయళ్లు 
కలిసి మెలిసి వర్తించాము. యెన్నో గాథలు వ్రాస్తే వ్రాయవలసివుంటాయి. ఆ పద్ధతిని 
వక మహాభారతమంతేనా వ్యాససమితి పెరుంగుతుంది. అతండు మహావిద్వాంసుండు, 
మహాకవి. ఛాందసకుటుంబంలో పుట్టినా ఆ బాపతు ఛాందసం- “భోజనం దేహి రాజేంద్ర 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 367 


ఘృతసూపసమన్వితమ్‌” వంటిది అతని కవిత్వంలో మచ్చుకు కూడా వుండదు. 
నడవడిలోమాత్రం కొంతేనా కనపడుతుంది. అభ్యాసకాలంలో యెవరికేనా లోపాలు 
వుండడమున్నూ యెవరో సవరించడమున్నూ తప్పనిదే. దాన్నే “కావ్యజ్ఞ శిక్షయాభ్యాసః” 
అని లాక్షణికులు వాక్రుచ్చారు. ఆ పరిశ్రమ నేంటి బి. యల్‌. పరీక్షలో కృతార్టులైనవారు 
“అడ్వకేటు” పదవికి కృషిచేయడం వంటిది. ఆలా కృషిచేయనివారిలో కూడా పూర్వం 
భాష్యమయ్యంగారు మొదలైన మహామహులున్నారు. యితండు వారిలోవాండు కాండు. 
నేంటి “అడ్వకేట్లి తరగతిలోవాండు. కొంత వయస్సు అతీతమైనపిమ్మట కవిత కారంభించినా 
యితని కవిత “బలా దాకృష్యమాణా” కాదు, ముమ్మాటికీ కాదు. వయస్సతీతం కావడానికి 
వేటు, దాన్ని వ్రాస్తాను కాని పలువురు విశ్వసించరు. జాతకనమ్మిక కలవారు విధిగా 
విశ్వసిస్తారు. 


యివటూరి అయ్యన్నగారు పూర్వకాలపు ప్లీడరు వకరు వుండేవారు. ఆయన 
యింజరం అనే బ్రాహ్మణాగ్రహారంలో స్కూలుమాస్టరుగా వుండేవారు. అప్పటికి పెళ్లికాలేదు 
ఆయనకి. ఎవరేనా “అయ్యా! మీరింకా పెళ్లి చేసుకోలేదేమి, యీపాటికి పెళ్లిచేసుకోరాదా?” 
అని ఆప్తులు ప్రశ్నించి ప్రోత్సాహపటిస్తే ఆయన యేంచెప్పేవారంటే “యిదిగో! యిప్పుడు 
నా జాతకంలో కుజమహాదశ జరుగుతూ వుంది. వచ్చేవత్సరం కాక ఆవచ్చే పైవత్సరంలో 
రాహుదశ (ప్రవేశిస్తుంది. అప్పుడు నాకు వివాహాది సమస్త వైభవాలూ వక్కమాటుగా 
పడతాయి. ఆ రాహువు ఆలాటివాండు. మిథునరాహువు” అని చెప్పేవారంట. తుదకు 
రాహువు వచ్చాండు, అన్నట్లే జరిగింది. ఆయన్ని మేం బాగా యెజుంగుదుము. ఆయన 
భార్య సాక్షాత్తూ మహాలక్ష్మీ అవతారమే. ఆ పతివ్రతాత్వం వర్ణనీయం. దాన్ని యిప్పుడు 
అభినందించదు లోకం. శాంతం, పాపం! నా జాతకానికి కూడా రాహువు మిధునరాహువే. 
ఆ అయ్యన్నగారు నా జాతకంచూచి ఆలాగే యోగిస్తాండని చెప్పడం సందర్భంలో వెనక 
నేను వింజరంలో విన్నసంగతుల యాధథార్భ్యాన్ని ఆయనముఖతః కూడా వినికాని వూరికే 
నమ్మి యిందు వ్రాయలేదు. 


చెప్పొచ్చే దేమిటంటే? తిరుపతిశాస్తి మహాకవి కావలసినవాండై జన్మించినప్పటికీ 
సుమారు పడద్ధెనిమిదేళ్లదాంకా ఆ కవిత్వానికి కారకత్వంగల గ్రహదశ రాలేదనిన్నీ అప్పుడు 
వచ్చిందనిన్నీ, ఆ సమయానికి యేదో బాహ్యకారణంకూడా వుండాలి కనక, అంతకు 
ముందే యేకొంచెమో అల్లుతూవున్న నాతో స్నేహం కలిగిందనిన్నీ అనుకోవాలి. సహజ 
కవి అతడు కాందనే అర్థం యిచ్చే మాటలు విమర్శనాదూరములు. నాకంటే అతండు 
యెక్కువ పండితుందనేవిషయం యేలాటిదేనా నేనుత్తరించతగ్గది కాదు. దానికోసం లోకం 


368 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కొట్లాడుకోవలసిందే. అది నా వల్ల యెప్పటికీ తేలేదికాదు. కొన్నిట్లో నన్నెక్కువగానూ, 
కొన్నిట్లో అతణ్నెక్కువగానూ చెప్పుకోవడమున్నూ “అది కాదు యిది, యిది కాదు అదీ” 
అని పోట్లాడుకోవడమున్నూ నిన్న నేడు పుట్టలేదు. చాలాకాలమై పుట్టింది. 
రామకృష్ణకవులేమో మమ్మల్ని యిద్దణినీ ద్వేషించినప్పటికీ అందులో నాయందే వారికి 
ప్రధానద్వేషం అని అందజూ యెటింగిందే. అట్టివాళ్లు “..వేంకటేశ్వరుని యాదరణమ్మునం 
జేసి కాక ఆ తిరుపతి మార్గ మిట్టిదని తెల్చ నెణుంగ నెవండెణింగెడిన్‌” అంటూ అతి 
అధఃకరిస్తూ వ్రాసారు. దానికి తి. శాస్త్రికి కొంచెం కోపం వచ్చి మళ్లా ఆలాటి శ్లేషతోటే 
జవాబిచ్చాండు. అవి పలువు రెజింగినవే అయినా (ప్రసక్తి కలిగింది కనక వుదాహరిస్తాను. 


చ. “తిరుపతిం బట్టి నీకుం గల తేజ మటంచును, నిన్నుం బట్టియే 
“తిరుపతి” కంచు మూర్చులు పదింబది తంత్రము లెన్నియేని యే 
ర్పజచినంగాని మీర లవి పాటియొనర్చ్పరు బ్రహ్మచేంతలె 
వ్వరు ప్రతిసేయంగాం గలుగు వారలు తిర్పతివేంకటేశ్వరా!” 


యా పద్యంలోవున్న బ్రహ్మ పదము గురువుగారైన బ్రహ్మయ్య శా(స్తులుగారిని 
కూడా చెపుతుందని తెలుసుకోవలెను. వెం. రా. లు అతణ్ణి మాత్రమే అధఃకరించి వ్రాసినా 
నన్ను కూడా అధఃకరించి మాట్లాడుకొనే వారు అప్పుడున్నూ వున్నట్టు పద్యారంభంవల్లనే 
తేలుతూవుంది కనక యీ వివాదం కొత్తదికాదనిన్నీ, వెం. రా. లు మాత్రమే తెచ్చిపెట్టింది 
కాదనిన్నీ విస్పష్టం. 


ఉ. “ఏగిరియందు నీవు వసియింతువొ? లీలలుచూపుచుందువో? 
ఆగిరి పల్లెయెన జనులందుకు తిర్పతి యంచు దానితో 
యోగమె గాని యేటికి వియోగము నీకు ఘటించు? “వీడినన్‌ 
భోగము లేదు నీ” కనుట మూర్ధత తిర్పతివేంకటేశ్వరా!” 


యిందులో ఆగిరి + పల్లె అనిన్నీ, “ఆగిరిపల్లె” అనిన్నీ వ్యస్తంగానూ, సమస్తంగానూ 
చూచుకోవాలి. (ఆగిరిపల్లె అనేది శ్రీ నూజివీటి వారి యిష్టదైవం శోభనా ద్రీశ్వరుండు 
వున్నక్షేత్రం. ) అనర్గళప్రవాహంగా యీలా కవిత్వం వ్రాసే తిరుపతిశాస్రి సహజకవి 
కాండనిగాని, యేదో ప్రయత్నించి చెప్పే కవులలో చేర్చతగ్గవాండనికాని యెవరేనా అనుకున్నా 
ఈ పయినేనా అనుకోరని నమ్ముతాను. 


అయితే యెంత యేకీభావం మాయిద్దటికి వున్నా లోకమే కాక మాలో మేము 
కూడా యెటింగిన కొన్ని భేదాలు లేకపోలేదు. అతండు నాలాగ యేపిచ్చిపడితే ఆపిచ్చిని 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 369 


పట్టి పల్లార్చే స్వభావం కలవాండు కాండు. “సుగ్రీవబొబ్బ” అన్నట్టు వొక బొబ్బపెట్టి 
మళ్లా దాన్ని తలపెట్టెదే లేదు. నాచేదస్తం ఆలాటిది కాదు. అది తేలేదాంకా నిద్రాహారాలు 
సమేతూ తోంచకపోవడం నా ప్రకృతిలో వుంది. దీన్ని తప్పించుకోవాలని నేనైతే చాలా 
ప్రయత్నంచేసి చూచానుగాని ప్రయోజనకారి కాలేదు. దీన్ని అతండు యెప్పుడూ గర్జిస్తూ 
వుండేవాండు. 


ఇంకోటి - తోంచిందేదో చట్టనవ్రాసి పాటేయడమే కాని దాన్ని మళ్లా పరిశీలించడ 
మంటే అతనికి పట్టెదికాదు. నేను మళ్లామళ్లా చూడడమే కాకుండా వ్రాసినదాన్ని యెందటికో 
వినిపిస్తేనేకాని నాకు తోంచకపోవడంకూడా వుంది. (యీసంగతి లోగడ వ్రాసిందే.) 
యిది కూడా అతనికి సహ్యం కానిదే. వినిపించడం యెందుకనేవాండు. 


యీలాటి ప్రకృతిభేదాలు వేణువేటు వ్యక్తులైనాక యేలాగా వుండకుండా వుండవు. 
అప్పటంతకాకున్నా మాటాడితే “డిఫర్మేటరీ” లకు కొంచెంగానేనా సిద్ధపడే ఆ కాలంలో 
అతనికి ఆ లక్ష్యం లేశమూ వున్నట్లేలేదు. ఆలాటి పదాలుకూడా ప్రయోగించి “తీసేదామురా” 
అంటే ఫరవాలేదని, ఆలాగే వుండనిమ్మనేవాండు. అక్కడికీ నేను కొన్ని తీసేసి వాణ్ని 
అతండు “సాహసుండు” అని నేను వ్రాయడానికి యిది వొక కారణం. 


సరే పయిఘట్లానికి సంబంధించిందే యింకొకటికూడా వుదాహరిస్తాను. 


చ. “కలవు రసప్రవాహము లఖండఘనాగమశ్చంగ గౌరవం 
బులు గల వద్భుతాధికవి పోషణ జాతమహాఫలంబులుం 
గల వని యెంచి నీ కలిమి గల్పిరి తిర్పతితోడ దాని మూ 
రు లెజుంగలేక గుట్ట యనుకొందురు తిర్చతి వేంకటేశ్వరా!” 


ఆయీపద్యాల అర్ధం బాగా విచారిస్తే తిరుపతి శా(స్తులుగారు ఆత్మ గౌరవం 
చెడకుండా, నా గౌరవం చెడకుండా ప్రత్యర్థులకు వాకట్టు కల్పించడంలో యెంత నైపుణ్యాన్ని 
చూపిందీ విజ్ఞులు గ్రహిస్తారుగదా! 


మాలో మేము మా మా తారతమ్యాన్ని గూర్చి బ్రాయవలసివస్తే యింతకన్న వ్రాయడం 
చేతకాదు, యితరులో? వ్రాస్తే వ్రాస్తారు. యీ మధ్య మా - అంటే కేవలం నాకుమాత్రమే 
వ్‌ గురుపరంపరలోవున్న వకరు యీ విషయం యొత్తుకొని కొన్ని అక్షరాలు వ్రాశారు. . 
యెంతో సుళువుగా మా తారతమ్మాన్ని అరంటిపం డొలిచినట్టు తేల్చి చూపి వున్నారు. 
ఆ అక్షరాలవల్ల యిప్పుడు లోకంలో కొందటు అనుకొనే మాత్రమేకాక యింకా యెంతో 
తేడాపాడాలు మాయిద్దథికీ పాండిత్యంలోనే కాక కవిత్వంలో కూడా వున్నట్టయితే 


370 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


స్పష్టమవుతూవుందిగాని ఆ వ్రాంతను లోకం అంతా విశ్వసించలేదని అవగతమవుతూవుంది. 
అంత విస్పష్టంగా వకరు మా యిద్దణినీ యెజింగిన పరమపూజ్యులు వ్యంగ్యంగా కాకుండా 
వాచ్యంగా కూడా తెల్పినప్పంటికీ తేలకపోతే యింకా తేలడం యేలాగ? బహుశః వారి 
వాయడం అసూయాప్రయుక్తంగా తోసేసి, మళ్లా తెలుసుకోవడానికి (ప్రయత్సిస్తూన్నా 
రన్నది సత్యదూరం కాదు. అయితే వినండి. 


వ్యాకరణం యిద్దజమూ సమానంగానే చదువుకున్నాం. మధ్య కాలంలో నేను కాశీ 
వెళ్లినా చాలామంది మహాపండితులను సందర్భించడంతప్ప దేశంలోవున్న తిర్చతిశాస్త్రికంటే 
విశేషం చదివిందేమీలేదు. మళ్లా దేశంలో యిద్దజమూ కలిసే తరవాయి[గ్రంథాలు మొదటీ 
గురువు గారిదగ్గిటే అభ్యసించాము. సంస్కృతంలో కావ్యనాటకాలు చదవడంలో నాకన్న 
అతని గురుశుశ్రూష హెచ్చు. నాశుశ్రూష ఆ విషయంలో అతని కంటె కొంచెం లొచ్చు. 
యీభేదం మేము కలుసుకొన్న కొన్నియేళ్ల వజికు - అంటే, అధమం రెండేళ్లవబికూ - 
వుండేది. పిమ్మట సరిసమానంగానే మామాసాహిత్యాలు తయారైనాయి. ఆతండు తీవ్రమైన 
బుద్ధిశాలి. అయినా నాలాగ సర్వదా విద్యావ్యాసంగాన్ని చేస్తూ దాన్నే వక తపస్సుగా 
పెట్టుకొనే స్వభావం కలవాండు కాండు. నేనో? సర్వదాదాన్నే మననం చేస్తూ కాలక్షేపం 
చేసే స్వభావం కలవాణ్ని. అందుచేత శుశ్రూషావిషయంలో తక్కువ అయినా పరినిష్టిత 
సాహిత్యంలో అతనికంటే కూడా అంతో యింతో నా శక్తి అతిశయించిందని పరిశీలకులు 
గుర్తించవలసివస్తుంది. యీ అతిశయం దేనిలోను? యేవేనా ఖండన మండనాల ప్రసక్తిలో 
మాత్రమే. దేన్నేనా అన్వయించడం వస్తే నాకన్న అతందే అధికంగా అన్వయించేవాండు. 
యీలాటి స్వల్పభేదం వున్నా అతనివాదం “యే యెండకు ఆ గొడుగు” గా వుండేదవడంచేత 
దురుద్ధరంగా పూర్వపక్షాలు చేయడానికే కాని శాశ్వతమైన సిద్ధాంతకల్పనకు పనికివచ్చేది 
కాదు. యీ వ్రాసిన సోదెవల్ల ముఖ్యఫలితం, సంస్కృత సాహిత్య విషయంలో అతనిది 
సర్వమూ అంతో యింతో గురుశుశూషా లబ్ధం; కాని తక్కిన యావత్తూ స్వయంకృషిచేత, 
తోడివిద్యార్థులతో కయికురు బొయికురులాడడం వగయిరా వ్యాసంగంవల్ల 
సంపాదించుకున్నదనిన్నీ చదువరులు తెలుసుకోవలసి వుంటుంది. అందుకు మా కాలంలో 
వారినే వుదాహరణంగా చూపుతాను. 


శ్రీయుతులు కాశీభట్ల బ్రాహ్మయ్యశాస్తుల్లుగారిని యెజగనివారే లేరుగదా? 
వారితమ్ములు సుబ్బయ్య శాస్తుల్లుగారున్నూ సు ప్రసిద్దులే, బ్రహ్మయ్యశాస్తుల్లుగారు పూర్వపు 
మెట్రిక్కులేషన్‌ చదివి ఆ యింగ్లీషుతో పాటు యేమాత్రమో ప్రయివేటుగానో, లేక స్కూల్లోనో 
రఘువంశమో, కుమారసంభవందాంకానో సంస్కృతంలోకూడా గురుముఖతః అభ్యసిస్తే 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 371 


అభ్యసించారో, లేక ఆ మాత్రమో అభ్యసించనేలేదో - కాని యేదేనా విషయం 
వ్యాకరణశాగస్త్రానికి సంబంధించింది వచ్చినాసరే, మటో శాస్త్రానికి సంబంధించింది 
వచ్చినాసరే ఆయన దాన్ని గురించి వ్రాయవలసి వస్తే ఆ శబ్దాన్ని గూర్చి పాణిని మొదలుకొని 
మ॥ తాతారాయండు శాగస్తుల్లుగారి పర్యంతమూ వున్న గ్రంథకర్తలు ఎక్కడెక్కడ యేయే 
పంక్తి వ్రాశారో దాన్నంతనీ సవిమర్శంగా వుదాహరించి, చర్చించి సిద్ధాంతీకరించేవారు. 
ఆ వ్రాంత చూచినవారు వీరు పాణినీయం మొదలయిన శాస్త్రాలు పూర్తిగా గురుశుశ్రూషా 
పూర్వకంగా అధ్యయనం చేసిన వారే అని గోచరించేది. వారి తమ్ములు సుబ్బయ్యశాస్తుల్లు 
గారున్నూ నేనున్నూ లఘుకౌముదిలో చామర్లకోట విద్యార్థిత్వంలో సతీర్భులం. తరవాత 
ఆయన శ్రీ మహామహోపాధ్యాయ బిరుదాంకితులు, షడ్డర్శనీవేత్తలు, యింకా యెన్ని 
విశేషణాలు వేసి వర్ణించినా తృప్తికలగని పాండిత్యం వున్న శ్రీ పరవస్తు రంగాచార్యులవారి 
శుశ్రూషచేసి వ్యాకరణాన్ని సమగ్రంగా అభ్యసించారు. యింకా వీరు శ్రీనోరి 
సుబ్రహ్మణ్యశాగస్తుల్లుగారి శుశూషకూడా చేస్తే చేసివున్నారేమో? యిట్టీ తమ్మునికన్న అన్న 
బ్రహ్మయ్యశాగస్తుల్లుగారు చేసిన శుశ్రూష చాలా తక్కువ దనడానికి వొప్పనివా రుండరు. 
అయితే సుబ్బయ్యశాగస్తుల్లుగారు కచేరీవుద్యోగం అప్రధానంగానూ, యీ వుద్యోగం 
ప్రధానంగానూ పెట్టుకోవడంచేత సర్వదా గ్రంథావలోకనంతో కాలక్షేపం చేయవలసి 
వచ్చింది. మాయిద్దటికీ వుండే ప్రభేదంకూడా కొన్నాళ్లదాంకా యీలాటిదే. పిమ్మట యీ 
(పభేదంకూడా లేదు. 


“నేను చదవనిగ్రంథం పాఠం చెప్పవలసి వచ్చిం”దనుకోండి. గురుశుశూషచేసి 
చదవని కారణంచేత “సపాదం భక్షయేత్‌” అని వుంటే “సః వాండు, పాదం కాలిని, 
భక్షయేత్‌ తినవలసినది” అని అసంప్రదాయార్ధమే చెప్పాననుకోండి; వెంటనే నన్ను 
వెక్కిరిస్తారుగా! వెక్కిరించి వూరుకుంటారా? “అక్కడ సపాదం అనేది సమస్తపదం, 
సేరుంబావు అనే అర్ధం చెప్పాలిగాని మీ గురువుగారు చెప్పింది సరిగాదు” అని వానితో 
అంటారు. అప్పుడు వుండే దశను పట్టి నాదే న్యాయమైన అర్ధం అంటూ బుకాయించినా 
యథార్థం వాళ్లు చెప్పినదే అని గోచరించక పోతుందా? అయితే యీలాటి అసంప్రదాయాలు 
సర్వత్ర వుండడానికి నేను బొత్తిగా కావ్యాలే చదవనివాణ్ణి గానుగదా! ఆలాటి వాళ్లయితే 
“కుండంతా వోటుగా” వుండవలసి వస్తుంది. (లోకంలో వుండే సాహిత్యపరులేనా 
ప్రతీకావ్యమూ అంతా చదవడం వుండదు.) యీలాంటి సంప్రదాయాలు యెంత 
శుశ్రూషచేసిన వాళ్లకీకూడా పండితులవల్లనే కాక పామరులవల్ల కూడా తెలుసుకోందగ్గవి 
మణీకొన్ని యావజ్జన్మమూ తెలుసుకోవలసే వుంటాయి. 


372 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


సంస్కృత కవిత్వంలో శ్లోకం నాలుగుచరణాలూ యేకసమాసం పెట్టడం తప్పనే 
సంగతి మాకు యేలాతెలుసుకోవలసివచ్చిందో ఆమధ్య బహుశః “మహదై శ్వర్యాభివృద్ధి” 
అనే వ్యాసంలో వివరించినట్టు జ్ఞాపకం. ఆవివరణఘట్టంలోనే “ఉ. ఒక్కొకచోట 
నొక్కొకనియొద్ద నొకొక్కొకమాట చొప్పునన్‌, జక్కంగ సంగ్రహించితిమి” అనేపద్యంకూడా 
వుదాహరించినట్టున్నాను. ఆయీపద్యం శ్రీ విజయనగరం మహారాజులుంగారి మీంద 
చెప్పిన పద్యాల్లో వుంటుంది చూచుకోండి. 


విద్యాసంపాదనకు, నన్నడిగితిరా, గురుశుశ్రూష నిమిత్తమాత్రం కాని స్వయంకృషే 
ముఖ్యం. (శాస్త్రాలకు మాత్రం అల్లాకాదు “అనభ్యాసే విషం శాస్త్రమ్‌”) సాహిత్యాదికానికి 
గురువు మార్గప్రదర్శకుండు. అంతేనేకాని సమస్తమూ చెప్పడు. ఆయన చూపిన మార్గాన్ని 
పట్టీ శిష్యుండు స్వయంకృషితో పైకి రావాలి. భోజరా జేమన్నాండు? “మధు మయఫణితీనాం 
మార్గదర్శీ మహర్షి” అన్నాండు, మా యిద్దటికీ బ్రహ్మయ్య శాస్తుల్లుగారు పరమగురువు 
లంటే, యెందులోను? వ్యాకరణంలోనే. ఆంధ్రాని కెవరు? స్కూలుమాస్టర్లు, భాగోతాలు, 
వీథినాటకాలు, యివన్నీ యీలా వుంచుదాం. 


యిప్పుడు యేశాస్తాన్నిగూర్చి వ్రాయవలసివచ్చినా దస్తాలకొలంది నేను 
బరుకుతానుగదా! ఆయాశాస్త్రాలు నాకు వచ్చునా? రావు. నేను చదివింది వ్యాకరణం 
వొక్కటే. తరవాత నిన్న మొన్న బందరువుద్యోగం చాలించుకునివచ్చే రోజుల్లో 
శ్రీ జంధ్యాలగౌరీశాస్తుల్లుగారి వద్ద సూత్ర భాష్యాన్ని చతుస్సూత్రిదాంకా చదివాను. చదివింది 
యింతే అయినా దానిలోకూడా “వుప్పులేనిదే ముప్పందుంగా” వుపన్యసిస్తాను, రాస్తాను. 
యిదంతా గురుశుశూషాలబ్ధమేనా? దేవీభాగవతం పద్ధెన్మిదివేల (గంధం 
ఆంధ్రకరించడంలో యెంతో వేదాంతవిషయం వెడుతుంది. దానికి ఆ పురాణమే గురువు. 
దానిలోవున్న వేదాంతానికీ భగవద్గీతా వేదాంతానికీ యెక్కడో భేదంగాని ఆట్టే భేదం 
వుండదు. గీతలు నేను గురుముఖతః చదివింది లేదు. నూటయెన్నిది వుపనిషత్తులున్నూ 
ఆవేదాంతాన్నే భంగ్యంతరంగా బోధిస్తాయి. అవికూడా తిరగేస్తూవుంటే యెొక్కడేనా 
సంప్రదాయార్ధం తెలియకపోయినా అంతా తెలియకపోదు. ఆలాటిది వకటి చూపుతాను. 


శ్లో, “యదా చర్మవ దాకాశం వేష్టయిష్యంతిమానవాః 

తదా శివ మవిజ్ఞాయ దుఃఖస్యాంతో భవిష్యతి” 
యీళ్లోకం శ్రీ దేవీభాగవత సప్తమస్మంధంలోనిది. శ్వేతాశ్వత రోపనిషత్తులోనున్నూ 
వుంది. యిది ఆంధగ్రీకరించే రోజుల్లోనే కాక యిటీవల జరిగిన ముద్రణనాంటికి కూడా 
అర్ధం - అంటే ముడి అర్ధంకాదు. తాత్చర్యార్ధం - మా యిద్దతికీకూడా గోచరించిందే 


నేనూ-మా తిరుపతి శాగస్తుల్లూ 373 


కాదు. కొందటు వేదాంతపండితులని అడిగాం; తేలలేదు. తుదకు “గోండమీంది పిల్లి 
వాటంగా ఆంధ్రీకరించాము. ఆ ప్రకారమే షష్టిపూర్తిముద్రణంకూడా జరిగింది. అప్పుడు 
నేను మణీ దుస్థితిలో వున్నాను. అందుచేత యీ విచారమే కాదు; యేవిచారమూకూడా 
అచ్చుకి సంబంధించింది నాకు పట్టనేలేదు. పిమ్మట యేదో కొంచెం ఆరోగ్యం కలిగాక 
యేదో గ్రంథం చూస్తూవుంటే యీశ్లోకం కొంత టిప్పణిసహితంగా కనపడింది. కాని 
దానివల్ల కూడా సంప్రదాయార్థం గోచరించిందేకాదు. తుదకి వకపిల్ల వాడు - 
వేదాంతశిరోమణికి చదువుకుంటూ వున్నవాండు - నా దగ్గరికి వస్తే అతణ్ణి అన్వయించ 
మన్నాను. చక్కంగా అన్వయించాండు. యేముంది? “వర్లగింజలోది బియ్యపుగింజ”గా 
తేలింది. ఆకాశాన్ని చర్మంలాగ యెప్పుడయితే మనుష్యులు చుట్ట చుట్టంగలరో అప్పుడు 
శివుణ్ణి తెలుసుకోకుండా దుఃఖంయొక్క అనగా సంసారంయొక్క నాశం కలుగుతుంది. 
అనగా, ఆకాశం చుట్టచుట్టడమూ అసంభవమే; శివజ్ఞానం వినాగా దుఃఖం తొలంగడమూ 
అసంభవమే అని తాత్సర్యం. “మరువదుశీనరేషు జలం” అన్నరీతిని అన్వయించుకోవలసి 
వుంది. దీనిలో నిజానికి అంతగా గూఢమైన విషయమున్నూ లేదు, స్వయంకృషిచెత 
ఆర్జించిన పాండిత్యాలవారికి యీలాటివి అక్కడక్కడ అడ్డు తగులుతాయి. అందుచేత 
“గురుశుశ్రూషయావిద్యా” అన్నారు. అందుచేతే “గురువులేని విద్య గ్రుడ్డివిద్య” అనుకోవలసి 
వచ్చింది. అట్లని సర్వమూ గురువు చెప్పడమూ, శిష్యుడు వినడమూ తటస్థిస్తుందా! 
అదల్లా వక్క వేదానికి మాత్రమే. తక్కిన విద్యలకో? యేకొంచెమో గురువు మార్గం 
చూపుతాడు; తక్కినదంతా శిష్యుని స్వప్రయోజకత్వానికి సంబంధించిందే. “శతశ్లోకేన 
పండితః” అని యెందుకన్నారు? కాళిదాసుగారి పూర్వోత్తర మేఘాలు రెండూ కల్పితే 
నూటుశ్లోకాలకు కొంచెం సుమారు వుంటాయి. దానివ్యాఖ్యానంలో యెన్నో సంప్రదాయాలు 
వున్నాయి. ఆశ్లోకాలనాంటికి వ్యాఖ్యానం చెపుతూనే పాఠంచెపుతారు గురువులు. అవి 
నూటూ వ్యాఖ్యానంతో వల్లిస్తే వాండు పండితుం డవుతాండంటే, పరశ్లోకాన్నయజ్ఞానం 
చాలావజకు కలుగుతుందన్నమాట. 


పోతరాజుగారు యీ మాత్రమూ చదవనివారు కారు. కాని చదివి కూడా 
“సహజపాండిత్య” బిరుదాన్ని యెందుకు వేసుకున్నారనేది విచార్యం కాకపోదు. 
యింతమాత్రం చదివితే శ్రీమద్భాగవతం అనువదించడానికి కొజకంబడదు. నాకు 
తోంచినమాటలు వ్రాస్తాను. రుచిస్తే అంగీకరించండి; లేదా, త్యజించండి. ఆయన 
పూర్వజన్మసంస్కారం మంచిది. కనుక యింతమాత్రం చదివేటప్పటికే శ్రీమద్భాగవతం 
పరిద్దామనే వూహ కలిగివుంటుంది. ఆపట్లాన్ని ఆ గ్రంథం సంపాదించడం అవసరమయి 
వుంటుంది. 


374 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అప్పుడు అచ్చులు లేవు. దానికోసం యెవరినో ఆశ్రయిస్తే వారు పరశ్రేయస్సహనం 
వున్న యోగ్యులయితే రోజూ ఒకటో రెండో తాటాకులవంతున వారి సమీపంలోనే కూర్చుని 
రాసుకోవడానికి అనుగ్రహించి యిచ్చేవారు. యీ యివ్వడం వగయిరాలు నేను స్వయంగా 
నయితే నారోజుల్లో చూడలేదుగాని మాముత్తాతగారి గ్రంథాలు యెవరికేనా యివ్వవలసివస్తే 
మాతాతగారు యీలాగే యిచ్చేవారని మాతండ్రిగారు చెప్పంగా విన్నాను. ఆ ధనాన్ని 
యింత జాగ్రత్తగా మా తాత తండ్రులు వంశస్థులకోసం భద్రపజిస్తేకూడా అందులో 
ముఖ్యగ్రంథం మాముత్తాతగారి కవిత్వం “యామినీపూర్ణతిలకావిలాసం” చెట్టెక్కడం 
తటస్థించింది. “పుస్తకం వనితా విత్తం పరహస్తంగతం గతమ్‌” అనేమాట ఆకాలంలో 
బాగా అమల్లో వుండేది. యిప్పుడు పుస్తకానికి ఆబాధ పూర్తిగా తొలంగింది. కాని విత్తానికి 
మాత్రం అప్పటికంటేకూడా యెక్కువ దురవస్థ తటస్టించి, “బుణస్య దానస్య న 
కించిదంతరం మృతస్య సుప్తస్య న కించిదంతరమ్‌” అనేది పూర్వంకంటే యెక్కువ అమల్లోకి 
వచ్చింది. కాలపరిస్థితులని బట్టి యిట్టి అభియుక్తోక్తులు పుడతాయి. అవి మాటిన పిమ్మట 
ఆయీ అభియుక్తోక్తులకు అర్ధం అపారంగా కనపడుతుంది. 


మునుపు మనదేశంలోనూ, యితర దేశాల్లోనూ జమీందార్లువారి వారి తాహతు 
ననుసరించి చిన్నదో, పెద్దదో కోట అంటూ కట్టుకొనేవారు. యిటీవల బ్రిటిషు ప్రభుత్వం 
వచ్చాక అనోన్యకలహాలు యుద్ధరూపంలో అమలుజరగడానికి వీలులేక. కోర్టుల్లో మొదలు 
పెడుతూ వున్నారు. అందుచేత ఆ కోటల మరమ్మత్తులో పనీ లేకపోయింది. పోనీ, 
వున్నదాన్నేనా నిలంబెట్టుకుందా మంటే సర్వాధికారంకల చక్రవర్తి అందుకు అంగీకారం 
యివ్వడమూలేదు. ఇది విషయాంతరం. - 


పోతరాజుగారు ఆలాకష్టించి భాగవతం ప్రాసుకోవడంలో అంతకు ముందు 
యేస్వల్పంగానో వున్న సంస్కృత శ్లోకాన్వయజ్ఞానం పెచ్చు పెరిగి వుంటుంది. ఆలా 
పెచ్చు పెరిగినా యింకా సందేహాలు - యిందాంకా నేను చూపినమాదిరివి, 
వ్యాఖ్యానసహాయం వున్నా తీరనివి వుంటే ఆ వ్రాసుకునేటప్పుడో, లేక అనువదించేటప్పుడో, 
“అయ్యా! యేమిటి యీస్టలంలో తాత్పర్యం?” అని అడిగి తెలుసుకొని వుంటారు. (లేదా 
వువాస్య దైవం వల్లనేనా ఆ సందేహాలు నివర్తించివుంటాయనుకోవాలి) యిదంతా 
నీస్వకపోలకల్పితంగాన ఆలా జరగలేదంటారా? అయితే - “విబుధజనులవలన విన్నంత 
కన్నంత” అని పోతరాజుగారు కృత్యాదిని వ్రాసిన మాటకు తాత్పర్యం యేమిటో చెప్పండి; 


యింతకూ ఫలితార్థం యేమిటంటే? కవికిన్నీ యితరులకున్నూ విద్యాసంపాదనలో 
చాలా తేడా వుంటుంది. కవి “చూపితే పుచ్చుకుపోతాండు” యితరవిద్యార్దులో, గురువుగారు 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 375 


“చింతచెట్టుకింద పిచికి సమర్తాడింది” అని పాఠం చెపితే దాన్ని జాగ్రత్తగా వల్లించి 
వొప్పగించడమే కాని, “పిచికేమిటి? సమర్తాడడమేమిటి? అథవా ఆడిందే అనుకుందాం. 
ఆది యితరులకు గోచరించడం యేలాగ?” అనే విచారణ అంతగా తగలదు. అందుచేతే 
“క, విద్యలలోపల నుత్తమ విద్య కవిత్వంబు” అని యెత్తుకొని పూర్వలాక్షణికులు 
“అది తెలియుట లోకమెల్ల నరయుటకాదే?” అని పరిసమాప్తి చేశారు. “వ్రతానా ముత్తమ 
వ్రతమ్‌” అన్నట్టుగా పై వాక్యాన్ని అర్ధంచేసుకోకూడదు. కవికి యావత్తు సామగగిన్నీ 
హృదయంలో లీనమై వుంటుంది. దాన్ని వెలువరించడానికి గురువులున్నూ 
ప్రపంచకమున్నూ సహాయపడడ మనుకోవాలి. యిది నా అనుభవంలో సంగతి. 


నేను తిరుపతిశాస్ర్రికి కవితాగురువునన్నా నాకు తిరుపతిశాస్తి వగయిరా సతీర్భుల 
సాంగత్యం సాహిత్యంలో గురువయిం దన్నా అదంతా యీలాంటిదే. అందుకే అతండు 
స్పష్టంగా నన్నుగూర్చి “తత్మృపం గవియయ్యు” అని వ్రాసినా, నేను అతని జీవితచరిత్రలో 
దాన్ని అన్యధాకరించి “అన్యోన్యం గురవో విప్రాః” అని వ్రాయవలసి వచ్చింది. అతండు 
ఆలా (వ్రాయడమే యుక్తం. నేను ఈలా (వ్రాయడమే యుక్తం. నేను అంత యధార్ధంగా 
అహంకారనిరాసార్ధం ప్రయత్నించినా అందులో యింకాయేదో కృత్రిమం చేసినట్టే ఒక 
పూజ్యులు “మూంకవుమృ డి మాట” ఒకటి వ్రాసి వున్నారన్నది అందజున్నూ తంతే 
అట్టి స్తితిలో మాటదక్కాలంటే యేలా దక్కుతుంది? అందుకే “యేగతి రచియించిరేని 
కంక వారలు మెచ్చరేకదా?” అన్నాడు అన్యాపదేశంగా విజయవిలాసగ్రంథకర్త. 
అందులోనూ ఆత్మ వంచకులను గూర్చి మణీ భయపడాలి. 


తిరుపతిశాస్త్రికీ నాకూ వుండేభేదం ఒక్క స్వయంకృషిలోనే. నేనెప్పుడూ - “చింత 
కవులందుం దపసుల చిత్తమందు” అని మొల్ల వ్రాసిన పద్యపాదానికి వుదాహరణంగా 
వుంటాను. అతండు నావలెకాక యెప్పుడో పనిపడ్డప్పుడు రచన చేసినా చాలాకాలం 
స్నేహితులతో యితర కాలక్రేపంతో వెళ్లించేవాండు. అందుచేతనే నాకంటే అతని ఆరోగ్యం 
బాగా వుండేది. నా ఆరోగ్యం యెప్పుడూ అంతంతగానే వుండేది. ఆరోగ్యంలో 
వున్నప్పటికంటే కూడా అనారోగ్యంలో వున్నప్పుడే నాకు విశేషించి రచన సాగడం 
అనుభూతం. 


మేమిద్దణ మూ పట్టుదలకలవా వాళ్లమే కాని, నాకు ఎవరేనా ఎక్కడేనా శబ్దితప్పో, 
అర్ధతప్పో పడితే దానికి సమాధానం ట్రాసేదాంకా అన్నమూ పానమూ, నిద్రా గిద్రా 
యేమీ తోంచదు. యీ బాధ అతనికి లేదు. యిప్పటికికూడా నా కీ పీడ వదలే లేదు, శేష 


జీవితంలో కూడా వదులుతుందని తోచదు. అట్లని “పిడివాదా'నికి సిద్ధ్దపడను. వొప్పు 


376 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


తప్పంటేనే పరాక్రమిస్తాను గాని తప్పు తప్పంటే వొప్పుకుంటాను. తప్పుకూడా 
మార్గాంతరంగా సాధిస్తానుగాని, దానితత్వం యీలాటిది అని వెంటనే కాకపోయినా 
నిజం మణి కొన్నాళ్లకేనా చెప్పేస్తాను. “నా౭_ మూలం లిఖ్యతే కించిత్‌” అని వ్రాసిన 
పెద్దిభొట్లుగారి వాక్యం నాకు యెక్కువగా ప్రాణపదం. ఆ “మూలం” కోసం యెంత 
వెదకాలో అంతా వెదకడం నాకు అలవాటు. యిప్పటివారిలో నాలాగ పరిశ్రమ చేసేవారు 
మిక్కిలి తక్కువగానే వుంటారో, అసలే వుండరో? ఆ విషయం నిర్ణయించుకొనే భారం 
లోకానిది గాని నాది కాదు. నేను వ్రాసుకోవడం మాత్రం - 


“శ్లో. పాపం భవేదపిచ పుణ్య మహం యథార్థం 
వచ్చీశ! మత్సమవయస్కజనేషు కోల. పి, 
నా౭_తిక్రమే న్మమ పరిశ్రమ మాత్తవిద్యః 
కావ్యజ్ఞతావిషయ ఇత్యభితో౭_ స్తి గర్వః” 


యీలా వ్రాయడం, కాదు వ్రాసుకోవడం తప్పయినా వ్రాశాను. యీమాట సాక్షాత్తు 
సర్వజ్ఞుండైన పరమేశ్వరుండితో చెప్పేమాటగాని మనుష్యమాత్రులతో చెప్పేదికాదు. నిన్న 
మొన్నటవ్రాసిన “క్షమాపణ” గ్రంథంలోది. యిట్టి ధైర్యస్టెర్యాలు విద్యావిషయంలోనేనా నాకు 
యెంత వజణకూ వుంటాయంటే ఆవలివారు “లీగల్‌” చర్యలోకి దింపేవటికే. ఆలా 
దింపడానికి వుపక్రమించిన వుత్తరక్షణమందే ఆవలివారు యేవిధంగా క్షమాపణ చెప్పమంటే 
ఆ విధంగా క్షమాపణచెప్పి విరమించడమే నాకృత్యం. ఆలా చెప్పడం గురుత్వం వున్న 
విషయంలోనే కాదు యితరవిషయంలోకూడా అంతే. యిది బొత్తిగా వోపికలేని హేతువు 
చేతనే అనుకో నక్కజలేదు. వోపికవున్న రోజుల్లోనేనా ఆ విషయం విద్యావిషయానికీ 
అర్షమయిందని నాకు విశ్వాసం లేదు. యిది విషయాంతరం. 


చాలా సోదె వ్రాయడంవల్ల ముఖ్యాంశం తేల్చుకోవడం కష్టమవుతుందేమో అని 
సంశయంగా వుంది. అందుచేత ముఖ్యమైన అంశాన్ని యిక్కడ మళ్లా వ్రాస్తాను. 
తిరుపతిశాస్త్రిన్నీ, నేనున్నూ సమాన బుద్ధిమంతులం. వ్యాకరణంలో సమానంగా 
చదువుకున్నాము. సంస్కృత సాహిత్యం అతనిది యావత్తూ గురుశుశ్రూషా సంపాదితం. 
నాది కొంత శుశ్రూషాసంపాదితమున్నూ, కొంత స్వయంకృషి సంపాదితమున్నూ 
స్వయంకృషిసంపాదితంలో నాకు తిరుపతిశాస్త్రి మొదలైన తోడివిద్యార్థుల గొండ్లాటలు 
గురువులు, నేనతనికి కవిత్వరహస్యాదులకు నామ మాత్రగురువును. నాకుసర్వదా కవిత్వమే 
వ్యాపారము. అతనికి దీనిలో నా అంతటి వ్యసనంలేదు. ఆలాగే అతనిక్కూడా వ్యసనం 
వుంటే మాగ్రంథాలు యింకా చాలా సంపుటాలు పెరింగేవి. ఆయీ ముఖ్యాంశాలు 
చదువరుల కొజకున్నూూ భావివిమర్శకుల కొజకున్నూ వ్రాయడం తప్పదని వ్రాశాను. 


నేనూ-మా తిరుపతి శాగస్తుల్లూ 377 


ఆ యీ సందర్భాలు మా గ్రంధాలు పరిశీలకతాదృష్టితో చదివిన వారికి విధిగా 
గోచరించేవే అయినా నేను వ్రాయడం పునరుక్తిప్రాయం. 


లోకం యేమనుకుంటేయేం గాని, అతనిశక్తి నాకూ, నాశక్తి అతనికి యెంతా 
నచ్చకపోతే మామైత్రి అంత నిరంతరాయంగా సాంగదుగదా. నేనా, గర్విష్పుళ్సి. అతండా, 
ఆ విషయంలో నావృద్ధప్రపితామహుండు. యిట్టి మాకు విద్యావిషయంలో కలవడ మంటే, 
అన్యోన్నాన్ని బంధించే ప్రబలకారణాలు యెన్నేనా వుండితీరాలి. అతని పద్యాలవల్ల నన్ను 
అతను (ప్రేమించడానికి, తగ్గహేతువులు యిదివజకే చదువర్లు గుజితించి వుంటారు. 
నావాట్లవల్లా అతణ్ణి నేను ప్రేమించడానికి తగ్గగుణాలు - అతనికి సంబంధించినవి - 
గుటితించే వుంటారు. అయినా దిజ్మాత్రం రెండింటికీ ఆధారాలు యింకా చూపుతాను. 


“ఒరులు నచ్చని నాదుగరువంబు సడలింపం జాలె నెవ్వని మనీషాబలంబు” 
యీసీసచరణం యెంత అంతరంగశుద్ధితో వ్రాసిందో చదువరులు గమనించవలసి 
వుంటుంది. అతని బుద్ధి చాకచక్యము యెంతటిదీ కాకపోతే అతని మరణానికి 
సంబంధించిన సానుభూతిసభలో నైనాసరే నేను ఇంతగా పొగడడం తటస్టించదు. 
గురువుగారు అతణ్ని మెచ్చుకొనేవారని మొట్టమొదట యెత్తుకొన్న “గురుండు బ్రహ్మయశాస్త్రి 
కొనియాడు నెవనిం గర్నాట సీతారాముసాటిం జేసి” అనే సీసచరణానికి యెందటికో 
సంప్రదాయార్ధం తెలియదు. యీ కర్నాట సీతారామశాస్తులుగారు యీ లోకానికే కాక 
మూండులోకాలకీ సరిపడ్డ మహా తార్మికులు. యిట్టివారితో తిరుపతిశాస్త్రికి గురువుగారు 
పోలిక చెప్పడ మంటే సామాన్యంకాదు. ఆ సీతారామశాస్తులుగారి వాదమంటే అందటూ 
'యిది బంగారం” అంటే కాదు, మన్ను అనిన్నీ, మట్టిఅంటే “కాదు బంగారమే” అనిన్నీ 
సమర్థించేది. అట్టివాదం ప్రమాణప్రమితమా, కాదా అనే ప్రశ్న వేజు. యిక్కడ పాండిత్య 
ప్రతిభనే విమర్శకులు గమనించాలి. “కర్తుమకర్తు మన్యధాకర్తుం సమర్భు” లంటే అట్టివారికే 
చెల్లుతుంది. “మయి జల్పతి కల్పనారినాథే రఘునాథే మనుతాం తదన్యధైవ” అనేది 
తర్మశాస్త్రజ్ఞుల |ప్రతిజ్ఞావాక్యమే. కాశీ కాశీఅంతా యేకీభవించినా సీతారామశాస్తులుగారి 
వాదాన్ని భంగించలేక పోయినారని మా గురువులు సెలవిచ్చేవారు. నేనైతే కాళీ వెళ్లినప్పుడు 
సదరు శాస్తులుగారిని సందర్శించానేకాని, వారిసామర్ధ్యం తెలుసుకోతగ్గంత వ్యక్తి విశేషం 
అప్పటికే కాదు యిప్పటికీ నాకు లేకపోవడం చేత ఆ యా విశేషాలు తపిసీలుగా 
వ్రాయంజాలను. 


అట్టి మహావ్యక్తితో తిరుపతిశాస్తిని గురువుగారు పోల్చి మాట్లాడడంకన్న జన్మకు 
యింకొక అదృష్టం వుంటుందా? అంతటివాడు కనకనే నేను అతణ్జి ఆమోదించానని 


378 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వేజే వ్రాయనక్కజలేదు. తి. శా. వాదం ప్రమాణ ప్రమితమా, కాదా అనేశంక యిక్కడ 
చేయకూడదు. వొక అప్ప్సరస్త్రీని, లేదా భూలోకస్తీనే అనుకుందాం - 


క. “ఈలలన వేలుపున్‌ జవ 
రాలో? యచ్చరయొ? కిన్నరవధూమణియో 
వ్యాళాంగనయో? కా కీ 
భూలోకస్తీల కిట్టివొంకము కలదే?” 


అని వకకవి వర్ణించాండు. యిక్కడ అందాన్నే చూచుకోవాలి గాని, ఆపెహృదయం 
యథార్ధంగా వుంటుందా, వుండదా అని విచారించడం, దుర్యోధనుడి కిరీటంమీంద 
వుండే రత్నాలు డుల్లిపోయేటట్టు అర్జ్హునుండు బాణాలతో కొట్టాడంటే అప్పుడు ఆరత్నాలు 
యెవరు యేజుకున్నారని అడిగే (ప్రశ్నవంటిీది. 


అతని బుద్ధి పాదరసంవంటిది. అది దేనిలో పడితే దానిలో పనిచేసేది అనేదే 
మనకు కావలసింది. నేనీమాట అభిమానంచేత వ్రాశానని అనుకోవడానికి అవకాశంలేదు. 
యీ మాట మాగురువుగారిది గాని నాది కాదుగదా! పైంగా స్వశాభఖీయుణ్ణి నేనుండంగా 
అన్యశాభఖీయుణ్ణి ఆలా పొగడడానికి అసూయపడవలసింది. అట్టిస్టితిలో వారి వాక్యాన్ని 
నేను అనువదించడంలో నాఅంతరంగాభిప్రాయం విస్పష్టమే కనక విస్తరించేదిలేదు. 
నాయందుకూడా అతనికి యెంతోగాఢమైన గౌరవం వుండేది. దాని ఫలితాన్ని పొందే 
అదృష్టం నాకు పట్టలే దనికూడా నేను ఆ సానుభూతిసభలోనే ఒక పద్యంలో సూచించాను. 


మ. “మృతులంగూరిచి యేడ్చుపద్యములు నేనేనాండుం జెప్పన్‌ మహా 
మతి! యో తిర్చతిసతృవీ! శ్రిజగతీ మాన్యాత్మ విక్టోరియా 
సతి మున్నౌమృతు లెల్ల నీకతననే స్వర్గం బధిష్టించి రే 
నతిపాపాత్ముండ నాకు నీకతన లేవాలాటిసౌభాగ్యముల్‌.” 
నన్నుగూర్చి అతండె సానుభూతిసభలో విచారాన్ని వెలిపుచ్చ వలసివస్తే యేవిధంగా 
వెలిపుచ్చేవాండో యిప్పు డేలా తెలుస్తుంది? ఆభాగ్యం నాకు పట్టింది కాదని నేను 
విచారించడం అయుక్తం కాదుకదా! అయితే ఆ విషయం మాత్రం కొంత సూచించడం 
మాత్రం జరిగింది. అట్టిదాన్ని ఒకదాన్ని వుదాహరిస్తాను. 


ఉ. “చుక్కలు రాలలేదు రవిసోముల పోకడ మాజలేదు న 
లీకులు కూలలేదు జలధిజ్వలనం బుబుకంగలేదు నేం 
దక్కటం రామకృష్ణకవు లర్భకు లేగతిం జేయనేర్తు రా 
ధికృతవైరి వేంకటసుధీకవిమౌళికి శృంగభంగమున్‌?” 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 379 


యిత్యాది పద్యములవల్ల అతండే నన్ను గూర్చి ప్రసంగించవలసివస్తే యేలా 
ప్రసంగించేవాండో విస్పష్ట మవుతూవుంది. అయితే దైవం అన్యధాకరించాండు. 


మామాసంబంధం యెట్టిదో నేను వివరించలేదు. కాని యిప్పటికీ కూడా మే 
మిద్దజమూ కలిసి సభలు చేస్తూనే వుంటాము. అతండు గతించి 16 యేండ్లు కాంబోలును 
అయింది. అయినా మా సాహచర్యం తప్పనేలేదు. జీవితకాలంలో నేనంటే అతనికి 
ఆంతరంగికంగా కొంత భయమూ, భక్తి కూడా వుండేవి. పైకేమో “త్వంశుంఠా త్వంశుంరా” 
గానే మాట్లాదేవాండు. యిప్పటి స్వప్నావధానాలల్లో కూడా అచ్చంగా ' ఆలాగే ప్రసంగం 
జరుగుతుంది. యీవ్యాసం వ్రాయడాని కారంభించాక అప్పుడే ఒక సభ జరిగింది. అతనికి 
యిప్పటికీ నామీంద ప్రేమవున్న దన్నందుకు యిప్పటికి సుమారు పదియేళ్లనాండు జరిగిన 
ఒకగాథ వుదాహరిస్తాను. 


అతనికి పురుషసంతానమే కాని స్తీ సంతానం లేదు. “ఒరేయ్‌! నేను కట్నం కానుకా 
పెట్టలేనని కాంబోలును నాకు భగవంతుడు స్త్రీ సంతానాన్ని యిచ్చాడు కారొడని 
చమత్కారంగా నాతో అనేవాడు. పయింగా “జన్మించి అంతరించినవాళ్లు కూడా కొందటు 
మగవాళ్లేరా” అనేవాండు. అప్పటికింకా నాకును స్త్రీ సంతతి లేదుకాని, “లేకపోతే 
వకపిల్లనిపుచ్చుకోరా” అని అనేవాళ్డే. మాకు శాఖాభేదంవున్నా శాస్త్ర విరుద్ధం గాని 
యితరశాభాబాంధవ్యం అంగీకారమే. యేకులంతో పడితే ఆకులంతో చుట్టణికం చేయడానికి 
తగ్గంత జ్ఞానం అతనికింగాని, నాకుంగాని కలగలేదు. బ్రాహ్మలలో బ్రాహ్మల కేంచిక్కు? 
అందుచేతే నాకు సంతానంలేని రోజుల్లో నేను పెంచుకోవలసివస్తే అతని పిల్లవాణ్ణి 
పుచ్చుకుని మాశాఖపిల్లని పెళ్లి చేయాలనుకొనేవాణ్డి. దీనికి మా తిరుపతిశాస్త్రి శిష్యుండున్నూ, 
మా గురువుగారి స్యాలకుండున్నూ, నా భార్యా మేనమామ కూంతురిభర్తయున్నూ అయిన 
రాఘవభట్ల విశ్వనాథశాస్త్రి తనకు కూంతురు కలిగితే సరేసరి, ఆలా కలక్కపోతే 
పెంచుకొనేనాసరే పిల్లనిస్తాననే వాండు. తుదకి యివేవీ జరగలేదు కాని మా మా అనుబంధం 
యేలాటిదో అంతా యెతింగిందే అయినా యెజంగనివాళ్లు తెలుసుకోవడానికి 
వ్రాస్తూవున్నాను. 


సరే, తి. శాస్త్రిగారికి స్తీ సంతతి లేదన్నది ప్రస్తుతం. ఆకారణం చేత అన్న 
సుందరరామశాస్త్రి కూంతుళ్లలో మూండోదాన్ని తాను కన్యాదానం చేసుకుంటానని 
అనడమున్నూూ అందుకు అన్న వగయిరాలు ఆమోదించడమున్నూ జరిగింది. కాని ఆ 
పిల్లకు వివాహపు యీడువచ్చేదాంకా తి. శా. జీవించడం తటస్టించలేదు. ఆకోరిక 
తీరకుండానే అతండు స్వర్ణతుండైనాండు కాని యింకో శిష్యునిబాపతు ఆండపిల్లని దగ్గణదీసి 


380 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్టి 


పెళ్లి పేరంటాలుమాత్రం చేశాండు. చేసినా ఆత్మలో యీ కోరిక నిలిచే వుండడంచేత 
కాంబోలును, యేపిల్లని తాను కన్యాదానం చేయాలని అనుకున్నాండో ఆపిల్ల పెళ్లిసమయానికి 
తిరుపతిశాస్త్రి ఆత్మవచ్చి ఆపిల్లని ఆవేశించింది. పిశాచమైనాం డనుకుందామా- అంతకు 
మునుపుకాని, యిటీవలంగాని మళ్లా యెప్పుడూ యెవరికీ కనపడ్డట్టుగాని, పీడించినట్టుగాని 
లేదు. ఆ సమయానికి యింకా నేను ఆ పెళ్లిజరుగుతూవున్న “వుండి” అనే గ్రామానికి 
వెళ్లలేదు. నా భార్యా, పిల్లలూ మాత్రం వెళ్లివున్నారు. పూర్వకాలంలో యేవిధంగా 
మాట్లాదేవాండో ఆలాగే నాభార్యతోటి ఆ పెళ్లికూంతురిద్వారాగానే మాట్లాడినట్టు తరవాత 
నాభార్యేనాకు చెప్పింది. వెం. శాస్త్రినికూడా చూచివెడతానని అన్నట్టున్నూ అత౭“డీరాత్రికిం 
గాని రాడు, వచ్చేదాంకా నీ ఆవేశం వుంటే శుభకార్యం అడ్డడమేకాక మనిషి నలిగిపోవడం 
తటస్థిస్తుం”దని అన్నగారు వగయిరాలు కోరినమీందట తావన్మాత్రంతో ఆ ఆవేశం 
తగ్గినట్టున్నూ చెప్పంగావిన్నాను. కాని నేను వెళ్లి చూచేటప్పటికికూడా యింకా ఆ 
పెళ్లికూతురు తేజుకున్నట్టు కనిపించలేదు. ఆవేశపుమాటలలోకూడా నాప్రసక్తి కొంత 
వచ్చినట్టు తి. శాస్తి అన్నగారు వగయిరాలవల్ల విన్నట్టయితే కొంచెం జ్ఞాపకం వుందిగాని 
ఆ మాటలు తబిసీలుగా జ్ఞాపకంలేక వ్రాయలేదు. బహుశః అప్పుడు తిరుపతిశాస్తి 
పెద్దకొడుకు వేంకటావధానికూడా దగ్గిఅవుండి చూచినట్టె విన్నట్టు జ్ఞాపకం. నే వెళ్లినతరవాత 
యేవేనా కొన్నిమాటలు మాట్లాడించి చూదామనిన్నీ, తద్దారాగా చిరకాలానికి మళ్లా 
ప్రాణస్నేహితుణ్ణి కలుసుకొని మాట్లాడినట్టు సంతుష్టి కలుగుతుందనిన్నీ ప్రయత్నించి 
చూచానుగాని, నేనంటే భయపడి మౌనం తాల్చినట్టు నాకే కాక అతని బంధువులందజికిన్నీ 
తోంచింది. 


ఆత్మ నిత్యమనిన్నీ దేహం నశించినంతలో అది నశించేది కాదనిన్నీ మన 
విజ్ఞానులందలూ చెవి నిల్లుగట్టుకొని పోరడానికి యీలాటి విషయాలెన్నో అనుభవించి 
వుండడమే కారణమనుకుంటాను. యీలాటి ప్రబలాధారాలెన్నో వున్నా, నేంటి సంస్కర్తలు 
పెడతోవలే పడతారు. మహాభారతయుద్ధంలో మృతులైన దుర్యోధనాదులనేమి, 
అభిమన్యాదులనేమి, వేదవ్యాసులు వారివారి సన్నిహితబంధుజాలానికి చూపినట్టు 
మహాభారతంలో స్పష్టంగా వుంది. ఆ భారతం పంచమవేద మని మనవిజ్ఞానులందటున్నూ 
శిరసావహించినప్పటికీ యీకాలానికి అది పనికిమాలిన చెత్తకిందకూడా మాజడంలేదు. 
వర్గాశ్రమాచారాలకు సంబంధించిన ధర్మాలెన్నో అందులో “స్వధర్మ నిధనం శ్రేయః 
పరధర్మోభయావహః” అన్న వాక్యానికి వ్యతిరేకించే సంస్కారాలకే యిప్పటి వారు సర్వకౌ 
ప్రాధాన్యం యివ్వడంవల్ల పై సంగతి విస్పష్టమవుతూ వుంది. ఆట్టే చెప్పేదేమిటి? మునుపు 
యేవేవి అకార్యాలో అవి యిప్పుడు చేస్తే యెంతో గొప్ప, యెంతో గౌరవం. 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 381 


ఓహో! మొదలెట్టిన విషయం మళ్లా విషయాంతరంలోకి దూంకుతున్నట్టుందే! తి. శా. 
స్వర్గస్థుండైనా నాకున్నూ అతనికిన్నీ వున్నసంబంధం విడిపోలేదనేది ప్రస్తుతం. అధమం 
నెలకొక మాటేనా మేమిద్దజమూ కలుసుకుంటూనే వుంటాము. ఆయీ స్వప్నగాథలు 
వ్రాయవలసివస్తే గ్రంథం చాలా పెరుంగుతుంది. 


శరీరాలు పృథక్కుగా వుండడంచేత శారీరకధర్మాలు మాకువేటు గావలసివచ్చింది 
గాని మానసికప్రవృత్తి కవితావిషయంలో మాయిద్దణిదీ ఒకటిగానే వుండేది. 
కవితారచనకంటె అన్యవిషయాలలోనో? మనస్సులు కలవదమూవుంది. కలవకపోవడమూ 
వుంది. ఒకటి దీనికి వుదాహరిస్తాను. నేను చప్పట్లపర్వానికి పూర్వం కాకరపర్తి వెళ్లి 
వద్దాం రమ్మన్నాను. అక్కడ అల్లరి జరుగుతుంది, వద్దని అతండన్నాండు. ఆలా జరగడం 
ముందుగాథకు మనకు మణీ మంచిది కనక వెళ్లితీరాలన్నాను నేను. అయితే నీకర్మం 
నీవొక్కండవే వెళ్లు, నేను రానన్నాడు. నేను చేసే ఆలోచన దూరాలోచనో, ఆతండు 
చేసేదే దూరాలోచనో చదువరులే పరిశీలించుకోండి. చదరంగంలో యెత్తులు మాదిరిగా 
యిల్లాటివిషయాలల్లో నా ఆలోచన ప్రసరిస్తుంది. అతనిది పేకాటవైఖరిగా నడుస్తుంది. 
“అడుసుతొకృనేల? కాలు కడుగనేల?” అని అతనితాత్పర్యం. “తొక్కితే ములింగిపోయిం 
దేమిటి? పిమ్మట బాగా పాదప్రక్షాళన చేసుకుంటే, కొత్తదీ పాతదీకూడా మాలిన్యమంతా 
పోయి నిష్కళంక మవుతుం”దంటాను నేను. యింకోటికూడా వుదాహరిస్తాను. 
కొప్పరపువారికీ మాకూ, యేలాగయితేనేం కలహ మారంభ మయిం దనుకోండి. అందులోకి 
మనం స్వయంగానే వెళ్లాలి గాని మనశిష్యులను ప్రవేశించడానికి అంగీకరించకూడదని 
నావాదం. ఆలాకాదు, శిష్యులచేతనే వోడించే ప్రయత్నం మంచిదని అతనివాదం. నా వుద్దేశ 
మేమిటంటే సోదరకవులు చాలా కాలాన్నుంచి గంటకు వందలలెక్కని చెపుతూ వున్నారాయె. 
మన శిష్యులు కొత్తగా మొదలుపెట్టి ఆ భారాన్ని నిర్వహించంగలరో, లేదో మన 
కీపరాధీనవ్యాపార మెందుకని నాతాత్పర్యం. శిష్యులు వోడినా మనం వోడినట్టి 
అనిపించుకోవలసి వస్తుందికదా! అందుచేత ఆతోవ మంచిది కాదని నావాదం. యీలా 
నేను చెప్పినా వాండికి తోంచినట్టే చేశాండు చివరికి. శివరామశాస్త్రి చేతా, చౌదరిగారి 


చేతా “ఛాలెంజి” పద్యాలు నాతో చెప్పకుండానే తాను బాసటగా వుండి నడిపించాండు. 


యిప్పటివారి కొత్తపోకళ్లు కొన్ని అతనికి యిష్టం, నాకు యం కర్మమో, వాట్లయందు 
యిష్టం వుండేదికాదు. దీనికి వకటి వుదాహరిస్తాను, ఎవరితోటో విద్యావివాదం 
తటస్థించిందనుకోండి; ఫలానా తేదీని యిన్ని గంటల యిన్ని నిమిషాలకు ఆ వివాద 
జరిగేసభకు రావాలని యేర్పజచుకొన్నా మనుకోండి. మేము ముందుగానే వెళ్లి సభలో 


382 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కూర్చున్నామనుకోండి. ప్రతివాదులు అనుకొన్నట యిముకు రానేలేదనుకోండి. ఆపట్లాన్ని 
ఆవలివారు వోడిపోయినట్లే. యింక మనం యిక్కడ వుండనక్కణలేదు. పోయి యీలా 
పత్రికల్లో ప్రకటిద్దామనేవాండు. యీలాటి విద్యావిజయాలూ, కోర్టుద్వారాగా సంపాదించే 
విద్యావిజయాలూ, బాకీ తార్మానాలూ యివి యశఃకాములు అంగీకరించతగ్గవేనా? నోటుకు 
సహకాలదోషం పడితే ఘరానామనుష్యులు దాన్ని గణించక మళ్లీ తిరగరాసి యివ్వడమో, 
సొమ్మే యిచ్చి లేదనిపించుకోవడమో చేస్తారు. చేయరే అనుకోండి. అంతమాత్రంచేత 
బుణంతీర్చినట్టు లోకం విశ్వసిస్తుందా? అని దానికి నేను సుతరాము వొప్పుకొనేవాణ్డికాను. 


అతండు నాకన్న చాలా విషయాలలో ఛాందసుండుగానే వుండేవాండు గాని, యీలాబీ 
విషయాలు కొన్నిటిలో లౌకిక మర్యాదలకు లోంబదేవాండు. నాకు యీలాటి విషయాలకేమి, 
వేషభాషలకేమీ ఛాందసుల ఆచారాలే యిష్టం. వాండికి యింగ్లీషు చదువంటే కొంత 
యిష్టం. అందుచేతే చిరంజీవులకందటికీ దాన్నే చెప్పించాండు. నాకో, మనపూర్వపు 
చదువే చాలా యిష్టం. అందుచేతే- “పై జననమ్మందును నా కొసంగు మెటులో 
సంగీతసాహిత్యముల్‌” అని సంతానం కలక్క పూర్వం చెప్పిన కామేశ్వరిలోనున్నూ, కలిగిన 
తర్వాత చెప్పిన ఆరోగ్య కామేశ్వరిలో, 


మ. “కలిగెన్‌ లేదనుకొన్న సంతతియు భాగ్యం బబ్బె నానందని 
స్తులమయ్యెన్‌ జని షష్టిపూర్తియును నాకున్‌ దాపు గావచ్చెనో 
లలితాంబా6 యింక నొక్కకోర్కె అది వాలాయంబు మద్విద్యల 
ర్శిలి మత్పుత్రులయందమర్చుటయె సుమ్మీ తల్లి కామేశ్వరీ!” 


అనిన్నీ వ్రాసివుండడమే కాకుండా, మా రెండో చిరంజీవి యేమాత్రమో కవిత్వం 
చెప్పడమే కాకుండా హైదరాబాదులో అవధానం చేసినట్టు యేకలవ్యశిష్యులు వ్రాయడానికి 
వుబ్బీ తబ్బిబ్బై షష్టిపూర్తికి దరిమిలాను “ఇటీవలిచర్యి అని వ్రాసుకుంటూవున్న నా 
జీవితచరిత్రలో ఒకపద్యం నా అభిప్రాయాన్ని తెలిపేదాన్ని. 
క. “నాకొమరుం డే మాత్ర 
మ్మో కవియె నా కొసంగు మోదమ్మును శ్రీ 
“హైకోర్టు ఛీఫుజడ్టీ” 
యెకూడ నొసంగనేరం డనుకొందు మదిన్‌.” 


అనే మాటలతో వ్రాసివున్నాను. యిప్పుడు యెన్ని పరీక్షలు ప్యాసైనా వుద్యోగభాగ్యం 
లేకపోవడ మనేది యెందబో బ్రాహ్మలకు విచారకరమైనా నాకు సంతోషకరమే అయింది. 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 383 


ఆలాగే కాకపోతే నాబంధువు లందటూ నన్ను “కొడుకులకు యింగ్లీషు చెప్పించాడు 
కాడు యీచేదస్తుండు” అంటూ గాఢంగా దూషించడానికి అవకాశం యిచ్చేది. నేను 
జవాబు చెప్పలేక చిక్కుపడవలసి వచ్చేది. యిప్పుడు “అవ్వా గుల్టమూ ఒకటే” కావడంచేత 
నాకు ఆ చిక్కు తప్పిందని సంతోషిస్తూ వుంటాను. 


నే నయితే కర్శిష్టినిగాను గాని వేదోక్తకర్మకలాపాన్ని ఆచరించేవారిని చూస్తే నాకు 
చాలా ఆనందం. అంతేకాదు- “స్వధర్మే నిధనం శ్రేయఃొ అనే భగవద్గీతావాక్యమందు 
నాకు యెక్కువ విశ్వాసం. దీనికి వ్యతిరేకించి చేసే సంస్కారాలు నాకు' గిట్టవు. అందుచేత 
ప్రసక్తాను ప్రసక్తంగా నా అభిప్రాయాలు ప్రస్తుతలోకం పాటించదని పూర్తిగా యెజింగుండీ 
కూడా వ్రాస్తూవుంటాను. ఆ వ్రాతవల్ల జరిగేపని గడ్డిపజకంతకూడా లేకపోయినా యెందటో 
ఖండనమండనాలకి వుపక్రమిస్తూ వుంటారు. కొందటు గాఢంగా దూషిస్తారు కూడాను. 
ఆలా దూషించి అంతతోకూడా తృప్తికలగక కొందటు యింకా యేదో “వక్రః పంథాః”లోకి 
దిగి వంచించాలని ప్రయత్నిస్తారు. నేను వ్రాసిన వాక్యాలను యింట్లో కూర్చుని సమర్థించ 
మంటే సమర్ధిస్తాను కాని పడకకుర్చీ వదిలి యెక్కడికీ వచ్చి వక్రమార్గాలకు తగ్గ వక్రమార్గాలు 
తొక్కి సమర్ధించే వోపిక నాకు అంతరించి అప్పుడే నాలుగైదేళ్లు కావచ్చింది. వోపిక 
వున్నప్పటికీ ధర్మాధర్మ నిర్ణయానికి గాని, యుక్తాయుక్తనిర్ణయానికికాని ఆలాటీ “వక్రః 
పంధాఃొ ప్రకరణాలు కార్యకారులు కావని నానిశ్చితాభిప్రాయమని లోకానికి తెల్పుతూ 
ప్రకృతం వుపక్రమిస్తూవున్నాను. 


మావాండికి పట్నవాసంలో వుండడం యిష్టం. నాకు పల్లెటూరి నివాసం యిష్టం. 
అతండు స్వగృహం లేకుండాకూడా కాకినాడలోనే యిటీవల శ్రీ పోలవరపు జమీందారుగారి 
నిర్యాణానంతరంకూడా నివసించడం పైకారణంచేతే అని చెప్పనక్కజలేదు. పయిగా 
నన్ననేవాడు కదా “నేను నెల 1కి రు. 10లో, లేక 8 రూపాయీలో అద్దెతో కాకినాడలో 
తక్కువ వ్యయంతో కాలక్షేపం చేస్తున్నాను. వేయిరూపాయీల మీంద వచ్చే వడ్డీకన్న నా 
అద్దెకు అవసరం లేదు. నీవేమో సుమారు అయిదాజువేలు ఖర్చుపెట్టి గోడిరాళ్లదిబ్బ 
కడియంలో యిల్లంటూ కట్టావు. నీకన్న మూర్భుండంటూ నాకు కనపడ” డనేవాండు. 
అయితే అతనివూహ యింటికి పెట్టిన అయిదాబువేలూ వడ్డీకి వేసుకుంటే లాభకారిగా 
వుండే దనేకాని మటోటి కాదు. నిజంగా ఆలాగే చేసుకొని వుండే టట్టయితే యిప్పటి 
కొత్తరూల్సుప్రకారం “ఉభయతో (భ్రష్టత్వం” సంభవించేది. కాని అప్పటికి యీలాటి 
మహోపద్రవం వస్తుందని అతండు తెలుసుకోవడానికి అవకాశం లేదు కనక నాకంటే 
అతని ఆలోచన సర్వథా ప్రశంసనీయమే అని వొప్పుకోక తప్పదు. 


384 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యేవిద్యార్ధేనా చదువుకోవడానికి వస్తే తెలివికలవాండా, కాందా అనే వివేచనతో 
పనిలేకుండా చెప్పడానికి మొదలుపెట్టడమే నాప్రకృతి-ఆతనిదో? దీనికి అంగీకరించేది 
కాదు. అందణూ తనంతటి బుద్ధిమంతులుగానే వుంటే తనదగ్గిజికి శుశ్రూష కెందుకు 
వస్తారని అతనికి తట్టెదే కా దనుకుంటాను. సరే! తనకి నచ్చిన విద్యార్థు లెక్కడ తటస్థిస్తారు? 
అందుచేత యెవండికోకాని తాను చెప్పడమంటూ వుండేదే కాదు. పయిగా నాదగ్గిజ 
చదువుకొనేవాళ్లనూ, నన్నూ వెక్కిరించడం కూడా వుండేది. వెక్కిరించడం అంటే 
వట్టిమాటలతో మాత్రమేకాదు. పద్యాలతోటే! 


మ. “గురువై శిష్యుల జేర దీయునెడం దక్కుంజెయ్వు లెట్లున్నంద 
త్పరబుద్ధిం దిలకింపంగా వలయుం “జెప్పందగ్గవాండౌనొ? కా 
దొ? రహస్యంబులు, తెల్వియున్‌ గలదా? లేదో?” యంచునావేంకటే 
శ్వరశార్జూల మమాయికం బెటుంగ దీచర్చాప్రకారమ్ములన్‌.” 


యీ మత్తేభం వుపన్యసించే వుపన్యాసంలో వున్న శార్జూలం నేనే అని వేటే చెప్పనక్కజ 
లేదుకదా! తిరుపతి వెంకటేశ్వరుండితో అభేదాధ్యవసాయం చేస్తూ దాని వెనకాల 
వుటంకించిన వేంకటేశ్వరపదమే వ్యాఖ్యానం చేస్తూవుంది. పయింగా నన్ను వాండు 
“అమాయికులొడని కూడా అనుకొనేవాండన్నదికూడా దీనివల్ల తేలుతూవుంది. బందరు 
హైస్కూలు హెద్మాస్టరుగారు కూడా నన్ను వెటల్టివాళ్లల్లోనే జమకట్టే వారు. 
యీ అమాయికత్వమూ, వెట్టివాలకంగావుండడమూ “స్వరాజ్యం నాజన్మహ”క్కని 
శ్రీయుతులు తిలకుగారు చెప్పినట్టు మాకు వంశపరంపరాహక్కుగా మా బంధువులు 
చెప్పుకుంటారు. కనక నేను దీన్నిగూర్చి మావాండితో యేమాత్రమూ చర్చపడలేదు. కాని 
నా అమాయకత్వం మాయ తెలియని అమాయికత్వం కాదనిన్నీ అది తెలిసికూడా పరలోక 
భీతిచేత దాన్ని యెన్నండున్నూ వినియోగించేవాణ్సి కాననిన్నీ జిజ్ఞాసువులు 
తెలుసుకోంగోరుతాను. యీ అన్యాపదేశసందర్భంలోనే నన్నుం గూర్చి యింకోపద్యంకూడా 
(పాశాందు. 


మ. “ఒడ లెల్లం బలుచార లుండుటయు వాలోపాంతమం దూని ముంద 
దడుగుల్‌ మోవంగం గూరుచుంటయును మున్నౌచిహ్నముల్‌ కంటగ 
న్పడురంగున్‌ దిలకించి మీసములచందమ్మున్‌ విలోకించి వీ 
టిండిపిల్లిన్‌ దనశాఖలోని దనుచున్‌ బ్రేమించె శార్జూలమున్‌.” 


యీ రెండు పద్యాలు నన్ను “యద్దేవా” చేసేవే అయినా యెంత ప్రాఢంగా వున్నాయా, 
యెన్ని విడివిడిపదాలతో కూర్చంబడివున్నాయో, యెంత గమకంగా వున్నాయో చదువరులు 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 385 


తెలుసుకొందురు గాక. యీ పద్యచమత్కృతి తెలపడానికే ప్రసక్తిలేని ప్రసక్తి కల్పించి 
యీ ఘట్టంలో వుదాహరించాను. అతండని అతండేకాదు వేటొకరేనా యీలాటి పద్యాలతో 
నన్ను తిట్టినా నేను సంతోషిస్తాను. ఇది నా ప్రకృతి. యీ పద్యం నేను బందరు భైరవ ప్రస్సుకు 
వుత్తరాన్నివున్న చవిటి అరుగు మీంద బొత్తినకాళ్లు వూంతగా కూర్చుని యేదో తదేకదీక్షతో 
ప్రూఫులు దిద్దుకొనేదృశ్యాన్ని చిత్రిస్తూవుంది కాని “వందీయందు చారలుండడం” యెందుకు 
చెప్పాడో యిప్పుడు గోచరించిందికాదు. వెనకేనా వాణ్ణి నేను అడిగి తెలుసుకున్నట్టున్నూ 
లేదు. లేక తెలుసుకునే మజచిపోయానో? “జీవితః కవెః (ప్రష్టవ్యమ్‌' కదా! బహుశః 
అతనివుద్దేశంలో యీ “చారలు” విభూతిరేఖలై వుంటా యనుకుంటాను. 'యద్దేవా” కవిత్వం 
చెప్పడానికేమి, వీరరసకవిత్వానికేమి, తగాయిదాలు తెచ్చే కవిత్వం చెప్పడానికేమి అతండు 
మంచి మొనగాడు. 


శ్రీ ఆత్మకూరి రాజావారి మేనల్లుండుగారు “తిరిపపు... ... తమిదీరద యేచెలి 
నాశ్రయింతునో?” అని ఒక సమస్యను యెక్చడినుంచో సంపాదించినదాన్ని (ప్రతిరోజూ 
మాకు వినిపించి “సామీ! నాకు దీన్నిపూర్తి చేసిపెట్టా”లని కోరుతూ వుండేవారు. యేరోజుకు 
ఆరోజు నేను “తిరుపతి శాస్త్రిగారికి యీలాటి పూర్తివిషయంలో మంచి ప్రజ్ఞకనుక ఆయన్ని 
తమరు కోరండి” అని తప్పించుకొనేవాణ్ణి, ఆలా సుమారు నెలపైదాంకా జరిగింది కాలం. 
మా ప్రయాణం రోజులు కా. అట్టి సదర్భంలో ఆయన ఒకరోజున “యీవేళ 
పూర్తిచేస్తేకాని మిమ్మల్ని కదలనిచ్చేది లే”దని గట్టిగా పట్టుపట్టి కూర్చున్నారు. అనుచిత 
మైనదే అయినా పూరించడం తప్పిందికాదు. తి. శా. గారినే వప్పంజెప్పాను. క్షణంలో 
పూరించి వ్రాసి యిచ్చాడు. యిచ్చిన సమస్యకు తగినభాషనే వుపయోగించాండు. రేఫప్రాస 
కనక “తిరుమణిం దాల్చు” అని ప్రారంభించాండు. శృంగారరసంలోనే దక్షిణనాయక- 
శృంగారం వర్ణించాడు. బాగానేవుంది, యెవరినీ దూషించే వుద్దేశం లేకపోయినా మాకు 
అక్కడ విరోధులుగా వుండే వైష్ణవులను గూర్చి అది చెప్పినట్టు వారిలో కొందలు 
అభిప్రాయపడ్డారు. అది పూర్తిగా సత్యదూరమే అయినా “రంధికిమూలమే అంకులకోడలా!” 
అన్నట్టు అందులో మొట్టమొదటనే వారి ప్రధాన చిహ్నం “తిరుమణి” పడింది. యింకా 
కుంకుమ, విభూతి వగయిరాలు ఆ పద్యంలో వున్నా అవి (ప్రథమంలో లేవు. దానితో 
ఆవూరివారేమీ కలిగించుకోలేదు గాని, గద్వాలలో మాకు ప్రతిపక్షులుగా వుండే వైష్ణవ 
పండితులు కలిగించుకొని మా యిద్దథినీ నీచాతినీచోక్తులతో నిందిస్తూ ఒక చంపకమాల 
రచించి వారిశిష్యుండు భట్రాజు చేతికిచ్చి పంపించారు. అ భట్రాజు విద్యార్థి దూరంగానే 
నిల్చుండి “మా గురువులు దీన్ని మీ కిమ్మన్నారు” అనిచెప్పి మామీందికి విసిరేసి 
పాజిపోయాండు. ఆ పద్యం చూచుకొని మేము నవ్వుకొని వూరుకున్నాము. 


386 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మా ప్రయత్నం లేకుండానే యీ సంగతి యేలాగో సంస్థానం వారికి తెలిసింది. 
అప్పుడు అమ్మగారు రాజ్యంచేస్తూవున్నారు. జడ్జీ ఒక మహమ్మదీయ పండితకవి. ఆయనకు 
తెలుంగురాదు. అమ్మగారి సెలవు ప్రకారం మా యిద్దజి పద్యాలూ మామావల్లనే అర్ధం 
విని యోగ్యతా యోగ్యతలు విమర్శించారు. మా పద్యమేమో జనరల్‌గా వుంది. వారిదేమో 
కేవలమూ “తిరుపతి వేంకటేశ్వరుల” అని మా యిద్దణిపేర్లతోనూ వుండడంచేత అందులో 
వున్న గ్రామ్యపుతిట్లన్నీ మాకే సంబంధిస్తూ వున్నాయి. దానికి ఆ పండితులు “యిది వీరికి 
సంబంధించిన దూషణకాదు; తిరుపతి వేంకటేశ్వరస్వామికి సబంధించిం” దంటూ 
అనాలోచనగా అర్ధం చెప్ప మొదలేశారు. ప్రక్కనే తెరచాటున వున్న మహారాణీగారు విని 
“అయ్యా చాలించండి, మీరూ మీరూ మనుష్యులు తిట్టుకున్నా తిమ్ముకున్నా అంత చిక్కులేదు. 
దీనిలో దేవుణ్ణికూడా యెందుకు తిడతా”రని మందలించారు. మా పద్యంలో వక్క మాట 
మాత్రం గ్రామ్యదోషం తగిలేది వుంది. అదే లేకపోతే ఆ పద్యంలో లేశమూ అయుక్తం 
లేనేలేదు. ఆ మాట తెలంగవడంచేత నధికారికి అయుక్తమనే సంగతి గోచరించిందికాదు. 
పైంగా మేము వ్యాఖ్యానం చేయడంలో వేదాంతపరంగా ఆపద్యం మొత్తాన్ని వ్యాఖ్యానించి, 
ఆయన కూడా కవే కనక ఆయన్ని సంతోషపెట్టడం జరిగింది. ఆ పద్యంలో మూడక్షరాలు 
మాత్రం అనర్హంగా వున్నాయి గాని తక్కినదంతా మంచి పాకంలోనే వుంది. జనరల్‌గావున్న 
పద్యంలో కొన్ని అక్షరాలను మాత్రం పుచ్చుకొని తమమీంద పెట్టుకొని మమ్మల్ని పేరెట్టి 
ఆడరాని మాటలు ఆడడం తప్పని అధికారికిన్నీ, అమ్మగారికిన్నీ పూర్తిగా బోధపడింది. 
అయినా ఆ సంస్థానాల్లో, యిప్పుడేమో చెప్పలేను గాని, అప్పటికింకా (బాహ్మలని 
శిక్షించతగ్గపని చేసినా శిక్షించడం లేదు. కనక వారికి యేమీ శిక్ష వేయలేదు. 
శ్రీ ఆత్మకూరిరాజావారి ముద్రను సృష్టించిన వక గ్రామకారణాన్ని ఖైదైతేచేశారుగాని ఏపూట 
కాపూట స్నానసంధ్యాద్యనుష్టానాలకిన్నీ, భోజనానికిన్నీ బ్రాహ్మణ గృహానికి తీసుకువెడుతూ 
వుండేవారు. పండితులందటు సంస్థానానికి వార్షికాలకు వచ్చే వుత్సవ దినాల్లో ఆ కరణాన్ని 
మొదటిదర్వాజాలో సంకెళ్లసహితంగా కూర్చోపెట్టేవారు. ఒకనాండు రాజుగారున్నూ 
మేమున్నూ కలిసి వచ్చే సమయంలో ఆబ్రాహ్మణ్జి గూర్చి రాజుగారు మేము అడగకుండానే 
“స్వామీ! యేంచేసేది? బ్రాహ్మడు. మళ్లా మంచినిష్టాపరుండు. పెద్దహానికి తగ్గ పనిచేశాండు 
అందుచేత ఖయిదుచేయడం తప్పిందికాదు. కులాచారానికి మాత్రం భంగం 
కలిగించకుండానే జరుపుతూ వున్నాం” అంటూ సెలవిచ్చారు. 


మన్వాది ధర్మశా(స్తాలను ఆరీతిగా శూద్రప్రభువులుకూడా చెక్కుచెదరకుండా 
కాపాడుకొనివస్తే కలియుగంలోకూడా కొందటు కాకపోతే కొందటేనా ఆ ఆచారాలు యే 
కొంచిమో ఆచరించడం తటస్థించింది. క్రమంగా “కంచే చేనుమేయడం” దగ్గణికి వచ్చింది. 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 387 


కనక యింక ఆ ఆశ పూర్తిగా వదులుకోవలసిందే. యిట్టి సమయంలో సనాతనులు 
సభలు సాగించడం వగయిరాలు వృథాపరిశ్రమగా నాకు తోస్తుంది. అస్పృశ్యులు 
దేవాలయంలోకి వస్తే అభ్యంతరం పెట్టడంకూడా పొరపాటు. వొక్క ఆ యా ఆలయాలవల్ల 
జీవనం వున్న అర్చకులు తప్ప తక్కిన పూర్వాచారపు చేదస్తంగల చాతుర్వర్ల్యంవారంతా 
తమకు యిష్టం లేకపోతే ఆ ఆలయాలలోకి వెళ్లడం మానుకొని హరిజనుల వశంచేస్తే 
యెంతో బాగుంటుందని నాకు తోస్తుంది. అయితే అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నించే 
మహామహోపాధ్యాయుల పాదరేణువుకుకూడా నిజానికి సరిపోని నాకు తోంచేమాత్రంవూహ 
వారికి తోంచదనుకోడం కూడా పొరపాటులో మటో పొరపాటు కాకపోదు. అయినా 
యింతకన్న కర్తవ్యం యీకాలానికి లేదని నాకు తోంచి వెళ్లంగక్కాను. అర్చకులు 
హరిజనులపారశాలల్లో వుండే బ్రాహ్మణ టీచర్లతో పాటున్నూ అక్కడికి వెళ్లి పరీక్షించే 
యిన స్పెక్టర్లతో పాటున్నూ ఆ ఆలయాలని కనిపెట్టుకునే వుండడానికి అంగీకారం వుంటే, 
అంతకుమించిన జీవనం మజోటి లేకపోయిన పక్షంలో యింకా కొంతకాలం కనిపెట్టుకు 
వుంటారు. వారిని భోజనభాజనాదులలో యెవరుగాని నిషేధించకూడదు. జీవనార్ధం 
యెవరేనా యేపనికేనా సిద్దపడక తప్పదుగదా! తమకు దేవుండు కావలసివస్తే 
గృహదేవతార్చన యేమయింది! తన యింట్లోకి కూడా వచ్చి హరిజనులు అద్దుతగిలేకాలం 
యింకా రాలేదు. కనక కొన్నాళ్లదాంకా యీలా సంతృప్తి పడచ్చును. ఆస్టితికూడా వస్తేనో 
'నందో రాజాభవిష్యతి” దీన్ని సవరించవలసివస్తే దేవుండు సవరించంగలండేమో కాని 
పండితులూ, గిండితులూ యెన్ని వేదశాస్తాలు చదివి ఎంత కొమ్ములు తిరిగినవారైనా 
సవరించలేరు. పండితులన్నా, వారిమాటలన్నా యిప్పుడు లోకానికి పూర్తిగా యేవగింపు. 
దేవుండు కలంగజేసుకోని పద్ధతిని పండితులు తమవాదమే తప్పనుకొని ఆయా ధర్మశాసస్తాల్లో 
వుండే నిషేధప్రతిపాదకస్మృతులను త్యజించి దైవసమ్మతమైన మార్గంలోనే తాముకూడా 
ప్రవర్తించడం యుక్తమని నాకు తోస్తుంది. దేవుందేమో యీ అనాచారానికి శిక్షిస్తాడనికదా 
వీరికి భయం.దేవుండే వూరుకుంటే యింక భయమెందుకు? యిది విషయాంతరం. . 


మా సమస్యాపూర్తి మహారాణీగారి యొక్కానున్నూ, వారి జడ్జీ యొక్కానున్నూ సమ్మతికి 
పాత్ర మయిం దన్నది ప్రస్తుతం. వారు మమ్మల్ని తిట్టినతిట్లకు బ్రాహ్మలవడం కాకుండా 
సంస్థానపండితులు కూడా అవడంచేత వూరికే వాచా మందలించడం జరిగేదే కాని 
జరిమానా వగైరా లేమీ జరగలేదు. అట్టి కోరిక మాకున్నూలేదు. అట్టిపని ఆ సంస్థానాలలో 
యెన్నండూ పండితుల విషయంలోనే కాదు, తదితర విషయంలోకూడా బ్రాహ్మలవిషయంలో 
జరగనే లేదని విన్నాను. అందులోనూ గద్వాలవిషయం మణీ యెక్కువగా చూడాలి. 
దానికి కారణం కేశవభొట్లనే బ్రాహ్మణపిల్లవాండిద్వారా ఆ వైభవమంతా వారికి 


388 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


తటస్థించినట్టు ఒక యితిహాసం విన్నాము. ఆపిల్లవాడి పేరుమీదనే దేవాలయం కట్టించి 
ఆ కేశవస్వామికి యేంటేంటా జరిగించే వుత్సవాల మిషమీందనే కార్తిక మాఖమాసాలలో 
వేద శాస్త్ర కవిత్వ గానాదివిద్యలకు యోగ్యతానుసారంగా సుమారు యేభైవేలదాంకా ఖర్చు 
చేస్తారు. ఆభక్తి తాత్పర్యాలు వర్ణనాతీతాలు. యీ ధర్మఖర్చుకుగాను శ్రీనైజాం ప్రభువు 
ముజరాకూడా యిస్తారని వినడం. ఆకేశవభొట్లు బ్రాహ్మణ్యమందు వుండే గౌరవాన్ని 
పూర్తిగా ప్రదర్శించడంవల్ల ఆయీ సందర్భాలు కలిగాయి. ఆ యితిహాసం వ్రాస్తే చాలా 
పెరుగుతుంది. చాలామంది యెటిగిందే. సుమారు రెండువందలేళ్లనాంటిది. యిప్పుడు 
ఆ మాత్రం బ్రాహ్మలే లేరో? లేదా, అప్పుడు కూడా లేకపోయినా ఆ సంస్థానంవారు 
అమాయకులై యీబ్రాహ్మణపూజకు వుపక్రమించారో నేను నిశ్చయించలేను. యీ 
సందర్భమంతా ఒక్క గద్వాల సంస్థానానికి సంబంధించిందే. వీరు యేదో మిషమీద 
వేదాదివిద్యలను సమ్మానించి యశస్సుపొందుతూ తద్ద్వారా పరమార్ధాన్ని సేకరిస్తూవున్నారు 
కదా అని సమీపంలోనేవున్న ఆత్మకూరు, వనపర్తి సంస్థాన ప్రభువులున్నూ చిరకాలాన్నుంచి 
గద్వాలవారితోపాటు యీవిద్వత్సమ్మానాన్ని ఆచరించి యశస్సును పొందుతూ వున్నారు. 


మళ్లా ప్రసక్తి కలగడంచేత యితర విషయమే రాసినట్టయింది. తుట్టతుదకు పిశాచం 
పట్టుకొనీ మనుష్యులను కొట్టడానికి బదులు భూత వైద్యులు ఆ మనిషినీడను కొట్టినట్టు 
ఆ వైష్ణవపందితులను వదలి వారి శిష్యుణ్ణి భట్రాజును అరెస్టుచేసి శిక్షించికూడా మా 
సమ్మతిమీంద వదలిపెట్టారు. యెన్నండూకూడా పాండిత్యం పాండిత్యంవల్ల తేల్చుకోవడ 
మందేకాని వక్రమార్గాలచేత తేల్చుకోవడమంటే మాకు గిట్టదు. ఈ సందర్భమంతా కీ. శే 
శ్రీ గద్వాల రామభూపాలుడిగారి సాంవత్సరికం నాండు అంటే, ప్లవ సం॥ మాఖ శుద్ధ 
ద్వాదశినాండు జరిగింది. “మ. ప్లవసంవత్సర మాఖమాసమున శుక్లద్వాదశిన్‌” అనే 
పద్యం సందర్శనంలో వుంటుంది. దాదాపు 40 యేళ్లనాంటిది యీ ముచ్చట. 
ఆ సందర్భనంలో వుండేపద్యాలకు వాక్కొక్కదానికి యీలాగే యెంతో గాథ కొన్నిటికి 
(వ్రాయవలసి వుంటుంది. 


ఆయీ గాథలు యెందటో యెటింగే వున్నవే. ఎందలో చెప్పుకొనేవేకాని యెన్నో 
మార్పులు చెందుతూ వుంటాయి. ఆదేశంలో మాకేమో ప్రయోగతంతు తెలుసునని 
చెప్పుకుంటారు. అది అసత్యం. యెవరిదాయానో యెందుకు? మా తిరుపతిశాస్త్రిచె ప్పేటప్పుడే 
అక్కడి దిక్కడా, యిక్కడి దక్కడా పడవలసి వచ్చేది. సందర్శనపద్యాలు చదవవలసివస్తే 
అతనికి అంత వాచోవిధేయంగా వుండేవికావు. వల్లించడం నేనూ లేదు, అతండూ లేదు 
గాని తాత్మాలికధారణ తప్ప చిరకాలధారణా గుణం అతని బుద్ధిలో లేదనుకోక తప్పడు. 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 389 


అందుచేత ఆయీ పద్యాలల్లో మధ్యమధ్య కొత్తవాక్యాలు చేరడమేకాక అసలు కథా సందర్భాలే 
మాజడం తటస్థించేది. యిదేమిటంటే “యిదేం వేదమా? శాస్త్రమా? పోనీ పొ” మృనేవాండు. 


సుమారు ముప్పెయేండ్లకాలం కలిసి మెలిసి సంచారంచేసి సభలు చేసినవాళ్లం 
మేము. నన్నుగూర్చి అతండు వ్రాయవలసి వచ్చినా, అతణ్ని గూర్చి నేను వ్రాయవలసివచ్చినా 
వుభయుల చరిత్ర వచ్చేతీరుతుంది. యెన్ని పేజీలు వ్రాసినా తేలదు. యేదో తరవాయి 
వున్నట్టే కనబడుతుంది. పాండిత్యాల కేమి? యిద్దరమూ సమానులమే. బుద్ధికిన్నీ డిటో, 
కవిత్వానికీ డిటో, వంటిబలంలో మేమిద్దబిమూ కలంబడవలసివస్తే అతండే నన్ను కొట్టేటట్టే 
మొదటినుంచీ వుందేవాండుగాని, పాపం, ఆలాటి ప్రసక్తి యెప్పుడేనా కలిగినా వూరికే 
దెబ్బ చూపించి ఆంగిపోయేవాండే కాని కొట్టవాండు కాండు. దానికి కారణం వ్రాయ 
నక్కజలేదు. యిదివజకు వ్రాసినదానిలో వుంది. “క. నాకన్న బుద్ధిబలమున నే కాదు 
తనూ బలమున” అని నేను సానుభూతిపద్యాలల్లో వ్రాసిన విషయం కొంత వ్యాఖ్యానా పేక్షతో 
చేరివుంటుంది. దానివ్యాఖ్యానం అతని జీవితచరిత్రలో చేసివున్నాను. తనూబలాన్నిగూర్చి 
గీరతంలో వివరించి వున్నాను. “చ. ఒడలిబలమ్మునన్‌ గెలుతు రొప్పితి నందునుగూడం 
దిర్బతిన్‌, దడం బడం గొట్టం జాల రొక “దద్దదదిందకట్టు” పట్టినన్‌ గెడపుదురు” నన్నెప్పుడూ 
కొట్టలేదుగాని మటికొందణిని కొట్టడమేకాదు, చార్జిదాంకా రావడం కూడా జరిగింది. 
కొట్టేవాడు తొందరమనిషే. వెనకా ముందూ చూచేవాండు కాడు. చురుకుపాలు. 


అతనికంటె అంతో యింతో నేను వయస్సా పెద్దవాణ్ణి, అందుచేత సభాస్థానాల్లో 
కాని, యితరత్రాకాని పెత్తనమంతా నామీందే నడిచేది అందుచేత అతండు కొంత అశ్రద్ధగా 
వుపేక్షాతాత్సర్యంగా వుండేవాండు. [ద్రవ్యవిషయమైన వివాదాలు మా కెప్పుడూ లేవు. 
విద్యావిషయాలు కొన్ని తెల్పేవున్నాను. అతండు శ్రద్ధగా వుండడమల్లా అవధానంలో 
తనవంతు చరణం చెప్పవచ్చినప్పుడు మాత్రమే. అందులో పూర్ణమైన (శ్రద్ధ వహించేవాండు. 
ఆలా వహించకపోతే అసలు ఆ శకటం నడవనే నడవదని వేటే వ్రాయనక్కణలేదుగదా! 
ఆ అవధానపద్యాలు వెంటనే మణిచిపోవడమంటూ వుండేది కాదుగాని యేమేనా 
కొన్నాళ్లకేనా “శనగలు తినిచేయి కడుక్కోవడం” జరిగేది. యిద్దబిమూ వుంటే అదో అందంగా 
వుండేది. ఆయాసభలలో వాక్కొక్కప్పుడు మాలో మేముకూడా “కయికురుబొయికురు” 
లాడుకోవడమున్నూ పలువురెణింగిందే. నారాయణ దాసుగారు (ఆదిభట్ట) అన్న పెరన్నగారి 
వశంలో వున్నట్టుగానే అనుకోండి, తిరుపతి శాస్త్రిగారు నావశంలో వుండేవాండు. యిది 
నేను వినయంగా వ్రాసేదానికింద భావించకండి. సర్వవిధాలా సమర్భుండైన వక వ్యక్తి 
యింకొక వ్యక్తివశంలో వుండడం సామాన్యమైన విషయంకాదు. 


390 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మాయీ అనుబంధానికి యేవో కొన్ని బహిఃకారణాలు కనపడినా అంతఃకారణం 
దైవనిర్ణీతమయింది యేదో ఒకటి వుండితీరుతుంది. లోకం చెప్పుకొనే మాటలకేమి? 
కొన్ని నిజాలూ వుంటాయి. కొన్ని అసత్యాలూ వుంటాయి. అవి యెప్పుడూ అంతరించేవి 
కావు. సుమారు అప్పటి నా నివాసగ్రామం యానానికి ఆజేడు ఆమడలదూరంలో వున్న 
అతనిపేరు తిరపయ్యేమిటి? నాపేరు వెంకన్నేమిటి? మేమిద్దజమూ తిరుపతి 
వేంకటేశ్వరులుగా కలుసుకోవడ మేమిటి? యిది దైవనిర్ణయమంటారా. మనుష్య నిర్ణయ 
మంటారా? యిటీవల యెందటో జంటకవులు పరల కేతా యీ విధంగా పేరులు 
కలశాయా? కొందటు నేంటికికూడా “తిరుపతి” అనేది యింటిపేరనే అనుకునేవా రున్నారు. 
కొందరు తిరుపతిలో వుండే కవులు గనక తిరుపతికవులని అనుకొనేవారున్నారు. కొందటు 
యీమా కడియం గ్రామానికి నాపేర వుత్తరం వ్రాస్తూ “తిరుపతి శాస్తులుగారికి” అని 
యిప్పటికి వ్రాయడంకలదు. సుమారు పుష్కరకాలం దాంటినా తిరుపతిశాస్తులు యింకా 
వున్నాండనుకున్నారనుకోవాలా? లేక స్వర్గతులైనవారు యీ యిద్దజిలో యెవరో 
తెలుసుకోలేకపోవడంచేత యీ తబ్బిబ్బు కలుగుతూ వున్నదనుకోవాలా? 


ఆయీ సందర్భాలన్నీ తిరుపతి వెంకటేశ్వరకవులకు వుండే ఐకమత్యం అనన్యసామాన్య 
మనే అంశాన్ని బోధిస్తాయి. తేడాపాడాలకేమి? యేవో లవలేశాలు వుండకపోవు, వాట్లని 
కొందటోలాగా, మజికొందరు మటోలాగా చెప్పుకుంటూ వుంటారు. యెన్నో యింకా 
యీలాటి వున్నాయి. విస్తరభీతిచేత వదులుతూవున్నాను. 


నావిషయం రాకుండా అతని విషయమే వ్రాయడానికి యేర్చడ్డ యా వ్యాసంలో 
చాలాచోట్ల నావిషయంకూడా యేకొంచెమో కాక విస్తారంగానే తగులుతూ వచ్చింది. 
యెవరేనా వ్రాయవలసి వస్తే యింతకన్న బాగా వ్రాయంగలరేమో? మాకూ మాకూ 
వుండే అనుబంధాన్ని బట్టి వకరిని తప్పించి వకరినిగూర్చే వ్రాయడానికి వీలిచ్చింది కాదు. 
అంతేకాని దీనిలో నా గొప్పతనాన్ని కూడా వెల్లడించుకోవాలని నేను ప్రయత్నించలేదు. 
అతజ్జిగూర్చి వ్రాసేది సమస్తమూ విద్యకు సంబంధించిందయితే లోకం నాకూ 
అన్వయించుకుంటుంది. నన్ను గూర్చి వ్రాసేదిన్నీ అంతే. అట్టి స్థితిలో “యెడ్చినదాని 
మగండొస్తే యేకులొడికినదాని మగండూ వస్తదని వూరుకుంటే బాగుండదా? 


బాగుంటుంది. కాని చంద్రచంద్రికాన్యాయంగా సంచరించిన మా సంచారాన్ని ఆలా 
వ్రాయడానికి అవకాశం కలిగింది కాదు. 


లోకులు అనుకునే స్వల్పభేదాలు వ్యక్తిభేదాన్ని బట్టి కొన్ని సత్యదూరాలున్నూ కావు. 
కొన్ని మాత్రం సత్యదూరాలే. యితరవిషయాలంటే? పాండిత్యభేదాన్ని గురించి మాట్లాడుకొనే 


నేనూ-మా తిరుపతి శాస్తుల్లూ 391 


మాటలవల్ల వచ్చే చిక్కంతగా లేదుగాని జిలిబిలిపదాల కవిత్వమంతా నాసొత్తుగానూ, 
సమాసభూయిష్టమంతా అతని సొత్తుగానూ జమకట్టుకొనేవారిని మాత్రమే నేను సాంజలి 
బంధంగా “నాయనలారా! మీరు ప్రమాదపడుతూ వున్నారని విన్నవింపవలసి వచ్చింది. 
యీ విషయమే అతని జీవితచరిత్రలో యెత్తుకొని కొంత వ్రాశాను. ఆలా అనుకొనే 
మాటలవల్ల నాకే యెక్కువ లాభం కలుగుతుందని, నేనే కాదు కవితాసర్వస్వవేదులందటూ 
ఒప్పుకుంటారు. కాని అది అంతా సత్యేతరమవడంచేత అంగీకరించడానికి వీలులేక 
యథార్థం తెలిపి అతని ప్రత్యేకరచనచేత దాన్ని నిరూపించవలసి వచ్చింది. కవిత్వమంటే 
యేవో నాలుగు సమాసాలు కూర్చడమే పరమావధిగా  కలదికాదు. 
“సాధ్యోహిరసోయథాతథం కవిభిః” వున్నంతలో వోపిక తెచ్చుకుని వ్రాశాను. యిందులో 
తిరుపతిశాస్తినిగూర్చి “మావాడు” కూడా వదులుకొన్న తరగతిలోనివి కదా? అట్టిస్థితిలో 
నేను వాటిని వాడడానికారణం మామా సంభాషణ యేలా వుండేదో దాని స్వరూపాన్ని 
క్రొత్తవాళ్లకి తెల్పడానికే కాని అన్యంకాదు. మా విద్యార్థిదశనాటికింకా దేశం యింతటి 
మహోన్నతస్థితికి రాలేదు, యీనాటి నాగరికత వగయిరాలు యితరుల విషయం 
వ్రాయడంలో యేంచిక్కు వస్తుందో అనే శంకతో పనివున్నది కాదు కనక పాటించలేదు. 
68 వత్సరాల వయస్సులో వున్న నన్ను యిప్పుడుకూడా తి. శా. అన్న మత్సమానవయస్కుడో 
లేక యేస్వల్పమో పెద్దో అయిన సుందరరామశాస్తి 'యేమిరా' అనేపిలుస్తాడు. నేనున్నూ 
ఆలాగే పిలుస్తాను. మా రోజులుమట్టుకు యీలాటి నాగరికత తోటే వెడితే మాకు సంతోషం. 
యిదే యిప్పటి నాగరికులను గూర్చినదయితే “లీగలొ'గా తప్పుగా పరిణమిస్తుంది. 
సందేహంలేదు. 


వకటి రాయడం మటిచాను. యిటీవల వ్రాసిన తిరుపతిశాగ్తి జాతకచక్రాన్నిబట్టి 
చూస్తే గురుండు వృషభంలో వుండడంవల్ల నా జాతకంలో మిథునంలో వుండడంచేత 
అతడు నాకన్న కొంచెం మాసాలో దినాలో పెద్ద కావలసివస్తుందేమో? యీ సంశయం 
యింతదాకా వ్యాసం (ప్రాశాక తట్టింది. లేదా వక్రగతిచేత ఆలా తటస్థించిందా? అది 
కూడా గురుణ్ణి అంతదూరం లాగదు. అయినా యీకాకదంతపరీక్ష యిప్పుడెందుకు? 
అంతో యింతో నాకన్న వయస్సులో మాత్రం అతడు చిన్నవాడే. 


శ 3 ఈ 


392 


“పుత్రర్యశోలభ్య 99 


అంటూ తబచుగా పెద్దలు వాడుతూవుంటారు. ఇది చాలా గమనించతగ్గది. యా 
మాటే కాదు, తజచుగా పెద్దలు వాడేవాట్లల్లో యేవిన్నీ అననుభూతమైన సంగతులు 
కనపడవు. ప్రస్తుతం యీ మాటనుగుటించి నా అనుభవాన్ని కొంచెం వ్రాసాను. దీన్ని 
చూచి ప్రస్తుతం నాకు ప్రతి పక్షులుగా వుండేవారు గేలిచేయడం యేలాగా తప్పదనుకోండి. 
నాయందు ప్రేమాతిశయం కలవారిలో కూడా కొందు “యగస్దవ” చేస్తారని నాకు పూర్తిగ 
తెలుసును. తెలిసిన్నీ (వాయడమెందుకంటే దీనిలో కొంత “అహంకార నిరాసా”నికి 
పనికివచ్చే విషయాలుకూడా వుండడంవల్ల యెక్కువ పరిశీలకులైనవారు వాట్లను 
అభినందిస్తారనిన్నీ యింతేకాక యింత వయస్సు వచ్చీకూడా యీ అంశాన్ని వ్రాయకపోతే 
పలువిధాలుగా అనుమానించే లోకులకు యథార్థం యేలా బోధపడుతుందనిన్నీ సాహసించి 
వ్రాస్తూవున్నాను. 


లోకంలో ఆచారం యేలావుందంటే, యెవరేనా తన్ను గూర్చి “మీరు అంతవారు 
యింతవారని అన్నప్పుడు “సరి, నేనెంతవాణ్లి, మీ పాదధూళినికూడా పోల” ననడమున్నూ 
“నప శుద్ధ శుంర” వని కర్మంచాలక యెవరేనా అన్నట్టయితే “నీవు శుద్ధ శుంర"వని 
యెదురుకొని తిట్టడమున్నూ అనుభూతంగా తెలుస్తూవుంది. పయికి వినయమెంత 
నటిస్తూవున్నప్పటికీ ఏదో విద్యలో ప్రవేశముండి నలుగురులో అంతో యింతో 
పేరున్నవాండికి యేకొంచెమో అహంకారం వుండితీరుతుందిగాని “నాకేం వచ్చును. నేను 
శుంఠను” అనే భావం మాత్రం వుండదు. దీనికి యెన్నో వుదాహరణాలు చూపవచ్చును. 
యెక్కువ తెలివితేటలు కలవాండైతే గంభీరంగా ఆత్మశక్తిని ప్రకటించుకుంటాండు. అవి 
కొంచెం తక్కువ వున్నవా౭డైతే వున్న దున్నట్లుగా ప్రకటించుకొని “గర్విష్టి 
అనిపించుకుంటాండు. మచ్చుకు ఒక్కటి చూడండి. కాళిదాసేమన్నాడు? 

“అభిరూపభూయిష్థా పరిషదియం, తదత్ర కాళిదాస గ్రధితవస్తునానవేన నాటకె 
నోపస్టాతవ్య మనస్మాభిఃా. 


అని కాంబోలును తన ప్రజ్ఞావిశేషాన్ని గూర్చి గంభీరంగా తెలుపుకున్నాండు. దీన్ని 
లోంతుగా ఆలోచించకుండా “యేమీ వ్రాసుకోనేలేదు కాళిదాసు, నిగర్వచూడామణి" 


“పుత్యైర్యశోలభ్యతే” 393 


అనేవారిమాటలు నేను బహుధా వినివున్నాను. విమర్శించిచూస్తే దీనిలో స్వోత్కర్ష బోలెడు 
ప్రకటిత మవుతూ వుందని తేలుతుంది. పండితరాయలు కాంబోలును - 


“ఆమూలాద్రత్నసానోః...కో౭_ స్తిధన్యోమదన్యఃి అని పెళపెళమంటూ వక 
స్రగ్ధరావృత్తంలో స్వాతిశయాన్ని ప్రకటించుకోవడంచేత ప్రతివారికిన్నీ గర్విష్టుండుగా 
కనపడతాండు. వాచ్యంగా దీనిలో యెంత స్వాతిశయం ప్రకటితమవుతూఉందో, వ్యంగ్యంగా 
దానిలోనున్నూ అంత స్వాతిశయమున్నూ ప్రకటితమవుతుంది. సందేహంలేదు. 
మహావేదాంత గ్రంథంగదా భగవద్గీత - దానిలోకూడ శ్రీకృష్ణభగవానుడు సహా 
స్వాతిశయప్రకటనము చేసికొన్నట్లు తీయవచ్చు. యెందుచేత? వాక్కొక్క సందర్భంలో 
ఆలాచెప్పక విధిలేదు. కాంబట్ట ఆలా చెప్పడం తటస్థించింది. 


యిక ప్రస్తుత మేమిటంటే లోకులందణూ చదువుకున్నటై తవం! కవులున్నూ 
చదువుకున్నారనిగాని, అంతకన్న కొంచెం తక్కువ చదువుకున్నారనిగాని చెప్పవచ్చు. 
అట్టిస్థితిలో వీళ్లిరువురున్నూ “సమానానా ముత్తమళ్లోకోస్తు” అనే శ్రుతికి వుదాహరణంగా 
వుండడం తటస్థించింది. దీనికి సంతోషించేవారు చాలామంది వున్నాా విచారించేవారు 
కూడా కొందటు వుండడం తప్పదుగదా? అందుచేత వారిని విద్యార్థి దశనాంటినుండిన్నీ 
పలువురు ద్వేషిస్తూవుండడం తటస్థించింది. కాని ఆ ద్వేషించేవారివల్లనే వీరి విద్యావృద్ధిన్నీ, 
దానితో యళశోవృద్దిన్నీ, దానితోపాటు ధనాభివృద్ధిన్నీ కలుగుతూవచ్చింది. దేశంలో 
మొట్టమొదట వీరికి విద్యావిషయమైన వాదోపవాదాలు అంతగా తటస్థించలేదుగాని 
నైజాంయిలాకా సంస్థానాలలో సుమారు 24-25 యేండ్ల వయస్సులో తటస్థిస్తూవచ్చాయి. 
ఈ దేశంలోనల్లా మొట్టమొదట ముమ్మిడివరంలో వకరితో వచ్చింది వాదం. ఆయనే 
కాకినాడలోకూడ అడ్డుతగిలి వోడిపోయారు. అదృష్టంవల్ల యశస్సు వస్తుందనడానికి 
యీ కాకినాడలో తటస్టించిందే ప్రథమోదాహరణము. యేమంటారా? మొదట వుపజాతి 
వృత్తాన్ని వుపజాతివృత్తంకాదనిన్నీ, సీతావివాహాన్ని సీతావివాహం కాదనిన్నీ ఆక్షేపించిన 
పండితుడి కెంతతత్త్వం తెలుసునో ఆ విషయంలో వీరికిన్నీ అంతే తెలుసును. తీరా 
ఆయన ఆక్షేపించాక యిందులో చిన్నప్పుడు చదువుకొన్న రఘువంశద్వితీయసర్గ 
మొదటిశ్లోకంవల్ల వృత్తాన్ని గూర్చి ఆయన ఆక్షేపించడం ఖండించంబడ్డది. అప్పటికప్పుడే 
వ్యాకరణంలో చాలావటకు (గ్రంథాలు అయివుండడంవల్ల “ఏనాం” అనేదానిలో 
“సీతాకళ్యాణాన్ని” కుయుక్తిచే సాధించేప్రజ్ఞ అలవడింది. యిందులో చాలామట్టుకు 
అదృష్టబలమే కనబడుతూవుందా? 


తరువాత విజయనగరంలో కాంబోలును, అవధానంలో వక మహాపండితుడు 
వసుచరిత్రలోవున్న వక కల్పన యిచ్చి పద్యం చెప్పమన్నాండు. దానిమీంద ఆ కల్పన 


394 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


శుద్ధ తప్పుగా వుందికనక చెప్పకూడదన్నాం మము; యిచ్చిందేదో చెప్పవలసిందేకాని 
మీరు దాన్ని ఖండించడానికి మీకు (అవధానులకు) అధికారం లేదన్నారాయన. అది 
సరికాదు, యిక్కడ వున్నవారికి యీ తప్పు తి॥ వెం॥ కవులదికాదు పృచ్చకులదే అని 
తెలుస్తుందికాని, యివి అచ్చె ప్రకటితమైన పిమ్మట యొవరిదీ కవిత్వ మంటే తి॥ వెం॥ 
కవులదంటారు, అప్పుడు దానివల్ల వచ్చే అగౌరవం మా నెత్తినే పదుతుంది. కాంబట్టీ 
యీ కల్పన వదలుకొని మటొకటి అడగమన్నాము. దానిమీద ఆయన అన్నారుగదా:- 
“యీకల్పన నాదికాదు వసుచరిత్రలోదండోయి” అన్నారు. “అయితే దాన్నే మేమున్నూ 
ఆక్షేపించిందిన్నీ, మీరు సమర్థిస్తే యీ కల్పన పుచ్చుకొని పద్యం చెపుతాము, లేదా? 
మటొకటడగండి” అన్నాము. సమర్ధించలేక ఆయన ఆ కల్పన వదలుకున్నారు. దానితో 
మెమమో ఆయన్ని జయించినట్లు పామరులకే కాక పండితులక్కూడా తోంచింది. 


యింక గద్వాలలో సంగతి. ఆ పండితులు బుజుమార్దం విడిచి రాజుగారితో మా 
విద్వత్తునుగూర్చి అబద్ధాలు చెప్పడంవల్లనే తప్ప యేస్థలంలోగాని, అర్ధంలో లేక శబ్దంలో 
విద్యాసంబంధమైన వాదోపవాదాలు లేశమూ జరిగినట్లు లేదు. ఆ కపటం యేలాగయితే 
నేమి రాజు గారికి కొంతకాలానికి బోధపడింది తుట్టతుదకు. పిమ్మట అవధానం చేయించి 
చూచారు, సంతోషించారు, సరిపోయింది. గద్వాలపండితులు సరియైన మార్గాన్ని 
అవలంబించేయెడల అందటితోపాటేగాని, అక్కడ మాకు యెక్కువ సమ్మానం జరిగివుండదు. 


యింక ఆత్మకూరువిషయం. గద్వాలకు ఆత్మకూరు మిక్కిలి సమీపం. మూండుకోసుల 
దూరంలో వుంది. మధ్య కృష్ణానది మాత్రమే అద్దు. గద్వాలకు వచ్చినవాళ్లైవళ్లుగాని 
ఆత్మకూరుకి వెళ్లడం మానరు. అట్టిస్థితిలో మేము వరుసగా రెండేళ్లు గద్వాల వెళ్లికూడా 
ఆత్మకూరికి వెళ్లకుండానే దేశానికి వచ్చేశేవాళ్లం. దీనిక్కారణం, యీవూళ్లో సమ్మానింపం 
బడితేకదా యితరత్ర సమ్మానానికి యత్నించడం అనుకోవడమే. రెండోయేట గద్వాలలో 
సమ్మానం జరిగిందికాని అప్పటికప్పుడే ఆత్మకూరిలో వుత్సవం అయిపోయింది. అదిన్నీకాక 
యువరాజుగారి పట్టాభిషేకంవజికున్నూ వుండవలసిందని గద్వాలరాజుగారు కొన్నాళ్లు 
ఆపుచేశారు. ఉహ నా ని దగ్గజయ్యె” అనే పద్యంలో వుండే అర్ధం స్ఫురణకువచ్చి 
రెండోయేడుకూడా ఆత్మకూరు వెళ్లనేలేదు. మూడోయేడు గద్వాలకు వెళ్లేము. తప్పక 
ఆత్మకూరు వెళ్లాలనిమాత్రం వుంది. ఆ సంస్థానంలో ఒక పండితుండున్నాండనిన్నీ ఆయన 
నాల్గు శాస్ర్రాలువచ్చినవారనిన్నీ ఆశుకవిత్వం చెప్పేవారనిన్నీ చాలా సమర్జులనిన్నీ చెప్పడం 
మాత్రం వింటూవున్నాము. ఆయనకున్నంత పేరు ఆ (ప్రాంతంలో యెవ్వరికిన్నీలేదు. 
కాని మమ్మల్నిచూచి కొందజు వీరికి ఆయన లొక్కుతారని అనుకొనేవారు. మాకు మాత్రం 


“పడ్రైర్యశోలభ్యతే” 399 


“ఆయనకు వున్నన్ని ప్రజ్ఞలు మనకు లేవు కనక ఆయనకి మనమే లొక్కుతామేమో” అని 
మనస్సులో వుండేది. కాని యేమైనాసరే, వెళ్లడం మాత్రం తప్పదు. “యశోవా మృత్యుర్వా” 
అనుకుంటూ వుండేవాళ్లం. యితర విషయాలెట్లున్నా అవతలి పండితుండితో నాలుగు 
మాటలు మాట్లాడడం తటస్థించేయెడల ఆయన్ని మనం జయించేదీ మనల్ని ఆయన 
జయించేదీ, తెలుసుకోగలనని నాకు ఆ రోజుల్లోనేకాదు యెప్పుడున్నూ ఒక ధిమాకు 
వుండేది. అయితే ఆయన గద్వాలసంస్యానానికి వచ్చేదేలాగ? వస్తేనేకదా మనకు కనపదేది. 
యీ సంస్థానం వారితో ఆయనకు సరిపడదు. యీలావుండంగా "ఒకరోజు తెల్లవారు 
జామున మేము బసచేసిన యింటి అరుగుమీంద దేవీభాగవతప్రథమ స్కంధం తెలుంగుచేస్తూ 
యిద్దజిమున్నూ కూర్చున్నాము. దైవవశాత్తుగా ఆ పండితుండు చుట్టాలింటికి వచ్చి 
కాంబోలును తిరిగి స్వగ్రామానికి వెడుతూ అక్కడ కొంచెం నిల్చుండి “ఓహో! మీరే వో 
తిరుపతి వేంకటేశ్వరులు?” అని గంభీరంగా పృచ్చచేశారు. అంతకుమునుపు ఆయన్ని 
చూడకపోయినా మేముకూడా “ఓహో! తామేనా ఫలానా ఆచార్లవారు?” అని లేచి 
దయచేయండి అని పిలిచాము. వచ్చారు. కూర్చున్నారు. యేమిటి వ్రాస్తూ వున్నారన్నారు. 
దేవీభాగవతం తెలింగిస్తూ వున్నామన్నాము. యేదీ వక పద్యం చదవమన్నారు. చిత్తం 
అని- 


“చ. చదివితి వెల్లవేదములు శాస్త్రములం బరికించినాండ వి 
య్యదను వివాహయోగమగునట్టిది గాన కళత్రమున్‌ వరిం 
పందగు మఖక్రియల్‌ పొనరుపందగుం బుత్రులం గాంచంగాందగున్‌ 
ముదమలరన్‌ మమున్‌ బుణవిముక్తులం జేయందగుం గుమారకా!” 


అన్న పద్యాన్ని అప్పుడే వ్రాసిన దానిని వినిపించాము. వినీ వినడంతోనే 
తుట్టతుదనున్న “కా” తీసివేస్తే బాగుంటుందన్నారు. చిత్తం, యిప్పుడేకదా ప్రాశాము, 
సాపువ్రాసేటప్పుడు మీ సెలవుప్రకారం సవరిస్తామన్నాము. తరువాత వారితోవను వారు 
దయచేశారు. మా వాడితో నే నన్నానుగదా, యీయన మనతో డీకొంటే తప్పక 
వోడిపోతాందురా అన్నాను. యేమన్నాండు, యేమో నా కల్లా తోంచిందన్నాను. 
చెప్పాలన్నాండు. గంభీరుండుకాండు. తొందర మనిషి. ఎప్పుడూ చూడక చూడక 
చూచినవాళ్లంగదా మనం? విన్నది వకపద్యం. దానిలోవున్న కుమారకా అనేపదం బాల, 
బాలక, పుత్ర, పుత్రక వంటిదిగాని దోషజుష్టం కాదాయె. యేదో కొంత పేరున్నవాళ్లని 
వింటూన్నట్టు ఆయన మాటలవల్లే తెలుస్తూ వుందాయె. నిజమైన తప్పున్నా అపరిచితుల 
విషయంలో ప్రథధమసమాగమంలోనే సవరణను ప్రతిపాదించవలసివుండదు. అట్టి స్థితిలో 


396 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యెట్టి సవరణతోగాని లేశమున్నూ అవసరంలేనిచోట సవరణ (ప్రతిపాదించడంచేతనే 
నేనీ అంశాన్ని గ్రహింపంగలిగానుగాని ఆయనకన్న మనం యెక్కువ చదివినవాళ్లమని 
కాదన్నాను. అయితే యిప్పుడే యెదురుకోలేదేమి, సవరిస్తానన్నావేమి? అన్నాడు. యిప్పుడే 
ఆయనతో కలహమెందుకు? ఆయనవున్న సంస్థానానికి మనం వెడుతూ యింకా 
వెళ్లడానికిముందే పోట్లాడడం ఆలోచనపని కాదు. వీలైనంత వణకు తప్పుకోవడం మనపని. 
అంతకూ తప్పనివిధి అయితే- “త్వంశుంఠ, త్వంశుంఠ” యేలాగా తప్పదు, అన్నాను. 
తుదకు అక్కడికి వెళ్లడమూ, ఆయనతో వాదం రావడమూ, ఆయనకు వోడూ, మాకు 
జయమూ, గజారోహణోత్సవమూ, అందటున్నూ యొటింగినదే. 


అక్కడేమీ పెద్ద శాస్త్రచర్చ జరుగలేదు. వ్యాకరణంలోతప్ప ఆయన మాకు లొంగరు. 
నాలుగు శాస్త్రాలువచ్చి సంస్కృతంలో బేబాగానున్నూ ఆంధ్రంలో కచ్చాపచ్చాగానున్ను 
కవిత్వం చెప్పగల ప్రజ్ఞవుంది ఆయనకు. అయితే బుజుమార్గవర్తి మాత్రం కాకపోవడం 
ఒకటి లోటు, యేలాగయితేనేమి, తొందరపడి, 


“ఉ. నా పలు కాలకింపుమ యనంత! గుణాలయనైనయట్టి నా 
రూపముమాత్ర మొప్పుగ నిరూపణంజేసి యెజుంగుదీవు, దు 
ష్రాపము నీకు నిర్గుణత భాసిలు నప్పరదేవతామహా 
రూపము, తెల్పె నాపె యిది రూఢిగ భాగవతాఖ్యమంత్రమౌ.” 


అన్న దేవీభాగవత ప్రథమస్కంధపద్యంలో “గుణాలయ” అనే చోట ఆక్షేపించి 
భారతోదాహరణమిస్తే దాన్ని దిద్దడానికి ప్రయత్నించి ఆయన వోడిపోయి మాకు 
గజారోహణోత్సవానికి కారణభూతులైనారుగాని మాప్రజ్ఞావిశేషం లేశమున్నూ లేదనుట 
నిశ్చయం. 


యింతకు కొంచెం పూర్వం బులుసు పాపయ్యశాగస్తులవారి మనుమరాలు, 
ప్రకాశశాస్తులవారి కొమార్త వివాహసందర్భంలో మనజిల్లాలోవున్న యావన్మంది 
పండితులున్నూ వచ్చివున్న సభలో ఒకగాయకుండు మంచి సంస్కృతసాహిత్యంకల దిట్ట, 
కవికూడాను, ఆయనతో కొంచెం మాకు “వలచి” “పంకేరుహనేత్రి” అనే పదాలవిషయమవై 
వాదం వచ్చింది. ఆయన తరఫున “అపరగౌతము” లనందగు ఒకానొక మహాతార్మికులు 
పూనుకున్నారు. వారితోపాటు కొందణు వైయాకరణులు పూనుకున్నారు. యేంలాభం? 
వారు పట్టింది ములగకొమ్మ అవడంచేత, మమ్మల్ని వోడించడానికి అవకాశం లేకపోయింది. 
అంతేగాని ఆవిషయములోకూడా మాపాండిత్యం చేసిన పని లవమున్నూలేదు. 


టల జ్యైర్యశో లభ్యతే ” 397 


యెవరికవిత్వాన్నిగాని మా అంతటమేమై విమర్శించి, నిజమైనవిగాని, అబద్ధమైనవి 
గాని దోషాలువున్నట్టు యింతవటికు ప్రచురించినట్లు నాకు జ్ఞాపకంలేదు. నాకు రామశబ్దం 
దగ్గబినుంచీ ప్రయోగించడానికి సంశయమే. యెందుచేత? అందులో తప్పేముందో అనే 
శంకచేతనే. రామశబ్దమంటే రామశబ్దం కాదనుకోండి; నాదంత అనుమానం 
మనస్సన్నమాట. యెవరి కవిత్వంలోనేనా యేదేనా తప్పుగా తోంచినప్పటికీ యే మహాకవి 
యెక్కడ వాడింది చూచి ఆయన (ప్రయోగించారో అని అనుకుంటానుగాని చట్టన 
తప్పనేదిలేదు. యెంతో ఆలోచిస్తాను. యెందతినో అడిగిచూస్తాను. _అప్పుడుగాని దాన్ని 
రంగంలో (ప్రవేశపెట్టేది లేదు. అదేనా యే సందర్భంలోనంటారు? మా మీంద కెవరేనా 
“గిల్లి కజ్జా”కు దిగితే వారి శిరోభారం తగ్గించడానికితప్ప పనిలేని పాటగా యెవరిమీందకీ 
వెళ్లేది లేదన్నది చదువరులు జ్ఞప్తిలో వుంచుకోవాలి. ఆ కారణంచేతనే యింతవటికు 
మేము వెళ్లిన వాదాలేవిన్నీ వోడిపోలేదన్నది ముఖ్యాంశం. అది కొంత యశస్సుకు కారణం. 


యింకొకటి యిక్కడ వ్రాయాలి. మొదటినుంచిన్నీ మాకు పలువురు శత్రువు 
లుంటూవున్నసంగతి లోకవిదితమే. ఆ శత్రువులు మా పుస్తకాలలో తప్పులుపట్టి మమ్ము 
అవమానించడానికి పూనుకొని వ్యర్భులవడం తటస్టించడంకూడా లోకు లెటింగినదే. 
అందులో కొంత న్యాయమైన మా ప్రతిభ లేకపోలేదుగాని దైవసహాయం చాలావుంది. 
వుదాహరణకి ఒకటి మనవి చేసుకుంటాను. మా పాండవాశ్వమేధంలో ప్రతిపంక్తికిన్నీ 
గీటులుంచి తప్పులని యెవరైతేనేమి (ప్రకటించారుగదా! అందులో అన్నీ సమాధానం 
చెప్పందగ్గవే కావడమేమి? యే ఒకటి రెండో నిజమైన ప్రమాదాలు వున్నప్పటికీ అవికూడా 
అన్యధా మార్గాంతరంచేత సమాధానం చెప్పందగ్గవి కావడమేమి? “మరుద్భూపాలుండు” 
అన్నదానికి చెప్పినసమాధానానిక్కాంబోలును, ఆకొండి వ్యాసమూర్తిశాస్తులుగారు 
నిర్భాంతపడ్డట్లు విన్నాను. యెంతసత్యమో? పూర్తిగా సమర్థించడానికే వీలులేని ప్రమాదాలు 
ఆ నాటకంలో మచ్చుకేనా లేకపోయాయా? వున్నాయి. యెన్నోలేవు. నాయెటింగినంతలో 
ఒక్కటిమాత్రమే వుంది. అది మాప్రతిపక్షుల కెందుకు కనపడకపోవాలి? వారికేకాదు, 
వారి విమర్శనకున్నూ దానికిచ్చిన మాజవాబుకున్నూకూడ చాలా యిటీవల యెంతో 
కాలందాకా అది మాకున్నూ గోచరించనేలేదు. గోచరించినప్పుడేనా ఆ పుస్తకం చదివి 
పరిశీలించేటప్పుడు గోచరించలేదు. యేదో పనిమీంద బజారుకువెళ్లి కృష్ణాప్రెస్సులో ఆలస్య 
మవడంచెతనూ, స్కూలుటైము అప్పటికే అతిక్రమించడంచేతనూ తొందరగా యింటికి 
వస్తూవుండంగా శ్రీకాశినాధుని బ్రహ్మయ్యలింగంగారి యింటిప్రక్క సందులో నడుస్తూ 
వుండంగా ఆ తొందరలో హఠాత్తుగా పాండవాశ్వమేధంలోవున్న నిజమైన మా ప్రమాదం 


398 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటకాస్త్ర 


నాకు స్ఫురణకు నచ్చింది. యిది దైవసహాయంకాక యేమనుకోవాలి? ఆ తప్పుగల 
పద్యాన్ని వుదాహరిన్తాను. 


తే. గీ. “వీర! చిత్రాంగదవిచిత్రవీర్యులకు వి 
వాహ మొనరించితివి కష్టపడి జయించి 
వారు నేంటికిం బ్రత్యుపకార మిట్టు 
లాచరించిరి నావంటి యధముకతన.” 


యిది భీష్మనిర్యాణఘట్టంలో ధృతరాషుని వాక్యం. భీష్ముండు విచిత్రవీర్యునికే 
అంబికాంబాలికలను తెచ్చి వివాహం చేశాండుగాని చిత్రాంగదునికి చేయలేదు. 
ఆ వివాహకాలంనాంటికే చిత్రాంగదుండు దివంగతుండైనాండు. యిది పెద్దతప్పు 
కాదనుకోండి. యేమైనా వైరు లాలా సరిపెట్టుకుంటారా? తి॥ వెం॥ కవులకు భారతం 
యేమీ తెలియదు, అని మొదలుపెడతారుగా? యీ మధ్య వక బుద్ధిశాలి, శుద్ధపత్రికలో 
సవరణ చూపినదాన్నే యొత్తుకొని, “చూపినా ప్రయోజనం లేదు. ఆ సవరణ వక 
కందపద్యంలో సవరించడానికి అవకాశం వుండ” దంటూ వ్రాశాడు. అప్పటికి ఆయన 
పునర్ముద్రణాన్ని చూడలేదుపాపం. నాయనా, ఆ కందపద్యంకూడా ఫలానాముద్రణంలో 
సవరింపంబడివుంది చూడుమని వ్రాశాను. చూచి మళ్లా వ్రాస్తాండుగదా “చూచానుగానీ, 
యింకొక పద్యంలో సవరించలేదు, దానికి యేముద్రణాన్ని చూడమంటా” రంటాడు. 
యీ మోస్తరుగా వుండే వుదారులు విమర్శకులైనప్పుడు ప్రస్తుత “చిత్రాంగద” విషయం 
వదలిపెడతారా? యెంతో రంజస్సు చేస్తారు. దారికెవరో సహృదయులు మందలిస్తా 
రనుకోండి, అంతదాంకాకూడా రాకుండానే దైవం చేశాండుగా! వాళ్లకు ఆస్టలాన్ని 
కనపటిచనేలేదు. గ్రంథకర్తకే అప్రయత్నంగా ఆస్థలాన్ని కనపజచాండు. దానితో గ్రంధకర్త 
యీ అంశాన్ని వుదాహరించి “నాయనలారా, మీరు దైవోపహతులు, కాంబిట్టి మీకు 
నిజమైన తప్పులు కనంబడవు” అని యీ మాటను సమర్దించడానికి పైపద్యం వుదాహరించి 
మందలించడానికి అవకాశం కూడా కలిగింది. ఈ విషయం పాశుపతం చూస్తే తెలుస్తుంది. 
కాంబట్టి విస్తరించేదిలేదు. 


యింతకూ వ్రాసే ముఖ్యసంగతి యేమిటంటే : తి॥ వెం॥ కవుల విజయాలల్లో 
నూటీకి తొంబదులు దైవానుగ్రహ లబ్బాలనిన్నీ మిగతా పదిన్నీ స్వప్రయోజకత్వంవల్ల 
వచ్చినవనిన్నీ మనవిచేసుకోవడానికి ఆయీ విషయాలు వున్నవివున్నట్లు వ్రాయడం. 
అప్పటికింకా ప్రథమ ముద్రణంలో సరస్వతీపత్రికలో ప్రకటితమైన “పాండవ విజయం" 
ద్వితీయముద్రణం కానికారణంచేత దానినిండా యెన్నో వ్యత్యాసాలు వున్నాయి. అట్టిదాన్ని 
వదలి పాండవాశ్వమేధాన్ని ప్రతిపక్షులు విమర్శించడానికి పూనుకోవడంకూడా 


“పుజ్యైర్యశో లభ్యతే” స 


దైవహే తుకమే అని నా విశ్వాసం. పెద్ద పెద్ద పండితుల సాయంతో విమర్శిస్తూవున్న ఆ 
విమర్శనలో “క్షమాపణ” అనే పరి శుద్ధమైన శబ్దం “నింద్యగ్రామ్యం”గా లిఖీంపంబడడం 
కూడా దైవహేతుకమే అనుకుంటాను. ఆయీ సందర్భాలన్నీ దైవహేతుకాలేగాని, మా 
ప్రజ్ఞవల్లంగాని, ఆవలివారి ప్రజ్ఞాలోపంవల్లంగాని కలిగినవి కావని వ్రాయడంవల్ల కలిగే 
లాభమేమిటంటారా? లోకంతోపాటు అహంకారనిరాసను చూపడం వకటికదా? అబ్బో, 
యింతమాత్రం చేత తి॥ వెం॥ కవులు అహంకారపూరితులు కారనుకోదు లోకమంటే 
వినండి: - అదిన్నీ సత్యమే. యిపుడు నేను అనారోగ్యంగా వుండడం చేతనైతేనేమి, తి 
శా॥ గారి సాహాయ్యం పోయి చాలాకాలం కావడం చేతనేమి, కొందటు “గిల్లికజ్ఞ్జాలకు” 
దిగుతూవున్నారు. వారికి యీలా మనవిచేసుకుంటే యేమేనా నచ్చుతుందేమో అని కూడా 
నా ఆశ. దైవోపహతులుతప్ప మామీందకు రారనిన్నీ మా విజయానికి కారణం దైవం 
గాని మా ప్రజ్ఞ లేశమున్నూ కాదనడానికే నేనీవ్యాసం వ్రాయడం. నీకు విజయమే లేదనిగాని, 
నీకు పేరుప్రతిష్టలే లేవని కాని యెవరేనా అనేయెడల వారు నాకు పరమోపకారులు. 
యెందుచేతనంటే అట్టిమాపుస్తకాలను వెక్కిరించడానికి యెవరున్నూ ప్రయత్నించరుకనుక 
ఆలాటీ అభిప్రాయాన్ని వాళ్లకు కలిగించక మాపైకి 'గిల్లికజ్ఞా'కు పురికొల్పదమున్నూ దైవంపనే 
అని నా నమ్మకం. నా నమ్మకాన్ని సమర్థించేవి కొన్ని వుదాహరణాలు యిదివటికే 
చూపివున్నాను. మరికొన్ని కూడా చూపుతాను. 


(1) “మన కవిచంద్రుండుగారు శ్రీరాగమెత్తుకొని సభలలో నానా రాజసందర్శనము లోని 
పద్యములు చదువుచు నుపన్యాసము చేయునప్పుడు సభయంతయు వింజమాకిడి 
నట్లుండును. ఇది వీరి పూర్వపుణ్య విశేషము” 


(2) అమేధ్యపదార్థములం దగుల్మొన్న యగ్నికి నశుచిత్వమంటనట్లును... తాను 
శుద్దుండైనచో నెట్టి దుష్టులతో సహవాసము చేసినను... ...” 


యీ రెండు వాక్యాలున్నూ వేం॥ శా॥ మీంద యెంతో ఆగ్రహంతో వ్రాసే మహనీయుల 
వాక్యాలలో నుండి తీసినవి. ఇవి వ్రాసినవారు మహాకవులు. ఇందు వేం॥ శా॥ పూర్వపుణ్య 
విశేషం కలవాండనే అంశమే కాక అగ్నివంటివాండనికూడా స్పష్టంగా తేలుతూవుందికదా? 
యీ వూహ శత్రువులకు కలిగిందని నేను వ్రాయడానికి చదువరులు సమ్మతించే యెడల, 
అగ్నిహోత్రంలో దుముకుట యెట్టిదో వేం॥ శా॥ తో వివాదం పెట్టుకోవడం అట్టిదే అని 
శత్రువులుకూడా వొప్పుకున్నట్లయిందికదా? 


ఇట్టీ పూర్వపుణ్య విశేషం కల తి॥ వెం! కవులతో “గిల్లికజ్జా”కు దిగేవారు దైవోపహతు 
లనడానికి వప్పనివా రుండరనుకుంటాను. అయితే లోకంలో “నీకు అవమానం రాను” 


400 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అనడానికి బదులు “నీకు తి॥ వెం॥ కవులతో వాదంరాను” అంటే సరిపోతుందనుకుంటాను. 
వెనక యెవరో పాలెపు వెంకప్పగారని వక రుండేవారంట. వారు సంతానం లేక పెంపకం 
చేసుకుంటే, యెన్నిసార్లు పెంచుకున్నప్పటికీ నిలిచింది కాదంట! యీ కారణంచేత లోకంలో 
ఆ పెంపు వక తిట్టుగా పరిణమించిందంట! అనంగా “నీవు చచ్చిపోను” అనడానికి 
బదులు, “ఫలానావారు పెంచుకోను” అనడానికి మొదలెట్టారంట! ఆలాగే ప్రస్తుత 
విషయమున్నూ. 


తేలినసారం; మాకేమేనా నామరూపాలు లోకంలో వుంటే దానికి పూర్వపుణ్యవిశేషం 
అప్రత్యక్షకారణమున్నూ ్రత్యక్షకారణం మమ్మల్ని వృథాగా కదిపి “గిల్లి కజ్ఞా” పెట్టుకొనే 
శత్రువులనిన్నీ స్పష్టంగదా? యీ శత్రువులను మేము మిక్కిలిగా అభినందించడం తప్పదు. 
యితర విషయంలో పనిలేని పాటగా “స్త్రీలను” అనే ప్రయోగం తప్పంటూ వ్రాసి, అనంగా 
- మహత్యర్థకానికి, సప్తమ్యర్థకముగా ద్వితీయ నుపయోగించాండనీ, గోర్కెలు అని 
యెత్వఘటితంగా ప్రయోగించాందనీ, “చూపటు” అనడానికి “చూపరులు” అన్నాండనీ, 
యింకా యేమో అన్నాందనీ ఆక్షేపించడానికి మొదలుపెట్టారు. యీ ఆక్షేపణాలన్నీ 
ఆక్షేపకులకు అపజయాన్ని కలిగించేవే అని అన్యత్ర దిజ్యాత్రం వ్రాసి వున్నాను. 
యావజ్జీవమున్నూ తి॥ వెం॥ కవులు వారిమీందకు వచ్చిన వారిని వోడించడమే అన్యంలేదు 
అనే యశస్సు సంపాదించిపెట్టడానికేగాని యితరవిషయంలో యీ అంశం ఆవలి 
మహనీయులు యెందుకెత్తుకుంటారో విజ్ఞులు విచారించండి, 


కొంతమంది మమ్మల్ని తిట్టాలని కోపంతో వ్రాంతకి మొదలెడతారు, దానిలోకూడా 
మమ్మల్ని గొప్పంజేసే మాటలే పడతాయి. “గంధర్వలోకం”లో నుంచి ఒకాయన యేలా 
(వాశారో చూడండి. 


'సత్మవీ!' నీదు ఘన గౌరవము” 'కవీశ్వర!” “నీబోటి శతావధానపరిపూర్ణునకు' 
'మహాత్ముండ! 


యిత్యాదులు ఆ గంధర్వలోకస్టుని దూషణవాక్యముల నుంచి జల్లిస్తే దొరికాయి. 
చూచారా, యిదేమనుకోవాలి? దైవ మాలా ఆయనచే అనిపించా౭డనేనా? లేక ఆ 
గంధర్వలోకస్తునికి వెం! శా॥ మీంద గౌరవముండే అట్లా వ్రాశారంటారా? యివన్నీ 
యీలా వుంచుదాం. గద్వాలలో యేమి, ఆత్మకూరిలో యేమి, యేవిధమైన వాదోపవాదాలూ 
లేని పద్ధతిని యే పం(ైండు రూపాయీలో యిచ్చి పంపడంతప్ప యితర గౌరవాలకు 
అవకాశం లేశమున్నూ లేదుకదా? ఆ వాదోపవాదాలు యితరుల కేల లేకపోవాలి? 
తి॥ వెం! కవులకే యేలా కలగాలి? దైవమే కారణ మనుకోవాలికదా? నరసారావుపేటలో 


“పుడ్యైర్యశోలభ్యతే” మ 


“పశ్యశబ్ద” ఘటితమైన సమస్య నెవరో యెవరినో అడిగి తెచ్చి సభలో అడగడమేమిటి? 
అడిగితే అడిగారుగాక, వెం! శా॥ తప్పనడమేమిటి? దానిమీంద విధిగా తి॥ వెం! కవులు 
దొరుకడ్డారనుకొని ప్రతిపక్షులు విజృంభించినకొద్దిన్నీ తి॥ వెం! కవులు చేతంగానివాళ్లవలె 
వెనక తగ్గినట్లు నటిస్తే ప్రతిపక్షులు మణీ మటీ తొక్కుకురావడమేమిటి? ఆవాదం అంతతో 
ఆంగక ఆంధ్రదేశపు పండితులలో అనేకులను చుట్టుముట్టడమేమిటి? తుదకు దానిలో 
ఆవలివారికి మార్గాంతరం లేకపోవలసి రావడమేమిటి? కాశికామతాన్ని ఖండించడానికి 
తగ్గ లక్ష్యం ఛందోవ్యతిరిక్తమైనది అప్పటికే కాదు యిప్పటికిన్నీ ప్రత్తిపక్షులకు చిక్కక 
పోవడమేమిటి? యిదంతా దైవ విలాసం కాక మటేమనుకోవాలి? అందుచే (ప్రతిపక్షులు 
ఒకపని చేస్తే బాగుంటుందనుకుంటాను. తి॥ వెం॥ కవులు శుద్ధ శుంరతావచ్చేదకకోటిలో 
వాళ్లు, వాళ్లకు దైవం సహాయం చేసి పేరు ప్రతిష్టలు తెప్పించింది. లేకపోతే మనముందు 
నిలుస్తారా? అనుకొని యెంతవజకు సంతోషించాలో అంతవఅకు సంతోషించి తృప్తిపడడం 
యుక్తమనుకుంటాను. గుంటూరు వివాదాలలో ఒకాయన యేలా వ్రాశారో చూడండి- 


స్పీ ప్రబలగద్వాలభూపాలభర్మధరాధ 
రమ్మున భూరివ్రజమ్ము గొనుట 
ఆత్మకూ(ర్రాజ్యరాజ్యమదేభములనెక్కి 
వీధులలో విజ్ఞవీంగి చనుట 
గజపతిక్షావాలనిజకరార్పితకాంచ 
నాదులంగొని చింతలేది చనుట 
పోలవరక్షమాలోలాభ్యుదయకీర్తి 
కాంతమన్ననలను గాంచి మనుట 


తే. గీ. సరససుకవిత్వసంధానచాతురీణ 
ధీవిశేషపాణింధమశ్రీ విలాస 
గరిమనని యెంచుచుంటిమక్కట! పురాణ 
వాక్కలనం గాని యన్యమ్మువలనంగాదు. 


మమ్మల్ని చూడనప్పుడు పొరంబాటుగా తి! వెం॥ కవులంటే యేమో మిణికారు 
కాంబోలునని అనుకొనేవారంట ఆయన! తీరా చూచేటప్పటికి, పురాణం చెప్పి ఆయా 
సమ్మానాలు పొందినట్లు తెలిసికొన్నారంట! యింతకూ ఆయనకు అప్పుడు కావలసిన 
ముఖ్యాంశమేమిటి? కవిత్వం తి॥ వెం॥ కవులకు బాగా తెలియదనేది. దాన్ని ఆ రీతిగా 
సమర్థించి ఆయన సంతుష్టి పడ్డారు. దాన్ని గుంటూరుసీమలో ప్రకటించి వున్నాము. 


402 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్ర 


ఆలాగే యిప్పటి “గిల్లికజ్జా” సమాజంవారు కూడా యేదో విధంగా సమాధానపడవలసిందని 
మా ప్రార్థన. యీలాంటివారంటూ వుండంబట్టే 8|| వెం! కవులలో ఒకరేనా యింతకాలం 
జీవించివుండడం తటస్థించింది కాని లేకపోతే దిష్టికొట్టి యిద్దబూకూడా యిదివరకే 
ఫయిసలయేవారేమో అన్నది సత్య దూరంకాదు. జరిగిన సంగతి ఒకటి జాతకచర్యలో 
గ్రంథవిస్తరభీతిచే బొత్తిగా యెత్తుకోనిది యిక్కడ వ్రాసి దీన్ని ముగిస్తాను. 


మొట్టమొదట యేదో స్వల్పంగా వెం॥ శా॥ కాశీనుంచి రావడానికి వెం॥శా॥ 
తండ్రిగారు చేసిపంపిన బుణాన్ని తీర్చుకొనేనిమిత్తం తి శా॥ సహితంగా నవరాత్రాల 
ఆరంభంలో కాకినాడకు వెళ్లడం తటస్థించింది. ముందు భిక్షవకటి కుదరాలి కనుక 
యెవరింటికి వెడదామని అనుకుంటూ శ్రీ బోడా రాజుగారి మేడప్రక్కనున్న ఉత్తరపు 
వీథినుంచి పడమటగా రైలుసంచీలు చేతబట్టుకొని విద్యార్ధులతో వెళ్లుచుండంగా, 
శ్రీ వేమూరి సుబ్రహ్మణ్య సోమయాజులుగారి యింటివాంకిటిలో తి॥ శా॥ గారి పినతండ్రిగారి 
అల్లుందు కనంబడి తి॥ శా॥ గారిని పలకరించాండు. అక్కడికి వెళ్లేటప్పటికి మిక్కిలి 
ముసాలివృద్దులు సుబ్రహ్మణ్యసోమయాజులు గారు మీ రెవరని అడిగి, ఫలానావారి 
శిష్యులమని చెప్పినపిమ్మట, నాయనా! మీ రీ నవరాత్రాలు వెళ్లేపర్యంతమూ మాయింటే 
వుండవలసిందని ప్రేమపూర్వకంగా ఆదేశించారు. వారి ఆజ్ఞప్రకారం అక్కడే వుండడం 
తటస్థించింది. వారింటికి సమీపంలోవున్న శ్రీదురిసేటి శేషగిరిరావుపంతులవారిని 
సందర్శించేటప్పటికి ఆయన స్వంతంగానే ఒక సభ వారి చావడిలోనే చేయించి, 
అష్టావధానం చూచి, వచ్చినపని అంతకుమున్నే మావల్ల వినివున్నారుకనుక ఆ ముప్పది 
రూపాయీల బుణమున్నూ తీరేటట్టు సమ్మానించారు. వచ్చినపని అయిందికనుక మళ్లా 
చదువుకొనేచోటు ధవళేశ్వరానికి శ్రీ బ్రహ్మయ్య శా(స్తులవారివద్దకు వెళ్లాలనుకుంటూ 
వుండగా యీ అవధానంసంగతి వారినోటా వారినోటా శ్రీబాదం వేంకటరత్నంగారి 
నోటీసులోకి వెళ్లింది. ఆయన కబురంపించి, అష్టావధానం చాలచోట్ల చూచాము, మీరు 
శతావధానంచేస్తే సభచేయిస్తానన్నారు. వెనకసంగతి లేదుగాని యిక్కడనుంచి టూకీగా 
జాతకచర్యలో వున్నది. ఆ సభ జరిగింది. చెప్పేమాటేమిటంటే; ఆ సభలో సమ్మానాన్ని 
పొందివచ్చినరోజున మమ్మల్ని మొట్టమొదట తమ యింటివద్ద నిలిపి ఆతిథ్యమిస్తూవున్న 
సోమయాజులుగారు గుమ్మందగ్గిఅకు మేము వెళ్లీవెళ్లడంతోనే అక్కడే నిల్వండి అని 
ఆంపుచేయించి, దిష్టిపరిహారార్థమంటూ కొన్ని ప్రక్రియలు చేయించి కాని లోపల 
ప్రవేశించనిచ్చారుకారు. యీ కథ (ప్రస్తుతాని కెంతవట కుపకరించినా ఆ మహాపురుషుని 
కృతజ్ఞతను వెల్లడించడానికేనా పనికివస్తుందని వుటంకించాను. ఆలాటివారు చేసిన 
దిష్టిపరిహారాలవల్లనేమి, కొందటు ప్రతిపక్షులు చేసే ప్రయత్నాలవల్లనేమి, మాలో వకరేమేనా 


“పుణ్యైర్యశోలభ్యతే” రం 


యింతకాలం వుండడానికి అవకాశం కలిగిందనుకుంటానునేను. దీన్ని లోకం యెంతవజకు 
విశ్వసిస్తుందో? 

పుట్టెందాముదం వ్రాసుకొని పొర్లినా యశస్సు పూర్వపుణ్యం వుంటేనేకాని రాదు. 
యీ మాట నే నిప్పుడే వ్రాయడంలేదు. యిదివజలో ఆరోగ్యకామేశ్వరిలో కూడా వ్రాశాను. 
శా॥ ఈజన్మమ్మునం గొంచెమేయనుము మున్నేజన్మమందైన నీపూజన్‌ బూర్తిగంజేసె 
వీడదికతమ్ముంజేసియే లోకమున్‌ బూజించెన్‌... ... కామేశ్వరీ. తాదృశపుణ్య హేతుకమైన 
కీర్తిని పోంగొట్టంగలవారుంటే పోంగొట్టుదురుగాక. వారికి కూడా పుణ్య పరిపాకం వుంటే 
కీర్తి కలుగుగాక. “పుత్యెర్యశో లభ్యతే, నాన్యథా, నాన్యధా, నాన్యథా.” 


పూర్వపుణ్యమనడానికే కొందలు జాతకబలిమి అనడం కలదు. ఆమాటకూడా నేను 
వకచోట సభలోనే వాడివున్నాను. 


(వేమవరా(గహార శతావధానమునుండి) 


చ. జననపులగ్నమం దలరు శక్రగురుండును శుక్రుండున్‌ గుజుం 
డును నల రాహువు న్నను ఘనుంబొనరించెడి నంతెకాని యే 
నును నొక సత్మవీశ్వరుండనో! తిరపయ్యయు నొక్క మేటియో! 
యనఘ కవిగ్రహంబులు, గ్రహంబులు గవ్వనుజేయు వజ్రమున్‌. 


యీ యంశాన్నే భంగ్యంతరంగా వకచోట కొలంది కాలంనాండు వ్రాసివున్నాను. 
ఆ పద్యం “విక్రమ చెళ్లపిళ్ల” అనే వ్యావహారికభాషా పుస్తకంలో మీరు చదువుతారు. 
అయినా దాన్ని కూడా వుదాహరిస్తాను. 


శా. నీ కారుణ్యమకాక యేనృ్ఫపతిగానీ వీనిం బూజింపంగా 
నీ కాలమ్మున నెంతపాటికవియో! యేమంతవిద్వాంసుండో! 
నీకే స్పష్టము, వీనిముం దొకరుండేని న్నిల్చి గట్టెక్కెనే? 
మోకాల్బంటియె నీ కటాక్షమున నబ్బుల్‌ నాకుం గామేశ్వరీ! 


యెంత వినయం కోసం వ్రాసినా ఆయీ పద్యాలలో కొంత గర్వస్ఫూర్తి లేకపోలేదు. 
కొందటు సకల(శమలూపడి యేవో గొప్పకు కావలసిన ప్రయత్నాలుచేసి వాట్లను 
అనుభవించే సభలో వినేవాళ్లు లోలోపల నవ్వుకుంటారనేనా ఆలోచించక, 
“నేను వట్టిచవటను, అభాగ్యుండను యేమో? యేమో? యేమో” అంటూ వినయాన్ని 


404 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


(ప్రకటించుకోవడానికి మొదలెడతారు. అట్టితోవ నాకు నచ్చదు. నేను ప్రకటించే 
వినయపుపద్ధతి చూపించనే చూపించాను. కాళిదాసాదులుకూడా ఆత్మనుగురించి అంత 
అవివేకంగా తిట్టుకొని వినయాన్ని (ప్రకటించలేదు. “మందః కవియశఃప్రార్థ్‌” అన్న శ్లోక 
మెటుంగని అక్షరాస్యులెవరు? నిజంగా అంతచవటయు “అంత అభాగ్యుండు” న్నూ 
తానయివుంటే, అట్టివాడు యెంత ప్రయత్నించినా ఆ వ్యక్తిని సమ్మానించడమే 
తటస్థింపదుగదా? కాబట్టీ స్వవచోవ్యాఘాతపు మాటలతో వినయాన్ని ప్రకటించుకోవడంలో 
విశేషించి కాని కొంచెంగాని ప్రయోజనం వున్నట్టు నాకు తోంచదు. తాను వ్రాసే 
(వ్రాంతకున్నూ తన జీవితానికిన్నీ కొంత కాకపోతే కొంతేనా సంబంధం వుండడం 
అవసరమని నే ననుకుంటాను. అతివినయాన్ని మనపెద్దలు సుతరామున్నూ 
అంగీకరించలేదు. అంగీకరిస్తే - “అతివినయం ధూర్తలక్షణం” అని యెందుకు నిర్వచిస్తారు? 


శ XxX 3 


405 


నీలాపనిందలు 


ఈ శబ్దం సాధువైనా కాకపోయినా నిర్హేతుకంగా ఆపాదించే అపవాదలను యీ 
శబ్దంతోనే పండితులూ, పామరులూ వాడతారు. దీన్ని దిద్దేయెడల నిరపనిందలు అని 
దిద్దవలసివస్తుంది. యెన్నో శబ్దాలు యీలా మాణిపోయిన వున్నాయి. యీ శబ్దం యెంతో 
అపభ్రంశంగా మాటికూడా సంస్కృతశబ్దమేమో? అనే (భ్రమను కలిగిస్తూవుంది. నీలా + 
అపనింద = నీలాపనింద అన్న వ్యుత్పత్తి చెప్పి వొకప్పుడు వొక పద్యంకూడా చాలా 
కాలం (క్రిందట చెప్పబడింది -- 


“నీలాపనింద యనంగా, భూలోకమునం దబద్ధపుం బలుకగు నీ, 
నీలాపనింద ప్రకృతము, నీలవలనం గలుగుకతన నిజమై తోంచెన్‌” 


(ప్రస్తుతం మనక్కావలసింది నిర్షేతుకాపవాదలకు లోకంలో యీ పదం పర్యాయ 
పదంగా అందలటూ వాడుకుంటూ వున్నారన్నది. యీ అపవాదలువేసే జనులు కొందటు 
ప్రతీకాలంలోనూ వుంటారన్నందుకు (గ్రేతాయుగంనాటి వొక చాకలాయన మనకు 
వుద్చోధకుడుగా కనబడతాడు. కాని సవిమర్శంగా ఆలోచిస్తే ఆ రజకుడు సీత్రాపాతివ్రత్యం 
దురుద్దేశంతో అపవదించినట్టు కనపడదు. యేమంటారా? రాములవారియందుగాని, 
సీతామహాదేవియందుగాని వాడికియేవిధమైన దురుద్దేశమున్నూ వుందని ఎవ్వరూ 
యింతవజకు చెప్పగా యెవరేనా విన్నారా? లేదు, నిజానికి వాడు. “తెల్లని వెల్లా పాలూ, 
నల్లని వెల్లా నీళ్లు” అనుకొనే వాళ్లల్లోవాడు, పెళ్లామేమో తన యిల్లు విడిచి అన్యత్ర 
వుండడమే దోషంగా వానిక్కనబడ్డది, ఆ పట్టాన్ని “వెట్టి రాముణ్ణి కాను. యేలుకోవడానికి 
నేన” అంటూ ఉపమానవిధయా ప్రసంగించాడు, రాములవారి నౌకరు విన్నాడు. మనవి 
చేయడం తప్పక మనవి చేశాడు, దానితో కొంపమీదకే వచ్చింది. ప్రస్తుతం మనకది 
యావత్తూ విచారించ వలసిన అగత్యంలేదు. లోకంలో వుండే అపవాదకులు 
అపవదింపబడేవారిమీద యేదో వైరం వుంటే దాన్ని పురస్కరించుకొని యేవో అపవాదలు 
వేసి కసితీర్చుకుంటూ వుండడం వుందిగాని ప్రస్తుతపు రజకుడియందు అట్టిదోషం లేశమూ 
లేకపోవడం చేత యితణ్ణి యీ అపవాదకాపశదకోటిలో చేర్చవలసి వుండదని తోస్తుంది. 
సుమారు ముప్పెయేళ్లనాడు కాకినాడలో వెలువడే సరస్వతీ పత్రికలో - “అపవాదతరంగిణి” 


406 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అనే శీర్షికతో ఒక గద్యపుస్తకం వెలువడింది. కాని, అందులో వున్న విషయం 
ప్రస్తుతవిషయాన్ని బోధించేదిగా వున్నట్టులేదు దాని కాపేరు యెందుకు పెట్టవలసివచ్చిందో? 
అని ఆరోజుల్లో నాలో నేను అనుకున్నట్లుకూడా జ్ఞాపకం వుంది. నైజాం సంస్థానాలు 
చూచే రోజుల్లో వొక విద్వత్మవి మేం వెళ్లినప్పుడే అక్కడికి వచ్చాడు. యేదో సంస్థాన 
పండితులు పరీక్ష చేసేటప్పుడు మాతో ఆయనకూడా కూర్చున్నాడుగాని నాడు త్రయనకు 
దైవాత్తూ జ్వరం తగలడంచేత యేమీ వ్రాయలేదు. ఆయేడు ఆలా గడిచిపోయింది. 
మటుచటివత్సరం అవధానసభ యేర్పాటుచేశారు. ఆయనకి ఆవేళ యేకాదశి. 
వుపవాసంతోటే ఆయన శతావధానాని కంటూ పృచ్చక ప్రశ్నలను వింటూ ప్రథమచరణం 
చెప్పడానికి మొదలు పెట్టారు. 25 మందికి 25 చరణాలు మొదటివి చెప్పిన అంతట్లో 
ఆయనకి యేం తోచిందో? మెడకు పైమీద కండువా చుట్టుబెట్టుకొని సభకు సాష్టాంగపడి- 
“అయ్యా! నాకు యీవేళ యేమీ స్ఫురించడంలేదు కనక క్షమించండి; మటొవొకప్పుడు 
సభ చేస్తే అప్పుడు చేస్తాను అవధానం” అని చెప్పేటప్పటికి రాజుగారున్నూ, సభ్యులున్నూ, 
ఏకాదశీ ఉపవాసం దీనికి కొంత కారణమై వుంటుందని అనుకున్నారు గాని అంతకంటే 
యేమీ అనుకున్నట్లే లేదు. వెళ్లిపోయింది. యిది జరిగిన సంవత్సరం మన్మథ. 


మతి యేడెనిమిదేళ్లకు అనగా శోభకృత్సంవత్సరంలో నేను యేలూరులో సోమంచి 
భీమశంకరంగారికి, అతిథిగా వున్నప్పుడు ఆ నైజాం దేశీయులు యిద్దణు బ్రాహ్మణులు 
నేశ్రావధానంచేశేవారు వేద విద్వాంసులు సంచారార్ధం వచ్చారు. సంపన్న గృహస్థులను 
చూచారు. వారికి కన్యకాపరమేశ్వరి ఆలయంలోనే అనుకుంటాను సభ యేర్పాటయింది. 
సభాదినంనాడు వారు నా బసలోకి నన్ను చూచే నిమిత్తం వచ్చి యేదో పిచ్చాపాటి 
మాట్లాడుకోవడం జరిగిన తరువాత లోగడ గద్వాలలో సభకు సంబంధించిన వృత్తాంతాన్ని 
యెత్తుకొని “నాడు తమ అనుగ్రహాన్ని ఆయన కోరకపోవడంచేత ఆలా జరిగింది. 
అందుకోసమని తమదర్శనానికి వచ్చి ఆజ్జ్ఞపొంది వెడదామని వచ్చా” మని మెల్లిగా 
చెప్పడానికి మొదలు పెట్టేటప్పటికి నిర్హాంతపడ్డాను. అప్పటిదాకా నాటి “ఏకాదశీ ఉపవాసపు 
సభావృత్తాంతం” యిలా పరిణమించిందని సుతరామూ నే నెబుగను. మనదేశంకంటే 
ఆదేశం యీలాటి విశ్వాసం విషయంలో చాలా అగ్రగణ్యంగా వుంటుంది. అనేక గాధలు 
పూర్వపండితుల వాదోపవాదాలకు సంబంధించినవి యీలాంటివి విద్వత్సరంపర 
చెప్పుకొనేవిలేకపోలేదు. పోనీ, ఆయనకిన్నీ మాకూనున్నూ యేమేనా వాదోపవాదాలేనా 
జరిగాయేమో? అంటే అదిన్నీ లేదు. యిల్లా 7 వున్న సంబంధం ఉభయులమూ కవులమవడం 
తప్పయితరంలేదు. యెవరు కల్పించారో మహాప్రబుద్ధులు ఆయన నాడు అవధానం 
చేయడానికి ఆరంభించి మధ్యలో విరమించడానికి మమ్మల్ని కారణంగా నిరూపించారు. 


నీలాపనిందలు 407 


ఆలా నిరూపించినట్లు యీ వేదవిద్వాంసుల అమాయిక ప్రసంగం సాక్ష్యమిచ్చింది. దీన్ని 
యధథార్ధాన్ని చెప్పి పోగొట్టుకుందామంటే శక్యమౌతుందా? ప్రయత్నించినకొద్దీ మటింత 
బలపడుతుంది. అయితే యిదికల్పించినవారికి మాయందేమేనా ద్వేషంవుండివుండునా? 
ద్వేషంలేదు సరిగదా, పైగా అంతో యింతో, అనుగ్రహమే వుండివుంటుంది. అందుచేత 
యీ “నీలాపనింద” అనుగ్రాహకులద్వారాగానే కల్పితమయిందనుకోవాలి. యిది జరిగిన 
మజుచటి సంవత్సరమే ఆత్మకూరు సంస్థానంలో పండితులకూ మాకూ కొంత విద్యావివాదం 
జరిగింది. అందులో వుండగా ఆ సంస్థాన పండితులలో ప్రధాన పండితుడికి “గ్రహణి” 
వ్యాధి ప్రారంభించి చాలా చిక్కు పెట్టింది. అప్పుడు వారు దాన్ని “చేతబడి”గా భావించి 
దానికి ప్రతిక్రియలు చేయడానికి పెద్ద అట్టహాసం చేయడం రాజుగారికి తెలిసి “తగిన 
వైద్యం చేయించుకోండి, “చేతబళ్లు” వుంటే వుండనివ్వండిగాని ప్రస్తుతం ఆలాటి 
అనుమానంతో లేశమున్నూ అవసరంలేదు.” అంటూ నివారించాడు. ఆ పండితులు ఆ 
దోషం మామీద ఆపాదించాలని బుద్ధిపూర్వకంగా పన్నిన పన్నుగడే కాని నిజంగా ఆ 
గ్రహణివ్యాధి మేము వారికి “చేతబడి” ద్వారాగా పంపిందని వారు విశ్వసించి వుండరని 
మే మనుకున్నాం. యిప్పుడంతగా లేదుగాని పూర్వకాలంలో కాస్త కుంకుమబొట్టు 
పెట్టేవాళ్లకల్లా యీ అపవాద వుండేది. నిన్న మొన్నటిదాకా జీవించి వున్న “పాలంకి 
రమణయ్య” గారికే కాక యిప్పుడింకా సజీవురాలై వున్న ఆయన భార్యకుకూడా యీ 
“చేతబడి” విద్యలో చాలా ప్రవేశమని దానికి సంబంధించిన చాలా గాథలు చెప్పుకోవడం 
వుంది. విస్తరభీతిచేత ఆగాథలు వుదాహరించలేదు. 


పండితులకూ కవులకూ యీ అపనింద అంతగా లేదుగాని పగటి వేషాలవారికీ, 
భాగోతులకూ విశేషించి వుంది. యేదో గింజలు నోటిలో వేసుకొని సభలో యేమీ 
యెటుగనివాడిలాగ కూర్చుని ఆ గింజలు పటుక్కున కొటికేటప్పటికల్లా మద్దిలి 
పగిలిపోయిందనిన్నీ, భాంవేషగత్తె విరుచుకు పడిపోయిందనిన్నీ తరవాత యీ సంగతి 
కనిపెట్టి ఆ భాగోతుల్లోనే మటౌకడు (యీ చేతబడి విద్యలో ప్రవేశం కలవాడు) యేదో 
విభూతి మంత్రించి హ్రాం హ్రీం హ్రూం అని ఆ చేతబడి తిప్పిన తరవాత భాగోతం 
సక్రమంగా నెజవేజిందట! గాని తెల్లవాజిన తరవాత భాగోతం చూడడానికి వచ్చిన 
జనమంతా యెవళ్ళిళ్లకువాళ్లు వెళ్లడం జరిగాక మొట్టమొదట చేతబడి చేసిన పురుషుడు 
అక్కడే కదలక మెదలక ఆగిపోవలసి వచ్చిందనిన్నీ, దానిక్కారణం భాగోతులు తమమీద 
కొట్టిన దెబ్బను (చేత బడినన్న మాట) తప్పించుకొని మళ్లా కొట్టడ మనిన్నీ వినడం. 
నాబాల్యం నాటికి బాగా యిలాటివి చెప్పుకోవడం వుండేది. అంతకాకపోయినా యిప్పుడు 
కూడా యీలాటి సందర్భాలు వింటూనే వున్నాము. 


408 కధలు - గాథలు 1 చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


“సర్వా వెంకటశేషయ్య యమ్‌. యే.” యితనికి యిట్టి ప్రయోగబాధ తటస్థించడమూ, 
యింకా నివర్తించకపోవడమూ గత సంవత్సరమే బందరులో విన్నాను. మంత్రశాస్తాన్ని 
విశ్వసించేవారికి యివి విశ్వసనీయాలే. భారత యుద్దాలు, రామాయణం యివన్నీ 
మంత్రశాస్త్ర విశ్వాసంతో సంబంధించివుంటాయి. నిన్న మొన్నటిదాకా పూర్వపు యుద్దాలలో 
వుండే ఆశ్చర్యాలనుగూర్చి మనం చాలావటికు కవుల కల్పనకింద తోసేయడం జరిగేవి 
యిటీవల యూరపుఖండ యుద్దాలలో ప్రత్యక్షంగా జరుగుతూవున్న ఆశ్చర్యాలు కాదనడానికి 
వల్లకాక పోవడంచేత పూర్వపు వాట్లకుకూడా కొంత యోగ్యత కలిగింది. యిప్పటిదానికిన్నీ 
అప్పటిదానికిన్నీ వున్న భేదం యెంతోలేదు. అదంతా మంత్రబలమని వాళ్లు వ్రాశారు; 
కాదు “యంత్రబలమే” అని యిప్పటివాళ్లు బుజువు చేస్తూన్నారు. యంత్ర బలం గొప్పదా? 
మంత్రబలం గొప్పదా? అని మనం విచారిస్తే మంత్రబలమే యొక్కువదిగా తేలుతుంది. 
మంత్రబలంచేత సాధించిన కార్యాన్ని మనం యంత్రబలంచెత సాధించగలిగినా, 
దానికున్నంత అమోఘత్వం దీనికి వుండదు. ప్రస్తుతం యీ విషయం విచార్యం కాదు. 


యిప్పుడుకూడా “చేతబళ్లు” వున్నట్లు కొన్ని ప్రమాణాలు కనబడుతూనే వున్నాయని 
వ్రాసే వున్నాను. యివి తుచ్చదేవతోపాసనలవల్ల సాధించేవనిన్నీ, మహామంత్రోపాసకులు 
పరమార్ధదృష్టితో వుపాసన చేస్తారే కాని యిట్టి తుచ్చఫలాన్ని అపేక్షించి తపస్సు 
వ్యర్థపబిచరనిన్నీ అందజూ చెప్పుకొనే విషయమే. కీ. శే. నడివింటి మంగళేశ్వరశాస్తుల్ల 
గారికి సంబంధించిన చరిత్రలో యీ మంత్రశాస్త్ర విషయం చాలా ప్రధానంగా వుంటుంది. 
యేదో సంస్థానంలో రాజుగారు వీరిని “అయ్యా! మీరు “శివోల_ హం, శివో£.హం" 
అంటూ వుంటారు కదా? పార్వతీదేవి మీకు భార్యే అవుతుందా?” అంటూ ప్రశ్నించేటప్పటీకి 
శాస్తుల్లుగారు అప్పటికి వూరుకొని, రాజుగారి తల్లికి ఆబ్దికము నాడు వెళ్లి కూర్చుని, 
(తమకు అక్కడికి వెళ్లవలసిన (ప్రసక్తికో సంబంధంలేక పోయినా) శాగస్తులుగారు రాజుగారు 
చేసిన శంకవంటివే కొన్ని నిర్మాగమాటంగా, నిర్భయంగా చేసేటప్పటికి, ఆ శంకలు 
శుద్ధాంతానిక్మూడా అవమానకరమైనవిగా వుండడంచేత శౌర్యం పట్టజాలక “చూస్తారేం 
పట్టుకోండి” అని నౌకర్లను హెచ్చరించేటప్పటికి నౌకర్లు శాస్తుల్లుగారిని పట్టుకోవడానికి 
దగ్గిణకు రాబోయేటప్పటికి ఆయనవద్ద సిద్ధంగానే వున్నవిభూతిని వాళ్లమీదకి వూదేటప్పటికి 
వాళ్లు “కుయ్యో, మొట్ట” అని పాజిపోవలసి వచ్చిందనిన్నీ తరవాత రాజుగారుకూడా 
స్వయంగా ప్రయత్నించి చూచారుగాని కృతార్జులు కాలేక లజ్జింపవలసి వచ్చిందనిన్నీ 
చెప్పుకుంటారు. ఆ యీ గాథలు యించుమించు 60 లేక 70 యేండ్లనాటివికాని, 
యుగాంతరాలనాటివి కావు. నిన్నమొన్న వాకానొక శాస్తుల్లుగారిని (వీరు పల్నాటి తాలూక 
వారు) గూర్చిన మంత్రశాస్త్ర ప్రసక్తి అత్యాశ్చర్యకరమైనది చదివాను త్రిలింగపత్రికలో. 


నీలాపనిందలు 409 


ఆయా నడివింటి శాస్తుల్లుగారికి సంబంధించిన మంత్రశాస్త్ర పాండిత్యం లోగడ మాప్రధాన 
గురువువల్ల వినివుండడంచేత నాకు విశ్వాసంగానే కనపడింది. ఆయీ నడివింటివారి 
చరిత్రకు సంబంధించిన గాధలు చాలా వున్నాయి. మటౌకప్పుడు ముచ్చటించుకుందాం. 
సంస్కృతంలో అత్యాశుధారతో వీరు రచించిన శ్లోకాలు చాలా వున్నాయి. బొబ్బిలిలో 
వీరికి నాల్లోతరంవారో, అయిదో తరంవారో యిప్పుడు వున్నారు. అమలాపురం తాలూకా 
ముమ్మిడివరం (ప్రాంతంలోనూ కొందటు వున్నారు. సంస్కృతభాషాభ్యాసానికి మొట్టమొదట 
ప్రారంభించి చదివే శబ్దమంజరి వీరు రచించిందే. దానిలో “శ్రీమధ్య మందిరకుల” 
అన్నమాటకు సరియైన నడివింటి (నడివింటి - నడిమి + యిల్లు నడిమిల్లు) పదం 
కొంత సంప్రదాయజ్ఞలకుగాని భొధపడదు: నెను మా (గామాన్నిగూర్చి “కంకణ గ్రామంబు 
కాపురంబు” అని వాడివున్నాను. మా ముత్తాతగారు “వలయపురం” అంటూ వాడివున్నారు. 
యిది అనాదిగాకవుల ఆచారం. యీ శాస్తుల్లు గారి అల్లుడు రెడ్డి శాస్తుల్లుగారు 
ప్రాచీనకాలపు ప్లీడరు. కొంత సంస్కృతసాహిత్యం వున్నవారు. ఆయనకు సిద్ధాంతకౌముది 
చదవాలనే కుతూహలం వుండి మామగారిని కోరేటప్పటికి ఆయన మనఃపూర్తిగా 
ఆశీర్వదించినట్లున్నూ ఆపట్లాన్ని కౌముది పేలపిండిగా రెడ్దిశాస్తుల్లుగారికి అన్వయమై 
నట్లున్నూ బహుమంది చెప్పగా వినడం. యివి అసత్యమనదానికీ వల్లకాదు. 
నిజమనడానికిన్నీ వల్లకాదు, కొన్ని యిప్పుడుకూడా వున్నాయి. కాని వాట్లని వ్రాస్తే కొందణు 
సహృదయులు విశ్వసిస్తారు. గాని కొందబో గేలిచేస్తారు కాబట్టి దీన్ని ఆపి ప్రస్తుతం 
అందుకుంటాను. 


వీట్లల్లో కొన్ని గౌరవాపాదకాలుగానున్నూ, కొన్ని లాఘవాపాదకాలుగానున్నూ, కొన్ని 
ఉభయాపాదకాలుగానున్నూ వుంటాయి. శ్రీ శంకరాచార్యులవారు మద్యం పుచ్చుకోవడానికి 
సంబంధించిన కథ ఒకటి వుంది. చాలామంది చెప్పుకుంటూ వుంటారు. శిష్యులుకూడా 
వారిని అనుసరించి - “మనోజనో యేన గత స్పపంథాళ” కనక మద్యపానం మొదలుపెట్టే 
టప్పటికి ఆచార్యులవారు దాన్ని వారించడానికి వొక కంచరి దుకాణంలో కరుగుతూవున్న 
సీసాన్ని కొంత మంచినీళ్లప్రాయంగా గడగడ తాగి మిగిలినదాన్ని శిష్యులకి 
యియ్యబోయేటప్పటికి యే శిష్యుడున్నూ దాన్ని గ్రహించక పాటిపోయారనిన్నీ, తద్ద్వ్వారాగా 
ఆ శిష్యులకు బుద్ధివచ్చి మద్యపానాన్ని మానడం తటస్థించిదనిన్నీ చెప్పుకుంటారు. యిది 
నిజమైనదే అయితే నీలాపనిందలలో చేరదు. కానిపక్షంలో - అనగా కల్పితమే అయితే 
శంకరాచార్యుల వారియందు “కర్తు మకర్తు మన్యథా కర్తుం సమర్థత్వాన్ని” - ఆపాదించే 
వుద్దేశమే కాని యీ కథలో దురుద్దేశం లేశమున్నూ లేదు. బాగా ఆలోచిస్తే యీ కల్పనలు 
చేసేవారిలో సదుద్దేశపరులున్నూ వుంటారు; దురుద్దేశపరులున్నూ వుంటారు. వారివారి 


410 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వుద్దేశానుసారంగా వారి వారి కథాకల్పనలు వుంటూవుంటాయి. యేదో మహత్తు 
వుండడానికి అవకాశం వున్నవాళ్ల విషయంలో యీలాటి యితిహాసాలు పరంపరగా 
వస్తూ వుండడంచేతనే అనుకుంటాను, యిటీవల సామాన్యవ్యక్తులను గుణించి కూడా 
యీలాటివి కల్పన చేస్తారు. యివి పామరముఖతః రావడమూ వుంది. పండితముఖతః 
రావడమూజఉంది. మొదటిదానికంటె రెండోదాని యందుప్రామాణ్యం యెక్కువ వుంటుందని 
చెప్పనక్కజిలేదు. కాని వారు కూడా కొందటు అతిశయోక్తి కల్పనలు చేస్తూనే వుంటారని 
నాఅనుభవంలో వున్నది వొకటి చూపుతాను. 


నేను కావ్యాలను చదువుకొనే రోజుల్లోది యీ కథ; కాని నాకు షష్టిపూర్తి దాటిన 
తరవాత బయలుపడింది. లంక బ్రహ్మ సోమయాజులు అనే వక శిష్యునివల్ల విన్నాను. 
దాని స్వరూపం యిది; నే నేమో, గురువుగారివద్ద పాఠం కంగాబంగా చదవడమేగాని ఆ 
పాఠాన్ని వల్లించడమంటూ వుండేదికాదనిన్నీ, దాన్ని కనిపె ట్టి వకనాడు ఆ గురువుగారు 
కూకలేసేటప్పటికి- “అయ్యా! నే చదువుకొనే పుస్తకంలో నన్నెక్కడ అడుగుతారో, అడగండి” 
అన్నాననిన్నీ వారు అడిగారనిన్నీ వందలకొలది శ్లోకాలు సవ్యాఖ్యానంగా వప్పజెప్పాననిన్నీ 
వాక గురువుగారు చెప్పినట్లు ఆ సోమయాజులు నాతో అనగా విని, యిది కేవలమూ ఆ 
గురువుగారికి నాయందు వుండే అనుగ్రహాతిశయంగా భావించి- “నాయనా, ఇది 
నిజంకాదు, నా పాఠమందు నేనెన్నడూ అ(శద్ధగా వుండటమంటూ లేదు. విశేషించి 
వర్లన లేకుండానే నాకు శ్లోక వ్యాఖ్యానాలు స్వాధీనం కావడం మాత్రం నిజం. పై కధ 
దాన్ని అనుసరించి పుడితే పుట్టిందేమో? కాని నిజంమాత్రంకాదు” అని అతనితో చెప్పి 
వున్నాను. అతడు విశ్వసించాడో, లేదో? యెన్నో చోట్ల వున్న యథార్దాన్ని నేను ప్రకటిస్తూనే 
వున్నప్పటికీ మామూలు కథలు కథలుగానే నడుస్తూన్నాయి. 


“అమంత్రోపాసకౌ సంతా వపి కాళీ దయాకరౌ! 
తిర్పతి ర్వేంకటేశశ్చ పరస్పరహితౌచ యౌ” 


అని కాళీ సహస్రంలో కంఠోక్తిగా, మాకు క్రమమైన ఉపాసన లేదని చెప్పబడి 
వున్నా మంత్రోపదేశంకోసం మమ్మల్ని మోమోట పెట్టేవారెందణో వుండడం అనుభూతం. 
వొకాయన కౌముదిదాకా చదువుకొని నా దగ్గిరికి విద్యాభ్యాసవ్యాజంతో (అసలు వుద్దేశం 
అదికాదు) వచ్చి అహోబలపండితీయం మొదలెట్టి చదువుతూ, నాలుగైదురోజులయిన 
తరవాత అసలు కోరికను బయలుపతిచాడు. నాకు అలాటి శక్తియుక్తులు లేవంటే; 
ఉపదేశించడానికి అంగీకారం లేక ఆలా చెప్పినట్టు భావిస్తాడుగాని విశ్వసిస్తాడా? అందుచేత 
యథార్థం చెప్పినా ప్రయోజనంలేదు. కనక సరే దీన్ని చదువుతూ వుండు, మంచిరోజు 


నీలాపనిందలు 411 


చూచి దానిసంగతి ఆలోచిద్దామని గంభీరంగా చెప్పి, మొదలెట్టిన పారాన్నే కొన్నాళ్లు 
సాగించి మణికొంత చనువు చిక్కిన తరవాత వున్న యథార్దాన్ని తెలిపాను. విశ్వసించాడో, 
లేదో? చెప్పలేను. అతడు మంచి కవి; ఆశుకవికూడాను. పండిత కవి. పేరు వ్రాస్తే 
అతడి కేం కోపంవస్తుందో అని దీనిలో వుదాహరించలేదు. మంత్రోపదేశానికి మిష 
కల్పించుకు వచ్చినవాడేకాని అతడు శిష్యకోటిలోవాడుకాడు. యీ మంత్రోపాసనా ప్రవాద 
యింతతో ఆగితే కొంత నయమే; ఆగలేదు. యిది “పీత్వా” దాకా డేకింది. అదిన్నీ నా 
చెవిని బడింది. యేమిటి చేసేది? “కథక్కాళ్లంటూ వుంటాయా?” అనుకొని 
వూరుకోవలసిందే. జీవితానంతరం యీలాటి కథాకల్పనలు బయలుదేజిడం కొంత 
సహజమే. జీవితకాలంలోనే బయలుదేజితే కొంత యుక్తం. ఇవి ఆలాటివారి ద్వారా 
బయలుదేరినవిగా తోచవు. మొట్టమొదట వీటికి జన్మస్థానం (“ఏటుల జన్మంబు” అన్నట్టు) 
యెక్కడో తెలుసుకోవడానికి వశంకాక యెవరో ప్రారంభిస్తారు. వారిద్వారా వీరూ, వీరిద్వారా 
వారూ దాన్ని వ్యాప్తిలోకి తెస్తారు. 'లోకము మూయను మూకుడున్నదే?' 


తెనాలి రామలింగానికి పెద్దన్న, ముక్కుతిమ్మన్న భట్టుమూర్తి యింకా కొందజూ 
ఏక కాలీనులు కారని నేటివారు బాగా బుజువు చేసినప్పటికీ వీరందటితోటిన్నీ 
రామలింగానికి ముడిపెట్టి చెప్పుకొనే కథలు చెప్పుకుంటూనే వున్నారు. ఆలాగే పై 
నీలాపనిందలు సత్యేతరాలని యెంత గాఢంగా బుజువుచేసినా చెప్పుకొనేవారు 
చెప్పుకుంటూనే వుంటారు. యీలాటి సందర్భాలనుగూర్చి కొందటు విమర్శకులు కొంత 
కృషిచేసి తత్త్వ నిర్ణయానికి పాటుపడడం ఆవశ్యకమే కాని ఆ విమర్శకులు అంతతో 
ఆగక నల్వురూ శిరసావహించే భారత భాగవత రామాయణాల మీదికి కూడా తమ 
బుద్ధి చాకచక్యాన్ని ప్రసరింపజేసి ఆయా పుణ్యగాథలయందు లోకానికి అవిశ్వాసాన్ని 
కలిగించడం శోచ్యంగా వుంది. వేదంలో వుండే యితిహాసాలు గాని, పురాణాల్లో వుండే 
యితిహాసాలు గాని సమస్తమూ అర్ధవాదలుగా (లేని కథలు కల్పించి సత్యం వగైరాలను 
దృఢపజిచడం పేరు అర్ధవాదమంటారు మీమాంసకులు) నిర్ణయించే వున్నారుగాని, వాట్లవల్ల 
యిట్టి చిక్కురాదు. అది “గజంమిథ్య; పలాయనం మిథ్య” వంటిది కనక యెవరికోగాని 
అవగాహన చేసుకోతగ్గదిగా వుండదని తాత్పర్యం. ప్రతి ప్రసిద్ధవ్యక్తినిగూర్చిన్నీ యేదో 
నిందా కల్పన వున్నట్టే కనపడుతుంది. సంస్కృత (గ్రంథంలో లేని నింద తెలుగు 
అనువాదంలో కనపడడం వుంది. ద్రౌపదీ స్వయంవరసమయంలో ఆ ధనుస్సు కర్ణుడు 
ఎక్కుపెట్టి మత్స్యయంత్రాన్ని కొట్టడానికి సిద్ధపడుతూవుండగా, పాండవులు మత్స్యయంత్రం 
తెగిపడ్డట్టే తలుస్తూవుండగా (మేనిరే పాండునందనాః) (ద్రౌపది “నా౭_హం 
వరయామిసూతమ్‌” అని నిరాకరించడంవల్ల కర్ణుడు రసాభాసశ్చ్ళంగారమందు యిష్టంలేని 


412 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఉత్తమనాయకుడు కనక (ఏకతైవానురాగశ్చే ద్రసాభాసః) ఆ వుద్యమాన్నుంచి విరమించినట్లు 
సంస్కృతంలో వుంటే, తెలుగులో నన్నయ్యగారు అసలు ఆ ధనుస్సు యెక్కుపెట్టడమే 
తిలగింజంతగాబోలును తరవాయి వున్నట్టు వ్రాశారు. యిక్కడ నన్నయ్యగారికి కర్ణునియందు 
ద్వేషం వుందని యెవ్వరూ చెప్పరు. పోనీ కృతినాయకుడు రాజరాజనరేంద్రుణ్ణి సంతోషపెట్టే 
వుద్దేశంతో (రాజరాజ నరేంద్రుడు పాండవ వంశస్థుడనుకొనే పద్ధతిని) ఆలాటిమార్చు 
చేశాడేమో? - అనుకుంటే భారతకాలంలో వారికి యెవరికో తప్ప కర్ణజన్మ రహస్యం 
తెలియదుగాని రాజరాజ నరేంద్రుని నాటికి ధర్మరాజాదు లేలాటి పాండవులో కర్ణుడూ 
ఆలాటి పాందవుడే అనే సిద్ధాంతం సర్వవిదితమేకదా? అందుచేత ఆయీ వూహలు 
పొసగవు. కర్గ్ణుడుకూడా అభిమానపాత్రుడే అవుతాడు. ఆ శోకాలు నన్నయ్యకు బాగా 
సమన్వయించలేదు. మనకే సమన్వయించాయి అనుకోవడం బొత్తిగా రుచించనిమాట. 
భారతప్రతులు నానాదేశాలలో నానారీతిగా ఉపలబ్ధం అవడాన్నిగూర్చి లోకంలో వివాదం 
లేదుకాబట్టి, నన్నయ్యగారికి లభించిన భారతంలో ఆలాగే (తిలమాత్రం యెక్కుపెట్టడం 
తరవాయి) వుందనుకోవడమే యుక్తిసహం. అయితే భారతాలు నానావిధంగా యెందుకు 
వుపలబ్ధం కావలసివచ్చింది? అనే ప్రశ్న ఒకటి యిక్కడ ప్రస్తుతమవుతూవుంది. యిది 
పెద్ద ప్రశ్న దీన్ని గుణించి పలువురు వ్రాసేవున్నారు. నేను వ్రాయవలసి వుండదు. 
భారతం బహు కర్షృకమనే ప్రవాదాన్ని వాప్పుకొనేవారికి యీ శంక క్షణంలో నివర్తిస్తుంది. 
యెవరు వ్రాసినా వారు ఆకాలీనులే అయినా యావత్తు సంగతినీ ప్రత్యక్షంగా చూచి 
వ్రాయడం అనుభవవిరుద్ధంకదా? కొంత (ప్రత్యక్షంగా చూచి వ్రాసినా కొంతేనావిని 
వ్రాసినభాగం వుండితీరాలి. మత్స్యయంత్రం తెగ్గొట్టినపిమ్మట చాలాసేపటికే వచ్చారో 
వ్యాసులవారక్కడకి, యింకా మటునాడే వచ్చారో? ద్రౌపదిని అయిదుగురికి పెళ్లి చేయడం 
యేలాగ? అనే ధర్మసందేహం తీర్చేటందుకు కదా- వ్యాసులవారు అక్కడికి వచ్చింది. 
అందుచేత వారు యేలా విన్నారో? ఆలా వ్రాసివుందురు. ప్రత్యక్షంలో చూచినవారెవరేనా 
అక్కడవుంటే ఆ భాగంలో వ్యాసులవారు వ్రాసినదానికి భిన్నంగా ప్రచారంచేశారేమో? 
ఆయా విషయం తేలేదికాదు. నా అనుభవాన్ని బట్టీ కథకు సంబంధించిన వ్యక్తుల జీవిత 
కాలంలోనే కథలు తాజుమాబవుతూవుండగా కొంతకాలం పాతబడిన తరవాత 
తాణుమాబివడంలో అభ్యంతరం వుండదనియ్యేవే. నేటి పాశ్చాత్యయుద్ధవార్తలు మనకు 
సరిగా తెలుస్తూన్నాయా? అప్పుడిన్ని సాధనాలు కూడా లేవాయె తత్తథాస్తాం. 


మా - “గీరతం” పుట్టీ యిప్పటికి సుమారు ముప్పెయ్యెళ్లు కావచ్చింది. గుంటూరుసీమ 
పుట్టి కూడా యించుమించు అంతే. యిప్పటిదాకా (కొందలటు లోపించినా) 
ఆ [గ్రంథద్వయానికి సంబంధించిన పాత్రలు చాలా వజకు సజీవులే. యిట్టి స్థితిలో 


నీలాపనిందలు 413 


అందులో సంగతులు (కొన్నే అనుకుందాం) సర్వాబద్ధం అని కొందటు వ్రాయ 
సాహసించినవారు లేరా? ఆలాగే ఆ రోజులలోనున్నూ కొన్ని విషయములనుగూర్చి 
అపవదించేవారుకొందజు వుంటే వుండవచ్చుననిన్నీ, క్రమంగా వారి అపవాదులు విని 
నమ్మిన ఆకాలానికి కొంచెం యిటీవలి కవులు గ్రంథంలో చేర్చి వుందురనిన్నీ నాకు 
తోస్తుంది. నా అనుభవాన్నిబట్టి నేను యిది “లక్మగేదె సామెతగా” వ్రాసే వ్రాత. ప్రత్యక్షంగా 
జరగడమే కాకుండా వాది ప్రతివాదులిరుపక్షాలుకూడా సుమారు ముప్పెయేళ్లు వూరుకొన్న 
దాని విషయంలోనే సాహసించి, అందులో ఒకదానిలోని ప్రధానాంశాన్ని గూర్చి- “నేను 
చెళ్లపిళ్లవారియొద్ద ఒక్క యక్షరమైనను చదువుకో లేదనియు” ఇంకా యేమో ఎక్సెట్రాలు 
అనియు వ్రాసినట్లు వ్రాసేవారు కనపడ్డ నాకు పైవిషయాలలో అట్టి సందేహం కలగడానికి 
అభ్యంతరం వుంటుందా? అసలు వ్యక్తి “చదువుకోలేదు” అని వ్రాసెనో? మటేవిధంగా 
వ్రాసెనో? పరిశీలించేవారు లోకంలో నూటికి యెంతమంది వుంటారో? విజ్ఞులు 
విచారించాలి. విమర్శించకుండా యీ వ్రాతనేనమ్మి ప్రచారం చేయడంవల్ల కొందటు 
ఆలా చెప్పుకొనేవారున్నూ కొందజు యీలా చెప్పుకొనేవారున్నూ వున్నట్టు భవిష్యత్మాలం 
వారికి తలియబడుతుంది. దానితో రెండుమతాలు వున్నట్టవుతుంది. దానితో అది నిజమా? 
ఇది నిజమా? అనే సంకటం యేర్పడుతుంది. 


భవతు. యివన్నీ “నీలాపనిందలు” కావు. ప్రసక్తానుప్రసక్తంగా వాట్లకి కాస్త 
దగ్గిజచుట్టటికం కలవికూడా యిందులోవచ్చి చేరినట్లయింది. 


బాగా విచారిస్తే పురాణగాథలన్నీ యీలాటి సంకటానికి లోబడినట్టే కనపడుతుంది. 
వాల్మీకి రామాయణంలో రావణకుంభకర్ణులిద్దటినీ రాముడే వధించినట్లు కనపడుతుంది. 
భారతంలో కుంభకర్ణుణ్సి లక్ష్మణ స్వామి వధించినట్లు వుంది. యీ భేదాలకూ ఆదీ 
అంతమూ వున్నట్రేలేదు. యేమైనా పూర్వ గాథలో కావడంచేత వీట్ల కీగతిపడితే 
పట్టిందనుకుందాం, మాగాథలు నిన్నా మొన్నా జరిగినవాయె, మామాచేతివ్రాతలతో 
నిండివున్నవాయె. ఎందటో ప్రాజ్ఞులు యెజిగివున్నవాయె. వీట్లను (యెప్పుడోకాదు ఉభయ 
పార్టీల జీవితకాలంలోనే) అన్యథాకరించి వ్రాయడానికి సాహసిస్తే యేం చేసేది? ఆలా 
అన్యథాకరించడంలో యెంతో నైపుణ్యం వుంటే బాగుండేది. అదిన్నీ కనపడదు; యీకర్మం 
యిప్పటి చరిత్రలను అపవదించేవారికే కాదు. పూర్వగాథలను అపవదించే వారికిన్నీ 
వున్నట్టు నా బుద్ధికి కనపడదు. 


ఆనందరామాయణమంటూ వొకటి బయలుదేలింది. అదిన్నీ వాల్మీకి కృతమనే 
కనపడుతుంది. గద్యమునుబట్టి చూస్తే దానిలో వున్నంత అనౌచిత్యమూ పరస్పర విరోధమూ, 


414 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యే గ్రంథములోనూ కనపడ్డట్టులేదు. యీ విరుద్ధ కల్పనలతో (గ్రంథాన్ని లేవదీసినవారెవరో 
తెలుసుకుందామంటే ఆధారం కనపడదు. పేరు పెట్టుకోనేలేదు. మామా చరిత్రలలో 
గీరతానికి యీలాటిపీడ, ఆరోజులలో దాపరించినట్లు లేదుగాని, గుంటూరి సీమకు 
దాపరించింది. వాళ్లు “యథార్ధవాది” - “సత్యవాది” యిత్యాది పేళ్లతో అసత్యాలు 
ప్రకటించడం వుండేది. ఆ “నీలాపనిందలు” మలికొందబు (ప్రాజ్ఞల వుత్తరాలద్వారా 
సమసిపోయేవి. ముప్పెయేళ్లు దాటిన తరవాత ఆయీ గాథలను బుద్ధిపూర్వకంగా 
అపవదించడానికి ఆరంభించారు కొందరు. వీరి “నీలాపనిందలు” చూస్తే ఆశ్చర్యంగా 
కనపడతాయి. 


పూర్వం మనదేశంలో నీలిమందు తయారయ్యే రోజుల్లో ఆమందు గూనలుదిగడానికి 
యీలాటివార్తలుచేయడం వుండేదంటూ వినడం. ఆమందు తయారు కావడానికిన్నీ యా 
అపవాదాలకీ వున్న కార్యకారణభావం యేలాటిదో? నాకు బాగా తెలియదు. 
ఆయీసందర్భాన్నిబట్టి యెవరేనా అబద్ధపు వార్తలు వ్యాపింప జేసినప్పుడు వాట్లతత్త్వం 
తెలిశాక వాట్లను “నీలివార్తలు” అనడంమాత్రం అందటికి తెలుసును. యీ నీలి వార్తలే, 
నానాటికి “నీలాపనిందలు”గా వ్యాప్తిలోకి వచ్చాయి. 


యిందులో నానా విధకల్పనలు వుంటాయి. కల్పనలు యేలాటివైనా పేరుమాత్రం 
వొకటే. వీట్లకి కాస్త నామరూపాలున్నవాళ్లే విశేషించి గుణీ అవుతూ వుంటారు. 
యెవళ్లు కల్పిస్తారు, ముఖ్యంగా అది యేనాల్లురోజులో లోకంలో కొంత వ్యాపించి కొందజికి 
పరితాపాన్ని కలిగిస్తుంది. అంతట్లో మళ్లా యథార్ధవార్త తెలిసి ఆపరితాపం వారికి 
తగ్గుతుంది. యెవరిమీద కల్పితమవుతుందో, ఆదుర్వార్త వారికి “పీడా పరిహారం”, 
అయిందని చెప్పి సంతోషించడంకూడా జరుగుతుంది. అసలువాళ్లు యెవళ్లో చేసినపని 
తప్పుపనే అయినప్పటికీ దాన్ని మంచిపనిగానే జమకట్టి సరిపెట్టుకోవడం సర్వత్రా లోకంలో 
ఆచారంగా వుంది గాని యీ అపనిందను వేసినవ్యక్తి యెవడో వాడు “ఫలానా” అని 
తెలియడమంటూవస్తే లోకం ఆవ్యక్తిని సుఖసుఖాల క్షమించడమంటూ వుండదని 
వ్రాయనక్కరలేదు. వూరూ పేరూ తెలియకుండా బయలుదేటే వాట్ల విషయమే బయలటికివస్తే, 
సుఖసుణాల క్షమింపరానిదిగా వుండేటప్పుడు వూరూ పేరూ కనబడేటట్టుగానే కొందణు 
అపవా వలు ప్రచురించడంచూస్తే, చాలా ఆశ్చర్యంగా కనపడుతుంది. యీ విషయంలో 
సజీవులకి సంబంధించినవి కొంత క్షంతవ్యాలే అనుకున్నా కీర్తిశేషులకు సంబంధించినవి 
బొత్తిగా క్షంతవ్యాలు కావు. ఆలాటివాట్లనుగూర్చి లోకం కలిగించుకోవడం ఆవశ్యకమయినా, 
ఆలిగించుకొన్నట్టు కనపడదు. అపవాదకుల వుద్దేశం కీర్తిశేషుడికి కళంకాన్ని ఆపాదించే 


నీలాపనిందలు 415 


తాత్సర్యం కలది కాకపోయినా తుదకి కళంకాన్ని ఆపాదించేదిగా పరిణమించినప్పుడు 
“ఇది యుక్తమేనా? మీకు” అని నిర్మాగమాటంగా అడిగి యికముందేనా యిట్టి 
“నీలాపనిందలు” ప్రచారం చేసి లోకపరితాపానికి కారకులు కాకుండా వుండడానికి తగ్గ 
వపాయం చేయకపోవడం లోకులతప్పుగా నాకు తోస్తూ వుంది. యిట్టి కుకల్పనల 
విషయంలో వారు పెద్దలనిగాని, కవులనిగాని ఆలోచించి వూరుకోవలసివుండదు. 
“శ్లో యుక్తియుక్తం వచో గ్రాహ్యంబాలాదపి సుభాషితమ్‌, వచనం తత్తునగ్రాహ్య 
మయుక్తంతు బృహస్పతేః”. 


బాగా ఆలోచిస్తే లోకం ఆలాటివ్యక్తులని మందలించవలసి వుంటుందనడంకంటే 
యే కాలకర్మదోషంవల్లనో ఆలాటి కుకల్పన చేయడం తటస్థించినప్పటికి, అడుగునబడివున్న 
తమ ప్రాజ్ఞతను బయటికి తెచ్చుకొని పశ్చాత్తాపపడి, ఆపశ్చాత్తాపాన్ని స్వయంగా లోకానికి 
తెల్పడంలోనే విశేషంవుంది. కాని బుద్ధిపూర్వకంగా చేయాలని చేసినపనికి ఆలాటి 
సుయోగం యేలా సంఘటిస్తుంది? యిట్టి అయుక్తకార్యాలుచేసే వ్యక్తులు వసించే దేశానికి 
చిక్కు కలుగుతూ వున్నట్టు యీమధ్య వొకానొక సందర్భంలో గోచరించింది. 
బంగాళాదేశంలో మహాత్ముభ్హిగూర్చి న (చెప్పు విసరడం) అపచారానికి బాధ్యత 
ఆదేశంలోనేకాక భరతఖండంలో సర్వత్రా పేరుమోసి వున్న శ్రీబోసుమీదికి రావడం పత్రికా 
పాఠకులందణూ యెటిగిందే కనక విస్తరించవలసి వుండదు. చతుస్సముద్రాలు వుండగా 
దక్షిణ సముద్రానికే బంధనం తటస్థం కావడమనేది ఆ సమీపంలో రావణాసురుడు 
వుండడంవల్లనే అని వొక కవి చమత్కరించి వున్నాడు. సర్వధా దుస్సహవాసంవల్ల 
ప్రాణికోట్లకే కాదు, జడపదార్థాలకు కూడా కీడు మూడడం సర్వానుభవసిద్ధం కనుక 
యీ విషయం జాగ్రత్తగా గమనించవలసి వుంటుంది. యిప్పటికాలానికిన్నీ పూర్వకాలానికిన్నీ 
భేదం వుంటుందని విశ్వసిస్తే తప్ప, ఆకాలమూ యీ కాలంవంటిదే అయేయెడల, ఆనాటి 
చరిత్రలలో యే భాగం సత్యమో, యేభాగం సత్యేతరమో? నిర్ణయించడానికి మానవమాత్రుడు 
సమర్భుడుకాడు. జ్ఞానదృష్టి కలవారు అనగా ఆతీం ద్రియజ్ఞానవిధులే? ఆయాగాథలయందు 
వుండే యథార్య్యాన్ని నిర్ణయించతగ్గవారు. వ్యాసాదులు అట్టివారనే కారణంచేతనే భారతాదికం 
మనకు విశ్వాస్య మవుతూవుంది. లోకంలో “సత్యకాలం” అనె పదం వాడుకలోవుంది. 
కాని అది యెప్పుడు అమల్లో వుండేదో? సరిగా చెప్పలేము, క్రమంగా సత్యానికి దుర్దశ 
వచ్చివుంటుందిగాని అమాంతంగా ఒకటేసారి వచ్చి వుండదు. కొంతకాలం యీ దుర్దశ 
పామరజనంలో అక్కడక్కడ దృశ్యాదృశ్యంగా వుండి క్రమంగా అంటువ్యాధిలాగ అలుముకొని 
తరవాతతరవాత యిది పండితులనుకూడా ఆ(శయించింది. పండితులనగా “యిది మంచీ 
యిది చెడ్డా” అనే వివేకం కలవారుకదా? అట్టివారిక్కూడా యిదేం కర్మమని అనుకోవడానికి 


416 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్ర 


అవకాశంలేదు. యేమంటే కొన్ని అకృత్యాలు అవలంబించి తద్వారాగా పామరులు 
పొందుతూ వున్న తాత్కాలిక లాభాలు చూచి కళ్లుకుట్టి క్రమంగా ఆలాటి వ్యాపారాలలోకి 
పండితులుకూడా దిగుతూ వున్నట్టు యిప్పటి ప్రపంచకం సాక్ష్యమిస్తూనే వుంది గనక 
విస్తరించవలసింది లేదు. యిది ఆలాటిది కాకపోయినా అంటే? ఆ బ్రాహ్మణఛండాల 
పర్యంతమూ జంకవలసిందే. అయినాక్రమంగా జ్ఞానులలోకూగా వ్యాపించడానిక్మారణం 
యీ నీలాపనిందలకు యేవిధమైన అపకారమున్నూ దైవమూలకంగా వచ్చినట్టు 
లేకపోవడమే. దానితోటి “అసత్యకల్పన” మంటే సర్వనాధారణమైనట్టు కనపడుతుంది. 
యీ కల్పనకూడా వొకటే విధంగా వుండదు. కొందణు లాభాపేక్షతో దీన్ని ఆశ్రయిస్తారు. 
కొందు యే ప్రయోజనమూ లేకుండానే దీనిలో వ్యాపకం చేస్తారు. యెవరెందుకు 
దీనిలోదిగినా, యెప్పుడో వొకప్పుడు యిది తగినంత ప్రాయశ్చిత్తముచేసి తీరుతుందిగాని 
వూరికేపోదు. కాస్త నలుగురిలో తలెత్తుకు తిరిగే యే వ్యక్తిన్నీ యీ నీలాపనిందా కారకత్పంలో 
పాల్గొనకూడదు. పాల్గొనడమే అనర్ధదాయకమైనప్పుడు యావత్తు యాజమాన్యమూ 
వహించవలసివస్తే, యిక చెప్పేదేమిటి? యీ నీలాపనిందలకు గుటియైనవ్యక్తులు 
చాలామంది వుంటారు గాని యీ కాలంలో తి॥ వెం॥ కవులు గుతిఅయినంత యెవ్వరూ 
అయివుండరు. గీరతంలోనున్నూ, గుంటూరిసీమలోనున్నూ విశేషించి వుంటుంది. 
ఆ గ్రంథధ్వయం లోనున్నూ యీ నీలాపనిందలకు ముఖ్యంగా పరిశీలించతగ్గది 
గుంటూరిసీమ. గీరతంలో- 


ఉ. “కట్టుచునున్నవారు గృహకాండము నారకమందు” అనే పద్యాలు (ప్రచురించిన 
తరవాతేనా అపవాదకులు భయపడి వెనక్కుతగ్గినట్టు కనపడుతుందిగాని, గుంటూరి 
సీమవిషయంలో తుట్టతుదదాకా వొకటే పోకడ; అయితే ఆ సీమలో పలువురు యోగ్యులు 
వుండి వెంటనే యథార్థాన్ని ప్రచురించి సహాయం చేయడంవల్ల కొన్నాళ్లకేనా ఆరొంపిలో 
నుండి బయట బడగలిగాం గాని లేకపోతే యేమయేదో? చెప్పజాలము. ఆయా 
వ్యక్తులందటినీ కాదుగాని, అందులో వొకటి రెండు వ్యక్తులు జ్ఞాపకంవస్తే యిప్పుడుకూడా 
వొళ్లు జలదరిస్తుంది. యెప్పుడో ఆ కాలం అంతరించి పోయిందంటే “తుదకబ్బెరా 
తురకభాషి” అన్నట్టు మళ్లా యిప్పుడు ఆలాటివారు బయలుదేరి యేవెల్టిమొబ్డి అసత్యాలో 
వ్రాయడంచెత యేదో కొంత “పిల్లిమీదా యెలకమీదా” పెట్టి నాల్గు మాటలు వ్రాయడం; 
యింతే స్వస్తి- 


417 


అపవాదలు 


అనంగా నెవరిమీందనేని లేనినిందను మోపుటయని సామాన్య జనుల వాడుక, 
కాని బాగుగ విమర్శించినచో నిందను మాత్రమేకాక లేని సుగుణము నాపాదించుట 
కూడా అపవాదమే యగునని పరిశీలకులకు, తోంచకమానదు. (ప్రస్తుత మీవిషయమై 
వ్రాయుటకుంగల బీజము నుదాహరించి పిమ్మట దీనిం గూర్చి ప్రస్తావించెదను. 


విశాఖపట్టణం డి॥ భీమునిపట్నమునుండి, బ్ర థ్రీ! గడ్డం ఆదినారాయణశర్మ 
ఉపాధ్యాయుండుగారు 31-03-35 తేదీని నాపేర నిట్లు వ్రాసినారు- 


“తమరు శతావధానము చేయునపుడు, ఏవిషయమైన స్ఫురణకు రానిసమయమున 
'అంబా యని అనుకొనుటయు ఆయమ్మ అనుగ్రహము వెంటనే కలుగుచుండుటయు, 
కలదని తెలిసిన పెద్దలవలన వింటిని. ఇది నిజమా?” 


జలాబు 


అయ్యా! ఇది నిజముకాదు, కేవలమసత్యము, స్ఫురణకురాకపోవుట కల్లినప్పుడు 
ఊర్ధదృష్టిమీందంగొండొక సేపు యోజించుట మాకేకాదు ప్రతిమనుష్యునకును స్వభావమే. 
అట్టి సమయములో, ఆస్తికుడగు ప్రతిమనుజునకును, ఇష్టదేవతను స్మరించుటకూడ 
సహజగుణమే కనుక మేముగూడ నెప్పుడేని మనస్సులో నట్లు ఇష్టదేవతయగు కాళికను 
స్మరించియుందుమేమో, దానింబిట్టి ప్రపంచమునందలి పెద్దలలో మాయందు 
విశేషాభిమానముగల వారట్లనికొనియుందురు. అదియుంగాక మేము అవధాన 
మారంభించుటకుముందు- 


శ్లో నాళీకజాద్యదితిజాళీశిరఃకలిత।। 


లోనగు నస్మత్మతశ్లోకములు పఠించుటగూడ వారియూహను బలపరచి యుండును. 
ఈళ్లోకపఠనమేకాక, ఆయాయవధానములయందు తత్తత్మాలోచితముగా మేము- 


“టి! ధారణనిల్బునా? నిలువదా?” 


ఇత్యాది పద్యములు దేవియనుగ్రహము నభ్యర్థించుటను దెల్పునవి రచించుట కలదు. 
దీనివలననేమి, ఆత్మకూరు రాజుగారిచ్చిన గ్రంథమును తెలుంగుజేయు సందర్భములో - 


418 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


“మాకునెట్టి దుష్మరమగు కార్యమేని కొనసాంగంజేసెడి తల్లి 
కాళియున్‌। బరమకృపారసంబు పయిపై వెదంజల్లి యనుగ్రహింపదే” 


అని నొడువుటంబట్టియేమి మథికొన్ని పద్యములవలననేమి మీంకు జెప్పిన పెద్దలకు- 
“తిరుపతి వేంకటకవులకు శ్రీకాళీమహాదేవి తోడంబల్బును” 


అను నపోహ జనించియుండును. అహంకార నిరాసార్థము మనలో ననేకులు 
పెద్దలట్లు స్వకీయప్రజ్ఞా విశేషములను భగవంతునియం దాపాదించుట కలదు. 
శ్రీపోతరాజుగారు- 

“క. పలికెడిది భాగవతమంట! పలికించెదువాండు రామభద్రుండట!” అన్నారు. 
ఇట్లే పలువురు పలికిరి. మేమును అట్లే అనునది ముఖ్యాంశము. ఇంతమాత్రముచే మేము 
భగవదక్తిలేనివారమని కానీ, నాస్తికులమనికాని మీరుగానీ, లోకులుగాని భావింపకుందురు 
గాక. మనుష్యుడు నిమిత్తమాత్రుండనియు సర్వమునకు భగవంతుండే కర్తయనియుం 
జెప్పెడి సిద్ధాంతమును మేము శిరసావహించువారిలో6 జేరినవారమే. కాని మాకు 
శ్రీకాళీమహాదేవి ప్రత్యక్షమను నపవాదమును మాత్రము మేము మోయంజాలము. 
అసత్యమైనను మంచిదేకదాయని సంతసించి మిన్నకుందుమేని పిమ్మటం గొన్నిచిక్కులు 
కలుగవచ్చును. మొదటినుండి మముమంత్రోపదేశమునకుంగా నాశ్రయించి పీడించువారితో 
ఒట్లు, సత్యములు పెట్టుకొని, మేము మంత్రశాస్త్రవేత్తలము కామని యెంత మొట్దవెట్టి 
చెప్పినను వారువిశ్వసింపక యీప్రవాదమును వ్యాపింపంజేయుచు నుండెడివారు. ఒకపరి 
శ్రీఆత్మకూరు సంస్థానపు వివాదాల సందర్భములో, ఆగ్రామమున చలిజ్వరబాధ విశేషించి 
యున్నది. దానిబారిని రాజుగారుమొద లెల్లరును బడియేయుండిరి. మాకు, ప్రతికక్తియగు 
శ్రీ శ్రీనివాసాచార్యులుగారును దానిబారింబడి యంతంబోక రక్షగహణిచేం బీడితులగు 
సమయమున ఆయనకే తోంచినదో? లేక యెవరేని బోధించిరో? నిజము భగవంతున 
కెటుక ఈరక్తస్రావమునకు కారకులు శతావధానులని యొకపుకారుపుట్టించి దాని 
నివారణకుంగా నెక్కడనుండియో శాబరతంత్రజ్ఞులంబిలిపించి యేమేమో చేయించుసందర్భ 
మెట్లో శ్రీరాజావారికిం దెలిసి వారిట్లు మందలించిరి. “మీరు వ్యాధినివారణ కౌషధసేవ 
చేయుటకు బదులు నిరుపయోగమగుపని చేయుచున్నారు. శతావధానులకు మీరనుకొన్న 
ప్రజ్ఞ లేకపోలేదు, ఏప్రజ్ఞయు లేకున్నచో, ఇంతదూరమువచ్చి ఇక్కడవారికన్న నెక్కుడుగా 
సంస్థానపండితులతో ఢీకొని పోట్లాడగలరా? అగుచో “మా మీంద వారి శక్తి నెందుకు 
ప్రయోగించలే” దందురేని, ఇక్కడ మాకు గ్రంథము కృతి యిచ్చి మా వల్ల వృత్తి 
(అగ్రహారము) కూడ స్వీకరించి మాకు ముఖ్యులైన మీ పట్ల దాని నుపయోగించునెడల 
మా మీంద గూడ నుపయోగింపవలసినదే.” 


అపవాదలు 419 


ఇట్లు శ్రీరాజావారు మందలించినమీంద వారాయుద్యమమునుండి విరమించిరి, 
కాని మాకు మాత్రము కలిగిన అపవాదను రాజుగారుకూడ విశ్వసించినట్లేకదా, ఒకపరి 
గద్వాలలోంగూడ నిట్టిదే జరిగినది. దానింగూడ నుదాహరించుట అ్రస్తుతము కాదు. 
మా శతావధానము జరిగిన మబుచటి వత్సర మొకకవివర్యుందవధానమునకుం 
బూనుకొనెను. ఈయన శాస్త్రవేత్త, కవి. అవధానమెన్నండును బేసినవాండుగాండు సరికదా 
చూచిన వాండుగూడంగాండని నేను అప్పటికి గతమైన వత్సరమే (గ్రహించితిని, ఎట్లనగా 
ఈయన శతావధానము, గంటలేక రెండుగంటల కాలములో6 జేయవచ్చునని నాతో 
నిష్కర్షగా నుడివెను. ఈమాట విన్నది మొదలు ఈయన వట్టి యమాయకుం డనియు, 
కవిత్వముచెప్పిన జెప్పవచ్చునేమో కాని అవధానము మాత్రము చేయనేరందనియు 
గ్రహించితిని. తుదకట్లే జరిగినది. ఎంతో మందికింగాదు. 25గురు మాత్రమే పృచ్చకులు. 
శ్రీ గద్వాలరాజావారికి మా అవధానము చూడని పూర్వము అవధానమనినచో నిష్టమేలేదు. 
చూచినపిమ్మట వేటొకరిది చేయంగలరని నమ్మకము లేదు. అందుచేత 25 గురినిమాత్రమే 
యేర్చజచినారు. శ్రీ రాజావారి హృదయమునంగూడ మాకు దేవి ప్రత్యక్షమనియే 
దృఢనిశ్చయము, ఈకవి 25 గురకే పూర్తిచేయలేక తప్పినతోడనే మేము ప్రస్తావవశమున- 


“శతావధానకవితా సామ్రాజ్యపట్టాభి షేకముం బొందంగను మాకు, దక్కంగలదే 
గద్వాలభూపాలకా!” (నానారాజసందర్శనము చూ.) 


అను పద్యమును జదివితిమి. ఈ మాట శ్రీ రాజావారి వుద్దేశమును మజింత 
బలపజిచి యుండనోపు. అది యటులుండె, గంటకో లేక రెండు గంటలకో, శతావధానము 
చేయంగలమన్న వారింగూర్చి వ్రాసినమాలిక- 


“బలీ బళి యెంత వింతయొ 


అన్నది నానారాజసందర్శనములో నచ్చయి యున్నది. అది యీ కవిని గూర్చినదియే, 
సందర్భనములోని పద్యములలో ననేకముల కిట్టి యుపోద్దాతము (పాయవలసినది ps 
అది తద్‌జ్ఞలవలన నెణుంగుదురని నన మైతిమి. ఉదాహరించినచ్‌ 
నెంత పెరుంగునో చెప్పంజాలము. ఇది యిటులుండ. మణి యెనిమిదేండ్లకు కర్నూలు 
ప్రాంతమున నుండి యేలూరికి నేత్రావధానమున కనివచ్చిన వేదవేత్తలవలన, ఆగద్వాలలో 
నాంటియవధానమున, ఆకవి తప్పినది మాప్రయోగతంత్రమువలననే, అని తేలినది. 
ఆయేలూరిలో వారి నేత్రావధానముకూడ నట్లగునేమోయని వారు నాబసకు వచ్చి నన్ను 
మిక్కిలిగా బ్రార్ధింపందొడంగిరి. నాకు మిక్కిలి సిగ్గెనది. ఏమైన నమః యథార్ధముచెప్పిన 
వారువిందురా? + వినరు, ఇట్టివనేకములు. ఒకటి శతావధానసార పీఠికలో నుదాహరించియే 


420 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యున్నాము. అది గోదావరీమండలము. మండపేటకు సంబంధించినది. ఈ(భ్రాంతి 
వడినవారు ఆపాదుకాంతదీక్షాపరులు (బ్ర శ్రీ! ఆదిభట్ల రామమూర్తిశా(స్తులవారు, 
“ఆపాదుకాంత” పదమువల్ల జ్ఞప్తికివచ్చినది. నన్నేమో, ఇట్టి మహానుభావులందజును 
మంత్రశాస్త్రవేత్తనుగా.- అంతమాత్రమేకాదు, మంత్రసిద్ధిని పొందినవానినిగాం 
దలంచుచున్నారు కదా? నా ప్రజ్ఞ యెంతయో? ఈ విషయమున నీక్రిందిసంగతివలన 
విజ్ఞలరయుదురు గాక! నేను ఇప్పటికి 5, 6 సంవత్సరములకు పూర్వము వజకును 
“ఆపాదుకాంతదీక్షూ అనంగా పావుకోళ్లు తొడిగికొని సర్వదా నడచునంత గొప్పదనముగల 
మంత్రశాస్త్రజ్ఞులకు సంబంధించినదని యనుకొనుచుండు వాందను. సం(ప్రదాయార్థ 
మెటులున్నను, సామాన్యముగా, ఆపదమునకు తోంచు నర్ధముకూడ నిదియే. ఇటీవల 
నా కాపదమునకుంగల యథార్థ మొక విజ్ఞుండు చెప్పంగాం దెలిసినది. ఆ విజ్ఞని పేరిపుడు 
జ్ఞాపకము లేదు. ఆయన మా తిరుపతిశాగస్తి గారికి మంత్రశాస్త్రగురువు. మీరు 
మంత్రశాస్త్రవాసనయేలేదని చెప్పుచున్నారే? స్వవచో వ్యాఘాతముగా మరల తి. శా. 
గారికి మంత్రశాస్త్ర గురువున్నట్లు వ్రాయుచుంట కర్థ మేమందురా తి॥ శా॥ గారు 
అవసానకాలమునకు నాలుగేండ్లకు ముందు మంత్రశాస్త్రమున మిక్కిలిగా బరిశమ చేసిరి. 
అందువలన నతనికి గురువేర్చడియెను. ఆయన అన్నవరములో నొకపరి కన్పట్టి నన్నుంగూడ 
నుపదేశము పొందవలసినదని ప్రస్తావించెను. నేను తపశ్శక్తిలోపమువలన నిరాకరించితిని. 
దీనితత్త్వమిది. ప్రస్తావనలో ఈ తిరుపతిశాస్త్రిగారి గురువువలన- “ఆపాదుకాంతరదీక్ష' 
అనంగా నేమొ తెలిసికొంటిని. తేలినసారము : మా యిరువురకుంగూడ గద్వాలాదులు 
వెళ్లునప్పటికి మంత్రశాస్త్ర ప్రవేశము సుంతయులేదనియు తి॥ శా॥ గారికి మాత్రము 
అవసానకాలమున కించుకపూర్వము తచ్చాస్త్ర ప్రవిష్టతకల్లినది కాని నాకిప్పటికిని 
లేనేలేదనియు తేలినది. కాళీసహస్రములో “అమంత్రోపాసకౌసంతౌ” అని వ్రాసితిని. ఇట్లు 
కంఠోక్తిగా నచ్చటచ్చట నేను వ్రాసినను లోకము దీనియెడల నిశ్చయము లేకయేయున్నది. 
ఉపదేశమునకై వచ్చి యాశ్రయించు పలువురతోనే నీవిషయమును చెప్పుచునేయున్నాను, 
వారుమాత్రము విశ్వసించినట్లులేదు. ఇట్లు చెప్పుట మానలేదు. నాకుం దెలిసినదెంతో 
అంతే యొప్పుకొనుట సమ్మతము. కాని చాలమంది తెలియని విషయము తెలిసినట్లితరులకు 
నెక్కింపవలయునని మిక్కిలిగాం బ్రయత్నింతురు. కొందలు కావ్యసాహిత్యముమాత్రమే 
సంపాదించుకొని కవిత్వరచన చేయుచుం బేరు ప్రతిష్టలు సంపాదించికూడ, అన్నా! మనకు 
శాస్త్రప్రవేశము లేదను నపవాదము తొలంగు టెట్లని దానికై బ్రహ్మాండమైన ప్రయత్నము 
చేయుచుందురు. అంత మాత్రమున ప్రాజ్ఞలోకము వారిని శాస్త్రజ్ఞులనుగాం గైకొనదు. 
కైకొనకున్నను వారు ప్రయత్నము మానరు. లేనిప్రజ్ఞను, ఉన్నట్లు మేమును నొప్పికొంటీమే 
యనుకొందము. పనివడినప్పుడు ఆ ప్రజ్ఞను చూపంగలమా? లేము. మేము గురుసన్నిరి 


అపవాదలు 421 


నభ్యసించినది వ్యాకరణము మాత్రమే. లోకులుకొందటు మమ్మును, తదితరశాస్త్రములను 
గూడ వచ్చినవారినిగా వ్రాయుచుందురు. ఈ ప్రాంతకూడ దేవీప్రత్యక్షపు కథవలెనే 
అపవాదమని లోకు లరయుదురుగాక. మేము మాత్రము “శబ్దశాన్రప్రశస్తప్రభావం 
బాతపత్రమ్ము దివ్యచారిత్ర మాకు” అనియు 'గురుపాదసేవనాదరలబ్ధ మగువిద్య నాగరాజ 
ముభోదితాగమంబు అనియు “అ ఇ ఉ ణ్‌ మొదలుగాంగ” అనియు, అక్కడక్కడ 
శబ్దశాస్తమును మాత్రమే నేర్చితి మనునంశమునే ప్రకటించుచు వచ్చితిమి. ఇంక నొకటి. 
మేము చదివిన దింతమాత్రమే యైనను మా ముఖ్య గురువరులు బ్రహ్మశ్రీ చర్ల బ్రహ్మయ్య 
శాస్తులవారి పాండిత్యముమాత్రము సర్వతోముఖమైనది. వారు వ్యాకరణపాఠము 
చెప్పుచున్నప్పుడు పూర్వమీమాంసాది శాస్త్రములయందలి విశేషాంశములు తబచు 
దొజిలుచుండెడివి. మాకు గ్రహణధారణములు భగవద్దత్తములయి చిన్నప్పటినుండి 
యుండుటచే వారు నొడివిన విశేషములన్నియుం గాకున్నను గొన్నియేని జ్ఞప్తియందుండెడివి. 
అందుచేతనేమి, ఇటీవల దేవీభాగవతాంధ్రీకరణము వల్లనేమి. యేస్వల్పమో 
మణియితరశాస్త్రప్రసక్తి యాత్మకుపకరించునంత కలిగినను అది ఇతరులకు గురుత్వ 
మొనర్చుపాటిదిగాదు. మా ప్రధానగురువు సర్వశాస్త్రవేత్త, వారివద్ద మే మభ్యసించినది 
మాత్రము వ్యాకరణ శాస్త్రము. స్వబుద్ధిచే నార్జించుకొన్నవి చాల విషయములు గలవు. 
అవి సాహిత్యమును బలపజచునేకాని శాస్త్రమును బలపటబుపనేరవు. పనిచేసినచో నంతో 
యింతో మాకు, “శబ్ద శాస్త్రమువచ్చునుగాని తక్కు శాస్త్రములురావు” అనుట స్వభావోక్తి, 
పెద్దలెన్నినేర్చినను - “నహి సర్వ స్సర్వం విజానాతి” అని యూరక యనలేదు. సర్వజ్ఞత్వ 
మనంగా? సర్వశాస్త్రవేత్తృత్వము సంభవింపదు. కావుననే, “సర్వజ్ఞనామధేయము శర్వునకే”. 
“అనభ్యాసే విషంశాస్త్రమ్‌” అని పరంపరగావచ్చుచున్నది. శాస్తములనంగా నన్నియు 
శాస్త్రములుగావు. తర్క వ్యాకరణ, పూర్వోత్తరమీమాంసలే శాస్త్రములు. ఇందు మొదటి 
రెండును గురుశుశ్రూషచేసి సంపాదించినచోందక్కు రెండును గొంత సులభసాధ్యము 
లనుటకు సందియములేదు. ప్రసక్తాను ప్రసక్తముగా శాస్త్ర ప్రస్తావనలోనికి విషయము 
కాలిడుచున్నది. మాకు అమ్మవారు తోడంబిల్ముననునది ప్రవాదమాత్రముగాని నిక్కము 
గాదను నదిప్రధానాంశము. మాకాపెయందు భక్తి మాత్రము విశేషించి కలదు. దైవవశమున 
మా యిరువుర కుటుంబములును శ్రీకామేశ్వరి యిలువేల్పుగా గలవియేయైనవి, అయినను 
మా తిరుపతిశాస్తిగా రవధానములలో6 దక్క దేవీవిషయమున నంతగా భక్తిందెలుపు 
కవనము రచింపలేదు. నాకు అవసరము కలుగుటచే 1. కామేశ్వరీ శతకము. 
2. ఆరోగ్యకామేశ్వరి, లోనైనవి వ్రాయవలసి వచ్చినది. అందలి సంగతులన్నియు 
ఫలించినవనిగూడ (వ్రాయుచున్నాను. ఇంతమాత్రమేకాదు. నాకు ఈ 65 వత్సరముల 
కాలమునందును జాలసార్లు స్వప్నప్రత్యక్షముకూడ జరిగినది. ఈస్వాష్నిక (ప్రత్యక్షము 


422 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్ర 


లనేకులకుం గలుగవచ్చును. అవి వారి వారి భావనల ననుసరించియుండును. 
అంతమాత్రమున వారికాదేవత (ప్రత్యక్షమని వారుగాని, లోకులుగాని తలంచుట 
యుక్తిసహముకాదని నేననుకొందును. ఆయీ భావనలుగూడ భిన్నభిన్నములు. 
శైవులకొకమాదిరి, వైష్ణవుల కొకరీతి, శాక్తేయుల కొకతీరు, మహమ్మదీయులకొకఫక్కీ 
క్రైస్తవుల కొకరేవ. అంతమాత్రమున దేవతలు ప్రత్యక్షమైనట్లు వారు కాని ఇతరులుగాని 
నిశ్చయించుకోరాదనియే నేననుకొందును. స్వప్నమనంగా సామాన్యముగాదు. మనుజుడు 
నిజముగా సుఖమునుగాని, దుఃఖమును గాని యనుభవింపవలసినచో స్వప్నమందే 
యనుభవింపవలయునుగాని జాగ్రదవస్థలో నేమున్నది. పుట్టమట్టి. వేదాంతశాస్తమంతయ 
స్వప్నమునే యాలంబించియున్నది. అదియటులుండె. నాకొకప్పుడు నూజివీటిలో నుండంగా 
స్వప్నమున శ్రీకాళికావిగ్రహము పొడకట్టినది. ఆపెమోకాళ్లు పెద్దతాటియంత ప్రమాణముగ 
నున్నవన్నచో శిరస్సెంతవజకుండునో వ్రాయనక్కజలేదుగదా! ప్రత్యక్షమైనచోటొక 
మహారణ్యము. సమయము తెల్లతెల్లవారుతటి. నేను భయసంభ్రమములతో గద్దదస్వరమునం 
గొన్ని పద్యములుకూడ నప్పుడు చెప్పుచు నామహాదేవి పాదములపైంబడి నుతించితిని. 
కాని యీ పద్యములు మెల్మొన్నపిమ్మట జ్ఞప్తికిందగులవయ్యె, మోకాళ్లు మునుంగువజికును 
పూజకుసంబంధించిన పుష్పములును, కుంకుమయును రాశిపడియున్నది. అట్లు 
పద్యములతో నుతించునావీంపుమీంద నాదేవి తన చేతితో నిమిరి “వాండేండిరా” అని, 
తిరుపతిశాస్త్రిని గూర్చి యడిగినది. ఈమాటకేమి బదులు చెప్పితినో యిపుడుజ్ఞాపకములేదు. 
ఇంతవిలక్షణముగాంగాకున్నను, చాలసారులిట్లే జరిగినది. ఇంతమాత్రమున దీనింబల్లీ 
ప్రత్యక్షమైనదని యెవరను కొందురు? కాని యొకటి మాత్రమున్నది. ఇట్టి సంగతి జరిగిన 
కొలంది కాలమున కేదో మంచి కలుగుట మాత్రము కలదు. ఇందులకు స్వప్ప్నశాస్రజ్ఞు 
లంగీకరింతురు. ఈ నూజివీటి (ప్రత్యక్షగాథ జరిగిన మబునాండే నేను బందరు హైస్కూలు 
పండితుండనుగా నాహూతుండనై వెళ్లవలసి వచ్చినది. అక్కడనే గ్రంథ రచనాదులవలన 
నాకు విశేషించి మంచి కల్గినది. ఇంతమాత్రమున నాకు శ్రీకాళికాదేవి ప్రత్యక్షమని లోకుల 
ప్రవాదముతో బాటు నేనుగూడం జెప్పికొన మొదలిడినచో నెందబికో యెన్నో చిక్కులు 
దీర్చవలసివచ్చును. అది చేతంగాదుగదా? చదువని శాస్త్రము చదివినట్లు ప్రచురించు 
కొన్నవారు పాఠముచెప్పలేక పరాభూతులైనట్లే నేనును గావలసివచ్చును. కాన 
లోకులభిమానతిశయముచే నాయం దాపాదించు మహత్త్వమును నేనపవాదమునుగాం 
బరిగణించి యిందుమూలమునం దొలంగించుకొను చున్నాందను. నేంటికి సుమారు 16 
యేండ్లనాండొక బ్రాహ్మణుండు నాయొద్దకువచ్చి, తాను కొన్ని వత్సరములనుండి 
దేవినుపాసించుచున్నట్లును, ఆయుపాసనకు సంబంధించిన సంతర్పణలక్రిందందనకుంగల 
భూవసతి యావత్తును గడతేటినట్లు, చెప్పి ప్రస్తుతము మిగిలినది కడుస్వల్పమనియు, 


అపవాదలు 423 


ఇంతవజకు నేమాత్రమును లాభము కలుగలేదనియు ఈమధ్యమాత్రము స్వప్నములో 
దర్శనమిచ్చి మీవిగ్రహమును జూపి: “నీకు వీరివలనం గృతార్థత కల్లును” అని 
చెప్పినదనియుం జెప్పి నన్నుంబీడింపం జొచ్చెను. నాకేమియుం దెలియదని యాయనకెంత 
చెప్పినను నామాటలు చెవికెక్కలేదు. తుదకాయనకు దేవీభాగవతములోని కుమార్యర్చనా 
విధానమునుజెప్పి దీనివలన నీవు కృతార్థుండవగుదువని గంభీరముగ దీవించి పంపితిని. 
పిదప నేమిజరిగినదో కాని ఆయన మరల నాయొద్దకింతవటికు రాలేదు. ఆయన గ్రామము 
మా గ్రామమునకు నాతి దూరమున నున్న రామచంద్రపురమునకు సమీపము నందలిదని 
జ్ఞాపకము. నా జీవితములో నన్నిట్లు పీడించి మోమోటపెట్టిన వారు పలువురుగలరు. 
వారిలో నేను పలువుర పేళ్లుగూడ నెజుంగుదును. వారిప్పుడు కవులై అక్కడక్కడ నెట్టెట్లో 
అవధానములుకూడం జేసి కొంత గౌరవమును సంపాదించుకొని యున్నవారగుటచే 
వారిపేళ్లిందుదాహరించుట యుక్తముకాదని మిన్నకుంటిని. ఏదోపూర్వజన్మమున నంతో 
యింతో దేవీపూజ చేసితిమేమో? లేనిచో ఈ నాలుగక్షరములును చిన్నమాట నప్రయత్నముగ 
రావేమో? మీవంటి వారిలోం బలువురాదరింపరేమో? అని మేమును అప్పుడప్పుడు మాలో 
ననుకొనుచుండువారము. ఇట్లనుమాన ప్రమాణము తప్పమాకుం (బ్రత్యక్షప్రమాణము 
లేశమునులేదని లోకులకు మనవిచేయుచున్నాను. ఈయంశము మాపొత్తములలోం 
జాలచోట్ల నుపలబ్ధమగును. అయినను దిజ్మాత్ర ముదాహరింతును- 


శా. ఈజన్న్మమ్మునం గొంచెమేయనుము మున్నేజన్మమందేని నీ 
పూజన్‌ బూర్తిగంజేసె వీండదికతమ్ముంజేసియే లోకముల్‌ పూజించెన్‌! 
(ఆరోగ్యకామేశ్వరి) 


ఇంతయెందులకు - మన పెద్దలిట్లువ్రాసిరి. 
శ్లో యద్వారేమత్త మాతంగా ! వాయువేగాస్తురంగమాః 
పూర్ణేందువదనా నార్య । శృివపూజావిధేఃఫలమ్‌” 
దీని ననుసరించియే యీమధ్య మొన్న మొన్న వ్రాసినమృత్యుంజయస్తవములో 
నేనీపద్యమును వ్రాసితిని... 
శా. ద్వారంబేరిది మత్తదంతి తురగస్థానంబొ? యెవ్వారి సం 
సారం బాత్మజ సత్కళత్ర సకలైశ్వర్యాన్వితంబో? భవ 
(్రీరమ్యాంఘిసరోజ భక్తులని వారిన్నిర్ణయింపంజనున్‌ 
వేజెచ్చో ఘటియించు నిట్టి మహిమల్‌ విశ్వేశ! మృత్యుంజయా! 


424 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్ర 


విష్ణుభక్తులలో విశేషించి యెశ్వర్యవంతులు లేకపోలేదుగాని శివభక్తులలో మిక్కిలి 
మనకు గన్పట్టుదురు. ఇందుల కుదాహరణము నెజాములోని సలువురు శెవులగు కోమట్లు 
దక్షిణదేశమునందలి నాంటకోట్లును అని యెజుంగందగును. దీనిమీందం బూర్వపక్షము 
లేకపోలేదు. కాని మన శాస్త్రములను నమ్మువారినిగూర్చియే యీ నాలిఖించుట. తక్కినవారు 
నాకు దేవీప్రత్యక్షవిషయమయి యడుగువారిలోం జేరరుగదా? మనవారు యజ్ఞములవలన 
వర్షములు గుతియునని వేదమున నుండుటను విశ్వసింతురు. అగుచో యూరపుఖండమున, 
అమంత్రగోమేధములు తప్ప సమంత్రకములు లేశమును. లేవుగదా, అచ్చట వర్షము 
లేల గుతీయుచున్నవి యనుటకు సమాధానము దుర్లభము. ఇతరులు విశ్వసింపకున్నను, 
పైశంకకుంగూడ మనవారు మనకు సమాధానము చెప్పంగలరు. మే మొకఖండము 
నుద్దేశించి యజ్ఞము చేయలేదు. కనుక మాయజ్ఞములే అయాఖండములకుం గూడ 
వర్షమును కల్గించుచున్నవని రహస్యములో సంతసించుచుందురు. ఏకదేశమాత్రమున 
నెగ్గందగు జవాబుగల విషయములందుం జిన్ననాంట నుండి నాకు విశ్వాసము లేదు. 
ఏ విషయము మనకుం దెలియునని యొప్పుకొందుమో, అందొకనికి జంకనియంత 
శక్తియేని యుండవలెను, ఏమిడిమిడి జ్ఞానమో పనికిరాదుఅని నేను దలంతును. 
ఈయంశముకూడ నేనిప్పటికి నలువది యేండ్లనాండు వ్రాసిన కామేశ్వరీశతకములో 
వాక్రుచ్చియున్నాండను. 


మ. పరగేహమ్మున భుక్తి, యన్యసతితో భాషించు బల్‌రక్తి య 
కృజికున్‌ గానిప్రసక్తి, వేటాకనికిన్‌ గంపించుధీశక్తి, నీ 
చరణమ్ముల్‌ గనలేనిభక్తియును నిస్సారమ్ము లీయైదిటిన్‌ 
మలుంగన్నీకుము మన్న్మనం బిదియె నిన్‌ బ్రార్ధింతుం గామేశ్వరీ. 


ఈ పద్యరచనకు ముఖ్యకారణము మొదటియంశమే కాని తక్కినవి కావు. తక్కినవి 
(ప్రసక్తానుప్రసక్తములు. అంత్యప్రాసమును బురస్కరించుకొని చేరినవి. అయినను - 
“ప్రాసకోసమన్నానే కూసుముండా” వంటివి మాత్రముకావు. సార్ధకమైనవియే 
మొదటీదానికింగల ప్రసక్తియెట్టిదో తెల్పుట అంతయప్రస్తుతము కాదనుకొందును. నేను 
మందసా సంస్థానమునకు వెళ్లినప్పుడు వెళ్లిననాండు మొదలుకొనియే నాకు గ్రహణీరోగ 
మారంభమై మిగులబాధించినది. సంస్థానపు దివాన్‌గారు నన్ను మిక్కిలిగా నాదరించి 
భోజనాది సదుపాయములు వారియింటనే జరిగించినారు. ఆయన శ్రీ విజయనగర 
సంస్థానమునుండి అయ్యెడ కుద్యోగమునకు వెళ్లినవారు. శ్రీమదానందగజపతి 
మహారాజులుంగారి తండ్రిగారిరోజులలో శ్రీవారిప్రయత్నము మీంద విజయనగరము 
కేవలము ననేకసందర్భములలోం గాశీక్షేత్రముగా మార్చంబడినది. ఆమార్పువలనః 


అపవాదలు 425 


గాశీక్షేత్రములోని భంగుపానము విజయనగరమునకు సంపూర్తిగా గాకున్నను జాలవటి 
కలవడినది. అది మన ప్రస్తుతపుదివాన్‌జీవారికిని ముఖ్యమగుటచే, ఆయనసాయంకాలము 
సుమారు 5 1/2 గంటలవేళ దానిని పుచ్చుకొని షికారుకు బయలువెడలి రాత్రి సుమారు 
11 గంటలప్రాంతమునంగాని భోజనమునకు వచ్చువారు కారు. నేను గ్రహజణీరోగ 
పీడితుండనై యంతవజకు భోజనమున కాగుట యెంతచిక్కో ఆలోచింపుండు. అట్టి 
సంకటస్థితిలో వ్రాసిన యీ. పద్యము మొట్టమొదటి యంశమునే పురస్మ్కరించికొని 
పుట్టినదనుట యుక్తమగుటచే నట్లుయథార్థమును తెలిపితినెకాని, యిందలి యంశము 
లన్నియు నుపాదేయములే. ఆ యీ చిక్కులన్నియును గాకున్నంగొన్నియనియు నప్పుడప్పుడు 
పడియున్నకతముననే “పడవలెంబడరానిపాటులెల్ల” అని నేను వ్రాయవలసి వచ్చినది. 
ఆ యీ చిక్కులన్నియు కవిత్వమున కుపకరించునవియే యని లాక్షణికులు వక్కాణించియే 
యున్నారు. “అహోభారో గురుఃకవేః”, 


దీనిని విస్తరించుట కిది చోటుగాదు. చిక్కులుపడి కవియైనవాండు పిదపం 
గొంతకాలము మిగులవలెను. అది యెక్కడనోగాని ఘటింపదు. ఘటించినచో నతని 
రచనకుంబైచిక్కులు చక్కని పనిచేయును. అది యటులుండె. మాకు గాళిక 
ప్రత్యక్షమగుటగాని, తోడంబల్కుటగాని లేదనునది వక్తవ్యాంశము. హృదయమందుండి 
ఆ యీ పద్యములనో, శ్లోకములనో అవధానాదులలో పలికించు నందురా? అగుచో 
నెల్లర హృదయమునందును భగవంతుండుండి పల్కించుచునే యున్నాండు. ఇచ్చటనే 
యననేల? అందులో విశేషము లేదుగదా? 


శ్లో, ఈశ్వరస్సర్వభూతానాం హృద్దే శే౭_ర్జునతిష్టతి! (భగవద్గీత) 


ఉపాధ్యాయుండుగారి మొదటిప్రశ్నమునకు నా యెటింగినంతలో ఆత్మవంచన లేకుండ 
నుత్తరమిచ్చితిని. వారే ఇంకొక ప్రశ్నమునుగూడ నడిగిరి. అది భగవద్గీతలోని యంశము. 
అర్జునుండు మొళ్లో నేను యుద్ధముచేయనని వెనుదీయుచుండంగా శ్రీకృష్ణభగవానుండు 
చేయకతప్పదని పురికొల్పవచ్చునా? అది దేవుండు చేయందగిన పనియేనా అనునది. 
ఇదివారికి స్వయముగాం దోంచిన శంకకాదనియు మతాంతరులు చెసిన ప్రశ్నమనియు 
వారేవ్రాసిరి. ఆమతాంతరులు భీమునిపట్నంలో నెవరైయుందురో? చెప్పకయే తెలిసెడిని. 
వారిలో నీప్రాంతములలో విశేషించి ప్రాజ్ఞులుండరు. “హావూపేడా మీరుహల్మికొంటారు” 
తెగలోవారుందురు. వారిప్రశ్నలకు జవాబక్కజలేదని యుపాధ్యాయులవారికి 
విన్నవించుకొనుచు నింతటితో ముగించుచున్నాండను. 


శ xX 


426 


మటొక అపవాద 


అంటే ఇదివటిలో, తి. వెం. కవులకు సాక్షాత్తుగా దేవీప్రత్యక్షంవుంది అనే 
అపవాదనుగూర్చి “ప్రొఢభారతి”లో కొంత వ్రాసివున్నాను. యిప్పుడు వ్రాసేది మటో 
అపవాదనుగూర్చి కనుక, శీర్షిక అలా పెట్టవలసి వచ్చింది. 


మొల్ల అనే కవయిత్రి పే రెణుంగనివారంటూ తెలుంగు దేశంలో లేరుకదా. 
ఎమూర్భుండుగాని, యేపండితుందుగాని ఆపె కవయిత్రి కాదనిన్నీ, ఆపె తండ్రో, సోదరులో 
లేక భర్తో కవిత్వం చెప్పి ఆపె పేరు పెట్టి ప్రకటించి వుందురనిన్నీ చెప్పినట్లెక్కడనూ 
విన్నవారున్నట్లున్నూ లేదు. యీ అపవాద దైవవశాత్తు నాకేవచ్చింది. యేలా వచ్చిందంటే, 
యిప్పుడు నాకు శనిమహాదశ జరుగుతూ వుంది. వాండు చేసేకార్యాలు చాలావున్నాయి. 
అందులో మొదటిది. “మిధ్యాపవాద” అన్నది. ప్రస్తుతం నాకు సంభవించినదిన్నీ అదేకనక, 
గ్రహచారంవల్లనే యీ అపవాద వచ్చిందంటే యుక్తి సహంగా వుంటుంది. మొల్ల తండ్రిగాని 
సోదరులుగాని, భర్తగాని కవులుగా వుంటే, వెం. శా. అట్టి వుద్దేశం పడ్డాండనడానికేనా 
వీలుగావుండేది. అట్టి ప్రతీతి యెక్కడనూ లేదుగదా! అట్టి స్థితిలో వెం. శా. అలా 
వుపన్యసించాందెక్కడో అనే లోకులవుద్దేశం యెట్టిదైవుండునో! యీ మొల్లసంగతే 
నిలిచేటట్టులేదుకదా? యింక దీన్ని వుపజీవకంగా చేసికొని ధ్వనింపచేశాండన్న అంశాన్ని 
గుణించి విచారించడమెందుకు? “నిమిత్తాపాయేనైమిత్తిక ప్యాప్యపాయః” కదా! కాంబల్టీ 
దాన్ని గుటించి వ్రాసి కథ పెంచేదిలేదు. 


మొల్లనుగూర్చి నాకుంగల వుద్దేశాన్ని బందరు హిందూహైస్కూలులో నేను 
తెలుంగుపండితుండుగా వుండేరోజుల్లో చదువుకున్న విద్యార్థులు పలువురెజుంగుదురు. 
నేను పండితుండుగావున్న పదమూడేండ్లలో రెండు సార్లుంకాబోలును మొల్లరామాయణం 
స్కూలు ఫైనల్కు టెక్టుగా పడ్డది. అప్పుడు సీత రావణాసురునితో గడ్డిపరక మధ్యగా పెట్టుకుని 
మాట్లాడే పద్యాలు పాఠం చెప్పేటప్పుడు నాకు వాళ్లు తెలిసే సీదేకాదు. మొల్ల సాక్షాత్తుగా 
తానే సీతాదేవి ననుకోవడంచేత ఆలాటి కవిత్వం చెప్పంగలిగిందని విద్యార్థులతో అనేవాడ్డి. 
సాటిఆండుదానికిం గల్గిన పరాభవాన్ని గుణించి ఆండుది చెప్పిన కవిత్వంకనుకనే కవిత్వం 
అంతపాకంగా వుంది అనేవాణ్డి. వాల్మీకంలోగాని, భాస్మరాదుల కవిత్వంలోగాని యౌ 


మటొక అపవాద 427 


పాకం లేనేలేదు అనేవాణ్ణి. నేను స్కూలులో వున్నాననే సంగతి మజచిపోయి స్వేచ్చగా 
కంరంవిప్పి చదివేవాణ్ణికూడాను. యిట్టిస్టితిలో మొల్లవిషయంలో వెం. శా. దురభిప్రాయం 
కలవాండనే అపవాదు గ్రహచారవశంకాక యెట్టిదనుకోవాలి? 


ఈ (గహచారాన్ని నేను మిక్కిలిగా నమ్మడంవల్ల యితరులకంటె ఆ యీగ్రహాలు 
నామీద యెక్కువ అధికారాన్ని చూపి చెలాయిస్తున్నట్టు నాకు తోస్తూవుంది. దేవుండుగాని, 
గ్రహాలుగాని నమ్మితేనేగాని యేమీ చేయలేవంటారు పెద్దలు. త్యాగరాయలువారేమన్నారు, 
“కద్దన్నవారికి కద్దు, కద్దనిమొజలిడిన, పెద్దలబుద్దులు, నేండబద్ధ మగునె” అన్నారు. 
యీలాటి సందర్భంలో [గ్రహాలు నన్ను లోంకువచేశాయంటే చేయవు? చేయుంగాక, నేను 
నమ్ముతూనే వుంటాను. నమ్మి నామీందవచ్చిన “అపవాద”ను, మిథ్యాపవాదనుగా 
ఆగ్రహస్థితినిబటై సమర్ధించాను గనుక నా నమ్మకం కూడా నాకు వుపకారమే అయిందని 
సంతోషిస్తూ దీన్ని ముగిస్తాను. ముగిస్తూ నేనేపద్యాలు మొల్లరామాయణంలో పారం 
చెప్పేటప్పుడు మొల్లకు సీతతో ఐక్యంచెప్పేవాణ్గో ఆపద్యాలు మాత్రం వుదాహరిస్తాను. 


క. పతిదైవముగా నెప్పుడు 
మతిందలంచుచునుండునట్టి మగువలం జెజుపన్‌ 
బ్రతిన గలయట్టి నీతోం 
(బితివచనము లాడుకంటెం బాపముగలదే. 


ఉ. సంగరరంగమందు నతిశౌర్యమునన్‌ రఘురాముతోడ మా 
తంగతురంగ సద్భట శతాంగబలంబులం గూడి నీవు పో 
రంగను నోప కిప్పుడు విరాధ ఖరాదులపాటు జూచియున్‌ 
దొంగిలి నన్ను దెచ్చితివి తుచ్చపుం బల్బులు వల్కంబాడియే. 


ర్‌ూ 


కూకటిముడికినై కురులు గూడనినా౭డె 
బెదరక తాటకం బీచమడంచె 
గాధేయుం డొనరించు క్రతువును రక్షింపం 
బెక్కండ్రు దైత్యుల నుక్కణంచె 
నవనిపై విలసిల్లు నభిలరాజన్యులు 
వ్రైలంజూపంగలేని విల్లు విణిచె 
ఘోరాటవులలోనం గ్రుమ్మరునప్పుడు 
ఖరదూషణాది రాక్షసుల జంపె6 


428 


కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


బాదరజమున నొకరాయిం బడంతింజేసె 
లీల మాయామృగంబును గూలనేసె 
రాజమాహత్రుండె మేదినీ రక్షకుండు 
రామభూపాలుం డాదినారాయణుండు. 


అట్టిరామున కీయబ్ది యనంగ నెంత 
లంక యననెంత, దనుజులపొంక మెంత 
నీవనంగ నెంత, నీలావుచేవ యెంత 
చెప్పనేటికి నీవ చూచెదవుగాక. 


వీరాలాపము లాడనేల వినుమీ విశ్వప్రకాశంబుగాం 
బారావారము గట్టి రాఘవుండు కోపస్ఫూర్తి దీపింపంగా 
ఘోరాజిన్‌ నిను డాసి లావుకలిమిన్‌ గోటీరయుక్తంబుగాం 
గ్రూరాస్త్రంబుల మస్తముల్‌ దునిమి భుక్తుల్‌ వెట్టు భూతాళికిన్‌. 


ఆరూఢ (ప్రతిమాన విక్రమకళా హంకార తేజోనిధిన్‌ 

శ్రీరామున్‌ సుగుణాభిరాముం దెగడన్‌ జేకొన్న ని న్నాజిలో 
దారన్‌దొంగిలితంచు నిష్ణురగతిన్‌ దండించి ఖండింప ము 
న్నీ రెట్లెనను దాంటివచ్చు నలుకన్‌ నేండెల్లి శాంతింపుమా! 


శ ర ఈ 


429 


కీరి - అపకీ 
en) బి 

“పుణ్యైర్యశో లభ్యతే” అని యభియుక్తులు వచించినను, అంతకన్న కీర్తి సంపాదనకు 
బుజువర్తనమే ముఖ్యమని నేననుకొందును. పుణ్యముపరంపరాకారణమైనం గావచ్చునుగాని 
సాక్షాత్మారము మాత్రముకాంజాలదు. ఇందుల కెన్నియో యుదాహరణములు సుప్రసిద్ధములు 
కలవు. రావణుండెంత తపశ్శాలియైనను, పరాక్రమ సంపన్నుండైనను, బుజువర్తనగల 
రామునికి వచ్చిన కీర్తి వానికిరాలేదు. ఇట్లే సుయోధనునికిని. ఇంక ప్రస్తుతము యువ 
సం॥ ఆషాఢమాస చంద్రికలో శ్రీయుత దువ్వూరి జగన్నాథశర్మగారు శ్రీ విజయనగర 
ప్రభువులచరిత్రను వ్రాయుచు బొబ్బిలి యుద్ధసందర్భమున అప్పటి శ్రీ విజయనగర 
ప్రభువొనర్చిన కార్యమును సమర్ధింప వలయునని కొంత ప్రయత్నించిరి. బొబ్బిలివారు 
వీరికాగ్రహమురాందగు చెడ్డపనులంతకుమున్నెన్నో చేసినట్లుదాహరించిరి. తుదకు తాండ్ర 
పాపయ్యగారు మహారాజును వధించుటను గూడ నుదాహరించి, అది యొక పౌరుషము 
గాదని వక్కాణించిరి. శ్రీ శర్మగారు వ్రాసిన ప్రతివాక్యమును నేను శిరసావహించువాందనే 
మైనను ఈ క్రింది మాటలు వ్రాయుచున్నాండను. శ్రీ మహారాజావారికిని, బొబ్బిలివారికిని 
ఎస్టేటు విషయముననేమి యితర విషయములయందేమి హస్తిమశకాంతరమన్నను 
కాదనువారుండరు. కాని యీ హెచ్చుతగ్గువల్లనే బొబ్బిలివారి కీర్తికి వన్నెయు, 
మహారాజావారి కీర్తికి కళంకమును విస్తరించుచున్నవి. ఎక్కుడు సేనయు రాజ్యమును 
గల శ్రీ మహారాజులుంగారు, ఫ్రెంచి సైన్యమును, పైగా తురుష్క సైన్యమును 
సాయముగాంగొనుట, పిరికితనమునకు స్ఫోరకము. సమయము కాని సమయమున 
దండెత్తివచ్చుట కూడ డిటో. బొబ్బిలివారెన్ని విధముల సామోపాయము నవలంబించినను 
దానికి నంగీకరింపమి కూడ డిటో. బుస్సీ రక్షింపనెంచిన పసిబాలుని వధింపవలయునని 
నిర్ణయించుటయు డిటో. ఇంకను ఇట్టి హేతువులు బోలెడు కలవు. అన్నియు జగత 
సిద్ధములే. కాన విస్తరింపనక్కరలేదు. బొబ్బిలికథ (వ్రాసిన యతండు బొబ్బిలివారివలన 
ధనముగొనిగాని వ్రాసియుండండు. మరల బొబ్బిలికి నామ రూపములు చాల వత్సరములకు 
పిమ్మటంగాని రాలేదనుట చరిత్రప్రసిద్ధమే. ఈ కథయో! యుద్ధముజరిగిన కొలందినాళ్లలోనే 
అనంగా- ఆవేండి చల్లాజక పూర్వమే రచింపంబడి యుండుననుట యుక్తియుక్తము. 
కావున నిది యొకరి (పేరణమునంగాని, ధనముగొనిగాని రచింపంబడి యుండదు. కొందలు 


430 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కవులట్లు రచించిన చరిత్రములు లేకపోలేదు. గాని కొందజు తమంతటందాము 
స్వతంత్రించి వ్రాసిన కవులు లేకపోలేదు. “ఘనమతు లెల్లవారికి నకారణబంధులుగాె! 
సత్మవుల్‌”. భారతరామాయణాదులిట్టి రచనలే. ఆయాచరిత్రలలో నచ్చటచ్చట నతిశయోకి 
వర్ణనలున్నట్లే ప్రకృతకథయందును అయ్యవి లేకపోలేదు. కాని ప్రధానాంశమునందట్టీది 
లేదని యెల్లరును విశ్వసించిరి. 


ప్రధానాంశమనంగా, బొబ్బిలికిని, విజయనగరమునకును యుద్ధము జరిగినది. 
ఇందులకు కారణము తమకన్న మిన్నయు అప్పటి కాలములో మహారాజై తమవంటివారి 
ననేకులను సామంతులుగా జేసుకొని యేలుచున్న విజయనగర ప్రభువును బొబ్బిలి 
లక్ష్యపెట్టకుంటయే. సదరు యుద్ధములో బొబ్బిలి నాశనమైనది. విజయనగరము గెల్చిని, 
కాని “అత్యుత్మటైః పుణ్యపాపైః” అనురీతిని మహారాజు తాండ్ర పాపయ్యగారిచే మడియుటచే 
విజయనగరపు విజయముకన్న బొబ్బిలి పరాజయమే కవి గేయమైనది అనునది. ప్రస్తుత 
నాటకములుగాని, వెనుకటి ప్రబంధములుగాని యీ ప్రధానాంశమును బురస్కరించుకొనియే 
బయలుదేరినవి. శ్రీ శర్మగారికింబలె విజయనగరము నెడల నాకు మిక్కిలి యభిమానము. 
ఈ విషయము - “అల పతంజలి కృతంబైన భాష్యమునకే పరిఢవిల్లును మహాభాష్యపదము” 
అను సీసములోని యంశముల వలననే లోకము గుటితించును. పైంగా నిన్న మొన్న 
బ్రకటింపంబడిన నాజాతకచర్యలో - “రాజనంగ నాతండే, మంత్రిరాట్టనంగ నాతండె 
అనుపద్యమును గూడ శ్రీ శర్మగారు తిలకింతురుగాక. ఇట్టి యభిమానముగల నానోటనే 
ఆమధ్య బొబ్బిలికి వెళ్లినప్పుడు చరిత్రకు సంబంధించిన విషయమును బురస్కరించుకొని 
“మ॥ వెలమల్‌ రాజులకన్న మిన్నలను నవ్విఖ్యాతి కిందావుగా వెలసెన్‌ బొబ్బిలి" అని 
నుడువవలసి వచ్చినది. శర్మగారీ వ్రాంత యెడల నెట్టి యభిప్రాయమిత్తురో! చూడవలెను. 
ఈ యుద్ధకాలము వజకును వెలమవారు శూరులలో నొకరుగానున్నను, అగ్రేసరులని 
అందులో క్షత్రియుల కన్న మిన్నలనిపించుకొనుచున్నట్లు లేదు. ఈ విజయనగర ప్రభువే 
వారికీర్తికి వన్నెవెట్టినట్లు నాకుందోంచినది. నేను బొబ్బిలివారిచే సమ్మానింపం 
బడవలయునను కోరికతో నట్లువ్రాయలేదు. విజయనగరము వారును నన్ను సమ్మానించిరి. 
కావున చరిత్రమునుబట్టి నాకు స్ఫురించినట్లు వ్రాసితినేకాని, ప్రయోజనా పేక్షణేంగాదని 
మనవి చేయుచున్నాను. మజియు బొబ్బిలి పట్టాభిషేకము బ్రాయుచు, అందీయుద్ధప్రస్తో 
రాంగొ- 


Ce Nr రాతికంబ మొకం డెత్తయినట్టిది చూడనయ్యడిన్‌.” 


తీరి - అపకీర్తి 431 


చ. అది గనుంగొన్నమాత్ర విజయావనిపాలుని దుర్మయంబు దు 
ర్మదులు పరాసుసైన్యములరాయిడి, దుష్టతురుష్క సైన్యరా 
డదయత, వెల్మశూరులనయాంచిత బాహుపరాక్రమస్సుర 
తృదనము నొక్క పెట్టునను కన్నులంగల్టినయట్లు వ్రేలెడిన్‌” 


అని నుదివితిని, ఈ ప్రాంత నాకు ఆ స్థలము చూచుటవలనం గల్లిన 
యభిప్రాయమును బట్టి వ్రాసినదేకాని, యొకరిని సంతోషపెట్టుటకుం గాదు. నాకొక 
నియమము కలదు. 


ఉ. ఆవల నెవ్వండేని కవి యల్లిన పద్యములం బరించుచో 
నీవిధమెల్ల నిశ్చయమ; యీ నుతికిన్‌ దగు నీతండంచు సం 
భావనగల్గంగావలయు భావమటుల్‌ పొడగట్టకున్న నా 
దేవురుగొట్టు పద్దెముల దీవనలేమిటి కప్పరాట్ర్రభూ! 


నా నియమము పై పద్యమువలనం దెలియంగలదని యుదాహరించితిని. ఎకొంచెమో 
ఆధారములేని వ్రాంతను వ్రాయుటకు, కవులెవ్వరును ఇష్టపడరు. అందులో చరిత్ర 
విషయమున బొత్తిగా నిష్టపడరు. ఏదో కొంచెమున్నచోం గొందజు మిక్కిలి పెంచి 
వ్రాయుదురు. కొందటు సామాన్యముగా పెంచి వ్రాయుదురు. బొబ్బిలికథవలెనే వేటొకరు 
విజయ నగరపుకథ అనుపేరుతో నేలవ్రాయలేదో మనమాలోచించుకోవలెను. పేరేది 
పెట్టినను బొబ్బిలివారినే పైకెక్నింపవలయుననియే నేననుకొందును. కొన్నిలోపములున్నను 
తరువాతి కవులకు జంగముకథలోని యంశములే మార్గప్రదర్శకములైన వనుకొందును. 
ఈ రెండుసంస్థానములకును గలపూర్వవైర కారణములను గూడ నేంటి నాటకగ్రంథకర్త 
లుదాహరించినను తుదకు బొబ్బిలివారి కుత్మర్షమును, వేటొకరి కపకర్షమును 
వ్రాయకతప్పదు. కావున శ్రీశర్మగారి యీక్రింది వాక్యమునకు సమంజసమైన యర్థము 
నాకు స్ఫురింపదయ్యె. ఆవాక్యమిదియే- 

“పైనుదాహరించిన శాత్రవ బీజములను వినాయించి, ఉత్తరకథను కేవల 
వధాపూర్వకమైన దానిని నాటకముగారచించి ప్రదర్శించుట చారిత్రక సత్యము 
లేనిపనియనియు, నాటకలక్షణము తెలిసిన విబుధులాక్షేపింపందగిన పనియనియుంగాం 
జెప్పవలెను.” మజియు నాటకకర్తలకు “అన్యధావాప్రకల్పయేత్‌” అనునొక యాధారము 
కలదు. అది నాయకుని యందేదేని లోపమున్నచో బహుసుగుణములుగల నాయకుని 
యందలి యాస్వల్ప లోపమును అన్యధాగామార్చుచేసి సవరించుట కుపకరించును. ప్రస్తుత 
మీ బొబ్బిలికథను నాటకమునకుం గైకొన్నకవి విజయనగర (ప్రభువును ప్రధాన 


432 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నాయకునిగాం గైకొనుటయే తటస్థింపదుగాన మార్పున కవకాశమేలేదు. కావున నాటకకర్ణ 
కీయాక్షేపణ తగులదు. శర్మగారింకొక వాక్యము నీసందర్భములో వ్రాసియున్నారు. 


అదియిది - 


జ తాండ్ర పాపయ్య యను వెలమసేవకుందొకండు దొంగపోటున పొడిచిన 
ఖూనీకథను మహావీరలక్షణముగల నాటకముగా బ్రదర్శింప బూనుట... ఆంధ్రదేశమందలి 
నాటకరంగ మరణవార్తగా విబుధులు తలంపవలసియుందును.” 


ఈ వాక్యము కూడ నాకునచ్చలేదు. వెలమసేవకుండు, అనివ్రాయుటకూడ 
సమంజసముగాలేదు. కర్మధారయసమాసమో? తత్పురుషమో? అను సందియము కల్లునట్లు 
బ్రాయుటయుక్తముగాదు. తాండ్రపాపయ్యగారి నింతకన్న గౌరవముగా వ్రాయుట యొప్పని 
నేననుకొందును. శూరుండను పేరు వంశప్రతిష్టనుబట్టి వచ్చెడిదికాదు. ఇంక దొంగపోటును 
గూర్చి యతని నిందింపవలెను. కాని అప్పుడంతకన్న నయ్యనమున కవకాశములేదు 
“అశ్వత్థామవలె” పాపయ్యగారును కొంతవజకు సమ్మానార్దులే. ఒకటిమాత్రమున్నది. 
విజయనగర ప్రభువు సల్పిన యుద్ధము సర్వవిధముల నిర్దుష్టమై న్యాయబద్ధమై యున్నవో, 
అట్టి ధర్మవీరు నిట్లువధించిన పాపయ్యగారు నింద్యులైన నగుదురు గాని అన్యధాగా 
పాపయ్యగారు నింద్యులుగారు. ఆయనకు నాయకత్వమును కల్పించిన నాటకకర్తలును 
నింద్యులుకారని నేననుకొందును. నేనీ బొబ్బిలి చరిత్రను నాటకముగాంగాని, 
ప్రబంధముగాంగాని వ్రాసిన నేంటికవులలోం జేరినవాండను గాకున్నను, శర్మగారువ్రాసిన 
- “విబుధు లాక్షేపింపవలసినపని” “నాటకరంగ మరణవార్తగా విబుధులు తలంపవలసి 
యుండును.” అనెడి వాక్యద్వయము (ప్రేరేపించుటచే నించుకనాకుం దోంచినది వ్రాసితిని 
ఇంక నొకటి, నేను బొబ్బిలి పట్టాభిషేకమును వ్రాసియుండుటచే నీవ్రాంతకు నది నిమిత్తము 
కావచ్చునని చదువరు లూహింతురేమో? నేవ్రాసిన చరిత్రకును, ప్రస్తుత యుద్ధమునకును 
సంబంధములేదు. అందుం బ్రసక్తాను ప్రసక్తముగా దొరలిన పద్యములలో నొకటి 
యుదాహరించియేయుంటిని. ఆఘట్టములోని మటికొన్ని పద్యములుగూడ నుదాహరించి 
దీనిని ముగించు చున్నాండను. 


ఉ. ఇప్పటి బొబ్బిలిం గుజిచియే యిపుడించుక చర్చంజేసి నేం 
జెప్పితివెన్క బొబ్బిలి విశేషములన్‌ దిలకింప నొక్క నాం 
డప్పురి తూర్పునందు నొకయర్ధపుంగ్రోశము6 బోయినార మం 
దిప్పుడు రాతికంబ మొకందెత్తయినట్టిది చూడనయ్యెడిన్‌. 


కీరి - అపకీ 433 


[pan] అజ 


క. వెనుకటి యుద్ధమునకుం జెం 
దిన ముఖ్యాంశములుదానం దేట తెనుంగుబా 
సను వ్రాయంబడినవున్నవి 
మొనమొన్ననె జ్ఞాపకార్థము నిలిపిరిదియున్‌. 


తే. గీ. దాని నిల్పినయట్టిభూజాని నేంటి 
టేనికిం వితామహుండు విజ్ఞానఘనుండు 
అంతటి ప్రయోజకుండు ధరాధిపతుల 
యందు నెందులేండని చెప్పవిందుమెందు. 


ఉ. బొబ్బిలివారికిన్‌ మిగులం బొంపిరి వోవు యశమ్మునిచ్చి, పే 
రబ్బురమున్‌ ఘటించు నలయల్దడి యుద్ధము కారణమ్ముగాం 
(బ్రబ్బినక స్తి నన్నగరి పాడణి జాడణి కాడువారియున్‌ 
దిబ్బగమాణియున్‌ బ్రథిత దృశ్యములందొక దృశ్యమై తగెన్‌, 


శా. వీరక్షేత్రమటన్న పేరుగనుటన్‌ విశ్వస్తుతిం బొల్బుటన్‌ 
శూరశ్రేష్ణుల సచ్చరిత్రములచే స్తుత్యర్హ మౌటన్‌ సమి 
ద్ధీరాగ్రేసరులైన వెల్మల యస్ఫక్తేజంబుచే నానుటన్‌ 
శ్రీరంజిల్లనితత్రదేశ మఖిల ప్రేమాస్మదం బయ్యెడిన్‌. 


ఆయా పద్యములవలన నా హృదయము చదువరులకు గోచరింపక మానదు. 
ఇంక నొకటి. తాండ్రపాపయ్యగారిచేంతకును అశ్వత్ధామచేంతకును గొంతపోలిక కలదుగాని 
బాగుగం బరిశీలించినచో ధర్మాత్ములగు పాండవుల వధింపనేగి యెటింగియో యెజుంగకో 
తానననుకొన్నపనిని నిర్వర్తింపనేరక తత్పుత్రుల వధించిన యశ్వత్థామతో, తాననుకొన్నపని 
ననుకొన్నట్లే నిర్వర్తించిన పాపయ్య గారిని బోల్చుట కొంత తప్పేయగునేమో! యని 
కొంకుచు- “గుణాఃపూజాస్థానమ్‌” అను నభియుక్తోక్తిని స్మరించుచు దీనిని ముగించెదను. 


శ xX ఈ 


434 


కవికన్న విమర్శకుండికి 
జాగరూకత ఎక్కువగా ఉందాలి 


కవి, విమర్శకుండు- యీ యిద్దణికి చాలా సంబంధం అనాదిగా వస్తూవుంది. 
ఇప్పటిరోజుల్లో పడమటిగాలి తగలడంవల్ల యీ సంబంధం మణీ కనంబడుతూవుంది. 
విమర్శకుండికీ, వ్యాఖ్యాతకీ ఆట్టేభేదం కనపడదుగాని యిటీవల పడమటిగాలి సోశేక 
మాత్రం విశేషభేదం కనపడుతూనే వుంది. వ్యాఖ్యాత శాయశక్తులా తంటాలుపడి కవిని 
సమర్థించడం ఆచారం. పూర్వకాలపు విమర్శకులుకూడా యించుమించు ఆలాగే 
వుండేవారు. అయితే యేదేనా వ్యక్తిగతమైన దురుద్దేశం వుండి విమర్శించేటప్పుడు మాత్రం 
పైరీతికి కొంత వ్యతిరేకంగా ప్రవర్తించడం వుండేది. దీని కుదాహరణంగా పండితరాయలు 
అప్పయ్య దీక్షితులవారి గ్రంథాలనీ, భట్టోజీ దీక్షితుల గ్రంధాలనీ విమర్శించిన ఫక్తీని 
చూపవచ్చును. 


యిప్పటి విమర్శకులలో ప్రాజ్ఞులైన వారివిధానంచూస్తే వ్యక్తిగతంగా దూషణ 
లేశమున్నూ కనపడదుగాని అసలు కవియుద్దెశాన్ని కనిపెట్టకుండా తోచినట్లల్లా విమర్శించి 
మహాకవుల పోకడల్ని యీసడించడం విస్తారంగా కనపడుతుంది. యిందులకు 
కళాపూర్ణోదయపు విమర్శనం వగయిరా లుదాహరణం. కళాపూర్ణోదయంకవి నేటివాడుకాడు 
కాబట్టి విమర్శకునకున్నూ, ఆయనకున్నూ వ్యక్తిగతమైన మైత్రినిగాని, ద్వేషాన్నిగాని 
ఆరోపించడానికి లేశమున్నూ అవకాశంవుండదు. కేవలం కవితా నిష్టమైన గుణాలూ, 
అవగుణాలుమాత్రమే యీ విమర్శకులకు ఆధారం. అయితే వెనుకటి విమర్శకులకేమి, 
వ్యాఖ్యాతలకేమి, చట్టన పూర్వమహాకవులను కాదనడానికి సాహసంవుండేదికాదు. 
యిప్పటివారికట్లాకాదు. యెంతటి మహాకవినైనా సరే తోటకూరలో పురుగులాగా 
తీసిపాటేయడానికి సాహసం కలిగి వుంటూవుంది. యిది యుక్తమైనా, .అయుక్తమైనౌ 
యిప్పటివారిలో బాగా వ్యాపించిఉన్నవి శేషం. 


యింక అధునాతనుల కవిత్వాన్ని అధునాతనులు విమర్శించవలసి వస్తే వారికీ, 
వారికీ యేదో వ్యక్తిగతమైన విరోధం వున్నదన్నమాటే. చూడండీ పాపము. యెంత 
అన్యాయమోను! వకాయన వకరి ప్రేరేపణ మీద వక పెద్ద మహాపండితుణ్ణి విమర్శిస్తూ, 


కవికన్న విమర్శకుండికి జాగరూకత ఎక్కువగా ఉండాలి 435 


ఆ విమర్శించే పుస్తకం తనకు పెంటమీదకాబోలును దొరికిందని వ్రాశారు. దానివల్లకూడా 
కొంత నైచ్యం కలగాలనే ఆయన ఉద్దేశం. అంతతోకూడా తృప్తినొందక [గ్రంథకర్త దిద్దుకున్న 
దిద్దుబాటు నొకదాన్నెత్తికొని, ఆ దిద్దుబాటు అసలాయనకు తోచి చేసినది కాదనిన్నీ అది 
యెవరో చెప్పినమీదట తోచిందనిన్నీ కూడా (వ్రాశారు. యేమనుకోవాలో ఆయన 
వుదారత్వాన్ని! సహజగుణం. 


యింకొక విషయం మనం గమనించాలి. కవికి దేవుడిచ్చివున్నంత తెల్వితేటలతో 
మంచో, చెడ్లో - రసమో, అరసమో, గిలకడం తప్పనిసరి. యెందుచేతనంటారా, వాడి 
కది సహజగుణం కనక. “సహజగుణమేరికేని దుస్తజము” కదా! అందుచేత కవిని 
“నీవెందుకు కవిత్వం చెబుతావు నీకు అది తెలియదు. ఇది తెలియదు” అని 
మందలించడానికి వల్లకాదు. వ్రాయగా వ్రాయగా యెక్కడో కొద్దో గొప్పో గుణంఉంటే 
వుండవచ్చు లేకపోతే లేకపోతుంది. “యెవడి పిచ్చి వాడి కానందం” గదా? అందుచేత 
యేదో రాసుకోవడం వారికితప్పదు. అయితే వాడికేలారాసుకోవడం తప్పదో వీడికల్లాగే 
విమర్శించడమున్నూ తప్పదనడానికి వీలులేదు. వీడికిది సహజగుణంకాదు. తెచ్చిపెట్టు 
కొన్నది. “కవులుపుట్టుదురుగాని చేయబడరు” అన్నట్లు విమర్శకులనుగూర్చి 
అభియుక్తోక్తిలేదు. అందుచేత వాడికీ, వీడికీ యావిషయంలో పోలిక సహృదయసమ్మతం 
కాదు. చెప్పే మాటేమిటంటే, కవికన్న విమర్శకుండికి జాగరూకతయొక్కువగా ఉండాలనే. 
సహజమైన కవిత్వధారవుండి యితరసామగ్రిలేకపోతే కవికి చాలా దోషాలుతటస్థిస్తాయి. 
విమర్శకుడి విమర్శనలోకూడా అలావుండకూడదు. యెక్కడో, వకటీ అజావుంటే 
యేమోకాని అంతకంటే అధికంగావుంటే విమర్శకుణ్ణి పాఠకలోకం క్షమించదనుకుంటాను. 
యెందుచేతనంటే “తీరి కూర్చున్నమంగలి పిల్లితలగొలిగే” డన్నట్టు యితనికీ పరిశ్రమ 
యెందుకంటూ లోకులు గర్జిస్తారని నావూహ. కారణం యిదివజకే వ్రాశాను. అయినా 
మళ్లా వ్రాస్తాను. 


కవికి కవిత్వంచెప్పుకోవడం తప్పదు. చెప్పడ మనక చెప్పుకోవడమన్నాను. చూచారా 
కేవలం తనకుమాత్రమే వుపయోగించినా అతని రచనకు వైయర్ధ్యంలేదనివాడు సంతోషపడ 
వచ్చును. విమర్శకుండి విషయమట్టిదికాదు. లోకం చూచికూడా వప్పుకోవాలి. విమర్శనం 
అలావుండకపోతే “వాణ్ణి వెక్కిరించబోయినందుకు మంచిపని జరిగింొదని లోకులు 
విమర్శకుండికి జరిగినపరాభవానికి సంతోషిస్తారు. కవితప్పులని విమర్శకుండెన్ని 
చూపిస్తాడో, అవతలివాడు తిరగబడ్డప్పుడు అన్నింటినీ నిలుపుకోవాలి. వకటి నిల్పుకోలేక 
పోయినా విమర్శకుండికి అది మహాపరాధమే అవుతుంది. నన్నడిగితిరా, వకమాటచెప్తాను. 
వెక్కిరించగూడదు. 


436 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్టి 


తనంతట దానై వకణ్ణి వెక్కిరించడానికి యెవడున్నూ తలపెట్టనే కూడదు. తనమీద 
కెవడేనావస్తే అప్పుడు వాడాక్షేపించిన ఆక్షేపణలకు సమాధానాలు వ్రాయడాని కెవరున్నూ 
గర్జించరు. యీచెప్పేసమాధానాలు నిలుస్తాయా పరమసంతోషం; నిలకవపోతాయా, 
అప్పుడుకూడా వీణ్ణంతగా లోకులు నిందించరు. వీలైనంతలో ఆత్మరక్షణానికి 
ప్రయత్నించడం ప్రతివానికిన్నీ విధి. దానిలో కృతార్ధత్వం కలిగితే కలుగుతుంది. లేకపోతే 
లేదు. దానికెవ్వరున్నూ ఆక్షేపించరు. పనిలేనిపాటగా వకరిని వెక్కిరించడానికి మొదలెట్టి 
బోల్తాపడితేమాత్రం “చచ్చినచా” వన్నట్లవకమానదు. కాబట్టి నిజమైన విమర్శకులను 
గూర్చికాదు. గాని విమర్శకాపశదులైన వాళ్లనుగూర్చి “వెళ్టినాయనలారా! మీరెవళ్లని 
వెక్కిరించినా జాగ్రత్తగా వెక్కిరించండి నూలు వెక్కిరించాం కదా, అందులో వకటేనా 
నిలవదా అని మాత్రం పెట్టుకోకండి, మీ వెక్కిరింపులలో యేవకటి గాని అజిగాని, 
పాతికగాని, పేలిపోయినా, అది మీకు పూర్తిగా అవమానాన్ని కలిగించేదే అని తెలుసుకోండి” 
అని బోధించి గాఢంగా మందలించవలసివుంది. యింతమాత్రానికి వాళ్లు వెనక తగ్గుతారా 
అంటారా అదివేటు. మన కృత్యం మనం చేసుకుంటే తరవాత యేమైనా మనకు 
చింతవుండదు. 


“కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన” కదా? మొత్తం తేలినసారం, కవిని 
వారించడానికి వల్లకాదు గాని, విమర్శకుణ్ణి వారించడానికి అవకాశంవుందన్నది. 
ముఖ్యాంశం యిదే అయినా యేదో కొంత దీనికి సంబంధించిన యితరాంశం రాయడంచేత 
(గంధం పెరిగింది. 


అయితే యేలాంటి చేతకానివాడైనా విమర్శకుండంటూ వకడుండటంవల్ల చాలా 
లోకానికి ప్రయోజనంఉంటుందని కొందజింటారు. కొంతవజకు యిదిన్నీ సత్యమే. 
యేమంటారా? “నాప్ఫష్టః కస్యచిద్రూయాత్‌” కనుక యేపిచ్చి ప్రశ్నో బయలుదేరితేనేకాని 
సమాధానం చెప్పవలసి రానేరాదుగా? అవును. అయినప్పటికీ “ప్రతి చిగిలింత మొక్కా 
చింతచెట్టుతో ఢీకొం” దన్నట్లుండరా దా విమర్శనాలు. యిప్పుడల్లాటి విమర్శన లెన్నో 
కనబడతాయి. యిందులో కొందజు యెలాగయితేయేం, మనపేరు పేపరెక్కి ప్రకాశిస్తుంది 
గదా అని సంతోషించే తరగతివాళ్లే. యేవకళ్లిద్దణోతప్ప యిప్పుడందజూ యీతెగలోకే 
చేరతారని నానిశ్చితాభిప్రాయం. కవిత్వం పిచ్చివంటిది. 


విస్తారంగా వ్రాయడ మెందుకుగాని, కవిత్వం చెప్పకపోతే చెప్పేవాణ్ణి అది 
బాధిస్తుందిగాని, విమర్శనమాత్రం అట్టిదిగాదు. బాగా ఆలోచిస్తే కవిత్వం వక 
పిచ్చివంటిదనుకొంటాను. పిచ్చివంటిదీకాదు, యేలాంటిదో చెప్పడానికి నాకు 


కవికన్న విమర్శకుండికి జాగరూకత ఎక్కువగా ఉండాలి 437 


బాగాతోచడంలేదు. భవభూతి వకసందర్భంలో యేమీచెప్పడానికి పాలుపోకే కాబోలు, 
ఆత్మైక గోచరమైన విషయం అనడానికి బదులు “జ్వరోవా మూర్చావా కిము విషవిసర్పః 
కిముమదః” అని వూరుకున్నాడు. అలాగే కవిత్వాన్ని దేనితో పోల్పాలో నాకు నిష్కర్షగా 
తేలడంలేదు. 


ప్రయత్నపూర్వకంగా వ్రాసేకవిత్వాన్ని గూర్చి నేను వ్రాయలేను గాని, దానంతటది 
తోచేదాన్ని గూర్చి కొంచెం వ్రాస్తాను. అది తోచినప్పుడు దాన్ని కాగితంమీదెక్కించేదాకా 
చాలాబాధగా వుంటుంది. యీవిషయాన్ని గుణించి నేచదివి చూచినంతలో యేకవీ 
నిర్వచనంచేసినట్టులేదు గాని కుట్టికవి కొంచెం సూచించాడు. “అర్జాశ్ళబ్దచయా స్సదాహ 
మహమిత్యగ్రేస్ఫురంతి” అన్నాడు. అని వూరుకొన్నాడా, మళ్లా యిల్లాఅన్నాడు : 
“స్వీకుర్యాంకమివత్యజామికమివ శ్రీమన్‌ లులాయ ప్రభో” అంటేయేమిటంటే ఆగ్రంథకర్తకు 
దున్నపోతుమీద కవిత్వంచెప్పవలసిన అవసరం కలిగింది. ఆపట్లాన్ని మొదలెట్టేడు, ఆ 
కల్పనలకు మితే కనబడకపోయింది కాబోలును, దానిమీద పైసందర్భాన్ని ఆవాక్యాలతో 
ప్రకటించాడు. వూరికే తండోపతండాలుగా, సముద్రపుతరంగాలుగా, అర్జాలూ, శబ్దాలువచ్చి 
మెదడులో నాట్యంచేస్తూండేటప్పటికి వాట్లల్లో దేన్ని స్వీకరించేది, దేన్ని వదలిపెట్టెిది అంటాడు 
పాపం ఆ కుట్టికవి. ఆ సమయంలో ఆ మహాకవి కేలావుందో యెవరికి తెలుస్తుంది! 
అతనికే తెలియాలి. 


అందుచేతనేకాబోలు మాముత్తాత నరసన్నగారు “కవితాచమత్కార గౌరవంబు 
మనసెజుంగునుగాక నెవ్వనితరంబు” అన్నారు. అవును, వక బంగారుగనో, వజ్రాలగనో 
వక పేదకు దొరికిందనుకోండి. ఆపదార్ధాలని త్వరలో యింటికి అసహాయంగా 
తెచ్చుకోవాలంటే యేలావుంటుందో ఆలోచించండి. ప్రస్తుత శబ్బార్థవిషయంకూడా 
ఆలాంటిదే అనుకుంటాను. కుట్టికవిగారి అనుభవానికిన్నీ నాఅనుభవానికిన్నీ పోలికవున్నట్టు 
తోచడం చేత ఆయన వాక్యాలుదాహరించి యింతవ్యాఖ్యానంచేశాను. అందణిదిన్నీ యిట్లే 
ఉంటుందని నేను నిశ్చయింపజాలను. నా అనుభవములో కవిత్వం అనేది తోచకనేపోవాలి 
గాని తోచినతర్వాత దాన్ని కాగితంమీద కెక్కించకపోతే అది వ్యాధినికూడా కలిగించి 
శరీరానికి అపాటవం తెస్తుందనే నమ్మకం. అందుచేతనే దీన్ని నేను “ఫారిన్‌మేటరు”గా 
రూపిస్తూ వచ్చాను. బాధిస్తూంటుంది తోచినకవిత్వాన్ని వ్రాయకపోతే అన్నమాటమీద 
జ్ఞాపకంవచ్చింది. వక జ్యోతిష్యుడున్నాడు మా ప్రాంతంలో. ఆయన జాతకభావంలో 
కొంత ప్రవేశం కలవాడు. ఆయనకి జాతకం చేతికిస్తే చూచి యేవేనా అరిష్టాలు కనబడితే 
వాట్లకి శాంతిచేసుకొమ్మని చెప్పడం కలదు. చెప్పినప్రకారం అవతలివాళ్లు శాంతి చేసుకుంటే 


438 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


సరేసరి. ఆలా చేసుకోకపోయినట్లయితే ఆ అరిష్టకారక (గ్రహాలు తనమీదకొచ్చి, 
తన్నేమోబాధిస్తాయంటూ చెప్పగా నేను స్వయంగా విని ఆయన్ని చేదస్తబ్రాహ్మడనుకున్నాను 
అట్లే నేను వ్రాసిన (ప్రస్తుతపు వ్రాతనుబట్టి నన్ను కూడా కొందు చదువరులనుకుంటారేమో? 
అనుకున్నాసరే, నా అనుభవాన్ని నేను వ్రాశాను. 


కవికిన్నీ విమర్శకుండికిన్నీ వుండే భేదాన్ని నాకు తెలిసినంతలో నిరూపించాను. 
యెంతవ్రాసినా యింతే. కవికి కవిత్వంసహజం కనుక లోకులేమనుకొన్నా యేదో గిలకడం 
వానికి తప్పనిసరి. విమర్శకుండికో, పనిలేనిపాటుగా కల్పించుకొనేపని గనుక సహజమైన 
ఆవేశంలోకి చేరదు. అందుచేత వాణ్ణి క్షమించనట్లు వీణ్ణి క్షమంచకూడదన్నది ముఖ్యాంశం. 


శ శే ఈ 


439 


వెక్కిరింపంబోయి బోలాపడుట 


పైసామెతను అసంగతముగా నుదాహరించుచు నన్ను మిక్కిలిగా వెక్కిరించుచు, 
పిలువని పేరంటముగా, పనిలేని పాటగా, ఓలేటి - కాదు, వోలేటి సుబ్బారాయ 
శాస్తులవారు గతమాసపు భారతీసంచికలో - “ప్రభావతీ ప్రద్యుమ్నము” అనుశీర్షికతో 
నొకవ్యాసమును ప్రకటించినారంట! ఇదివజలో భారతి నాకును వచ్చెడిది కాని 
నేనెన్నండుగాని యేవ్యాసమును పంపలేని కారణమునంగాంబోలును సుమారువత్సరము 
నుండి యదివచ్చుటలేదు. అందుచే దానిని నేను జూడలేదు. ఏమి తోంచినదో, ప్రస్తుతము 
మద్రాసునివాసి, పురాణం సూర్యనారాయణ తీర్చులుగారు నాకు సంబంధించిన 
వ్యాసభాగమును పంపిరి. పత్రికవారికిం దోంచలేదు గాని, తక్కినవి పంపకున్నను ఈ 
సంచికనేని వారే పంపవలసినది. అది యటులుండె, ఎట్లయిన నేమి? వ్యాసము 
చేరినదిగదా! చేరుంగాక, చదివికొనుశక్తి యుండ వలయునుగదా! రెండు సంవత్సరముల 
నుండి నేను మిక్కిలి యనారోగ్యముగ నున్న సంగతి యెజుంగనివా రెవరు? అట్లగుటచే 
చదివించి విని, అవగాహన చేసికోవలసి వచ్చినది. తేలిన సారాంశము- 


“పూర్వోత్తర విరోధముగా గ్రంథము వ్రాసి పాడుచేసినా రనునదియే.” అది 
ప్రధానము. వెక్కిరింపులు, టక్కులు టమారాలు. ఇవితో వాసములు. ముసలివాళ్లను 
కుజ్జిలు వెక్కిరించుటలో తప్పేమి? అది యటులుండె. విమర్శకులు తమరెత్తుకొన్న 
యంశమును స్థిరపణచుటకై- (గ్రంథకర్త వజనాభుని మనుమలు ముగ్గురనియొకట, 
నల్వురని వెటొకటవ్రాసి, తప్పొప్పుల పట్టికలో సవరణను చూపెను గాని ఆ సవరణ 
వచనములలో లగించును గాని పద్యములలో లగింపదని కొంత (గంధము వ్రాసి 
తుదకాపద్యములలో సవరింప వీలగునని మూడునాల్లుగా స్వయముగా సవరించుకొని 
పిమ్మట, 

“ఈమూంగురు జామాతల 
కామూంగురు పుత్రకులు మహాబలశాలుల్‌.” 


అనుపద్యము నుదాహరించి యిందు మూంగురు నలుగురుగా సవరింపవల 
నుబడదని మిక్కిలి చింతించిరి శాస్తులవారు. తుదకు పూర్వోత్తర గ్రంథ విరోధమును 


440 కథలు - గాథలు ౫ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


జూపించినట్లు దృఢనిశ్చయులై శాస్తులవారు- “పూర్వోత్తరవిరోధ మొదవకుండం; బలుక 
నేర్చుట బహుతపః ఫలముగాదె?” అని యుదాహరించి అట్టి తపఃఫలము లేని 
వేంకటశాగస్తిగారు ఇట్టి గ్రంథరచనకు దిగరాదని తమ యాశయ మన్నట్లు తేల్చినారు. 
ఇట్లు తేల్చి- శా(స్తులుగారు “ఈమూంగురు జామాతల” అను కందపద్యమును, 
ఆ(ప్రాంతమందలి వచనములను పరిశీలింపలేదేమో?” అని యొకవాక్యమువ్రాసి, “ద్వితీయ 
ముద్రణమునందైను జూడకపోవుట చాలయాశ్చర్యము” అని మిక్కిలిగా అక్కజపడినారు. 
అక్కజపడి యంతతోంగూడ విరమింపనేలేదు; ఇంకను గొంత(గంధము పెంచి యీ 
పూర్వోత్తరవిరోధము కుదురదని తేల్చిరి. ఒకటిరెండు మాటలలోం దేల్పవలసిన యంశమున 
కింత (గ్రంథము పెంచుటేలొకో యని నే నక్కజ పడుచున్నాను. విమర్శకులగు వోలేటి 
శాస్తులవారో? “ద్వితీయ ముద్రణమునందైనను జూడక పోవుట చాల యాశ్ళర్యము” 
అని ముక్కుపై వైలిడికొనుచున్నారు. 


ఇది యిటులుండె, యీ నాటకము మొదట శ్రీచెలికాని లచ్చారావు గారు తమ 
యాజమాన్యమునం (బ్రకటించు పత్రికయందు ప్రకటించుట కారంభించినారు. 
ప్రథమాంకము ముగియకుండంగనే, తిరుపతిశాస్తిగారు స్వర్గతులైనారు. నన్ను 
నప్రయత్నముగ రప్పించి నాకు నెలకు 25 రు. చొ. గౌరవవేతన మేర్చటచి బహూకరించి 
పిమ్మట దీనిని పూర్తిచేసి యావలసినదని కోరిరి. నాకప్పటికిం జిరకాలమునాండే దేహమున- 
ముఖ్యముగా శిరస్సునందు- భ్రమణ మేర్పడియుంటచే కవిత్వరచనమన్న భీతి 
యుదయించినది. కాని శ్రీలచ్చారావుగారి సమ్మానము నన్ను వశీకృతుంగాం జేసినది. 
“అర్ధస్య పురుషో దాసః” 


ప్రసక్తానుప్రసక్తముగా నింతవాసితినేకాని యిది (ప్రస్తుతవిరోధ సమర్ధన 
కుపకరింపంజేయు తలంపుతో గాదు. సుబ్బారాయశాగస్తులవారికి మాయందు 
దయలేకపోయినది గాని అదియే యున్నచో ఆయన కంత వ్యాసము వ్రాయవలసియే 
యుండదు. మేమిన్ని వాక్యములు వ్రాయవలసియునుండదు. దయ యనంగా నెట్టిదందురా? 
ఇట్టిది. కష్టపడి రెండుముద్రణములు సుబ్బారాయశాగస్తులవారు చిత్తగించే యున్నారుకదా! 
ఇటీవల షష్టిపూర్తిసందర్భములో మరల (గ్రంథములన్నియు ముద్రింపంబడిన వనికూడ 
శ్రీ సుబ్బారాయశాస్తులవారు వినియుండక పోరుగదా! అగుచో బందరు మినర్వాపెస్సు 
నందు ముద్రింపంబడిన 1934 సంవత్సరపు (ప్రతిని గూడ శాగస్తులవారు చిత్తగించి 
యుండినచో, ఆ యీ బాధవారికి లేకయుండునుగదా! ఆప్రతిలో 66వ పుటలో నిటులు 
దిద్దంబడియున్నది. 


వెక్కిరింపంబోయి బోల్తాపడుట 441 


“రమూంగురు జామాతల 
కామూంగురు నొకరు పుత్ర లాహవ ధీరుల్‌.” 


ఈ విరోధమును మాత్రము నేను దెల్పితినే కాని దిద్దుబాటు తెలుపనే లేదు. దానిపై 
ప్రచురణకార్యకర్త యగు కాటూరి వేంకటేశ్వరరావట్లు సవరించెను. నే నాసవరణ నిందనుక 
చూడనేలేదు. సుబ్బరాయ శాస్తులవారు దయచేసి నిన్నమొన్న విమర్శించి వెక్కిరించునప్పటి 
కిది వెలువడి వత్సరముకావచ్చినను వారిది చూడకుండుట నూ దురదృష్టమనుకొనుటకన్న 
నన్యమేమున్నది? ఈయన పాండిత్యములలోం జేరినది కాదు. ఇప్పుడు క్రొత్తగా బయలు 
దేరిన ఫక్కిని నూటికి ముప్పదియైదు మార్కులు సంపాదించి డిగ్రీని పొందినది. అందుచే 
విమర్శనజ్ఞానము కడుంగడుమెండు. అందుచేతనే తామేపొత్తమును విమర్శింపంబూనినారో, 
ఆ పొత్తమెన్ని ముద్రణములైనదోకూడ పరిశీలింపకుండుట యని చదువరు 
లరయుదురుగాక. ఇంత సుళువుగా సవరింపందగిన విషయమును దమబుద్ధికి సవరణ 
కాని యంతమాగత్రమున- “తనకల్మి యిం[దభోగము”నుగా నిశ్చయించుకొని 
శ్రీ శాస్తులవారు- “అనుపద్యమును దిద్దు టెట్లు? శాస్తులుగారే దానిని సవరింప 
వలయును.” అని వ్రాయసాహసించినారు. ఈవ్రాంత కర్ణమేమో చదువరు 
లెజుంగకుందురా? (గ్రంథకర్త శుద్ధ పత్రికలో సవరించుకొమ్మని సూచించెను. నిశ్చయమే. 
ఆ సూచన (ప్రకారము సవరణచేయుట కిది చదువరులకే కాదు. గ్రంథకర్తకుంగూడ 
వీలగునది కాదనియే కదా! కవిత యన నెట్టిదో యెజింగిన వేంకటేశ్వరరావున కెట్లు 
సవరణయయ్యెనో! విమర్శకునకట్లే కాలే దనుకోవలయును కాంబోలును. ఈ పొత్తము 
నేను పరేచ్చా ప్రారబ్ధివశమున వ్రాయ మొదలిడితినేకాని స్వేచ్చచేం గాదని గ్రంథకర్త 
తెల్పినట్లును, శుద్ధపత్రికలో సవరణను సూచించినట్లును విమర్శకుం డంగీకరించికూడా 
దీని కింత గ్రంథము పెంచుట కర్ధమేలేదు. పైంగా ఈయన లోకముతోపాటు గ్రంథమును 
విమర్శింపక వ్యక్తిపరముగా వాడినసామెత యెంత- “కుర్వీత బుధ సోమయోళొ 
అన్నట్లున్నదో చదువరులు తిలకింపుండు. 


“అని చెప్పుటచే నీ పాత్రలో వేంకటశాస్రిగారు ప్రతిఫలింపం జూచినారని 
చెప్పవలయును. కాంబట్టి శుచిముఖిపాత్ర అసందర్భస్థితిలో నున్నదని చెప్పవలసి వచ్చినది. 
వెక్కిరింపంబోయి బోల్తాపడినట్లు, ప్రతిఫలింపంబోయి బ్రత్యక్షవిరోధమును పరిశీలింపలేదు.” 


ప్రతిఫలింపంబోయిన దెవరు? వేంకటశాస్త్రిగారు, ప్రత్యక్షవిరోధమును పరిశీలింపని 
దెవరు? ఆయనయేకదా! వేంకటశాస్రిగారు చేసిన యపరాధము శుచిముఖిపాత్రలో 
ప్రతిఫలింపంబోవుటయేకదా? అగుచోనది వెక్కిరింపంబోవుటవంటిదేయగునా? కానిచో 


442 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఆలోకోక్తిని వాడుట కర్ధములేమి స్పష్టమేకదా! అగుచో ఈ విమర్శకునకు చక్కంగా నాలుగు 
వాక్యములు వ్రాయుటకూడ నేర్చికోందగిన యవస్థయేకదా! అగుచో నెక్కడనో 
ఉపాధ్యాయులుగా నెటులుండి రని శంక రావచ్చును. ఇపుడు న్యాయమైన పాండిత్యముల 
నధఃకరించుటయు, నూటికి మూందవవంతు పాండిత్యములను మన్నించుటయు, ననగా 
నూటికి ముప్పదియైదు మార్కుల పాండిత్యములను మన్నించు టయు సర్వత్ర అనుభూతమే 
కావున నాశంక కవకాశములేదు. లేదా విద్యార్దుల యదృష్టమనియేని యనుకోవలయు. 
అదియటుండె. ఈ సామెతవలన విమర్శకుందేదో తన పితృపితామహులను 
ఉద్ధరించుతలంపుతో నీవిమర్శనకు దిగెననికాని, లేదా, పేరుతెచ్చుకొనుటకై ఈ “ఘటం 
భింద్యాత్తు” లోనికి దిగెనని కాని యూహింపవలసియున్నది. అగుచో- 


“పలుకనేర్చుట బహుతపఃఫలముగాదె” అనుఘట్టములో మమ్మును లేదా, నన్నును 
లాకలూకాయిగాళ్లలో చేర్చిన యీవిమర్శకుండుగారి పూనిక కార్యకారిగాదు. ఇందులకై 
యెవరినో గొప్పవారిని విమర్శించి పేరుతెచ్చుకోవలయు నని సుబ్బరాయశాస్తులవారు 
వయస్సుచేం జిన్నలైనను, “అన్యోన్యం గురవోవిప్రాః” అనునభియుకోక్తి ననుసరించి 
ప్రార్ధింపంబడుచున్నారు. ఇంతియకాక యిపుడేని మమ్మనుగ్రహించి షష్టిపూర్తి ముద్రణమును 
జిత్తగింపవలయుననికూడాం ్రార్ధింపం బడుచున్నారు. మణియును మీవంటి 
విమర్శకాగ్రగణ్యులకు మావంటి లాకలూకాయిలను విమర్శించుట 


“మొనగాం డొక్కరుం డాజు మాసములు సామున్‌ జేసి మార్మూలం బంబిన భీపెంపున 
డాంగియున్న ముసలాపెం బోరికిం జీరులా-గున” 


అనుపద్యార్థమున కుదాహరణము కాంగలదనికూడ మనవిచేయుచున్నాను. 


చదువరులారా! ఇక్కడకీయనచూపిన విరోధమెట్టిదో మీకు విశదమేకదా? ఇంకను 
ఈయన యింతతో విరమింపలేదు. 


“వేంకటశాస్త్రిగారీ చిక్కులను పరిశీలింపక శుచిముఖిపాత్రకు జంటతగిల్చి, చిలవలు 
పలవలు పెంచినారు.” అనియెత్తికొనియేమో కొంత నిస్సారపు ప్రసంగము వెళ్లబోసినారు. 


ఈయన వాడిన “వెక్కిరింపబోయి” అనుసామెతనుబట్టి యీయన కౌచిత్యజ్ఞాన 
మెంతయుండునో, ఇంతటి యౌచిత్యజ్ఞుండు పాత్రౌచిత్య విమర్శన కేమాత్రము 
తగియుండునో చదువరులు పూర్తిగ గ్రహించియే యుందురుగాన శాస్తులవారి చెట్టుక్రింది 
ప్లీడరు కబుర్లకు ఇప్పటి కింతతో సమాధానము వ్రాయుపూనికనుండి విరమింతును. 


వెక్కిరింపంబోయి బోల్తాపడుట 443 


“ఈగండం గడిచి పిండం బయలంబడితే” అప్పుడు తక్కినది పూర్తిచేయుదును. 
ఏమైనను, ఇట్టి “తథాదాధానాల”తో వాదము సమంజసముకాదని లోకులు ముఖ్యముగా 
నన్ను నిందింతు రని యెజుంగుదును. ఎటింగికూడా, నా కీడెబ్బదవ పడిలోసయిత 
మావ్యసనము బాధించుచునేయున్నది. భర్తృహరి యేమన్నాండు? 


“విద్యాయాం వ్యసనమ్‌” అన్నాండు. ఈయన సాహిత్యశిరోమణిగారు. ఇంకొకాయన 
యొకపుస్తకము తెలుంగులోనికి పరివర్తన చేసినారు. ఆయన తర్క శిరోమణి అని జ్ఞాపకము. 
తయన ఆ పొత్తములో, పనిలేని పాటగా మావ్రాంత నెత్తికొని కొంత తెలిసీ, తెలియని 
వ్రాంత వెళ్లంబోసినారు. ఆవ్రాంతనుగూర్చి కూడ ఈ సందర్భములో ఒక “కారుణ్యము” 
వేయుట మంచి దనుకొందును. కావున ఆయనవ్రాంతను రంగాన కవతరింపంజేయుదును. 


“పూర్వమహాకవిప్రయోగము లున్నను నిట్టివి పనికిరావు” ఇది ఆయన వాక్యము. 
దీనివల్లనే ఆయన(వ్రాంత యంతయు బయటంబడును. ఇట్టివనంగా నెట్టివి? అని 
ఆకాంక్షించుకొందము- 


“పృథ్వీభరం బొక్కటా?” వంటివి. ఇందు “బొక్క అని యశ్లీలార్ధము స్ఫురించు 
చున్నదంట! ముం దీశిరోమణిగారి హృదయము నాక్రమించిన యశ్లీలార్ధము నైఘంటికులు 
వ్రాయనేలేదు; (వ్రాసిరేయనుకొందము. ఏపూర్వమహాకవిగాని పాటింపని యపు డీలక్షణము 
నెవరుమన్నింతురు? కాళిదాసంతవాండు దీనిని లక్షింపనియపుడు తక్కినవారిగణనయేల? 
ఈ “పృఢ్వీభరంబొక్క” యెట్టిదనగా? “చకాశే పనసప్రాయె పురీషండమహాద్రుమైః” వంటిది. 
అనంగా పైశ్లోకములో, “చకాశే అను క్రియలో చివరంగల “శే” అనువర్ణమునకు “పనస” 
శబ్దాదియందున్న పకారమును ముడిపెట్టి “చచ్చిచెడిచాయంగల విన్నపములుగా” “నేప” 
శబ్దమునుసృష్టించి, ఇంతతోంగూడ తనకిష్టసిద్ధి కాక, ఈ శబ్దము శేఫశృబ్దమునకు స్మారక 
మగునని చెప్పి దోష నిరూపణము చేసినాండు. ఇట్లు కష్టించి పాదుసష్టి సేయుట చాల 
గర్భ్యము. అగుచో లాక్షణి హృదయ మట్లేల ప్రవర్తించెనందురా? లక్షణమనంగా కంట్టుబాటు. 
దానిని జేయునపుడు తత్కర్త యెన్ని నియమము లేర్బణుప వలయునో అన్నియు 
నేర్చజచితీరవలసినదే కాని ఇటీవల లక్ష్యలక్షణవేత్త లానియమములలో మహాకవు 
లెంతవబకు గౌరవించినారో, యెంతవటి కీసడించినారో యనునంశము తత్తత్పవృత్తిం 
బట్టి తెలిసికొని తానేది యేని వ్రాసికోనగును. అంతియ కాని “గ్రుడ్జెద్దు చేలో బడ్డట్టు” 
వ్రాయతెల్వికి లక్షణము గాదు. లక్షణ మున్నను, అయ్యది మహాకవిమాన్యముగానిచో 
దానికి విలువ యుండదు. ఈ విశేషాంశములు చెట్టుక్రింది ప్లీడరు తెగలోని విమర్శకులకు 
గోచరింపవు. కవిత్వము మాటటులుంతము. ధర్మశాస్త్ర విషయ మింతకన్న గరీయము 
కదా! ధర్మజ్ఞు లేమన్నారో చూడుండు. 


444 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 
“యద్యపి శుద్ధం లోకవిరుద్ధం నా౭_ చరణీయం నాకలనీయమ్‌” 


దీనివలన శాస్త్రముకన్న ఆచారమునకు గౌరవ మిచ్చినట్లయినది. (ప్రస్తుతము 
లక్ష్యమాచారస్థానాపన్నము. కావున శిరోమణిగారు “పూర్వమహాకవి ప్రయోగములున్నను” 
అని వ్రాయుట మహాపరాధము. ఈ త్రోవను తప్ప శ్రీ కాళిదాసు గారి “ఉచ్చెః కులం 
చాత్మనఃి లోనగునవి నిలువవు. శేఫమునకు శేపశబ్దము స్ఫోరకమైనట్లే “ఉచ్చెళి 'ఉచ్చ'కు 
స్ఫోరక మగును. ఇది యిటు లుండె. ఆలంకారకివామనుండు 'అవతారి శబ్దము కుదురదని 
వ్రాసినవ్రాంత. దాని నాంధ్రీకరించిన శిరోమణిగా రెటింగినదేకదా! అగుచో నీయనకు 
“మా భూత్సరీ వాదనవావతారఃి అను కాళిదాస ప్రయోగము కుదురునా? ఇదియు 
నిటు లుండంగా నీయన విశిష్టాద్వైతికదా! తజచు శ్రీమహావిష్ణువునవతారములకు 
సంబంధించిన స్తోత్రములం బరింపవలసి యుండునుగదా! అందు : “మత్యావతార 
గోవింద” అనునో లేక “మత్స్యావతార” అనునో చదువరులు తిలకింపుండు. లేక 
అవతరపదమే ఉచ్చరింపనిండు. అది హృదయంగమమగునో, కాదో పరిశీలింపుండు. 
ఆ యీ విషయములు మాకొజకే వ్రాయంబడినవికావు. ఇట్టి వెట్టిమొట్టి వ్రాంతలు వ్రాయు 
జ్ఞానలవ దుర్విదగ్ధుల జ్ఞానము మిగుల శోచ్యము! 


“విలువగలకవుల లక్ష్యమ్ములె తామీభార మెల్ల మోయంగ వలయున్‌” “వ్యాకరణ 
మొక్క త్రోవ మహాకవు లొకత్రోవ” ఇత్యాదులు పైసందర్భములను బోధించుచున్నను 
జ్ఞానలవదుర్విదగ్భలేదో మాకువృథగాపని _కల్పించుటమానకున్నారు. ఇదిగాక 
ఈశిరోమణిగారికి మారచించినవి పెక్కు గ్రంథములుండంగా ఈబొక్కమాత్రమే 
యుదాహరించుటకు దొరకెనా? దీనివలననీయన కేవల రంధ్రాన్వేషణతత్ప్చరుందనియును, 
అందుచే “బొక్క” దొరికియుండుననియు ప్రాజ్ఞులనుకొని దీనికిసంబంధించిన శ్లోకమును 
పఠింతురు కాంబోలును! శాంతం! పాపం. ఇంత స్తనశల్యపరీక్షచేయు నీశిరోమణి 
ఆంధ్రీకరణమున నిలువందగినది, హృదయంగమమైనది యొకఘట్టముకూడ లేదే? ప్రాంత 
యంతయు తప్పుల తడక. ఉదాహరించిన పద్యములలో గొన్నిచోట్ల గణములే సరిపడవు. 
ఈయన వ్రాసెడిది లక్షణగ్రంథము. దానిలో- “అయితే, యోచించు” లోనగు 
నపప్రయోగములకు మితిలేదు. ఇట్టి తెల్వితేటలతో నొరులపైకి దాడి వెడలుట, ఇదియే 
కాంబోలును “ఉట్టి కెగురలేనమ్మ స్వర్గాని కెగిరిందనుకొనుట.” 


ఇందొకరు సాహిత్య శిరోమణులు, వేటౌకరు తర్శశిరోమణులు; వీరివ్రాతలయందలి 
సారాసారములను జర్చింపందగువారు సహృదయులు. వారే మందలింపందగువారును 
అని ఇప్పటికింతతో ముగించుచున్నాండను. 


x XxX 3 


445 


బ్రతికించారు ఆచార్యులుగారు 


యెందుచేతంటే? సూక్ష్మంలో మోక్షోపాయం చూపించారు వారి పుణ్యమా అని. 
మొట్టమొదట అనుకున్నానుగదా? అమ్మయ్యో? యేమాత్రమో తక్కువగా పద్దాలుగుకాలాలు 
సంపూర్తిచేశారే! యీవార్ధక్యంలో యీ అనారోగ్యంలో “తీరికూర్చున్న మంగలి” లాగు 
యీ పనికిమాలినపని యెక్కడ పెట్టుకొందునురా అనిభయపడ్డాను. ఉభయ వేదాంత 
ప్రవర్తకులు యేవో తారతమ్యజ్ఞాన బోధకపు వాక్యాలు వవ్రాసివ్రాసి “కసిదీరనమ్మ” అనే 
సామెతను జ్ఞప్తికిం దెస్తూ శాస్త్ర జ్ఞానం అంతా యింతా మాత్రమేకాక సంపూర్ణంగాకల 
శిరోమణులవడంవల్ల, ఆ తరవాతవచ్చే అతివ్యాష్యవ్యాప్తలను సవరించుకోవడానికి వేసికొనే 
'మాత్ర” పదాన్ని యిప్పుడేలక్షణంలో తగులుకోంబెట్టి “వయోమాత్రవృద్దులగు మీరు” అంటూ 
వకణంకెవేసి, “మావిషయంలో యికముందేనా జాగ్రత్తగా సంచరించండి. లేకపోతే తగినట్లు 
బుద్ధిచెపుతాం” అనే అర్ధమిచ్చే మాటలు కొన్ని వ్రాసి, వ్యాసాన్ని ముగించారు. వయోమాత్ర 
వృద్ధత్వాన్ని వారు స్వయంగా వప్పుకుంటూ వుండడంచేత వారు “సభకు రావలసిం”దని 
నన్ను కోరడాన్ని నేను పాటించలేకపోయినా యీమిష నా అసమర్ధత్వాన్ని సమర్ధిస్తుందను 
కుంటాను. యిప్పటికి వారేదేశంలో, యేజిల్లాలో వుండేవారో నాకు తపిసీలుగా తెలియదు. 
యేమైనా నేను వెళ్లే వోపికలోవున్నాను గనుకనా “మీవూ రెక్కడ” అని వ్రాసికనుక్కోవడానికి. 
వకటిమాత్రం యిప్పటి నాస్టితికి తగుతుందనుకుంటాను. వకపర్యాయం తమరే తమకు 
నచ్చినపండితకవిని (కేవల పండితుణ్ణిగాని, కేవల కవిమాత్రుణ్ణిగాని కాదుసుండీ) 
వెంటంబెట్టుకొని మాగ్రామం కడియానికే దయచేస్తే మీవాదంలో విశృంఖలంగా నన్ను 
గూర్చి దూషించిన మాటలకేం గాని సంప్రదాయం తెలియక వొప్పులను తప్పు లనడం 
యెట్టిదో, తప్పులను వొప్పులనడం యొట్టిదో, యెంతో సేపక్కజలేదు, కొద్దిసేపట్లోనే 
తేలుస్తాను. మీరేనా పత్రికలో రాయడం కనక యేదో కొంత పెంచివ్రాయంగలిగారు 
గాని, ప్రత్యక్షంలో జరిగే ముఖాముఖీవాదంలో ఆలా పెంచలే రనుకుంటాను. నేను 
అనారోగ్యంగా వుండి మీ రున్నచోటికి రాలేక, నేనున్నచోటికే రమ్మనడంవల్ల మీకయ్యే 
రైలుఖర్చులున్నూ, యిక్కడవున్న కాలంలో “తళిహ!” ఖర్చు కరామతులున్నూ నేనే 
భరించుకుంటాను. “అవస్థా పూజ్యతే” అన్న సందర్భం తమ రెజుంగనిది కాదు కాంబట్టీ 
యో నావిజ్ఞప్తిని తోసిపుచ్చ రనుకుంటాను. మునుపటిరోజులే అయితే తాము సభ అంటూ 


446 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వుచ్చరించాలా? వుచ్చరింప నకృటేలేదు. “లేండిపై దూంకు సింగమ్ముజాడ” అన్న 
పద్యంకూడా తమరు చదివేవుంటారు. “కొంగల మల్లాయగట్టు” అంటూ నైజాందేశ 
ప్రయాణంలో తగులుతుందంట? కొంగల మల్లాయ వృద్దు(డైన పిమ్మట ఆగట్టుశిఖరం 
అధిష్టించి కూర్చుండి, “లేస్తే మనిషినిగాను” అనేవాండంట! యిప్పుడు నేనున్నూ 
అట్టిమూడుకాళ్ల ముసలిగానే వున్నాను. కాంబట్టి, మీరు రప్పించేచోటుకు రాలేక యింతగా 
ప్రార్థించడం. యిదేమిన్నీ నాసిద్ధాంతాలని ఆమోదించడం కాదు కనక మీరు నిరాకరిస్తారని 
అనుకోను. మీపుస్తకం నేను యెవరోవిద్యార్ధిదగ్గణ యేకొంచెమో చూచాను. వెంటనే 
ఆవిద్యార్థి తత్సమేతంగా వెళ్లిపోయాండు, మీక్కోపంవస్తే యేంచేతును? “తప్పులతడక” 
గానేతోంచింది. ఆకాస్తసేపట్లో “బొక్క”గా ఛేదించి చూపిన దోషమున్నూ “త్య, క్షి అనే 
అక్షరాలకుపడ్డ ప్రాసవిషయమై ఆక్షేపించినదిన్నీ నాకంటంబడ్డాయి. ఇంకా మీలెక్క 
ప్రకారమైతే యెనిమిదుండాలి అవి చూచిన జ్ఞాపకం లేదు. తరువాత చాలారోజులు, 
యీ ప్రసక్తి పెట్టుకోనేలేదు. అంతట్లో యితర శిరోమణులవల్ల ప్రసక్తికల్లింది. పనిలోపనిగదా 
అని “కారుణ్యం” వుపక్రమించాను. దోషాలతోపాటుగా యేస్వల్పం గానో, గుణాలక్కూడా 
మీరు మా గ్రంథాల్లోనుంచి వుదాహరించివుంటే మాత్రం మిమ్మునుగూర్చి నేనువాడిన 
“జ్ఞానలవదుర్విదగ్గ” పదము వ్యర్థమై నేను తొందర పడ్డట్టు లోకులకు సాక్ష్యమిస్తుంది. 
లేనిపక్షాన్ని సార్ధకమై “దేవుడికి సదృశమైన పత్తిరి” అనే లోకోక్తిగా వుండి క్షేమేంద్రాదులు 
చూపిన బెచిత్యాన్ననుసరిస్తుందనుకుంటాను. యీమాట బాగుంటేనే స్వీకరించండి. 
గుణాలకు మీరు మా (గ్రంథాన్ని చూడనే లేదన్నందుకు మీ యీ వాక్యం సాక్ష్యమిస్తూవుంది, 
చిత్తగించండి. 


“రంధ్రాన్వేషణపరుండ నంటిరి, ... మీ గ్రంథములు మూండునాల్లు పరామృష్టము 
లైనవి, సుమారు పదివటకు నిందు దోషోదాహరణములుగా మీ పద్యము లుదాహరింపం 
బడినవి.” 


చాలును, మీతల్లికడుపుచల్లంగా నూరేళ్లు వర్ధిల్లాలి. “అభణపు”, “ఢిల్లికిధిల్లే” లోకోకీ 
యెత్తుకొని యెంతవుపకారంచేశారో, యీ వాక్యం వ్రాసికూడా అంతవుపకారం చేశారు 
మీరు. అందుకోసమే మీకంటె ముందుగానే నేను సభాముఖమందు మీ దర్శనాన్ని 
కోరాలనుకుంటూ వున్నాను. యింతలో దైవం ఆకాస్తమాటా మీచేతే పలికించాండు. 
“నీదయా నీదయా నిద్రయా” అను లోకోక్తి తామెటుంగనిది కాదు. “ద్వారాణి భవంతి 
సర్వత” కదా! మీ వుద్దేశ మెట్టిదో తెలియడమే నాకు కావలసింది. వేలకొలంది పద్యాలు 
వ్రాసిన వాళ్లకి యెక్కడో సంధివశాన్ని “బొక్కా రాక, యతీపోక, ప్రాసా చెడక వుంటుందని 


బతికించారు ఆచార్యులుగారు 447 


వాదించే శుంఠనని తామనుకొనుచున్నట్టు మీవ్రాంత ధోరణి తెల్పుతూ వుంది. ఆ వాదం 
నారికాదు. మీరు దోషాలకే మావి వుదాహరించుటలో మీహృదయం యెట్టిది అని 
తెలుసుకోవడమే నాకు కావలసింది. దానితో సకలమున్నూ తేలిపోతుంది. యీవాదం 
తేలడానికి నా 'వయోమాత్రవృద్దత్వమే” పర్యాప్తమవుతుంది. దీనిలో జయం పొందడానికి 
మీ “విద్యా మాత్ర వృద్దత్వం” లేశమున్నూ పనికిరాదు. “అభణ” వగయిరాలు మీ 
“విద్యామాత్ర వృద్ధత్వాన్ని” పూర్తిగా కుంకటీ (వేళ్లతో పెకలించి తీరుతాయి, చూస్తురుగాని. 
తి. వెం. కవుల రచన దోషాలకు మాత్రమే వుదాహరించుకోతగ్గదికాని, గుణాల 
కుదాహరించుకో తగ్గది లేశమున్నూ కాదు- అనే అంశాన్నే మొట్టమొదట మీరు 
సాధించందగ్గది. జ్ఞాపకముంచుకోండి, మీకు నేను వ్రాసిన యే అక్షరాలు కోపముకల్లించి 
వెట్టి మొణ్టి ప్రసంగాన్ని పత్రికాముఖమున ప్రకటింపంజేశాయో, ఆ మాటలు మళ్లా 
వుదాహరిస్తాను. కొంత శాంతించి దానియందుండే (ప్రధానాంశాన్ని మనస్సుకు 
పట్టించుకోండి. 


“జ్ఞానలవదుర్విదగ్గు లేదో మాకు వృథాగా పనికల్పించుట మానకున్నారు. ఇదికాక 
యీ శిరోమణిగారికి మా రచించినవి పెక్కు గ్రంథములుండంగా, ఈ “బొక్క మాత్రమే 
యుదాహరించుటకు దొరకెనా? దీనివలన నీయన కేవల రంధ్రాన్వేషణతత్పరుండనియును, 
అందుచే “బొక్క దొరికియుండు ననియు ప్రాజ్ఞులనుకొని దీనికి సంబంధించిన శ్లోకమున 


పరింతురు కాంబోలునుం శాంతం పాపం!” 


ఇవిగదా నామాటలు? మీకు కోపంవస్తే లాభమేమి? చేసినపని తప్పుపని, భారతి 
నాచేత తగినమాటలు పలికించింది. యింకనేనా సంతోషించి నన్నుంగూర్చి 
పడ్డతొందరపాటుకు పశ్చాత్తాపపడండి స్వామీ! “సత్మవి వాక్యము రిత్తవోవునే” నేను- 
సత్మవిదాకా యెందుకు-కవి నేనా అయితే (మీహృదయాన్ని బట్టి కాదుసుండీ) మా 
షయమున మీరు నడచిన నడతనుబట్టినేను మీ కొసంగిన “జ్ఞానలవే” త్యాది బిరుదావళి 
మీరు కష్టించి గురుశుశ్రూషచేసి సంపాదించిన “శిరోమణి” బిరుదంకన్న మిన్నయె ప్రసిద్ధికి 
వస్తుందని నాపూర్ణవిశ్వాసం. యేవోనాలుగు పుస్తకాల్లో వాక్యాలు యేకరువుపెట్టి- 

“యివి మీకు బొత్తిగా తెలియనివి, అసలేతెలియనివి” అనే అర్ధమిచ్చె పేలవంమాటలు 
వ్రాసినంతతోనే తేలిపోతుందనుకున్నారా స్వామీ? మీరొనర్చిన యసంగతపుపనివల్ల 
మీకన్ను మాకు వయోముఖ్య సందర్భాల్లో దేనియందున్నూ, లేశమున్నూ పోలిక లేకపోయినా 
యేదో యింతవబకు నాకు మాత్రం గోచరింపని కారణంగల కోపం మా యందు మీ 
హృదయంలో వున్నట్టు అనుమానింపవలసి వచ్చింది. లేకపోతే మీరట్టి అసంగతప్పని 


448 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రీ 


చేసియుండరు యేం కర్మం కాలింది. చక్కంగా గురుముఖతః చదువుకొని ప్యాసై, యేదో 
పదవి సంపాదించుకొని సుఖ జీవనం చేస్తూవున్న మీకు యెప్పుడో “మిడిసి రాలి పడ్డప్పటికీ” 
'వృద్ధనారి” అన్నట్లు వకరికంట మేము పడేదిలేదు! మాకంట వకరున్నూ పడవద్దన్నట్టు 
కాలక్షేపం చేస్తూవున్న తిరుపతి వేంకటేశ్వర కవులను వెక్కిరించడానికి యేదో ప్రబలకారణం 
వుండితీరాలి! అది మీ ముఖతహ నేవినాలి. దయచేసి తెల్పుదురుగాక. ఆత్మవంచన 
లేకుండా మాత్రం ప్రవర్తించండి యింకనేనా! “యోజించి తప్పు” “యోచించి వొప్పు” 
అన్న మీ వ్రాంత అబ్బో! చాలా ఉత్పథంగా నడిచేటట్టువుంది. నడిపిస్తురుగాని, వంట్లో 
బలం తగ్గింది గాని యింకా కొంచెం బుద్ధిబలం భగవంతుడు నిల్చేవున్నాండు. మీవాదాన్ని 
తట్టుకోవటానికి యీకాస్తా చాలకపోదు. అది లోక వ్యవహారసిద్ధమే మండీ? అట్లాగే 
వాదిస్తురుగాని సభలో. “జ్ఞానలవదుర్విదగ్గేత్యాదులు” పెద్దతిట్లుగా మీకుతోంచాయేమండి 
స్వామీ? అస్మదాదుల మందజణమూ దానిలోనే చేరతాముగదా? మీరింకా వయస్సులో 
మాకన్న చిన్నలవడంచేత అస్మదాద్యపేక్షయా అనుభవము తక్కువగా వుండడాని 
కంగీకరింపనివా రుంటారా? ఆ పక్షాన్ని ఆమాట వాడగూడదా? తి. వెం. కవులు- 


“వీమలో, దోమలో నాంగం తోంచిరి” కదా మీ బుద్ధికి, యెవరో కొందబచే 
గౌరవింపంబడిన వాళ్లు మీకట్లు తోంచినప్పుడు “కారుణ్యా”ది ప్రసంగం మీ విషయమున 
తగనిదెట్లగును? గుణమేమిన్నీ లేనేలేదండి మా కవిత్వంలోను? యీమాట మీరే విద్యార్థులకు 
గురుత్వం చేస్తూవున్నారో, జిజ్ఞాసాతాత్సర్యంతో వారే అడిగితే గతేమి? మీ రేకాలేజీలో 
వున్నారో? తపిసీలుగా తెలియక సందిగ్ధంగా వుండి “ఫలానా” అని స్థిరపరచి వ్రాయలేదు, 
క్షమించండి. నేను మీ గ్రంథమంతా తపిసీలుగా చూడలేదు. యీ “బొక్క” ఘట్టమున్నూ 
“త్య, క్షు వర్ణాలకు ప్రాసాన్ని గూర్చిన ఘట్టమున్నూ మాత్రమే చూచి మీరు అమాయకులని 
మాత్రం అనుకున్నాను. యెందుచేత? మొదటిదానికి భారతాదులలో సంధివశాన్ని వచ్చిన 
యీలాటివి లెక్కకుమించి వుండడం చేతనున్ను, రెండవ దానికి యిదికూడాతప్పే 
అనుకోవడంగాని, లేక యింతమాత్రం ప్రమాదంకూడా లేకుండా కవిత్వం చెప్పేవాళ్లంటూ 
వుంటారను కోవడంగాని సహృదయు లనిపించుకొనేవారి విషయం కాదుకనుకనున్నూ 
యీయనెవరో (గ్రంథాలు చదివి ప్యాసైతే అయివుండునుగాని, హృదయ నైర్మల్యం 
లేశమున్నూ లేనివారై వుండడం తప్పదనుకొన్నాను. అందుచేతనే సహృదయుల 
మందలింపున కాశపడింది నేను. ఆమందలింపును గూడా మీ హృదయం సమ్మతించింది 
కాదు. ఓహో! మీతాత్సర్యం నాకంటె ప్రపంచములో సహృదయుండంటూ వుంటాందా 
అని కాంబోలును అవును “అహమేవ పండితః, అహంచ పండితః, అహం న పండితః” 
అనే అవస్థాత్రయంలో మొదటి అవస్థలో వున్నారుగదా స్వామివారు. మూండో అవస్థలో 


బతికించారు ఆచార్యులుగారు 449 


వున్న వారి మాటలు వెగటుగా వుంటాయనుకొంటాను. యింతకూ స్వామివారి తాత్సర్యం. 
అశ్లీలమంటే తి. వెం. కవులకు తెలియదు సరికదా యే యే అక్షరానికీ అక్షరానికీ 
ప్రాసమైత్రి వున్నదో అదికూడా తెలియదు అని ధ్రువపరచడమే అనుకుంటాను. ఆపద్ధతిని 
తి. వెం. కవులకు తెలిసిందేమిటో? తెలకపిండి. అందుకే విద్యార్థిని గూర్చి వుపయోగపబచే 
మాటలుపయోగపజచారు స్వామి. 


(౧) ఇదొక్క విషయమేకాదు మీరు గ్రహింపనిది యింకను చాల విషయము లున్నవి. 


(9) పురీిషర జం ఇదియు మీరు (గ్రహింపజాలక పోతిరి. (ఇయ్యెడ స్వామివారి 
హృదయం బొత్తిగా నీచమున కొడిగట్టినట్లు నాకుం దోంచెడిని. నిజం వారే 
తెలుపవలెను. ) 


(3) మీకుచ్చ స్ఫురించు నంటిరి (ఇటం గూడ స్వామి కేదో హృదయకాలుష్యం ధ్వనితం. ) 
(౪) మీరు సరిగా గ్రహింపంజాలని దింకొకటి. 

(౫) మటౌొక విషయము మీకు తెలియనిది. 

(౬) అంతులేని తప్పులువచ్చు మీరు! 


(౭) మీరీవిషయములో నోరెత్తుట కేమాత్రమును అర్జులుకారు. (యీ మాట స్వామివారి 
గ్రంథం తప్పులతడక యన్నందు కిచ్చేజబాబు. ) 


(౮) కావున మీయోజన పూర్తిగా దుష్టము నాయోచించుట మిక్కిలి యుక్తము. 


యింకను యిట్టి ప్రల్లదములు పెక్కులు. ఒరులు దురుసుగా (వాసిరని చూపువారు 
కొంత వెనుకతగ్గి వ్రాయవలసింది. అట్టి తెల్విస్వామికి పెరుమాళ్లను గ్రహించలేదు. పాపంం 
ఆచార్లవారికి మిక్కిలి కోపం వచ్చింది. కాంబట్టి విద్యార్థికి బోధించినట్టు శిక్షించి బోధించారు. 
“పురీష” పదఘటితమైన వాక్యంలో (ప్రతివాదికి తత్స్వీకరణాన్ని స్ఫురింపచేశారు. 
శ్రీమంతులవారితో వాదంపెట్టుకోవడం కంటె శ్రీమంతులవారు చెప్పినట్లే చేయుట 
యుక్తమేమో? అంటారేమో? చదువరులు. నాఅంతటనేను నాజన్మమధ్యమందు 
వీరితోనేకాదు, వాదం యెవ్వరితోనూ పెట్టుకోలేదు. పెట్టుకోను. అవతలివాళ్లునన్ను కదిపితే 
చేతనైనంతలో ఆత్మసంరక్షణార్ధం పెనుగులాడతాను. జయాపజయాలు దైవాధీనాలన్నది 
నాకోసమే పుట్టలేదు, ఆచార్లుగారు మిమ్మేమేనా ముందు కదిపినారా అంటారా? కదిపినట్టు 
యిదివజకే బుజువు చేశానుగదా! ఆకదిపినదేనా పెద్ద గొప్పతప్పిదంచూపి కాదుసుమండి? 


450 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


“పృథ్వీభరం బొక్కటా అన్నది. “పృథ్వీభర మ్మొక్కటా?” అంటే వారన్నదోషం అక్కడ 
రాదు. ఆచార్లువారి గ్రంథమంతా తప్పుల తడక కాకుండా వారు వ్రాసిన రక్షకవాక్యం 
వకటి వుంది. ఆవాక్యాన్నే తి. వెం. కవులకు వక అఅనిముషం యెరవుగా యిస్తే అది 
సవరణ అవుతుంది. ఆ వాక్యం చూపుదునా? 


“నాగ్రంథము తప్పులతడక యనియు... వ్రాసితిరి... అచ్చువేయించుటలో జరిగిన 
లోపమువలన నట్టి వ్యత్యాసము జరిగినది.” యీ సంరక్షణవాక్యం శుద్ధాబద్ధమైనా వారి 
(గంధాన్ని యావత్తూరక్షించింది కాని మా “ప పృథ్వీభరం బొ క్క అన్నదాన్ని సంరక్షించలేక 
పోయింది. చూచారా ఆచార్లవారి సాహసం! యింతకూ ఆచార్లవారు ముందుమమ్మర్ని 
కదిపినారా లేదా అన్నది (ప్రస్తుతం. గుణవిషయంలో వకటిన్నీ వుదాహరించక 
దోషవిషయంలోనే (నేను వకటే అన్నాను, కాదు పది అంటూ వున్నారు శ్రీమంతువారు. 
యీనవ్రాంత నాకు మణీవుపకారకం. ప్రియం నఃప్రియంనః) అన్నీ వుదాహరించడంవల్ల 
వారు నిద్రిస్తూవున్న నన్ను కదిపినట్లయిందా? అందుచేత నేను వారినిగూర్చి యెత్తుకోక 
తప్పిందికాదు. యిదివణలో మాకువున్న (ప్రతిజ్ఞాస్వరూప మెవరెటుంగరు? 


“ఉ. కొండల నోరంజేసికొని కొంత వడిం బఅతెంచి యంతను 
ద్దండత దారికడ్డమయి తాకి హళాహళిసేయు కొండలన్‌ 
బిండిగం జేసి రైలు కడువేగమునం బఅతెంచునట్లు భూ 
మండలి మాకవిత్వమును “మంకుఘటమ్ముల!” జెండిమీటుతన్‌.” 


అనేది మా ప్రతిజ్ఞ. అంతేనేకాని యెవరిమీందికిం గాని మా అంతట మేము పోలేదు, 
పోము. ముందవతలవారు మాట మిగలాలి. యిది చదువరులు బాగా విచారించవలసిన 
విషయం. తరువాతంటారా? “ఆసీమాంతం' చేసిగాని విడిచేదిలేదు. సరే! యీ మాటల 
కేమి? యిదివరలో మీకు వాదోపవాదాలు యే “లాకలూకాయల” తోనో వచ్చాయి. కాంబట్టీ 
మీ ఆటసాగింది. యిప్పుడో “యినపగుగ్గిళ్లుగాని, మినప గుగ్గిళ్లుకావు” అంటారా? 
సమ్మతమే. శ్రీమంతులవా రట్టివారే! యెట్టివారున్నూ కాకపోతే నిద్రపోతూవున్న వాళ్టీ 
పనిగట్టుకు లేపుతారా? వస్తే వోడే రానివ్వండి. పాములను పట్టుకొని ఆడించేవాడిగతి 
తుద కేమవుతుందంటారా? ఆలాగే చెప్పుకుందురుగాని తరువాత మీరు. యిప్పుడల్లా 
విచార్యమేమిటి? వారి గ్రంథంలో మాప్రయోగాలనిదోషాలకే యెత్తుకొని యితరానికి 
లేశమున్నూ యెత్తుకోని ఆచార్యులుగారి హృదయం యెట్టిది? యిందుకు ఆచార్యులు 
గారు పెరుమాళ్ల సాక్షిగా జవాబు వ్రాస్తే అది లోకానికి నచ్చినా నచ్చకపోయినా నేను 
వారికి దానోహాలు చెపుతాను. యింతవలకు నేను వ్రాయంబోయేదానికి వుపోద్దాతం. 


(బతికించారు ఆచార్యులుగారు 451 


ఆచార్లుగారు “అయితే, యోచించి, సాధువనడాన్ని కూర్చియేమి? వాట్లను ఆక్షేపించే 
విషయానికి “ప్రకాస్తి, అభణపు గాండ్లు, ఢిల్లికి ఢిల్లే పల్లెకు బల్లే” అనేవి అడ్డతగులుతా 
యన్నవ్రాంతకేమి? పిమ్మట వ్రాస్తాను. కాని ఆ ప్రయోగాల యందున్న తప్పిదమును 
మాత్రం స్వామివారు ముందుగా విపులంగా వ్యాఖ్యానం చేయాలనుకుంటాను. యేదో 
టిప్పణి కొంచెం వ్రాశారు, అదిచాలదు. విపులంగా తత్తన్నిష్టమైన దోషస్వరూపాన్ని 
వ్యాఖ్యానం చేయాలిగాని “నీళ్లలో గేదెను బెట్టి బేరం” చెప్పంగూడదు. కాంబట్టి మిక్కిలి 
అవసరమైన యీ విషయాన్ని స్వామిగారు గమనించాలి. అక్కడక్కడ “ఓనమాల కుట్టాండికి 
బోధించినట్టు బోధిస్తూ వచ్చారే? యిక్కడ మాత్రం “గురోస్తు మౌనం వ్యాఖ్యానం”గా 
వ్రాస్తే యెలాగ? యీ వయస్సులో అయాచితంగా నాకిలాటి గురువులు దొరకడం పురాకృత 
పుణ్య పరిపాకంగదా! “గుణాః పూజాన్ధానమ్‌” అది అట్లుండె, లక్షణ గ్రంథముల కఠిన 
నియమములకు నేను వప్పుకొంటూ లక్ష్యానికి అనగా లాకలూకాయలడానికి కాదు, 
మహాకవుల లక్ష్యానికి యెక్కువ ప్రాముఖ్యం యిచ్చితీరాలి అనికదా వ్రాశాను? దాన్ని 
గుటించి యేదోవ్రాస్తూ తిట్లకి రేంగారు స్వాములు. అవి యౌచిత్యానికి దూరంగా వున్నాయి. 
వారికి జ్ఞానలవదుర్విదగ్గత్వమే తిట్టుగా కనపడ్డది. “సర్వజ్ఞత్వము సాంబమూర్తిది” గదా! 
అయితే సర్వజ్ఞులే అనుకుందాం స్వాములను. “అభణ” అర్ధంకాక పోవడమెమిటి? “ఢిల్లికి 
ఢిల్లే” దోషజుష్ట మవడ మేమిటి? నేను వ్రాసిన జ్ఞానలవదుర్విదగ్ధత్వాన్ని సమర్ధిస్తేనే 
ఆచార్లగారు సమ్మతించవచ్చును. లేదా, బలవంతం లేదు. అన్నిటికిన్నీ మకుటం నిర్దుష్ట 
హృదయంతో తమ [గ్రంథంలో మా ప్రయోగాన్ని యెత్తుకున్నారా? దుష్ట హృదయంతో 
యెత్తుకున్నారా అన్నది. యిది స్థిరపడితేనేగాని తక్కిన చర్చకు దిగడం అవసరంకాదు. 
యింకొకటి లక్షణ [గ్రంథాల్లో వుదాహరణా లిచ్చేటప్పుడు సమకాలికుల పుస్తకాలనుండి 
యివ్వడం అంత గౌరవప్రదంకాదు. గుణాలకున్నూ దోషాలకున్నూ కూడా ప్రాచీనులవి 
యివ్వడమే యెక్కువవీలు. వాళ్లు స్వర్గస్థు లవడంచేత లక్షణ గ్రంథకర్త తెల్వితక్కువగా 
ప్రవర్తించినప్పటికీ తిరగబడి అడగడం తటస్టింపదు, అదిగ్రంథకర్తకెక్కువ సుఖంగదా? 
ప్రతిప్రాచీన గ్రంథకర్తనున్నూూ ప్రతినవీన గ్రంధకర్తా కొద్దోగొప్పో ఆక్షేపిస్తూనేవుంటాండు. 
అడిగేదిక్కు మాత్రం వుండదు. మళ్లాయెవరో బయలుదేరి పూర్వగ్రంథాన్ని 
సమర్థించడమున్నూ వుందిగాని అది మిక్కలి అరుదు. వక్తవ్యాంశం. సమకాలికుల 
ప్రయోగాలు పుచ్చుకోవడంలో కూడా స్వాములవారేదో గొప్పను సంపాదించుకోవడానికే 
అన్నది. యిదే నిశ్చయమైతే తమరు బెత్తంచేతపుచ్చుకొని ఓనమాలు బోధించడానికి 
తగ్గస్థితిలో వున్న మావంటివారి గ్రంధాలనుండి వుదాహరణలు పుచ్చుకోవడం (గ్రంథానికి 
వుపకరింపదనుట నిక్కం. యింకెందుకు పనికి వస్తుందంటే, యేదో క్రౌర్యంతో 


452 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అవమానించడానికి మాత్రమే పనికిరావలసి వుంటుంది. స్వామి యేమంటారో చూదాం. 
యేకవి వాడింది ఆశ్లీలంగా వుంటుందో ఆమాట ఆ కవికాలంనాటికి దురర్భాన్ని యిచ్చేదిగా 
వుండి వుండదంటూ తేల్చారు స్వాములు. “సాని, అనుష్టించు” వీట్లనట్టివిగానే 
అభిప్రాయపడ్డారు. సందిగ్ధ విషయంలో వ్రాయడంలో మొదలిడితే వ్రాంత మిక్కిలి 
పెరుగుతుంది. సందేహం లేనిదాన్నే చూపితే బాగుంటుంది. జచిత్యాది విషయములకు 
పింగళివారిని అగ్రగణ్యులుగా స్వాములు వప్పుతారేమో, లేక వారికిన్నీ వుపాధ్యాయత్వానికి 
సిద్ధాపడతారా? 


“తగు చోట్లు గుద్దంటం ద్రవ్వి త్రవ్వి” 


అని సూరన్నగారు ప్రయోగించారుకదా? ఆచార్యులవారు మావంటి 
“లూకలూకాయల” ప్రయోగాన్ని దోషాల కుదాహరణంగా చూపుకొని “గిల్లికజ్ఞాకు”దిగి 
తోంచీ తోంచని వ్రాంతలు వ్రాస్తూ మాకు పని కల్గించడంకన్న ఆసూరన్నగారి వంటివారిని 
వుదాహరిస్తే లోకం “మెచ్చి మేకతోలు గప్పుతుం” దేమో? వీరిని నేను జ్ఞానలవదుర్విదగ్గ 
పదభాజినిగా చేసినందుకు మిక్కిలి కినిశారు వీరు. వీరు చేసినపని యెట్టిదో చూడండి. 
వీరెత్తుకొన్న చోటున మేము చిరకాలం నాండే వ్రాసిన a ఎన 


(పాశుపతమునుండి) 


“పృథ్వీభరం బొక్కటా?” ఇట బొక్క అని విడందీసి దోషము నాపాదించుట లాక్షణికుల 
మతమే గాని, ముం “దీబొక్క” పదమునకేమి, పాలు, ద్రొబ్బు, లోనగువానికేమి గ్రంధకర్తల 
మతమున దురర్ధమున్నట్లు తోచదు. కావుననే “బొక్కనీరు (మార్మం. ౩ అ)” అని మారన్న 
ప్రయోగించినాండు. పాటు, ద్రొబ్బులకు సర్వత్ర చూడుండు. దురర్ధము వచ్చినను 
నంగీకరించి సంధిస్థలముల నిట్లు భారతాదికము నిరాఘాటముగాం బ్రవర్తించుచున్నది. 
“చ. హారితా జయమొడంగూర్చకున్న? (భార-ఉద్యో ౨ ఆ). ఇట్టివి పెక్కులు శృంగార 
రసమున నించుక పరిశీలింప వలసి యుండునుగాని యందును బ్రాచీనులు గణింపరైరి. 
ers తగు చోట్లు గుద్దంటం ద్రవ్విత్రవ్వి (కళాపూ- ౪ ఆ)”. 


యిట్లు చిరకాలంనాండు సమాధానంవ్రాసి ప్రచురించిన విషయాన్ని యెత్తుకోవడంలో 
శ్రీ ఆచార్యులవారి హృదయం యేలాటిదిగా కనబడుతూ వుందో ప్రాజ్ఞులు విచారించా చాలి. 
యీ విషయంలో నాకు తెలియని దేమిటి? ప్రాజ్ఞలోకమే నిర్వచించాలి. “గుద్దపదం 
సూరన్నగారి కాలానికి సదర్భాపాదకమే” త్రసేహకంచా ఆచార్లగారివాదం ఆతోవలో 
వుంది. వారిని నేను జ్ఞానలవదుర్విదగ్గు లనడం స్వభావోక్తియైతేనే లోకం విశ్వసిస్తుంది. 
యీ (కింది సందర్భం చూడండి - 


బతికించారు ఆచార్యులుగారు 453 


“అభణపుగాండ్లు - అనునది నిరరకపదము అంటారు స్వాములు. జ్ఞానలవదుర్వి 
దగ్గత్వాన్ని స్వామివారి యీ వక్కమాటే స్టిరపజుస్తుంది. దీనిక్కోపమెందుకు? “నిజమాడితే 
నిష్టూరం” కిందికి యిది రాదు కాంబోలు? యిది “స్వభావోక్తిరసౌచారు” అది నిరర్ధకంకాదు. 
గిల్లికజ్ఞా తెచ్చుకొని, చేయాడినట్లల్లా వ్రాసేవారి సారం తేల్చడానికే మూలనున్న ఆ పదాన్ని 
ముంగిటి కీడ్పడం తటస్థించింది. సంప్రదాయజ్ఞులైన శిష్యులున్నారు. అడిగితే వారు 
స్వాములకు అర్థాన్ని బోధిస్తారు. అది శిరోమణిత్వానికి భంజకమైతే మనవిచేయంజాలను. 
వ్యాకరణంలో కొంచెం ప్రవేశముండాలి. అజాదిగాం గాకుండా కూడా ఒక త్రోవ వుంది 
అక్కడ. కాని ఆ పక్షంలో యింకా చిక్కులు కొన్ని వస్తాయి. సారం తేల్చడానికేర్చడ్డ 
ప్రయోగ మయినప్పుడు ఆ తిరుమంత్ర రహస్యం యిప్పుడే అంతా తెలిస్తే యేలాగ? 
స్వామివారి తుందుడుకు వ్రాంతకు - అనంగా “దుస్త్య్యజాహి ప్రకృతికి వగైరా వ్రాంతకు 
తగిన ఫలాన్ని యీ “నిరర్ధకపు” పదమే కలిగిస్తుందని మనవిచేసుకుంటాను. యెన్ని 
గ్రంథాలో వుదాహరించారు ఆచార్లగారు. గురుపాదాలవద్ద చదివితేగాని అవన్నీ నా బోట్లకు 
తెలియవన్నారు. అంగీకరామే. ప్రస్తుత పదానికర్ణం కూడా గురుపాద సన్నిధానాన్నే 
తెలుసుకుంటారేమో? యెందుకింత కర్మం, అన్యబుద్ధి యప్రత్యక్షము కదా? వచ్చినవాదం, 
వారు “నిరర్ధక” మన్న “ఈ యభణపుగాండ్లు” అన్నచోటకాదు, లక్ష్యలక్షణములలో దేనికి 
యెక్కువ ప్రాధాన్యం అన్నచోట. దానికోసం ముఖ్యమైన మాటలు వ్రాస్తే తీరిపోయేది. 
దానిలో దీన్నెత్తికోవడం యెందుకు? బోల్తాపడడానికే అని రుజువవడానికే. యింకా యీ 
ఘట్టంలో “ఢిల్లికి ఢిల్లి” కూడా తప్పన్నారు స్వామి. యేమి సాహసం? యేమి సాహసం? 
వీరికి సూరన్నగారి 'రోళ్లారోకళ్లం బాడిన కూరుము' లేలా సాధవుతాయోగదా. యింకా 
“ప్రకాస్తి” ఒకటి వుంది. తర్వాత చూదాం. శాంతం పాపం! లక్షణంకన్న లక్ష్యానికి 
ప్రాధాన్యమిచ్చి తీరాలి అన్నందుకు పాణిగ్భహీతపీరికలో రేఫశకటరేఫలవిషయంలో కూడా 
కొంత వ్రాసియున్నాను. దానికి వీరేమిచెపుతారో? అందుకే యిటకు దయచేసేటప్పుడు 
కేవలకవినిగాక కేవలపండితుణ్లీగాక మాధ్యస్ట్రానికి “పండితకవి” సహితంగా దయచేయాలని 
మనవిచేసుకొన్నాను. లక్ష్యలక్షణ విషయంకన్నా వీ రెట్టిహృదయంతో జీవత్మవినైన 
నాకవిత్వాన్ని పరామర్శించడానికి దిగినారోతేలాలి. సదుద్దేశమే అయితే, రంధ్రాన్వేషణత్వము 
వీరికి తగులదు. ఆ ఘట్టంలోవుదాహరింపకుండానే స్ఫూర్తికివచ్చి స్వామి వారిని యిప్పుడు 
'తందానా' లాడిస్తూవున్న శ్లోకప్రసక్తిన్నీ వుండదు. దురుద్దేశమే అయితే ఆస్స్ఫూర్తికి తగిలే 
శ్లోకాన్నే వకమంత్రంగా యుర్పజచుకొని సపాదలక్షజపం జరిపి తద్దశాంశం తర్పణమున్నూూ 
తద్దశాంశం హోమమున్నూ తద్దశాంశం బ్రాహ్మణ భోజనమున్నూ జరిగించాలా, వద్దా 
అని ఆచార్యులవారినే అడుగుతాను. చాల(గంధాలు యేకరువుపెట్టారు. వాట్లల్లోనుంచి 


454 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కొంత [గ్రంథాన్ని కూడా వుదాహరించారు. యివన్నీ నాకు తెలియవన్నారు. సమ్మతమే, 
వారికి తెలిసిన లాభమేమి? తెలియనివాళ్లు తప్పుత్రోవ తొక్కటంకన్న తెలిసినవాళ్లు తొక్కడమే 
తప్పుగాదా? ముఖ్యంగా ఆచార్యులవారు మమ్మల్ని కదపడం సదుద్దేశమా దురుద్దేశమా? 
అన్నది తేలాలి. నాకు తెలియని అంశాన్ని వారీ వ్యాసంతో బోధించే సందర్భంకూడా 
తేలాలి. లోపం తమది కనపడుతూంటేనే ఆచార్లగారింత తొందరపడ్డారు, లేకపోతే యెంత 
తొందరపడతారో, తమకే యింత యిబ్బందిగా వుంటే వారన్నట్లు వయోమాత్రవృద్ధత్వమేనా 
వున్న నాకు తమరుచేసిన యయుక్తకార్యంవల్ల యెంత యిబ్బంది వుండాలో? యేమీ? 
నాజోలికే రానట్టున్నూ నేను వారిమీందకు వృథాగా వెళ్లిదూషించినట్టున్నూూ అపలపిస్తారే 
ఆచార్యులుగారు? యింతమాత్రంతోనే పోతుందా? నాప్రకృతే దుస్యజమో, లేక తమకే 
అది వర్తిస్తుందో తేలేకాలం వచ్చిందనుకుంటాను. లేకపోతే వారుదాహరించు 
కోతగ్గదోషాలకు కవిత్రయం మొదలైన వారి ప్రయోగా లుండంగా మావంటి 
'లాకలూకాయలని” తడవడమెందుకు వస్తుంది? “ఫలానుమేయాః (ప్రారంభాః” కదా! 
ఆకాలంనాంటికి ఆ మాటలకు దురర్ధం లేదంటూ వక ఆభాసవాదాన్ని లేవదీశారు స్వామి. 
యీవాదం నిలిస్తే చూస్తాను నేను. సూరన్నగారి గుద్దలిలో గుద్ది పదం యెంతఅపకారం 
చేయాలో అంతా యీవాదానికి చేసితీరుతుంది. యిది తెలుంగులో వచ్చింది కనక వాదం 
తెలుంగే వుదాహరించాను. సంస్కృతమ్మట్టుకు సంస్కృతానికిన్నీ వున్నాయి బోలెండు. 
భారవిలో కాంబోలును- “శ్లో, ఈశార్థం” అనిపడ్డది. “పంచాంగవినిర్ణయోనయః” అనిన్నీ 
పడ్డది. శేఫాలికా పుష్పశబ్దం వకటి మహాకవులు తలుచు వాడుతూ వుంటారు. ఇంకాయెన్నో 
వున్నాయి. యేమీ ఆధారాలు లేకుండా “కారుణ్యం” వేయడాని కుపక్రమించలేదు. 
చూపినవాట్లలో “శార్ధం'” శ్రాద్దానికిన్నీ, యింకొకటి గుహ్యావయవానికిన్నీ, వేటొకటి 
పురుషగుహ్యావయవానికిన్నీ స్ఫోరకత్వ వాచకత్వాలకు పనిచేస్తాయి. అయితే ఆ కవులందబూ 
అప్రాజ్ఞలే అంటూ వాదిస్తారని స్వామివారిధోరణి సూచిస్తూవుంది. అందుకే. అది తేలడానికే 
యీ వయోమాత్రవృద్ధుండి పరిశ్రమ. లేకపోతే- “లక్షణమున్నను” అని వ్రాస్తూ కూడా 
“కారుణజ్యాని” కుపక్రమిస్తానా? కాళిదాసాదుల కాలానికిన్నీ ఆలంకారిక వామనుని 
కాలానికిన్నీ కలభేదమే నాకు తెలియదనిన్నీ, కాళిదాసుకవిత్వానికిన్నీ అంధ్రదేశ 
వ్యవహారానికిన్నీ యెట్టి సంబంధమో తెలియదనిన్నీ మొదలెట్టిన శ్రీమానులవారి సాహసం 
వర్ణనీయం. నేను నూటికి ముప్పెైయయిదో, లేక నలభైయో మార్కులు తెచ్చుకోలేదుగాని 
యీ తెచ్చుకున్నవారికి పాఠం చెప్పే శిష్యులున్నూ వీరందథిమీందా సర్వాధికారం 
వహించేశిష్యులున్నూూ నాకు పలువు రున్నారనియేనా స్వామి సంశయించలేదు. నేనొక 
వేళ వృద్ధుండదనవడంచేత యీవాదం తేలేలోంగా పరమపదిస్తానని ధైర్యమేమో స్వామి 


బతికించారు ఆచార్యులుగారు 455 


వారికి? జాతకరీత్యా యింకా ఆయువుంది. రెండోపక్షంలో సమర్ధులైన శిష్యప్రశిష్యులున్నారు. 
స్వామివారిని నిరోధించి అడుగుతారు. యేమని? మీ ప్రవృత్తినిబట్టి వాడందగ్గమాటలే 
గురువుగారు వాడినారు. “అవసరపరితా వాణీగుణగణరహితాపి శోభతే పుంసామ్‌” అని 
అవసరానికి తగ్గమాటలు వాడవలసివచ్చింది, వాడినాను. బెచిత్య విచారచర్చ చేసిచూస్తే 
స్వామికి కోపం రాకపోయేదే, కాని నా ప్రకృతిలో అలా సహించేగుణం కాదు. 
“దుస్త్యృజాహిప్రకృతిక” అని వారే వ్రాశారు. పత్రికవారు విసుక్కోకపోతే నా ప్రకృతిని 
స్వామివారు రుచిచూస్తారు. స్పృశించి విడిచానేకాని ప్రధానాంశం యింకా మొదలెట్టలేదు. 
“అభణ” నిరర్ధకమన్నది స్వామి మజుస్తారేమో? జ్ఞాపకంచేస్తే మంచిదిగదా! ప్రత్యుత్తరానికి 
నిరీక్షించే వేం. శా. శతావధాని. 


అనుబంధం 


(౧) ఆచార్లగారు తాము నిరపరాధులైనట్టు వక వాక్యం వుటంకించారు. ఆవాక్యమిది. 
“నేను మీ గ్రంథమును విమర్శించునప్పుడు నాయాంధ్ర కావ్యాలంకారసూక్రవృత్తి 
వివరణమునం దాక పరుషవాక్యమేని మీవిషయమై వాడినట్లు చూపంగలరా?” 


పరుషవాక్యాన్ని పిమ్మట చూపుదాం. ముందుగీటుంచినచోట మాకు ఆయన 
ఆపాదించిన “బొక్క వంటి “తొక్క” కనపడుతూవుందా? లోకంలో “తొక్క” పదం 
బూతులాటలో (గ్రామ్యులు వాడేదేనా? “తొక్కన్న తోలన్న” ఇత్యాదులు స్వాములున్నూ 
వినేఉంటారు. కాంబట్టి విస్తరించేదిలేదు. వారిసిద్ధాంతప్రకారం యిది గ్రామ్యదోషంకదా! 
పిమ్మట యింకా యిట్టివి మణికొన్ని చూపుతాను. ప్రస్తుతం యిది “వెక్కిరింపబోయి 
బోల్తాపడడం” కిందకు డేంకుతుందిగదా! యింక పరుషవాక్యం చూపుతాను. 


ఈచివర సమాసము... (బ్రాహ్మణ పరిషత్తులో చండాలునివలె నున్నది 
మాకవిత్వమును తెలిసో తెలియకో తోచినరీతిని విమర్శిస్తూ లేదనితోస్తే బాగులేదనడం 
యుక్తంగాని యీ “చండాల” పదప్రసంగమెందుకు? దీనింబట్టి వీరికిన్నీ మాకున్నూ 
యేవిధమైన ముఖపరిచయము కూడ లేకున్నను, యేదోవైరకారణ ముండితీరవలెను. 
మణియే యితర లక్షణ[గ్రంథకర్తగానియీ “చండాల” పద ప్రసంగముతో కవి కవిత్వాన్ని 
యీసడించినట్లు స్వాములు చూపంగలరా? అయితే యిందు వ్యక్తిదూషణ లేదంటూ 
సమాధానం చెప్పవస్తారేమో? నేను “కారుణ్యం” వేసింది మాత్రం వ్యక్తికా, వ్రాంతకా? 
చూడండి - 


456 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


“ఆ వ్రాతనుగూర్చికూడ, ఈసందర్భములో ఒక కారుణ్యము వేయుట మంచిదను 
కొందును” అందుచేత “బొక్క” కి “తొక్క” లాగే యిదిన్నీ సరిపోతుంది. “జ్ఞానలవదుర్వి 
దగ్గత్వం” వగయిరాలు వారిరచనవల్లనేమి వారు తిరిగే ఆక్షేపించిన “ప్రకాస్తి-అభణ” 
వగయిరాలవల్ల నేమి సుళువుగా సమర్థింపంబడతాయి. యింక ఆచార్లగారు 
“వయోమాత్రవృద్ధత్వా”న్నేని గణించక చేసిన తూలుప్రసంగం మిగిలిపోతుంది. స్వామివారి 
(గ్రంథంలో వున్న యితరతప్పులువు పేక్షించి గ్రామ్యదోషానికి వారిసిద్ధాంత (ప్రకారం 
బాధించేవి దిజ్మాత్రముదాహరిస్తాను. 


(1) పంచమాధికరణము, (2) లింగము, (3) కావున నాతీరుగల, (4) మదింగా, 
(5) కమలము, (6) కాటయవేమన, (7) ఈనర్షుడవగుదని, (8) నెచ్చెలికాడు, 
(9) సహజన్యచూడనొప్పెం జారుదోహదల క్షణసహితి, (10) తియ్యంబోడి, 
(11) రామలింగకవి, (12) కూర్చు కూర్చెదన్‌, (13) భగదత్తు, (14) అప్పరోమయము, 
(15) అతిమాత్ర, (16) బిరుదోత్సవములకు, (17) సంకటముల, (18) దహన, 
(19) వెండిగుండన, (20) మేళగింపుకాలేదు, (21) మొత్తపుకూర్చు, (22) ఎటుంగుటచ్చే, 
(23) భీముండను -శుంభత్కుంభి, (24) కెంపుకడాని, (25) ముగుద, (26) మానము, 
(27) లక్యముండవలయు, (28) ముట్టంగ. 


యింకను ఆచార్లవారి పొత్తమునుండి యిట్టివెన్నో చూపవచ్చు. వీటిలో కొన్నిటికి 
అసకృదావృత్తికలదు. వారి విమర్శనాధోరణి ననుసరించినచో యీచూపినచోట్ల 
అంతోయింతో గ్రామ్యదోషమును చూపవచ్చును. యీ చూపినవాట్లలో వారు 
వుదాహరణంగా చూపిన మహాకవులకవనంలోవి కొన్ని, కొన్ని వారివివరణవాక్యాలలోవి. 
మా మతములో నివియన్నీ నిర్జుష్టములే. వారిమాట వారికివప్పగించేపక్షాన్ని యివిఅన్నీ 
దోషదూషితములే. యేది యెందుకు దోషదూషితమయిందని స్వామి బహుశః ప్రశ్నింప 
రనుకొంటాను. ప్రశ్నిస్తే విపులంగా వివరణం వ్రాస్తాను. యిప్పుడెందుకూ వృధాపరిశమ? 
మణిన్నీ వీరికి తెలుంగువ్యాకరణ సంధులు తెలియవనుటకు చాలా వుదాహరణాలు 
దొరుకుతాయి. చూడండి యీవాక్యాన్ని “సౌభాగ్యము నొదవెడలంకారైక దేశములు”. 
నావుడు, అనవుడు, యేమవుతారంటూ యెగతాళిచేయడం కలదు. వీరికి ఒదవెడున్‌ 
అను తద్ధర్మ విశేషణం రాముండువంటిదై సంధిని సంపాదించుకుంది. పయిగా సాహస 
మెంతో వున్నట్టు- అయితే, యోచించి యివి “సిద్ధిర్లోకాద్ద శా” వల్ల సాధువులవుతాయని 
వ్రాయదంవల్ల కనపడుతుంది, పైసంధికూడా, యీ 'దృశ్యా'లోకే చేరుతుం దనుకుంటాను. 
యిట్టివి చూపవలసివస్తే మిక్కిలి పెరుగుతుంది ప్రాంత. వారిమాట వారికి వప్పచెప్పడమే 


బతికించారు ఆచార్యులుగారు 457 


నాపనిగాని, వారిని వెక్కిరించడంకాదుగదా. వీరు యితరులపద్యాలు వుదాహరించడంలో 
అవి యెట్టివో బొత్తిగా గమనించలేదు. పద్యమయితే సరి వుదాహరిస్తూవచ్చారు. 
వుదాహరణకి వకటి చూపుతాను- 


క. ముసలాపెవ్రేలుంజన్నుల పసవంటిది లోభివానిబ్రదుకు ధరిత్రిన్‌. 


అంటూ, స్తుతినిందల కుదాహరణంగా యిచ్చారు స్వామి. మళ్లా దేశకాల పాత్రాలు 
బాగా తెలిసినట్లు (ప్రాంతలో మాటలు కనపటుస్తారు. యీ కాలంలో యీ పద్యం, అందులో 
ప్రస్తుతం వుదాహరించిన పూర్వార్ణాన్ని అసహించుకోని నాగరికులుంటారా? వామనుం 
డీలాటివుదాహరణాన్నే యిచ్చాండా? లోకంలో దీని వుదాహరణకు యీ మాత్రం మంచి 
పద్యమేలేకపోయిందా? దీన్నిబట్టి వీరికి ఛందోబద్ధమాత్రత్వమె పద్యానికి లక్షణంగా 
కనబడుతుందనుకోకతప్పదు. వ్యాకరణదోష దూషితమైనా పద్యమైతేసరి, వీరికి 
వుదాహరించడంలో సంశయం లేశమున్నూలేదు. చూడండి. 


“శా... ... ... ... యెపుడేనా? యెందుకైనా? యిదేనా? వారందటి తెల్వితేటలు 
సరేనా? గోపికావల్లభా!” వీరికి “ఉదహరించు' '“ఉదాహరించు ప్రయోగముల 
భేదమే తెలియదు. 


దిజ్మాత్రం ఆంధ్రవ్యాకరణపాండిత్యానికి వుదాహరించాను. న్యాయ శిరోమణిగారు 
కనుక వీట్లతో అంతగా పని లేకపోవచ్చును. యింక యితర కవిత్వాలు దిద్దేధోరణి కొంచెం 
వుదాహరించి ముగిస్తాను- 


ఉ. అంచితులైన బందుగులయందణి ముందజం జెప్పినిన్ను మె 
చ్చిందెదం గుంతిచేతరవిచేత నిజంబని నీకు సాక్ష్యమి 
ప్పించెద ఫల్లునప్రముఖవీరులు గొల్వంగ నెల్ల భూమి యే 
లించెద నచ్చకీర్తివిమలీకృత సర్వదిగంతరంబుగన్‌. 
యీ పద్యవిమర్శనా ప్రసక్తిలోనే వీరు 'చండాలి పద ప్రసంగం చేసింది. యేదో 
దోషం వచ్చిందన్నారు. దిద్దుబాటు శాసించారు. చూడండి ఆ దిద్దుబాటు - “నిన్ను 
నెల్లెడ సరే యనిపించెద మందలించెదన్‌, లేక యెల్లవారును సరే యనునట్లుగ 
మందలించెదన్‌”. యీదిద్దుంబా టెట్లున్నదో సహృదయుల నిర్ణయానికి వదలుతాను. 
యించుగాగమయతిగాని, రలాభేదయతిగాని అంగీకరిస్తేనేకాని విశమం చెడుతుంది 
కూడాను పైదిద్దుంబాటులో. తి. వేం. కవులు యే ఆశుధారాకవిత్వంలోనొతప్ప ఆ 
రెండుయతులనూ, సుతరామున్నూ అంగీకరింపరని స్వామి యెజుంగ రనుకుంటాను. 


458 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఆశుధారలోకూడా యేవకటిరెండో తప్ప దొరకకూడదు. పోనిండు యతిమాట కేమి? 
ఆయతులనుకూడా యెక్కడో బుద్ధిపూర్వకంగా కాకపోయినా ప్రమాదంవల్లనేనా తి. వేం. 
కవులువాడేవున్నారనుకుందాం. దిద్దుబాటు హృదయంగమమేనా? అని నేను 
సహృదయులనడుగుచున్నాను. ఆచార్లగారినికాదు. వీరిపోకడ కింకొకటి చూపి ముగిస్తాను. 
యీ ఘట్టంలోనే 'ఉ. కామముచేతంగాని భయకంపితచిత్తము చేతగాని” అనే పద్యాన్ని 
యెత్తుకొని- 'భయముచేతంగాని' అంటే బాగా అతుకుతుందని సవరణ నుపపాదించినారు. 
పద్యమన్న సంగతి మజటిచారేమో? అంటే, మటిచినట్లున్ను లేదు. కాదనడానికి 
“శా. కామోత్మంఠత గోపికల్‌ భయమునం గంసుండు అనే పద్యాన్ని వుదాహరించారు 
మళ్లాను వారితల్లికడుపుచల్లంగాను. దానివల్ల మనకేంలాభమంటే, భయమునన్‌ అన్నట్టే 
కామమునన్‌ అంటే బాగా అతుకుతుందని స్వామి కెందుకు తోంచిందికాదో! అనేవాళ్లకు 
అవకాశం కలిగింది కదా! యీలాటి వుపకారాలు చాలావున్నాయి స్వామివారు చేసినవి, 
యేదో సందర్భం కలిపించుకొని తెనాలిరామలింగకవిగారి 


“చ. తెలియని వన్ని తప్పులని దిట్టతనాన సభాంతరమ్ములన్‌” 


అనే పద్యాన్ని కూడా వుదాహరించారు. యిది వెనక దొంగ పాథిపోతూవుంటే 
కాళ్లట్టుకు వ్రేళ్లాడుచున్న గేస్తురాల్ని మగండు, 'వాసేయివాండు వేళ్లు కొబుకుతాండే” 
అన్నకథను జ్ఞప్తికి దెస్తూవుంది. దీనికేంగాని స్వామి యీ పుస్తకం రచించడంలో 
చేసినలోపాలెన్నో వున్నాయి. అవన్నీ చూపడానికి నాకు వోపికలేదు. వయోమాత్రవృద్దుడ్లీ 
గదా! లక్షణ భంగాలంటే ఛందోవ్యాకరణభంగాలకంటూ అనవసరంగా వారివీ వీరివీ 
వుదాహరించారుగాని స్వామి వుదాహరించకుండానే వారిస్వంతకవిత్వంతోనే అవి 
యెత్తుకుపోయేవి. శుద్ధపత్రికలో (శ్రద్ధగా దిద్దినప్పటికీ, అజ్ఞానప్రయుక్తదోషా లింకనూ 
శరపరంపరగా వున్నాయి. వ్యావహారికభాష అనుకుందామా? స్వామివారి ప్రాంత 
అదిన్నీకాదు, గ్రాంథిక భాషందామా అదిన్నీకాదు, స్వాములారిభార్యలాఉంది. దీన్ని 
బుజువుచేయమనిస్వామివారి ఆజ్ఞయితే చేస్తాను. యిట్టి పుస్తకాన్ని యేదో పరీక్షకు 
పఠనీయంగా యేర్చజిచిన యూనివర్సిటీబోర్డు వారు బుద్ధిపూర్వకంగా కాకపోయినావిధిలేక 
వ్యావహారికభాషను సమ్మతించినట్లయింది. కనుక ఆ పక్షంవారికి వంద్యులనుకోకతప్పదు. 
స్వామివారి విమర్శనాధోరణి మా అపూర్వకవితా వివేచనంలో చాలాకాలంనాండే 
చూపంబడింది. యిప్పుడు మళ్లా చూపనక్కణలేదు. “కంటికి నిద్రవచ్చునె? సుఖం బగునే? 
రతికేళి జిహ్వకున్‌” అనే శ్రీనాథునిపద్యాన్ని విమర్శించమంటే? స్వామి మొదట షస్ట్రంతంతో 
అన్వయం ఉంది కనక రెండోవాక్యములోకూడ షస్ట్రంతంతో అన్వయంవుంటేనేకాని 


బ్రతికించారు ఆచార్యులుగారు 459 


ప్రక్రమం చెడుతుందనక మానరనుకుంటాను. యిప్పుడేమంటేయేంలాభంగాని శ్రీనాథుడి 
కాలంలో అంటే బాగా సమ్మానం జరిగేది. “ప్రధ్వంసాభావము ప్రాగభావమనుచున్‌” 
అన్నపద్యం శ్రీనాథుండెందుకుం జెప్పాండో అనుకుంటే యిప్పటికి బాగా బోధపడింది, 
“అభణపు” “ప్రకాస్తి” “ఢిల్లీకి అనేవాట్లని మజవవద్దని స్వామికి హెచ్చరిక! 

(షరా) వ్యాసం (వ్రాసి పోష్టుచేసిన తరువాత వారిగంధం అందింది. అందుచే 
అనుబంధం వ్రాయవలసి వచ్చింది అని చదువరులకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. 


శ XX 


460 


వెక్కిరింపంబోయిబోల్తాపడుటయె-1 


దీనిని గూర్చి డిసెంబరు భారతి సంచికలో సంగ్రహముగ నే వ్రాసిన వ్యాసమును 
చదివిన నా శిష్యులు పలువురు నన్నుంగూర్చి “ఈవయస్సులో, ఈ అనారోగ్యస్థితిలో 
మీకేల యీ పరిశ్రమము? అదిగాక మీరు సమాధానము వ్రాయందగిన యంశము 
లందేమియున్నవి? ఏమేని యున్నచో వ్రాయుటకు మే మెందజమున్నారము కాము” 
అనుచు నన్ను మందలించుచు నుత్తరములు వ్రాయుచున్నారు. కొందజు తమ తమ 
నేర్పుకొలందియు ఖండనములు వ్రాసి నాకడకంపి యున్నారు. అందొక (ప్రశిష్యుని 
ఖండనము నందలి పద్యములలోని యొక పద్య మిట నుదాహరించుచున్నాందను- 


ఉ. “చాలును జాలు నీ వెబుక చాలక దూంకితి చింతనిప్పులో 
లోలత, దోమయుంబలె విలోలుండ వైతివి, దారితప్పి, తో 
యోలెటివార్ధి శీతకర! ఓపుదె? యోర్వంగ వేంకటేశ్వరున్‌ 
మాలిమి వీడి వేండుము క్షమాపణ, వారిని వారి శిష్యులన్‌”. 


ఇతండు ప్రశిష్యుం డెట్లయ్యెనో యీ క్రింది యితని వాక్యముల వలన నవగత 
మయ్యడిని. 


“అయ్యా! నేను మీ శిష్యులగు మల్లికార్డున శాస్తులవారి తృతీయ పుత్రుండను. 
చిట్టిగూడూరి పాఠశాలలో విద్వాన్‌ ౨ వ క్లాసు చదువుచున్నాను. మీ పొత్తము పైప్రాసిన 
విమర్శనకు నాకుందోంచిన భంగిం బైరీతినుత్తరం బిచ్చితి...” (చేవ్రాలు) 


ఈ ప్రశిష్యుని పేరు, వీరేశ్వరశర్మ. ఇంటిపేరు మల్లంపల్లెవారు. ఇతండు చాల 
పూపప్రాయము వా౭డనుకొందును. ఈతని తండ్రి మంచి విద్వత్శవి. కొమరులందజును 
విద్వాంసులై పయికి వచ్చినారు. తండ్రిగారి యదృష్ట మభినందనీయము. ఈ ప్రశిష్యుని 
జూచిన జ్ఞాపకము లేదుగాని యితని యన్నలం జూచినట్లు జ్ఞప్తియున్నది. వారల విద్యకన్నను 
వినయము మిగుల నభినందనీయము. “విద్యవలనను వినయంబు” అను నభియుకోకికి 
నిజమైన యుదాహరణ మాబాలురే! ఇతండుగూడ నట్టి వినయము గలవాండె అని నా 
యూహ. అగుచో మన “విమర్శకబుధులు” శ్రీ సుబ్బారాయశాస్తులవారిపై నిట్లు కాలు 


వెక్కిరింపంబోయిబోల్తాపడుటయే- 1 461 


దువ్వవచ్చునా అనియు సంశయింతును. కాని సుబ్బరాయ శా[స్తులవారేమంత 
తారతమ్యమును గమనించిరి నే గమనించుటొకని యితండనుకొని యుండునని 
సమాధానము చెప్పికొంటిని. అయినను ప్రశిష్యుని మందలించెదను. “అబ్బాయీ! 
సుబ్బారాయశాగస్తుల వారుపాధ్యాయులు. నీ వింకను విద్యార్ధివి. వయస్సులోంగూడ 
నీకన్నవారు చాల పెద్దలు, తెల్వితేటలు దైవాధీనములు గదా! మనకు వయస్సే ప్రధానము. 
వారు వారి తప్పును గ్రహించి క్షమాపణ చెప్పికొన్నను చెప్పికొనకున్నను నీవు వారిపై 
కాలు దువ్వినందులకు క్షమాపణ చెప్పుట యుక్తమనుకొందును. కావున నటులొనర్తువుగాక” 


చదువరులారా! ఇదివజలో దీనిని గుణించి నేను వ్రాయునప్పటికన్న నిపుడు కొంచె 
మెక్కుడు దేహారోగ్యము కల్గియున్నాను. లోకులు నా వ్రాయుట కంగీకరింపకున్నను 
“విమర్శకబుధుండు” గారి యింకొక వాక్యమును రంగమున కవతరింపంజేసి రెండు 
పంక్తులు వ్రాసి విరమింతును. క్షమింపుండు- 


“వరుండు నళినాసన వాహన హంసములలో నొకండు, వధువు నళినాసక రథవాహన 
హంస పతివంశ సంభవ. అట్లయినచో, నేకగోత్రజనితులకు వివాహ మంగీకరింప 
వలయునా?” 


చూచితిరా? విమర్శకబుధుండు గారి ధర్మశాస్త్ర పరిశీలనము. హంసములకు 
వివాహమొనరించు పట్టునంగూడ- 


“చాతుర్దీం” అనుశ్లోకార్థమునేకాక “కూటస్థగణనాయాం తు స్వసారం మాతరం 
వినా, ఊనద్వాదశవార్శికీం” లోనగు శ్లోక తాత్పర్యములనుగూడ విచారించి కాని 
చేయంగూడ దన్నంతలో నున్నది. ఒకటి మనమాలోచించుకోవలెనేమో? సర్వసామాన్యమైన 
పక్షులవిషయమే యగుచో “విమర్శకబుధుండుగా రింత విచారింపరు. ఈ పక్షులకు 
మనుష్యభాషణాదులే కాక చాల విద్యలు వచ్చినట్లున్నది కావున వీని వివాహ విషయము 
మనుష్యులతోపాటుకూడా కాక అంతో యింతో బ్రహ్మసంబంధముకూడ నుంటచే 
బ్రాహ్మణులతోపాటు చేయింపవలెనని వారి తాత్పర్యమేమో? మహత్కార్యములగు 
సంభాషణాదులు వీనియం దుండుటచేతనే మహద్వివక్షచేసి “ఏకగోత్రజనితులు” అని 
ప్రయోగించియున్నారనుకొందమా? ఆ యీ సందర్భములనుబట్టి యా వివాహమునకు 
పంచకరహితమైన లగ్నముకూడ బలవత్తరమైనది యున్నంగాని విమర్శకుండుగా రొప్పరు 
కాంబోలును! ఇంతేకాక రజస్వలా వివాహమునకుంగూడ వొప్పరనుకోవలెను. పక్షుల 

షయమున రజోదర్శన వయోనిర్ణయము వగయిరా లీయనకు తెలిసియే యుండు 
ననుకోవలెను. మలచితి నింకొక పెద్దచిక్కున్నదిగదా! “శారదా” బిల్లుబాధ కూడ గమనింపక 


462 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యీలోంగానే యీపక్షుల వివాహము జరుపవలె నని నిర్చంధింతురు కాంబోలును! ఇతరుల 
కెటులైనను మాకును, ఈయనకును (ఫెంచిటవును యానాము పరిచయము పూర్తిగా 
నుంటచే బిల్లుబాధకు మేము భయపడము. అయ్యో! విమర్శనమా! నీకెన్నిపాట్లు వచ్చినవి! 
నీకర్మ మెట్లు కాలుచున్నదో చూచితివా? “కాదు, ఇది హూణభాషావేత్తల సంప్రదాయపు 
వాసనతో మిళితమైన విమర్శన” మందువా? అఘోరించినట్లే యున్నది నీ సమాధానము. 
చెప్పెద నాలింపుము. కాళిదాసు నెజటుంగుదువా? రఘువంశ మెటుంగుదు వనుకొందును. 
అగుచో నందినీధేనువు నెటుంగకుందువా? ఎటుంగుదువ. దానియందున్న 
మహత్మార్యములను మాత్రమేల యెజటుంగకుందువు? అగుచో ఆ నందినీధేనువునకు 
పంచభక్ష్య పరమాన్నములను బెట్టంపక కాళిదాసు దిలీపమహారాజు వంటి చక్రవర్తిచేత 
గడ్డినే పెట్టించినాం డేలొకో? తెలిసికొంటివా? 


“శో. ఆస్వాదవద్భిః కబశై స్త్పృణానామ్‌” - (రఘువంశము. 2 వ సర్గము) 


ఎంత మహద్వివక్షకు తగినదానికేని జాతిధర్మ మనివార్య మనియే కద! ఆనందినీధేను 
సంతానమునకు దాంపత్యవిషయమున వరుసవావులుండునా? లోకముననున్న పశువులలో 
నెక్కడనేని యీ విషయము నెటుంగనివారు మనుష్యమాత్రులలో నేజాతిలోనేని గలరా? 
భవతు. అది పక్షివిషయము. ఈదృష్టాంతము పశువిషయ మందువేమో, పక్షులకు మాత్రము 
వరుసవావులున్నవా? హంసముల నెజటుంగవుగాని పావురములనేని యెజటుంగవా? ఏకగోత్ర 
జనితులకంట! వివాహమంట! అంగీకరింపవలయునంట! మేలు! మేలు! మాటలాడనేర్చిన 
మాత్రాన జాతిధర్మములకు స్వస్తిచెప్పునెడల శ్రీహర్షాదుల కీజ్ఞానమేల లేకపోయినదో? 
“మృణాలాగ్ర భక్తులనుగా” శ్రీహర్నుం డాహంసముల నేల చిత్రించెనో కదా? చిత్రించుంగాక. 
దానినాంధ్రీకరించిన శ్రీనాథునకుం గూడ సవరించు తెల్పి లేదాయెనే! “రసంబు పోషించియు 
అనుచితంబు త్యజించియు” ఇత్యాదికము లెన్నోమాట లుపోద్దాతములో వ్రాసికొని కదా 
శ్రీనాథుండాంధ్రీకరింప మొదలిడినాందు? 


“చదలేటి బంగారుజలరుహంబుల తూండ్లు 
భోజనంబులు మాకు బూవుంబోడి” 


అని యేల యాంగ(ీకరించెనో? మనుష్య భక్షణ యోగ్యమైన వస్తువులనే భక్షించెదమని 
హంసచేం జెప్పించినచో “విమర్శక బుధుండు” గారి వంటివా రానందింతురుగదా! 
స్థాలీపులాకన్యాయమున “వెక్కిరింపంబోయి” అనుసామెతను వాడినస్టలమునుబట్టియే 
“విమర్శకబుధుండు”గారి తెల్వితేటలు స్పష్టమయినవిగదా? పిమ్మట విమర్శించు 
పొత్తమునంగల సవరణను గుబుతింపక వృథాసోదెను పెంచి విలువగల భారతిపత్రికకు 


వెక్కిరింపంబోయిబోల్తాపడుటయే-1 463 


వ్యర్ధపుంబని గల్పించి “చావల్‌ఖరాబు” సామెతను జ్ఞప్తికిం దెచ్చుట వలన మజింత 
స్పష్టపడియుండును. ఇంక ఈ “ఏకగోత్రజనిత” వివాహవిచారమువలననో? “సర్వం 
సంపన్నం. సుసంపన్నం” అయినదనుకోని వారుండ రనుకొందును. ఈ వివాహస సందర్భము 
ప్రథమాంకములోనిదే. ఇది నూటం దొంబది వంతులు పూర్తియగువణకు తిరుపతిశాస్తిగారు 
జీవించియే యున్నారు. ఇది మనమందుం బెట్టికొని యీక్రింది గ్రంథమును దిలకింపుండు. 


“తిరుపతిశాస్త్రిగా రొక్కరే సంపూర్ణముగ నీ నాటకమును రచించిన నిట్టి 
పూర్వోత్తరవిరోధము లుండకుండునో? లేక యింతకన్న నిక్కుడుగా నుండునో!” 


“విమర్శకబుధుండు” గారి తాత్పర్యము కాదు గాని పైకిమాత్ర మీ వాక్యమున 
కర్ణము, “అయ్యవారిని జేయంబోయిన” అను సామెతకు స్ఫోరక మగుచున్నది కావున 
నిదిగూడ “బోల్తాపడు” అన్నదానితో జమకట్టుకొని, అతని తాత్పర్యమునుబట్టియే 
పైవాక్యమున కర్ణము చెప్పికొందము. తానుతెల్విలోపముచే మానాటకమునంజూపిన 
లోపములకుముఖ్యకారణము, వేంకటశా[స్తులుగారి రచనముగూడ నిందు జేరుటయే 
యన్నది “విమర్శక బుధుడు” గారి తాత్సర్యమైయున్నది. అగుచో, (ప్రథమాంకస్థమగు 
“ఏకగోత్రజనిత వివాహము” వెం. శా. రచనకు సంబంధించినది కాదుగద! ఇది స్వవచో 
వ్యాఘాతమా కాదా? బ్రదుకంతయు స్వవచో వ్యాఘాతముగా నున్నప్పుడు - ఇది అని 
విడందీసి చూపరాదని ప్రాజ్జులందరు కాంబోలును! అగుచో, నీక్రిందిమాటలు వ్రాసి 
ముగింతునుగాక. బాగుగ నాలోచించినచో నీనాటకము రచించుటకు, తి. శా. గారును 
అర్హులు గారు, వేం. శా. గా రంతకుమున్నే కారుగదా! ఈ కధానాయిక ప్రభావతిగాని, 
నాయకుండు ప్రద్యుమ్నుండు గాని, లేక యిరువురుంగాని యేకొంచెమైనను అదృష్టవంతులే 
మైనచో నెన్నంటికేని యిద్దాని రచనకు మావోలేటి వెంకటసుబ్బరాయశాగస్తులవారే 
పూనుకోవలయునను కొందును. అది యటులుండె. సంశయమున్నచో, విమర్శక 
దబుధుండుగారు వ్రాసినచొప్పున - “జీవితః కవేః ప్రష్టవ్యమ్‌” కనుక జీవించియున్న నాకొక 
కార్డు వ్రాసి కనుంగోవచ్చునే! లేదా తనకన్నం గొన్ని రెట్లధికుండు తారతమ్యజ్ఞానశాలి, 
మాయింటి యల్లుండు, విశేషించి తనకన్నయునైన సూర్యనారాయణశాస్త్రి నడుగవచ్చునే! 
లేదా? అతనిద్వారమున నాకుకబురుచేసి తెలిసికోవచ్చునే! పత్రికలో వ్రాసియే 
కనుంగోవలెనోటు? కావున నీ ప్రయత్నము సర్వథా యశస్సంపాదనార్థ మనుకోకతప్పదు. 
దానికిని మంచిమార్గము లనేకము లున్నవి. ఈయన వాని నన్నింటిని విడచి 
యీముళ్లకంచెలోం బడినాండు. పాపము! (గంథకర్తచే క్షమాపణ చెప్పించి 
సంతోషింపవలయునని యయన కుతూహలము చూడుడు. 


“పరిశీలించి సవరింప నక్కజలేదనిన సంతసము” 


464 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


పై వాక్యమువలన “విమర్శకబుధుండు” గారి కుతూహలము వెల్లడి యగుచున్నది 
గదా? ఈయనను తజచుగా మీరు విమర్శకబుధుండనివ్రాయుచుంటిరే, కారణ మేమని 
చదువరు లడుగుదురేమో? ఆ బిరుద మాయన వాక్యములయందలిదే! 


“శ్లో గుణదోషా... నియచ్చతి” అను విషయము విమర్శకాన్య బుధవిషయమని 
చెప్పవలయును.” 


ఈయన కేవల బుధుండు కాక “విమర్శకబుధుల” డంట! అక్కతమున “గుణమును 
గ్రహించుట మాని దోషమునే గ్రహించు” నంట! అందులకై వెదకి వెదకి- “వెక్కిరింపంబోయి 
బోల్తాపడెను” కాంబోలు! నాకు శీర్షికను వెదకికొను పరిశ్రమలేకుండం జేసిపెట్టినందులకీ 
“విమర్శక బుధుడు” గారిని మిక్కిలి యభినందించుచు, నిప్పటికి దీనిని ముగింతును. 
ఇంకొకపరి “ప్రతిఫలన” మునుగూర్చి యోపిక తెచ్చుకొని కొండొకచో (వ్రాయుదును. 
(వ్రాయుట కేమిగాని యీ విమర్శక బుధుని లోలోనేని అన్న సూర్యనారాయణ శాస్త్రి 
మందలించుట యావశ్యకమని నా తలంపు. ఇది యుక్తమే యని తోంచినచో 
నతండట్లొనరించుంగాక లేదా, “కాదగ్గపని గంధర్వులే తీర్తురు!!” 


x XX 


465 


వెక్కిరింపంబోయి బోలాపడుటయే-2 


ఇదివజిలో రెండువ్యాసములు దీనింగూర్చి కొంత సంగ్రహముగా వ్రాసియుంటిని. 
ఇంకొక శంకనుగూర్చి యిపుడు వ్రాయుచున్నాను. ఆయన వాక్యమ్ములనే వ్రాసినచో 
[గ్రంథము పెరుంగును. కావున నా వాక్యతాత్పర్యమిట నుదాహరించి పిమ్మట నేను 
వ్రాయందలంచినది వ్రాయుదును. ఆయనశంకయిది “ఒక్కశుచిముఖిపాత్రలో తి. వేం. 
కవులలో నెవరో యొక్కరే ప్రతిఫలింప వీలగును గాని యిరువురును నెట్లు ప్రతిఫలింప 
వీలగును” అని. శంకించువారి ముఖ్యతాత్పర్యమిది మాత్రమే యైనను దీనిని 
బలపజుపందగిన వాక్యములు చాల నున్నవి. ప్రభావతీప్రద్యుమ్నము తి. శా. గా రొకరే 
రచింపమొదలిడినారు గాన (ప్రథమాంకము నందలి ప్రతిఫలనము యుక్తమేకాని, 
ద్వితీయాంకమునందలి వేం. శా. గారి ప్రతిఫలనము మాత్రము యుక్తముకాదని 
తేల్చినట్లగు పట్టెడిని. వ్యంగ్యముగాంగన్పట్టు విషయముగదా ఇది? అట్టి సందర్భమున 
నిట్టి స్తనశల్యపరీక్షతో నావశ్యకతయే యుండదు. మాటవరుసకు, పోతన్నగారికి నేపాత్రము 
నందు భాగవతమున ప్రతిఫలనము కలదో విచారించిన, విశేషించి వామనునియందని 
తేలును. అది సంస్కృతమున కనువాదమని త్రోసివేయరాదు. ఆ ఘట్టమున పోతన్నగారి 
స్వకపోలకల్పితము చాలనున్నది. అగుచో నాయా లక్షణములన్నియుం బట్టింపవలె నన్నం 
బిట్టు నా? “ఒంటివాండం జుట్ట మొ కండులేందు” అని వామనుందనియె. పెండ్లమును, 
బిడ్డలును గల పోతన్నగారియెడల నిదిసమన్వయించునా? కావున వలనైనంతవటబకును 
సమన్వయమును గమనింపవలెను. ఇరువురొక పాత్రమున  ప్రతిఫలించుట 
యొకటేయద్దమున నేకకాలమునంగాని, లేక పర్యాయముగాంగాని పలువురు 
(ప్రతివింబించుటవంటిది' యనుకొన్నచో సుళువుగా దేలుచున్నను విమర్శకులు మిక్కిలి 
పెంచి కోలాహల మొనర్చిరి. ఇయ్యెడ విమర్శకుండుగా రొనర్చికొన్నశంకా సమాధానములు, 
“తుమ్మికొని దీర్హాయుష్య” మనుకొనుతరగతిలోనివి. విమర్శకుడు వసుదేవుని యాగమున 
నవధాన మొనర్చిన దొక్కశుచిముఖియే యనుకొని కొంత చెత్త పెంచెను. తోవాసముగా 
వేటొకహంసమున్నది. నన్ను-నాకు-నేను అను నేకవచనములు బాధింపవు. అపుడు 
మాటలాడుచున్న దెవరు? పరికింపుండు. ఒక్క శుచిముఖిపాత్రముమాత్రమే కావున, 
తత్తదేకవచన (ప్రయోగములు లేశమును బాధింపవు. 


466 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 
- “నేను గొంత పరివారముతో, 
క. విద్వాంసు లనేకులుగల తద్ద్వారక కేగి శతవధానముచే 1) 


పైగ్రంథమువలన శుచిముఖి యొంటరిగా వెళ్లలేదనుట స్పష్టము. ఆ పరివారములో 
శుచిముఖితో నాండవధాన మొనర్చునపుడు తోడుగా నున్న హంస మాంతర్గతము. కావుననే, 
ద్వితీయాంకమున శ్రీకృష్ణుండు, “మీరిరువురును కన్నులకుం గట్టనట్లగపట్టిన ట్లయ్యెడిని” 
అనియు, పరిచారకుండు “మీరిరువురు గాదూ?” అనియు నడుగుట సంభవించిన దని 
బాలురకుంగూడ సుగమమే. అయినను విమర్శకబుధుందుగారి కీయంశము గోచరించినట్లు 
లేదు. ఈ విమర్శకుండు తుట్టతుద కేదో చేదస్తపు వ్రాంత వ్రాసివ్రాసి తిరుపతి శాస్త్రిగారు 
ప్రతిఫలనము నంగీకరించిన బ్లీయక్కరములు తెల్పెడిని. “తిరుపతి శాస్త్రిగారు ప్రతిఫలించుట 
గమనింపక కాంబోలు వేంకటశాస్త్రిగారు... నాటకమును వ్రాయుటకు (ప్రారంభించిన 
తిరుపతిశాస్త్రిగారు స్వవిషయమును తెలియంబజచుటలో లోపమేదియును గానరాదు” 
పైయక్కరములు తి. శా. గారి ప్రతిఫలనమంగీకరించినట్లగుపట్టెడిని. కాని యీ 
విమర్శకునకు ప్రథమాంకప్రారంభమునందలి తి. శా. గారి యీవాక్య మేల విరోధింపదో 
చదువరులు పరికింతురుగాక. 


“శతావధానులు తిరుపతి వేంకటేశ్వరులు రచించిన ప్రభావతీ ప్రద్యుమ్న నాటకమే 
నేండు ప్రదర్శింపంబోవునది” ఉభయకర్తకత్వ మున్నప్పుడు ప్రతిఫలన ముభయులకును 
వివక్షితమై తీరవలసినదే కదా! అట్లయ్యెనేని విమర్శకు డొక్కరికిం ప్రతిఫలన మెట్లు 
సమంజస మనుకొనెనో? మణియు, “నాకవిత్వంబునకు మెచ్చి సరస్వతియే 
బాలసరస్వతియను బిరుదొసంగి యీ గండ పెండేరంబు కాలికిం దొడిగె.” బాలసరస్వతీ 
బిరుదమునటుంచి ఈ “గండపెండేరము” అనుదానిని సమన్వయ మెట్లుచేసికొనెనో? 
ఇది బందరునుండి యుపాధ్యాయత్వము విరమించుకొని వచ్చునప్పుడుగదా యిచ్చినది. 
అగుచో నాయుపాధ్యాయులు తి. శా. గారే యనుకొనెంగాంబోలు! పోలు!! పోలు!!! 
కాకినాడలో నున్నది యెవరో, బందరులో నున్నది యెవరో తెలిసికొనుపాటి వివేచనము 
తెలియనితాను ఆయనప్రతిఫలనము యుక్తము, ఈయన (ప్రతిఫలన మయుక్తము అని 
చేటభారతము ట్రాసెనే! బెరా! సాహసము! పోనీక్షణకాలము తి. శా. గారు, కాదు వేం. 
శా. గా రొక్కరే (ప్రతిఫలించినట్లు వ్రాయవలెననుకొని విమర్శకుండుగారు- 
“టెంకాయిపిచ్చికొండ” చేసి రనుకొని పరిశీలింతమా? అప్పుడీయక్కరములు కుదురవు. 
“మటియు రాజరాజేశ్వరీషోడశీ మహావిద్య నభ్యసించితి” వేం. శా. గారి ప్రతిఫలనమున 
కీ “రాజరాజేశ్వరి” వ్యతిరేకించును. ఇది ప్రత్యేకించి తి. శా. గారికే సంబంధించినది. 


వెక్కిరింపంబోయి బోల్తాపడుటయే-2 467 


ఈయంశము కొలందిమాసములనాండొక వ్యాసమున వ్రాసియున్నాను, చూడుండు. “తి. శా. 
గారు అవసాన కాలమునకు నాలుగేండ్లకు ముందు మంత్రశాస్త్రమున మిక్కిలిగాం 
బరిశ్రమచేసిరి.” (అపవాదలు చూ.) 


శేలినసారమేమన? శుచిముఖిపాత్రలో విమర్శకునిత్రోవ ననుసరించి మాయిరువురలో 
నెవరి ప్రతిఫలనముగూడ లగింపదు. అగుచో తి. శా. గారిదిమాత్రము సమంజసమని 
విమర్శకుండుగారు వ్రాయుట కర్ధము లేదని తేలినది. ఈ ప్రభావతీప్రద్యుమ్న నాటకము 
నిటు లుంతముగాక. “భూదేవతాగారగోదావరీతీరకంకణ(గ్రామంబు కాపురంబు” 
కంకణగ్రామ మనంగా? కడియ మనియే కదా! ఆగ్రామ మిరువురకును నివాస గ్రామమని 
చదువరులు విశ్వసింతురా? ఇది విమర్శకుండుగారి కట్లు సమన్వయించినదో? కాదు. 
వేం. శా. గారికి మాత్రమే అనిసమన్వయించుకొనిరందురా? అగుచో, ఆసీసగీతిలోని 
“తగు నుపాస్యంబు కాళీపదంబు మాకు” అనునది బాధించునే? విమర్శకునిత్రోవనుబట్టి 
మా కవనమునం గుదురని వెన్నియో కలవు. వానినన్నిటిని జూపుచో గ్రంధము బిళ్లను 
దోలవలయును కావున నింకనొకటిమాత్రముచూపి విమర్శింతును. “చ. తిరుపతివేంకటేశు 
లని ధీరులు పిల్తురు... ... ... ఈకవిత్వ మనంగా? నది పిన్నటినాండెపుట్టె నబ్బురముగం 
బెంచికొంటిమి” ఇయ్యది విజయనగరపుమహారాజావారి పద్యములలోనిది. పిన్ననాంటి 
నుండి కవిత్వము చెప్పినదెవరు? “గోచివెట్టకమున్న కోమలకవిత చెప్పినవాండు సహపారి 
వేంకటకవి” (దేవీభాగవతము) ౧ సృం.) “టి. గోణము పెట్టుటాది బుధకోటి నుతింప 
గవిత్వవైదుషీ వేణికయౌచుం బేర్పడిన వేంకటశాస్తికి” 


(గీరత ప్రథమ భాగము) 


తిరుపతిశాగ్తిగారు వ్రాసిన పయిసందర్భమునుబట్టి బాల్యమందే కవిత్వము పుట్టుట 
వెం. శా. గారికని తేలినను తి. శా. గారికెప్పుడు కవిత్వమారంభమైనదనియుం దేలదు. 
(కాళీసహస్రమునుండి) “శ్లో. సాహిత్యాం గురుపాణి నీయజనితా, పౌరాణ సంవర్ధితా - 
దేశాలోకన పుష్టితాచ కవితాకన్యామయి ప్రత్యయాత్‌ - వట్రేమాం స్వయమేవ” 


పైశ్లోకార్థము ప్రాధావివాహమును ధ్వనింపం జేయుచున్నది. ఇది తి. శా. గారి 
శ్లోకము. అతండు బ్రహ్మయ్యశాస్తులవారి సన్నిధికి వచ్చునప్పటికి ౧౭ వత్సరములు 
దాంటినవి. పిమ్మట నొకటి రెండేండ్లకుంగాని కవిత్వరచనకు తి. శా. దిగలేదు, కావున 
నట్లు వ్రాసికొనెను. పైశ్లోకములో “మయి” మామ్‌ అనునేకవచనములను గూడా 
గమనింపవలయును. విమర్శకుండుగారి ధోరణి కీయేకవచనములుగూడ ప్రస్తుతనాటకము 
నందలి (ప్రతిఫలనమువలె నస్త, వ్యస్తములే కావలయును. అది యటులుంతము. తి. శా. 


468 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


గారి జీవితకాలములో నేనుమాత్రమే రచించిన కామేశ్వరీశతకములో, “సహాధ్యాయింగా 
నల తిర్పతిన్‌ సలిపి” అని యొకపద్యము వ్రాసియున్నాను. కాని ఆశతకముకూడ “తిరుపతి 
వేంకటీయము” అనియే ్రకటింపంబడినది. ఇదిమాత్రము విమర్శకుండుగారికి 
సమన్వితమగునా? ఆయన ప్రత్యేకించి వ్రాసినవియుం గలవు. మచ్చునకొకటి చూపుదును. 
“తిరుపతిశాస్తి తెలుంగుంజేస” అని బాలరామాయణ  ప్రస్తావనలోనున్నది. 
ఆ బాలరామాయణముకూడ - “తిరుపతి వేంకటీయమే”. ఇదిమాత్రము విమర్శకుండిగారి 
కెట్లు సమన్వయించును? పైంగా ఆవాక్య మే సీసపద్యమునందున్నదో ఆ సీసపద్యములో 
తి. వేం. కవు లిర్వురును శ్రీ పోలవరపు జమీన్‌దారుగారి యాస్థానమున నున్నట్లే తెలుపు 
వాక్యముగూడ నున్నది. ప్రత్యేకించి తి. శా. గారికింగల పై సంబంధము వెం. శా. గారికి 
విమర్శకుండుగా రెట్లు లగింపంజేతురో? ఈ సీసములోని వాక్యము నెట్లో విడందీసి, 
తి. శా. గారికి మాత్రమే సమన్వయించి సమాధానము చెప్పికొందమన్నను బుద్ధచరిత్ర 
పీఠికలోని యీ క్రిందివాక్యమట్లు చెప్పుకోనీయదే? “అని కోరికొని నాటంగోలె నా ప్రభువుచెం 
బోషింపంబడుచు దదాస్థానమంద యుంటిమి”, ఎక్కడో వ్యంగ్యమర్యాదచే స్ఫురించెడి 
(ప్రతిఫలనమునకై బోలెడు వెక్కిరింపుమాటలను వ్యయమొనర్చిన విమర్శకుండు గారికి 
వాచ్యముగానున్న పైవిషయము మణియు నసంగతము కావలయును గదా? లేక నేను 
గూడ శ్రీపోలవరపు జమీన్‌దారుగారి యాస్థానమం దుండి పోషింపంబడినట్లేమేని 
యాధారములు చూపంగలరా? దీనిని గుతించి దివాకరాస్తమయములో విస్తరించి కలదు 
గాన వలయువారందుం దిలకింపంగలరు. ఇట్టి బుద్ధిమంతులు బయలుదేరుదు రని నే 
నించుక గుణితించియే దానియం దొకింత (ప్రస్తుతవిషయము నుట్టంకించితిని. 
అట్లుచేసినను, “భక్షితే౭_ పి లశునే న రోగశాంతిక” అను న్యాయము కతన, ప్రయోజనము 
కనుపట్టనే లేదు. “ఏదో తోంచినట్లు వెక్కిరించెనే కాని విమర్శకుం డిన్ని చూడలే” దని 
కొందజనవచ్చును. సమ్మతమేకాని దేనిని విమర్శింప మొదలిడెనో దానింగూడం దిన్నగాం 
జూడలేదని బుజువుచేసితినిగదా? “అవును సత్యమే. ఆయన నేమిచేయమందు”? 
రనియెదరా? యేమియును జేయవలదు. తరువాయి నరయుండు - ఇంతవటకు, తి. శా. 
గారి జీవితకాలమున జరిగినరచన లుదాహరింపంబడినవి. తి. శా. గారి స్వర్గతికిం 
బిమ్మటివికూడ, “ఆరోగ్యకామేశ్వరి”, “ఆరోగ్యభాస్మరము”, “మృత్యుంజయస్తవము” లోనైన 
పద్యములును, కొన్నివచనములును వేం. శా. గారి వున్నవి. వానినన్నిటిని ఉభయ 
కర్షృకములుగనే షష్టిపూర్తి కమిటీవారు ప్రచురించుచున్నారుగదా! అందలి పద్యముల 
కుభయకర్శృ మెట్టుమనవిమర్శకబుధుండుగారికి సంగతమయ్యెడిని? 'బొబ్బిలిపట్టాభిషేకము' 
గూడం దిరుపతి వేంకటీయమే. ఇవియన్నియు విమర్శకునకు నసంగతములే యని తేలినది. 


వెక్కిరింపంబోయి బోలాపడుటయే-2 469 


ఇల్టీ ప్రాజ్ఞులకొబికే కాంబోలును కాటూరి వేంకటేశ్వరరావు జాతకచర్య పీఠికలో నీక్రింది 
యక్కరములు లిఖించినాండు. “ఈ(గ్రంథము వేంకటశాస్తులవారి పృథగ్రచనమే యైనను- 
“ఒక్కరు రచియించిరేనియును గాందగుందిర్పతి వేంకటీయమై” అనువారి సమయము 
చొప్పున నుభయకర్తృకముగానే ప్రకటించితిమి.” పైరీతి నంగీకరించి ప్రకటించినవారికి 
మన విమర్శకుండుగారికిం గల్గిన సందేహము కలుగలేదనుకోవలయునా? ఈ సమయము 
ప్రస్తుతవిమర్శకుండుగా రెజటుంగ రనుకోవలయునా? లేక యొటింగి కూడ దీనివిషయమున 
విమర్శకుడు తనయనంగీకారమును లోకమునకు దెల్పుటకే యీవ్రాంత 
వ్రాసియుండుననుకో వలయునేమో? తుది యభిప్రాయము కూడ నిలువదు. ఏమందురా? 
అట్లే యైనచో తి. వేం. కవుల సమయము నుదాహరించి పిదపం దన యసమ్మతిని 
దెలుపవలసియుండును. అట్లొనర్పలేదుకదా? అదియునుగాక తి. వేం. కవుల 
సమయమును కాదనుట కీవ్యక్తికేమి యధికారము? ఇంతవజ కెవ్వరును దీని 
నంగీకరింపనివారు లేరే? పైగా వీరి కీమైత్రి యెల్లింతకాలము నిలచినదని యక్కజపడుచు 
సంతసించుట జగత్రసిద్ధమే కావున విస్తరింపను. తి. శా. గారి స్వర్గతికిం బీమ్మట 
నొకపుష్కరపరిమిత మగు కాలమునకు జరిగిన నా షష్టిపూర్తిసందర్భములో నొకరు తిరుపతి 
శాస్త్రిగారు కూడ వచ్చి యాసభ నలంకరించినట్లే భావించినారు. చూడుండు. “తిరుపతి 
దివ్యరూప మరుదేరెను మీదగు షష్టిపూర్తికిన్‌”. కవికి ముఖ్యమైనది భావనాశక్తి. అట్టిశక్తిని 
పైపద్యములో తత్పద్యకర్త ప్రదర్శించినాండు. ఇంక తి. శా. గారి కొమారుని భావశక్తి 
నుపపాదించి విషయాంతర ముపక్రమింతును. “వేంకటేశ్వరరూపమ్మున నున్న తండ్రికి 
నమోవాకమ్ము లర్పించెదన్‌”. ఆయీ భావనలవలన లోకులు విద్యాసందర్భమున వారొనర్భు 
కొన్న సమయము నేమాత్రమోకాక పూర్తిగా నామోదించుచున్నట్లు స్పష్టము. ఈ విషయమున 
నుదాహరింపవలసినచో నెన్నియో కలవు. విస్తరభీతిచే సూచించి విడచితిని. విమర్శకుండుగా 
రిట్టిలోకులలో నొకరుకదా? వీరీ మార్గమును వదలి “నేల విడిచిన సామునకు దిగు” 
టెట్టిదో? బందరులో కారణాంతరమున నొకరేకైకొన్న గండపెండేరము వేటొకరికిం గూడ 
నున్నట్లే సమన్వయించుకొన్నట్లును, కాకినాడలో నిం దొకరుమాత్రమే జపించిన 
రాజరాజేశ్వరీవిద్య యుభయులకును గలిగినట్లే సమన్వయించుకొన్నట్లును ప్రథమాంకము 
నందలి శుచిముఖి వాక్యములవలన సుళువుగా దేలుచున్నను విమర్శకుండుగారు “ముంజేతి 
కంకణమున కద్దము”ను గోరినట్లు “జీవతః కవేః ప్రష్టవ్యమ్‌” అని యీ వృధావ్యాపారమునకు 
దిగినకారణమేమో? మణియు జాతకచర్యలో “ఆ-యయలకు లేదు భేద మరయంగం 
గుటుంబములందుం దక్కినన్‌” అని కంఠోక్తిగాం జెప్పంబడియున్నదే! మాకు జరిగిన 


470 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


విద్యావిషయపుసమ్మానములు నూటందొంబది తొమ్మిదిన్నణవజకు జంటగానే జరిగినవి. 
తక్కిన యజయు ప్రత్యేకించి జరిగినను అయ్యదికూడ నిరువురము జమకట్టుకొనువారము. 
ధనవిషయమునం గూడ నిట్లేయని యెజుంగందగు నని చదువరులకు నాయొనర్చు విజ్ఞప్తి 
సుమారు నలువదియేండ్ల నాండు నేను జీవిత సంశయావస్థలో నున్నప్పుడు శ్రీజయంతి 
రామయ్యపంతులవారు నరసరావు పేటలో డిప్యూటీ కలెక్టరుగా నుండి మమ్మవధానార్ధ 
మహ్వానించిది. అపుడు తి. శా. గారు మాత్రమే వెళ్లిరి కాని, అట జరిగిన సమ్మానము 
తి. శా. గారింటనేయున్న నాకును బంచి పెట్టిరి. బందరు నేను ప్రవేశించుటకు 
మున్నొకటిరెండు సంవత్సరములు మాత్రము మాలో మా కీవిషయమునం గొంత చర్చజరిగి 
పృథక్ష్వము తటస్టించినది. అప్పటిదే శ్రీకాకుళము, మందసా, నూజివీడు లోనగు కొన్ని 
సభలలోని సమ్మానము. అది తప్ప పృథక్కరణము మాకెన్నడును ద్రవ్యవిషయమున లేనేలేదు. 
రచనలో నపుడును లేదు. అంత నేను బందరు ప్రవేశించితిని. వెంటనే 
శ్రీ వానమాలస్వామివారి యాహ్వానము సంఘటించినది. కలిసియే వెళ్లితిమి. పిమృట 
బందరులో నన్ను సమ్మానించుటకై పౌరులు చేసినసభ బొత్తిగా కవిత్వమునకు 
సంబంధించినది కాకపోంబట్టి సభలో తి. శా. గారి ప్రసక్తియేమియు లేని కారణమున 
దాని కతండు నల్వురు పండితులతో పాటుగ నాహ్వానింపంబడియు రాలేదు. పదపడి 
యతని జీవితాంతమువటికును కలిసియే అన్నవరోత్సవాదుల కరుగుచుండుట ప్రసిద్ధమే. 
అతని - స్వర్గతి యనంతరమునం గూడ నేను అన్నవరపు వార్షికమును గొన్ని 
సంవత్సరములవఅకు నాతని కుటుంబమునకు సరిగా పంచిపెట్టుట ఆ జమీన్‌దారు 
లెటింగినదియ! పిమ్మట జమీన్‌దారులే పంచిపెట్టకుండ నాంపుచేసి, తి. శా. గారి 
కొమరునకు వేజుగా వార్షికము నేర్చబిచిరి. మజియు నేలూరిలో తి. శా. గారి స్వర్గతికిం 
జాల నిటీవల శ్రీ మోతే నారాయణరావుగారు మా మృచ్చకటికమును బ్రదర్శించుచు 
నన్నాహ్వానించి నూటపదాజులు సమ్మానించిరి. అది సైతము నేను పంచి యిచ్చితిని. 
ఇంతయెందులకు వ్రాయవలసివచ్చినదనంగా, మాకుంగల కవితాసంబంధ మిట్టిదని 
తెల్పుటకే. అతనిబంధుగులెల్లరు నన్నతనింబలెం బేమించి వరుసవావులతో గౌరవింతురు. 
నాబంధువు లతనింగూడ నట్లే. ఈవిషయము ప్రస్తుత విమర్శకబుధుండుగారి తండ్రిగారును, 
పెద్దతండ్రిగారును గూడ నెటింగినదే. జీవిత కాలమునందలి యవినాభావమును గూర్చి 
కొంతయు, తి. శా. గారి జీవితముతరువాతి యవినాభావమును గూర్చి కొంతయు 
సంగ్రహముగా వివరించితిని. భవిష్యద్విషయమున నాయభిప్రాయ మెటులున్నదో 
తిలకింపుండు. ఇటీవలి చర్యనుండి, 


వెక్కిరింపంబోయి బోల్తాపడుటయే-2 471 


తే.గీ. “కొడుకు నామేనగోడలికొడుకుంగూడ 
శతవధానంబు నాం జనుస్యందనంబు 
నడపుటకు నాకు మిగుల నానంద మయ్య 
మనములో నున్న కోరిక మజపురాదు. 


చ. తిరుపతి నేనునుంబలెనె తిర్పతిపుత్రుండు మత్సుతుండు ని 
ర్వురు గవగూడి సత్సభలం బొంపిరివోయెడిపాండితిన్‌ బర 
స్పర మవధానమున్‌ సలిపి పండితులం దరంగించుచో యశ 
స్మరమగు మాకు నిర్వురకు సర్వవిధమ్ముల నంచు నెంచెదన్‌. 


తే.గీ. “ఇందులకుం దగ్గ సామగ్రి యేజబుపడియుం 
బట్టదయ్యె నీదృశమహాభాగ్యగరిమ 
వచ్చుతరముననేని తిర్బతిమనుమలు 
నామనుమలు తీర్తురుగాక నాదుకోర్కి” 


విస్తర మెందులకు? తి. వెం. కవుల యవినాభావ మెటుంగని వారెవరు? “రోళ్లా 
రోకళ్లం బాదినకూరుము లెపుడింతదాంచికొన్న నణంగునే” అయ్యది దేవీభాగవతమునందలి 
శివశక్తుల యభేదమువంటిది. 


ఆ.వె. “అతండ యేను నేన యాతండు ఖేదం బొ 
కింతయేని యుండ దిరువురకును 
బుద్ధిమంతులైన పురుషు లెజుంగుదు 
రెబుంగలేరు బుద్ధిహీనజనులు.” 


- దేవీభాగవతము, ౩ స్కంధము 


తి. శా.గారి బిరుదములు వేం. శా. గారికి, వేం. శా. గారి బిరుదములు తి. శా. 
గారికి సమన్వయించినట్లే, ఆయన ప్రతిఫలన మీయనకును, ఈయన ప్రతిఫలన 
మాయనకును కడు సుళువుగా సమన్వయించునని మున్ముందే సిరూపింపంబడినది. 
వాస్తవమునకు హంసములు రెండుగాని యెక్కటిమాత్రమే కాదనుట నిర్వివాదము. 
విమర్శకుండుగారు హంస మొక్కటిమాత్రమే వసుదేవుని యాగమునకు వెళ్లియుండలేదను 
చోట్ల నుదాహరించియు నీయంశము స్ఫురింపక కాంబోలు లేనిపోని వికల్పములకుం 
గడంగెను. హంసములు రెండైనను దేనియం దెవరు ప్రతిఫలించిరో యనునంశము 
విడందీయవలసిన యావశ్యకత లేదు. నాటక మొక్కరే మొదలిడినను నిరువురు మొదలిడినట్లే 


472 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


తి. వెం. కవులసమయమని వ్రాసి, అందులకు గల యాధారమును ప్రస్తావననుండి 
యుదాహరించి యున్నాను. వసుదేవునిజన్మము నప్పుడు శుచిముఖియు వేటొక హంసమును 
జంటగా నుండి శతావధానము చేసినట్లు స్పష్టముగాం దెలియు నక్షరములు నాటకమునం 
గలవు. శుచిముఖితో జంటగానున్న హంసముపేరు వ్రాయవలసిన యావశ్యకత లేమింజేసి 
వ్రాయలేదు. ఆప్రశ్నము జనక మహారాజు భార్యపే రవరనుటవంటిది. ఇది యిటులుండె. 
తి. వెం. కవులకు దేవీభాగవతములోని శివశక్తుల యవినాభావ ముదాహరణ 
మీంబడినదిగదా! వీరిలో నెవరికిం బ్రాధాన్యము అను చొప్పదంటుశంకకూడారావచ్చును. 
కావునం గొన్ని యక్కరము లప్రస్తుతములేయైనను వ్రాయుదును. ద్వంద్వసమాసమును 
బుచ్చికొందము. “శివకేశవులు” ఇట నిరువురకును ప్రాధాన్యము తుల్యమే యైనను నొకరి 
కొకపరియును, వేటొకరికి వేటొకపరియును పర్యాయముగా ప్రాధాన్యము వివక్షింపవలసి 
వచ్చును. కారణమేమన? సమాసమెట వచ్చునో అచట నేకార్టీభావరూపసామర్ధ్య ముండి 
తీరవలెను. ఆ సామర్ధ్యములోని ముఖ్యాంశము విశేష్యవిశేషణభావము. అయ్యది ద్వంద్వము 
నందలి పదముల కితరసమాసమునందలి పదములకుంబలె సులభముగా లగింపదు. 
అక్కతమున నెటుల్లో కల్పించుకోవలసివచ్చును. దాని స్వరూప మిట్టిది. 'శివసహితః 
కేశవః అని యొక పరియు, “కేశవసహితశ్శివః అని యొకపరియు వారివారి యిచ్చ 
ననుసరించి చెప్పికొందు రనుకొందము. అప్పుడొకరికొకప్పుడును, వేటొకరి 
కింకొకపరియును ప్రాధాన్యా ప్రాధాన్యములు వచ్చినట్లే తి. వెం. కవులలో. గూడ 
వివక్షించుకోవలెను. జంటకవులు గదాయని సభలలో మాటలాడు నపుడుగాని, 
యింటంగూర్చుండి కవిత రచించునపుడుగాని కంఠస్వరములు కల్పియే యా యావాక్ళము 
లుచ్చరింతు రనుకొనువారుండరు. ఎప్పుడెవరు మాటలాడుదురో వారు ప్రధానులు. 
రెండవవా రప్రధానులు. ఆయీవిషయమాబాల గోపాలముగా నెణింగినదే యయ్యును 
దీనినిగూడ నవగతము చేసి కోనేరని విమర్శకుండు మాకర్మముకాలి మాకుం దటస్థించుటచే 
నింత చెత్తప్రసంగము ప్రాయవలసివచ్చినది. ఇందుల కుదాహరణముగూడ నిత్తును. 


“ఒకచరణం బతండు మణతియొక్కటి నేనుమటొక్క టాతండున్‌”. ఈ పద్యము 
గద్వాలరాజుగారిని గూర్చి మాటలాడుసందర్భములోనిది. పేరులేనందున తి. శా. గొ 
రుచ్చరించినదో, వేం. శా, గా రుచ్చరించినదో నిర్ణయము చేయవలనుగాదు గాని 
యిరువురును కంఠస్వరములు కల్పి యుచ్చరించిన దని మాత్ర మెవ్వరును చెప్పరు. 
మలియొకటి, 


వెక్కిరింపంబోయి బోలాపడుటయే-2 473 


“తిరుపతి యతండు వేంకటేశ్వరుండ నేను, వెరసి తిరుపతి వేంకటేశ్వరుల మేము” 
ఈ పద్య ముచ్చరించినది వేంకటశాస్రియని స్పష్టము. అపుడు తి. శా. గా రూరక 
యుందు రనుట సుగమము. ఇట్లే తి. శా. గారు చదువుచున్నప్పుడు వేం. శా. గా. 
రూరక యుందురు. అవధానసమయముననో? చెరియొక చరణముగా నొడువుదురు. 
కాని అపుడుగూడం బ్రత్యేకరచన కొంతయుండును. ఇది పలువురు (ప్రేక్షకు లెజింగినదే. 
ఇంక ప్రస్తుత ముపక్రమింతము. ప్రథమాంకములో శుచిముఖి మాటలాడుచున్నది. అందు 
తి. వేం. కవులకుంగల ప్రజ్ఞలు వ్యంగ్యమర్యాదచే నగపట్టుచున్నవి. అట్టిచో నయ్యవి 
తి. శా. గారి ప్రజ్ఞలా? వేం. శా. గారిప్రజ్ఞలా యని శంకించుకోవలసి యేమివచ్చెను? 
ఇరువుర (ప్రజ్ఞలును గూడం గావచ్చునే? రచనకు మొదలిడినవారిరువురా, యొకరా యని 
శంకింపనేల? ఒకరు మొదలిడినను ఇరువురు మొదలిడినట్లే వ్రాసికొనుట తి. వేం. 
కవుల యాచారమైనట్లు ప్రస్తావనలోని వాక్యము ఘోషించుచున్నది కదా! వారు మొదలిడిరి, 
వీరు మొదలిడిరి అని వ్రాయుటకు మా యితరపుస్తకములలో నెక్కడోకాని యాధారములే 
దొరకవు. మధ్యకాలమున, తి. శా. గారు స్వర్గతులగుచే స్వయముగా నీవిషయ 
ముపోద్దాతములో [వ్రాయుట వలన విమర్శకుండు దానింబట్టి (వేలాడందొడంగెను. 
తతతమా శన తి. వేం. కవులసమయ మేమగును? సమయము నెటింగియో యెజుంగకో 
యేవో కొన్ని పుటలు భారతిలో వ్యర్థముగా వమ్మొనర్చినను, ఈ విమర్శకుని విషయమున 
నింతగాం గలుగంజేసికోందలంపను గాని యితని హృదయమునం గొంత దురభిప్రాయ 
మున్నట్లు కనుపట్టుచున్నది. అది యెట్టిదన? ఇరువుర జీవితకాలమైనచో మా 
యిరువురకును, ప్రస్తుతము మా యిరువుర కుటుంబములకును, విరోధము కల్పింపవలయు 
ననునట్టిదియే. ఈ విషయ మాయన విమర్శనా వ్యాసములోని యక్కరములను 
సవిమర్శముగాం జదివిన బుద్ధిమంతులు గ్రహింపంగలరు గాన విస్తరింపను. ముఖ్యాంశము, 
వసుదేవుని యాగమున శతావధాన మొనర్చినది శుచిముఖి మాత్రమేకాదు; వేటొక 
హంసముకూడనున్నది. ఇది వాచ్యవృత్తిచేం దెలియుచునే యున్నది. శుచిముఖిమాత్రమే 
మాటలాడినప్పుడు వ్యంగ్యమర్యాదచే స్ఫురించుచున్న విద్యావిశేషములు తి. వేం. 
కవులిరువురకును సమన్వయించుకొనుట కేవిధమైన యభ్యంతరమునునుందదు. ఇట్టీ 
స్థితిలో విమర్శకుండంత ప్రాంత వ్రాయుటయు నాచే నింత వ్రాయించుటయు 
“జలతాడనము” వంటిది. అయినను వ్రాసినందులకుం జదువరులు నన్ను క్షమింతురుగాక- 


“ముంజేతి కంకణమ్మున కద్దమేల” అన్నటులున్న మా యీ ప్రతిఫలనమే యీ 
విమర్శకునికిం గుదురలేదుగదా, మహాభారతమునందలి యీ క్రింది పద్యము సమన్విత 
మెట్లగునో చూతమని యుదాహరించి యిప్పటి కిద్దానిని ముగింతును. 


474 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


చ. “పరమగురూపదేశమునం బార్జుడు పార్థివరత్న శేఖరుం 
డరిదిబలమ్మునన్‌ భుజబలాతిశయమ్మున నీశుం బన్నగా 
భరణుం (బ్రసన్నుం జేసి దయం బాశుపతాదికదివ్యబాణముల్‌ 
హరసుర రాజదేవనివహమ్ములచేం బడసెన్‌ (గమమ్మునన్‌.” 


ఇట్టీ చొప్పదంటుశంకలు నేడే మాకు దటస్థింపలేదు. విద్యార్ధి దశ నాంటినుండియు 
నెవరో చేయుటయు, నుత్తరమిచ్చుటయుం గలదని చదువరు లెజుంగనిదికాదు. 
విద్యార్థిదశలో మాతోం జదివికొను నొకరు. 


“క్లో, “పశుపతిదయితాతృతీయపుత్రౌ । తిరుపతి వేంకటశాస్తిణౌ ...” 


అను ధాతురత్నాకరశ్లోకములో మీ కిరువురకును తృతీయపుత్రత్వ మెట్లు సిద్ధించునని 
శంకింపందొడంగిరి. దానింగూర్చి చెప్పినసమాధాన మిపుడు (ప్రస్తుతము గామిండేసి 
యిటనుదాహరింపక ప్రస్తుతపుశంకకును దానికిని గొండొక పోలిక యుంటచే స్పృశించి 
విడుచుచున్నాను. 


స్ప “ఏమహాత్ములు గల్ల భూమీశసభలలోం 
గవులకు బహుళవిఖ్యాతి గల్లె” 
అది యటులుంతము. ఇంక నొకటి మజచితి. ఈనా(వాసిన వ్రాంత గూడ తిరుపతి 
వేంకటీయ మనియే ముందు సంపుటములలో6 బ్రకటితమగును. అది విమర్శకునకు 
సమయము ననుసరింపనిచో నెట్లు సమన్వయించునో? “శాంతం పాపమ్‌”. 


శ xX ఈ 


475 


యింకో అపవాద 


వక అపవాదనిగూర్చి ప్రొఢభారతిలో వ్రాసివున్నాను మజో అపవాదనుగూర్చి కృష్ణకే 
పంపియున్నాను. యింతట్లో భారతిలో వకాయన యింకో అపవాదను ఆరోపించాడు. 
యీ అపవాదకున్నూ ఇదివజలో మొల్లకు సంబంధించిన అపవాదకున్నూ 
ఆరోపించినవారికి స్వార్థపరత్వం యెక్కువగా వున్నట్లు తోస్తుంది. గతం దానికి 
వ్రాసేవున్నాను. దీనికిక్కడ వ్రాస్తాను. 


వకాయన మానాటకాన్ని ఆక్షేపిస్తూ యేవో కొన్నిమాటలు వ్రాస్తూ అందులో 
ప్రసక్తానుప్రసక్తంగా, వెం. శా. గారు “వెక్కిరింపంబోయి బోల్తాపడ్డా”రని వ్రాశారు. ఆవ్రాంత 
చూచి నేను జవాబువ్రాస్తూ, యీ లోకోక్తివాడడానికి లేశమున్నూ అవకాశంలేదు. యిది 
“కుర్వీత బుధసోమయోః” అన్నరీతిగా వుందంటూ వ్రాసి విమర్శకుండుగారి స్థితి చాలా 
“లోయర్‌” క్లాసులో వుంది అనే అర్ధమిచ్చేమాటలు ట్రాసివున్నాను. అది చూచుకునేటప్పటికి 
ఆయనకూడా తానుచేసిన ప్రమాదం గోచరించి- తక్కినవ్రాతంతా వకవంతున్నూ 
పనిలేనిపాటగా వయోమాత్రం చేతనేనా పెద్దవాందైన వెం. శా. ని వెక్కిరింపంబోయి 
బోల్తాపడ్డాడనడం వకవంతుగా వుండడంచేత, దీన్ని మనం సమర్థించడం యెట్లాగా అని 
అందోళన కలిగింది పాపం! దానిమీంద వకపెద్దయెత్తు యెత్తేరాయన. మొట్టమొదట 
బోల్తాపడ్డారన్నది వెం. శా. ని మాత్రమే. ఆ తప్పును సవరించుకోవడానికి యిప్పుడీలా 
అనడమేమి? అనేశంక వారికితోంచివుండదను కుంటాను. లేదా? తి. వెం. కవులకుంగల 
అభేదాన్ని వెం. శా. గారీమధ్య (ప్రకటించిన వ్యాసంలో చదివినతర్వాత వ్రాసే వ్రాంత 
కనక, ఆరీతిచే సమర్థించుకుందామనే అనుకున్నారో! దానికేమి? ప్రాజ్ఞలోకం కొటికు 
ఆయీ అపవాదస్వరూపాన్ని తెలపడం ఆవశ్యక మవడంచేత. ఆయన వ్రాసిన 
యితరసందేహాల జాపితాను స్పృశింపక, యిది మహాకవి పింగళి సూరన్న గారికి 
సంబంధించినదవడంచేత, వోపిక లేకపోయినా కొన్ని మాటలు వ్రాయడం తప్పక వ్రాస్తూ 
వున్నాను. 


“తి వేం. కవులు (ప్రభావతీప్రద్యుమ్న నాటకంలో పింగళి సూరన్నగారిని 
వెక్కీరింపంబోయినారు” అని నిన్న నేడు భారతిలో మొదటి దాన్ని సమర్థించుకోవడానికి 


476 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


లిఖించారు. అయితే మొట్టమొదట యేలా వ్రాశారు - ఆ ప్రాంతలో వున్న లోటేమిటి - 
యిప్పుడీలా వ్రాయడం యెందుకు అవసరమయింది అని చదువరులకు శంక 
కలుగకమానదు, కాంబట్టి పూర్వాపర సందర్భంగా వాటివాటిని వుదాహరిస్తాను. అని 
చెప్పుటచే నీపాత్రలో వేంకటశాగ్తిగారు ప్రనతిఫలింపంజూచినారని చెప్పవలయును. 
కాంబట్టి శుచిముఖిపాత్ర అసందర్భస్థితిలో నున్నదని చెప్పవలసివచ్చినది. వెక్కిరింపంబోయి 
బోల్తాపడినట్లు ్రతిఫలింపంబోయి. ప్రత్యక్షవిరోధమును పరిశీలింపలేదు” అని 
విమర్శకుండుగారు మొదట ట్రాసివున్నారు. దానిని నేను చూచి వ్రాసిన మాటలుకూడా 
వుదాహరిస్తాను- 


“ప్రతిఫలింపంబోయిన దెవరు? వేంకటశాస్తిగారు. ప్రత్యక్షవిరోధమును పరిశీలింపని 
దెవరు? ఆయనయే కదా? వేంకటశాస్తిగారు చేసిన యపరాధము శుచిముభీ పాత్రలో 
ప్రతిఫలింపం బోవుటయేకదా? అగుచోనది వెక్కిరింపంబోవుటవంటిదే యగునా? కానిచో 
ఆలోకోక్తిని వాడుటకర్ధము లేమి స్పష్టమేకదా? అగుచో యీ విమర్శకునకు చక్కంగా 
నాలుగు వాక్యములు వ్రాయుటకూడ నేర్చికోందగిన యవస్థయేకదా? అగుచో నెక్కడనో 
ఉపాధ్యాయులుగా నెటులుండిరని శంకరావచ్చును”. 


యిత్యాది వాక్యములతో ఆలోకోక్తిని వాడడం బాగుందికాదని ఆయనకు తెల్పివున్నాను. 
దానిమీంద దాన్నేలాగో సమర్దించడానిక్కాంబోలు వక యెత్తు యెత్తేరు. దాన్ని చూపుతాను. 


_ “వెక్కిరింపంబోయి బోల్తాపడినట్లూ అను వాక్యమునకు నాయభిప్రాయమిది. తాను 
బ్రతిఫలింపందలచుకొనుటచేం బింగళి సూరనార్యుండు శుచిముఖిపాత్రను గవయిత్రిగాను, 
విదుషిగాను, మాత్రమే చూపియున్నాండు. అంతమాత్రమునం (బ్రకృతమునకుం గల్లు 
ప్రయోజనముకంటె ధారణాసంపత్తితోం గూడికొనినదని చెప్పుటచేం బ్రయోజన మెక్కువగా 
నుండు ననితలంచి, పిం. సూ. కంటెం దమ కెక్కువశక్తి కలదని చూపుటకేకదా వీరారీతిగా 
వ్రాసియున్నారు. దీనివలన పిం. సూ. కవియుం బండితుండును మాత్రమేకాని 
శతావధానాదికమును జేయంగలవాండుకాండు. మేమో?- కవులము, పండితులము, 
శతావధానాదికమును జేయంగలవారమునని లోకులకు6 దెలియబజచుటకే కదా 
ఆవిషయమునుగూడం దజచుగా వ్రాయుట. కాంగా, ఇది పిం. సూరన్నను “వెక్కిరించుట 
కాదా?” ఇట్టి యభిప్రాయముతో వ్రాసిన నావాక్య మేల ప్రకృతమునకు సమన్వయింప 
కుండును? నా యూహ తెలియక శ్రీ శాస్తులవారు... ... ” అని తాము మొదటచేసిన 
అవ్యక్తప్రసంగాన్ని సమర్ధించారు విమర్శకులు. యిది “అబద్దాలాడి దిద్దుకోవటం” వంటిది 
కాకపోయింది. పైంగా వకతప్పుచేసి దాని సమర్ధనంకోసం అంతకంటే కూడా పెద్దతప్పు 


యింకో అపవాద 477 


చేసినట్లవుతూవుంది. ఆయన తప్పులతో మన కవసరమేమిటి- అని వుపేక్తిద్దామంటే : 
లోకోత్తర కవీశ్వరుండైన పూర్వమహాకవిని తి. వెం. కవులు వెక్కిరించారంటూ వక 
తప్పుడుమాట దీనిలో కనబడుతూవుంది. మొదట వెం. శా. గారిని గూర్చి ఆ తప్పుడు 
సామెతను తారతమ్యజ్ఞానవైధుర్యంచేత “కుర్వీత బుధ సోమయోః” అన్నట్టుగా వాడి, ఆ 
విషయం వెం. శా. తెల్పితే తెలుసుకొని దాన్నే సమర్థించుకోవడానికి యీయన పడే 
బాధను చూస్తే యెవరికేనా చాలా విచారం కలుగుతుంది కాని- పైంగా యిప్పుడు తొక్కే 
తప్పుడుతోవకు. అనంగా “అబ్బాయీ! కొబ్బరిచెట్టెందు కెక్కేవంటే, దూడ గడ్డికి” అనేవాని 
మాదిరికి దిగి, పింగళి సూరన్నగారిని “వెక్కిరించారు కనుక తి. వెం. కవులు- వారిని 
నేను వెక్కిరించడానికి చూస్తే కోపంకూడా వచ్చితీరుతుందనుకుంటాను. యీ వెక్కిరింపును 
యీ విమర్శకుండుగారు తి. వెం. కవుల తాలూకు యే మాటల వల్ల (గహించారో ఆ 
మాటలుకూడా వుదాహరించడం (ప్రస్తుతం కాకపోదు. కావున వుదాహరిన్తాను, 


“సంగీతసాహిత్యంబులు నేర్చితి. వ్యాకరణంబుం జదివితి. లక్ష్య లక్షణ 
చాకచక్యంబునం దద్వితీయ ననిపించుకొంటి... ఆశుకవిత్వమల్లుటభ్యసించితి... కొన్ని 
కావ్యంబులు, నాటకమ్ములు వవ్రాసితి... సరస్వతియే బాలసరస్వతి యను బిరుదొసంగి 
యీగండపెండేరంబు కాలికిం దొడిగె... రాజరాజేశ్వరీషోడశీమహావిద్య నభ్యసించితి... 
శతవధానముచే... కలధౌత బీరుదమాన్యత గంటిన్‌”... 


తి. వెం. కవులు శుచిముఖిపాత్రచే వారి నాటకమునం జెప్పించిన మాటలు 
చిత్తగించండి. యీ మాటలలో వాచ్యంగాంగాని, వ్యంగ్యంగాం గాని పింగళి సూరన్నగారిని 
వెక్కిరించడం యేలా వస్తుందో ఆలోచించండి. అయితే విమర్శకునకు మాత్రం యీ 
అంశం తెలియదా అంటారా? అట్లనంగలమా? మనుష్యమాత్రునకు తెలిసేవిషయంగదా 
యిది. పైంగా ఆయన పండితుండాయె. తెలియదనుకోవడం యేలాగ? తెలుసునుపాపం! 
చిక్కులో పడివుండడంచేత వూంపిరి తిరగక యిదోతోవ తొక్కినట్లు తోస్తుంది. పోనీ ఆయన 
ఆత్మసంరక్షణకు పడేపాట్లతో మనకేంపని అంటే మనమీద అపవాద అంటగట్టటం వకటీ 
వచ్చిపడిందిగా! మన సంరక్షణ కొజకు ఆయన చేసిన తప్పును బయటంబెట్టవలసి వచ్చింది. 
అందుచే పెద్ద చిక్కువుండిన ఆయనను గూర్చి యీ కాస్తా వ్రాసి లోకులకు సత్యం 
తిలిపినందుకు ఆయన్ని క్షమాపణ వేడకతప్పదు. 

ఆయనకేవో చాల సందేహాలు మా నాటకంలో వున్నట్లు వ్రాశారాయన. వుండవచ్చు. 


అవి తీర్చడానికి నాకు వోపికలేదు. అక్కడకీ కొంత వోపిక తెచ్చుకొని మూడు వ్యాసాలు 
కాంబోలును విస్తరించే వ్రాసి తెలిపివున్నాను. అవేవిన్నీ తన సందేహాన్ని పోంగొట్టనటే 


478 కధలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఆయన వ్రాస్తూ వున్నారు. ఆయన శంకల మాదిరి యెట్టిదో యింతవజకు నేను వ్రాసిన 
సమాధానాలవల్ల లోకులు తెలిసికొనివుంటారు. మళ్లా మొదలెట్టిన శంకల వైఖరి 
చూపుతాను. మచ్చుకు మాత్రం వకటి రెండు, యెక్కడో మానాటకంలో “నలుగురు” 
అనడానికి “ముగ్గురు” అని పడిందనుకోండి. దాన్ని శుద్ధపత్రంలో సూచించాము. అంతేకాక 
వేటొక ముద్రణంలో సవరించాము. అదిచూడక ఆయన వెక్కిరించారు. సమాధానంలో 
వేటొక ముద్రణం చూడవలసిందన్నాను. చూచారుకాని యింకా వకచోట “మూగురు” 
అనే వుందంట. అదుగో విజయానికాధారం దొరికిందనుకున్నారు. దీనికే ముద్రణం 
చూచుకోవాలో చెపుమంటారు. చిన్నతనమయితే చిన్నతనంగా వుండాలికాని యీ 
విమర్శనా లెందుకో గదా! శుద్ధపత్రికలో చూడక వెక్కిరించదమా? వేటొక ముద్రణంలో 
వున్న సవరణ గమనించక వెక్కిరించడమా? అందులో యింకావకటి మిగిలిందంటూ 
మళ్లా అడగడమా? వకచోట సవరణకనపడ్డప్పుడు సజాతీయ విషయమైనప్పుడు మళ్లా 
తెలపడమెందుకో గదా! “ముద్దముద్దకీ మిస్మిల్లా” కావాలి కాంబోలు! 


యింకొకశంక. యెక్కడో వ్యాకరణశాస్త్రమర్యాద మాటలు పడ్డాయి మా నాటకంలో. 
వాట్లనుగూర్చి కొంత సందేహించారు విమర్శకులు. యేమనుకోను? మురారి మహాకవి 
తన నాటకంలో (1) “జనికర్తుః ప్రకృతితా”, (2) “కథ మపత్యప్రత్యయా న్నిశ్చినోమి”, 
(3) “బ్రాహ్మణాదేశో౬_ పిస్థానివద్భావేన” (4) “ప్రకృష్ణకరృభిప్రాయక్రియాఫలవతః" 
యిత్యాదులు బోలెడు వాడివున్నాండు. అయినా యీయనకు ఆయీ వుదాహరణాలు, 
కవులపోకడలూ, చూపడంకన్న నీవు మాపుస్తకాన్ని గౌరవించవద్దు. నీవద్దనున్న పుస్తకాన్ని 
చింపి పారవేయవలసింది. సొమ్ముపెట్టి కొనుక్కొని వున్నయెడల ఆనష్టం మామీద కడితే 
యిచ్చుకొంటాము. అని ప్రార్ధించడం వుత్తమం అనితోంచింది. యీ అంశం పాణిగ్భహీతా 
పీఠికలో యిదివజకే సూచించి యున్నాముగదా? 


యీయనకు “గంధర్వలోకం” లోనుంచి లేఖలు వస్తూవున్నట్లు వ్రాశారు. దాని 
నంబరు ౧౪ అని అంకెనుకూడా తెల్పివున్నారు. నాకున్నూ ఆలేఖ వచ్చింది. నాకువచ్చినదాని 
నంబరు ౧౨ అని మనవి చేస్తూవున్నాను. దానితత్త్వం పూర్తిగా కనిపెట్టాను. దానితో 
విమర్శకుండుగారికి వున్న బాంధవ్యం పూర్తిగా తెలుసుకున్నాను. “యుష్మద్గోత్రం వర్ధతామ్‌" 
అని ఆశీర్వదిస్తూవున్నాను. అది విమర్శకుండుగారు ప్రచురించడానికి సంశయించినా 
కాలాంతరమందు నేను ప్రచురింపడానికి సంసిద్ధంగా వున్నాను. దానితో మీయోగ్యత 
బాగా లోకులు తెలుసుకుంటారు. ప్రస్తుతం మీరు తి. వెం. కవులు పింగళివారిని 
వెక్కిరించారని వేసిన అపవాదాన్ని స్థిరీకరించుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. 


యింకో అపవాద 479 


మాకవిత్వం అస్తావ్యస్తంగావుంటే దానివల్ల లోకం కోపగించదు మామీంద. పింగళి వారిని 
వెక్కిరించామంటే లోకం మండిపడి, వెనక “పూర్వకవుల అపరాధాలు” వ్రాసినవాళ్లకు 
జరిగించిన సత్కారాన్ని జరిగిస్తుంది. కాంబట్టి యీవ్యాసం వ్రాయకతప్పిందికాదు. 
యిప్పుడేనా వెక్కిరింపు విషయం తప్పనితోస్తే క్షమాపణను పత్రికమూలంగా 
ప్రకటించుకోవడం మంచింది. సమర్ధించేయెడల నేనే క్షమాపణను ప్రచురిస్తాను. యింతే 
నామనవి. 

“గంధర్వలోకం” లోనుంచి వచ్చిన పద్యాల ప్యాకట్టు అక్కడ పోస్టాఫీసు 
లేకపోవడంచేత కాంబోలు పిఠాపురం పోస్టుద్వారా నాకు “బట్టువాడా” అయింది. 
పోస్టముద్ర యీ అంశాన్ని తెలిపింది. మీకే పోస్టు నుండి వచ్చిందో తెలుపంగోరతాను. 
“ఫోర్టరీ” వ్రాంతలు వ్రాసే మిత్రులున్నారని మీరు మీ వ్యాసంలో యే కొంచెమో తెల్పకపోతే 
నేను మీకు అంటంగట్టడం తటస్ట్థించకపోయేదే. మీరేవ్రాసికొనివున్నారు గనుక నాకిప్పుడు 
సుళువిచ్చింది. “అట్టి తిట్లు నేనిదివజకు చాలా తినివున్నాను. మీ రా కుట్రలో చెరివున్నట్లు 
బాగా తెలిసింది. మీరు ఆలోచనాపరులే అయితే ఆలేఖనుగూర్చి మీవ్యాసంలో 
యెత్తుకోగూడదు. అయితే మీకు ఆమాత్రం ఆలోచనేవుంటే పింగళివారిని తి. వెం. కవులు 
వెక్కిరించారని డాబుడాబడం యెందుకువస్తుంది? అంతా అనాలోచనే, యిదీ వక 
అవాంతరానాలోచన. అనంగా నాటకంలో అంతర్నాటకం వంటి దన్న మాట. దానివిషయం 
ముందుచూచుకుందాం. ముందుతి. వెం., పిం. సూ. గారిని వెక్కిరించారన్న మీ వాక్యాన్ని 
సమర్ధించుకోండి. త్వరపడండి. సభకు రమ్మంటే కూడా యెట్లో వస్తాను. 


శ xX 3 


480 


క్షంతవ్వుండుగారు 


క్రమంగా “విమర్శకబుధుండు” గారు “క్షంతవ్యుండు” గారు కిందికి వచ్చినందుకు 
కొంత సంతోషించ వలసివుందిగాని యింకా ఆమాట వ్రాయడంలో కొంత వెనకా ముందూ 
తొక్కుళ్లాడుతూవుందిగాని కలంచురుగ్గా నడిచినట్లుమాత్రం ఆ ఘట్టంలో మాటలు 
వక్కాణించడంలేదు. యింకా పింగళి సూరన్నగారిని తిరుపతి వేంకటకవులు 
ప్రభావతీప్రద్యుమ్న నాటకంలో వెక్కిరించారన్నమాట సమర్థనీయం అవుతుందనే ఆశ 
“క్షంతవ్యుండు” గారికి వుందే అనుకుందామా? శివశివా! సాహిత్యశిరోమణి ప్యాసై ఆ 
మాత్రం జ్ఞానంకూడా వుండకుండా వుంటుందా? తి. వెం. కవులు శుచిముఖి పాత్రద్వారా 
ప్రకటించిన ప్రజ్ఞలవల్ల “బుధుడు” గారు ఇటీవల “కొబ్బరిచెట్టూ-దూడగడ్డి” సామెతగా 
అపలపించిన (వ్రాత సమర్థింపంబడదని పూర్తిగా తెలుసుకున్నారు. దానిమీదే యా 
“క్షంతవ్య” పదం బయటికి వచ్చింది. యిప్పుడున్న ఆపేక్షేమిటంటే? దేనిలోనోవకదానిలో 
నెగ్గకపోతామా? యేమాత్రం నెగ్గినా ఆత్మపక్షీయులు కొంతకాకపోతే కొంతేనా 
సంతోషిస్తారుగదా అని వుంది పాపం! అయితే యీ “పిచ్చిసోమయాజులిని” యీ 
“క్షంతవ్యుండు” గారు బాగా యెటుంగరు. ముసలాండుగదా అనుకున్నారు. సభలో పిం. 
సూ. గారిని తి. వేం. కవులు వెక్కిరించడాన్ని సమర్ధించడం కృష్ణలో సూచించెటప్పటికి 
కొంతమట్టుకు పశ్చాత్తాపం కలిగింది. మళ్లా కొన్ని శంకలు పుట్టుకువచ్చాయి. పుట్టుకురాక 
అంతతో శాంతిస్తాయా? “మనోరథాః”. ఆశంకలలో, “వ్యాకరణ విశేషాలు నాటకాలలో 
వాడవచ్చునా!” అన్నదానికి లఘువుగా సమాధానం కృష్ణలో యివ్వంబడ్డదే. అది అంతతో 
నివర్తించివుంటుందనుకుంటాను. నివర్తిస్తేమాత్రం పిడివాదం తప్పుతుందా? తప్పదు. 
యింక శుచిముఖిని పక్షిగానే నటింపంజేయడం యెట్లాగ? అంటూ వక పెద్ద శంక. 
ఆ శంకకి మళ్లా బాధ కలుగుతుందేమోనని, “ఆంజనేయులు, గరుత్మంతుండు” అంటూ 
యిద్దటిని వుచ్చరించి వీరికి తప్ప యితరులకు అట్టిఅవకాశం లేదనడం వకటి. యౌ 
వినాయిం పెక్కడ వుందో కదా! పాపం కొంచెం యెదటిదెబ్బ కాసుకునే వుపాయం 
వుంది. కాని హృదయం మాత్రం మంచిస్టితిలో లేదు. వుంటే “చక్కని రాజమార్గం” లోనే 
ప్రవర్తించి సందేహనివృత్తి చేసుకోవచ్చునుగదా! అసందర్భంగా- “వెక్కిరింపంబోయి” 
అంటూ తారతమ్యజ్ఞానవిరహితంగా వుపక్రమించడం యెందుకు వస్తుంది? యా 


క్షంతవ్యుండుగారు 481 


వుపక్రమణానికి పూర్వగాథ చాలావుంది. ఆ పొత్తము చిరకాలమునాండే అచ్చయి వుంది. 
పనిపడ్డప్పుడు దానిపేరు తెలుపుతాను. యిటీవలి శంకలలో వకశంకని వుపపాదించాను 
గదా. యింకొకటి కృష్ణునికి ప్రద్యుమ్న సాంబులు కొమాళ్లు కాంబట్టి వారిద్దణి కొడుకులున్నూ 
మనమ లవడం బాగుంది కాని, గదుండు సోదరుండుగదా! అతని కొడుకు మనుమండేలా 
అవుతాండంటూ వకశంక. మొట్టమొదట మాతోపాటుగా తానున్నూ గదుణ్ణ్డి ప్రద్యుమ్నాదు 
లతోపాటుగా జమకట్టుకొని యిప్పుడిప్పుడు తప్పు దిద్దుకొన్నట్లు అభినయించడంకూడా 
జరిగింది. మేము మొదటినుండిన్నీ వీరు మూంగురున్నూ సోదరులే అన్న అభిప్రాయాన్నే 
కనపటిచివున్నాము. జంకుతూ జంకుతూ “కంతవ్యుండు” గారు శంకించడం ఆరంభించారు. 
మే మెందుకు సోదరుణ్ణి పుత్రుండని మార్చి వ్రాశామో సభాముఖాన్ని వుపన్యసించి 
మెప్పిస్తాము. దానికోసమేనా సభకు దయచేస్తారేమో అని మనవిచేసుకుంటూ వున్నాను. 
యివి ప్రధానశంకలు. అప్రధానాలింకా కొన్నివున్నాయి. హృదయం చక్కగావుంటే యేప్రశ్న 
అడిగినా అడగవచ్చు. తెలుసుకోనున్నూవచ్చు. అది మంచిస్టితిలో లేనప్పుడు “హార్టువీకు”గా 
వుండడంచేత ఆపురుషుండు యేంచేసినా అవ్యక్తంగానే వుంటుంది. వాండు యీలోకం 
కాదని “గంధర్వలోకం” దాంకా వెళ్లినప్పటికిన్నీ అదిన్నీ తుట్టతుదకు తలవంపునే 
సంఘటిస్తుందని నా విజ్ఞప్తి. వృథాగా పత్రికల గౌరవం చెడంగొట్టడానికింగాని యీపనికి 
మాలిన శంకలు యెందుకున్నూ పనికిరావు. కనక కాకినాడలో “విమర్శకాగ్రేసరాది” 
బిరుదులతో (ప్రకాశిస్తూవున్న పెద్దలు వున్నారు. వారేమంటారో ఈశంకలకు? వకపర్యాయం 
కనుక్కుంటే బాగుంటుందని నే నిందు మూలంగా విన్నవిస్తూ ఉన్నాను. యెందుచేతంటే 
నాకు ప్రస్తుతం ఇంతకన్నా నీరసస్థితిలోనే అయినా గురువుగారిశంకలు ప్రధానంగా 
ఉత్తరింపవలసిన పని అవ ముఖంగా యేర్పడింది. ఆపెద్దపనిలో ఈ “పి ల్లసమేరీ” 
నిమిత్తం కాలం ఖర్చుపెట్టి పత్రికలకు పనికల్పించడం మంచిదిగా త్‌ తోంచడంలేదు. అదీ 
గోళ్లనితీరేపనే. ఇదిన్నీ అట్టిదే. అయినా వారు గురువు లవడంచేత కొంతగౌరవం వారికి 
సంబంధించినదానికి యివ్వడం యుక్తం. దేనికో! “ప్రతి చిగిలింతమొక్కా చింతమొక్కతో” 
అంటూ వెనక వొకాయన సామెత వకటి వాడివున్నాండు. కాంబట్టి సభలో తేల్చేస్తే 
తీరిపోతుందని తోంచింది. పత్రికవారినికూడా ఈ వాదం యీలాగే తీర్చుకోవలసిందిగా 
సలహా యివ్వవలసిందని కోరుతాను. లేకపోతే మూల కూర్చుని గిలకడంగనక 
వాదిప్రతివాదులిద్దభూ యేదో గిలుకుతూనే వుంటారు. యెంతచక్కనిసమాధానం 
వ్రాసినప్పటికీ అది యింకా నచ్చలేదనే యేదో దాన్ని గూర్చి అపలపిస్తూనూవుంటారు. 
వెనకాల తండ్రిగారో, లేక “గంధర్వలోక” స్థజ్ఞాతివర్గమో “మావాండిప్రశ్నలకు 
జవాబులురానేలే”దని హంగుచేస్తూనేవుంటారు. అందుచేత అర్భాంగీకారంగా “క్షంతవ్య” 


482 కథలు - గాథలు ౫ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


పదంతో వ్రాసిన విషయాన్ని గూర్చి యేమి, యిటీవల యివేనా నెగ్గకపోతాయా అనుకున్న 
విషయాలకేమి వకమాటు సభకే పనిచెపితే వీలుగా వుంటుందనుకుంటాను. యీ అంశం 
యింతగా కాకపోయినా కొంత సూక్ష్మంగా “యింకో అపవాద” అన్నవ్యాసంలో 
కృష్ణాపత్రికాద్వారా తెల్పడమయింది. యిప్పుడు మణీస్పష్టంగా తెల్పుతూవున్నాను. 
వకసంగతి మటిచాను. ఆసభలోకి “గంధర్వలోకం” చుట్టంగారినికూడా తీసుకు 
రావలసిందని మనవి. ఆయన పిఠాపురంలోనే వుంటారనుకుంటాను. ఆయన 
“బహిరంగలేఖ” కూడా సభాముఖాన్ని వినికిచేస్తాను. మీవద్దకు వచ్చిందంటూ తాము 
“భారతిలో” యిదివజలో వ్యక్తీకరించిన “బహిరంగలేఖ”ని కూడా తీసుకువస్తే దాన్నీ 
దీన్నీ సరిచూచి సభాధిపతులు మీకు యేలాటి బంధుసముడ్రులు (ప్రస్తుతవిషయంలో 
సహాయులుగా నున్నారో ఆ విషయంకూడా పనిలోపని తేల్చివేస్తారు. దానితో “సర్వం 
సంపన్నం, సుసంపన్నం”గా సమస్తమూ చక్కపడడం అవుతుంది. యింతే నామనవి, 
అందునిమిత్తం త్వరపడండి. వచ్చేవోపికవుంటే ఆసభకు నేనేవస్తాను. లేదా? నాతరపున 
మీ అన్ని. సూర్యనారాయణశాస్త్రి రాంగలడు లేదా! మణివక రెవరేనా వస్తారు. దానికేమి? 
“నందో రాజాభవిష్యతి” యింతే ముమ్మాటికిన్నీ నామనవి. 


x శ 3 


483 


పాండవాశ్వమేధము 


విమర్శనఖండనము 


సుమారు 5, 6 మాసములనాండు బ్ర శ్రీ॥ కాశీభట్ట కృష్ణరాయ శాస్త్రిగారు మా 
పాండవాశ్వమేధమును (బ్రస్తుత నూతన విమర్శనము ఫక్కి ననుసరించి విమర్శించిరి. 
కొన్నిచోట్ల భవభూతికన్న గ్రంథకర్తలుమిన్నలని కొండనెక్కించిరి, కొన్నిచోట్ల దిగంద్రోసిరి. 
విమర్శింపందగిన సామగ్రి పూర్తిగా గలిగియున్నవారని మాకు దోంచియును నెక్కుడు 
సాహసించి వ్రాసిన యంశములు పెక్కు లున్నట్లు పొడకట్టుటచేం గొంచెము వ్రాసి 
కనుగొందమని యప్పటినుండియు ననుకొనుచుంటిని గానియప్పటికిం జాలంబూర్వము 
నుండియుం బ్రాణాపాయకరమగు దీర్హ వ్యాధిలో నలుగుచున్న నే నింతదనుకు నేమియు 
వ్రాయనేలేకపోతిని. శాస్తులవారు “శ్రీ” కారము, కృత్యాదిని లేదని కొలదిగ శంకించి 
విడిచిరి. అది లేకుండుట ఆంధ్రాచార విరుద్ధమంట. ఆంధ్రకవులు ప్రబంధములయందట్లు 
తజచుగం బ్రవర్తించినమాట సత్యమే. నాటకములు వారిలో బ్రాజ్ఞలు మా కాలమునకుం 
బ్రాక్కాలమున రచించినవారే లేరు. ఉన్నను, వారికిని విద్వత్తకును గడుం దవ్వు, అట్టిచో 
మేమనుకరింపవలసిన వారెవ్వరు? కాళిదాసాది గీర్వాణభాషాకవులుగదా? వారీ 
నియమమును బాటింపలేదు. కావున మేమును బాటింపలేదు. ఇవిగాక, “క. 
శ్రీకారముకృత్యాదిని” అను నాంధ్రపద్యమునకుం గూడ మాతృక “శ్లో, దేవతా వాచకాశ్శబ్దాః” 
అనునదియేకాని వేటొండుకాదు. ఐనను ఆంధ్రులు అట్టి శబ్దములలో నొకటియగు 
శ్రీకారమును దజచుగా వాడిరి. మేమో? “భారతః పంచమో వేదః” అనుటచే 
వేదవాచకమగుదానిని వాడితిమి. శ్రీకారమే యుండి తీరవలయునను నియమము 
లేనియపుడు వృథాగా వ్రాంతపని కల్పించుట శోచనీయము. మటియు, పాండు తనూభవు 
+ లందు దుఃఖపున్‌ భారము అనుచోం బ్రమాదవశమున సప్త్రమ్యంతముగాంబదచ్చేదము 
చేసికొని వృధాగంబని కల్పించిరి. అందు + అనునది, దుఃఖభారమునకు విశేషణముగా 
నన్వయించికొనుమని మనవిచేయుచున్నారము. ఇందుల కాధారము ముద్రణ 
సంప్రదాయమునందలి స్పేసుగూడం గావచ్చును గాని వీరు చూచినదే పుస్తకమో, బహుశః, 
సపాశుపతమైయుండదు. అగుచో ద్వితీయ ముద్రణమున మేము కొందబచే శంకింపంబడి 


484 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


సమాధానమిచ్చి యందుం బ్రకటించిన విషయములం గూర్చి కూడ వీరు వ్రాయవలసి 
యుండదు. వీరు ప్రథమ ముద్రణపుం బ్రతినిజూచి యుందురు. అందట్టి యాధారమున్నదో 
లేదో, అది యిప్పుడు చెప్పంజాలము. లేదే అనుకొందము, అట్టి యాధారము లెవరికి? 
“అబ్రవీ త్పురాణ పండితులకులొ గదా? వీరు విజ్ఞులు, వీరి కట్టి వెందులకు? భ్రాంతి 
పురుషధర్మముగాన వీరన్యధాగాం బదచ్చేదము చేసికొనిరని యూహింపవలసియున్నది. 
మణియు, “తోడనేనా” ఇది యెట్లు సిద్ధము? అవి యడిగిరి. ఇట్లు సిద్ధమని నొడువుదునా? 
“పదునాల్లు కోటులే నా? మజియున్‌ ఘనంబుగ ధనంబు” (కుమార ధూర్జటి) 


ఈ యిందుమతీ పరిణయ ప్రయోగమునకేమి గతియనియు, మధ్యద్రుత మెట్లు 
చేరినదనియు మరల నడుగుదురేమో? అడుగరు, శాస్రులవారు మాత్రము, “తెలుంగునకున్న 
వ్యాకరణదీపము చిన్నది” “విలువగల కవుల లక్ష్య!మ్ములె తామీ భారమెల్ల 
మోయంగవలయున్‌” అను నంశము నెజుంగనివారా? కాదు. మాకు బ్రయోగములతో 
నవసరమే లేదని వ్రాయ మొదలిడుదురందురా? మొదలిడనిండు, అంతభాగ్యము 
పట్టునప్పుడాలోచింతముగాక. మణియు, “నుగ్గు-పిండి, అనియర్ధము. మదమని 
యర్ధములేదు” అని యాక్షేపించిరి. ఇది యేమికర్మము, మేమును మదమని యర్థము 
చెప్పమే, పిండియనియే చెప్పుదుమే. అగుచో సమన్వయమెట్లని శంకింతురోటు? ఇట్లు, 
కన్‌, అనుదానికి లోపము, నుగ్గుగన్‌, అని తేలినది - పిండియగునట్లుగా, అణంచి, అని 
సమన్వయము లోపమునకు వ్యాకరణ మడుగుదురా? సపాశుపతాశ్వమేధమున 
దీనింజూపియే యున్నారము. (త్రిలింగ లక్షణ శేషము తిలకింపవలెను. మణియు, 
“పిండంబులపై ధారకునుండున్‌” ఇయ్యెడ నళ్లీలమంట! చచ్చుచున్న దుర్యోధనునకు వీరు 
పిండంబులు పెట్టించుచోటంగూడ యాజ్జికుని నోటం గూడ నీమాట ప్రస్తావన 
మేభాగమునందును లవమునునుండరాదని విమర్శకుల యాశయమనుకొందమా? అబీ 
యభిప్రాయమును విమర్శకులు ప్రకటింపవలెనుగాని ప్రకటించుచో నుదాహరణములకే 
కఖవా? ఈవిషయమున వీరు, “యాభవతః” అని యుదాహరించిరి. అటందగులు 
దోసమునకును నిట వీరనుకొన్న దోసమునకును జాల వ్యత్యాసముకలదు. అది కవి 
వేటొక తాత్సర్యముతోం (బ్రయోగించిన వేటొకటిగాం బరిణమించుటచే, “అయ్యవారిని 
జేయంగోతియెన” వడువునం దటస్టించిన దోషము. ఇదియోకవి మటియొక యుద్దేశముతోం 
బ్రయోగింపలేదు. కోతింజేయుటకే సమకట్టినాండు. అదియేయైనది. తప్పేమి, యథార్థకధన 
తాత్చర్యముతోం బ్రయుక్తములైన శబ్దములయెడ నట్టిదోషముండదు కావుననే, “శిశ్నోదర 
పరాయణాః” “శిశ్నోదర పరాయణత్వమునకుం బారమెణుంగక తిరుగు” (పాండురంగ) 
ఇత్యాదులు సమాహితములని యెజుంగందగు - మటియు నిందుంగూర్చి మా శృంఖలా 


పాండవాశ్వమేధము 485 


శృణీకరణము 42వ పుట మొదలు 54వ పుట వరకును, శలభాలభనము 2 మొదలు 
6వ పుటవరకును జూడందగు. శాగస్తులవారేపొత్తమును విమర్శింపంబూనిరో దానికి 
సంబంధించిన పాశుపతమునే చూడరైరి. పాండవవిజయమును జూడలేదని వారే 
వ్రాసియున్నారు. అది చూచినచో బుతువిషయము వారికి గోచరించియేయుండును. 
వీ రసహాయశూరులగుటచే సాహసైక శరణ్యముగా వ్రాయుట కలవడినట్లూహింప 
నయ్యెడిని. అగుగాక. ప్రస్తుతవిషయమున వీరు కావ్యానుశాసన మొకపరి చూచుట 
యుక్తము. మటియు, “చంపీచంపని ప్రయోగము సాధ్యమా? ఏ వ్యాకరణము?” అని 
యడిగిరి. ఇదియు బాశుపతమున నుత్తరింపంబడినదియే. ఇటీవల దిద్ది తగులంబెట్టిన 
భారతముగాక ప్రప్రథమ ముద్రణమునందలి భారతము శాంతి, ౨ ఆశ్వాసమునందలి 
“క, నమ్మమి మృత్యువు... నమ్మీ నమ్మక” అను ప్రయోగముచూచికొనందగు. ఇటీవల 
దిద్దుంబాటువలన మూలాభిప్రాయము చెడుచున్నది. ఈయంశము నేంటికిం 
జిరకాలము(క్రిందట బందరునుండి వెలువడుచుండిన “ఆంధ్ర భారతి” అను పత్రికలో 
మాచేం బ్రకటింపంబడిన వ్యాసమునందు - “ఉ. దిద్దకుండయ్య భారతము” ఇత్యాది 
పద్యములవలనం దెలియంగలదు. మటియు నీ- “నమ్మీ నమ్మక” అనుదానికి మా “చంపీ 
చంపని” అనుదానికే సంబంధముగలదు గాని విమర్శకు లీ సందర్భమున నుదాహరించిన 
“అన్నా దమ్ములు” లోనగువాని కేవిధమైన సంబంధమును లేదని యెబుంగందగు. దీర్గమాత్ర 
సామ్యమేని లేదా? యందురేని అగుచో నిదిమాత్రమే కాదు. “విశ్వామిత్రాదులు” బోలెడు 
కలవని యెటుంగునది. 


ఇంక వ్యాకరణమో, దీనింగూర్చి “తోడనేనా” అనుచో నుత్తరమున్నది. కనందగు. 
భారత మహాకవుల ప్రయోగమున్నను, “చంపీ ప్రయోగములు లేవు” అని వ్రాయుట 
సాహసైక శరణ్యము. లేదా? బుద్దిపొరపాటు. మణియు, “నికృష్ణంపు జంపుంజంపి” 
అనుదానిం గూర్చి యీ విమర్శకులు, అనాలోచితముగాం గొండొక వ్రాసి, చంపు - 
చావుగా దిద్దిన జక్కంగనుండు ననిరి, పాపము! అమాయికులు. “అనుచితంపుంజంపు” 
“జమిలి చంపులు” ఇత్యాది భారత (ప్రయోగములు శా(స్తులవారికి చావులుగా 
మార్చందగినవియే కాంబోలును. ఈఘట్టమునందే “పంపుమయ్య” అనుదానింగూర్చి కొంత 
వ్రాసిరి. మరల, “ప్రయోగములున్నవి” అనియొప్పికొనిరి. ఒప్పికొనియు, విమర్శింతుము 
అని గర్జించిరి. ఈ గర్దన మెందులకో? 


చాలీ చాలని వ్యాకరణము లేవియో కొన్ని యున్నవియే యనుకొందము. 
అంతమాత్రమున నీభాషాసముద్రము దరియ నీందంగల మనియే కాంబోలును శాస్తులవారి 


486 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యాశయము. అగుంగాక, దానిని విమర్శించినపుడుత్తర మిత్తుముగాక, యని యిప్ర 
డుపేక్తించుచున్నారము. మణియు, “పాబుంబోతులు అనుంగతి” ఈ ప్రయోగము 
లసాధువులంట? విమర్శకుల భాషాజ్ఞాన మెట్టిదో కాని, 


* చ. పరిణతశక్తులైన యలభారతపుంగవు లట్టులుండ ము 
ష్పరుం డనిపించుకొన్న కవి సామాజ సింహము రామకృష్ణువా 


(గ్విరచనముగూడం జిత్తగించలేదు. పాపము, ఇటుపైనేని జిత్తగింతురుగాక) 


గ్విరచనగూడం జూడుండు ప్రవేశఫలమ్ములు చిన్నిచిన్ని వ్యా 
కరణపుం బొత్తముల్‌ సదివి కయ్యము పెంచకుండయ్య వాగ్విదుల్‌. 


రామకృష్ణకవి యనంగా? “చ. ఒకని కవిత్వమం దెనయునొప్పులు దప్పులు నా 
కవిత్వమం దొకనికిందప్పు వట్ట బనియుండదు.” అనియును, “చ. తెలియనివన్ని తప్పులని 
దిట్టతనాన సభాంతరమ్ములం బలుకగరాకురోరి పలుమాటు” అనియును బ్రతిజ్జచేసి 
నిర్వహించుకొన్నట్టియు, మ. “ఉదయంబస్తమయంబు... నీ కెదురేరీ?” అని 
వెలుగొందినట్టియు మహాకవి. అతండు తన కబ్బమున ౧ ఆ-మున, “అయ్యింతి 
చెక్కులంబోలుం దెలనాకులు” అని ప్రయోగించి యుండెనే? దానింగూడ శాస్త్రుల వారు 
తృణీకరింతురో? తృణీకరింపరు. అన్యథా సిద్ధికె కడంగుదురు, చూచెదముగాక. వీరింకను 
నిట్టియవిచార మూలకములగు నాక్షేపణ లీఘట్టమున మణియుం గొన్ని చేసియున్నారు 
కొన్నిటి యసారతను దెలిపి తక్కిన వుపేక్షింపంబడుచున్నవి. మటియు, “ఇట్లనే, అట్లన" 
యవి తప్పులంట! పాపము వీని సాధుత్వమునకై కొంత పాటుపడిరికాని తుదకు. 
గుదురలేదు. వారేమి చేయుదురు. అంతతో విసువుపుట్టి “కావునంబై ప్రయోగమెట్లును 
దుష్టమే”. అనియొక రంకెవైచి విరమించిరి. “మ. ... ... ఎప్పటట్లనయే నుండక 
“ఉ. ... ... రాముని మైల నాలుకలు రానటులన్‌” అను రామాభ్యుదయ (ప్రయోగములును, 
rae లలితకరాబ్దరాగ మిటులన్‌ (బ్రసరించి” అను రుక్మిణీపరిణయ ప్రయోగమును 
వీరికెట్లు కుదిరెడినో! ఇవి'యింతకుమున్ను పాశుపతమున నుదాహరింపం బడినవియే. 
వీనికిగూడ నన్యథాసిద్ధి యున్నదో! వినవలయు, మణియు “జనుండు” దీనికై యేమో 
వ్రాసి యెక్కడనో, ప్రయోగమున్నట్లు జ్ఞాపకమనికూడ లిఖించి, తుట్టతుదకు “అనుకరణముగ 
నున్నది గావున సాధువే” అని గతికల్పించి శ్రమపడిరి. ఇంత పరిశ్రమ మెందులకో? 
“ఆ. వె. జరయు మృతియులేని జనునట్లు” అని చిన్నయ్యసూరి ప్రయోగించెనే? అది 


* (సతికి) అని పారాంతరము. 


పాండవాశ్వమేధము 487 


సమాస గతమే యందురోటు? అనరు. వారనుకొన్న సమాస మిట్టిదికాదు. ఇట్టిదే యని 
వాదమునకు దిగినప్పుడు సమాధానమీయవచ్చును గదా? పైంగా “జనుండను ప్రయోగము 
చక్కంగ నభ్యస్తము కాలేదని (ప్రత్యాంధుడును నెజుంగును”. అని యొక (కొత్తమాట 
వ్రాసియున్నారు. అభ్యస్తముకాని యంతనే కబ్బముల వాడంగూడదేమి? 'ఒగి, ఏడ్తెటి, 
బ్రేల్మిడి, నెట్టపంట, తద్దయు, ఎసక మెసంగ” ఈ (గ్రాంధిక పదములన్నియుం 
బ్రత్యాంధ్రునకును నభ్యస్తములే యగు నోటు? ఇవి దేశ్యములు. నావ్రాంత తత్సమమునకు 
సంబంధించినది యందురో? అనుండు. ఆగుచో “క. ...సద్యంబ బ్రహ్మహత్యా పద్యము” 
భారతస్వర్గా ౧, ఆ. పైపద్యములోని “సద్యము” ప్రత్యాంధ్రునకును నభ్యస్తమే యగునొకో? 
తలయుం దోంకయు లేని యిట్టి బ్రాంతలవలన ఫలమేమి? శాగస్తులుగారూ! మటీయు 
“ప్రప్రథమము ఈ ప్రయోగము సాధువా? యనిరి. అంతతోంజాలింపక “ఇదియే 
యామేడితమో” అనికూడ వ్రాసిరి. వీరితో నిది యామేడితమని చెప్పిన మూర్చుండెవండో 
కదా? పైంగా “గీర్వాణమునంగాని యాంధ్రమునంగాని యిట్టి ప్రయోగములేదు” అని 
(ధువపరచిరి. 


ఈ విమర్శకులకు నాందిలోని రసవిషయికమగు చర్చంబట్టిచూడం బదచ్చేదమెట్లు 
చేసికోవలయునోకూడం జక్కగం దెలియదని స్ఫుటమగుచున్నది. అట్టివారికీ వృథా సాహ 
సోక్తులేటికో? ఇట్టి ప్రయోగము లేదంట? లేకపోవుంగాక, అది దుష్టమైనపుడు కదా? 
“వైయాకరణాః పిశాచాః ప్రయోగమంత్రేణ నివారణీయాః” అను చొప్పున వాకట్టు 
కల్పించుటకుం బ్రయోగపర్యంతానుధావనము చేయవలయును. శాస్తులవారు 
దానిదుష్టత్వమును నిరూపింప వలసియున్నది. అప్పుడు దానిశిష్టత్వమును నిరూపింతుము. 
ప్రయోగమంట! రామశబ్దమునకుంగూడ వీరికి బ్రయోగమే కావలెను గాంబోలును. 
మటియు “వృథామాట” ఈ సమాస మనేక మందిలోనిది యంట! ప్రయోగింపరాందట! 
ఎంత చక్కని విమర్శనము! ఇది సమాస మేల కావలయునో? వ్యస్తమన్నచో శాస్తులవారి 
శంక నివృత్తము కావలసినదే కదా? కాదు. “సమాసమే యందము” అనుచో వీరు దీని 
నేమిచేయంగలరో? “అనేకమంది” తరగతిలో నిది చేరదు. చేరదు, చేరదు, 
కారణమరయుదురుగాక. తెలియదన్నచోం దెలుపంబడును. మటియు, “కోసము” ఇది 
యెవరి సహవాసము వలననో కల్లినదంట! “గ్రాంథికముగ నటనట నున్నను” 
నగ్రాహ్యమంట. ఇదియేటివ్రాంత? ఇంక (గ్రాంథిక ప్రయోగమిచ్చి యేమి ఫలము! లోకార్థ 
మీంబడుంగాక. ఉ.భూసుత కోసమే గనుక బొంకితినేని. ఉ॥ రా॥ రా॥ అ॥ మటియు 
“ఎల్లరు” ఎల్లవారనియే యెల్లకావ్యముల గలదంట. ఏమి వీరి సాహసము! ఎల్లకావ్యము 
లనంగా? అచ్చులుసు, హల్లులును, మాత్రము కావు గదా? “కొన్నిటంగ్వాచిత్మముగ 


488 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నెల్లరనియుం గలదంట? సమ్మతింపరానిదంట?” ఎందుల కీ పిచ్చివ్రాంత. ఇట్టివే మణి 
కొన్ని యక్కరము లిచ్చోగలవు. ఇది యంతయు స్వవచో వ్యాఘాతపు ప్రాంత, “ఉ. ఎల్లరు 
నెల్లచో ధనములిచ్చి” అని తెనాలి రామకృష్ణకవి ప్రయోగించెను. మథియు నీక్రింది 
యాక్షేపణమును జూచినచో శాస్తులవారి సహృదయత్వపు బండారమెల్ల నొక్కమాజుగా 
బట్టబయలగును. 


“పితృవ్యాదులు” పితృవ్య ప్రభృతులన్న బాగంట? “పై ప్రయోగము సరియైనను 
వినంగనే నా చెవికి పితృవ్యులను తినువా రను నర్థము స్ఫురించెను” అని వ్రాయంగలిగిరి, 
వీరిట్లువ్రాయుట తప్పులేదు. వీరి వ్రాంత సర్వము నిట్టిదియేకదా? వీరి చెవికెట్లు 
స్ఫురించెడినో మాకెట్లు గోచరించెడిని? మా యనుభవముంబట్టి వీరికి స్ఫురించిన యర్థము 
ర్సుడితి స్ఫూర్తినందెడిది కాదనియుం గష్టముమీంద స్ఫురించెడిది యనియు- “పినతండ్రులు 
మొదలగువారు” అనునది శీఘ్రోపస్టితమగుటకుం గల హేతువు విచారణీయము. 
అందులకు మాకున్న పాండిత్యము చాలదు. వైద్యశాస్త్ర పాండిత్యము కావలసియున్నది. 
వీరి ధర్మమాయని పాపము, “నాచెవికి” అని వ్రాసినందులకు సంతసింపవలసియున్నది. 
ఈవిరుద్ధపుం జెవికి “సీతారామౌ” అనుదానికి లాంగలపద్ధతియు, గంధర్వమృగమును, 
ర్సుడితి స్ఫూర్తి నందవలసియున్నది. శాస్తులవారు త్వరలో జాగ్రత్త గలిగి యీవిరుద్ధజ్ఞానము 
నుపసంహరించుకొనుటకై ప్రయత్నింపంగోరంబడుచున్నారు. ఏకారణముననో 
శబ్దవిషయమైన చర్చలో వీరి విచార మసారముగా నున్నను ఆర్థిక విచారమునెడల మిక్కీలి 
చక్కంగ నున్నదని వ్రాయంగలను. దానింగూర్చి విస్తరించి వ్రాసిరి. కొన్నిచోట్ల మిక్కిలిగ 
మెచ్చుకొనిరి. కొన్నిచోట్ల “ఛాందసత్వము” నారోపించిరి. సహృదయైక శరణ్యమగు ప్రస్తుత 
సందర్భమున నేనేమివ్రాసినను బ్రయోజనముండదు. కవియనంగా? వంటటబ్రావ్మాణుని 
వంటివాండు. వానిపాకమునందుం బలెవీని పాకమునందును భిన్నాభిప్రాయము లుండెడిని. 


“జిహ్వకొక రుచి, పుట్టికొక గుణము” అనులోకోక్తి నెజుంగని వారెవరు? 
పాచకుండుగాని, కవిగాని తన పాకమును గూర్చి వివరింపరాదు. “సహృదయాః 
(ప్రమాణమ్‌.” 


“చో, కవిఃకరోతికావ్యాని |! లాలయత్యుత్తమోజనః 
తరుఃప్రసూతే పుష్పాణి । మరుద్వహతి సౌరభమ్‌” 


గేస్తు సంతతిం గన్నట్టులు కవి యేవో గిల్కుచుండును. అందుం గొన్ని కొందజకు 
మటికొన్ని కొందజికు నచ్చుచుండును. కొందటకు నచ్చినవి కొందజకు నచ్చవు. 
ఇందులకుం గవియేమి చేయంగలండు? కవి రసాస్పదమనుకొన్న యొక పద్యము విమర్శకుని 


పాండవాశ్వమేధము 489 


యభిప్రాయమున నీరసమయినం గావచ్చును. ఇందులకై పెనంగరాదు. కావున శబ్ద 
విచారమును గూర్చియే “స్థ్టాలీపులాకన్యాయముగా” వ్రాసి విరమింపనెంచితిని. ఈ విషయ 
మిదివజకే నానారాజ సందర్శనమునం జదువరులు తిలకించి యుందురు. 


Seen రసారస విచారము మాయదికాదు మిక్కుటం 
పు రసికులైన మీ కెటుంగం బోలని దొక్కరసమ్ము గల్గునే” 


పైపద్యపాదములు శ్రీనివాస విలాసాంధ్రీకరణ ఘట్టమునందలివి. ఇంక విమర్శకుల 
నొకటి యభ్యర్థింపవలసియున్నది. ఏదో మీరు సాహసైకశరణ్యముగా ట్రాసితిరి. 
వ్రాయునప్పుడు వెనుక ముందు లాలోచింపరైతిరి. మా గ్రంథములను విమర్శించినవారిలో 
మీవంటి విద్వత్తుకలవారిదివబిలోనే లేరు. కాని ఆ విమర్శనముల నాంటీకి మేము తగినంత 
యోపికలోనుండుటచే వారి చొప్పదంటు శంకల కన్నిటికిని విసుగుకొనకయే యుత్తరములు 
లిఖించుచు వచ్చితిమి. ఇప్పుడో మేమిరువురము కాక ఒక్కరైతిమి. పైంగా షష్టిపూర్తికి 
దాపగుటయు, వత్సరమునుండి వ్యాధిగ్రస్తతయుగూడ దానికిం దోడైనవి. కావుననేదో 
వ్రాసి మరలం బత్రికను నింపక విధిగా వ్రాయవలసి యుండునెడలనే వ్రాయవలయునని 
యభ్యర్థించుచున్నాండను. లేదా? సెలవుదినములలో నొక్కపరి దర్శనమిప్పింతురేని 
ప్రత్యక్షములో నుత్తరమిచ్చుట కింకను నాకుం గొండొక యోపిక యున్నదని 
మనవిచేసుకొనుచున్నాండను. మీరు గూడ నన్నిట్లే కోరుదురేమో? అదియు యుక్తమే. 
కాని యట్టి యారోగ్యమున్నచో నేను మీరెంత ట్రాసినను నిట్లభ్యర్థింపనే యభ్యర్థింపనని 
మీరే గుజితింపంగలరు. ఇంకమీరు కొన్ని గర్వోక్తు లచ్చటచ్చట (వాసియున్నారు. 
అవసరమగునేని వానింజూపెదను. లేదా తమరే, చూచుకోంగలరు. ప్రత్యక్షములోం దమతోం 
గొంత వాగ్వాదము చేయవలయునను కుతూహలమున్నది, అందులకు దమ 
యనుగ్రహము తోడ్చడుగాక. 


“సతాం సద్భిస్సంగః కధమపిచ పుణ్యేన ఘటతే” 


శ శ X* 


490 


_ అయ్యా! కృష్ణరాయశాస్తులవారూ! మిమ్మును నేను- “విధిగా వ్రాయవలసి 
యుండునెడలనే” అని యభ్యర్థించినట్లు తాము శీర్షికలో నుదాహరించుచుం గూడ లిఖించిన 
సమాధానములయం దొకటిగాకున్న నొకటియైన నిలిచెడి తెగలోనికిం జేరకపోవుటయేకాక 
తత్తత్సందర్భములలోని మాటలే వాని యసారతను దెలుపుచున్నవి పరిశీలించెదరా? 


(1) రూపక కావ్యాదిని శ్రీకార ముండవలయునని లేకున్నను, 
(2) సంశయాస్పదమనియే విన్నవించితిని. 

(3) అనువాండనో కానో శ్రీవారే యెటుంగుదురు. 

(4) మాకు లోపహేతు వక్కజలేదు. 

(5) ఇయ్యది రుచిభేదము ననుసరించినది. 

(6) తప్పని నిరూపింతునని నాయభిప్రాయము గాదు. 


(7) పాండురంగ మాహాత్య్యమున ... ... ప్రయోగ మున్నదని యెజుంగుదును... 
పాఠాంతరములున్నవియో యెటుంగను. 


(8) ప్రయోగము లభించునా యనియే సంశయించితిని. 
(9) వ్యాకరణశాస్త్ర ప్రకారము కొన్ని సిద్ధములైనను, 
(10) ప్రయోగ బాహుళ్యము కావలయును. 


ఆ యీ మాటలును, వీనికి సందర్భించినమాటలును సవిమర్శముగా మరలం 
జదివికొని మీరు వాడినవాక్యములలో, లేక పదములలో, నేదినిల్పునని మీకు బూర్తిగా 
విశ్వాసముండునో యట్టిదాని నొకదాని నేరి చూపితిరా? దానికై యెంతవ్రాయవలయునో 
యంతయు వ్రాసి, మీ యొనర్చిన పరిశ్రమకు సార్ధక్యము గల్పింప యత్నింతును. అంతియ 
కాని యేవో కొన్ని కాలములను దోంచినట్లుమీరు- “ప్రతివిమర్శనము” అని నింపుచుంటిరా? 
“అదిగెడివానికిం జెప్పెడివాండు లోంకువ” కనుక విస్తారముగాం బెంచి వ్రాయవలసివచ్చును. 
అందులకుం దగినంతయోపిక లేదని మున్నే విన్నవించికొంటిని గదా? మీరు 
పరులవ్రాంతలోని సారాసారములటులుండ స్వీయమగు (ప్రాంతలోని సారాసారములను 


పిషషేషణము 491 


గూడ నిర్ణయించునంతటి (శ్రద్ధకలవారు కారన్నందులకు మీవ్రాంతలోనివియే కొన్ని 
యుదాహరించు చున్నాండను- “ప్రయోగమును జూపు(డు, మీరు చూపలేరని 
ప్రశ్నించుటగాదు, నా యొజింగినంతవట్టు లేదని తోచుచున్నది. నేను సర్వజ్ఞుండనా? 
అల్పాల్బజ్ఞుండను.” ఈవ్రాంత కర్థమెమైనా గలదా? ఇయ్యది- “చంకదుద్దు శరణార్థి” 
అను సామెత కుదాహరణమో? కాదో? విమర్శించి చూచికొనుండు. మీకు దోంచినంతలోం 
బిత్రికలు తేరగా నున్నవి కదా? యని ప్రచురించి, వృథాగాం బని కల్పింపవలసినదియేనా? 
మరల నీ క్రింది మీయక్కరములను జదివికానుండు. 


“నాప్రశ్నములకు సమాధానమిచ్చుటయే చాలును” 


అయ్యా! మీరాయాయి ఘట్టములం బూర్వపక్షముల నెత్తికొని యెంత 
వ్రాయవలయునో యంతయు వ్రాసి తుదకు సాధుత్వము కుదురక “ఈ ప్రయోగ మెట్లును 
దుష్టమే” ఇత్యాదిగ నిశ్చయించి యిపుడు కొంత వినయమును బ్రకటింప మొదలిడి యా 
సంభ్రమమున- “దశదాడిమాది వాక్యముంబోలె” పరస్పర సమన్వయము లేనిమాటలను 
లిఖించుచుందుదకయ్యవి యన్నియును ప్రశ్నములుగాని, సిద్ధాంతములు గావని 
యపలపింపం జూచుచున్నారని విచక్షణులగు చదువరులు నిర్ణయించెదరనియేని తలంపక 
మరల మీరు పత్రికలోం గొన్ని కాలములు వృథసేయుటకు నేను మిక్కిలిగ వగచుచున్నాను. 
నిజముగ మీరిన్ని ప్రశ్నలను నన్నుంగాని యొరులనుగాని యడిగి తెలిసికోవలసిన వారే 
యగుచోంజేయవలసిన విధానమిదికాదు సుడీ? “గురు శుశ్రూషయా విద్యా” ఓహో? 
అది యెట్లు సంఘటించెడిని? పాపము! శాస్తులవారికి శిష్యత్వము చేయు కుతూహల 
మున్నను “ప్రత్యక్షమగుచో నేమగునో” అను భయము పూర్తిగ బాధించుచున్నది. కావున 
వీరిట్లే పత్రికలు నింపుచుందురు. ఓపికయున్నచో వీరికి నుత్తరములు లిఖింపవలసినదియే. 
ఇట్టి వాదోపవాదముల మూలమున విద్య నార్జించు నుపాయము గూడ గణనీయమే 
కాని, ప్రస్తుతము వారి యుద్యమమునకుం దోడ్చడునంతటి యోపిక లేమింజేసి వారు 
సమీపమునకు వచ్చుచో నెట్లు బోధింపంబడునో తద్విధానము నెజింగించుటకుంగా నేదో 
యొకదాని నడుగుడని విన్నవించుకోవలసి వచ్చినది. నే నెంతయో ధైర్యముతో మాబుమాట 
లేఖమును వ్రాయరని వ్రాసిన యంశమునకుంగూడ శాస్తులవా రెంత గంభీరముగా 
వ్రాయుచున్నారో? “పితృవ్యాదులు శ్రీ శాస్తులవారన్నట్లు పాఠకులే నిర్ణయంపవలయును.” 


ఇంకను “పితృవ్యాదులు” అనుచోం దామనుకొన్న యర్థము రడితి స్ఫూర్తి నందునని 
చెప్పందగువారు పాఠకులలో నుందురనియే వీరికి విశ్వాసము కాంబోలును? అగుచో! 
ట్రస్తుత విషయమున వీరు ప్రష్టవ్యులు కారు. వీరి కట్టి నిశ్చితజ్ఞానమును టబ్రసాదించిన 


492 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్ర 


యీశ్వరుండు ప్రష్టవ్యుం డనందగు. ఈ విషయ మిటులుంచి ఈవిషయమున వీరు నావ్రాసిన 
యక్షరములు ప్రస్తుతమునేకాక య(ప్రస్తుతమునుగూడ బోధించుచున్నవని నాయెడలం 
గినియుచున్నందులకు నుపశాంతి కల్పింపవలసియున్నది. ఆస్థలము- “భారత 
ప్రయోగములు శాస్తులవారికి చావులుగా మార్పదగినవియే కాంబోలు” అనునది- ఈ, 
కి, షష్టి కర్తరిషష్టి వంటిదిగాని, కర్మణి షష్టివంటిది గాదు. లేఖకాశయ మిట్టిదియే మైనను 
శాస్తులవారు వ్యాకరణ నిష్టాతులగుటచేం గాంబోలు- “ఉభయప్రాప్తా కర్మణి” అను 
నాధారమును నూంతగాంగొని పైవాక్యము వ్యక్తికి సంఘటించుచున్నట్లభిప్రాయపడి యేవో 
కొన్ని పంక్తులు లిఖించినారు. ఆషష్టి కర్త కర్మ సాధారణముగా నన్వయింప వీ లిచ్చెడిదియే 
కాని ప్రయోక్షభిప్రాయమును సుంత విచారించుకోనక్కరలేదా? “చంద్రవన్ముఖమ్‌” అనుచో 
గవ్యభిప్రేతములగు నంశములనే గైకొందురో? లేక యనభిపేతములగు నంశములనుగూడ 
గైకొందురో? ఇదిగాక ఆ వాక్యము ప్రస్తుతార్ధమును బోధించి యంతతో శాంతినందక 
శాస్తులవారి యపోహ కవకాశము సుంత కలుగుచున్న దనుకొందమా? అగుచో మీవ్యక్తికది 
సంభవింపం జేసెడి దొసంగును దొలంగించుటకుం బరాత్పరునిం బ్రార్ధించుచు 
బ్రతివిమర్శకుల నీయొక్క మాటడుగుచున్నాండను. అయ్యాం మీకునపోహను గల్లించిన 
విషయమును మాత్రమే లిఖించి, మిన్నకుండక తక్కిన జలతాదనమున కేలకడంగితిరి? 
ఇప్పుడు నే సమాధాన మిచ్చిన యంశముల నటులుంచి యసారములని పూర్తిగా 
వదలినవాని యోగ్యతను నానేర్చినకొలందిగం జూపుచున్నాందను. “కొంపతీంత” - ఈ 
ప్రయోగము శాస్త్ర సిద్ధమైనను లోకమున వాండుకలో లేనిదిగా భావించి పాయు+శ, 
డాయు+త, దూయు+త, (క్రోయు+త, చేచు-పాచు-లోనగు నప్రసిద్ధముల నుదాహరించి 
యున్నారు. మీ యుదాహరించిన రూపములో దూయు ధాతువునకు లోకమున “దూ(ళ" 
అని ప్రయోగము కలదు సుండీ. అట్లే మాతీంతకును వాండుక కలదు. ఈక్రింది 
యుదాహరణముల నరయుండు. “గోదావరి తీంత కారంభించినది, కలుపుతీంత 
జరుగుచున్నది.” ఇంక దూంతకుం (బ్రయోగమును జూపుదును. ఆయూర దోమలు 
“దూంతొలును చరపులును, ఇత్యాదులు లోకప్రసిద్ధములు. మీప్రాంతమున నిట్టివ్యవహారము 
లేకపోవచ్చును. అందులకే కదా? “దేశాటనమును” నైపుణీ సంపాదక సామగ్రిలో 
లాక్షణికులు చేర్చినారు “కంగుల్‌ దీర్చిన పైఠిబీరయిక” అనుదానికి సంబంధించిన 
యితిహాసము తామెటింగియే యుందురు. వ్యాకరణము నిప్పట్ల నడుగనే యక్కజలేదు 
కదా? అప్రయుక్తత లోకప్రసిద్ధి వలనం దొలంగెడిని. ఇంకం బూర్వుల గ్రంథ ప్రయోగముల 
నడుగవలెను. ఉన్నను నుండవచ్చును. లేదా యిట్టి లోకప్రసిద్ధములకు వానితోం బనియేమి? 
సజాతీయ ధాతువులు కొన్నిటినుండి యిట్టివి పుట్టినట్లు లేదని దీని కనభిధానము చెప్పుట 


పిష్టషేషణము 493 


యాపాతరమణీయమైనను విమర్శనమునకు జంకెడిని. సజాతీయ ప్రయోగాభావము 
ప్రస్తుతాభావమును సాధించుచో “గమ్‌, గామః, క్షమ్‌, కామః, క్రమ్‌, క్రామః” అను 
సజాతీయ ప్రయోగముల యభావము సర్వత్ర ప్రసిద్ధమగు “రమ్‌, రామః” అనుదాని 
కభావమును దెచ్చి పెట్టవలసి వచ్చును. వాది దౌర్చల్యమే కాని వాద దౌర్చల్యముందదు. 
వ్యవహారత స్సిద్ధములును, వ్యాకరణావిరుద్ధములు నగు ప్రయోగములను గూర్చి యింత 
చర్చయేల? ఈ విషయమునకు మేము చిరకాలమునాండె యుత్తరమును వ్రాసికొని 
యుంటిమి. 


“తేగీ. కేవల గ్రామ్యపదముల నేవగించి 
జనులు వాడెడి పదములు సమ్మతములు 
కలవు లేవని పెనంగ శక్యంబె భార 
తాదులను లేనిపదములు నవనిం గలవె” 


(దేవీ భాగవతము ౧ స్కం.) 


ఇంక నొకటి, సమగ్రమగు వ్యాకరణము గల భాషలోని “ఫణినాపత్య” “వణినసూను” 
“మాధ్వీ” ఇత్యాది ప్రయోగములు మీ రెణింగి యుందురు. వీనిం గూర్చి మీ 
అభిప్రాయమేమి? ప్రయోక్తలు శ్రీనాథుండు పెద్దన, ఎల్లమహాకవులును, గదా? ఇందుల 
కేమందము. మణియు మీరు ప్రస్తుతము “సమదర్శినిలో” శాకుంతలమును గూర్చి 
విమర్శించుచున్నారు. చూచితిని. ఈ విమర్శనములను నేను విశ్వసింపను. ఆ (గంధకర్తల 
కీ మాత్రముగూడ దెలివితేటలు లేవని నే ననుకొనంజాలను. ఇట్లే విమర్శించు నెడల 
నిలిచెడి కవితయే యుండదు. ఎట్లుండదో చూడవలెనని కుతూహలమున్నదో నిర్జుష్టమని 
మీకుంబూర్తిగందోంచిన యొక పద్యమునో, శ్లోకమునో పరీక్షార్థముగ నా కొసంగుండు. 
దానిని నే నెట్లు పాడు చేసి మీకుం జూపుదునో చిత్తగింపంగలరు. మీరేకాదు, ఈ నూతన 
ఫక్కి విమర్శనములకు మా శిష్యులలోయగూడం గొందబు దిగియున్నారు. విన్నను, 
వినకున్నను వారికింగూడం బనిలోపనిగా నిది విమర్శనమార్గము కాదని తెలుపుచున్నాండను. 
మీవ్రాంతం దిలకించిన మీయందు బహు(శ్రుతత్వము కలదని ముమ్మాటికిని దేలెడిని. 
అట్లు విశ్వసించుచుంగూడ నేనిట్లు వ్రాయుటకు మన్నింపంగోరెదను. వ్రాయుటకన్నం 
ద్రత్యక్షములో మిమ్ము నంగీకరింపంజేయుట సుళువు. కాని “శాగస్తులవారికి” 
ఇత్యాదివాక్యమున కపార్థము చేసికొనుటచే మీరందుల కంగీకరింపరు. ఇంక “సమాధాన 
ప్రాయములగు గ్రంథములనేనిలా బంపవలసియున్నది. వారిట్లు కోరుట యుక్తమే, తప్పక 
పంపవలసినదియే. కాని యవియన్నియుం బునర్ముద్రణమునకువచ్చి చిరకాలమైనది. 


494 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఒక్కొక్క ప్రతివంతున మాత్రము దాంచి యుంచితిమి. వానిం జూచుటకేని దర్శనమునే 
కోరుచున్నాండను. లేదా? ఆ ప్రాంతములయందలి గ్రంథాలయముల నరయంగోరు 
చున్నాండను. అట్లు తటస్థింపనిచో నోపికకొలంది కొన్నాళ్లలో నాయా యీ గ్రంథభాగముల 
నెత్తి వ్రాసి పంపుదును. ఇంక నొకటివ్రాసి విరమింతును. 


“వృథామాటయు, “తోడనేనా' లోం జేరును” అని ప్రాసితిరే? ఈమాట కర్ధమేమి 
తోడనేనా? అనునది లోకానుభవ సిద్ధమైయుండ మహాకవిప్రయోగారూఢమై యుండ 
“చిన్నచిన్న వ్యాకరణపుం బొత్తములవలన” సమర్ధనీయము గాదన్న మాత్రమున 
బరిహసింపందగినదియే యగునొకో? అగుచో “పంచాంగమున వ్రాయనిచో నక్షత్రములు 
గూడం బోవలెనే?” అతి విస్తర మెందులకు? ఈతోడనేనా ప్రయోగమునకు మా 
పాశుపతమున నున్న యక్కరములు వ్రాసి చూపుచున్నాను. “వీరికున్న తెల్వితేట లెంతటీవో 
కనుగొనుట కొక చిన్ని యుదాహరణమిచ్చుచున్నారము. “అప్రస్తుత ప్రశంస” లో వీరు 
“ఆర్యులారా! ఇది అప్రస్తుత ప్రశంసయేనా?” అని యొకచో వ్రాసికొని, అది తప్పని 
సంశయించి శుద్ధపత్రికలో “ప్రశంసయేయా” అని దిద్దికొనిరి. దీనిచే వీరి తెల్వితేటలు 
తెలిసికొనవచ్చును. దిద్దిన ప్రయోగ మెంత యసహ్యముగా నున్నదో సహృదయు 
లెజుంగుదురు... ... ఇంతకు మొదటిది తప్పగునా? కాదా? అనునది విచార్యము. “ప్రశంస 
+ ఏ + ఆ” అనియుండంగా మధ్య నకారమెట్లువచ్చునని సామాన్యులు శంకింతురు. 
విశేషజ్ఞులు భాషాస్వభావముచే మధ్య “ను” అను సముచ్చయము చేరుననియుం గావుననే 
ఇందుమతీ పరిణయములోం గుమార ధూర్జటి “ఉ. ...నాల్లుకోటులే! నా? మణియన్‌ 
ఘనంబుగ ధనం బొనంగూర్చెద” అని యతిస్థానమున బ్రయోగించి యున్నాండనియు 
నుత్తరము చెప్పుదురు. ఇట్లు వాక్యాలంకారముగా “ను” చేరునట్లు కొన్నిగలవు. ఈ యంశ 
మిందే 98వ పుటలో గొంత తెల్పియుంటిమి. చెవి కింపుగలిగి యేమాత్రమేని 
సమర్థింపవలనైన దానిని వదలంగూడదనియుంజెవి కింపులేక శాస్త్రసిద్ధమైనను దానిని 
వాడుట అంత హృదయంగమము కాదనియు బూర్వకవుల యాశయము” ఇత్యాదికము 
సపాశుపతాశ్వమేధమునంగలదు. ఇందున “ను” అనునది మన యాంధ్రాచార్యుల 
భారతములోని “లేకను” అనుచోం గలదానికన్న ననర్ధము కాదుగదా? మీయాశయమును 
దెల్పుదురుగాక! మీరు “అందబకు” గ్రాంథికముగా లభింపదనిరి. ఎవరిని 
సంతోషపెట్టంగలము. “మహాబుషీణాం మతయశ్చ భిన్నాఃొ ఇట్టివి వృథాగా రంగమున 
కెక్కించి మీరు పని కల్పించుకొని, యొరులకు పనిగల్పించినవి పెక్కులున్నవి, కాన 
విస్తరింపను. మీరు “ప్రతివిమర్శనమున” వ్రాసినదానిలో దేనినో యొకదానిని నిర్దేశించి 
విస్తరించి వ్రాయవలసినదని విధింపుండు. తెలిసినయంతలో వ్రాయుదును. మీ విమర్శన 


పిషషేషణము 4905 


మేదోవిధముగానున్నది గాని చక్కంగ లేదని నాతోపాటుగా పాఠకులలోంగూడ 
గొందజినుచున్నారు. అనుట కొకవిద్యాభిలాషియగు పాఠకవరుని జాబునుండి కొన్నిపంక్తు 
లుదాహరించు చున్నాందను. 


“సాధారణముగా నేగ్రంథమునైన విమర్శింపందలచిన బుద్ధిమంతులు... ... (గ్రంథ 
మిదివజికు విమర్శింపంబడినదో లేదో విమర్శింపంబడి యుండినయెడల... ... దొ 
MO es రీ విమర్శింపంబడు (గ్రంథముతో సంబంధించిన యితర [గ్రంథము 
లేమైన గలవో లేవో... దో ... ...దో ... ...యోజించి విమర్శకుం గడంగుట యుత్తమ 
పాండితికి లక్షణమని నా సామాన్యబుద్ధిచెం దలంతును. అట్లుగాక ... ... అనుకరించిన 
ట్లొానర్చిన పర్యవసానము మతియొక లాగున పరిణమించెడి ... ... విమర్శకు లింతతో 
తృప్తిగని తంట గుర్తించి యూరకుందురని తలంచను.” 


ఇంత మాత్రమున లోక మెల్లను నిట్లే యభిప్రాయ పడునని యూహింపం దగదు. 
కొందు మీ వ్రాంతను మెచ్చువారుంగూడ నుండవచ్చును. మన మన వ్రాంతను 
మెచ్చువారుంగూడ నుండవచ్చును. మన మన వ్రాంతలకు ఫలము లోకారాధనమే కావున 
నట్టీ వ్రాతలు గొన్ని తాముకూడం (బ్రచురింతురని నమ్ముచున్నాండను. “విద్యాయాం 
వ్యసనం... ...యత్రవసంతి నిర్మలగుణాస్తేభ్యోమహ ద్య్యోనమఃొ (భర్శృహరి) 


శ ర ఈ 


496 


పునఃపేషణము 


అయ్యా! మీరింకను వ్రాయుదు రని నేందలంపకున్నను వ్రాయుచునే యున్నారు. 
మిమ్మును బ్రత్యక్షముగా దర్శింపకున్నను, ఒరుల వలన మీ వయస్సును గూర్చి వినకున్నను 
నాకన్నం జిన్న లని తెలిసికొనుచున్నాండను. 


“నాయభిప్రాయము అను శీర్షిక మొదలుకొని వ్రాసిన పంక్తులలో నేస్వల్పమో 
తక్క విశేషించి మాయందును, మా గ్రంథములయందును మీ కెక్కుడు ప్రేమముగల్లిన 
యంశమును దెల్పుచున్నవి - అంతకొకింత వెనుకనున్న - “ఆమహిమమేమి” అను 
శీర్షిక క్రింది యక్కరములు గూడ జాలవటి కట్టివియే యననగును. యిటు లుండ౯గా 
- “తేరగా నున్నవికదా?” అను శీర్షికకు సంబంధించినవ్రాంత సర్వమును వృధాగా 
నపవాదాపాదకమై ష(తికాధిపతులకు మామీద ద్వేషము కల్లించునదిగా నుండు టేమో? 
నిజముగా మీవ్రాసినయంశ మందున్నవోం బత్రికాధిపతులు మమ్మునడుగ కేల 
మిన్నకుందురు? వారు మాపేర వ్రాసినజాబు నీ సందర్భములో బ్రచురింపవలసియున్నను, 
వారిసమ్మతిలేని పనియగుటచే నటు లొనర్చలేదు. మటియు - “గురుశుశ్రూషయా విద్యా” 
అను శీర్షిక్షక్రింద మీరు వ్రాసినవ్రాంత మీ మనస్సునందలి రహస్యమును వెల్లడించుటయే 
కాక మీవలెనే యితరులు గూడ ననుమాన పడునెడల - “చండాలో౭_ స్తు” “జ్ఞానహీనో 
గురు స్త్యాస్యః” లోనగు వాక్యములు వ్యక్తి దూషణకుంగా మీ రుపయోగించినట్లు చెప్పకచెప్పు 
తెగలోనివిగా నున్నవి. ఇట్లు ప్రధానవిషయమును బోడిమాటలకు వదలి, యప్రధానమును 
బెంచిపని కల్పించికొని, యొరులకుం బని కల్పించుచుం దుట్టతుదను మరల “విషయ 
మాత్రముగ నిండని ప్రార్థింతును” అని వ్రాయంగల్లితిరి. నేను విషయమాత్రముగనే 
వ్రాయుదును. మీ రట్లు వ్రాయలేదని దిజ్మాత్రము చూపితిని. వ్రాయవలసిన విషయమే 
కప్పట్టదు. 

శ్రీకారమునుగూర్చి మరల ప్రాంతకు దిగితిరి. దిగుటయేకాక “నాటకము 
కావ్యముకాదని” తెలుపు మనిరి. అంత వజకును మీవాదమే నిలుచునని మీకు బరిపూర్ణ 


ధైర్యము కలదు. “నాటకము కావ్యము కాదు” అని మీ కుతూహలము ననుసరించి 
వ్రాయుచున్నాండను. ఏమందురా? నాటకమునందు “నాటకత్వ, కావ్యత్వములు” రెండును 


పునఃపేషణము 497 


గలవు. ఇందు సామాన్యధర్మ మెయ్యది? విశేషధర్మ మెయ్యది యనుచో- “కావ్యత్వవ్యాష్యము 
నాటకత్వము” కాని నాటకత్వవ్యాష్యము కావ్యత్వము కాదు. ఈ యంశము పండిత 
పామరసాధారణ్యముగాం దెలిసినదే కదా? అగుచో నొకవస్తువునందలి వివిధ ధర్మములలో 
వ్యవహారోపయుక్తమగు ధర్మ మేది కావలయును? వ్యాష్యధర్మము కావలయును? అపుడు 
నాటకమునందుం గావ్యత్వమున్నను దానిని విశిష్టధర్మ ప్రయుక్తమగు నాటక శబ్దముచేతనే 
వ్యవహరించుట పండితసమ్మత మగును. గాని సామాన్యధర్మ ప్రయుక్తమగు కావ్యశబ్దముచే 
వ్యవహరించుట పండితసమ్మతము కాదని యొప్పికొందురా? ఒప్పికొననియట్లు మీరు 
వ్రాసిన 'రూపకములు కావ్యము లేకదా” లోనగు మీపంక్తులుద్లోషించుచున్నప్పుడు మిమ్ము 
మరల నడుగుట యనాలోచితమే. అగుచో “నాటకమున నాటకత్వకావ్యత్వములేకాక” 
పదార్ధ, త్వ, కార్యత్వ, యక్షరమయత్వాదులు గూడం గలవు కదా? తత్తద్ధర్మప్రయుక్తములగు 
పదార్ధ, కార్య, ప్రముఖశబ్దములచేం గూడ వ్యవహరించుచున్నారా? వ్యవహరించుట 
యధాకథంచిత్తుగా సమర్ధనీయమే అనుకొందము. లోక మామోదించునా? “యద్యపి 
శుద్ధం లోకవిరుద్ధం” అనుచొప్పున నట్టివ్యవహారము సర్వథా గర్జితమ యగునా? 
ఆరక అభ్లేని స్మార్తులు, శ్రీవైష్ణవులు, మాధ్వులు, ఈ మూంగురును బ్రాహ్మణులే 
కదా? ఇందు శ్రీవైష్టవులకు స్మార్తత్వాపేక్షయా వి శిష్టధర్మము వైష్ణవత్వముండుటచే వారు 
తద్ధర్మప్రయుక్తమగు వైష్టవపదముచేతనే వ్యవహరింపంబడుచున్నారు. ఇట్ల “మాధ్వులును” 
అని విస్పష్టము. ఈ వ్రాసిన వ్రాంతకెల్ల సారాంశము వ్యాపకధర్మమునకు వ్యాష్యధర్మము 
బాధక మనునదియే. ఇది సర్వానుభవసిద్ధమగునేని “నాటకములు కావ్యము లైనను” 
ఆపదవ్యవహారము విశిష్టపదవ్యవహారముచేం దిరోహితమగు. కావున సర్వసాధారణముగా 
నాంధ్రులు కావ్యాదిని శ్రీకారము వాడుచున్నను నాటకాదిని వాడనక్కణిలేదు. గీర్వాణకవుల 
యాచారముంబట్టి వ్రర్తింపవచ్చును అని తేలుచుండంగా శాస్తులవారు శాస్త్ర స్త్ర మర్యాదసర్వత్ర 
గలదు అని వ్రాయుటేలాకో? పైంగా “సాధారణులం గపి ఎపుచ్చనేమో” క వాయుదు రేమో, 
అందురే? నే నిపుడు గాని, యింతకు ముందుగాని వ్రాసినవ్రాంత సాధారణులను 
గప్పిమోసపుచ్చునదియో, పండితసమ్మతమో శా(స్తులుగారే నిర్ణయింతురని దీని నింతతో 
నిప్పటికి ముగింతును. ఇంక “పాండుతనూభవులందు దుఃఖము” అనుచోనందలి “అందు” 
అనునది క్రియాజన్య విశేషణమా, విభక్తియా? అని సందేహమునకు నవకాశ 
ముండునుగాన “అందు, ఒందుగా మార్చుట యొప్పు” అని వాదింప మొదలిడిరి. పోనిండు 
వీరియభిప్రాయము మొదటినుండియు నిట్టిది యేమో అనుకొన్న మొదట వీరట్టి 
సందర్భమును సూచింపక యిటీవల నీత్రోవకు దిగినారు. దిగుదురుగాక “సందెహాస్పద 
మనియే యనుకొందము” వీరు సామాన్యులు కారు బహు(శ్రుతులు గదా? “వ్యాఖ్యానతో 


498 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


విశేషప్రతిపత్తిఃి అనుపరిభాషను జదివియున్నవారే కదా? ఎవరో (ప్రశ్నించినట్లు 
ప్రశ్నింపనేల? దిద్దుంబాటు నుపదేశింపనేల? మంచిది వ్యాఖ్యానముతో నవసరములేని 
త్రోవను వీరుపదేశించిరి కదా? యని “అందు, బిందుగా” దిద్దితిమే యనుకొందము. 
వేటొకరు “పాండుతనూభవులు” అనునదికూడ వ్యాఖ్యానము నపేక్షించెడిదియే కావున 
నా పదముకూడ నింక నొకలాగు మార్చవలసియుండు ననునెడల గతి యేమి? ఇక్కడ 
వ్యాఖ్యానాపేక్ష యెట్టిదని యడుగుదురా? బోలెడు కలదు. 


“తనూభవశబ్దము” బెరసపుత్రబోధకము. వ్యుత్పత్త్యర్ధమటులుండంగా వీరొకరు 
గాకున్న వేటాకరేని “అట్టివారు కాకుంటచే” కొంత ధర్మశాస్త్రసాహాయ్యము నపేక్షించి 
“సహోడుం డౌరసునివంటివాండే” యని వ్యాఖ్యానము చేయవలయునుగదా? “పార్టులు” 
అని ప్రయోగించినచో వ్యాఖ్యానముతో నక్కజయుండదు. అగునేని పాదపూర్తికిం గొన్ని 
యక్కరములు లోటగు నందురా? “చ వై తుహి, చ వై తుహి” అనునట్లేవో మన కాంధ్రము 
నందును గొన్ని కలవుగాన వానినుపయోగించి యా లోపము తీర్చికోవచ్చును. కాని 
“భక్షితే£.పి లశునే” అను న్యాయముచే నిప్పుడుగూడ వ్యాఖ్యానాపేక్ష తప్పదేమో కదా? 
ఇందేగురలో మూంగురు మాత్రమే, కుంతీపుత్రులగుటచేం బిక్కు వచ్చును. పైంగా 
“నకులసహదేవులు” (ప్రస్తుతవిషయమున నుదాసీను లని తేలినచో వారిసోదర 
సౌహారమునకుం గూడ భంగము కలుగం గలదు. దానినిం దొలంగించుటకు మరల 
భారతమును వెదకి వ్యాసనన్నయతిక్కనాదుల కౌంతేయపదప్రయోగములను 
సోదరపంచకవాచకములను జూపవలసివచ్చును. ఇట్లెట్లో సమర్ధించి పార్ధప్రయోగము 
నిల్పుటకన్న నీ వ్యాఖ్యానములోం గొంత భాగము నుపయోగించికొని “పాండుతనూభవ”. 
ప్రయోగమునే యుంచుట యుక్తమని కొందబిభిప్రాయపడవచ్చును. ఈవాదము 
“ఘటత్వత్వత్వత్వంకుతోనజాతికి అనుదానివంటిది. ధారా విశ్రాంతి లేకుంటచే 
“ఘటత్వమునందే” జాతి నంగీకరించి తక్కిన తుక్కును వదలికొన్నట్లు మొదటిపాఠమునే 
సమ్మతించుట యుక్తమని కొందజనవచ్చును. “ప్రథమాతిక్రమణే కారణాభావాత్‌” అనుటచే 
“అందు ఒందు” అనుమార్పువట కెందులకు శా(స్తులవా రిక్కడనే శంకింపవచ్చును గదా? 
శాస్రులవారు కల్పించినచర్చ విద్యార్థులకు విద్యాభివర్ణకమనుటకు సందియము లేదు 
గాని పరినిష్టితులును బహు[శుతులును అగు శా(స్తులవారు “కళశ్చిత్కాంతా” అనుచోటంబలె, 
అందు అనుచోట శంకించుటయు దిద్దుకొమ్మనుటయు నంతియకాక- 


“సంశయాస్పదము కాదని యెన్నంటికిని బుజువు పజపలే రనియే నా నమ్మకము" 
“ముమ్మాటికిని సంశయాస్పదమే యగును” 


పునఃపేషణము 499 
“ఒందు, మీ యందుకంటెం జాల బాగు” 
“బాగు గా దనియు మీరు చెప్పలేరు” 


“ఇట్టిదే ఉగ్గణంచు అనుప్రయోగమును నుగ్గణంచుకంటె, ఉక్కణంచు అని 
యున్నంజాల రమ్యముగ నుండునను నా యభిప్రాయము ముమ్మాటికిని నిల్చును. తిరిగి 
ముద్రించునపు “డుక్కణంచి” యని సరిచేయుందని ప్రార్థింతును”. 


అని వ్రాయ౭గల్లుటకును నక్కజపడవలసి యున్నది. ఈ తుది “ప్రార్ధింతును” 
అనుమాటకు సందర్భమునుబట్టి “శిక్షింతును అని యర్థము చెప్పికొనక తప్పదు. 
శా(స్తులవారి కింత పట్టుదలయే యున్నచో నెత్తికొనవలసినచో టియ్యదిగాదు, కాదు, 
కాదు. వీరుచూపినను, జూపకున్నను విధిగా దిద్దికోవలసినస్థలములు గొన్ని కలవు. అందీ 
క్రింది పద్యమొకటి. 


“తే.గీ, వీర చిత్రాంగద విచిత్రవీర్యులకు వి 
వాహ మొనరించితిని కష్టపడి జయించి” 


ఇట్టిస్టల మేదేని జూపి శిక్షణతాత్సర్యముత్‌ “బ్రార్ధింతును” అని లిఖించినచోం 
దప్పక దిద్దికొందుము. అంతియ కాని మే మెట్టివారమైనను “శ్రీతిరుపతికవులు మహాకవులు” 
అని వ్రాయుచు నెందులకుంగొబగానిచోట వృధాగా శంకను గల్పించికొని పని గల్పించుట 
“మహతా(ప్రయత్నేన లట్వాకృష్యతే” అనువాక్యమును జ్ఞప్తికిం దెచ్చుచున్నది. ఇట్లే 
తిక్కనాదులకుం గూడ వీరు సవరణల నుపపాదింపవలసివచ్చుచో నెన్నియో యుండడిని, 
దిజ్మాత్రముదాహరింతును. 


“చ. అది యొకం డేల... దుస్ససేనుదు ర్మద మడంగించి” 
(భారత - కర్ణ -౧. ఆ) 


ఈ వాక్యము సంజయునిది. కర్ణవధవృత్తాంతమును ధృతరాష్రునితోం 
చెప్పుసందర్భములోనిది. ఈదుస్ససేనుండు ధృతరాష్ష్రుని కొమరుండు. దుర్మదుండే 
యగుంగాక యతని చావునుగూర్చి యతనితండ్రితోం జెప్పునపు డిట్లు ప్రయోగించుటకు 
శాస్త్రులుగారొప్పికొందురో? సవరణనుపపాదింతురో? ప్రత్యేకించి కనుంగొనవలసియున్నది. 
కావునం జదువరులు జ్ఞప్తియందుంచికొనం గోరెదను. ఒకటీ రెండు విషయములకు 
మాత్రమే యిప్పుడు పునరుక్త మైనను గొంత పెంచి వ్రాసితిని. ఇట్లే యింకను “తీత, 
దూ౭త” లోనగు దత్తోత్తరములకు మరల వీరు ప్రశ్నించి యున్నారు. వ్రాసినచోం బెరుంగును. 


500 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


చదువరులకును విసు వుదయించును. పాపము “పితృవ్యాదులు” అనుదానిని వదలినారు. 
సంతసింపవలసియున్నది. 


నామహిమను కనుంగొన నెంచి కాళిదాసుని “తత్రశ్లోకచతుష్టయమ్‌” అను 
నభియుకోక్తికుదాహరణ మగుశ్లోకచతుష్టయము నాసంగిరి. అందొకశ్లోకమును బాగుచేసి 
చూపుమనిరి. చూపుదును. కాని యిప్పటికే గ్రంథము విస్తరించినది కావున దీనిమీంద 
శాస్తులవారు వ్రాసెడియుక్తిప్రయుక్తులను జూచి పిమ్మట వ్రాయుదానిలో వారికోరిక దీర్తును. 
ఇపుడొకమాట వారి నడుగుచున్నాండను. అయ్యా మీరునాకుం బరీక్షార్ధముగా నా 
సమ్మతిమీందనే యొసంగిన శ్లోకచతుష్టయములో “అస్మాన్‌ సాధు విచింత్య” అనుశ్లోకములో 
మీకేమైన శబ్దశాస్త్ర విరుద్ధ ప్రయోగము పొడకట్టెనేని దెలుపంగోరుచున్నాను. 


శ ర 3 


501 


పాడినపాటె 


393, 


ఉచిత మనుచితం వా కుర్వతా కార్యజాలం 
పరిణతిల రవధార్యా యత్నతః పండితేన 
అతి రభసకృతానాం కర్మణా మావిపత్తే 
ర్భవతి హృదయదాహీ శల్యతుల్యో విపాకః. 


శా(స్తులవారిని నే నడిగిన యంశమేమని? ఏదో యొక దానిని గూర్చి అనంగా? 
మీరెక్కుడు నమ్మికతో మరల నెత్తికొని వ్రాసిన శ్రీకారమును గూర్చియా? అందు ఒందుగా 
మార్చుటను గూర్చియా? ప్రప్రథమమును గూర్చియా? “ఇట్లనే, అట్లని” అనువానిం 
గూర్చియా? “కొంపతీంతను” గూర్చియా? ఈ చూపినవానిలో దేనిం గూర్చియో? 
వ్రాయవలసినదని నిరూపింపుండు. దానింగూర్చి చేత నైనంతలో విస్తరించి వ్రాయుదు 
ననియేకదా? అల్లేదో యొకటి నిర్దేశింపంబడవలసి యుండంగా మరల సూత్రప్రాయముగా 
మున్ను దత్తోత్తరములగు శ్రీకారములోనగు పెక్కింటి నుదాహరించి వాదము పెంచుటేలొకో? 
వారి తాత్పర్య మెట్టిదియైనను నేను “పరప్రతారణమాత్ర ప్రయోజనముగా” 
భావించుచున్నాండను. ఈపరప్రతారణ (ప్రధాన ప్రయోజనపు ప్రాంతలో “చండాలోస్తు” 
“జ్ఞానహీనో గురుస్తాజ్యః” ఇత్యాదికము వ్యక్తి దూషణాశయమును ధ్వనింపంజేయుచున్నవి. 
ధ్వన్యర్ధ మిటులుండంగా వాచ్యార్థము మిక్కిలిగా దమకు మాయెడల గౌరవమున్నట్లు 
చాటుచున్నవి; పెక్కు వాక్యములు గలవు. వానిం గూర్చి యడిగి (గంధము పెంచుటకు నే 
నిష్టపడను. నేను వారి వ్రాంతతయొక్క సారాంశమును నిరూపించుచుం దత్సందర్భమున 
వ్రాయక తప్పని విధిచే “గురు శుశూషణయా” అని యుదాహరించినదానికి మరల 
శాస్తులవారు కుపితులై తాము శిష్యత్వము నంగీకరించినను “నేను గురుత్వమునకుం 
దగను” అను నంశమును వాచ్య వృత్తిచేం బ్రకటించినారు. ఆ యక్షరము లియ్యవియే, 
తిలకింపుందు. 


“కాని, వేంకటశాస్తులవారు గురువులగుటకుం దగుదురా?” లోనగునవి. వారు 
“తగొరని వ్రాయుచుండంగా నేను “తగుదు”నని వ్రాయుట యపహాస్యాస్పదముగా 
నుండునని యెటింగియుం దప్పని విధియగుటచే నిట్లు వ్రాయుచున్నాండను. అయ్యా! 


502 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


శాస్తులవారూ? మీ విమర్శనపుంబద్ధతిని బరికించినను మీ రచ్చటచ్చటం గుండలీకరణపు 
గుర్తులతో లిఖించెడి యాంగ్లభాషా వర్ణములనుబట్టి చూచినను మీకా భాషలో గూడం 
బాండితి యున్నట్లు తోంచెడిని. దానిలో మీకు గురుత్వము జేయుటకు నాకు లేశమును 
బ్రవేశములేదు గాని మనకుం టబ్రస్తుతము నడచుచున్న “వాదోపవాదములు” దానికి 
సంబంధించినవికావు గనుక, దీనికి సంబంధించిన సంస్కృతాంధ్ర భాషలలో గురుత్వము 
చేయంగలనని నొక్కి వక్కాణించుచున్నాండను. ఇట్లు నా వ్రాసినవ్రాంత లోకులకు సర్వదా 
“భోజనమునకు రావలదనిన, పట్టుచీర గట్టుకొనివత్తును అను సామెతను స్ఫురింపం 
జేసెడినని యెటింగియు వ్రాయ సాహసించిన నన్ను గౌరవించి యొకపరి సెలవుదినములలో 
దర్శన మిప్పింపంగోరెదను. “అధవా విద్యయా విద్యా” కనుక నాకు మీ రాంగ్లభాషలో 
గురుత్వము చేసి నాబుణమును దీర్చికోవచ్చును. లాక్షణికులు “కావ్యజ్ఞశిక్షయాభ్యాసః” 
అని వ్రాసిన వ్రాంతకుం బైరీతినిన మీరు సార్ధక్యము గలిగించుట సర్వథాయుక్తము. నేను 
“కావ్యజ్ఞుండను అని మీ రిందును వెనుకటి పత్రికలయందును వ్రాసిన వాక్యములలో 
ననేకములు తోడ్చడుచున్నవి. కావున వాని నందందు మీరే చూచికోంగలరని యిందెత్తలేదు. 
“అన్యోన్యం గురవో విప్రాః కనుక నిట్లానర్చుటలో మీకుంగాని, నాకుంగాని యవమానము 
కూడ నుండంగూడదు. మీకు నేను “చండాలుండనుగా” దోంచినను నా బుద్దికి మీరుత్తమ 
బ్రాహ్మణ వంశజులుగనే ముమ్మాటికిని దోంచుచున్నారు. కావుననే యిట్లు వ్రాయంగలిగితిని. 
“నీచాదపి మహావిద్యా"యను దానిని స్మరింపుండు. ఇంతవఅకు మీరు వ్యక్తికిందగుల 
వలయునను నాశయముతో వ్రాసిన యక్షరములను బురస్కరించుకొని వ్రాసినవ్రాత. 
ఇంకం బ్రస్తుతాంశము నుపక్రమింతము. ఏదో యొకదానినిగూర్చి నిర్దేశింపుండని కోరితిని. 
అట్లేమీరు నిర్దేశింపక మరలం బెక్కువిషయములనెత్తికొనిరి; పోనిండు. ఈయెత్తికొన్న 
వానిలోనేని యొకదాని నీసారి నిరూపింపుండు. అనారోగ్య ప్రయుక్తమగు నసమర్ధతచే 
మిమ్మిట్లభ్యర్థించుచున్నాందను, సత్యమును [గ్రహించి యట్టు లనుగ్రహింపుండు. ఇంక 
నా కోరికమీంద మీరు నాకుం బరీక్షార్ధమై యొసంగిన “తత్రశ్లోక చతుష్టయమ్‌” అను 
నభియుకోక్తి కుదాహరణ మనందగు చతుష్టయములోని “అస్మాన్‌ సాధువిచింత్య" 
అనుదానిని నే నెట్లు పాడుచేయుదునో కొంతమాత్రమే యిపుడు తిలకించి దానిని 
మీశక్తికొలందిని సమర్ధింపుండు. ఈ నా యవ్యక్తపు వ్రాంత స్వయంకృతాపరాధ ప్రయుక్తము 
కాకవేవల పరేచ్చా (ప్రారబ్ధ ప్రయుక్తమని పత్రికా పాఠకులెల్ల నెఖింగియే యుందురు. 
కావున వారు నన్ను రోయకుందురని తలంచి యిందుల కుపక్రమించుచున్నాండను. 


“అస్మాన్‌, సాధు, విచింత్య, సంయమధనాన్‌” ఇచట, అస్మాన్‌ అనుపదమునకుం 
గణ్వమహాముని యర్థము, బహువచనము. “అస్మదోద్వయోశ్చ” అను సూత్రమచే 


పాడినపాటే 503 


సమర్ధనీయము, కాని “సవిశేషణస్య ప్రతిషేధః” అని యుండుటచేతను, ఇచట 
“సంయమధనాన్‌” అని విశేషణ ముండుటచేతను, చింత్యమనక తప్పదు. ఇంక దీని 
సమర్థనమునకై కొన్ని (తోవలు కలవు, వానిని శా(స్తులవారే తొక్కుదురు కాన నేనందులకుం 
బూనక “ఏకవచనముగా నుండునట్లు దిద్దుకొమ్మని కాళిదాసును శిక్షించుచున్నాందను. 
ఇది మీ విమర్శనము ననుకరించు తెగలోనిది కాదు. ఇచటం గొంత “ప్రష్టవ్యత్వమున్నది” 
యని మీ వంటి (ప్రాజ్ఞులెల్ల నంగీకరింతురు. ఇంక “ఉచ్చైః కులం” ఇయ్యెడ దంత్య 
తాలవ్యభేదము కొంత ప్రతిబంధించెడిదియే యైనను, సంస్కృతభాషలో “దంత్య చకారము 
లేకున్నను” ఈపదమునం గల తాలవ్యచకారము దంత్య చకారఘటిత మగు “ఉచ్చ” 
అనుపదమును స్ఫురింపంజేయు నను కువాదమును మీరెట్లు ఖండింతురు? “చకాశే 
పనసప్రాయైః పురీషండ” అను లాక్షణికోదాహరణము మీరు తిలకించియే యుందురు. 
అట యథాకథంచిత్తుగా ముడివెట్టుటచే నిష్పన్నమైన “శేప, పురీష” శబ్దములలో శేప 
శబ్దము శేఫ శబ్దమునకు స్మారకమెట్లగునో ఇదియునట్లేయని యెజుంగుండు. ఆస్మారకత్వము 
కేవలము సంస్కృతభాషకు మాత్రమే సంబంధించినది. ఇది యట్లుకాక, తెలుంగు భాషను 
బురస్మరించిన దొసంగు కావున వైషమ్య ముండునని వారింపకుండు. అట్లే యగుచో 
సంస్కృత [గ్రంథస్థములగు, “శప్పశ్యామాన్‌” లోనగు నిర్దుష్ట ప్రయోగములను మన 
యాంధ్రదేశపుం బుస్తకములలో, “ఘాస శ్యామాన్‌” అని దిద్దుటకుం గతమేమో 
విచారింపుండు. లాక్షణి కాశయ మేవిధముగాం గూడ నళ్లీలము స్ఫురింపంగూడ దనియే 
సుండీ? అట్లగుటచేతనే సర్వదేశ సామాన్యభాష యగు గీర్వాణ భాషకుంగూడ నాయాయీ 
దేశపు వ్యవహారమునకు లోంగ వలసియుండుటకు లాక్షణికులు సమ్మతించియున్నారు. 
దానింబట్టి యీశ్లోకమునందలి, “స్నేహ ప్రవృత్తిమ్‌” అను పదముకూడ నశ్లీలార్థ 
స్ఫోరకమగుచున్నది. మాదేశమునందీ “ప్రవృత్తి” పదమున కంత ప్రాచుర్యముగా 
“విరేచనార్ధకత్వము” లేదుగాని గద్వాలప్రాంతమున దీనికట్టియర్ధము పండిత పామర 
సాధారణ్యముగాం గలదు. బహుశః మీదేశమునంగూడం గల దనుకొనియెదను. దీని 
నిశ్చయము దీనిపై మీరు వ్రాయుదానివలనంగాని తేలదు. ఇప్పటికి గద్వాలప్రాంత 
దేశవాసుల మతమున నియ్యది యశ్లీలముకాక తీరదుగదా? ఇక్కడి కిది వెట్టిత్రోవను 
ద్రొక్కి దిజ్మాత్రముగా విమర్శింపంబూనిన నాలఘు విమర్శనము. ఈ “పవృత్తి”కిని 
సమర్థనముకలదు. గాని శాస్తులవారే చూపుదురు. అదినాపనిగాదు. శ్లోకములోనింకను 
సగముకన్న నధికము కాలేదు. శ్లోకమో? కాళిదాస కృతము, తత్రాపి, “పేరువడిన 
చతుష్టయములో నొకటి” శాంతం పాపం, ఇది నాబుద్దిదోషమో? కవిదోషమో? 
తిలకింపుండు. ప్రకృత మనుసరామః. మటియును “అబాంధవ కృతామ్‌” అనుచోట? 


504 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్టి 


“అబాంధవ” అని ఛేదించి దానిని “హే అబాంధవ!” అని సంబోధించునట్లు సమన్వయించి 
కొనినయెడలం గాళిదాసున కనభిప్రేతమగు రాజదూషణము సంఘటించును. అపుడు 
తక్కిన పదములకు సమన్వయమెట్లందురా? హేఅబాంధవ, త్వయి, కృతాం, అస్యా 
స్నేహ ప్రవృత్తిం, అని సమన్వయము. అర్ధత స్వ్యయ మేవేతి సంబంధ్యతే. మబచితిని, 
“స్నేహ ప్రవృత్తిమ్‌” అనుచో నళ్లీలము వారించుటకై కాళిదాసునకు శిక్ష నుపపాదింపవలసి 
యున్నది. కనుక నతండిట, “స్నేహప్రసక్తిమ్‌ లేక ప్రసత్తిమ్‌” అని దిద్దికొననగు. ఇక్కడికి 
శ్లోకములోని సగము శాగస్తులవారి ధోరణినిబట్టి విమర్శింపవలసి యున్నది. పిమ్మట 
జూతముగాక. మొత్తముమీంద గొన్ని యిట్టిదోషములున్నను నీశ్లోకము, చాల రసవత్తరమై 
వ్యాసవాల్మీకాదులకన్న నిక్కవి నగ్రస్థానమున నుంచుచున్నది. వారిప్పట్టున ననంగా 
వ్యాసులవారిప్పట్టున నితనియొద్దసరస కవితావిధానమును నేర్చికోవలసియున్నది. 
ఇత్యాదులు కృష్ణరాయ శా(స్తులవారి ననుసరించి నా వ్రాయు నక్కరములుగాని 
బుద్ధిపూర్వకముగా నేవ్రాయునవికావు. కావున నాపై నాగ్రహింపవలదని చదువరులను 
మరలంబ్రార్ధించుచున్నాండను. నే నిదివరలో “బాగుగనున్నదని మెల్లంగా నొకమాట వ్రాసి 
జాజవిడిచిన శాస్తులవారి “యార్ధిక విమర్శనమెల్ల” పైదాని సజాతీయమే యనియు 
దానినెల్లం (బ్రత్యక్షరమును విడందీసి విమర్శింప వలసివచ్చుచో నేను మరల జన్మించి 
వయస్సునుబొంది రావలసినదేకాని, యిపుడున్న శరీరబలము చాలదనియు నెంచి యట్లు 
జాఅవిడిచి శబ్దవిషయమునుమాత్రము చర్చింపంబూనితినని పాఠకు లరయుదురుగాక. 
వీరి విమర్శనమున “అతి సర్వత్ర వర్ణయేత్‌” అను నభియుకోక్తిని బొత్తిగా మన్నించుట 
వలనమును గన్పట్టదు. ఏ వెణ్టిమొల్టిమాటలనో వ్రాయు మాకు భవభూతికన్న నుత్తమస్థాన 
మొసంగిననెవరు సమ్మతింతురు? ఇక్కాలమునందలి యే కొందజకన్ననో కొండొక 
మిన్నలుగా నేకొందటో భావించుచున్న మమ్మును వ్యవహారభాషయగు తెలుంగున “అందు 
ఒందుగా మార్చికొమ్మని” యన్న నెవరు సంతసింతురు? ఈ రెండును సంఘటింపనివియే, 
“కవయః కాళిదాసాద్యాః కవయోవయ మప్యమీ! పర్వతే పరమాణౌచ పదార్థత్వం 
వ్యవస్థితమ్‌.” కావున శాగ(స్తులవారి మెచ్చున కుబ్బి తబ్బిబ్బగుటగాని, నిరసనకు. 
చింతించుటగాని యొనర్చువారు, “పరమామాయికులని” మాతాత్పర్యము. విస్తంచ 
మెందులకు? వారిడిన ప్రశ్నమున కుత్తరముగా “నాపాడుచేయు విధమును” జూపితిని. 
దీని నింక వారు బాగుచేయవలయును, చేయనే లేరనుకొందము. కాదు న్యాయముగనే 
సమర్థింతురనుకొందము. నేను వారి వ్రాంతయందలి సారమునుగ్రహించి మిన్నకుండెదనా? 
ఏదో బదులని పేరుపెట్టి గిల్కుచునే యుందును. దీనికి నిర్ణేతలెవరు? ఈ యధాత్తువా దము 
నాంగువారివ్వరు? 


పాడినపాొటే 505 


శ్లో స్వాధీనో రసనాంచలః పరిచితాశ్ళబ్దాః కియం తఃక్వచి 
త్రోణీంద్రోననియామకః పరిషద శాంతా స్వతంత్రం జగత్‌, 


ఇంక నిప్పటికి విరమించుచున్నాండను. ఎంత యొప్పెనదానినేని తప్పుచేసెదనని 
నాయంతట నేనై కాకున్నను శ్రీశాస్తులవారి నిర్బంధము వలన ననంగా వారి విమర్శనవిధాన 
మిట్టిదియని చదువరులకు దెల్పుటకైనను బ్రతిజ్ఞపట్టుట కొంత దొసంగు కాకపోదు. 
ఇందులకు నేనెంత చదువరులను “మన్నింపుడని” ప్రార్థించినను నాపై వారు కొండొక 
కనులెట్టంజేయక మానరని కొంకుచున్నాండను. ఈ ప్రతిజ్ఞ, 


శ్లో. విదుషాం నివహై రిహైకమత్సా | ద్యదదుష్టం నిరటం కియచ్చ దుష్టం 
మయి జల్పతి కల్పనాధి నాథే । రఘునాథే మనుతాం తదన్యదైవ. 


అని నుడివిన రఘనాథభట్టాచార్యునికిం గాని “శో ఆమూలాగ్రతస్త్నానోః ... ... 
వాచా మాచార్యతాయాః పదమనుభవితుంకో£_ స్తి ధన్యోమదన్యః.” అని నుడివిన జగన్నాథ 
పండితరాయలకుంగాని నావంటి సామాన్యునకుందగదు. పైనుదహరించిన శ్లోకద్వయము 
వలన శాస్తులవారి వ్రాంతలోని “వేంకటశాస్త్రిగారు ప్రకటించిరి. నందిని పందినిచేసేది. 
పందిని నందినిచేసేది యిదేకాంబోలును... ... ఏవిమర్శకుందును చారిత్రాత్మకముగ 
(పుక్కిటికథలుగాక) నిట్లు ప్రతిజ్ఞపట్టినట్లెటుంగను.” అను నక్షరములు పరాస్తములు. ఇపుడేని 
యెటుంగందగు. ఇది యిటులుండ, తగకున్నను, నియ్యది యనుకృతికై కైకొన్న భూమికనుగా 
భావించి పాఠకలోకము నన్ను క్షమించుంగాక యని వేండుకొనుచున్నాందడను. 


శ XxX 3 


506 


నన్నయ్యభట్టు 


ఈయన్ని గూర్చి యెప్పుడో సుమారు యిప్పటికి 45 ఏళ్లనాండు దేవీభాగవతప్పీరికలో 
యేవో కొన్ని మాటలు వ్రాయవలసి వ్రాయడం తటస్థించింది. దాన్ని గుణించి 
నేంటివజకున్నూ యెవరున్నూ యేమీ వ్యతిరేకంగా వ్రాసినట్టులేదు. అందులో నేను 
వ్రాసిందేనా మటేమీలేదు- 


“నన్నయసమున్నతు(డై కడు లక్షణంపుం (బోవైగుది గూర్చు నేర్పుగలండై తగు” 
అని మాత్రమే. ఆయన్ని ప్రయోగవిషయంలో కవిత్రయంలో యెక్కువ నియమనిష్టలు 
కలవాందని కవులందబూ అనాదిగా పొగుడుతూనే వున్నారు. అహోబల పండితుండు 
కవిత్రయంవారిలో నన్నయ్య ప్రయోగాన్ని శిరసావహిస్తాండు కాని తక్కిన యిద్దటివీ తలుచు, 
తోసేస్తూనే వుంటాందని విజ్ఞులందణూ యొటింగిన విషయమే. ఆంధ్రశబ్దచింతామణి 
నన్నయ్య రచించనట్టె పలువు రభిప్రాయపడతారు. నేనుకూడా యీతెగలో వాందనే. 
నన్నయ్యప్రయోగాలు కొన్ని చింతామణి సూత్రాలకు వ్యతిరేకించినవి కనపడతాయి. 
దాన్నింబట్టి- 


“తానొక కట్టుచేసి యది తప్పెను నన్నయ కొన్నిచోట్ల” అని వ్రాశాను. యిది 
స్టూలదృష్టినిచూస్తే నన్నయ్యకు న్యూనతాపాదకమే గాని గౌరవాపాదకం గాదుగదా? అయితే 
సామాన్యులదృష్టిలో తప్ప విజ్ఞుల దృష్టిలో యీలాటి సందర్భాలు న్యూనతాపాదకాలు 
కావు. యెందుచేతనంటే పాణిన్యాచార్యులంతమహానుభావుండుకూడా తనశాసనానికి 
భిన్నంగా సూత్రాలలో ప్రయోగిస్తూ వస్తే ఆప్రయోగాలుకూడా సూత్రప్రాయంగా పండిత 
లోకానికి ప్రవృత్తినివృత్తులను శాసించడం అందజూ యొటింగిందే. యీమర్యాదను 
అహోబలుండు వాక్కనన్నయ్యగారికే యిచ్చాడు. యితరలాక్షణికులో కవిత్రయంవారి 
ప్రయోగాలు యావత్తుకూ యిస్తూ వచ్చారు. ఆత్మకూరుపండితులతో మాకుకల్గిన 
విద్యావిషయికవాదంలో నన్నయ్యప్రయోగాలిస్తేనే తప్ప వారు వొప్పుకొనేవారు కారు. 
“దేవతలు ధర్మవర్తులు” అనేది నన్నయ్యగారిది కావడంచేతనే వారు తోసేయడానికి వల్లకాక 
“ధర్మ వృత్తులు” అని దిద్దడానికి వుపక్రమించారు. భవతు. మేము నన్నయ్యను గూర్చి 
వ్రాసినది బహుకవిసమ్మతమైనమాటగాని మాస్వంతాభిప్రాయము లేశమున్నూ కాదు. 


నన్నయ్యభట్టు 507 


నన్నయ్య వైదికశాఖకనక తి. వెం. కవులు వైదికశాఖకు చెందినవారు కావడంచేత అతణ్ణి 
గొప్పచేశా రనేవారున్నూ వున్నారు. వారికి వొక నమస్కారం. యెవరికీ నచ్చనిమాట 
మేము వ్రాస్తేమాత్రం పనిచేస్తుందా? చేయదు. 


“ఇంచుకకేమి యజ్వయున్‌ లోంగక యాతనిన్‌ జెనయు” అని ఆపద్యంలోనే 
వ్రాశాము. దీన్నిబట్టి నియమాలలో సోమయాజులుగారు నన్నయ్యకన్న నలుసంత 
లొక్కుతారని వ్రాసినట్లు స్పష్టపడుతుంది. యిదిన్నీ మాస్వంతకల్పన కాదు. నన్నయ్యగారి 
సీసాలు యతితోప్రారంభిస్తేయతితోటే, ప్రాసతోటి ప్రారంభిస్తే ప్రాసతోటే. ఒకదళంలో 
దానితోటిన్నీ వేటొకదళంలో దీనితోటిన్నీ ప్రారంభిస్తే ఆప్రకారమే ముగింపంబడతాయనిన్నీ 
తక్కిన భారతకవిద్వయంవారి సీసాలు యీ నియమాన్ని అంతగా పాటించినట్లు లేదనిన్నీ 
విమర్శకులు యిదివటికే వ్రాసివున్నారు. అయితే నన్నయ్యగారు కూడా యొక్కడో స్వల్పంగా 
యీనియమాన్ని పాటించక అభ్యనుజ్ఞ యిచ్చివున్నారనికూడా వారెవ్రాశారు. అర్జానుస్వారం 
గల హ్రస్వ పూర్వక ప్రాసకు అది లేనివర్గాన్ని నన్నయ్యగా రెక్కడా ప్రాసపెట్టలేదు. 
తిక్కన్నగారున్నూ పెట్టలేదుగాని - 

“క. నగములు... యె | సంగుపూర్వస్థితిని అని శాంతిపర్వంలో కాంబోలును 
వొకచోట సార్ధబిందు, నిరర్ధబిందువులకు ప్రాస పెట్టినట్లు కనపడుతుంది. యింకా 
యీలాటివే నీహారలేశాలు కొన్ని శ్రీగిడుగుపంతుల వారు చూపివున్నారు. (జ్ఞకార కకారాలకు 
యతి పెట్టడం వగయిరాలు కూడా కొందు చూపుతారు) “వ్యయము” అనుటకు బదులు 
“వయము” అని సోమయాజులుగారు దిద్దరానిచోట వాడినారు. అది వ్యావహారికంగాని 
గ్రాంథికంగాదు. యేవో యిట్టులేతమమయము వగయిరాలు చూపుతారు కొందటు 
తిక్కనగారికి. యమాటలు మనస్సులో పెట్టుకొనియ్యేవే “ఎన్నియో దోసముల్‌ పొసంగున్‌ 
నన్నయకన్నం దిక్కనకు నల్పుండౌనె? తన్నాత్రలోన్‌” అని వారివారి వాదమును ఖండించు 
తాత్చర్యంతో వక వాక్యం “అభ్యుపగమ్యవాద” పురస్కారంగా వ్రాసి వున్నాము. దానిని 
శాఖా ద్వేషంగా అపవదించేవారికి మేము చెప్పందగ్గ జవాబు లేశమున్నూలేదు. 
“సహృదయాః ప్రమాణమ్‌” అని మాత్రమే మనవి చేయుదుము. నన్నయ్యగారు 
ప్రయోగించినదే అయితే అది వకవేళ శాస్త్ర విరుద్ధమ అయినా దాన్ని అనుకరించిన 
తిక్కనాదులను యెవరూ యేమీ అనడానికి అవకాశం లేనట్టు కవిరాక్షసుండు సిద్ధాంతీకరించి 
వున్నాండు. 


“ఉ. ఆదిని శబ్దకాసనమహాకవి చెప్పిన భారతంబులో” అనే పద్యార్థం యెణింగినవా 
రందజటూ పైసందర్భాన్ని అంగీకరిస్తారు. దుర్ణయ శబ్దగతణత్వం నన్నయగారి నాటికి 


508 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నిర్దుష్టమే అయినా తిక్కనగారి నాటికి దుష్టమనేవాదం బయలుదేరివున్నట్టయితే తిక్కన్నగారు 
వదులుకోవలసివుండేది. కాని ఆలా వదులుకొన్నట్టులేదు. యీసిద్ధాంతము 
శేఖరకారకునిదవడం చేత తిక్కన్నగారు శేఖరకారకునికంటె (యీ పూర్వాపరవిచారం 
బొత్తిగా తెలియక ఒకరు కాశికావృత్తికంటె కౌముదే పూర్వమెందుకు కాకూడదంటూ 
వ్రాశారు) పూర్వులు కావడంచేత ఆయనికి గోచరించవలసిన ఆవశ్యకత లేదనుకున్నా 
అనుకోవచ్చును. కాని తిక్కన్నగారు వొకచోట అక్షోహిణీశబ్దాన్ని యతిస్థానంలో ప్రయోగించి 
వున్నారు. “అక్షాదూహిన్యాం” అనే వార్తికంవల్ల అక్షౌహిణీ శబ్దం బెకార ఘటితమే కాని 
ఓకారఘటితంగా కూడా వుండడానికి అవకాశంలేదు. కాని ఓకారఘటితంకూడా 
వుండవచ్చునని తత్త్వబోధినిలో సమర్ధనం కనపడుతుంది. తత్త్వబోధినిగాని, కౌముదిగాని 
తిక్కన్నగారి నాంటికి పుట్టినగ్రంథాలుకావు. అయితే ఆయన కీవిషయం యెట్లు 
గోచరించిందంటే వారుచదివిన యితర (గ్రంథంలో యెక్కడో వుందని సమర్థనం 
చెప్పుకోవలసి వుంటుంది. విషయం విషయాంతరంలోకి డేంకుతూ వుంది. మనకు ప్రధానం 
నన్నయ్యభట్టు ఆంధ్రానికి ప్రప్రథమలాక్షణిక కవి అవడంచేత అతనిప్రయోగ మెట్టిదైనా 
అది తిక్కనాదిమహాకవులకు ఆదరణీయం కావలసివచ్చిందన్నదే. యేకొందటు చేదస్తులో 
తప్ప తక్కినమహా కవులందటూ వక్కనన్నయ్యనేకాక కవిత్రయాన్ని ప్రథమాచార్యులుగా 
సమ్మానించి వున్నట్టు లక్షణగ్రంథాల వల్ల స్పష్టపడుతుంది. మేము యీతుదిమతాన్ని 
అవలంబించడమె కాకుండా యింకా ప్రసిద్ధులైన పోతనాది మహాకవులనుకూడా 
ప్రయోగాలవిషయంలో ఆదర్శప్రాయులుగా పెట్టుకొని కవిత్వాన్ని సాగిస్తూవచ్చాము. యీ 
అంశాన్ని “సీ. నన్నయకవి పెట్టినాండుకదా? తిక్కనాది కవీంద్రుల కాదిభిక్ష... ...వీరలును 
వీరిమార్గమ్ము గోరి యాంధ్ర కృతుల నొనరించి బహుబహూకృతుల నలరు వారలును 
మాకు బూజ్యులు”- అనే మాశ్రవణానందపద్యం వ్యాఖ్యానిస్తూనే వుంది. తిక్కన్నగారు, 
అర్ధబీందు రహితమైన నగము అనేదానికి సార్ధబిందుకమైన ఎసంగు అనేదాన్నిప్రాసలో 
నిల్పడాన్ని బట్టియ్యేవే మేము అట్టిప్రాసమును వాడియుంటిమి. యిది యేమో మేము 
స్వతంత్రించి చేసినసాహసమని వొకానొకరు యీ మధ్య గుంటూరుడిస్రిక్టులోని 
శాస్త్రజ్ఞులుకాని విమర్శకులు వ్రాసి వున్నారు. బహుశః వారు తికృన్నగారి ప్రయోగాన్నేనా 
చూచివుండ రనుకుంటాను. భారతంలోవున్న విశేషాలు యెందటెంత శోధించినా యింకా 
మిగులుతూనే వుంటాయి. ఆ కారణంచేతనే- 


“సముద్రమున కెవ్వండు పారము నిర్ణయించెడిన్‌” అని దేవీభాగవతంలో వ్రాయవలసి 
వచ్చింది. దీన్ని గుణించి గుంటూరు డి విమర్శకులు పూర్వులు భారతమహీ 
సముద్రాన్నుంచి ముత్యాలూ, రత్నాలూతీస్తే వీరునత్తగుల్లలు కాంబోలు తీశారంటూవ్రాశారు. 


నన్నయ్యభట్టు 509 


వెనుకటి వారికి అవి దొరికితే మాకివి దొరికాయని ఆయనకు తోంచడాని కేదోకారణం 
వుంటుంది. ఆకారణం (క్రమంగా ముందుముందుగోచరిస్తుంది. కనకవిస్తరించేదిలేదు. 
రచనావిషయాన్ని అనుకరించడంలో మాకునన్నయగారికంటె తిక్కన్నగారి యందే యెక్కువ 
గౌరవ మనేసంగతి మాభారతనాటకాదులు చదివినవారికి గోచరమే కనక విస్తరించేదిలేదు. 
దేవీభాగవతరచనలో కూడా మేము తిక్కన్నగారిశైలినే వరవడిగాం బెట్టుకున్నాము. 
యెంతవజకు కృతార్థులమైనామో అది లోకం తేల్చవలసినవిషయం గాని మావిషయం 
గాదు. శ్రీనివాసవిలాసపీరికలో - 


“విరచించినారు దేవీభాగవతమును దికృన్నశైలిగాయ దెల్లుబాస” 


అనియ్యేవే వ్రాసియున్నాము. తి. వెం. కవులెక్కడ తిక్కన్నగా రెక్కడ? నక్కెక్కడ? 

దేవలోక మెక్కడ? అనేవారికి మేము జవాబు చెప్పవలసివుండదు. యెవరినో వరవడిగా 

పెట్టుకోక యేలాగా తప్పదుకదా? అప్పుడుమాత్రం యీ ఆక్షేపణకు గుటికాక తప్పుతుందా? 

అందుచేత కవిబ్రహ్మగారినే వరవడిగా పెట్టుకున్నామని మా మనవి. పోనీ ఆదికవిగదా? 

నన్నయ్యభట్టునే వరవడిగా పెట్టుకోరాదా? ఆలా పెట్టుకుంటే కొంత శాఖని 

గౌరవించినట్టుకూడా అవుతుందని యెవరేనా శంకిస్తారేమో? వినండి యధార్ధాన్ని. 

ఆంధ్రకవులలో యింతవణకు నన్నయ్యధారాశుద్ధిని అనుసరించి కృతార్థులైనవా రెవరున్నూ 
నా బుద్ధికి కనుపించడంలేదు. ఆయనకవిత్వంలో తక్కినగుణగణాలాలావుండంగా 
సమాసశైలి బహు అసాధ్యస్థితిలో వుంటుంది. దాన్ని అనుసరిద్దామంటే బొత్తిగా 
కొజికంబడదు. కొన్ని పద్యాలు వుదాహరించి చూపితేనేబాగుంటుందిగాని (గ్రంథవిస్తరభయం 
బాధిస్తూవుంది. (1) కురువృద్దుల్‌ గురువృద్ధబాంధవు లనేకుల్‌ (2) మదమాతంగతురంగ 
కాంచనలసన్న్మాణిక్యగాణిక్య- లోనైన పద్యాలు యెన్నో వున్నాయి. చదువరులే పరిశీలించు 
కోవాలి. కొద్ది గొప్ప యీ సమాసధోరణి పెద్దన్నగారికవిత్వంలో కనపడుతుందని అన్యత్ర 
వ్రాసి వున్నాను. కాంబట్టి యిక్కడ స్పృశించివిడుస్తూన్నాను. నా అభిప్రాయాన్ని బట్టి 
ధారాశుద్ధికి నన్నయ్యకు నన్నయ్యేకాని యితరులు దీటుకారనియ్యేవే. యితర గుణాలలో, 
యితరుల కవిత్వం నన్నయ్యగారిని మించుతుందంటే అది యథార్ధమైనా, కాకపోయినా 
నేను వివదించేవాణ్ణికాను. నా యీ అభిప్రాయం లోకానికి యెంతవబికు నచ్చుతుందో 
నాకు తెలియదు. యీ అభిప్రాయం నిన్న నేడు పుట్టిందికాదు. చాలా బాల్యంలోనే 
పుట్టింది. డెబ్బియో పడిపూర్తికావచ్చినా యిది మాణినట్టులేదు. యింక ముందున్నూ 
మాజుతుందని తోంచదు. కొన్ని అభిప్రాయాలు వెనుక వకలాగువుండేవి. యిటీవల 
మటివకలాగు మాజిపోయాయి. అందులో మచ్చుకు వకటి వుదాహరిస్తాను. మను, 


510 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వసుచరిత్రలలో వసుచరిత్రే అగ్రస్థానానికి వస్తుందని కొంతకాలం అనుకొనేవాణ్డి. యిటీవల 
ఆ అభిప్రాయం మాణింది. యేలా మాణిందో వ్రాయవలసివస్తే చాలా వ్రాయాలి. కనక 
ప్రధానాంశాన్ని వుపక్రమిస్తాను. శాఖాభిమానాలనేవి నిన్న నేండు పుట్టినట్టుతోంచదు. 
అనాదిగా వున్నట్లే తేలుతుంది. కాని వైద్యవిషయంలోనున్నూ కోర్టువిషయంలోనున్నూ 
దీన్ని పాటిస్తూన్నట్లు కనపడదు. చూడండీ; యెవరివైద్యం బాగానచ్చుతుందో, యెవరిహస్త 
అమృతహస్తమని పేరుపడుతుందో, వారు తమశాఖవారు కాకపోయినా వారిదగ్గిజికే రోగులు 
వెడతారు. ఆలాగేకోర్టువిషయంలో ప్లీడర్ల దగ్గిటికిన్నీ కవిత్వం కూడా శాభాభిమానాన్నిపర్టీ 
మెచ్చుకొనేవారు ప్రాజ్ఞులలో వుండరనే నాతలంపు. ఆలా యెవరేనా వున్నా వారి 
యభిప్రాయాన్ని లోకం బొత్తిగా ఆదరించదు. లోకం ఆదరించనప్పుడు మనలో మనం 
యేమనుకుంటే యేం లాభం? యింతవజకు వ్రాసిన వ్రాంతవల్ల మాకు భారతకవులలో 
యెవరియెడల యే యేవిషయంలోవున్న అభిప్రాయం యేలాటిదో గోచరిస్తుంది. కనక 
యింక విస్తరించేది లేదు. దేవీభాగవతపీరికలో - 


క. ఎన్ని పురాణమ్ములు తా।మన్నిటి నాంధ్రీకరించి యనుకంపన్‌గా 
కున్నన్‌ దీనిన్‌ విడుతురె; నన్నయభట్టాది కవిజనంబులు మాకున్‌. 


అని వకపద్యం వ్రాసివున్నాము. యీపద్యమే యీవ్యాసం వ్రాయడానికి తగ్గప్రసక్తి 
కల్పించింది. కనక దీన్ని బాగా గమనించవలెనని హెచ్చరిక. మేమాంధ్రకరించడానికి 
ఆరంభించేటప్పటికి యీపురాణం ఆంధ్రంలోకి యెవరూ అనువదించలేదనే తాత్పర్యంతోటే 
మేము ఆరంభించాం గాని, లేకపోతే ఆరంభించేవాళ్లంకాము. (గ్రంథరచన పూర్తిఅయి 
సాపువ్రాస్తూ వుండంగా తూర్పున త్రిపురాన తమ్మన్న దొరగారున్నూ, పడమట ములుగు 
పాపయారాధ్యులవారున్నూ, పూర్వమే తెలింగించినట్టు ఆప్తులు చెప్పంగావిన్నాము. శ్రీదాసు 
శ్రీరామకవిగారు కూడా తాము ఆంధ్రీకరిస్తున్నామని స్వయంగానే చెప్పినారు. 
ఆ చెప్పేటప్పుడు మీరాంధ్రీకరిస్తున్నారని విన్నాననికూడా వారే సెలవిచ్చారు. ఆయీవిషయం 
ద్వితీయ ముద్రణపీఠికలో శ్రీ దాసువారి భాగవతపీరికలో సుమారు యిప్పటికి 
పదహారేళ్లనాండు నేను వ్రాసేవున్నట్లు జ్ఞాపకం. సంగతి సందర్భాలు యీలా వుండంగా 
గుంటూరు డి॥ విమర్శకుండుగారు మా మీంద యేలాటి అపవాదవేస్తున్నారో! చూడండి- 


తే.గీ. దేవీభాగవతంబు నాంధ్రీకరణము 
నందుం బ్రప్రథధములుగం బేరందంగోరి 
వ్రాసితిర? యిట్లు దాసు శ్రీరామకవి తె 
నుంగు చేసినయది మున్నెతింగి యుండి. 


నన్నయ్యభట్టు 511 


చ. (క్రమమది లేని యీనుడుల గౌరవమందెదవయ్య?... నీవచించువా 
క్యములవియెల్ల వేదములుగా (గ్రహియింతురె! పండితోత్తముల్‌. 


మాయం దీమహనీయుండి కింతకోపం యెందుకో? యెవరుముందు తెలింగిస్తే 
వచ్చే ఆధిక్యం యేమిటో! వొకరిది వొకరుచూచి తెలింగించారని బుజువుచేసి నిందిస్తే 
యింకా కొంత బాగుండేదేమో? మాలోమాకేమేనా వైషమ్యాలున్నాయా? వుంటే 
శ్రీరామకవిగా రీక్రిందివిధంగా యెందుకురాస్తారో ఆలోచించండి ప్రాజ్ఞులారా? 


చ. తిరుపతివేంకటేశ్వరసుధీమణులన్‌ గొనియాడి మొక్కెదన్‌ 
సరసులు నాకు మి(త్రులును సర్వజనస్తవనీయ పాండితీ 
భరితయశుల్‌, తెనుంగునను భాగవతంబురచింపంబూని రం 
చెటింగితి వారివల్న, గణియింపరు నాయపరాధపుంజమున్‌. 


ఆయీ పద్యతాత్పర్యాన్ని విమర్శకుండుగా రేలాచేసుకొని మమ్మల్ని అపవదింప 
మొదలుపెట్టారో నాకు లేశమున్నూ బోధ కావడంలేదు. “అన్యబుద్ధి అప్రత్యక్ష మంటారు 
యిదే కాంబోలు. దిక్కుమాలినప్రప్రథమత్వం, దీనికోసం యింత తగవెందుకు? 
ఉత్తరరామాయణాన్ని సోమయాజిగారు ఆంధ్రీకరించారు. తరవాత చాలాకాలానికి దాన్నే 
పాపరాజుగా రాంధ్రీకరించారు. ప్రప్రథములు తిక్కన్నగా రవడంచేత పాపరాజుగారి 
కవిత్వానికేమేనా గౌరవం తగ్గిందా? అందుచేత విమర్శకుండు గారేదో కోపం మనస్సులో 
పెట్టుకొని యేవిధమైనవైషమ్యాలున్నూూ యెన్నండున్నూ లేని మామామధ్య పొరపొచ్చెములు 
కల్పించి మమ్ము దూషిస్తున్నారేకాని అన్యంకాదని మనుష్యమాత్రులకు గోచరించే విషయమే 


అనాటి 


కనక విస్తరించేదిలేదు- 


బ్రతికివున్న నామీందేకాదు యెన్నండో చచ్చి స్వర్ణమలంకరించిన నన్నయ్యమీంద 
కూడా విమర్శకుండు గారికి విపరీతమైన కోపమే వుంది. యీపద్యాలు చూడండి- 


“చ. మొదలిడి భారతంబు తుద ముట్టకముందె యరణ్యమందుం (గుం 
కి దివియలంకరించుపనికిం జనునన్నయ మీకుందా దయ 
న్వదలిన దెట్టులయ్యెనది వాకొనె దాతనిపెరు గ్రుచ్చి, నీ 
మది కిది తోంచె నౌ దురభిమానికి యుక్తము లెట్లుదోంచెడిన్‌” 


చూచారా? మేము నన్నయాది మహాకవులు మాకు తెలింగించుకొనడానికి 
యీదేవీభాగవతాన్ని దయచేత వదలిపెట్టారనడం విమర్శకుండుగారికి యెంత అపరాధంగా 
తోంచిందో6 యీ కారణంచేత నేను “దురభిమానిని”గా వారికి తోంచి చీవాట్లు పెడుతూ 


512 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వున్నారు. ఇక్కడ నాకు కర్తవ్యమేమిటి? యేమీలేదు. శిరసావహించి వూరుకోవడమే. 
ఆ పద్యం తరవాయి పద్యంకూడా చూడండి! ప్రాజ్ఞులారా! 


క. దయచేం దెనింగింపక న 
న్నయభట్టిీది మాకు నిచ్చినాందనుకన్నన్‌ 
(బ్రియమెక్కువ గనంబడు ని 
శ్చయమగు మామీందికరుణం జచ్చెనటన్నన్‌. 


అబ్బా! విమర్శకుండుగారి ఆగ్రహానికి పట్టపగ్గాలే కన్పడడంలేదు. యెందుకో! 
నన్నయ్యగారిమీంద యీ అకారణకోపం. మమ్మల్ని విమర్శకుండుగారు దిద్దుకొమ్మన్నట్టు 
దిద్దుకోవలసివస్తే నన్నయ్యభట్టును మాత్రమే “దయచేత చచ్చినట్టు” వుటంకిస్తే యేలా 
సమన్వయిస్తుంది. తిక్కన్న యొల్జిన్న పోతన్న, సోమన్న ఇంకా యెందటో ప్రాచీన కవులు 
మాయందు దయచేత చచ్చివున్నారని వ్రాయవలసివస్తుందిగదా? అప్పుడు ఆ విషయం 
వైదికశాఖవాడైన నన్నయ్యకే ఘటింపక విమర్శకుండుగారు (ప్రేమించే వారికికూడా తగిలితే 
అది వారి ఉపదేశానుసారం మేము చేసిన అపరాధమైనా మా మీంద మజింత కోపం 
హెచ్చి మమ్మల్ని యింకా నిందిస్తారమో అసలు పద్యంలోవున్న- “నన్నయభట్టారి 
కవిజనంబులు” అనే పదంలో యెంత పరిశీలించినా యేవిధమైన దుర్ధ్వనిన్నీ లేకపోయినా 
విమర్శకుండుగారు నన్నయభట్టుకు ఆంధ్రకవీశ్వరులలో ప్రప్రథమత్వం యెందుకురావాలి 
అనేవుక్కురోషంతో యీ మందలింపు వుపక్రమించినట్టు పసులకాపరులకుకూడా గోచరించే 
విషయంలో యింతకన్న పెంచి వ్రాయడం అనవసరమని విరమిస్తూన్నాను. యిది 
వొకచిత్రమైనకాలం. యీ కాలంలో విమర్శనాలుమాత్రమే కాదు. యింకా యెన్నో 
సందర్భాలు యీలాటివే కనపడతాయి. “కాలాయనమః కలవికరణాయనమః” నన్నయ్య 
భట్టుకంటె పూర్వం తెలుంగుకవిత్వం చెప్పేవారు లేకపోరుగాని యిలాటి సలక్షణకవిత్వం 
చెప్పేవారు లేకపోవడంచేత యితనికి ప్రప్రథమత్వభాగ్యం తటస్థించిందని చెప్పవలసి 
వస్తుంది. పైంగా విమర్శకుండుగారు నన్నయ్యకు యింకోదోషాన్ని ఆపాదించివున్నారు- 


తే.గీ. పరుండు తోడయి నిర్వహింపంగ భార 
తము తెనింగింపం గలుగుట తానె చెప్పె 
నట్టినన్నయ్యభ ట్టెట్టు లర్హుుడయ్యె 
హెచ్చు గలిగించి నీయిచ్చు మెచ్చు గొనంగ. 
నారాయణభట్టు సహాయమంటూ లేకపోతే నన్నయ్యభట్టు భారతాన్ని 
ఆంధ్రికరించనేలేండని వీరి తాత్సర్యమనుకోవాలి. భారతం నన్నయ్యగారి కన్వ్నయించదని 


నన్నయ్యభట్టు 513 


కూడా యొయన వ్రాయ సాహసింతురు. యీసాహసానికేంగాని పయిపద్యధోరణిచూడండి, 
నన్నయ్యపేరు వినంబడేటప్పటికి విమర్శకుండుగారి కెంతఆగ్రహమోం యేమి కాలకర్మ 
దోషమో? యీమధ్య కొన్నివ్రాంత లీలాటివే చదవటం తటస్థిస్తూవుంది. కొందటబు- 


“నన్నయ్యగారి ద్రౌపది” అనిన్నీ “తిక్కన్నగారి ద్రౌపది” అనిన్నీ విడందీసి వారివారి 
వాగ్వైశద్యాలు చూపడం మొదలుపెట్టడం చూచి వెగటుగాందోంచి కాంబోలు మా సతీర్భులు 
శ్రీకాశీభొట్ల సుబ్బయ్య శాస్తులుగారు గాఢంగా మందలించి వున్నారు. అది కొంతవజకు 
అభినందనీయంగానే వుంది గాని ఆ సందర్భంలో తిక్కన్నగారిరచనకు ప్రత్యక్షరానికిన్నీ 
బొత్తిగా అనౌచిత్యాన్ని ఆపాదించడమనేది కొంతశోచ్యంగా నాకు తోంచింది. 
అట్టిసందర్భంలో నీవెందుకు సుబ్బయ్యశాగస్తుల్లుగారి పూర్వపక్షాలను ఖండించకూరు 
కున్నావని యెవరేనా నన్ను ప్రశ్నిస్తారనుకుంటాను. సుబ్బయ్యశాస్తులవారు మంచి 
శాస్త్రజన్యజ్ఞానంతో మిళితమైన యుక్తినైపుణ్యం కలవారుగా వుండడంచేత ఆయన ఆక్షేపణలు 
ఖండించడానికి పూనుకుంటే సుఖసుఖాల తేలేటట్టు కనపడక అనారోగ్యంచేత బొత్తిగా 
అసమర్ధతా స్థితిలో వున్న నేను దానిజోలికి పోలేదు. నిజానికి సుబ్బయ్యశాస్తుల్లుగారు 
యెవరో నన్నయ్యనుగూర్చి అనుచితపువ్రాంత (వాయడంచేత వారికి వాగ్బంధం 
కలిగించడానికే అట్టిపూనిక పూనివున్నారుగాని, తిక్కన్నగారియందు శాఖాద్వేషం వుండి 
కాదని నేననుకున్నాను. అదేమాదిరిగా విమర్శించవలసివస్తే నన్నయ్యతిక్కన్నగార్ల 
లెక్కయేమి? వ్యాసవాల్మీకు లాగుతారా? కాళిదాస భవభూతు లాగుతారా? కాంబట్టి అది 
విమర్శనమే కాదు. అందుచేత సుబ్బయ్యశాస్తుల్లుగారు ఆపనికి పూనుకోవడం యింకా 
విచారణీయమేను- 


“మయి జల్పతి కల్పనాధినాథే రఘునాథే మనుతాం తదన్యధైవ” 


అన్నట్టు సమర్భులైనవారు పూనితే మంచి చెడ్డగానూ, చెడ్డ మంచిగానూ కావడానికి 
యేమాత్రమూ అభ్యంతరం వుండదు. “జ్ఞానలవదుర్విదగ్గ్టుల” వ్రాంతలు తాటాకుదళ్లవలె 
క్షణంలో యెగిరిపోతాయి. కాళిదాసుగారు- 


“అధరస శృ తైక్యంచ” 
అధరస్య మధురిమాణం కుచకారిన్యం ద్భశో పీ తైక్ష్యం 


అంటూ వకశ్లోకం లోకోత్తరమయినది చెప్పివున్నారు. సహృదయత్వం వదలి దీన్ని 
నేను బగ్గంపాడుగా విమర్శించి పాడు చేయడం మొదలుపెడితే యెవరుగాని సమర్థించనే 
లేరని సప్రతిజ్ఞంగా చెప్పవలసివచ్చి చెపుతూవున్నందుకు లజ్జిస్తూవున్నాను. వూరికే మచ్చుకు 
వకళ్లోకంయెత్తిచూపివున్నాను గాని యేకవిదేనా సరే, యేశ్లోకమేనా సరే సహృదయత్వాన్ని 


514 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వదులుకొని విమర్శించడానికి దిగితే సమర్థించడం కష్టసాధ్యమే అవుతుంది. 
యీళ్లోకంపేరెందు కెత్తవలసి వచ్చిందంటే గుంటూరు డి॥ విమర్శకులు దీని 
సజాతీయమయిందే మాపద్యం వకటి లక్షణాపరిణయంలోది యెత్తి యేమేమో వ్రాసివున్నారు. 
ఆయనకు దీనిద్వారా తెల్పడానికే. చాలా ఉదాహరణలు చూపవలసి వున్ననూ, అందుకోసం 
యీవ్యాసం వ్రాయడంలేదు గనక ఆ విధానం యిక్కడ కొంత ప్రస్తుతమైనప్పటికీ 
' వుదాహరించి చూపలేదు. “శ్లో, అస్మాన్‌ సాధు విచింత్య” అన్నశ్లోకంమీంద సుమారు 
16 యేండ్లనాండు నా వికటవిమర్శన చాకచక్యాన్ని ఒకరికి చూపి ఉన్నాను. కావలసినవారు 
దాన్ని చూడండి.. పూర్వకాలంలో కూడా యీశాఖాభిమాన (ప్రయుక్త పక్షపాతాలున్నూ 
ద్వేషాలున్నూ వున్నట్టు అడిదం సూరకవిగారికిన్నీ, సోమకవిగారికిన్నీ జరిగిన యుక్తిప్రయక్తి 
ప్రసంగంలో సోమకవిగారుచెప్పిన- క. పలుకుల చిలుకల కొలికీ- అనేపద్యం 
సాక్ష్యమిస్తుంది. కాని అంతకుమించినసాక్ష్యం మటేది కనంబడకపోవడంచేత యీ 
శతాబ్దంలో వున్నంత శాఖాభిమానాలు, లేక, ద్వేషాలు అప్పుడు లేవనియ్యేవే మనం 
అనుకోవచ్చును. నన్నయ్యయందు తిక్కన్నగారికి యెంత గౌరవమో వుండడానికి ఆయన 
తెనింగించినంత మట్టుకు భారతం అలాగే వుంచి తరువాయి అందుకొని ఆంధ్రీకరించడమే 
సహస్రముఖాల వ్యక్తం చేస్తుంది. పదిహేను పర్వాలు అవలీలగా తెలింగించిన తిక్కన్నగారికి 
ఆమూండుపర్వాలున్నూ మూండునెలలలో తెనింగించడానికి చేతకాకపోతుందా? అంతేకాదు, 
ఆపర్వత్రయమున్నూ తిక్కన్నగారు మళ్లాతెలింగించేయెడల రసవంతంగా వుండడానికి 
అభ్యంతరం వుండకపోవచ్చునుగాని నన్నయగారిశైలి అనితరసాధ్యమవడంచేత ఆ 
విషయంలో ఇటీవలి కవులు యెక్కువగా వాదోపవాదాలకు దిగవలసివచ్చేదనుటకు 
సందేహంలేదు. వొకరు ముందుగాచేసిన పనినే వేటొకరు చేసేయెడల యేవో కొన్ని 
భాగాలు ముందువారివి అదివజకే శ్లాఘ్యతరంగా వుండే పక్షంలో యిటీవలి వారి రచన 
అక్కడ తీసిపోక తప్పదు. సోమయాజులుగారు యీమాట మనస్సులో పెట్టుకొని 
ఆపర్వత్రితయంజోలికి పోలేదని యింతవజికెవ్వరున్నూ వ్రాసినట్లు లేదు. నేనున్నూవ్రాయను. 
తిక్కన్నగారికి నన్నయ్యగారియెడల అపారమైన గౌరవమేగాని శాఖాద్వేషాదులేవిన్నీలేవు. 
అనియ్యేవే వ్రాస్తాను. ఆగౌరవం- “అందాది దొడంగి మూండుకృతులాంధ్రకవిత్వ 
విశారదుండు విద్యాదయితుం డొనర్చె మహితాత్ముండు నన్నయభట్టు దక్షతన్‌”. 


అనే వాక్యంవల్లనే గోచరిస్తుంది. అరణ్యపర్యశేషం జోలికి పోకపోవడానికి లోకంలో 
వున్నప్రవాదమ కారణమనుకుంటాను. నన్నయ్యగారి కవిత్వం సంస్కృత పదభూయిష్టంగా 
వుండడానికిన్నీ తిక్కన్నగారిది ఆంధ్రపదభూయిష్టంగా ఉండడానికిన్నీ పలువురు పలువిధాల 
అభిప్రాయపడుతూన్నారు. నేను తెలుంగు కనక “టీకా౭_పి సంస్కృతమేవ” అన్నట్లు 


నన్నయ్యభట్టు 515 


కాక తెలుంగుపదాలతో రచించడమే యుక్తమని తిక్కన్నగా రభిప్రాయపడివుందురనిన్నీ, 
నన్నయ్య గారిక్కూడా ఆంధ్రీకరణ విషయములో పైసందర్భం గోచరించవలసే వున్నను 
అప్పటిపండిత మండలి యీసడిస్తారేమోనని తత్సమపదభూయిష్టంగా రచించి వుందురనిన్నీ 
అభిప్రాయపడతాను. దీన్ని గురించి యింతమాత్రమే వ్రాస్తేచాలదు. యింకా వ్రాయాలి. 
వీరి కవిత్వాలలో నాకు గోచరించిన దింకొక విశేషము. యెంత సంస్కృత పద జటిలంగా 
నన్నయ్యగారి ధారనడిచినా ముఖ్య తాత్పర్యం మాత్రం తిక్కన్నగారి రచనకన్న సుళువుగానే 
కలిగిస్తుందనిన్నీ అభిప్రాయపడతాను. ఈసందర్భం విరాటోద్యోగాల వజకే. 
యుద్ధపంచకంలో యీ చిక్కులేదు. తరువాత పర్వాలు శాంతివగయిరాలు ధర్మశాస్త్రం 
వంటివి. వాట్లలో అసలు సంస్కృతంలోనే అంతగా కవిత్వనైపుణికి అవకాశం లేనప్పుడు 
అనువాదకులకుమాత్రం యెక్కడనుంచి వస్తుంది? ధర్మశాస్త్రంగాని, వైద్యజ్యౌతిషములుగాని 
ఛందోబద్ధాలుగా రచించినా అవి కవిత్వాలనిపించుకోవని చాలాచోట్ల వ్రాసివున్నాను. 
కనుక యిక్కడ స్పృశించి విడిచాను. యితర విషయాలు చాలాచాలా నడిచినా ప్రధానంగా 
తెలుసుకోతగ్గది నన్నయ్యగారితైలి సంస్కృతపదభూయిష్టమే అయినా అది సామాన్యులకు 
ప్రతి పదార్థం చెప్పవలసివస్తే కొంత అడ్డుతగులుతుందేమోకాని, తాత్పర్యార్థాన్ని 
చేసుకోవడానికి అంతగా బాధించదనేదే. నాకుతోంచిన విషయం యిది. దీన్నిబట్టి యేమి, 
వ్యాకరణాది సంబంధమైన మణికొన్ని సందర్భాలనుబట్టి యేమి, ఆయన్నిగుణించి, కొంత 
వ్రాస్తూ ప్రసక్తానుప్రసక్తంగా తిక్కన్న యొజ్జన్నగార్లనుకూడా “మంగళాదేవి” అన్నభాష్యకారోక్తి 
ననుసరించి కొంచెం యెత్తుకున్నాను దేవీభాగవతప్పీరికలో - గుం॥ డి॥ విమర్శకుండుగారు 
యీలా యెత్తుకోవడానిక్కూడా వొప్పుకున్నట్లు లేదు. చూడండి. 


తే.గీ. కవుల చారిత్రములు వ్రాయంగడంగినావె? 
దేవిభాగవతమున నీ తెలివిం జూపి 
దురభిమానంబు నీలోన దొరలి కాక 
యాదికవిభేద మిం దేమియవసరంబు. 


దేవీభాగవతములో ఆదికవుల రచనాభేదాన్ని గూర్చి నేను వ్రాయడంకూడా 
దురభిమానప్రయుక్తమేనంట! అసలు నేను యీ ఆంధ్రదేశంలో పుట్టడానిక్కూడా 
విమర్శకుండుగారు సమ్మతించరనుకుంటాను. 
(1) “6. తిక్కనకున్న పేరు తెగంద్రెంచియు నన్నయ కీయంజాలితీ, 


వక్కట! యెంతకైనం దగుదైనను దిక్కనయేమి చేసె? నీ 
కెక్కువ యేమిత్రవ్వి తలకెత్తెను నన్నయ?” 


516 


కథలు - గాధలు = చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 
(2) “తే. గీ. -..(బాహ్మాణుండవ యింత దుర్మార్వమగునె” 
(3) “క. ...కవితాలలనమొగంబు బూడిదం బులిమెదవే?” 
(4) “మ. ...ఎటోచాకుండం బోకుండంగా అవధానంబిని నెత్తినెత్తికొని” 
(5) “తే.గీ. ...నీవె కవివె? సింగికూడం గవిత్వంబు చెప్పలేదె?” 
(6) “శా. ...బుద్ధిలేదె? యిది సత్యంబౌనె?” 
(7) “క. ...మీ కా కాకోపమానమే సార్ధకమౌ!” 


(8) “చ. తెజవలుగా గణించితివె? ధీరహితా 
(బుద్ధిీహీనుడా) వృథగా నియోగులన్‌” 


(9) “ఆ. వె. ...వెణ్టివెంకటాయ...” 
(10) “ఉ. ఎక్కడనో విధాతలిఖియించిన యట్టి యదృష్టరేఖచే 
దక్కను నీకు బేరు కవితావిషయంబున నంతెకాని” 
(11) “క. లాభం బబ్బినదానికి నీ భంగిన్‌ జచ్చి చెడంగ--” 
(12) “క. మీరాశుకవిత చెప్పంగ నీరక--” 
(13) “క. మన వేంకటశాస్త్రి నీతిమాలిన వ్రాతన్‌.” 


(14) “తే. గీ. అయనమున కొక్కపద్యంబు నల్లనేర్చు 
వా౭డు మీకంటె ఘనుండు--” 


(15) “శా. కైపుంజెందినవేళ వ్రాసితిర? మీకావ్యంబులన్‌” 
(16) “తే. గీ. .. .. .. ..నిన్నేమనందు? నిట్టి 


రోంతలకు మెచ్చునట్టి సూరులను నిన్ను 
ననియతాత్ముం జేసిన విధినందుంగాక.” 


(17) “తే. గీ. ఆశుకవితావధానంబులందు మీకు 
శక్తిచాలమిం బన్నినసాకుంగాదె?” 


(18) “క. పతి నీవో? లే కా తిరు 
పతిశాస్త్రియొ? యెజుంగ మీవి హమ్మున దం 
పతు లూరేంగెడు నపు దుప 
పతియే? అగ్రాసనాధిపతి పల్లకిలోన్‌.” 
(అగ్రాసనాధిపతి, కా. కృ. ఆచార్యులు అంకుమగడా) 


నన్నయ్యభట్టు 517 
(19) “క. ఇద్దణు భోక్తల కెక్కువె? 
తద్దినమని యిదియె మీకు దగునుపమ...” 
(20) “తే. గీ. గంటకేం బది (౧౦) పద్దెముల్‌ గెంటలేని - నీకొలందికి...” 
(21) “ఉ. ...చచ్చి చెడంగలార లొక జామల తిర్పతి వేంకటేశ్వరుల్‌,” 
(22) “తే. గీ. కొత్త విశ్వస్తలన మూలం గూరుచుండి...” 
(23) “తే. గీ. అరయం బదియవనాంటి ముత్తెదువలన--” 
(24) “ఆ. వె. సభకుంబోయి చూడంజాలనిమీరు--” 


(25) “తే. గీ. బుల్జగొటిగించి సున్నపుబొట్లువెట్టి 
తిరుపతిని వెంకటన్నను ద్రిప్పినాము” 
(ఇది సొంతతిట్టుకాదు, ఇతరానుకరణము) 


(26) “చ. -పదియవనాంటి యైదువలభంగి నడంగరె?” 


(27) “చ. ...నక్కపోతు నే-నని యుపమించుకొ 
మృదియె యన్ని విధంబుల సార్ధకంబగున్‌.” 


(28) “క. ...వెంగలితన మింకం గలదె! వేంకటశాస్తీ.” 
(29) “తే, గీ. ...పందవై పాబుటది యొకబంటుతనమె?” 
(30) “క. ...నీ వీ వెడపోకలం బోయితె? ద్రావిడ యుక్తులన...” 


(31) “చ. పయోధరములు చిమ్ముకొంచరుగు ద్రావిడభామలచందము,” 
(విమర్శనములో దద్రావిడస్రీల పయోధరాల జోలి యేటికో) 


యెన్నని చూపుదును? యిదేరీతిని నూటపదహారు డెమ్మీసైజు పుటలు తి. వం. 
కవుల గ్రంథవిమర్శన మనే పేరుతో నొకరు పద్యాలతో పూరించినారు. వారు మమ్మిట్లు 
తిట్టటకు ప్రధానహేతువు నన్నయ్య భట్టును మేము మా దేవీభాగవత పీఠికలో 
-“లక్షణంపుంటబ్రోవై” అని సంభావించినందుకున్నూ ప్రప్రథమకవిగా అతి సమ్మానించి 
నందుకున్నూ అనుకోవడానికి పయినచూపిన వాక్యాలలో యెన్నో ఆధారాలున్నాయి కదా* 
కాని మొట్టమొదటనే ఆ విషయం యెత్తుకొని కొన్ని తిట్లుతిట్టడంచేత స్ఫూలదృష్టికి 
అందుకోసమేమో అని మాత్రం తోస్తుంది. అయితే యింకావున్న తిట్లకు ఫలితాన్ని 
విచారించవద్దూ, వినండి, అసలు మా గ్రంథాలు విమర్శించడానికిన్నీ పూనుకున్నట్లులేదు. 
విమర్శకుండు గారికి మా మీంద వచ్చిన కోపమంతా “గుంటూరు సీమ”కు సంబంధించినదే. 


518 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్ట 


అందులో సప్రమాణంగా మేము వ్రాసిన విషయమంతా కాకపోయినా యే కొంచెమో 
యెత్తుకొని ఖండిస్తూ వచ్చారు. ఆ ఖండన యేలా వుంటుందంటే “నన్నయ భట్టాది 
కవిజనంబులుమాకున్‌” అనే వాక్యంలో మేము వ్రాసిన నన్నయభట్టాది అనే అక్షరాలకు 
చేసిన ఖండన మేలా వుంటుందో అచ్చంగా మూండుమూర్తులా ఆలాగే ఉంటుందని 
వేటేచెప్పనక్నబలే దనుకుంటాను. విమర్శకుండుగారి పరిశ్రమకు ముఖ్య ఫలితం 
యేమిటంటే, మేము కొప్పరపు కవుల కవిత్వ పాండిత్యాలకు జంకి పాటిపోయి ఆపరాభవాన్ని 
కప్పిపుచ్చడానికి యేమీ వుపాయంతోంచక గుంటూరుసీమ అన్నే అబద్ధపుతడకను లల్లి 
లేని జయాన్ని ప్రకటించుకొని సంతుష్టిపడ్డట్టు తేల్చడమే. యీలా తేల్చడంలో కొన్నిచోట్ల 
జడ్జిగానున్నూూ కొన్ని చోట్ల లాయరుగానున్నూ, కొన్ని చోట్ల సాక్షిగానున్నూ విమర్శక్తుండ 
గారు పనిచేసివున్నారు. యిలా మమ్మల్ని స్తమర్ధించవలసిందని వీరిని కొప్రపువారుగాని, 
తత్పక్షీయులుగాని, కోరివున్నట్లు నామనస్సాక్షికి తోంచుటలేదు, “ప్రమాణ మంతఃకరణ 
ప్రవృత్తయః” గీరతవిషయాన్ని కూడా కొంత అందుకొని వీరు సమర్ధనానికి పనిచేసివున్నారు. 
అదికూడా స్వయంగా చేసిందే కాని దానికి సంబంధించినవారి ప్రేరణవల్ల 
జరిగినట్టుతోంచదు. దానికింగాని, దీనికింగాని, వారివారి (ప్రేరణ యేమాత్రం వున్నా 
గంథం అంత అనుచితధోరణిలో నడిచివుండదని నా నమ్మకం. గుంటూరి సీమపుటీ 
యిప్పటికి మూండుదశాబ్దులు కావచ్చింది. అందులో అసత్యాలే వుంటే యిన్నాళ్లవజకున్నూ 
మాకొప్పరపుసోదరులు వుపేక్షించేవారుకారు, “జల్లిసీమ” అనే పేరుతో (గంధం 
వ్రాస్తున్నామనో, వ్రాశామనో వారు ఆరోజులలో దేనిలోనో వ్రాసినట్లు జ్ఞాపకం. కాని 
ఆపుస్తకం బయటికి వచ్చినట్టు మాత్రంలేదు. యీవిమర్శన పుస్తకాన్ని చూచి సోదరులు 
లోలోపల చాలా లజ్జిన్తారనికూడా నా అంతరాత్మకు తోస్తుంది. 


ఈ విమర్శకుండు గారికి మాయందు అందులో విశేషించి నాయందు వుండే 
ఆగ్రహమే యీ వ్రాంతకు కారణం. ఆగ్రహానికి కారణం నేను వైదికశాఖవాణ్ణ్డిగా వుండడమే. 
మరొక కారణం నన్నయ్యభట్టు ప్రప్రథమ కవిగా వుండడమున్నూ అతణ్ణి నేను- 


సీ. “నన్నయకవి పెట్టినాండుకదా తిక్కనాది కవీం[ద్రుల కాదిభిక్ష” 


అని శ్రవణానందంలో కవిత్వభిక్షాప్రదాతనుగా పేర్కోవడం అనుకోవాలి. అయితే 
వచ్చినకోపమంతా వినియోగించారో లేదో యేలా తెలుస్తుంది?-ఆలా వినియోగిస్తే యింకా 
ముదురుపాకంలో తిట్టేవారేమో! అందుచేత కొంత దిగమింగి వ్రాసినట్లే భావించాలి. 
దూషించకుండా వ్రాయరాదా అంటే దూషించకుండానే వ్రాసివున్నట్టే ఆయన అనుకొని 
వుందురు. అందుచేత ఆప్రశ్న మన మడగడం అనవసరం. 


నన్నయ్యభట్టు 519 


విమర్శకుండుగారు నాతోపాటుగా వయోవృద్దులే అని వారిపీఠికలో వకవాక్యం 
చెపుతూవుంది. నన్నువారు పద్యాలలోనేకాక వచనంలోకూడా, “వేంకటశాస్త్రి” 
అనియేకవచనంగానే వాడుతూ వుంటారు. అది వారికి నాయందు వుండే నిరసనభావానికి 
స్ఫోరకమే అయినా దానివల్ల వారి విమర్శనగ్రంథతత్త్వం పూర్తిగా వెల్లడి కావడం 
సంభవించడంచేత నాయందలి ప్రేమగానే భావిస్తాను. లేకపోతే ఆయా విషయాలు అన్నీ 
కాకపోయినా కొన్నైనా నేను ఖండించి మచ్చు చూపవలసివచ్చేది. యిప్పుడు ఆ పరిశ్రమ 
లేకుండా పోయిందని వేణీ వ్రాయవలసి వుండదు. 


శా. కోపంబుల్‌ పనిసేయునే? ఒరుల కెగ్గుల్‌ చూపుచో- 


ఒకటి మాత్రం నామీంద పెద్దభారం దానంతట అదే వచ్చిపడింది. దూషించనివ్వండి. 
భూషించనివ్వండి. సుమారు నాల్గువందల పద్యాలకు యే మాత్రమో తక్కువగా 
తటుచుచున్నను (నికృష్టంగానే కానివ్వండి) సంబోధిస్తూ గ్రంథకర్త విమర్శనవ్యాజంతో 
రచించినప్పుడు యీమూలంగా కృతి పతిత్వం అబ్బిన నేను ఆయన్ని సమ్మానించ 
వలసివుంటుందని వేటే చెప్పనక్కణలేదు. తిట్లకుకూడా సమ్మానమా? అని శంకిస్తారేమో? 
మాప్రాంతాన్నే నాబాల్యంలో జరిగిన యీ యితిహాసాన్ని వినండి. తహస్సీల్లారీ వుద్యోగాన్నో 
డిప్యూటీకలెక్టరీ వుద్యోగాన్నో చేస్తూవున్న వొక బ్రాహ్మణ గృహస్థు తనకూతురివివాహంలో 
సంతర్పణసమయంలో నేతిజారీ పుచ్చుకొని నేయి వడ్డిస్తూ వుండగా వొకానొక బలశాలి 
బ్రాహ్మండు- “నీ అబ్బ సొమ్మేమేనా ఖర్చుపెడుతున్నావా? బాగా సమృద్ధిగా వడ్జించవేమి” 
అని యేమేమో అంటూ వొకచెంపకాయ కొట్టినట్టున్నూ దానితో దిమ్మతిరిగి ఆయన 
కొంత సొమ్మసిల్లి ఆజారీ అక్కడ వదిలిపెట్టి యింట్లోకి వెళ్లి - ఆ బ్రాహ్మణ్జి భోజనమైన 
తరువాత నావద్దకి తీసుకురావలసిందని ఆర్డరిచ్చాడనిన్నీఆలా ఆర్జరివ్వడంత్‌ తోటట్టే 
అందటున్నూ యేదో శిక్ష విధిస్తారని అనుకుంటూ వుండగా, యేచేతితో ఆయన తన 
చెంపంమీద కొట్టివున్నాండో ఆచేతికి వక మంచిబంగారు మురుగు బహుమతీ యిచ్చి 
ఆదరించి పంపేటప్పటికి అందటూ ఆశ్చర్యపద్దారనిన్నీ చెప్పుకోంగా విన్నాను. ఆబ్రాహ్మండు 
ఆయన యెవరో లేశమూ యెజంగండు పాపం. భవతు. ఆకాలపు వాళ్ల ఉదారతలు 
అలావుండేవి. రాయన భాస్కరుడు మొదలైనవారు ఆలాటివుదారులే. యిపుడు నాకు 
ఆలాటి అవకాశమే తటస్థించింది. నేను సామాన్యగృహస్థుడు గాని జమీందారుణ్డికాను. 
దానంతట తటస్థించిన అవకాశాన్ని దాంటంబెట్టకూదడు: గ్రంథకర్తకు: నన్ను తిట్టడమే 
వుద్దేశమైనా గ్రంథాన్ని కృతియిచ్చి కృతిపతిని చేసినట్లు తుదకు పరిణమించింది. కవిత్వం 
బాగా సాఫుగా వుంది. అందుచేత నాశక్తికొలందిగా- “చంద్రుందికొక నూలుపోగు” అన్నట్టు 


520 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్టి 


యేదో మా గ్రామంలో చిన్న సభచేసి యేవో అభినందనపద్యాలుకొన్ని చెప్పి యిప్పటికి 
నావద్ద నిల్వవున్న సేలుజోళ్లలో వుత్తమతరగతి సేలుజోడును బహుమతిగా యిచ్చి నోటీకో 
లేదనడం కంటే చేతితో లేదన్నాండన్న లోకోక్తికి లక్ష్యంగా వుందామని తోంచిందని క్రికరణవ 
ద్ధిగా యిందుమూలంగా వారికి నేను ఆహ్వానం పంపుతున్నాను. నాప్రార్థనను 
అచిరకాలంలోనే దయచేసి వారు సఫలీకరిస్తారని నమ్ముచున్నాను. వారు లేశమున్నూ 
సందేహించవలసిన విషయం యిందులో లేదు- 


“కబ్బమిచ్చినవానిం గన్ని నిచ్చినవాని” అనే వేణుగోపాలశతకచరణాన్ని 
వినేవుంటారాయన. అంతేనేకాని ఆయన నాశంకలకు తగిన జవాబు (వ్రాయవలసిందని 
సవాలుచేసివున్నప్పటికీ ఆపనికి పూనుకొనేది లేదు. పూనుకుంటే మళ్లా తిట్టవలని 
వస్తుందాయె. తిట్లకు తిట్లేజవాబు. విషస్య విషమౌషధం. ఆ పని నాకేకాదు యెవరికీ 
యిష్టంవుండదుకదా. ఆయన యేవో తిట్లు వ్రాసివ్రాసి తుట్టతుదకు నాకు వుపదేశంగా 
వకపద్యాన్ని వ్రాసివున్నారు. దాన్ని వుదాహరించి యీ అవాంతర విషయాన్ని వదలి 
ప్రధానాంశంయొత్తుకొని నాల్గు మాటలు వ్రాసి వ్యాసాన్ని ముగిస్తాను. 


తే.గీ. పరువ మనియెడు చండభాస్క్మరుండు మింటం 
నేగి తుది నపరాంబుధి నీడంబడియె 
జరయనెడి కాబుచీంకటి పొరసె నింక 
జ్ఞానదీపికంగొని యాత్మం గాంచుమయ్య. 


యీ పద్యంకూడా సదుద్దేశంతో వ్రాసిందికాదు గాని మనం సదుద్దేశంకిందే భావిద్దాం. 


“కొట్టితే కొట్టాండు కొత్తకోకెట్టాండు” అన్న మాదిరిగావున్న యీ పద్యం వ్రాసిన 
కవిని నేను అంతో యింతో కవినైవుండి తన్మూలాన్ని యెన్నో సమ్మానాలు పొంది వుండిన్ని 
శక్తివున్నంతలో సమ్మానించకుండా యేలా వుండంగలనో చదువరులే చెప్పవలసివుంటుంది. 
యిందులో యేదో కపటం వుందని ఆయన ఆలోచించి రాకపోతే అదినాదురదృష్టమని 
విచారించడం కంటె నాకు కర్తవ్యం కనపడదు. యిది నిష్కపటమైన ఆహ్వానమని 
యే ప్రమాణం కోరితే ఆ ప్రమాణాన్ని చేస్తాను. ఈయన రెండేళ్ల నుంచి అనారోగ్యస్థితిలో 
వున్నట్టు మిత్రుని ద్వారా వ్రాయించి వున్నారు. యీ పుస్తకంలో కాక యేదో భారతసంశయ 
విచ్చేదమనే వీరితాలూకుపుస్తకంలో కొన్ని అపప్రయోగాలు కనపడి నేను వాట్లకు 
సమాధానంయీయవలసిందని వీరి మీత్రుండు గారి ద్వారా కబురంపితే వారితో 
పైసంగతినిచెప్పి మతికూడా స్థిరంగా వుండడం లేదని చెప్పినట్లునాకు వ్రాశారు. యిందుకు 
నేను మిక్కిలిగా విచారిస్తూ ఉపాస్యదేవతను వీరికి త్వరలో నాతోపాటు ఆరోగ్యాన్ని కలిగించి 


నన్నయ్యభట్టు 521 


చిరకాలమునుంచి తుల్యావస్థలోనే వున్న నాకు కృతి ప్రదాతను సమ్మానించినాందన్న 
యశస్సును సంపాదించి పెట్టవలసిందని ప్రార్థిస్తూన్నాను. ఆ సమ్మానసభలోనే వారికి 
అంగీకారమైతే వారిశంకలకు కూడా సరళంగా తోంచిన సమాధానాలుకూడా చెప్తాను. 
నన్నయ్యను గూర్చిన శంకలవంటివే అయితే చెప్పనే అక్కజలేదుకదా? ఆయీ సందర్భం 
వారి అంగీకారానంగీకారాలను బట్టి వుంటుంది. బలవంతంలేదు. యీయన 
కవితాధారనేకాక శాఖాభిమానాన్ని కూడా చదువరులు ప్రశంసింపవలసి వుంటుందని 
నాతలంపు. తిట్లకేమి అవి యీయనవి కావు కోపానివి. యింక యీలాటి సందర్భం 
వకటి నిమిత్తంగా పెట్టి యీ విమర్శకుండు గారిచేత నన్ను కృతినాయకుణ్ణిగా చేసిన 
నన్నయ్యభట్టారకుని అనితరసాధ్యరచనకై కొన్ని పద్యాలు చవిచూపుతూ తోంచినమాటలు 
కొన్నివ్రాసి ఈ వ్యాసం ఆంపుతాను. 
చ. బహువనపాదపాబ్ధికులపర్వతపూర్ణసరస్సరస్వతీ 

సహితమహామహీభరమజ ్రసహస్రఫణాళిందాల్చి దు 

స్ప్సహతరమూర్తికిన్‌ జలధిశాయికిం బాయక శయ్యయైన య 

య్యహిపతి దుష్కృతాంతకుం డనంతుండు మాకుం బ్రసన్నుందయ్యెడున్‌. 


చ. అరిదితపోవిభూతి నమరారుల బాధలు వొందకుండంగా 
నురగులనెల్లం గాచిన మహోరగనాయకుం దడానమత్సురా 
సురమకుటాగ్రరత్నరుచి శోభితపాదున కద్రినందనే 
శ్వరునకు భూషణంబయిన వాసుకి మాకు (బ్రసన్నుం డయ్యెడున్‌. 


ఉ. గోత్రమహామహీధరనికుంజములన్‌ విపినంబులన్‌ గురు 
క్షేతమునన్‌ బ్రకామగతి ఖేలన నొప్పి సహాశ్వసేనుండై 
ధాత్రిం బరిభ్రమించు బలదక్షపరాక్రమదక్షుం డీక్షణ 
(శోత్రవిభుండు తక్షకుండు శూరుండు మాకుం బ్రసన్నుం డయ్యెడున్‌, 


యిట్టి ధారాశుద్ధికై నేను బాల్యమాదిగా ప్రయత్నించి చూచాను. అలవడింది కాదు. 
యీభట్టారకుండు స్వల్పంలో తేలేదాన్ని పెద్దచేసిన్నీ చెప్పంగలండు. పెద్దలో చెప్పేవిషయాన్ని 
క్రోడీకరించిన్నీ చెప్పంగలండు. కర్తు మకర్తు మన్యధాకర్తుం సమర్యుండు. దీనికి 
వుదాహరణాలుగా కొన్ని పద్యాలు భారత విశేషాలలో యెప్పుడో చాలానాళ్లక్రితమే 
చూపివున్నాను. “జలధివిలోలవీచివిలసత్మలకాంచి” లోనైనపద్యాలు చూచుకోవాలి. 
ఆయీశక్తులన్నిటిలోనున్నూ నాకు అనితరసాధ్యంగా తోంచింది యీతని సమాసగ్రధన 


522 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నైపుణ్యమే! అప్రయత్నంగా భట్టారకుని కవిత్వంలో శబ్దాలంకారాలు కుప్పతెప్పలుగా 
వచ్చిపడతాయి. అందు కిదివజలో చూపిన పద్యాలే చాలును. మలివకటికూడా యిస్తాను, 


“ఉ. భారతభారతీశుభగభస్తిచయంబులంజేసి...”” 


యమకకవిత్వం రసాన్ని చెడంగొట్టుతుందని లాక్షణికులందటున్నూ వొప్పుకొన్న 
విషయమే. భట్టారకుని కవిత్వంలో వున్నయమకం రసాన్ని లేశమున్నూ భంగించదు. 
కారణ మేమంటే నిఘంటులసహాయంతో ప్రయత్నించి సమకూర్చిన యమకమయితే 
కాదూ ఆదోషానికి గుజి కావడం. అసలు అతనిధారలోనే యిమిడి వుంటుందాయె 
శబ్దాలంకారం. యింకొకటి తత్సమపదాలు విడివిడివి కూర్చడంలోకూడా భట్టారకుని 
నైపుణి అనితరసాధ్యంగా వుంటుంది. 


. క. దేవసములైన యనుజుల 
తో విపులతో రథాళితో వచ్చి యర 
ణ్యావాసము చేసెదు ధర 
ణీవల్లభ నీవు ధర్మనిష్టితబుద్ధిన్‌. 


పైపద్యంలో వున్న కూర్చుసొగసు అలా వుంచుదాం. వచ్చి, చేసెదు, నీవు అనేమూండు 
మాటలుతప్ప అచ్చ తెలుంగుమాటలు లేని యీపద్యం యెంతసుళువుగా కుట్టిలకుకూడా 
అన్వయమవుతుందో పరిశీలించండి. భక్తి అనేది సంస్కృతం, బత్తి అనేది తెలుంగు, 
ఆశ్చర్యము సంస్కృతం, అచ్చెరువు తెలుంగు, ఆయీ పదాలలో యేపదాలు సుళువుగా 
అర్ధమవుతాయో ఆలోచించండి. ఆయీ రహస్యం భట్టారకునికి తెలిసినట్టితరులకు 
తెలియదేమో అనుకుంటాను. యెక్కువగా యిమిద్చి చెప్పడం సూత్రగ్రంథాలకు అవసరం 
గాని పురాణాదులకు అవసరం కాదు. శ్రీ॥ కం॥ వీ॥ పంతులుగారు భట్టారకుని 
కవిత్వంకంటెను, సోమయాజి కవిత్వంకంటెను కూడా నాచనసోముని కవిత్వం రసబంధుర 
మని అభిప్రాయ మిచ్చివున్నారు. కొన్ని పద్యాలు అతండు కేవల కావ్యపాకంలో 
నడిపించివున్నాండు. ఆపద్యములు రసవత్తరములనుటకు సందేహంలేదు. దరహంమీంద 
చూస్తే భారతకవులను మించుననదానికి నాకు వొప్పుదల లేదు. ఆరీతినే పరిశీలించి 
చూచేయెడల తిక్కన్నగారి వేలిని కంకంటివారిశైలి అతిక్రమించిందని చెప్పవలసి వస్తుంది. 
పురాణశైలితో తిక్కన్నగారు ఉత్తరరామాయణాన్ని నడిపించారు. పూర్తిగా కావ్యశైలిలో 
పాపరాజుగారు నడిపించారు. వారి వారి వుద్దేశాన్నిబట్టి విమర్శకులు విచారించ 
వలసివుంటుంది. కవిబ్రహ్మంతటివాండు వ్రాసినదాన్న పుచ్చుకొని ఆం(్రకరించడం 


నన్నయ్యభట్టు 523 


మహాసాహసంకదా? అట్టి సాహసానికి దిగినపాపరాజుగారు యెన్ని వన్నెచిన్నెలున్నూ 
పెట్టకపోతే యేలా తుదనెగ్గుతుంది? పయిగా పాపరాజుగారి వాణికూడా రసవంతమైనది 
కాని అల్లాటప్పా తరగతిలోనిదికాదు. కనుకనే అపహాస్యాస్పదుండు కాలేదు. యమకాలు 
వగైరా అలావుంచండి - 


సీ తిలకంబు దిద్ది “దిద్దితిం జూడు” మను రమా 
సుదతి చెక్కుల నీడం జూచువాని” 


యీపద్యం శ్రీమహావిష్ణువును వర్ణించినది. చరణాలన్నీ యీలాగే వుంటాయి. 
అందులోనున్నూ యీ మొదటిచరణం అత్యద్భుతమైన రసికత్వాన్ని వెల్లడిస్తూ వుంది. 
యెందుచేతంటారా? మీరేచూచుకోండి. నన్నెందుకు చెప్పమంటారు? ప్రసక్తానుప్రసక్తంగా 
పాపరాజుగారు వచ్చారు. ప్రస్తుతం నన్నయ్యగారు ఆయీ కవులను గూర్చి వ్రాయవలసివస్తే 
వొక్కొక్కరికి వాక్ళొక్కవ్యాసం పెట్టుకోవలసిందే గాని వొకరిని గూర్చి వ్రాస్తూ వేటౌకరినిగూర్చి 
యెత్తుకోవడం మహాపరాధంగా పరిణమిస్తుందని నేను భయపడుతూవుంటాను. ఆలా 
యెత్తుకోవడం పేరే.- సీ. ఒకరి పెండిలిలో మటొక్కండాపల్లకీ నిరుక నుంకించుట- 
వంటిది. వారు కోరకపోయినా మనం వారిని యిణికించినట్లవుతుంది. దీన్ని 
యెజుంగుదును. అయినా సంబంధం వుండడంచేత స్పృశించడం తప్పింది కాదు. 
భారతకవులను గూర్చి యెత్తుకుంటే యిటీవలవారిని యెత్తుకోవడం మానినా అసలు 
ముగ్గురినేనా యెత్తుకోక వొక్కరి నెత్తుకొని విరమించడానికి బుద్ధిపుట్టదు. యెల్దిన్నగారు- 
“నాపెసరపప్పు కలసినదంతా నాదే” అన్నమాదిరిని భారతకవులైనారు. నన్నయ్యగారు 
అసలు ఆమహాకార్యాన్ని ప్రారంభించినవారవడంచేత భారతకవి అనేపేరు వహించారుకాని 
చాలా రచించికాదు. నిజంగా భారతకవి పట్టభద్రత్వం తిక్కన్నగారికే కట్టవలసి వస్తుంది. 


చ. ...దుర్గమార్ధజలగౌరవ భారతభారతీసము 
ద్రముదరియంగ నీందను విధాత్భనకైనను నేర్వంబోలునే 


అని నన్నయ్యగారి దివ్యవాణి భావికాలమందలి యనర్దాన్ని సూచించింది. 
సంశయాత్మా వినశ్యతి అన్నట్లు తుదకు ఆలాగే జరిగింది. సత్మవివాక్యము రిత్తవోవునే. 
యెన్నటికి రిత్తవోవదు. భవతు. ఆలా జరిగికొన్నాళ్లు అసంపూర్ణ స్థితిలోనే వున్న ఆ భారతాన్ని 
ఆంధ్రీకరించడానికి సాహసించినతిక్కనగారు “యశోవా మృత్యుర్వా” అనే అభియుక్తొక్తిని 
మనస్సు యందుంచికొనియ్యేవే కర్తవ్యాంశమందు ప్రవర్తించినారని తోస్తుంది. ఆయన 
నన్నయవలె కవిమాత్రుండుకాక దందడనాథుండుకూడా కదా! దండనాథునకు ప్రాణభీతి 
వుండదని వేటే చెప్పనక్కరలేదు. అదిగాక- “న సాహస మనారుహ్య నరో భద్రాణిపశ్యతి” 


524 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అనే న్యాయాన్ని పాటించిన తిక్కన్నగారు భారత మనాయాసంగా రసవత్తరంగా పూరించ్చి 
తద్ద్వారాగా తాను తరించడమేకాకుండా నన్నయ్యగారిని కూడా తరింపచేశారనుటక్త 
సందేహంలేదు. తిక్కన్నగారి విజ్ఞానం నన్నయ్య గారినికూడా కూడతీసుకురావడం 
లోనేవుంది. దీన్నిగుజించి లోగడ వ్రాసేవున్నాను. అందజు యొటింగిందే అయినా 
తిక్కన్నగారిశైలికూడా కొంతమచ్చుచూపి యీ వ్యాసాన్ని ముగిస్తాను- 


ఉ. చిచ్చణకన్ను మూసికొని చేతిత్రిశూలము డాంచి లీనమై 
వచ్చిన రుద్రుచందమున వ్రాలుదు వీవనిలోన నోర్వంగా 
వచ్చునె నిన్ను నెట్టమగవానికి నీకృప నాశ్రయింప౯గా 
వచ్చితి మెవ్విధిం గెలువవచ్చు మహాత్మ యెబజుంగం జెప్పవే. 


క. సంజయ మురభంజనుని ధ 
నంజయునిం జీరికిం గొనండు కర్ణుం డిం 
(ద్రుంజెనంకియైన గెల్తున 
నుం జచ్చెనె అట్టివాండునుం గయ్యమునన్‌. 


క. పలపలనిమూంకలోం గా 
ల్నిలువక గుల్జమ్ముడిగ్గి నీకొడుకు గదా 
కలితభుజుందగుచు నాక్కండు 
తొలంగి చనియె నేమిచెప్పుదున్‌ గురునాథా. 


యిట్టివి విడివిడి పదాలకూర్పుతో ముద్దులు మూటగట్టేశైలిలో వున్న పద్యాలెన్నో 
వుదాహరించవలసి వుంటుంది. యీశైలికి కూడా మార్గదర్శి నన్నయ్యగారే యేమో అని 
నే ననుమానిస్తాను. 


తికృన్నగారి పద్యాలలో తెలుంగెక్కువ సంస్కృతం తక్కువ. నన్నయ్యగారి పద్యాలలో 
సంస్కృత మెక్కువ తెలుంగు తక్కువ, అని వ్రాయనక్కణలేదు. కాని శైలి వుభయులదిన్నీ 
ప్రసాద గుణభూయిష్టమే. నెల్లూరు, గుంటూరు, బందరు ప్రాంతాలలో వున్నంత 
అచ్చతెలుంగు గోదావరీ మండలంలో వాడకంలో లేదనే నాకు తోస్తుంది. కాని 
నన్నయ్యకెక్కడి నుండి వచ్చాయో మాజుమూల తెలుంగుపదాలుకూడా కవిత్వంలో 
దొర్లుతాయి. ఏడ్తెల, ఒగి, వెస, మొదలైనమాటలు వ్యావహారికంలో నేనెక్కడా మా 
ప్రాంతాలలోంగాని యితర (ప్రాంతాలలోంగాని వినలేదు. భారతకవుల కెక్కడినుండి 
వచ్చాయి? గ్రాంథికంగా వున్నాయంటే నన్నయ్యగారి నాంటికి వున్న గ్రంధాల పేక 


నన్నయ్యభట్టు 525 


చెప్పంగలమా? యీశంకలకు సరియైన సమాధానాలు కనపడవు. మొత్తం నన్నయ్య 
గారిక్మూడా యేదో ఆధారం వుండితీరాలన్నది సిద్ధాంతం. శాసనాలకవిత్వం మాత్రమే 
నన్నయ్యగారికి పూర్వం వుండేదంటూ కొందటువ్రాస్తారు. ఆశాసనాల్లోకూడా యీ మాటలు 
వున్నట్టులేదు. నిఘంటులన్నీ నన్నయ్యగారి కీవలివేను. నన్నయ్యగారు వాడని పదాలు 
కొన్ని- ఉపతాయి మొదలైనవి స్వల్పంగా తిక్కన్నగారు వాడివున్నారు. అవి వ్యావహారికాలో, 
గ్రాంధికాలో తెలియదు. భాష (ప్రపంచ సృష్టితోపాటు అనాదిగా వుండితీరుతుందన్నదే 
తుదకు సర్వసమ్మతమైన మాట. భవతు. దీన్ని యీలావుంచి (ప్రసక్తి కలిగింది కనక 
యెట్టిన్న గారిని గూర్చి కూడా కొన్ని మాటలు వ్రాస్తాను. ఈయన వ్రాసిన 
భారతారణ్యపర్వశేషంకూడా ముద్దులుమూట కడుతూ జనరంజకంగానే వుంది. కనకనే 
మళ్లా యెవరున్నూ కలిగించుకొని పునఃపాకాని కుపక్రమించలేదు. యావత్తుకూ 
వుపక్రమించినవారు పలువురున్నూ ఆ పాకాన్ని అతిక్రమించినట్టున్నూ లేదు. 


చ. ధనములు చాల గల్లి సతతంబును నింద్రియవాంఛ సల్పుచున్‌ 
మనమున నెన్నండున్‌ సుకృతమార్గము పొంతనుబోక లోభమో 
హనిరతబద్దులై తిరుగునట్టి జనుల్‌ పరలోక సౌఖ్యమున్‌ 
గనుటకు నేర రిప్పటి సుఖంబులు మేలయి తోంచు వారికిన్‌. 


క. ఈలోకమ యగుంగొందటి 
కాలోకమ కొందటబికు నిహంబును బరమున్‌ 
మేలగు గొంది కధిపా! 
యే లోకము లేదు సూవె యిలం గొందజకున్‌. 


యీలాటి వింకా యెన్నో పద్యాలు వుదాహరించతగ్గవి వున్నాయి. సమాసగ్రథన 
విషయంలో మొట్టమొదటనే నన్నయగారి “శారద రాత్రుల” పద్యాన్ని యయన 
అనుకరించవలసిన ఆవశ్యకత కలిగింది. అనుకరించి “స్ఫురదరుణాంశురాగరుచి” 
మొదలైన పద్యాలను ఇంచుమించు అదేశైలితో ముగించి చాలవబకు కృతార్జుండుకూడ 
కాంగలిగాండు. వాక్కొక్కరి కవిత్వమందున్నూూ వొక్కొక్కరి గానమందున్నూ ఒక్కొక్క విశిష్ట 
గుణం సహజంగా వుంటూవుంటుంది. ఆగుణం అనుకర్తలకు యే కొంత భాగమో స్వాధిన 
మవుతుంది గాని, పూర్తిగా స్వాధీనం కాదన్నది సర్వానుభవసిద్ధం. శ్రీనారాయణ దాసుగారిని 
హరికథకు లెందజు అనుకరించడంలేదు? కోడి రామమూర్తిగారిని మల్లవిద్యాప్రవిష్టు 
లెందజు అనుకరించడం లేదు? వొక్కరైనా వారి వారి పూర్తి విశేషాలు ప్రకటింప 
గలుగుతున్నారా? పై విషయమున్నూ అలాటిదే. నిజంగా అనుకర్తలు కృతార్థులు కాంగలిగినా 


526 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్తి 


ప్రప్రథములయం దుండే గౌరవాతిశయంచేత అనుకర్తలను లోకం యేకొంచెమోతగ్గించడమే 
కనంబడుతుంది. ఉపమానస్థానంకన్న, ఉపమేయ స్థానాన్ని మనం యెంత వుత్మృష్టంగా 
వర్ణించినా తత్తుల్యంగా ఉంది .అని చెప్పినట్టే అవుతుంది. ఆ యీభావాన్ని మనస్సులో 
పెట్టుకొనియ్యేవే దేవీభాగవతంలో మేమీ క్రింది పద్యం వ్రాశాము. 


ఉ. మూగురయందు నన్నయ సమున్నతుండై కడులక్షణంపుం బ్రో 
వై గుది గూర్చు నేర్పు గలండై తగు నించుక కేమి? యజ్వయున్‌ 
లోంగక ఆతనిన్‌ జెనయు, న్యూనుందనందగం దెజ్బనార్యుం డెం 
తే గడుసుందనమ్ము గలం డిర్వురకున్‌ సరివచ్చు నన్నిటన్‌. 


యెవరికో కోపం వచ్చిందని యిప్పుడు నేను నన్నయ్య స్థానాన్ని తిక్కన్నగారికి 
మార్చుచేసినా దాన్ని లోకం విశ్వసిస్తుందా? కొందణు విశ్వసించినా మణికొందణు 
తిరగంబడతారు. 


వ | ... + =. +. అందణినిం దనియింప మమ్ము ని 
ర్మించిన బ్రహ్మకైన క. యిది పెద్ద లెజటుంగకుందురే!” 
వాల్మీకి కన్నా కూడా మిన్నగా కవిత్వం చెప్పినట్టు కాళిదాసును సమర్థించవచ్చును. 
కాని కాళిదాసుకు సమకాలికుండైన భోజరాజు-- 


“మధుమయఫణితీనాం మార్గదర్శీ మహర్షి” 


అని ఆ గౌరవాన్ని వాల్నీకి యందే ఆపాదించాండు. సంస్కృత కవిత్వం వాల్ళీ కులతోనే 
ఆరంభంకాలేదు. వేదంలోకూడా కవిత్వపదార్ధం గలవి కొన్ని భాగాలు కనపడతాయి. 
అయినా కావ్యరూపందాల్చింది వాల్మీకుల వాక్రవాహమే. అందుచేత- “భువి గవితాకన్యం 
బుట్టించె నెవ్వాండు” అన్న యశస్సు ఆయనకు దక్కింది. అదే విధంగానే యేదో తెలుంగు 
కవిత్వం నన్నయ్యనాంటికి కొంత వున్నప్పంటికి - 

“మ. మహి మున్‌ వాగనుశాసనుండు సృజియింపన్‌” 

అన్న పేరు నన్నయ్యకు దక్కింది. దానికి యెవరెంత అసూయపడ్డా ప్రయోజనంలేదు. 
నన్నయ తిక్కన యెజ్జన పోతన మొదలైన మహనీయులందణూ నిరుపమానులే, ధన్యులే. 


వీరిని గూర్చి ప్రత్యేకించి మాట్లాడుకోవలసిందే అని యిదివజకే వ్రాశాను. దానికి 
సంబంధించిందే యీ మురారి శ్లోకానువాదం- 


నన్నయ్యభట్టు 527 


చ. ఒకరొక రుండ్రు దీరవరు లొక్కరికొక్కరు తీసిపోరు భూ 
మికి యశ మబ్బె రావణుని మెచ్చున నంచనుకొందుమేని వా 
లికి నతడింత జంకె లవలేశము లొక్కట డించి వీనులుం 
టకు విని కన్నులుంటకు6 గనందగు నల్బుల మేమి చెప్పంగన్‌. 


AnD 


౧. 


లా 


అనుబంధము 


(షరా) ఈ వ్యాసంరాయడానికి ప్రసక్తి కల్పించిన విమర్శకుండు గారు రమారమి 
నావలెనే డెబ్బైయేళ్ల వృద్ధ వయస్సులోనే వున్నట్టు వారు పీఠికలో వ్రాసిన-- “వెంకశాస్రియు 
నీవును వృద్దులైరి.” అనే వాక్యంవల్ల స్పష్టపడుతుంది. అయితే మేము గుంటూరు సీమలో 
విద్యావిషయికంగా సుమారు మూడుమాసాలకాలం వున్నరోజుల్లో యేప్రసక్తిలో గాని 
యీయన పేరెన్నడును వినబడ్డట్టులేదు. పలువురు శాఖాభిమానులు పద్యాలతో మమ్మల్ని 
గాఢంగా తిట్టి ప్రచురించేవారు. వారు వారు వారివారి పేళ్లను కూడా ప్రచురించడమే 
వుండేది. ఆపేళ్ల జాబితా అక్కడక్కడ గుంటూరు సీమలో ప్రచురించే వున్నాము. వీరిపేరు 
ఆపేళ్లలో యెక్కినట్టు లేదు. మేము పొరంబడి వున్నామా? లేక యాయన అప్పుడీ విషయంలో 
జోక్యం కలిగించుకోనే లేదా అని సందేహం కలుగుతూ వుంది. యే కొందణో “యథార్థవాది” 
“సత్యవాది” అనే మారుపేళ్లతో మమ్ముదూషించి ప్రచురించే మహానుభావులును వుండేవారు. 
ఆపేళ్లలో వీరు వొకరైవుందురా? ఇంత ఆవేశం కలవీరు వార్ధక్యం వచ్చే దాకా ఆయీ 
దూషణోక్తులను కడుపులో నెట్లు దాచుకోగలిగిరో? అని కూడా సందేహం కలుగుతూ 
వుంది. అయితే వీరు వ్రాసిన- 


“బహుకాలమునకు మరలి యీగోల యేలయని తలంతురేని...” “యిది 


బహుకాలము క్రిందటనే వ్రాయబడినను...” 


అనే వాక్యద్వయమువలన విమర్శకుండుగారు చాలాకాలం క్రితమే దీన్నివ్రాసి 
లోకులకు జంకియో లేక మజేకారణం వల్లనో దీన్ని దాంచితుదకు వార్ధక్యం వచ్చాక 
వ్రాసిన గ్రంథం వృథా పోనేల? అని ప్రతిష్టార్ధం దీన్ని ప్రకటించినట్లు తోస్తుంది. పూర్వ 
వయస్సుకన్న వృద్ధ్దవయస్సు కొంత యుక్తాయుక్త విచక్షణత్వానికి తోద్పడవలసి వుంటుంది. 
ఆపద్ధతిని తిట్లు తగ్గించుకొని శంకలుమాత్రం ప్రచురించుకుంటే అవి నిలచినా, 
నిలువకపోయినా యుక్తంగా వుండేది. ద్రావిడ స్త్రీల కచకుచాల దగ్గరనుంచి ప్రసక్తిగాని 
ప్రసక్తిగా యెత్తికొని వ్రాస్తే విమర్శనం యెక్కువ శృంగారంగా వుంటుందని ఆయనకు 
తోచడం ఆశ్చర్యంగా కనబడుతుంది. “రోళ్లా రోకళ్లా పాడిన” గుంటూరు సీమలోవున్న 


528 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


విషయాలు ఈసీమవారైన వీరికి యేకొంచెమున్నూ అవగతం కాలేదనుకోవడానికి 
వీరిశంకలు కొన్ని సాక్షమిస్తాయి. సోదర కవులు కాకినాడనుంచి యెవరో వారి 
వ్రాసిన వుత్తరం అసత్యవాక్య పూరితం అని అసలు వారే వొప్పుకున్నట్లు నాంటివా 
తూష్టీంభావమే వేనోళ్ల సాక్ష్యమిస్తూ వుండగా ముప్పై యేండ్లకు వీరు Sea 
సమర్థించడానికి పూనుకోవడంకన్న ఆశ్చర్య మేముంటుంది? వీరి విమర్శనమంతా యిదే 
విధంగా ప్రవర్తించింది. దానికి నేను సమాధానం చెప్పడముకంటె ఆ సీమలో ఆ కాలంలో 
వుండేవారిలో యిప్పటికి స్వర్గతులుకాగా మిగిలిన గ్రంథకర్తగారి బందుగులే చెప్పంగలరని 
వారికి బరాతం చెప్పడం యుక్తమని తోంచింది. ఆ గ్రంథాన్ని మెచ్చినవారిని వీరు- 
“స్తోత్రపాఠకులు కొందు జఒళ్లెబుంగని సివమన్నయట్లు గుడ్డలూడ్చి గంతులు వైచిరి... 
వీరేమి విశేషములు గాంచి యట్లయిరి. తి. వేం. కవులయందలి దురభిమానమువారి 
నట్లాడించినది...” అనినీచంగా దూషించి యున్నారు. కాబట్టి అట్టివారు వీరి కేమి 
బోధించినను అది దురభిమాన ప్రయుక్తమే కాబట్టి ఆ వుత్తరపుతత్వం వగయిరాలకు 
మాకునాండు ్రతిపక్షులైనను ఇటీవల మిత్రులే అయిన సోదర కవులనే సాక్షులుగా 
చూపుచున్నాను. 116 పుటలలో బోలెడు శంకలుండునుగదా? అన్నిటికి యిదివజలో 
నన్నయ్యను ఆదికవిగా పేర్కొన్నందుకు శంకించిన శంకకు వ్రాసినట్లే వ్రాస్తే చాలా 
పెరుగుతుంది. నిస్సారమైన ఆ యీశంకా సమాధానాలకు లోకం యేకొంచెమున్నూ 
సుముఖంగా వుండదు. అందుచేత యేపత్రికగాని పరిగ్రహించదు. యీకారణం చేతేగదా? 
విమర్శకుండుగారు తమశంకలను పృథక్కుగా ద్రవ్యము వ్యయించి అచ్చొత్తించుకోవలసి 
వచ్చింది. నేను కనక సరిపోయిందిగాని వీరుచేసిన అనుచిత ప్రసంగమునకు యితరులైలే 
యింతతో సరిపోదు. కాని యెన్ని అనుచితపు తిట్లు తిట్టినా విమర్శకుండు గారి వుద్దేశము 
తిట్టవలెననేదికాదనే నా అంతరాత్మకు తోస్తూవుంది. యేలాగో దేశానికి వచ్చిన కళంకాన్ని 
తొలగిద్దామనేదియ్యేవే. అందుచేత దీన్ని (ప్రస్తుతం జర్మనీ లోనైన దేశాల్లోనేకాక మన 
దేశంలో కూడా సర్వత్రావ్యాప్తిలోవున్న దేశాభిమానం క్రింద జమ కట్టవలసి వుంటుంది. 
అన్నిటికి మూలం కవిత్వం వకటి సాఫుగా వుంది. యీగుణం నన్ను బాగా ఆకర్షించడం 
చేతనేనే యీయన్ని నేను సేల్లోడు సమర్పించి బహూకరింపందలంచినాను. యితర 
విషయంలో పద్యం సాపుగావ్రాయడమే శ్లాఘ్యం. అందులో పూర్వోత్తరపక్షాలు పద్యంలో 
సాఫుగా వ్రాయడం మణీ శ్లాఘ్యం. అందుచే వీరు నాకు అభినందనీయులు. పయిగా 
కృతిప్రదాతలు. నాసమ్మానము ననాదరింపక దయచేసి త్వరలో సభాముఖమున 
స్వీకరింతురని విశ్వసించుచున్నాను. 


529 


“శుభస్యశీఘ్రమ్‌” 


అయ్యా! “సంధిమిచ్చంతి సాధవః” అనే లోకోక్తి ననుసరించి మీరునన్నెం తతూలనాడి, 
దూషించి, చెడతిట్టి వెగటుగాప్రవర్తించినప్పటికీ నాకది అపకారకం గాదనిన్నీ మీకే అది 
యెంతసవరించుకోవాలని ప్రయత్నించినా (భవతిహృదయదాహీ శల్యతుల్యో విపాకః) 
సవరణకాక బాధిస్తుందనిన్నీ ఆతొందర పాటును నేను లెక్కింపక మీతో సంధికిగా మనస్సా 
ప్రయత్నించి మీకు కవితా సామగ్రి సరియైనది లేశమున్నూ లేదని యెటిగిన్నీ గణయతి 
ప్రాసలకూర్పు కొంతసాఫుగా వుండుటచే (బహుమానించడానికి యేదో మిష వుండాలికదా) 
నేను సంతోషించి మిమ్మల్ని సమ్మానించాలని త్రికరణశుద్ధిగా యేర్పరచుకొని యెంతో 
గౌరవంగా నిష్మ్కపటంగా ఆహ్వానిస్తే మీరుదాన్ని అవమానకరంగా భావించి కావలిస్తే నేనే 
మీకు సమ్మానం చేయడానికి సిద్ధంగా వున్నాను. మావూరే రావలసిందంటూ వ్రాస్తారే? 
మీవ్రాత యుక్తిసహంగా వుందా? లేకపోయినా మీ కోరిక ప్రకారం రావడానికైతే 
సిదపడతానుగాని మీరేమనుకొన్నారో? నేను బొత్తిగా దుర్చల స్థితిలోవున్నాను. సుమారు 
యేడెనిమిదియేళ్లనుండి నేను అతిమూత్ర వ్యాధితో అతిమాత్రంగా నలుగుతూన్నాను. 
అందులో వకసంవత్సరాన్నుంచి మణిన్నీ, అందులో గతించిన వేసవి మొదలుకొని 
మజీమటీనిన్నీ నేను వస్త్రధారణం కూడా బరువయి చేసికొనే శక్తి తగ్గి “కౌపీనవంతః 
ఖలుభాగ్యవంతః.” అనేకృపణస్థితికి వచ్చి సంవత్సరన్నబికన్న యెక్కువ కాలమే అయినది. 
ఇట్టి నన్ను ఆహ్వానించడానికి మాయింటికివచ్చి కొందటు మాటదక్కదేమో? అని భయపడి 
మోమోటపెట్టక తిరిగి వెళ్లుచున్నారు. ఈ స్థితిలోనే చెన్నపట్టణంవటికున్ను నన్ను 
బలవంతపెట్టి శ్రీతిరుమల శ్రీనివాసత్రిలింగపీఠంవారు నిరు డీరోజుల్లో తీసుకువెళ్లారు. 
భగవదనుగ్రహం తిన్నగావుండడంచేత వారికి అప్రతిష్ట లేకుండా మళ్లా యిల్లు 
చేరంగలిగానుగాని చాలావ్యయం రాకపోకలకు వారికి తగిలింది. నిరిటి కన్ననూ మిక్కిలి 
తక్కువస్థితిలోవున్ననన్ను యీ మధ్య తెనాలివైశ్యులు ఆహ్వానించారు. బలవంతంమీద 
వెళ్లడమూ రావడమూ జరిగింది. అంతే కాని సభలో నాలుగుమాటలు మాటాదేనో? 
లేదో? నాకు బాగా తెలియదు. యిప్పటి నాతూకం యేబైపౌనులకన్న కొంచెం 
తక్కువలోనేవుంటుంది. యిట్టినన్ను కృతిప్రదాతృత్వద్వారా మామగారున్నూ తద్ద్వారా 
గురుపంచకంలోవారవడంచేత పరమపూజ్యులున్ను అయినమీరు మనుగుడుపునకో 


530 కథలు - గాథలు * చెళ్లపెళ్ల వేంకటశాస్టి 


అన్నట్లున్నూ “వీరభద్రపళ్లెమునకు హనుమత్పళ్లె” మన్నట్టున్నూ బలవంతంగా కాకపోయినా 
యేదో విధంగా వీడువాడు గదా? అనే పూర్ణ విశ్వాసంతో ఆహ్వానిస్తున్నారు. నాకు 
(కృతికన్యాభరత్వద్వారా) అల్లునకు ్రస్తుతస్థితినిబట్టి యిచ్చేబహుమానం “చంద్రుడికి 
నూలుపోగు” సామెత వుండనేవుంది కనుక (తావన్నాత్రమే) కౌపీనం యిచ్చినా 
నేనుసంతోషిస్తాను. సందేహపడనక్కజలేదు. “శ్వశురాగారసమ్మానంసద్యోగృహ్హాతి పండితః" 
కనక మీసత్మారాన్ని పొందడానికి నేను ఉవ్విళ్లూరుతున్నాను. నన్ను సత్మరించడానికి 
మీకు యెక్కువ వ్యయప్రయాసలు తగలవు గానిరాకపోకలకు అధమం నలభైయాశై 
రూపాయీలదాకా తగులుతాయనిన్నీ, ఆహేతువుచేత అది సాధుబాధగా పరిణమిస్తుందేమో? 
అనిన్నీ సంశయిస్తూన్నాను. తమకు అంగీకారమయితే యేలాగో బయలుదేజి తమ 
సమ్మానాన్ని పొంది మీ గ్రామస్థులసందర్భనం చేదామని కుతూహలం యింతా అంతా 
కాదుసుమండీ! బోలెండువుంది. నా ప్రస్తుతస్థితినిబట్టి నాకు చేయవలసిన సదుపాయం 
అంతగా వ్యయ(ప్రయాసలకు గుజిఅయి వుండదు. ఉదయం 8 గంటలకులోగా వేడినీళ్ల 
స్నానం. అబగిద్దెడు బియ్యపుసన్ననూకల పలచటిజావ. అఅసోలెడు మజ్జిగ (ఆవుదేనా 
సరే? గేదెదేనా సరే)- ఇంతే, మధ్యాహ్నం యేదో మీతోపాటు భోజనం, 3 1/2 గంటలకు 
సుమారున బార్లీగింజలజావ, రాత్రి మీతోపాటుగా కొంత ఆలస్యంగాకాక నల్లమందుకనక 
7 గంటలకు భోజనం (ఇది ప్రధానం కాదు) నిమ్మకాయంత గోధుమపిండితో చేసిన 
చపాతీ, అజసోలెడు ఆవుపాలు : బస్‌ ఇంతే. యీసదుపాయం యెవరికిగాని అంతగా 
భారంకాదనే నేను అనుకుంటాను. కాని యింతకంటె అధికమైన సదుపాయం కొన్నిచోట్ల 
మిక్కిలి చిక్కుగా వుండేది వకటివుంది. అది ఆవలీవలికివెళ్లే సదుపాయం. నాపడకగరదికి 
పదిగజాలలో ఆ సదుపాయం కుదరాలి. (అవసర మవుతుందేమో అని యిట్లు కోరడంగాని 
యిది యెల్లప్పుడూ అవసరంకాదు. కాని మనిషికివున్నది పుష్టికదా) నాకువున్నవ్యాధి 
మూత్రవ్యాధి అని లోగడనే వ్రాశానుగదా. అది అప్పుడప్పుడు ప్రకోపిస్తూ వుంటుంది. 
ఇది వార్థక్యాతిశయంచేత యిప్పుడు మథింత లోకువచేసి తలుచు ప్రకోపాన్ని 
చూపిస్తూవుందిగాని అసలు నన్ను యిది ఆశ్రయించేమో నలభై అయిదేళ్లు దాటవచ్చింది. 
యిది కల్పితమని తమరభిప్రాయపడి విమర్శనకు వుపక్రమిస్తారేమో? గ్రంథస్థంగావున్న 
యీకింది పద్యాలు చిత్తగించండని ప్రార్థిస్తాను. 


“మ. పదిగా దిర్వది గాద యీరుజ ననున్‌ బాధింపంగాం జొచ్చి న 
ల్వదిపై నాలుగుదాంటె వత్సరము; లీపాపిష్టరోగాన కే 
నెద నొక్కించుక చోటొసంగియసుమా? యెట్లెట్లా వర్తింతు నేం 
డిది నాకున్‌ భరియింప రాద యింక నీవే దిక్కు కామేశ్వరీ” 


“శుభస్యశీఘమ్‌” 531 


యిక్కడ విమర్శించే వారికి కొంత అవకాశం వుంది. అదేమిటంటే? మొదట 
నల్వదియైదేళ్లంటూ వ్రాశావేమి? పద్యంలో “నల్వది పైనాలుగు అనిమాత్రమే వుందికదా? 
పరస్పరవిభేదంగాలేదా! అని శంకించేవారికి సమాధానం వినండి. యిప్పటికి సుమారు 
సంవత్సరం తొమ్మిదిమాసాల క్రితం యీవ్వాధినితట్టుకొనేశక్తి బొత్తిగాలేని దౌర్బల్యం 
యేర్చ్పడింది. అప్పుడు చెప్పినది యీపద్యం. అందుచేత యిప్పటికీ, అప్పటికీ 
మధ్యవున్నకాలం కొంత అందులో చేరవలసిరాక ఆ వ్యత్యాసం కలిగిందని మనవిచేస్తాను. 
అయితే యిదిన్నీ వకశంకేనా? దీనికి సమాధానం యెందుకని తాము కాకపోయినా 
మజెవరేనా శంకిస్తారేమో, యెవరో అక్కజలేదు. దేవరవారే యిట్టిశంకలు చేసేవారిలో 
అగ్రగణ్యులనే సంగతి యీవ్యాసంలోనే అవకాశంవుంటే కొంత లోకానికి బుజువుచేస్తాను. 
అందుకే అనుకుంటాను నేను గతంలో కొన్నాక్లక్రితమే గతించవలసివుండిన్నీ ఆగవలసి 
వచ్చిందని తోస్తూవుంది. తక్కినశంక లేలావున్నా “దాంటెను” అన్నచోట మీశంక 
తప్పదుగదా? “దాంటెను నన్నయ” అన్నది, “తప్పెను నన్నయ” అని దిద్దుకున్నట్లు 
వ్రాసివున్నారు. అది పుస్తకంచూడకుండా (వాయడంచేత కలిగిన మార్పుగాని 
నాదిద్దుబాటుకాదని విజ్ఞప్తి. మీరు (భ్రమపడినారు. మీరనుకొన్నదోషం దాంటులోలేదు. 
ప్రసక్తికలిగింది కనక యింకొక పద్యంకూడా ఆఘట్టంలోదే వుదాహరించి మణీ ప్రస్తుతం 
అందుకుంటాను. 


“మ. ఇదియే బందరునందు నిల్పె నను నెన్నేనేళ్లు సంపన్నుంగా 
నిదియే సల్పె ననేకశిష్యులకుం దా నీరోగమే యొజ్జగాం 
బొదలించెన్‌ ధ్రువ మేను దీనిభయముం బోనెట్టంగానెంచి నె 
మృదిగా నొక్కట నిల్చితిన్‌ నిజము సుమ్మా! తల్లి! కామేశ్వరీ.” 


సరే! ప్రసక్తివచ్చి మజోపద్యం చదువర్లవినోదార్థం వుదాహరిస్తే యిది 
విమర్శకాగ్రేసరులైన తమవంటివారికి పెక్కుశంకలు కలిగించేదిగా పరిణమించిందే. కాగతిః 
అవును తప్పేమీ? రోగమేమిటి? అన్ని వుపకారాలు చేయడమేమిటి? యిది ప్రష్టవ్యాంశం 
కాకపోతుందా? అయ్యా తెలియక అడుగుతాను. యివిన్నీ శంకలేనా అని మిమ్మెవ్వరూ 
మందలించనే లేదేమండి - ఆశ్చర్యం. అందుచేత యేదోజవాబుచెప్పే తీరవలసిందేనా? 
అంతే వినండి. అడిగేవాడికట! చెప్పేవాడట! లోకువట! అంతేనేకాని యివన్నీ పూర్వపక్షాలే 
అవుతాయా? శాంతం పాపం. యీపద్యచరిత్ర చెప్పవలసివస్తే అధమం రెండువందల 
ఫారాలేనా గ్రంథం పెరుగుతుంది. పత్రికాప్రవర్తకులు శ్రీయుతులు వెంకటేశ్వరశాస్తుల్లుగారు 
విసుక్కోకుండా (ప్రకటిస్తారా? అని కూడా సందేహం. వారు నాకు యెన్నో వత్సరాలనుంచి 


532 కధలు - గాధలు * చెళ్లపెళ్ల వేంకటశాస్త్రి 


పత్రిక గౌరవార్థం పంపిస్తూన్నారుగాని, యెప్పుడు గాని వొకమంచివ్యాసం విపులమయినది 
వారిషత్రికకు నేను పంపించిన పాపాన్ని పోలేదని లజ్జిస్తూ వుంటాను. ఆయితే సుమారు 

సంవత్సరానికి పూర్వం కొన్నివేలకాలాలుదాకా వ్వా కస వ్రాసివున్నాను. అప్పుడేనో కొన్ని 
వ్యాసాలు వారిపత్రికకి పంపిస్తే యీలజ్జించడానికి అవకాశమే లేకపోయేది కాని ఆ 
పత్రికలకున్నంత వ్యాప్తి దీనికి లేదనుకొని నే నాకాస్త పనీ చేయలేకపోయాను, ప్రస్తు 

గుం॥ డి॥ విమర్శకుండుగారు నా “నన్నయ్యభట్టు” వ్యాసానికి జవాబుగా యిచ్చే 
“సంశయవిచ్చేదావచ్చేద ప్రచ్చేదోపచ్చూద” వ్యాసం నా “నన్నయ్యభట్టు” వ్యాసంలో 
వీరివిమర్శక (గంధాన్నుంచి యెత్తిచూపిన ముప్పయివక్క కష, బాగా 
చూచివుండడంచేతకాంబోలు వీరివ్యాసాన్ని “తోసిరా” జన్నారు. దానిచేత ఆసందర్భం 
యేమీ యెజగని త్రిలింగకదివచ్చింది. వస్తేమాత్రం ప్రాజ్ఞులు వేంకటేశ్వరశాస్తుల్లుగారు 
వ్యాసకర్తగారి తిట్లు “పదియవనాంటిముతైదువు” లోనైనవిన్నీ, హాస్తోక్తులు డ్రావిడ 
స్రీలకుచాలు లోనైనవిన్నీ (నేనుయెత్తిచూపినవి) చూచేవుంటే కృష్ణవారుచేసినట్టే చేశేవారుకాని 
అవి వారెజుగనేయెజుగరని పూర్తిగా విశ్వసిస్తూ వారికి నేనొక చిన్నవిజ్ఞప్తికూడా పనిలోపనిగా 
అందించుకుంటూవున్నాను. అయ్యా! నన్ను సంవత్సరంనాడు త్రిలింగపీరంవారి 
సమ్మానసభలో మీరు చూచివున్నారు. నాకోరికమీద- “చరకసంహితను” కూడా నాకు 
మీరు యిచ్చివున్నారు. జ్ఞాపకం వుందా? అప్పటి నాశరీరస్థితి యెంత శోచ్యస్టితిలోవుందో! 
మీకు నేను వ్యాఖ్యానం చేయనక్కణలేదు. యిది న నానాటికి పతా. వచ్చేకాలం 
గాదుకదా? అందుచేత అప్పటికంటే యిప్పుడు యెంత కృశించివుంటానో వేజే 
వ్రాయనక్కజవుంటుందా? వుండదు. ఇట్టీస్థితిలో - “తిరుపతి వేంకటకవుల గ్రంథవిమర్శనం” 
అనే పేరుతో యెన్నో బండబూతులు (మనుష్యులలో యెవరో తప్ప నోట వచింపరానివిన్నీ 
వినరానివిన్నీ) తిట్టిన యీ గుం॥ డి॥ విమర్శకుండుగారు యింకా యేమో 
తారతమ్యశూన్యంగా వ్రాసే చేతగానివ్రాతకు అవకాశం యిచ్చి నాకుపనికల్పించడంలో 
(ఆయీతత్త్వం యెరక్కే అనుకుందాం) మీరు భాగస్వాములయినందుకు నెను మిక్కిలీ 
విచారిస్తూన్నాను. యీయన తిట్టినతిట్లు మళ్లా యిక్కడ నేను అనువదిస్తే గ్రంథం చాలా 
పెరుగుతుంది. ఆతిట్లను చూచేవుంటే యామధ్య వీరిసన్మానానికి ప్రసిడెంటుగా వీరివూళ్లోనే 
జరిగినసభకు వచ్చిన పండితులు మెల్లగా తప్పుకునేవారే అని ఖండితంగా 
నొక్కిచెపుతున్నాను. శ్రీశిష్టావారు (పేరు జ్ఞాపకంలేదు) ఈయన మాగ్రంధాలమీద 
చేసినవిమర్శనకు నేను మెచ్చుకున్నానంటూకూడా వుటంకించి యాయన్ని ప్రశంసించారు. 
యుక్తంగావుంటే నేను ప్రశంసించేస్వభావం కలవాణ్లో కానో? “గిడుగా? పిడుగా” వగయిరా 
నావ్యాసాలెటిగివున్న మీబోట్లకు వేటేవ్రాయనక్కణవుండదు. రామ! రామ! ఈయన వ్రాసిన 


“శుభస్యశీఘ్రమ్‌” 533 


డెమ్మీసైజు 116 పుటలలోనూ మచ్చుకేనా వకటిన్నీ యుక్తమయింది లేనేలేదు. చూడండీ 
మచ్చుకు వకటి చూపుతాను. 


“నీవు మీసం పెంచావుగదా కవిత్వానికంటూ? మీ తిరుపతి శాస్త్రి యెందుకు 
పెంచాండు కాండూ?” 


అనేది అందులో ఒక పూర్వపక్షం చూడండీ, దీన్ని గుణించి యెంత వ్రాయాలోను. 
అసలు యీమీసం పెంచడం గొడవ యెందుకు వచ్చిందో చెప్పాలా? ఆత్మకూరు 
సంస్థానంలో మా దేవీభాగవతం వినిపిస్తూవుండంగా ఆ సంస్థాన విద్వాంసులు, 
మహాపండితులు శ్రీనివాసాచార్లుగారు- “నాపలుకాలకింపుమ అనంత! గుణాలయనైన 
యట్టి” అనే పద్యంలో - గుణాలయ లక్ష్మి అనే ప్రయోగము యెట్లాసాధువు అని 
ప్రశ్నించారు. యేదో సమాధానం చెప్పాము. తృప్తిపడ్డారు కారు. దానిమీద క్రమంగా 
ఘర్షణ పెరిగింది. భారతం వుదాహరణంగా చూపుతామన్నాం. చూపండిగాని భారతం 
అంతా మేమంగీకరించే వాళ్లంకాం. నన్నయ్యభట్టుగారి కవిత్వంలోనే చూపాలన్నారు వారు; 
అందుకైతే మేం అంగీకరించలేదుగాని (ఓహో గ్రంథం పెరిగిపోతూవుందే! యేంచేసేది? 
తీంగతీస్తే డొంక కదులుతూ వుంది కాంబోలు) సాధ్యమైనంతవజకు నన్నయ్యగారి 
ప్రయోగాన్నే చూపలేకపోతామా? (యెప్పుడూ అభ్యుపగమ్యవాదం జిగీషువులకు 
వుపకరిస్తుందని నా మతం.) అనే ధీమాకుతో వున్నాం. మర్నాడు నన్నయ్య గారిదే- 
“దేవతలు ధర్మవర్తులు” అనేది యిచ్చాం. కొంపమీందికి వచ్చింది వారికి. దానితో 
మెసలడానికి వీలులేక “ధర్మవృత్తులు” అని దిద్దుతామంటూ పిడివాదం పుంతలోకి దిగారు 
వారు. (ఎందుచేత (ప్రతివాదులకు మెసలడానికి వీలిచ్చిందికాదో? వ్రాయవలసివస్తే మటీ 
గంథం పెరుగుతుంది. పైగా సామాన్యులకు బోధించదుకూడాను. ) దానిమీద 
జరుగుతూవున్న ఘర్షణలో వారు మా యుక్తిమీంద పైయ్యుక్తి తోంచక రాజుగారితోటి 
“మహాప్రభూ! వీరు లౌక్యులు. బాగా మాట్లాడతారు. లౌక్యులైనందుకు ఆ బాజమీసాలే 
గుబుతు చిత్తగించండి” అన్నారు. మీసాలు ఆకాలంలో వైదికానికి చాలా ఆక్షేపణీయాలని 
(వ్రాయాలా? అక్కజలేదు. దానిమీంద నేనన్నానుగదా? యీ మీసాలు లౌకికరీత్యా 
పెట్టుకున్నవికావండి. మేమూ వైదికులమే. అతండు వెల్నాంటీ. నేను ఆరామద్రావిణ్డి. 
అయితే మీసాలెందుకు పెట్టుకున్నామంటే? యిందుకు అని అంతా సుప్రసిద్ధంగా 
చదువుకుంటూ వుండే మాతాలూకు “దోసమటం చెటింగియును” అనే పద్యాన్ని ఆవేశంతో 
చదివేను. ఆపద్యరచన నాంటికి మా వయస్సు 28 యేండ్లు. దాదాపు ఆయీవయోనిర్ణయం 
నానారాజసందర్శనంలో వున్న “శ్రే. కుజుడు భూకారకుండంట?” అనే పద్యం 


534 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


(ఆసంస్థానంలో చెప్పిందే) చదువుకొని పిమ్మట జాతకచర్యలో ఉండే జననకాలదశాశేషం 
పరిగ్రహించి జననం మొదలుకొని లెక్కపెట్టుకుంటే లెక్కలలో చాలా ప్రజ్ఞవున్న గుం! డి॥ 
విమర్శకుండుగారికి క్షణంలో తెలుస్తుంది. నాకన్న తిరుపతిశాస్తి సంవత్సరం యేడు 
మాసాలు కాంబోలును చిన్న యెందుకీసోదె? యెవరుసంతోషించింది? చెప్పండి? అయితే 
యేంచేతును. ఈ పనికిమాలినపని ఆయన కల్పనచేశారు, వృథాగా పత్రిక నిండుతూంది. 
“కాకస్య కతివా దంతా?” చెప్పొచ్చేదేమిటంటే! యిది జరిగి యిప్పటికి 42 యేండ్లు 
దాటవచ్చింది. అప్పుడు నాకుమాత్రమే మీసంవున్నట్టున్నూ తిరపతయ్యకి లేనట్టున్నూ 
విమర్శకుండుగారు అభిప్రాయపడి ప్రశ్నిస్తారే? ఆసందర్భం వీరికేలా తెలిసింది? 
మాయిద్దటికీ కూడా వుండంబట్టే మీసం “పెంచినార మీమీసము” అనడం తటస్థించింది. 
భవతు. విమర్శకుడుగారివూ హే సమంజసం అనుకుందాం. యిన్నాళ్లదాంకా యీ శంకకు 
అవకాశం లేకపోతుందా? పాండిత్యంలో మన విమర్శకుడుగారివంటి పరిజ్ఞానం 
లేకపోవచ్చుంగాని ఆ రాజుగారికి వొక్కరికే మీసం వుందనిన్నీ రెండోవారికి లేదనిన్నీ 
అట్టి సందర్భంలో “పెంచినారము” అని చెప్పడం పొసంగదు కనక పృచ్చచేదామనేనా? 
అనుకోరా? వారల్లా వుండంగా “మాట్లాడితే మారామేకు”లన్నట్లు గొంతుకపట్టి నొక్కి 
యేలాగేనా సంస్థానాన్నుంచి పాజదోలుదామనే దురుద్దేశంతో వున్న ఆ పండితులు 
వూరుకుంటారా? వారెందుకూరుకున్నారంటే? అసలు శంకకవకాశమే లేదుకనకనే 
యింకేముంది?- “గజం మిథ్య పలాయనం మిథ్య.” వినండి భూతార్ధాన్ని అప్పుదేకాదు 
మణికొంతకాలందాకా యిద్దటికీ కూడా పూర్తిగానే (కత్తిరిమీసాలు కావు) మీసాలు వుండేవి. 
(మెలింబెట్టివిడిచిన మీసాల పై గొప్ప నిమ్మకాయలు రెండు నిలుపవచ్చు) అయితే అతనివి 
అంతగటిబోజా మీసాలుకావు. వకమాదిరివి. నావో? బాగా శివాజీ మీసాలలాగు వుండేవి. 
ఆ మీసంతో వున్న నా ఫోటో బందరులో (పైవేటు డాక్టరు శేషగిరిరావువద్ద వకటి వుంటే 
వుండవచ్చు ననుకుంటాను. (ఎందుకీసోదె యిదేం ప్రశ్న? యేం జవాబు. యీలాటీ 
చొప్పదంటు శంకలుచేసి పైంగా అమంగళాళ్లీలపు బండబూతులు తిట్టి అందుకు నేను 
యేమీ అనక కాస్తయతిప్రాసల కూర్చున్నూ ధారాబాగుందని సేల్గోడుబహుమళీ 
చేయదలచుకుంటె దాన్ని పరిగ్రహించడం అవమానంగా భావించి యేదో చెత్తయిలాటీదే 
వ్రాసి కయ్యం పెంచేవారికి తమ పత్రిక తోడ్చడిందని వ్రాయబోతే గ్రంథం పెరుగుతూవుంది 
కదా? పెరిగితే చింతలేదు. యీ వ్రాతకూడా చెత్త వ్రాతే అవుతూ వుందికదా? చెత్తకి 
చెత్తేకాక మటివకటి వస్తుందా? రాదుకదా? అవుతే మంచిదే. యేంచేసేది) 
విమర్శకుండిగారికి అవసరమైతే ఆతనిపేర వ్రాసి తెలుసుకోవచ్చును. ఈయన తిట్టీనతిట్లు 
యెంత గర్హణీయాలో తమకే తెలుస్తుంది. ఆపత్రిక తాము చిత్తగించలేదనే నావిశ్వాసం. 


“శుభస్యశీఘ్రమ్‌” 535 


యిప్పుడు అది తాము చూచామని నాకు ప్రత్యుత్తరం వ్రాసేదాకా పూర్తినిద్దురేపట్టదు. 
ఆపత్రికల తేదీలు ్రకృతం విమర్శకుండుగారు మీ పత్రికలో వ్రాస్తూవున్న 
“సంశయావచ్చేదకావచ్చిన్నం”లో వుదాహరించే వున్నారు (నాకు కలిగిన సంశయ మేమిటో? 
విమర్శకుండుగారు ఛేదించేదేమిటో? నాకు బోధపడడంలేదు. అంత (ప్రజ్ఞాశాలులేమి, 
కావచ్చు). ఆ తేదీలుగల పత్రికలు పంపవలసిందంటే కృష్ణాపత్రికవారు తమకు పంపకపోరు. 
లేదా? నావద్ద వకటే (ప్రతివుంది. దాన్నే పంపవలసిందంటే పంపుతాను. లేదా 
విమర్శకుండుగారు అలాటితిట్లను వుపయోగించిన “తిరుపతివేంకట కవుల 
గ్రంథవిమర్శనం” అనే (రు 1-0-0 వెలగల) గ్రంథాన్ని తమకు పంపవలసిందంటే 
పంపకపోరని తలుస్తాను. ఇందులో యేదో వక పనిచేసి తాము ఆతిట్లు చూడాలి. అయితే 
ఆయన్ని మీరెప్పుడేనా యేపల్లెత్తు మాటేనా అన్నారేమో? అందుచేత ఆయనికి మిమ్మల్ని 
ఆలా (కృతేతు ప్రతి కర్తవ్యం) గాఢంగా తిట్టి బుద్ధి చెప్పవలసివచ్చిందంటారేమో? రామ 
రామా! ఆయనకీ మాకూ యెన్నడూ యేవిధమైన సంబంధమూలేదు. వొకరిమొగం వకరం 
చూచి యెజుగం. (అయమయమితి ప్రత్యభిజ్ఞగా) యెజుగనే యెజటుగం. రెండేళ్లనాడు 
కాంబోలు “గ్రామం గచ్చన్‌ తృణం స్పృశతి”గా మావూరు వచ్చి నన్ను చూచినట్లు 
వీరిస్నేహితులు నాపేర యిటీవల వ్రాశారు. యీ తిట్లు చాలాకాలంనాంటివి. కాంబట్టి 
యిది నిష్కారణవైరం. “పండితా పండితానాం” అంటూయేకరువు పెట్టివున్నారు 
అభియుక్తులు. ఆయనమహాపండితులు. ఆకారణంచేత తరపేక్షయా శుంరతావచ్చుదక 
కోటిలో పరిగణింపవలసిన మేము ద్వేష్యులం కావలసి వచ్చిందేమో? ఆ తిట్లు చూచి 
తాము వారిని ప్రశ్నిస్తే వారే తమకు తోంచిన సమాధానం సెలవిస్తారు. మిమ్మల్ని యెందుకు 
యింత నిర్భంధిస్తానంటే? పత్రికా సంపాదకులకు వ్యాసకర్తల తత్త్వం తెలియడంకూడా 
అవసరమనియేను. చిరకాలాన్నుంచి నాకున్నూ, మీకున్నూ పరిచయంవుందికాని- “ఎన్నండు 
నిను బెట్టుమనుచు నీండ్రము సేయన్‌” అన్నాడు భాగవతంలో. యెప్పుడూ మిమ్మల్ని 
యేమీ నేను స్వార్ధంకోరలేదు. యిప్పుడు కోరుతూ వున్నాను. తీరిస్తే యీకోరిక తీబ్బండి. 
లేదా? చింతలేదు. యాచ్న గదా! 

“అవమానం పురస్కృత్య మానం కృత్వాతు పృష్టతః అన్నారు అభియుక్తులు (మీరూ, 
మీరూ యేవో కలహాలు పెట్టుకుంటూ వుంటే మేమూ మేమూ కలిగించుకుంటూ 
వుంటామా? అంటారనిన్నీ యెజుగుదును. యీ కలహం నిష్కారణంగా తిట్టడంగదా). 
నాకు తమసహాయమల్లా వ్రాయక వ్రాయక “జన్నానికల్లా శివరాత్రి”గా మీ పత్రికకు 
వ్రాస్తూ వున్న నా దీర్హ వ్యాసాలు (ప్రస్తుతానికి సంబంధించినవి మాత్రమే) మీ పత్రికలో 
జాగ్రత్తగా ప్రచురించడమే కావలసింది. వుండడం ప్రాయోపవేశావస్థలోవున్నా బుద్ధి యింకా 


536 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాన్తి 


అంతో యింతో (ప్రసరింపచేస్తూనే వుంది భగవతి. బహుశః విస్తారంగా మీ పత్రికకు పని 
కల్పనకాదే అనుకుంటాను. ఆ (బ్రాహ్మడు తిట్టీనతిట్లకు తగినంత సమర్ధనం ఆయన 
చూపడమంటూ వుండదు. అలా చూపడమే తటస్థిస్తే “వింధ్యః ప్లవే త్సాగరే”. ఆపర్ధతిన 
అంతతో “భాషామంజరీ సమాప్తా” కావలసే వస్తుందిగదా? ఆయనికి నామీద వున్న 
కోపానికి పరిమితే కనపడదు. నామీద కోపం అంతతో ఆగక నన్నయ్యమీదికికూడా 
(ప్రసరించింది. నాకేమో? నన్నయ్య సమాస గ్రథనఫక్కి భారతకవులు తక్కిన యిద్దణిలోనే 
కాదు యిటీవలకవులలో గూడా మృగ్యమని వక అభిప్రాయంవుంది. యిది 
తప్పుటభిప్రాయమైనా కావచ్చును. దీనికోసమే అయితే అన్నితిట్లు “దశాహం (దిక్కుమాలిన 
దశాహం) నాండు గొటిగించుకొన్న ముత్తెైదువ”నంట నేను. యేమి కర్మం. పాపం 
ఆబ్రాహ్మడికి యీలాటి సదూహ కలిగింది? 'వకవేళ మేము యెప్పుడేనా ఆయన్ని యేమేనా 
అనేవున్నామేమో? మజచినామేమో? అంటే పాపం, ఆగ్రంథంలో ఆలాటి అభూతంగా 
వుండేకల్పన యేమీ చేసినట్టులేదు. దీనికి ఆయన్ని అభినందించవలసివుంది. మా మొదటీ 
తప్పల్లా ఆయన పట్టుకున్నతప్పు - 


“క. ఎన్ని పురాణమ్ములం దా 
మన్నిటి నాంధ్రీకరించి అనుకంపన్‌ గా 
కున్నన్‌ దీనిన్‌ విడుతురె? 
నన్నయభట్టాది కవిజనంబులు మాకున్‌.” 


అనే పద్యంలో “నన్నయభట్టాది” అనేపదం దగ్గిజే వుంది. నన్నయభట్టు భారతం 
వ్రాస్తూ వ్రాస్తూ అరణ్యపర్వం ముగియకుండానే చచ్చుకున్నాడు గదా? అట్టిస్టితిలో అతడ్డీ 
అంత గొప్పచేసి యెత్తుకోవడం యెందుకు? ఇదంతా వెంకటశాస్త్రి దురభిమాన 
ప్రయుక్తంగాని వేజుకాదు. (యింతతో సరిపెడితే చింతలేదు. దశాహంనాబీ 
ముత్తెదువులెందుకో? మీబోట్లు కనుక్కోవాలి) అంటూ తిట్లకు వుపక్రమించడంచూస్తే 
శోచ్యావస్థలోవున్న ఆ ప్రాతకు ఆశ్చర్యమేకాదు. విచారంకూడా కలుగుతుంది. యెందుకు 
విచారం నన్నుతిట్టినందుకనుకుంటూ వున్నారా? అలా మీరు అనుకోనూ అనుకోరు. 
అందుకు నేను అలా వ్రాయనూలేదు. నాకు 70 వత్సరాల వయస్సుగాని ఆయనకు 76 
వత్సరాల వయస్సని వారివూరి బ్రాహ్మడే వకాయన యీ మధ్య తెనాలి రైలులో నాకు 
కనపడి చెప్పివున్నాడు. ఆయీ విమర్శన (గంథం (బూతులబుంగ) అచ్చై వకసంవత్సరం 
లోపు కనక దీని ప్రచురణం 75 వత్సరాల ప్రాయంలో జరిగివుండాలి. యేమీ చదువుకోని 
వాళ్లక్కూడా వృద్ధత్వం కొంత వివేకాన్ని కలిగిస్తూందంటారు. యీయన సాక్షులు గదా! 


“శ్రుభస్యశీఘ్రమ్‌” 537 


పైగా భగవదనుగ్రహం బాగావుంటే కొలదివత్సరాలలో విమర్శకుడుగారు 
సహస్రమాసజీవులు పొందదగ్గ బిరుదం, భగవత్స్వరూపులు అనేది నిన్ననేడు వారివారి 
సభ్యులు మమ్ము కసిదీర తిట్టే ప్రచురించిన [గ్రంథరచనాన్ని కూడా యితర 
సంశయవిచ్చేదాలతో సంపుటీకరించి యిచ్చిన “1. కవిశేఖర, 2. అభినవతిక్నయజ్వ” 
లోనైన చిరుదావళితోసహాధరించే మంచిసమయం రాబోతుంది అట్టి భవిష్యద్భగవదవతార 
మూర్తుల చేతితోనేనా “దశాహంనాండు గొటిగించుకొన్న ముత్తెదువు”లు అసకృదావృత్తిగా 
చిత్రించం బడవలసిందంటాను? యింతకు వెంకటశాస్తిగాండు ఆ అవతారమూర్తులపట్ల 
చేసిన అపచారం యేమిటో? నన్నయ్యను పురాణాలు తెలిగించినవారిలో చేర్చి 
గౌరవించడంకన్న అపచారం యేమి కావాలి? ఆయీ తిట్లేకాదు. శంకలుకూడా తిట్లలాగే 
వుంటాయి. వుంటాయేమిటి వున్నాయి. శంకలేతిట్లు, తిట్టులే శంకలు. శ్లో. “త్వమేవాహం 
త్వమేవాహం” “ముత్తెదు” వల్లా వుండగా, పంద, వెంగలి, ఎట్సెట్రాలు, చూపేదేమిటి? 
“ఇట్టి రోంతలకు మెచ్చు సూరులను నిన్ను ననియతాత్ము జేసినవిధి నందుంగాక,” అని 
విమర్శకులు వ్రాసిన పరితాపవాక్యాన్ని చూచికూడా శ్రీశిష్టాశాస్తులవారు 
నాకుప్రష్టవ్యులైనారు. తి. వెం. కవులు తమమీంద వీరు వ్రాసిన విమర్శనాన్ని మెచ్చుకొన్నట్లు 
వుటంకించి వీరిని ప్రశంస చేశారు. వీరు యిలా అనడానికి వారికి ఆధారం ఏమిటోకదా! 
నేను నన్నయ్య వ్యాసంలో వీరి కవితాధారను అభినందనీయమని అన్నాను. దానికే సేల్లోడు 
బహుమతి అన్నాను. విమర్శనం అద్దాన్నమే అని వ్యంగ్యంగా కాదు వాచ్యంగానే అన్నాను. 
అంతకు మున్ను వీరిస్నేహితులకు వ్రాసిన కార్డులో వీరిభారత సంశయ విచ్చేదాన్ని 
అర్ధజరతీన్యాయంగా, అభివంతనీయమన్నట్టు కొంత తేలుతుంది అంతే. విమర్శన గ్రంధాన్ని 
అభినంద్యంగా వ్రాయలేదే? అట్టిస్థితిలో శ్రీ శిష్టాశాస్రులు వారు నేనభినందించినట్టివారి 
(విమర్శకుడుగారికి సంబంధించిన) పాగడ్రలో ఆమాట యేలా వుటంకించి వున్నారు? 
అని నాకు సందేహం. యీ సందేహము తీర్చతగ్గదే అయి వారిని అడగడానికి తగ్గంత 
అర్హత నాకువున్నట్టు వారి చితానికితోస్తే వారు నాకేదో (ప్రత్యుత్తరాన్ని అనుగ్రహించనే 
అనుగ్రహిస్తారు. లేదా? అప్పుడు అంతపాటి అర్హత నాకులేదు కాంబోలును అని నాలో 
నేనే లజ్జించి తలవంచుకుంటాను (వారు యేదేనా వ్రాయదలంచుకుంటే పత్రికలో 
వ్రాయాలిగాని నాకు వుత్తరం వ్రాయరాదు). యిది బొత్తిగా అసంబద్ధంగా వుందిగాని 
మావిమర్శకుండుగారికి వారివూరి (ధూళిపూడి) వారు సమర్పించిన స్వాగతంలో 
వుటంకించిన అక్కరముల ధోరణి కడుంగడుం జక్కంగా నున్నది. వుదాహరించి చూపుదునా. 
“విమర్శకాగ్రణీ! విమర్శచేయుపట్ల మీకలము ఖడ్గమునకే యుద్ది దానిని రుళిపించి 
కవిసింహములగు తిరుపతి కవులనే తాంకితిరి ఈ వాక్యమెంతో సమంజసముగా నున్నది. 


538 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మేము వారి విమర్శనము నభినందించినట్లిందు లేశమును లేదు. ఇది చరిత్రకుపకరించు 
ధోరణి, యీ (వాతనేగాక (వ్రాసిన వారింగూడ నే నభీనందించుచున్నాను. శివి 
వారివాక్యమునకే నాకు సమన్వయము కుదురకున్నది. వారి వాక్యము కూడా వుదాహరిస్తే 
బాగుండునుగాని ఆ పత్రిక యిప్పుడెక్కడుందో వెతకాలి. నేను దాన్ని బెజవాడలో 
కాంబోలును చదివినాను. అయితే శిష్టావారి ఉద్దేశమందేమేనా దోషముండి 
అట్లనియుందురా! శివ! శివా! అదికేవల మపోహ. విమర్శకుండుగారి గౌరవార్థము 
వారట్లుటంకించి యుందురు. అంతేకాని విమర్శకుండుగారు ఆసమయంలోనేమి? లోడ 
వుదాహరించిన స్వాగతము నందలి వాక్యశ్రవణ సమయంలో నేమి? కొంత కలగంజేసికొని 
తి. వెం. కవులద్వారా నాకు గౌరవం రావడమేమిటి? “యిది నాకు బొత్తిగా అవమానంగా 
వుండే పద్ధతి” వారు శుద్ధతెల్వితక్కువవారు. పనికిమాలిన (వ్రాతలు (వాయువారు, 
అందుచేత తద్వారా నా గౌరవాన్ని ప్రకటించడం నాకు బొత్తిగా యిష్టంలేదని చెప్పవలసింది. 
(ప్రస్తుతం వ్రాస్తూవున్న “సంశయవిచ్చేద” వ్యాసం చాలాభాగం జాగ్రత్తగానే విమర్శకుండుగారు 
వ్రాస్తూన్నారు కాని కొద్దిగా తొందరపాటు మాటలు యిందులోనూ లేకపోలేదు. చూడండి 
యీవాక్యాన్ని 


“అట్లు కాదేని శాస్త్రి (వెం. శా.) గారి తెల్వితక్కువ యనవలసివచ్చును.” 


యిప్పటి వ్యాసంలో యింతకు మించిన తుందుడుకు మాటలున్నట్టులేదు. యిది 
స్టూలదృష్టిని వ్రాసినమాట. యీ వ్యాసంలో పూర్వం నాకెప్పుడు పెట్టని “గార్లూ, బూర్లూ" 
కూడ పెట్టడమేకాక, నాపేరుకు మొదట శ్రీకూడా తగల్పడాన్ని గూర్చి నేను వాటీ 
సమన్వయాన్ని యీ విధంగా చేసుకుంటూవున్నాను. యేలాగంటే తిట్లుతిట్టి ప్రా సేగ్రంథరచన 
నాంటికి విమర్శకుండుగారికిన్నీ నాకున్నూ యేవిధమైన సంబంధ బాంధవ్యాలున్నూ 
యేర్పాటు కాలేదుకనక ఆలా నిరాఘాటంగా చేతికి వచ్చినట్లల్లా యేకవచనపు 
వషట్కారాలతో తిట్టంగలిగారనిన్నీ యిటీవల కృతియివ్వడం ద్వారా నేను శ్రీ తిక్కన 
సోమయాజిగారి “క. నే నిన్ను మామయనియెద దానికి గాం గావ్యకన్య” అనే వ 
చొప్పున అల్లుణ్ణి అవడం తటస్థించడంచేత 70యేళ్ల బాలప్రాయంలోవున్న అల్లు 
మన్నిస్తేగాని బాగుండదని “గార్లు” 3 పెట్టి విందుచేశారని సమన్వయించుకున్నాను. కా 
ఆబ్దికంలో భోక్తలికి పెట్టే పిండివంట గార్లేమిటి? మంగళప్రదమైనపిండివంటలు యేబొబ్బల్లో 
పెడితే యుక్తంగా యురజేపి. అని కొందజనుకోవచ్చుగాని “దశాహం ముతైదువుగా" 
నన్ను పేర్కొనడమే కాకుండా యింకోపద్యంలో “క. ఇద్దణు భోక్తల కెక్కువె? తద్దినము" 
అంటూ మా సీమ గ్రంథంలోవున్న - “ఒకరి పెండిలిలో” అనే పద్యంలో వున్న శుభప్రదమైన 


వాక్యాన్ని - “ముద్దు గుడవరా ముది పెండ్లికొడకా” అన్న సామెతగా ప్రాసకుదిరింది 
కదా? అని తద్దినంగా అపవదించి అమంగళాళ్లీలాలు వెలార్చిన మాక్ళతి కన్యాప్రదాతలుం 
గారు యింకా ఆ వాసనసోకే అనుకుంటాను యీ ఆబ్దికపు పిండివంట (గార్లు) నాకు 
అనుగ్రహించి వుంటారని వూహిస్తాను. నాకు యిప్పటి పెండ్లి (కృతికన్యాపరిణయం) 
మూండోదో? నాలుగోదో? అవుతుంది. తక్కిన భార్యలు తిట్టుమోతులుగారుగాని, యీనాల్లో 
భార్య బాగా గయ్యాలిన్నీ, తిట్టుమోతున్నూ దొరికింది. వార్ధక్యం దీనితో గడపాలి. శాంతం 
పాపం! మొట్టమొదటి పెళ్లికి పిల్లనిచ్చిన అత్తవారింట కూడా అదేంకర్మమో? నాకు మా 
అత్తగారు (మీరు నమ్ముతారో, నమ్మరో?) గార్ల పిండివంటతోనే విందు చేసేవారు. అది 
మీకు ఇప్పటికి యేలాజ్ఞాపకం వుందంటారేమో? నాధారణయెటింగినవారున్నూ, ఆ మధ్య 
'నేను వ్రాసిన దీర్మవ్యూసాలు చదివినవారున్నూ యీప్రశ్న వేయరు. నాకు మూండో 
సంవత్సరములో నా తరువాత పుట్ట - మొన్న పురుట్లో వోయిన “ప్రబుద్దుండు” అనే 
పద్యార్థానికి లక్ష్యమైన మాతమ్ముడు పురుడు సహా యిప్పటికింకా తూ.చా. తప్పకుండా 
జ్ఞాపకం. అతిశయోక్తిగా జమకట్టుకుంటే ఆలాగే జమకట్టుకోండి. నమ్మితే నమ్మండి - 
“నమ్మిన నమ్మకున్న నది నావశమా” అన్నారు. మా పరమమిత్రులు శ్రీదాసు శ్రీరామ 
మహాకవిగారు యేదో విషయం వ్రాస్తూ తెలుంగు నాండు అనే చిన్న! పుస్తకంలో. యిది 
విషయాంతరం, (ప్రస్తుత విషయం జ్ఞాపకం వుందనడానికి హే. అప్పటికి 
ఏడెనిమిదేళ్లవాండు నాకొకస్యాలకుడుండేవాడు. ఆకుల్దివాడు ఆ గార్ల పిండివంట 
సందర్భములో అన్నాడుకదా? మా అత్తగారితో- “అమ్మా! యీవాళ మనింట్లో గార్లు 
వండుతున్నావు తద్దినమా?” అన్నాండు. అది మా మామగారువిని వాణ్ణితిట్టీ అయ్యో 
అమంగళంగా అన్నాండే అని నొచ్చుకున్నారు. ఆయన కుట్బవాణ్ణి తిట్టిన తిట్లు కూడా 
జ్ఞాపకం వున్నాయికాని, యెలక మీందా, పిల్లిమీందా పెట్టి నేను విమర్శకుడు గారిని 
తిట్టినట్టువారు భావించుకుంటారని వుటంకించలేదు. క్రియమాట యీవృద్ధదశలో 
తటస్థించిన అత్తవారివిందులోనే కాక బాల్యదశలోకూడా నాకు అత్తవారివిందు “గార్ల” 
తోనే జరిగేదన్నది యిక్కడ వక్తవ్యాంశం. మా అత్తమామలు నన్నుయెప్పుడూ గారు పదంతోటే 
పిల్చేవారన్నది ధ్వన్యర్థం. యీ మామగారు యేకవచనంతోటే గౌరవించారు పూర్వం. 
యింతకూ చె ప్పేదేమిటంటే? యిప్పుడు వ్రాస్తూవున్న వ్యాసంలో మాత్రం దుందుడుకు 
మాటలు కొంత మృగ్యం అనియ్యేవే, సాహసోక్తులు, తలకు తగని ప్రసంగాలు చాలా 
వున్నాయి అవి పూర్వపక్ష సిద్దాంతాలు చేసుకొనేటప్పుడు ప్రతివారి వ్రాంతలలోనున్నూ 
అంతో యింతో వుంటూనే నా కనక వాట్లని గూర్చి వ్రాయవలసిందిలేదు. 
గార్ల్సపురాణం అంతవసరం లేకపోయినా నాజ్ఞాపకశక్తిని తెల్పడానికి వుటంకించాను. 


540 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


శిష్టావారి అభినందన సందర్భములో స్వాగతంలో వున్న విమర్శకుడుగారి- 
“కత్తిరుళిపించు”ను గూర్చిన ప్రసంగములోన్నుంచి యిలా ఎక్కడికో పోతూవున్నాము 
“కత్తిరుళిపించు” (వాత చాలా సరసంగావుంది. యేమంటారా? వ్రాసినవారు యిట్టే 
తప్పుకోవచ్చు, హిట్లరు మహాశూరుండు కదా? అతండిమీద మాయింట్లో నేను కూర్చుండి 
బ్రిటిషు తరఫున నావద్దవున్న (బండాడిముక్కుకూడా తెగని) మొద్దుచాకు నూరి 
రుళిపించవచ్చునుగదా? అది పనిచేసిందా? లేదా? అన్నది విచారణాంతరం. 
శ్రీకృష్ణభగవానుడేమన్నాడు- 


“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన” 


అనలేదా? ఫలం దైవాయత్తం. మనం చేయవలసింది పనిమాత్రమే. అట్టిపనిని 
విమర్శకుండుగారు చెసినారు కనుక వారు మహాసాహసులని మాత్రమే ఆవాక్యం చెపుతుంది. 
ధ్వనినికూడాతీస్తే విమర్శకుని శక్తి తి. వెం. కవులముందు అంతగాని, కొంతగాని పసకట్టేది 
కాదుగాని కాకపోయినా సాహసించి అందుకు పూనుకోవడం అభినందనీయమని కూడా 
తేలుతుంది. ధ్వనిగదా? “అస్తమేతి గభస్తిమాన్‌” అనేవాక్యం యెందటికెన్ని విధాల 
ధ్వనించింది. కాని ఆధ్వనికికూడా కొంచెం సంబంధం మాత్రం వుండాలి. యీమాట 
విమర్శకుండుగారు బాగా గమనించాలి. ఇది విషయాంతరం. శిష్టావారు స్టూలదృష్టిని 
అభినందించడంలో ఆమాట దొర్లినట్టు అనుకోవడమే. యిప్పటికి నాకు కర్తవ్యం యేదేనా 
యింతకంటె అధికం వారు తెల్పితే తెలుసుకోవడమున్నూ - పెళ్లి పీంటలమీంద వున్న 
పెంగ్లికొడుకును వారివారికి తోచినట్టు అందయటూ ఆశీర్వదిస్తారు. వాటికి అవయవార్థాలలో 
అవసరం వుండదు. ప్రస్తుతం సందర్భం ఆలాంటిదైనా ప్రసక్తి కలిగి కొంతవ్రాయవలసి 
వచ్చింది. యెందులోన్నుంచి యెందులోకో పోవడంవల్ల ప్రధానాంశం మణుగుపడుతుంది, 
మామీసాల ప్రసక్తిలో విమర్శకులు వేసిన ప్రశ్న ఆయనకు బొత్తిగా దానిపూర్వోత్తర 
సందర్భాలు తెలియకవేసిన ప్రశ్నగా బుజువు చేయబడిందికదా? యీలాటి'ప్రశ్నలే 
గుంటూరుసీమలోని (ఆప్రాంతంవారు ఆబాలగోపాలమూ యెటింగిన) సందర్భాలను గూర్చి 


కొన్ని వేసివున్నారు. స్వర్గతులుకాగా మిగిలిన విమర్శకుండుగారి బంధువులకే వాట్లవిషయం 
బరాతం పెట్టి వున్నాను. 


వారు యీపాటికి విమర్శకుండుగారికి వాటిసందర్భాలు చె ప్పేవుంటారనుకొంటాను. 
కాని యీవిషయంలో యింకోటి ప్రస్తుతం ఆలోచించాలి. సుమారు ముప్పదియేళ్లనాంటి 
గుంటూరు సీమచరిత్ర యిప్పుడు 76 వత్సరాల ప్రాయంలో వుండడం నిజమే. అయితే 
అప్పటికి 46 వత్సరాల ప్రాయంలో వుండే వీరికి యితరులు బోధించడంతో పనేముంటుంది. 


“శుభస్యశీఘ్రమ్‌” 541 
అందుచేత యితరులకు బరాతం పెట్టడం కూడా అనవసరమే అనిన్నీ అసలు విమర్శకుడు 
గారికే బరాతం పెట్టడం యుక్తమనిన్నీ యిప్పటికి తేలింది. అయితే ఆయన యెటిలేవుంటే? 
వాట్లనుగూర్చి మళ్లా యెందుకు ప్రశ్నిస్తారు? అంటే వున్నదంతా దానిలోనే వుంది కుల్లస్సు. 
ఆప్రశ్నించడమే అత్యాశ్చర్యం. ఆశ్చర్యంలోనున్నూ ఆశ్చర్యం. ఆరోజుల్లో యీవిజ్బంభించడం 
బొత్తిగా కనపడక యిన్నాళ్లకి విజృంభించడాని కారంభించడం యింకోటి. కాశికావృత్తికంటె 
కౌముదే యెందుకు పూర్వం కాకూడదని మొదట ప్రశ్నించి, తరువాత ఆప్రశ్నించడం 
బొత్తిగా అనభిజ్ఞత్వప్రయుక్తమని నేను సూచించినతర్వాత యిప్పటివ్యాసంలో అపూర్వత్వం 
గుంటూరిసీమ గ్రంథంలో వున్న నావాక్యాధారం మీందే సమర్థించంబడుతుందని 
వుబలాటపడటం యింకోటి. శాంతం పాపం! దీన్ని గుటించి కొంచెం (వ్రాసాను. వీరేవాక్యం 
(భ్రమపడి దానికి ఆధారమవుతుందను కొన్నారో! ఆవాక్యం వీరు వుదాహరించినప్పుడు 
దానితత్త్వాన్ని బోధపటుస్తాను. యిప్పటికి వారిసంతోషాన్ని అలాగే వుందనిస్తాను. బొత్తిగా 
శాస్త సంస్కారం లేనివారు యేవో ప్రశ్నలు కూరగాయప్రశ్నలువేసి చాలించక యీబాధకూడా 
యెందుకో. “బుద్ధిః కర్మానుసారిణీ” మీసపు శంక వదిల్చినట్లయింది. యద్వా మీసం 
నేను మాత్రమే పెంచి తిరుపతిశాస్తి పెంచనేలేదని వాదసౌకర్యార్థం క్షణకాలం వప్పుకుని 
మాట్లాడుకుందాం. అప్పుడు మాత్రం “పెంచినారము” అని చెప్పంగూడదా?- 
“అస్మదోద్వయోశళ్చ” అనేది యేమవుతుంది? యింకా వాదం సాంగితే వీరు యింకో 
ప్రశ్నవేస్తారని తోస్తూవుంది. అది యిది. 


“మీరిద్దడూ జంటకవులు గదా? తిరుపతిశాస్త్రి యిప్పటికి సుమారు 20 యేళ్లనాండే 
దేహం చాలించాండు కదా? నీవింకా దిక్కుమాలిన వ్యాసాలు వ్రాస్తూ వొక్కినరంలాగ 
జీవించి వున్నావేమీ, మాయిష్టం వచ్చినట్లల్లా మమ్మల్ని వ్రాసుకోవడానికి అభ్యంతరం 
కల్పిస్తూ” అనేది కూడా వాకప్రశ్నలోకే చేరుతుందనుకోవడాని కభ్యంతరం వుంటుందా? 
యీవిమర్శకుండుగారి ప్రశ్నలధోరణి చూస్తే, ఆలాటిప్రశ్న వేస్తారా? విమర్శకాగ్రణిగారు. 
యిదివజలో వేసినప్పటికీ యిప్పుడు కొన్ని బిరుదులు పొందివుండికూడా వేస్తారా? అలాటి 
ప్రశ్న అంటే? యిప్పుడు వేయరేమో కాని మునుపు వేయడాని కభ్యంతరం లేశమున్నూ 
లేదని మనవిచేస్తూ అలాటిప్రశ్నలే వీరు వేసినట్లు యిక్కడ మటివకటిచూపి బుజువు 
చేస్తూన్నాను. దేవీభాగవతపద్యం వీరివిమర్శన కంతకూ ఆయువుపట్టు పద్యం- “క. ఎన్ని 
పురాణమ్ములు” అన్నది లోంగడ వుదాహరించే వున్నానుగదా! అందులో యీయన 
చేసినశంక యేలాటిదో? గమనించండి. అరణ్యపర్వం తెలిగిస్తూ చచ్చిన నన్నయ్య “యేలా 
నీవిచ్చేమెచ్చు పరిగ్రహించడానికి అర్హుడైనాలొడనికదా? ప్రశ్నించారు విమర్శకాగ్రణిగారు. 
ఈయన భాగవతం యెప్పుడేనా ఆఖరికి కృత్యాదిపద్యాలేనా చదివి వుంటారో? లేక 


2 బ్రాహ్మృణబఐండద యింత దుర్భార్హదుగున? 
3. చూమీందికరుణ (నన్నయ్య) చచ్చెనటన్నన్‌ 
4. దురభిచూనంబు నీలోన దొరలికాక. 


అల్‌ ఇ 
యిన్ని అసంగళొక్తులున్నూ సాహనో “కలువ తాటవలసి కంటుందో? 


pp 7 రా per 


బోతన్నగారు నన్నయ్యను పురాణముచూత్రమే తెలింగించిన కవులలో చూత్రపే 
రాడు, పురాణాదళుల్‌ తెలింగించిన కవలలో కూడా చేరి రి గౌరవించి వుండంగా మేము 
గౌరచించం గూడదా? దానికి యీవిచుర్శకుండు గారి అభ్యంతరమా? మాకు యిక్యకికీ 
విమర్శకుండుగారి ప్రశ్న సౌడభ్యం వెల్లడిగా తెలుస్తూవుందా? సౌడభ్యం (లడయో రథేడః) 
యీలావున్నా. తిట్లేమో-1. క్రొత్తవిశ్వస్తలన అం. 2. ఆరయ? 

దిదియచనాంటి ముతైదువలన, 3. యిద్దజుభోక్తల కెక్కుడెతద్దినము, 4. చచ్చిచెడంగలారు, 
5. పదయవనా టియైదువ లభంగి నడంగరే? 


యీలాటి అమంగళాలతో వున్నా నిరసనోక్తులేమొ? 1. వెళ్టివెంకటాయ, 2 మ 
వెంకటశాస్త్రి నీతిమాలిన వ్రాతల్‌, 3. ధీరహితా mre నుండా), 4. నీవె కవివె?, 
సింగిగూడం గవిత్వంబు చెప్పలేదె? 5. బుద్ధిలేదె? 6. నక్కపోతునని యుపమించుకొమ్ము. 


యింతటి అనాత్మజ్ఞత్వంలో వున్నా యివిలేశమున్నూ నేను గణించనే లేదని ఈయన్ని 
త్రకరణశుద్ధిగా నేను సేల్లోడు (రమారమి 70 రూపాయిీలది) సమ్మానించడానికి 
ఆహ్వానించినదానివల్లనే లోకం గుటితిస్తుంది కదా? నేను ఈతిట్లవల్ల అమాత్య సార్వభౌమ 
వంశోదృ్భవులే అయినా బొత్తిగా బొందంబడుతూ వున్నారుగదా? అని మనస్సారా గుజితించి 
“బుద్ధిః కర్మానుసారిణీ” అని సమాధానం చెప్పికొని యిట్టి అనాత్మజ్ఞులతో ఆసన్న 
మరణదశాంతర్జశలలో వున్నమనం వాదోపవాదాలకి దిగడానికి ప్రాజ్జలోకం బొత్తిగా 
అంగీకరించదని యింట్లోవున్న పదార్ధంగాని మనం కొని చేసేది కాదుగదా? అని, 


“శుభస్యశీఘ్రమ్‌” 543 
“క అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాండు నేర్పరి సుమతీ." 


అనే పద్యాన్ని స్మరించి ఆరీతిగా యాయన అనుగ్రహాన్ని సంపాదించుకొందామని 
ప్రయత్నించాను. ఈనాప్రయత్నం కూడా విఫలమే అయింది. విమర్శకుండుగారు దీన్ని 
అవమానంగా భావించారు. లోక మేలా భావించిందో? చూడండీ, చాలా వుత్తరాలున్నా 
వకృ్కపిల్లకవి వుత్తరంలో నుంచి కొన్ని మాటలు మాత్రమే వుదాహరిస్తాను. 


గునపట్టు, తాదేవల్లిగూడెం వోమ్టు, 
24-05-1939. 


మానాటప్రగ్గడ శ్రీరామసుబ్బరాయ శర్మ నమస్కరించి (వ్రాసికొనెడి 
విజపి : 
ఇతి 


“కృష్ణాపత్రికలో ప్రకటింపంబడినవ్యాసము (నన్నయ్యనుగూర్చినది) చూచితిని. 
దేవీభాగవతపు విమర్శకుండుగారికి మీరిచ్చిన సమాధానము చదివితిని. వారు పశ్చాత్తప్తలు 
కాకపోరని నానమ్మకము. ఏమందురా? 


“క్త తిల్టీనవారల మరలం 
గట్టలుకం దిట్టంబోక కానుక లజుతం 
జుట్టంగం జూతురు శాంతముం 
బెట్టెన? మీ యమ్మ ఉగ్గుం బెట్టెడివేళన్‌.” 


నాకాశ్చర్యమైనది. ఇట్టి శాంతయుతుని ప్రేరేపణ లేకయే మీకృతి కర్తగారికి 
(మానియోగితల్లజునకు) కవిలోకమే సమాధానమీయంగలదు. 


అనేకులు కవులు, అడ్వకేట్లు (ఇందుం గొందటు వాచా అభినందించినవా రున్నారు.) 
ఉద్యోగులు (వీరందటు నియోగులే) నాపూనికను అభినందించిన వారుగలరు. అసలు 
వారూ వీరూ యెందుకు బోధించాలి. విమర్శకుండుగారి వార్ధక్యం బాగానే వుండి నలుగురి 
నోళ్లల్లో పడవలసిన ప్రాప్తి లేకపోతే వారివృద్ధత్వమే వారిని బోధించేది. “అవశ్య 
మనుభోక్తవ్యం కృతంకర్మ” నిరసించినవారల్లా నేనెవరిని ఆతిథ్యమునకై ఆహ్వానించితినో 
వారు మాత్రమే అయితే వారికి మనస్సులో అన్ని అనుచితమైనతిట్లు తిట్టి యలావెళ్లి 
వానిసత్మారాన్ని స్వీకరించేది అనే సంశయం కలగడంలో ఆశ్చర్యం వుండకూడదు. అది 
మానవసహజమైనధర్మం. ఎంతకోపం లోపల వున్నా శారీరక ధర్మాలుగాని, మానసిక 


ర్‌44 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ధర్మాలుగాని మార్పుచెందవన్నది సర్వానుభవసిద్ధం. అకారణంచేత మొగం చెల్లక వారు 
నిరసించారు గాని మటోటికాదు కనక మళ్లా వారిని ప్రార్థిస్తాను. అయితే - “రానివారలన్‌ 
రమ్మని పిల్వ వేడుకనరా” అని నన్ను లోకం పరిహసిస్తుందేమో? వినండి ఆయన నన్న 
తిట్టినా ఆదూషణాలు నాకు భూషణాలుగానే పరిణమించాయి. యీలాటి తిట్లకు 
వప్పుకోలేదుగాని కీ॥ శే॥ సోమంచి భీమశంకరంగారు (ప్లీడరు) అమ్మాఆలీ బూతులయిశే 
ఆశీర్వచనాలే అని వొకప్పుడు చమత్కరించారు. యీతిట్లు లోకంలో యీలాటివా రుంటారని 
తెలుసుకోవడానికి అవకాశం గలిగి గురుత్వాన్ని కూడా చేసినట్లయింది. అందుచేత మొదట 
కొంచెం భారంగా కనపడ్డా, క్రమంగా అది చెడ్డపని అయినప్పటికీ, ముమ్మాటికికూడా 
చెడ్డపనేఅయినప్పటికీ దానివల్ల నాకుంగాని, నాయశస్సుకుంగాని, యిప్పుడు గాని 
భవిష్యత్కాలంలోంగాని జరిగే అపకారం యత్మించిత్తూ కూడా లేదని నాకు తోంచింది. 
దీన్ని లోకం యెంతవటికు విశ్వసిస్తుందో నాకు తెలియదు. 


“ఉత్పత్స్యతే మమ తు కో£ిపి సమానధర్మా” 


అన్నాడు భవభూతి. అలమతి విస్తరేణ. అందుచేత వారిని నేను కవితాధార సాఫుగా 
వున్నదనే గుణలేశాన్ని పురస్కరించుకొని తక్కిన దాన్ని సర్వమున్ను పొల్లుగా భావించి 
జల్లించి “తోసిరా” జని సమ్మానింప దలంచినాను. యిప్పటికీ యింకా నాప్రయళత్నం 
అమల్లోనే వుందిగాని “నిరాశాః పితరో గతాః” కాలేదు. వారితిట్లు సమర్ధనీయాలు కావన్న 
సంగతి వారికి బాగా గోచరించినట్లు వారి యిటీవలి సశేష వ్యాసంలో వుండే అక్షరాలవల్ల 
వ్యక్తం అవుతూ వుంది. ఆ అక్షరాలు చూచాకే నేనీ వ్యాసాన్ని వ్రాయడానికి ఆరంభించాను. 
ఇంకా వారి వ్యాసం “సశేష” స్థితిలో వున్నా యెప్పటికప్పుడే జీవితసంశయంలోవున్న 
నేను రాంబోయేవారివ్యాసశేషం చూడకుండానే, “మీగాళ్లి సామెతగా భవిష్యత్తులో 
రాంబోయేవారి మాటలను భావనాశక్తిచేత (కవులకు భావనాశక్తి చాలా సంగతులను 
గోచరింపం జేస్తుంది). వూహించి మళ్లా యీ ఆహ్వానాన్ని పంపుతూన్నాను. ఇది 
విషయాంతరం. వారి వ్యాసంలో వున్న యీమాటలు వారికి వారితిట్లను సమర్ధించుకునే 
వుపాయం లేక నీళ్లు నమలవలసి వచ్చిందన్నసంగతిని తెలుపుతాయో! లేదో! చదువరులకు 
తెలియడానికి వుదాహరిస్తూవున్నాను. 


“31 సంఖ్యగాం గొన్ని పద్యములు వెగటుగా గనపడునట్లుటంకించి కొంత 
విపరీతార్థము చేసి వ్రాసియున్నారు. శాస్త్రిగారి యుద్దేశమేమియో? నేనట్లు తమ్ము 
నిందించినట్లు లోకమునకు దోంచవలయుననికదా? కానిండు నా గంథమామూలాగ్రము 
చదివినవారికైన సత్యము తెలియంబడదా?” అనివ్రాయ మొదలిడినారు. నేను చేసిన 


“శుభస్యళీఘమ్‌” 5్‌4ీర్‌ 


విపరీతార్ధమేమో? అసలు వారి సుపరీతార్ధమేమో శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్తులు గారు 
గాని, లేదా వీరిని ధూళిపూడి సభలో అభినందించి నాపేరు లేక మాయిద్దటి (తి. వెం. 
కవుల) పేరులు యెత్తికొన్న శ్రీ శిష్టాశాస్తులుగారు గాని లేదా ఆ సభకు ప్రసిడెంటుగా 
శ్రీ పిరాపురం మహారాజావారి కాలేజీ నుండి దయచేసిన పండితమండనులు గాని నాకు 
తెల్పి మందలింతురని కోరుచున్నాను. నేనొకవేళ అందులో సుపరీతార్థమే వుందని 
ఆబ్రాహ్మడికి యీలోకంలోనే కాదు పరత్రకూడా అపకారం యెందుకు కలగాలనిఅన్నా, 
వెగటుగాలేదు సొగసుగానేవుంది. స్వర్గానికి మెట్లు కడుతూవుందని అబద్దానికి సిద్ధపడి 
వాదించడానికి దిగినా; ఆయీ ముద్దుమాటలను సీ! యని రోయని పుణ్యాత్ము లెక్కడెనా 
పుట్టి వున్నారా? అనేదే నాశంక. వీరే అక్కణలేదు విమర్శకుడుగారు తమకుందోంచిన 
యేవిజ్ఞుల పేరులుదాహరించినాసరే, వారేశాఖ వారేనా సరే, యేకులంవారైనా (18 
జాతులలో) సరే, ఆడవాళ్లేనాసరే, మగవాళ్లేనాసరే, ఆ తిట్లు తిట్లుకావనియు, అందులో 
అంతరార్థం సుపరీతార్ధ మున్నదనియు “పదియవనాటి ముత్రెదువు” పుణ్య ప్రీయే అనియు 
అర్ధము చెప్పి విమర్శకుండు గారిని వొద్దెక్కిస్తే నేను సంతోషిస్తాను. (యేదో? కాలకర్మ 
దోషంచేత కర్మం చాలక అలా నోరుకాదు చేయి జాణింది అని క్షమాపణ (నాకుకాదు) 
లోకానికి చెప్పి నిర్ణోషత్వాన్ని సంపాదించుకోక యింకా తగుదునంటూ యీ పిడివాదం 
యెందుకంటాను?) తగుదునని యింకా వ్యాసాన్ని వ్రాసి పత్రిక నిండిస్తూ తమ అనుచిత 
ప్రసంగాన్ని సమర్థించుకోవడానికి ఉపాయం కనపడక యితరులు విపరీతార్ధం చేశారనిన్నీ- 
“వెగటుగా వుండేటట్టు ప్రకటించా”రనిస్నీ అపవదించడం శోచనీయం కాదా? పైంగా- 


శాస్త్రిగారి యుద్దేశమేమియో? నేనట్లు తమ్ము నిందించినట్లు లోకమునకుం 
దోంపవలయునని కదా? (లోకానికి నిందించినట్లు తోంచదు స్తుతించినట్టుగానే 
తోస్తుందేమి?) 


ఈ వాక్యసౌడభ్యం చదువరులు గమనించాలి. శాస్రిగారియుద్దేశం శాల్గోడు 
సమర్పించుకోవడమే ముమ్మాటికిన్నీ అంతే. తిట్టనట్లుమాత్రం లోకానికి తోంచకుండా 
శాస్త్రిగారు చేయాలి. చేయగలరా? తిడితేమాత్రం 76 సంవత్సరాల (బ్రాహ్మండుగదా! 
యెందుకు పడంగూడదూ? అంటాను పైగా అంతకంటె అనంగా తిట్లకంటె అధిక 
పాండిత్యం పూర్ణానుస్వారంగా వుండి విమర్శనకు పూనుకొన్నవృద్ద్ధులు తిడితే మాత్రం 
నోరుమూసుకూరుకోవాలిగాని అయ్యా! చూడండని వారితోను వీరితోను చెప్పుకోవడం 
కూడానా? యెంత ఘాతచేశా౭డూ. వెం. శా. (ముదిమి రెండవ బాల్యంబు కదా) అవును 
తప్పే. దాన్ని వారించుకోవడానికేకదా? శ్రీవారిని శాల్గోడుతో అభినందన పద్యాలతో 


546 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


సహాగా సత్మరించడానికి సంకల్పించుకున్నాండు. కాబట్టీ వారు వాండికోరిక తీర్చడంకన్న 
కర్తవ్యం లేదు. పైంగా “నేను విమర్శన [గ్రంథమున వ్రాసిన విషయములకు సరియైన 
సమాధానము వ్రాసిరేమో చూడుండు.” (యెంతముద్దుగా వుందో? యీ వాక్యం 
పరిశీలించాలి) అని కూడా వ్రాస్తారే? నన్నయ్యను గుతించిన ఆక్షేపణ దానిలో వున్నదేనా? 
మీసప్రస్తావన దానిలోదేనా? వాట్లను గూర్చి నన్నయ్య భట్టు వ్యాసంలో మొదటి దానికిన్నీ 
దీనిలో మీసప్రసక్తికిన్నీ సమాధానం వ్రాశానా? తక్కినదానికి బంధుసముద్రులకి బరాతం 
పెల్టివున్నానా? 


యింకనల్లా “పదియవనాటి ముతైదువు వగయిరా తిట్లకు నేను జవాబు చెప్పవలసి 
వుంటుంది. యేమని చెప్పాలో తోంచకే సేల్లోడు బహుమానంగా యివ్వదలచుకున్నాను. 
(వెనక అధాత్తువాదం చేసి నీయమ్మజిజ్ఞాసా అంటూ వాదించినపండితుడి కేశాలు శిరస్సున 
ధరించి తనకు రాజుగారిచ్చిన బహుమానం ఆయనకిచ్చిన సంగతి లోకానికి తెలియదా? 
వెం. శా. ఆయనకి తీసిపోతాండా) ద్రావిడస్తీల కుచాలుకూడా తడివినందుకు వొక్కనాకేకాక 
పదత్రికాధిపతులకుకూడా సంబంధం వుండడంచేత మేము ఉభయులమున్నూ చెటివక 
సేల్లోడున్నూ బహుమతీచేస్తేనేగాని మా పాపాలు పటాపంచలైపోవు. వెల్నాటికనక తి. 
శా. కి యీ ప్రాయశ్చిత్తం చేసుకోవలసివుండదు. ధన్యుడు! కనక వేంకటేశ్వర శాస్తులవారిని 
హెచ్చరిస్తూన్నాను. సేల్లోడు సిద్ధంచేయమని. యింకమీందటనేనా యీలాటివారి వ్యాసాలు 
అనాలోచితంగా (ప్రకటించి నాబోటి సర్వసంసిద్ధులకి అమాంగళ్యపు (వ్రాంతలు 
(మణివకప్పుడేనా సరే) (వాసే యీలాటి ప్రబుద్దులద్వారా పనికల్పించి బాధించడం 
యుక్తంకాదని పత్రికాప్రవర్తకులకు తోంచేయెడల క్రియారూపంగానో, వాగ్రూపంగానో 
వారిఅనుతాపాన్ని ప్రకటించ గోరుచున్నాను. లేదా? పరుండియే నే నింకా బళ్లని తోలగలను 
వ్యాసాలు. వాట్లని జాగ్రత్తగా ముద్రించి ప్రకటించి ఆయీలోపాన్ని సవరించుకోవలసిందని 
ప్రార్థిస్తాను. విమర్శనగ్రంథం చూచినట్లయితే మీరు యెంత యేవగించుకుంటారో 
అనుకుంటాను. అయినా నాకోసంచూచి అందేదేనా ఉత్తరం యియ్యతగ్గది వుందేమో? 
పత్రికాధిపతులు చూపితే దానికి తోంచినసమాధానాన్ని యిస్తాను. అధిపతులే అక్కజలేదు. 
నన్ను ద్వేషించేవారు సుప్రసిద్ధులు కొందలున్నారుగదా? పేళ్లెందుకు తీరికూర్చుని ఆ 
ద్వేషించేవారిని ఆశ్రయించేనా సరే తిట్లుకావని వారిచేత అనిపిస్తే యింకో సేల్లోడుకూడాను. 
సరేనా అసలు విమర్శకులకు నన్నుప్రశ్నించడానికి అర్హత యెంత వణకు వున్నట్లు 
గోచరిస్తుందో? ఆయనచేసిన “పదియవనాంటి” వగైరా 31 ఆశీర్వాదాల వల్లనే కాక 
యింకా గ్రంథంలోవున్న ఆశీర్వాదాలవల్ల కూడా నిర్ణయించి పత్రికలో పత్రికాధిపతుల 
ఆచార ప్రకారం ప్రకటించి లోకాన్ని సంతోషపెట్టంగోరతాను. పత్రికలలో పలుసంగతులు 


“శుభస్యశీఘ్రమ్‌” ర్‌47 


పడుతూ వుంటాయి. వాట్లన్నిటికీ మేము బాధ్యులమా? మీలో మీరు వాదోపవాదాలద్వారా 
తీర్చుకోవలసిందే అనిగాని, లీగల్‌గా అనిగాని జవాబు చెపుతారా. యిది స్పెషల్‌ విషయంగా 
మీరు పరిగణిస్తారనియ్యేవే యింతగా వ్రాశాను గాని లేకపోతే యీమాత్రానికైతే వ్రాయను. 
ఈయనకు జవాబు చెప్పలేకపోను? (అనగా యిప్పుడేకాదు జీవితానంతరం అధమం 
ఒక సంవత్సరందాకా కూడా చేతిలో లేఖిని పనిచేస్తూనే వుంటుందని నా పిచ్చి నమ్మిక) 
గాని యా వయస్సులో యీలాటి అనుచిత ప్రసంగానికి (అనగా కోర్టువారు తీర్చవలసిన 
దానికన్నమాట) నేను జవాబులు వ్రాస్తూ కూర్చుండడానికి లోకోపకారకార్యాలలో తబుచుగా 
ప్రవర్తించే మీబోట్లు ఆమోదిస్తారా? మీ పత్రికపుట్టి సుమారు యిరవైయేళ్లేనా కాకపోదుగదా? 
యేవిమర్శకులేనా యే గ్రంథకర్తనేనా “పదియవనాంటి ముత్తెదువు” లోనైన అపృచ్చ్వపు 
మాటలతో బహూకరించి నట్లెటుంగుదురా! అట్టిమాట లెన్నండేంనా మీరు (ఇప్పుడూ 
ఆమాటలు మీరు ప్రకటించ లేదుసుడీ పాపం! ఆయనే ప్రతిష్టకోసం చిరకాలం దాంచిదాంచి 
యిప్పటికి అదృష్టంపండి స్వద్రవ్యంతో బయటికిం బెట్టివున్నారు. ) మీ పత్రికలో ప్రకటించి 
వున్నారా? అని నా ప్రశ్న తాము జూడలేదు యయన తిట్లని యీసంగతి నేనెణుంగుదును. 
యీయన విమర్శకులు కారు. వట్టి అనాత్మజ్డులు అని నేను తెలిసికొన్నాను. మొట్టమొదటనే 
పంపిన భారతసంశయవిచ్చేదం మీంద అభిప్రాయం అసలు వారు కోరకుండానే నాఅంతట 
నేనే వొకమాదిరిగా యిచ్చి మెల్లిగా రంగంలోకి అవతరింపచేశాను. అప్పుడీపుస్తకం 
విమర్శనం పంపించారు. చూచాను. సమ్మానించ తలచాను. దానికి ఆయన నాకు 
అనుగ్రహించిన ప్రత్యుత్తరం ఇది. 


“తామే మాగ్రామము వచ్చి సభచేసి చేయవలసి యుండునుగాని నేను తమగ్రామము 
వచ్చుట తగియుండదు.” 


“యెందుచేత తగియుండదోకదా? కృతిప్రదాత కృతి నాయకుని కడ కేగి 
సమ్మానింపంబడుట ఆచారమా? కృతినాయకుండు కృతియిచ్చిన (గ్రంథకర్తయింటికేగి 
సమ్మానాన్ని పొందుట ఆచారమా? తిక్కన్నసోమయాజులుగారికి కేతనమహాకవి 
దశకుమారచరిత్రను కృతినిచ్చెను గదా? దానిని తిక్కన్నగారి గృహమునకు వచ్చి వినిచి 
సమ్మానమును తిక్కన్నగారి గ్రామములో పొంది వుండునా? లేక తిక్కన్నగారే కేతన్నగారి 
వూరు వెళ్లి అక్కడనే కేతన్నగారి కవిత్వాన్ని విని వారింటే భోంచేసిసమ్మానించి 
వచ్చివుంటారా? మనుమసిద్ధి తిక్కన్నగారింటికి వచ్చి ఉత్తర రామాయణాన్ని విని సత్కరించి 
తన రాజధానికి లేదా కోటకు వెళ్లియుండునా? యింతటి పరిజ్ఞానంకూడా గుం. డి. 
విమర్శకుండు గారికి లేదని లోకం అభిప్రాయపడరాదు. నేను అంతకంటే పడేదిలేదు. 
కాని యేంచేస్తారు పాపం! వురిలో చిక్కారు. 


548 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


.“అప్రతిపత్తిమూధమనసా ద్విత్రాస్టితా నాడికాఖ అన్న యెత్తు నేనెత్తడంచేత యేపీ 
వ్రాయడానికి కలమాడక యీలా అపహాస్యపు టక్కరాలు వెళ్లంగ్రక్కారే! కాని అసలు శకి 
యీలాటిది కాదు. లౌకికాగ్రేసరులు అంకెలలో మంచి పాండిత్యముంది. దాన్నిబీ 
సంఖ్యావంతులు కూడా (అసలు సంఖ్యావచ్చబ్దవ్యుత్పత్తి వేణుకదా) అనంబడతారు. 
యీమధ్యనే అభినవ తికయజ్వలు కూడా వారిగ్రామంలోనే (యింట గెల్ఫిరచ్చ గెలువు 
మన్నారుకదా) అయి వున్నారు. యీపైని త్రిలోక విజయంకూడా చేస్తే చేస్తారేమో; 
“పదియవనాంటి ముతైదువునూ, దశాహంనాంటి ముతైదువునూ” బంగారు పట్టుతల్లిగా 
సమర్ధిస్తారు. (ఇంకా యీలాటి అప్పచ్చ్యప్రసంగం చాలావుంది.) దానితో ఆ బిరుదేకాడు 
సర్వమూ సమర్ధితం అవుతుంది చూస్తాము. కానీ ధూళిపూడి (గ్రామస్థులకు మహాకవి 
తిక్కన్నగారియెడల గౌరవం లవలేశమున్నూ లేదేమోనని వివేకులు అనుమానించవలసి 
వస్తుందేమో అని నాచింత. యేమంటే? యీయనజ్ఞానం మిక్కిలి సామాన్యంగా కనపడుతూ 
వుంది. వీరికిచ్చినస్థానమేమో పెద్దది యిప్పుడు తిక్కన్నగారి యశఃకాయమే వుందిగాని 
అసలు కాయంలేదు. పరిశీలించేవారు అనుకోరుగాని, స్టూలదృష్టులు వారి బండారంకూడా 
యింతపాటిదే అనుకుంటే? అయ్యో కర్మమా! తిక్కన్నగారి ప్రజ్ఞావిశేషపరిజ్ఞానానికి యీలాబీ 
వుపమేయ స్థానాలేనాగతి? అలా యెవరంటారు, గాని లోకంలో ప్రాజ్ఞుల సంఖ్య చాలా 
తక్కువ, ప్రాజ్జేతరులే అనంగా? జ్ఞానలవదుర్విదగ్గులే యెక్కువ. అందుచేత కొంత 
వారికికూడా మనం భయంపడవలసి వుంటుందని నామనవి. సరిగ్గా నాలుగు పంక్తులు 
వ్రాయడానికి సామర్ధ్యం పూర్ణానుస్వారంగా వుండే వీరు పెద్దపెద్దమాటలు ప్రకటిస్తా! 
యీసాహసం వీరికి యెక్నడనుండి వచ్చిందోగదా! ఆ యీ సందర్భం యింక లోకమే 
తేలుస్తుంది. అందుకే నాశాంతి మంత్రాలు వీరికి నచ్చాయి కావు. నాసంధి అంతకంటే 
నచ్చింది కాదు. నాసమ్మానాన్ని నిరాకరించారు సరే, అంతటితోనేనా వూరుకున్నారా! 
ఊహూ! ఊరుకోలేదు. యీ క్రింది వాక్యాన్ని చిత్తగించండి. 


“అట్లుకాదేని వారు వచ్చినశత్రుణ్సి నన్ను జామాతగా విమర్శకుడు గారు 
బుద్ధిపూర్వకంగా అంగీకరిస్తారని యెవరనుకుంటారు? భవతు. యేలాగయితేనేమి? 
యిప్పటికి మనుగుడుపు ఆహ్వానందాంకా వచ్చింది కదా? యీ వివాహం సర్వథా 
రాణిసంయుక్తకున్నూూ పృథ్వీరాజుకున్నూ జరిగినమాదిరిగా ఆచరిత్ర యెణింగినవారు 
భావిస్తారు. సంయుక్తతండ్రికి యేకోశమందున్నూ పృథ్వీరాజుయందు యిష్టంలేదు, లేకపోతే 
మాత్రం దైవలిఖీతం తప్పుతుందా? 


“ఎన్నంగ రాదుగా? మజియు నేటికి నేటికి ధాత వ్రాయునో” కృతి యిచ్చి వుండిన్నీ 
బహుమతి పుచ్చుకోవడానికి దయచేయవలసిందని నేను సగౌరవంగా కోరితే గతంలో 


త్రామొనర్చిన అపచారాలవల్ల రావడానికి మొగం చెల్లక ఆ బహుమానం అక్కడకే మూటగట్టి 
తెచ్చి చేయవలసిందంటారే! యిది యెక్కడి లోకజ్ఞానం బాబూ? ఏమో? అలాఅనడానికిన్నీ 
వల్లకాదు; “కవితాలలన మొగంబు బూడిదం బులిమే” వాళ్లకు దానిలోవున్న సారస్యం 
భోధపడుతుందా! ఏదో మాదిరి “ముతైదువు” కదా! వాండు కృతిభర్త సేల్చాడు పట్టుకొని 
అత్తవారింటికే (స్వంత ఖర్చులతో కూడా కాబోలును) వెళ్లి కృతికన్యాప్రదాతను 
సమ్మానించడం యెట్టిదో? ధూళిపూది [గ్రామమే తెలుసుకొనుంగాక. ఆ భారం దానిదే 
నాకెందుకు - యింక. “ఏ భూపాలుం డీవచ్చినన్‌” అన్నసాంకును గూర్చి విచారిద్దాం. 
తృతీయ చరణంలో వున్న- “సాలగ్రామము మున్నుంగా గొనండు” అన్నది బాధిస్తుంది 
కాంబోలు స్పృశించనే లేదు. ఆసాలగ్రామ పదంవల్ల కాళ్లుకడిగి మంత్రపూర్వం యిచ్చే 
షోడశమహాదానాలు గాని, దశదానాలుగాని (అనగా పురోహితవృత్తిలో వుండేవారు 
పరిగ్రహించే వన్నమాట) ప్రవరాఖ్యుడు న ప్రతిగ్రహీత కనక పరిగ్రహించడనే స్వారస్యమే 
వస్తుందిగాని, పాండిత్యప్రయుక్తమైన సన్మానాలుకూడా అతడు పరిగ్రహించక 
నిరాకరిస్తాండని స్ఫురించదు. స్పృశించక వదిలినా ఆసాలగ్రామం “ఎట్‌సెట్రా” న్యాయంచేత 
వచ్చితీరుతుంది. పెద్దనామాత్య ప్రభృతి మహాకవులు అ(గహారాదులు రాజులవల్ల 
సగౌరవముగా స్వీకరించేవున్నారుగాని నిరాకరించలేదు (కోకటగ్రామాద్యనే కాగ్రహారంబు 
లడిగిన సీమల యందునిచ్చె). కాంబట్టి మన అభినవతికృయజ్వగారు నాయిచ్చు సేల్లోడు 
బహుమానాన్ని నిరాకరించడానికి ఆసాంకు బొత్తిగా యేమీ ఉపకరింపనందున- మొగం 
చెల్లకపోవడమే యిందుక్కారణమని తప్పక యొప్పికోవలసి వస్తూవుంది. యీవూహ నిక్నమే 
అయితే యిప్పటికేనా “పశ్చాత్తాపానికి” వచ్చినట్టు ప్రాజ్ఞలోకం భావించడమే కాకుండా 
పశ్చాత్తాపం పాపనివారకంకాంబట్టి పారలౌకికపు చిక్కు కూడా వారికి లేదని తోస్తుంది. 
నాకు వయస్సు ఉత్తరవయస్సు కనక ఐహికభయం కంటె పారమార్ధిక భయమే యెక్కువగా 
చూచుకోవలసి వుంటుందని వేజుగా చెప్పనక్కణలేదు. “శా. నాకుం దోంచినమాట 
మైహికమటన్నన్‌ దీర్చ యాత్రాపరుల్‌, వీంకంజేయు మకాము లందొకటియౌ వేయేళ్లు 
జీవించినన్‌.” మటేమీ ఆశ్చర్యంగా కనపడదుగానీ, యేపైలాపచ్చీసు వయస్సులో 
నేనావున్నవారైతే యీలాటి తిట్లుతిట్టి (ప్రచురించారన్నా కొంత అంగీకరించడానికి మనస్సు 
వొప్పుకుంటుందిగాని యీలాటి పెద్దలు, భారతాది గ్రంథపరిశీలకులు, విమర్శకులు, 
లౌకికసార్వభౌములు పైంగా అంతో యింతో కవులున్నూ గదా? వీరు! వీరు- 
“పదియవనాంటి” మొదలైన తిట్లు మమ్మల్ని కాదే అనుకుందాం వేటాకరినేనా యెంత 
నికృష్ణుజ్దేనాతిట్టి ప్రచురించి (వారు కోర్టుకు మాలాగే వెళ్లరే అనుకోండి) మళ్లా లోకంలో 
యెలా తలెత్తుకు తిరగడానికి వల్లపడుతుంద దనుకున్నారో అనేదే పెద్ద సందేహం. 


550 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మాశిష్యకోటిలో వ్యక్తులిద్దరు యమధ్య నేను బెజవాడ వెళ్లినప్పుడు “యీలాటివారి కందజికీ 
మీరుజవాబు చెపుతూ వుండడం మీది పెద్దలోపం” అంటూ నన్నుమందలించడానికి 
మొదలుపెట్టారు. దానిమీద- 


“నాయనా! ఆయనమీకు దగ్గ బంధువులు కాకపోయినా శాఖా మాత్రబంధువులు 
కాకపోరుగదా? నాకుపనిలేకుండా పోతుంది. కాస్త కలిగించుకొని మంచి మార్గానికి 
తిప్పండి అని ఆ యిద్దజిలో వకరితో మాత్రము అని చూచాను. కానీ అతనికి యెల్లప్పుడూ 
ఆ కాంగ్రెస్సు వర్ముతోటే సరిపోవడం చేతనో యేమో? మళ్లా యీప్రసక్తి యెత్తుకోనేలేదు. 
లేకపోతే వుపేక్షించేవాండు కాడు. గుంటూరుసీమ వివాదల పుట్టుపూర్వోత్తరం పూర్తిగా 
యొటింగి అయ్యో! అని నొచ్చికొనే వాళ్లల్లో మొట్టమొదటివాండే. “ఉ. శాఖకు నప్రతిష్టో 
యీలాటి వృథా అభిమానం అని చింతించేవా౭డే. అయినా- 


“నమాజు చేయంబోతే మసీదు మెడ బడ్డది” అన్నట్టున్న యీవ్యర్థ వ్యాపారంలోకి 
యెవండో నావంటి చేదస్తుడుతప్ప యెవండు కలిగించుకుంటాడు? ఆలాకలిగించుకుంటే 
విమర్శకుండుగారు ఆవ్యక్తులనుకూడా విభీషణాయిగాళ్లని నిందించడం వుంది. అది 
వారివిమమర్శన గ్రంథంలో వక విశేషాంశమే. కీ॥ శే వడ్లమన్నాంటి నరసింహశర్మనున్నూ 
(ప్రస్తుతం విశాఖపట్నంలో ఉద్యోగిగానున్న పింగళి లక్ష్మీకాంతాన్నిన్సీ నా౭డేమో అనంగా 
గుంటూరుసీమవివాదములలో ఆవలిపక్షానికి వ్యతిరేకంగా న్యాయపక్షాన్ని వర్తించారని 
వీరు దూషించివున్నారు. భవతు. యిప్పుడు వీరి వుద్యమాన్ని యేబంధుసముద్రులు 
సమర్థిస్తారో? చూడవలసివుంది. యేదో ఆకాలంలో ఆసీమలో వివాదం జరిగిందన్నమాటే 
కాని అప్పుడు పరమశత్రువులుగా వున్న వారందజున్నూ, యిటీవల పరమబంధువులుగా 
మారినట్టు నాకు బాగా అనుభూతం అయింది. అది బ్రాహ్మణలక్షణం. యెందుకు అలాగ 
మాట రంటాను. నన్నయ్యభట్టు- “విప్రలయలుకయు తృణహుతాశనమ్ము దీర్హమగునె? 
అని వూరికేనే అన్నాండా? అతండు లోకజ్ఞుండు “లోకజ్డునుభయభాషా” అని వూరికేనె 
వ్రాసుకున్నాండా? లేదు. యిప్పటికి సుమారు 16 యేళ్లక్రితం నేను హఠాత్తుగా గుంటూరు 
వెళ్లడం తటస్థించింది. అప్పుడు శ్రీయుతులు పాటిబండ సూర్యనారాయణరావుగారు (ప్లీడరు) 
అరండల్‌ పేటలోనే అనుకుంటాను వారు కట్టించిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం 
చూడాలని బలవంతంగా తీస్కువెళ్లి యెంతో ఆదరించారు. అప్పటిమాట యెందుకు? 
సంవత్సరానికి పూర్వం బెజవాడలో శ్రీపాటిబండ సుందర్రావుగారు (అడ్వొకేటు) యెంతో 
ప్రయత్నపూర్వకంగా సపుత్రకంగా, సచ్చాత్రంగా, నన్ను వారింటికి పిల్చుకొని వెళ్ల 
సేలువలువగైరాలతో సమ్మానించి విందుకూడా చేశారు. పాటిబండవారినే ప్రత్యేకించి 


యెందుకు యొత్తుకున్నానంటే ఆరోజుల్లో “పండితబ్రువ లక్షణం” అనేపేరుతో మామీంద 
కొన్ని దూషణోక్తులు వ్రాసినవారు పైవారిలో మొదటివారు. రెండవవారు బహుశః అప్పటికి 
పుట్టివుంటారేమోకాని (“కౌపీనవంతః ఖలు భాగ్యవంతఃొ) కనక ఆ యుద్ధంలో పాత్రత్వం 
వున్నవారు కాకపోయినా వారితండ్రిగారు శ్రీవేంకటరమణయ్య పంతులవారికి 
ద్వేషుండంటూ వుండవలసివస్తే చెళ్లపిళ్లమాత్రమే. కార్డులోకూడా (లౌకికాగ్రేసరులై 
వుండికూడా) వాండు మహా దుర్మార్గుడు అని నిరాఘాటంగా వ్రాసేవారు. శ్రీయుతులు 
కృత్తివెంటి గంగరాజుగారు ఆవ్రాయడాన్ని చూచి చాల మెచ్చుకొనేవారు. నేను వారి 
(వెం. ర. య్యగారి) వ్రాంతనే సమర్థించేవాణ్డి. దానిమీద గంగరాజుగారికి పంతులుగారి 
మీద మణింత కోపంవచ్చేది. యింతే వ్రాయవలసింది. యింక వ్రాస్తే సారస్యం చెడుతుంది. 
శేషం ఊహించుకోండి- లేదా? గంగరాజుగారికి బందరువ్రాసి తెలుసుకోండి. చాలును 
యీసందర్భంలో నన్ను కార్డులో కూడా వాండు దుర్మార్గుడు అని వ్రాసేవారి వ్రాంతను 
ఆమోదించి నేను సమర్ధించడపు లౌక్యంయేమిటి? అని అగుడుతారేమో? అందులోనేవుంది. 
వెం. శా, ప్రజ్ఞావిశేషం యావత్తూ; ఈ బ్రాహ్మణుడువంటి యేకొలంది మంది హృదయం 
లోనోతప్ప ఆనాంటివిషయం లేశంకూడా యిప్పుడు వున్నట్లేలేదు. వారూవీరూ 
క్రీరనీరన్యాయంగా వుంటూవున్నరోజుల్లో యీయన మళ్లాదీన్ని లేవదీశారు. అయితే 
దీనిమూలాన్ని యాయనకేమాత్రమో లభించడం జరిగిందని వింటాను. అందుచేత కొంత 
అవసరమే అని తోస్తుంది. “సర్వః స్వార్ధం సమీహతే” కదా! యీయన ప్రశ్నలు చూస్తే 
ఆశ్చర్యంగా వుంటుంది. అత్యాశ్చర్యంగా కూడాను. దేవీభాగవతంలో నష? నా తెలివిని 
చూపించానుష?. (దేవీభాగవతమున నీతెలివి చూపి చూ.) దేవీభాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ 
వున్న నేను నా తెలివిని చూపక యితరుల తెల్పి నేలా చేసేదీ? యెరువు తెచ్చుకొనేదా? 
“ఆదికవిభేద మిందేమి యవసరంబు” అంటూ వకప్రశ్న. యీప్రశ్నకు కొంచెం వ్రాసి 
యింక వ్యాసం విరమిస్తాను. ఆత్మకూరి విద్యావివాదం దేవీభాగవతం రచించడానికి 
మొదలిడిన కొద్దికాలంలో ప్రారంభ మయింది. ఆపండితులు లక్ష్యవిషయంలో భారతాన్నేకాని 
వొప్పేవారు కారు సరిగదా? అందులో నన్నయ్యనిమాత్రమే. యీచేదస్తం వారికి తెచ్చి పెట్టింది 
అహోబలుండున్నూ, కవిరాక్షసుండున్నూ ఆసందర్భం యీకారణంచేత ఆకాలంలో (ప్రస్తుతం 
అవడంచేత ఆ(గంధపీరికలో భారతప్రామాణ్యాన్ని గూర్చి చర్చించడం అవసరం అయింది. 
యెత్తుకున్నాను. చర్చించాను. చర్చించాను. తుట్టతుదకి “ఏమైనను భారతమ్మునకు నంజలి 
సేయక తీరదేరికిన్‌.” అని ముగ్గురు కవులూ ప్రామాణ్యకోటిప్రవిష్టులే అనితేల్చాను. 
యీయనకేం తెలిసి ప్రశ్నించారో! పాపం! “ఆదికవిభేద మిందేమి యవసరంబు” అంటూ 
ప్రశ్నిస్తూ, పైంగా అంతటితో సరిపెట్టక, “దురభిమానంబు నీలోన దొరలికాక” అనికూడా 


552 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


పైని కొసరువేస్తారు. ఆయీసందర్భాలు యెన్నని యెత్తిచూపేది? చూపడమే వస్తే వొక్క 
త్రిలింగ చాలుతుందా? నేంటి తెలుంగు పత్రికలన్నీ కలిస్తే కూడా చాలుతాయా? యింశలి 
అమాయికసార్వభౌములెక్కడేనా వుంటారా? యేప్రసక్తిన్నీ లేకుండానే భారతాన్ని గులించి 
అన్నిపద్యాలు పిచ్చిగానీ యెత్తి దానిపీఠికలో వ్రాస్తామా? పైంగా నన్ను నేను, “నక్కపోతని” 
ఉపమించు (పోల్చు) కోవాలష! సరి! యెవండేనా తన్ను తాను “నక్కపోతునని, 
కుక్కపోతుననీ” ఉపమించుకుంటాండా? విమర్శంకుడుగారు యెన్నెన్నో బూతుంగూంతలు 
కావుకావు అమాంగళ్యపుకూంత లుపయోగించినప్పుడు యీ “నక్కపోతు” కూంత మాత్రం 
అంతకు తీసిపోయిందని కాంబోలు నాకు వదలిపెట్టారు. వారే వుపయోగించవచ్చునే? 
యిది. “పదియవనాంటి” వగైరా మృదు ప్రసంగముకంటె చెడిపోయిందా? లేదా? 
“దున్నపోతు” అని కూడా ఉపమించి కసితీర్చుకోవచ్చునే? యేమంటారా! దున్నపోతు 
పోలికలో ప్రస్తుతం చాలా బలహీనస్టితిలో వున్ననాకు అది పంచగురువులలో వొక గురువు 
మామగారు వాడేదికనక ఆశీర్వచనంగా పరిణమించి దున్నపోతుకు వుండే బలపరాక్రమాల్లో 
యశతాంశమేనా నాకు అంటుకొని ఆయనగారి చొప్పదంటుశంకలన్నిటికీ యీలాగే 
సమాధానాలు వ్రాస్తూ ప్రజ్ఞలోకంచేత “యీయనకేం మతిపోయిందా?” అని పరిహసింపం 
బడడానికి కొంత వుపకరిస్తుంది కదా? ఆదున్నపోతుపమానం! అంతేకాక ముసలికి, 
రోగికి కృతికన్యాదానం చేసిన పూజ్యులు వానిక్షేమం కోసం పడరానిపాట్లు పడాలి. నేను 
శ్రీజయంతి పంతులుగారికిన్నీ శ్రీజయపురం మహారాజావారికిన్నీ మిక్కిలి వృద్ధులకు 
పిల్ల (కృతి) నిచ్చిచూడండి? యేలానవ్రాశానో? శ్లో! భార్యాగతాది వమథాపి మమోద్భభూవ 
కన్యాద్వయం జగదతీత కలావిలాసం జామాతరావతి తరాం జరరౌ చలబ్లా సర్వాత్మ్యనాయుషి 
భత్మరుణా శరణ్యా” ఆశ్చర్యం. ఆశ్చర్యం. పైగా నాకు- 


ఎక్కడో (బ్రహ్మదేవుడు వ్రాశాండంట? అందుచేత కవితావిషయంలో నాకు పేరు 
దక్కిందష? ఏమిటా దక్కుతా? యీలాటివారిచేత బండబూతులు తినడమేనా? యెదురు 
తిరిగి నేను- 


“అయ్యా! యెక్కడనో? అన్నారుగదా? అదియెక్కడ? యెవరు కనిపెట్టినారు? లేక...” 
... అంటూ ప్రశ్నిస్తూ గేలిచేస్తేగతేమిషో! అయొచ్చేదీ, పయొచ్చేదీ తెలుసుకోవద్దా? నాలాగ 
“కవితాలలనమొగంబు బూడిదంబులిమెడి” వారిలో చేరేవారు కారుకదా? వీరు కుంకుమతో 
పులిమేవారు. వేదజ్ఞానంలేని వైదీకం యెంతశోభిస్తుందో? లోకజ్ఞానంలేని లౌకికమూ 
అంతేశోభిస్తుందనుకుంటాను. రెండిటికీ మారెండు వ్యక్తులున్నూ లక్ష్యంగా నేంటికాలానికి 
భగవంతునిచే సృష్టింపబడ్డాయి కాంబోలును. ప్రశ్నల వైఖరేమో? అలావుంది. ఆప్రశ్నలకు 
సమాధానం రాలేదంటూ నెపం వకటా? చూడండీ యింకో ప్రశ్న 


“పభస్యశీఘమ్‌” ర్‌5్‌3 


“ఉపపతియా? (అంకుమగండా) అగ్రాసనాధిపతి?” అని కాశీ కృష్ణమాచార్లగారిని 
గుతీంచి ప్రశ్నించారు. దీనిముద్దు లోకంగమనించి మెచ్చి మేంకతోలు గప్పుతుందని 
మామామగారితాత్సర్యంగదా! దీన్ని విమర్శించవలసివస్తేనో, మొగుండుగాని, 
అంకుమొగుండుగాని వుండవలసివస్తే ఆడాళ్లకేగాని మొగాళ్లకుం గాదుగదా? తి. వెం. 
కవులు మొగాళ్లా? ఆడాళ్లా? వొకవేళ విమర్శకులు “అంకుమొగుణ్ణి కట్టి పెట్టడానికి ఆండాళ్లే” 
అంటారేమో? అనరు. కృతికన్యకను దయచేశారుగదా? అందుచేత సమన్వయించదు. 
లక్షణ చెప్పవలసివస్తుంది. ఆలక్షణ వాళ్లపెళ్లాలకో? తల్లులకో? నాయనమ్మలకో? 
అమ్మమ్మలకో? అనే అర్థాన్ని తీసుకువస్తుంది. వాళ్లుదుష్ప్రవర్తనగలవాళ్లే అయితే యేమోగాని, 
సత్రవర్తనగలవాళ్లే అయితే అలా అపవదించినవ్యక్తి యిహపరాలకు రెంటికీ దూరం 
అవడంలో సందేహ ముంటుందా? పద్యం సాఫుగానే వుందని నేనూ వొప్పుకుంటాను. 
దానికి సేల్లోడుబహుమానం మినహాయించండి. తుట్టతుదకు యీలాక్షణికార్థంవచ్చి 
తీరుతుందనిన్నీ, కంఠంపట్టుకుంటుందనిన్నీ, లోకం యేవగించుకుంటుందనిన్నీ తెలిసేవుంటే 
విమర్శకుండు గారు పాపం ఆలా చిత్రించి వుండరు. తెలియకవోవడానికి కారణం వొక్క 
లోకజ్ఞానవైధుర్యంమాత్రమే కాదు. శాస్త్రజ్ఞాన వైధుర్యంకూడా దానిలో చేర్చుకోవాలి. దీన్నిబట్టే 
నేను “శాస్త్రజ్ఞులుగాని” అని వీరిని గూర్చి నన్నయ్యవ్యాసంలో ట్రాస్తిని. దానికి నామీంద 
వీరికి కోపంవచ్చింది. నన్నయ్యధారతో (తత్సమధారతో) నేను యేయితరకవుల ధారలు 
(ఆవిషయంలోనే) తులందూంగవని వ్రాశాను. తూంగేవి వున్నట్టు వీరు కొన్ని పద్యాలమొదళ్లు 
సూచించారు; అయ్యో! దేవుడా ఆపద్యాలు ఆమడదూరంలో కూడా నిలబడలేవు. పనిపడితే 
ఆయీవిషయం కవులలోకూడా యెవరికోగాని అవగతమయ్యేది కాదు. వీరు 
చూపినపద్యాలన్నీ వాడివడపోసి (వాసినమాటే అది. అందుచే యేమాత్రమో కూర్చునేర్పు 
మాత్రంతో సర్వజ్ఞత్వానికి దిగి “మనవెంకటశాస్త్రి నీతిమాలిన, తెల్విమాలిన, పనికిమాలిన, 
వ్రాంతల్‌” అని వ్రాయడానికి సాహసించిన విమర్శకుండుగారికి ప్రస్తుత విషయం బొత్తిగా 
బోధించదు. నేను బోధించడానికి ప్రయత్నించినా లాభంలేదు. అని ప్రమాణంచేసి 
(చెప్పవలసిన విషయం కనక) చెప్పక తప్పిందికాదు. గర్వోక్తిగా భావించవొద్దని అభ్యర్థన. 
(వచ్చునె? ... ... యేమిచ్చినంగాని, కానలకు నేగినంగాని హరిప్రబోధముల్‌) అన్నాండు 
ప్రవ్లాదుందు. ఆయీ విషయము యీమధ్య యీవిమర్శకుందడుగారి సన్మానసభకు 
అధ్యక్షులుగా వుండిన పిఠాపురపు కాలేజీపండితులు నిర్ణయింప వలంతులవుతారని వారి 
ముఖపరిచయం నాకులేకపోయినా వినికినిబట్టి విశ్వసిస్తూ బరాతం పెడుతూన్నాను. 
“కోవెత్తికవితాతత్వ మీశ్వరో వేత్తివా నవా” నేనల్లా విమర్శకుండుగారు నన్ను యెన్నితిట్టినా 


ర్‌ర్‌4 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ధారసాఫుగా వుందనేదానికే సంతోషించాను. తిట్లకేమి? వాటిశిఖా కోసినతిట్లు అవి 
గాలికిపోతాయి! అని నన్నయ్య వ్యాసంలో దులపరించి బహుమానానికి ఆహ్వానించానుగదా. 


“ఉపపతియా? అగ్రాసనాధిపతి పల్లకిలో” అన్న కూర్పు యెంతో చక్కగా వుంది. 
యతికింగాని, ప్రాసకుంగాని తడుముకొన్నట్లులేదు. అయితే కవిత్వమంటే? “యతియుం 
(బాసయుగూర్పు మాత్రమే అగునా కాదుగదా? అయినా నేను రసపిపాసకుణ్డి. ఆధారకే 
సంతసించి మా అమ్మమ్మల్సి నాయనమ్మల్ని కూడా అన్వేషించే తిట్లను గణించనేలేదు. 


సేల్లోడు బహుమతీ యిద్దామనుకున్నాను. నామనోరథాన్ని విమర్శకుండుగారు 
అధఃకరించారు. వారివూరువెళ్లి అక్కడ దాన్ని సమర్పించుకోవలసిందిగా ఆజ్ఞాపించారు. 
కాని అట్లాంటి ఆచారం లేకపోవడంచేత వుపరమించుకోవలసి వచ్చింది. యీ బహుమతీ 
జరిగేవుంటే విమర్శకుండు గారు నన్నువుద్దేశించి వాడిన “వెట్టివెంకటాయ” పదం సార్థకమే 
అయిందని కొంద రనుకొనేవారు. ప్రాజ్ఞులు సంతసించేవారు. యీమాత్రం ధారతో 
యతిప్రాసలు కూర్చువారు ఆసీమలో అనాదిగా పలువురు వుంటూవున్నారు. శాస్త్రజ్ఞత్వం 
మా(త్రం యెక్కడోగాని వున్నట్టు యీకాలంలో కనపడదు. పూర్వకాలములో యింత శూన్యం 
కాదు. యిది విషయాంతరం. తిట్లు బాగా తిట్టితిమిగదా? కసిదీరా అనిమాత్రమే 
యీవిమర్శకులు సంతోషించుకున్నారుగాని వాట్లవల్ల తేలేతత్వాన్ని పాపం? ఆయన 
గమనించుకోలేదు. అవి ఆత్మాపకారకా లవుతా యనుకొన్నారా? లేదు. 


“బాబుకుం బెండ్లియౌ ననుచు బాలుడు సంతసమందె” అంతే, పాపం! వీట్లనుగూర్చి 
నాకువున్న అభిప్రాయాన్ని తెల్పేపద్యాలున్న పుస్తకాన్ని వీరు సపుత్రకంగా కొంత గూఢంగా 
మావూళ్లో మాయింటి పడమటివసారాలో గుడ్డకుర్చీమీంద అనారోగ్యంగా కూర్చుని 
వున్ననాకు యిప్పటికి రెండేళ్ల ఆజుమాసాలనాండు దర్శనం యిచ్చినప్పుడు (జయంతిని) 
సమర్పించి వున్నాను. అప్పటికి వీరితిట్లపుస్తకం రచింపంబడి వున్నప్పటికీ ముద్రితం 
కాలేదని శ్రీయుతులు పోవూరి వేంకటేశ్వర్లుగారిచే వీరు వ్రాయించిన వుత్తరంవల్ల 
తేలుతుంది. నేను వీరికి సమర్పించిన జయంతిలోవున్న- 


శా. నన్నున్‌దిట్టి జయింపలేరెవరు విన్నాణమ్ములేనట్టివా 
రి న్నీచంపువిధానకగ్గమయి రా యీ తిట్లెనాకిచ్చు సం 
పన్నత్వమ్ముం గవిత్వ మెవ్వరు ననుం బ్రాజ్ఞత్వపర్యాప్తిమై 
దున్నంగా లిఖియింతురో? పరమబంధుల్‌ వారు నాకెల్లరున్‌. 


“శభస్యశీఘ్రమ్‌” ర్‌ర్‌ర్‌ 
అనే పద్యమున్నూ- 
శా. ఈమంత్రార్ధము నే నెఖింగినటు లింకేయార్యులు న్నేర రే 
నీ మంత్రమ్ము జపించియే జయముమై నేపారితిన్‌దిట్లు నా 


కేమిన్‌ రావనుకోకుం డందుననునింకే యొజ్జలుం బోల రే 
నేమో? తిట్టెడివారిం దిట్టకయె హాయి న్విందు నాతిట్టులన్‌. 


అనేపద్యమున్నూ వీరు చదవకుండానే వుంటారా? చదివివుండిన్నీ తమపుస్తకంలో 
వున్న తిట్లను సవరించుకోక పోవడంవల్ల వీరియెడల దైవాని కప్పటికప్పుదే చేసిన 
అనుచితప్పనివల్ల ఆగ్రహం కలిగిందనిన్నీ ఆకారణంచేత సవరణ చేసుకోకుండానే ముద్రణం 
చేసుకొమ్మన్నాండు కాబోలుననిన్నీ అనుమానించవలసి వచ్చింది. యిక్కడనాక అవాంతర 
విషయం పైపద్యంలో అతిర్వుడితిగా స్ఫురించింది. యీలాటి వెన్నో నాకవిత్వంలో నాకు 
అప్పుడప్పుడు గోచరిస్తూ వుంటాయి. కాని అవి యితరులకు గోచరించి వ్రాయవలసిన 
రహస్యాలుగాని గ్రంథకర్తకు గోచరించినా వ్రాయందగ్గవి కావు. వ్రాసుకుంటేనో? 
యెవరోతప్ప తక్కినవారు గేలి చేస్తారు. యెక్కడోగాని సహృదయులుండరు. అందుచే 
వ్రాయకూడదు. అయినా యిక్కడ వ్రాస్తున్నాను. నేను యేపుస్తకాన్ని అచ్చుపడ్డదాన్ని వీరికి 
యిచ్చి వున్నానో? ఆయిచ్చేసమయానికి వీరెవరో నాకు సుతరామున్నూ తెలియదుగదా? 
అంతకు పూర్వమో అంతకంటే తెలియదు. తి. వెం. కవుల గ్రంథ విమర్శనం 
అన్నపుస్తకమంటూ యెవరేనా వ్రాసేరన్నసంగతేనా అప్పటికి నాకు తెలుసునా? తెలియదు. 
అదిన్నీకాక అప్పటికే అచ్చుపడి ఆటుమాసాలకు సుమారుకాలం అతిక్రమించిందికదా? 
జయంతికి; అట్టిజయంతిపుస్తకంలో విమర్శకుండుగారి యింటీపేరికి వికృతి అయిన “ఒజ్జ్ఞ” 
పదం వుండడానికి నాలో నాకే ఆశ్చర్యంగా కనపడి అది దాంచుకోలేక పత్రికక్షులు 
గేలిచేస్తారని యొటింగికూడా యిక్కడ వుటంకించాను. అంతమాత్రమే కాదు. యీయన 
శుద్ధ తిట్టుమోతు అనికూడా ప్రకరణవశంచేత ఆపద్యార్ధంవల్ల తేలుతుంది. ఇంతేకాదు. 
“ఒజ్జ్ఞూ పదానికి ప్రకృతిగావుండే పదం యింటిపేరుగాగలవారైతే తిట్లల్లో ప్రజ్ఞకలవారే 
గాని పనిపడితే ఆ తిట్లల్లో నాకు వారు తీసిపోయేవారేగాని, హెచ్చేవారుకారనిన్నీ నాకు 
వచ్చినతిట్లు నేనెన్నండూ వుపయోగించననిన్నీ, వుపయోగించినా అందులోకూడా 
కవిత్వపదార్ధంవుండి “క. వీండా? నాకొకకొడుకని గాడిద యేడిచెగదన్న ఘనసంపన్నా?” 
అన్నట్లుంటాయిగాని, యింత అయుక్తంగా వుండవనిన్నీ అందులోనున్నూ నన్ను 
తిట్టేవారిపట్ల వాట్లని బొత్తిగా వుపయోగించే వుద్దేశం నాకు అసలే కలుగదనిన్నీ నేనల్లా 
వారు నన్నుతిట్టేతిట్లు హాయిగా వినడమే చేసి ప్రచురించి వూరుకుంటాననిన్నీ ఆపద్యార్థం 


556 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వ్యాఖ్యానిస్తుంది. ఆయీ సందర్భం (ప్రస్తుతానికి యెంత అనుగుణంగా వుందో? విజ్ఞుల 
విచారింతురుగాక. ఆయీవిశేషం నాకిప్పుడే స్ఫురించిందని మొదటనే వ్రాసి వున్నాను. 
యింకోమాట యిక్కడ వ్రాయవలసింది మథిచాను. నేను విమర్శకుండుగారి యింటిపేరుగాని 
పేరుగాని యింతవజకెక్కడా వుదాహరించనే లేదు. దానికి నేను చెప్పందలచిన కారణం. 


“శ్లో. ఆత్మనామ గురోర్నామ... న గృహ్లీయాత్‌” 


అన్న అభియుకోక్తియే! వీరు నాకు పంచగురువులలో వకగురు స్థానం అని మొదటనే 
సూచించి వున్నాను. జయంతిలో (ప్రకృతివికృతిభావ ప్రకారంగా వున్న యింటిపేరు 
బుద్ధిపూర్వకంగా వ్రాసింది కాదుకనుక ఆ నిషేధానికి నేను గుతిగానని ఆయాశాస్త్రజ్ఞులకు 
మనవి చేసికొని ప్రస్తుత మందుకుంటూ వున్నాను. వీరు నన్ను యెంత పచ్చిగా తిర్జీనా 
నాకు వీరి కవిత్వంలోవుండే సాఫుదనమే ముఖ్యంగా కావలసింది. అందుకే నేను వీరిని 
సమ్మానింపందలంచిందని నన్నయ్యవ్యాసంలోనే నొక్కినొక్కి వ్రాసి వున్నాను. దాన్ని 
స్వాగతంలో - “కత్తిరుళిపించడాన్ని వుటంకించినవారు చదివి గ్రహించే వున్నారు. శిష్టావార 
అంత॥శ్రద్ధగా దాన్ని చదవేలేదో? లేక అసలే చదవే లేదో? వీరివిమర్శనాన్ని నను 
అభినందించినట్లే అభిప్రాయపడి ఆ విధంగా వీరిని మెచ్చడం జరిగింది. మెచ్చదగినశంకలు 
వున్నప్పటికీ నేను మెచ్చలేదంటే అదినాకుకళంకు. విమర్శకుండుగారు మాత్రమేకాదు. 
యెవరేనా ఆ ప్రశ్నలలో సారవంతమైనది వుందంటే నేనున్నూ వప్పుకుంటాను. వొప్పక 
తప్పుతుందా? వాది (ప్రతివాదులు వొకరివాదాన్ని వేటొాకరు మెచ్చడమంటూ 
వుండనేవుండదన్నది సామాన్యపుమాట గాని విశేషపుమాటకాదు. ఆ పక్షంలో నేను 
వీరికవిత్వం సాఫుగా వుందని, త్రికరణశుద్ధిగా వొప్పుకోవడమే కాకుండా దానికోసం 
వీరిని సమ్మానించడానికి ఆహ్వానించడం యేలా సంభవిస్తుంది? దీనిచేతనే ఆ 
సామాన్యపుమాట వెం. శా. గారికి ప్రతిబంధించేదికాదని ప్రాజ్ఞలోకం విశ్వసిస్తుంది. 
వున్నంతలో గుణాన్ని అంగీకరించడమే నామతం. ప్రతి వాండికవిత్వమూ బాగానేవుందంటూ 
సర్టిఫికేట్లిస్తూవుంటావు, నీకేమేనా మతి వుందా లేదా అంటూ మాతిరపతిశాస్త్రి నన్ను 
గేలిచేస్తూవుండేవాండు. ప్రతివాణ్ణి విద్యార్థిగా చేర్చుకొని యేదో చెప్పడమే నాపని. 
ప్రాయోపవేశావస్థలో వున్నయిప్పుడుకూడా “బ్రామి” న్రైతేనేమి, “నాన్‌ బ్రామి” న్రైతేనేమి, 
సుమారు పదిమందికి తక్కువగాలేరు. యిక్కడ వీళ్లని గుజించి యెందుకు వ్రాస్తానంటే? 
ప్రస్తుత మవడంచేతనే, అప్రస్తుతపు వ్రాత వ్రాయడం నాలేఖినికి బొత్తిగా చేతకాదు. 
మావిమర్శకుండుగారు వారి (ధూళిపూడి) (గ్రామానికి సన్మానించే సదూహతో నన్ను 
రావలసిందని ఆహ్వానించారు గదా? నాకుకావలసిన సదుపాయాలు లోంగడ వుటంకించి 


“శుభస్యశీఘ్రమ్‌” 557 
ఖర్చులు సుమారు నలభై యాఖై రూపాయీలదాయా తగులుతాయమో? అని వుజ్ఞాయింపుగా 
సూచించి వున్నాను. దాన్ని యిక్కడ తపిసీలుగా గుటికి బారెండు హెచ్చుతగ్గులో వివరించడం 
ఆవశ్యకం కాకపోదు. యీ విద్యార్థి మూంకంతా నాతో యెప్పుడూ రాదు. వృథాగా 
ఖర్చులు తగిల్బే దురుద్దేశంతో యీమూకని యిప్పుడున్నూ తీసుకు వచ్చేదిలేదు. నాభార్య 
స్వర్గస్టురాలయే సమయానికి సుమారు యేడేళ్ల శైశవావస్టలోవున్న కడసారికుజ్జవాండు 
ప్రస్తుతం పదేళ్లవాండైనప్పటికి నేనెక్కడికివెడితే అక్కడికి- “తాడుతో దబ్బనం”గా తప్పండు. 
వాండికి సంరక్షణార్థమైతేయేమి, సహాధ్యాయిగా చదువుకైతే ఏమి యింకో విద్యార్థి పెద్దటిక్కెట్టు 
వయస్సు వాండే వస్తాడు. యిక్కడికి టిక్కెట్టన్నణగదా? నాసంరక్షణకంటూ వక పెద్దవిద్యార్థి 
కౌముది చదివేవాండు వుండాలి. కానీ బెజవాడలో వంతెన దిగడం యెక్కడం యీలాటి 
చిక్కువుండడంచేత యిప్పుడు కౌముది చదివే విద్యార్ధి వయస్సు చేత పెద్దవాండేగాని 
నన్ను యెత్తుకొని “దండాడించడానికి” (దండాడించడం పెళ్లిలో నాగవల్లినాండు మావైపున 
జరుగుతుంది. పెళ్లికొడుకునీ, పెళ్లికూంతుర్నీ చెజివకరున్నూ యొత్తుకొని బుక్కాతో 
తెయితక్కలాడతారు. ఆవంతెనమెట్లల్లో యెత్తుకు నడిచేటప్పుడు ఆలాగే వుంటుందన్నమాట) 
తగ్గంత శక్తికలవాండు కాందు. అందుచేత అసలు ధూళిపూడినుండి పనిపడితే 
నన్నుయెత్తుకొని బెజవాడ ట్రిడ్జిమీంద “దండాడింపు” చేయడానికి యెవరేనా రావలసి 
వుంటుంది సమర్ధులు. యీవచ్చేవారు తిరిగి మాగ్రామం వచ్చేటప్పుడు ఆవంతెన గండం 
దొంటేవజకే కాని మాగ్రామం చేర్చేవణకూ వుండ నక్కణలేదు. అయితే అసలు బెజవాడలో 
దిగడంతో అవసర మేముంటుంది? ధూళిపూడికి (తణుకోయిమాచారంగా) తెనాలి దాంకా 
యెకాయెకీనే ప్రయాణం చేయరాదా? అని ప్రశిస్తారేమో? ఆయనే వుంటే మంగలాణ్జి 
పిల్చి పెట్టునన్నట్టు ఆశక్తి లోపించిన అవస్థలోకి వచ్చి యిప్పటికి కప్పుడే పదేళ్లు దాంటింది. 
యిప్పటీస్థితి చెప్పవలసివుండదు కదా? యిది ప్రాయోపవేశావస, మదరాసు ప్రయాణం, 
పొన్నూరుప్రయాణం, నిన్నమొన్న నవరాత్రాలలో చేసిన తెనాలి ప్రయాణం, యివన్నీ 
బెజవాడలో మొదట మకాంచేసి తరవాత మళ్లా మజునాండో? మూండోనాడో? రైలెక్కినవే 
మళ్లా తిరిగీ వచ్చేటప్పుడు బెజవాడలో దిగినవే. వారివారిని కనుక్కుంటే దీనియధార్ధం 
తెలుస్తుంది. బ్రిడ్డిమీంద “దండాడింపు” యిప్పటి కెప్పుడూ జరగలేదు. ఆసమయానికి 
భగవంతుండు యేలాగో కజ్బసహాయంతో (“వృద్లో యాతిగృత్వా దండం”) ఆ గండందాటే 
శక్తిని యిస్తూవున్నాండు. ఆపక్షంలో యింకో టిక్కెట్టు వృధాగా యెందుకు తగల్చవలసి 
వుంటుందంటే? తీరా అవసరమైతే అప్పుడు మనకు అక్కడ మోసే మనిషి యెక్కడనుంచి 
సప్లయి అవుతాడో? ఆలోచించండి. పెట్టెలూ, బేడలూ మోసే రైలులైసెన్సు కూలీలు 
పనిపడితే మనిషిని సజీవుణ్ణి కూడా మోస్తారా? స్పెషలుగా ఆమోంతక్కూడా వాళ్లు 


558 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అంగీకరించి సిద్ధపడినా? యీటిక్కెట్టు చార్జీకంటె యెక్కువే అడుగుతారో? యింకా 
అంతకంటేనూకూడా సమయాన్నిపట్టి మటిన్నీ యొక్కువవబీల్లు చేస్తారో? అందుచేత మనం 
ముందే జాగ్రత్తపడడం మంచిదికదా? (“జాగ్రత్తా తోభయం నాస్తి”) యిక్కడికి మూడు 
టిక్కెట్లన్నబితేలింది. నాకు దూరప్రయాణానికయితే సెకండు క్లాసుగాని దగ్గిజ ప్రయాణమే 
కనక యింటరు చాలును. నావ్యాధి ఆవలీవలికి తబిచుగా వెళ్లేపద్ధతిలోది కావడంచేతగాని 
ఆచిక్కేలేకుంటే? యింటరులోకాకపోతే గౌరవానికి లోపం వస్తుందని నేనెన్నండు అనుకోను. 
యేంచేసేది. “అవస్థాపూజ్యతే రామ” అని యెవరెజుంగరు? యిక్కడికి రమారమీ అయిదు 
“ధర్జుక్లాసు” టిక్కెట్లదాంకా డేంకినట్లయింది. యింకా కొన్ని సాదరుఖర్చులు గుల్దిపు జట్మాలు 
వగైరాల బాపతు వుంటాయికదా? నేను రోజువారీగా పుచ్చుకొనే మందులు నేనే 
తెచ్చుకుంటాను. నల్లమందుసహితంగా, వకప్పుడు అవసరం పడితే ఆమందులు సమీపంలో 
వుండేపట్నానికి యెవరేనా వెళ్లి తీసుకురావలసి వస్తుంది. (దీనికి నేనే సొమ్ముయిస్తాను.) 
చాలా రోజులు వుండవలసివస్తే తప్ప మూడునాల్లురోజులయితే యీ మందుల 
సప్లయిచిక్కువుండదు. యేమో? వెళ్లేది పొరుగూరుగదా? యెన్నండూ వెళ్లలేదు కూడాను. 
యెన్నాళ్లు పడుతుందో? యిప్పుడు ఆగ్రహంగావున్న విమర్శకుడిగారికే నామీద అనుగ్రహం 
కలగగూడదా? లేదా ఆవూళ్లో చాలామంది సంపన్న గృహస్టులున్నారని వినికి వారికి 
నామీంద అభిమానం కలిగి మణి కొన్నాళ్లుండవలసివస్తే వస్తుందేమో? అభిమానానికి 
కారణం లేకపోలేదు. వారివూరి విమర్శకులు నన్ను యెన్ని తిట్టినా, వాట్లను నేను సహనంతో 
వెట్టివెంకటాయ మాదిరిగా దులపరించుకొని శిరసావహించి వారియందుండే యేదోగుణాన్ని 
పురస్కరించుకొని- 


“పరగుణపరమాణూన్‌ పర్వతీకృత్య” 


అనే భర్తృహరి వాక్యానుసారం గౌరవించడానికి ఆహ్వానించడం కంటె వేటొకకారణం 
యేంకావాలి. రెండోది వారివూరి విమర్శకులు నన్ను సమ్మానించడానికి ఆహ్వానించినప్పుడు 
వారు సామాన్యగృహస్థులవడంచేత వారికి మనంకూడా తోడ్చడదామనే వుద్దేశం వారికి 
కలిగినా కలగవచ్చు. దీన్ని యిప్పుడు నిర్ణయించలేము. నాకు నాజీవితకాలంలో జరిగినవన్నీ 
యీలాటి సందర్భంలో జరిగిన సమ్మానాలే. వాట్లని వివరించవలసివస్తే చాలా 
పెరుగుతుంది. కనక వుపేక్షిస్తాను. అందుచేత యీధూళిపూడి ప్రయాణంకూడా తుదకు 
అలాగే పరిణమిస్తుందేమో అని అనుమానించవలసి వచ్చింది. యిది పుత్రేక్ష కాదు. ఆమధ్య 
శ్రీరావుగంగాధరరామారావుబహద్దరుగారి షష్టిపూర్తికి మద్రాసు వెళ్లి యెవరికీ 
తెలియకుండానే వద్దామని సంకల్పించుకుంటే తుదకు అది ఆలా కాలేదు. శ్రీరాజావారీ 


“శుభస్యశీఘమ్‌” 559 
పెద్దసమ్మానమేకాక గౌరవనీయులైన గవర్నరుగారు లోనగువారు వేయిన్నూటపదార్లు 
తలవనితలంపుగా సమ్మానించి వున్నారన్నది లోక ప్రసిద్ధం కనక విస్తరించేది లేదు. 
నేనిప్పుడల్లా విమర్శకుండుగారివల్ల పొందదలంచిన సమ్మానం. “కౌపీన సంరక్షణార్థ మయం 
పటాటోపఃి గాని నాప్రస్తుతావస్థనుబట్టి అంతతోటే సంతృప్తి పడతానని వారికి 
మనవిచేసుకుంటూ వున్నాను. యిదివరలోకూడా మనవి చేసుకున్నాను. “మూండడుగుల్‌ 
మేరయ ద్రోయకిచ్చుటయె (బ్రహ్మాండమ్ము నాపాలికిన్‌” అన్నమాదిరి ధోరణిలోకి దిగే 
కపటమేమేనా నామాటలలో వుందేమోనని విమర్శకుండుగారుగాని, వేటొకరుగాని 
అనుమానపడనక్కబలేదు. అట్టిబేరాలు నేనెక్కడా చేసివుండలేదు. యేమిస్తే అదే పుచ్చుకొని 
సంతోషించడమే నాప్రధాన ప్రకృతి. పోతరాజుగారి “క. వ్యాప్తింజెందక వగవక, ప్రాప్తంబిగు 
లేశమేని పదివేలు” అనేపద్యం నాకు కంఠోపాఠం. నాకు (పొరబాటుచేతో యేమో? 
రూపాయనుకొనే అవుతుంది.) అర్ధణాకాసు (ఇప్పుడివి అమల్లోలేవు) యిచ్చి 
సమ్మానించినవారు కూడావున్నారు. అయితే శంకాసమాధానాలతో చేరిన వ్యాసంగనక 
దీనిమీంద వచ్చే పూర్వపక్షానికి జవాబు యిప్పుడే చెపుతున్నాను. నైజాం యిలాకా వనపర్తి 
సంస్థానంలో పదిరూపాయలు యిస్తే, “పదిరూపికలిచ్చినావుగా” అంటూ యెందుకు 
తగువులాడవలసివచ్చిందీ? అని శంకిస్తారేమో? బహుశః యీశంక యిదివజలో 
విమర్శకుండుగారు వారిగ్రంథంలో యెక్కించే వుంటారేమో? అందులోవున్న శంకలన్నీ 
యీమాదిరివేకదా? ఆపుస్తకం ప్రస్తుతం నావద్ద లేకపోవటంచేత నిశ్చయించి 
వ్రాయలేకపోయాను. పనిలోపని యింకొకటి వ్రాస్తాను. విమర్శనపుస్తకాలు వందో? 
యేభైయో? నావద్దకు వారు పంపితే యెవరేనా ఉచితంగా కోరితే ఉచితంగా యిచ్చిన్సీ 
రు.1-0-0 యిన్నీ ఇచ్చి పుచ్చుకుంటే ఆప్రకారంగా యిచ్చిన్నీ వసూలైన ఆసొమ్ము 
పువ్వులలో పెట్టి వారికి (మనియార్దరు ఖర్చుపోను) పంపించుకుంటాను. నాకు 
పుస్తకాలవర్తకం వుండడంచేత యిది వారికి అంగీకారమైతే యాసహాయంచేస్తాను. 
దానివ్యాప్తివల్ల నాయశస్సు అభివృద్ధి చెందుతుందనే పూర్ణవిశ్వాసంతోనే వారిని నేను 
యీవిధంగా అభ్యర్థించడం (క. నేరక కృతిచెప్పుట తననేరమి నపకీర్తి జగతినిల్పుట 
కాదే?) తరవాతమాట యేలాగవున్నప్పటికి ప్రస్తుతం వకపుస్తకం పంపవలసిందని 
ప్రార్థిస్తాను. యీవాదం యింతతో ముగిస్తే అక్కజలేదుగాని యింకా యూరపుఖండ 
యుద్ధంలాగు సాంేయెడల అవసరమవుతుందేమో అని యీలా అభ్యర్థించడం. తొందరగా 
పోస్టుద్వారా పంపనక్కణలేదు. 

కొలంది రోజుల్లో వారిగ్రామానికి నన్ను వెంటంబెట్టుకొని వెళ్లనే వెడతారు కనుక 
అప్పుడు అడిగి తీసుకుంటేసరిపోతుందికదా! విమర్శకుండుగారు “హనుమత్సళ్లిం” మాదిరిని 


560 కధలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నన్ను రమ్మని కోరడం ఆలా వుండంగా ఆగ్రామంలో వుండే సంపన్నగ్భహస్టులు నన్ను 
ఆహ్వానించాలని అనుకొంటూ వున్నట్టు తెనాలిరైలులో వకరు ఆవూరివారే బ్రాహ్మణులు 
జానపాటివారు చెప్పివున్నారు. అందుచేతనైతేనేమి? యిందుచేతనైతేనేమి? ఆవూరి 
ప్రయాణం నాకు యేలాగా బ్రాహ్మ వ్రాసి పెట్టినట్లే వూహకు వస్తుంది. 


శా. “ఏవేళ న్మటి యేస్థలమ్మునను నేయేరీతిగా నున్నదో 
ఆవేళన్‌ మటియాస్టలమ్మునను ఆయారీతియితీరు సూ 
ర్యావిర్భావముం (బ్రొద్దు గ్రుంకుటయు దృష్టాంతమ్ము లిప్పట్ల నీ 
భావమ్మింత యెణుంగధైర్యము మదిన్‌ బాటిల్లుం గామేశ్వరీ” 


కాంబిట్టీ వారికి లోగడ సంగ్రహంగా మనవిచేసుకున్నవికాక, చేదస్తంగా వున్నాయే 
అని విమర్శకులు పరిహసించేవైనా మరికొన్ని కూడా మనవి చేసుకొందునా? అయ్యా 
నాకు వుండే వ్యాధిప్రకోపావస్థలో వున్నప్పుడు నేను పొరుగూళ్లోనే కాదు. స్వగ్రామంలో 
స్వగృహంలో కూడా స్తిమితంగా వుందేస్థితి చాలా దుర్హటంగానే వుంటుంది. దానికి కొన్ని 
వుపాయాలు “సవాకోటిదరిద్రాలకు అనంతకోటి వుపాయాలు” అన్నట్టు నేను యేర్చజచుకొని 
గాజుకాయమాదిరిగా ఆయుశ్శేషాన్ని గడుపుతూవున్నాను. 


మ. “ఎపుడున్‌ వ్యాధికి నర్హ్యపాద్యములుగా నెన్నాన్నామందుల్‌ సమీ 
పపుగూటన్‌ బదిలమ్ముచేసికొని నిన్‌ బ్రార్ధించుచున్‌ వీలువ 
డ్డపుడెల్లన్‌ భగవచ్చరిత్రములు వ్యాహారించుచున్‌ నేనిటుల్‌ 
కృపణత్వ మ్మెడగాంగ నుంటి నిది నీదేచల్వ కామేశ్వరీ” ౬౮౨ 


అంకెనుబట్టి యీసౌభాగ్యకామేశ్వరిపద్యాలెన్ని వందలున్నాయో చదువర్లు 
గుణితిస్తారు. పద్యంలోవున్న అంశంవల్ల (ప్రస్తుత జీవితవైఖరికూడా (గ్రహిస్తారు. ఈ 
కారణంచేతనే నేనువాదానికి భయపడి శ్రీపోవూరి వేంకటేశ్వర్లుగారు నాకు మునియేడు 
వ్రాసిన (విమర్శకుండుగారి అనుమతిమీదనే అనుకుంటాను) వుత్తరాలకు అనగా 
విమర్శనగ్రంథం అచ్చుకాకపూర్వం అందులోకొన్ని మచ్చుకు శంకలు వుటంకిస్తూ 
(వ్రాసినవుత్తరాలకుచాలా శాంతంగా, నిసృహగా మనవి వ్రాసుకున్నాను, వారావిషయం 
తెల్పకపోరనుకుంటాను. అదిఆలా వుంచి-అందులోదే (సౌభాగ్యకామేశ్వరిలోదే) యింకోటీ 
వుదాహరిస్తే యింకా కొన్ని విశేషాలు బోధపడతాయి. 


మ. “ఒక పన్నున్నది నాకు విఘ్నపతినో? ఒక్కండె కన్నుండె నా 
కకవీంద్రుండనా? తెల్పు మంబరొ? భవత్సారుణ్య మీనాకుంద 


“శ్రుభస్యశీఘ్రమ్‌” 561 
కక దేవత్వము నిప్పుడే యిడినటుల్‌ గాందోంచుంజిత్రంబు వా 
రకదోషాలకుంగూడ నబ్బెనిటు సార్ధక్యంబు కామేశ్వరీ.” 


చాలును. పెరిగిపోతూవుంది వ్యాసం. వక్తవ్యాంశం యింకా మిగిలేవుంది. యిస్టితిలో 
వున్న నన్ను రప్పించదలంచుకొన్న విమర్శకుండుగారు గాని (నేనువిన్నది నిజమే అయితే) 
ఆధూళిపూడిలో వుండే సంపన్న గృహస్టులుగాని యెంతత్వరలో కార్యధూర్వహులయితే 
అంతమాట దక్కుతుంది. జనవరినెలలోంగాతప్ప నేను యిప్పటికంటె మంచిస్టితిలో వున్న 
పూర్వమప్పుడేనా ప్రయాణం చేయలేను. కారణం ఫిబ్రవరి మొదలుకొని మళ్లా అధమం 
జూనునెలాఖరులోగా నావ్యాధి నన్ను మణీ బెదరిస్తూ వుండడమే. (యిప్పటిరీతి అన్నిటికీ 
బెదరందగ్గదే కదా!) యిల్లుకదలకుండా “కడుపులో చల్ల కదలకుండా” కాలక్షేపం చేస్తే 
చిక్కులేదు. అందుచేత జనవరి దాటకుండానే ఆ యీప్రయత్నం చేయాలిగాని తరువాత 
చేసి యేదో రావడానికి భయపడ్డాండనీ, యేమోలనీ, యేమో అనిన్నీ, నెపపెడతారేమో? 
అని యీలా వ్యవధివుండగా మనవి చేసుకోవడం. భయపడడం యెందుకు? చప్పట్లపర్వం 
జరుగుతుందనేనా? అయితే అది గ్రామంకాదా? వొకవేళ అదిన్నీ జరుగుతుందే అనండీ! 
అందులో కల్లే విష్ణుచక్రంకంటె యిదివజలో విమర్శకుండుగారు అనుగ్రహించిన తిట్లల్లో 
తక్కువ అవమానం వుందా? దాన్ని నేను గణించేవాణ్డి యెప్పటికీ కాను. యీలాటి 
విష్ణుచక్రాలవల్లనే నాపేరు (అసలేమేనా వుండడమే నిజమైతే) బయటికి వచ్చిందని 
“పుణ్యైర్యశో లభ్యతే” అనేవ్యాసంలో వ్రాసి వున్నాను. అట్టివారు నాకు అభినందించ 
వలసినవారు “ఏమహాత్ములు గల్ల భూమీశ సభలలో గవులకు బహుళవిఖ్యాతి గల్గె" 
'గతంలో జరిగిన చప్పట్లపర్వాల వల్ల నాకెంత నష్టం కలిగిందిన్నీ ప్రాజ్ఞలోకం యెజగనే 
యెబుంగును. అందుచేత- 

శ్లో “అవమానం పురస్కృత మానం కృత్వాతు పృష్టతవొ 

అని అనుకుంటూ రానక్కజలేదు విధిగా సమ్మానమే జరుగుతుందని నమ్మియ్యేవే 
రానిశ్చయించుకొన్నాను. వస్తాను. నాకున్నదల్లా వొక్క అనారోగ్యప్రతిబంధకమే. నేను 
పెట్టిన గడువుమాత్రం మించనీయకండి. వారంరోజులు వ్యవధి వుంచి నాకు తెలపండి. 
యెందుకంటే? ఆ వ్యవధి దినములలో ఆహారాదులలో మజటీ జాగ్రత్తగావుండి మణికొంత 
ఆరోగ్యాన్ని అభివృద్ధి పణచుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతే కాకుండా ప్రయాణానికి 
అనుకూలించే సుముహూర్తంకూడా వున్నంతలో వీలైనది చూచుకోవడం కూడా 
అవసరమేకదా! (యిది సున్నపుపిడత ప్రయాణం) తీసుకువెళ్లినందుకు మీకు మాటదక్సాలి. 
వచ్చినందుకు నాకున్నూ మాటదక్సాలి, యితరవిధయా రసాభాసైనా, అనారోగ్య విధయా 


562 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


రసాభాసకాకూడదుకదా? భగవదనుగ్రహం యెట్టిదో కాని యింట్లో వున్నప్పుడున్నంక 
అనారోగ్యం అశక్తత యిల్లువదలిన ఉత్తర క్షణానన్నుంచే నన్ను వదలి పెట్టడం వుంది. 
దీన్ని గుఖించి చిరకాలంక్రితమే ఆలోచించి తేల్చుకున్నాను. సుమారు యిరవై రెండేళ్ల 
వయస్సులో వున్నప్పుడు శ్రీవేంకటగిరిసంస్థానానికి వెళ్లడం తటస్థించింది. అప్పుడు 
సంస్థానం వారిమీద చెప్పిన పద్యాలలో వకపద్యంలో యీశాపం తగిలిందని 
నాఅనుమానం. యేలాగా “వెణ్టివెంకటాయ” బిరుదం రానేవచ్చింది, కనక ఆ బిరుదాన్ని 
పోషించే పిచ్చినమ్మకాలు కూడా యిందులో వ్రాస్తాను. 


“చెడ్డకాపరానికి ముప్పేమిటి? మొండికాలికి చెప్పేమిటి?” 


సీ. “పరసజ్జనావళుల్‌ పరమబంధులు గాంగం 
బరులయన్నము పుష్టికరముగాంగ.” 


తక్కినది సందర్శనంలో చూచుకోండి కావలిస్తే, అందుచేత యిల్లు బయలుదేరడానికే 
బ్రహ్మష్ట్రో బ్రహ్మం గాని బయలుదేరి యింకా పరాన్నం తినకుండానే ఆరోగ్యమే కాదు, 
శరీరబలమేకాదు, కొంతఅభివృద్ధిలో వుంటుంది. ఆబరవసాన్ని పురస్కరించుకొనియ్యేవే. 
“కూర్చుండి కూడొండలేను వంగుండి తీర్ధం” అన్నస్థితిలో వుండికూడా బలవదాహ్వానాలకు 
సిద్ధపడుతూ వుంటాను. అందులో యీ ఆహ్వానం సామాన్యాహ్వానమా? “కత్తేస్తావా? 
బద్దేస్తావా?” అన్నతరగతిలోదికదా? అయితే యిదేమిట్రాబాబూ? “నమాజు చేయబోతే 
మసీదు మెడబడ్డ”దని మెల్లగా యేదో మటో సాంకు చూచుకొని యీ వుద్యమం విరమిస్తే 
చెప్పంజాలనుగాని, నా అంతట నేనుమాత్రం వెనకంజ వేసేదిలేదు. అప్పుడే “ప్రభువిచ్చి 
వేనూటపదియాబులనునట్టి స్వప్నములే ధనార్దనములాయె” యింకాకొన్ని హిరణ్యాక్షవరాలు 
భోజనానికి సంబంధించినవైతే వున్నాయికాని, అవి సమకూర్చడానికి యెవరు గాని చేసే 
ప్రయత్నం లవలేశమున్నూ వుండ నక్కజలేదు. కనక యిందులో వుటంకించి గ్రంథం 
పెంచలేదు. “శ్లో, ప్రక్షాళనాద్ధి పంకస్య దూరా దస్పర్శనం వరమ్‌” అనే న్యాయంచేత 
అసలే. యీప్రయాణం మానుకోరాదా? అని కొందు విజ్ఞులనవచ్చును. కాని వారిమాటలు 
యీగంగిరెద్దుకు రుచించవు. “మ. అజకం గట్టిన గంగిరెద్దురుకదే! ఆత్మీయ వాద్యధ్వని 
స్ఫురణం బించుక విన్నన్‌,” అన్న గీరతపద్యం యెణింగినవారునన్ను వారించరు. 
వారించలేరూనున్నూ కనక- “నందో రాజా భవిష్యతి” వెళ్లే తీరతాను. విమర్శకుడిగారి 
సమ్మానాన్ని పొందే తీరతాను. వారివూరు నేను వెళ్లిన తరవాత నాకు అంతాజయమే 
కాదే అనుకుందాం. యేభయమూ లేదాయె. ప్రాణభయం కూడా లేని వార్ధక్యవయస్సాయె. 
యెందుకు జంకాలీ అంఛాను, నాసౌహార్దం వారికి వచ్చినట్లే అయితే లోగడ 


“శుభస్యశీఘమ్‌” 563 


నేనాహ్వానించిన ఆహ్వానమేకాక మళ్లా వారిని ముఖాముఖీనికూడా వారిగ్రామం వెళ్లినప్పుడు 
ఆహ్వానిస్తాను. గనక వారుకూడా మాగ్రామం వచ్చి, మాగృహం పావనం చేసి, నా 
అభినందన పద్యాలున్నూ సేలుజోడున్నూ దయతో స్వీకరించేటట్టున్నూ నన్ను 
ఆశీర్వదించేటట్టున్ను అమాంగళ్యపువాక్యాలు మణిచి పోయేటట్టున్నూ వారి వూరి వారిచేతనే 
గట్టిగా నచ్చంజెప్పించి తిట్టినప్పటికీ ఆ తిట్లు గణింపక కృతి ప్రదాతను సమ్మానించాడు 
చెళ్లపిళ్ల అనే యశస్సును పొందే తీరతాను అనే దృఢవిశ్వాసంతో యీవ్యాసాన్ని వ్రాశాను. 
బొబ్బిలి సంస్థానంవారికిన్నీ, విజయనగరసంస్థానంవారికిన్నీ వున్న వివాదంకంటె 
మావిమర్శకుండుగారికిన్నీ మాకు (తి. వెం.) న్నూ యెక్కువ వివాదం వుందా? యిప్పటి 
బొబ్బిలి మహారాజావారి తాతగారున్నూ శ్రీమదానందగజపతి మహారాజులుంగారున్నూ 
చాలా మైత్రిగా వుండేవారు. ఆలాగే లోంగడ విమర్శకుండుగారు నన్ను తిట్టిపోసినప్పటికీ - 
“కొట్టితే కొట్టాండు కొత్త కోకెట్టాండు” అన్నమాదిరిగా నేను సంతృప్తిపడి వారిస్నేహాన్నే 
అభ్యర్థిస్తూ వుంటే దీన్ని యలా తోసివేస్తారో చూస్తాను.” 


“బాజాలసందట్లో మంగళసూత్రాన్ని మజచివున్నాను” 


లోగడ వొకదాన్ని యెత్తుకొని దాన్ని సమాప్తి పొందించకుండానే యేదో ధోరణిలో 
పడి యేమేమో వ్రాశాను. అదేమిటంటే? “యేమిచ్చినా సంతోషించడమేకాని పేచీ పెట్టడం 
నాస్వభావం కా”దన్నది. వనపర్తిసంస్థానం వగయిరాలు పరీక్షించి సమ్మానించే వవడంచేత 
ఆలా పేచీపెట్టవలసి వచ్చిందనేమాట లోంగడనే వ్రాయవలసింది. మణిచాను యిక్కడ 
వ్రాశాను. ఆఘట్టంలోకి జమకట్టుకోండి. ఆయీపద్యంవల్ల ఆపేచీ తాలూకు పూర్వోత్తర 
సందర్భం తేలుతుంది. వుదాహరిస్తాను- 


“క్ర గానమ్ముకన్నం గవనం 
బేనాండేనియును దక్కువే? నరవర; నీ 
వీ నియతి విడిచి యిచ్చిన 
నే నేమని సమ్మతింతు నెటింగి యెణింగియున్‌.” 


యెత్తుకొని యీలా మణిచిన వింకా వుంటే వుంటాయేమో? వయోదోషంవల్లనూ, 
అనారోగ్యంవల్లనూ వచ్చే యీహంసపాదులకు చదువరులు నన్ను క్షమించాలి. 
నావంటివాండే వొకడు. గోచీ మటిచి పోయితలపాగా మాత్రం పెట్టుకొని యెవరో 
ప్రశ్నించేటప్పటికి తొడమీద హంసపాదు వ్రాశాడంట! 


యిప్పటి నాస్థితి అట్టిదే! విమర్శకుండుగారి శంక లెట్టివో? వాట్లవాలకాన్ని 
చాలావబకు బయటికితీసి చూపడమున్నూ జరిగింది. యీ చూపడం కొంత 


564 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వాచ్యంగానున్ను, కొంత వ్యంగ్యంగానున్నూ వుంటుంది. గనక చదువరులు బాగా 
గమనించాలి. వారుసమాధానపడక పోవచ్చును. గాని నేను వారికొణకు మాశత్రమే 
వ్రాయలేదుకదా? నన్నయ్యను పురాణాలు తెలిగించిన కవులలో చేర్చినదికదా? 
నాప్రధానాపరాధం; పోతన్నగారి ప్రవృత్తివల్ల విమర్శకుందుగారికి యథార్థం బోధపడి 
వుంటుందా? యింకా బోధపడదా? యిందుకేనా వారు సంతుష్టిపడితే వారికి వచ్చిన 
ఆగ్రహంలో నూజువంతుల్లో 99 వంతులు సవరణ అవుతుంది. మా పెద్దలు 
కృతార్థులవుతారు. గుంటూరుసీమ అంతా తప్పులతడకే అయినా ముపె ప్నె సంవత్సరాలు 
నిరాఘాటంగా ప్రచారం చేసి రెండు ముద్రణాలు పొంది సుమారు నాల్గువేల రూపాయలు 
సంపాదించుకుంది. యీ పైనిదాని ప్రచారం ఆగిపోయినా చిక్కులేదు. యెంతోకష్టించి 
వ్రాసిన విమర్శకుడుగారి ప్రయాసకు ఆమాత్రమేనా చారితార ర్ధ్యం కలిగించడానికి 
నాఅభ్యంతరం లేశంకూడా లేదుగాని ఆచరిత్రను ఆమూలాగ్రంగా యొజిగిన 
విమర్శకుండుగారి బంధువులే యెదురుకుంటారేమో కదా? ఆలా యెదురుకోవద్దనిన్నీ 
వారు చాలా పరిశ్రమ చేసి వ్రాసివున్నారనిన్నీ యీతుట్టతుది వయస్సులో నేను యెవరినీ 
జయించే కోరికతో లేననిన్నీ వాకవేళ “పుటజ్టిను పుట్టన గుణం” సామెతగా అట్టీకోరిక 
నాకింకా పోకపోయినా “పిచ్చుక మీద బ్రహ్మాస్త్ర ప్రయోగానికి” ? సిద్ధపడేది లేదనిన్నీ | కాబట్టీ 
నాకోరిక చెల్లించవలసిందనిన్నీ వారిని ప్రార్థిస్తాను. ఆపద్ధతిని నీవీమాత్రం (వ్రాయడం 
కూడా అవసరమే అని శంకిస్తారేమో? వినండి నేను విరమించుకొనే తలపుతో సమ్మానానికి 
అంతః ికరణశుద్ధిగా ఆహ్వానిస్తే దాన్ని వారు అన్యథాకరించి, 


“మ. గతమేమో? గతియించెం గొంతఅదియున్‌ గయ్యాలతో గొంత శాం 
తతతోం గొంత వృథాగం గొంత కవితానందమ్ముతోం గొంత యే 
యితి కర్తవ్యము లేక కొంత యెటులో యీపై భవచ్చింతనా 
మృతరక్తిం గలిగించి ప్రోవుమని కే లే మోడ్డుం గామేశ్వరీ” 


అని యిలువేల్పు కామేశ్వరిని ప్రార్థించుకుంటూ సర్వసంగపరిత్యాగినిగా వున్ననన్ను- 


“తే. కొట్టవచ్చిన వారిని గొట్టం బోక 
తిట్టవచ్చినవారిని దిట్టంబోక 
చతురుపాయమ్ములను శాంతి సతతమార్ది 
తమ్ముగావలెనంచుం జిత్తమునం దలంతు.” 


అని జీవితచరిత్రలో (వ్రాసికొని తదర్ధమై అవసరంలేని సందర్భంలో కూదా 
క్షమాపణయిచ్చి లోకానికి దాన్ని వెల్లడించి వున్ననన్ను- 


“శుభస్యశీఘమ్‌” 565 

యీ విమర్శకుండుగారు సంశయ విచ్చేదము అనే శీర్షికతో యింకా యేవేవో 
ప్రగల్భాలు వ్రాసి యీనాలుగు మాటలున్నూ బలవంతంగా ప్రాయించుకున్నారు. గాని 
యిది బుద్ధిపూర్వకపు వ్రాంతకాదు. ఆలాటి 'వ్రాంతే అయితే యింతఘాటు తగ్గివుండదని 
లోకమెటింగినదే? (వెం. శా. కి కలిగిన సంశయ మేమిటో వీరు తీర్చేదేమిటో? ఆవ్యాసానికీ 
శీర్షికకూ వుండుకున్న “బదరీబాదరాయణ” సంబంధం తప్ప యితర సంబంధం 
యెట్టిదోతేల్చాలి) యిందుకు కారణం యింకోటి కూడావుంది. మొదట యీ గుంటూరు 
కలహం తెచ్చిపెట్టింది రాహుమహాదశలో శుక్రుండు యిప్పటికి మళ్లా శత్రుస్థానంలోవున్న 
శనిలో శుక్రుని అంతర్దశ వచ్చింది. వచ్చి యిప్పటికి ఆజు మాసాలు కాబోలును అయింది - 
ఆకారణంచేతే, “ఆలర్కం విషమివ” అని భవభూతి చెప్పినప్రకారం చిరకాలానికి యిది 
మళ్లా రేగింది. యీలాటి తార్మాణంవల్లనే నేను జాతకాన్ని నమ్మేపిచ్చి వాళ్లల్లో వొకణ్ణిగా 
లోకంచేత పరిగణింప బడతాను. ఆలర్కం, వెల్టికుక్క సంబంధమైన విషమని వ్యాఖ్యాత 
వ్రాసినట్లు జ్ఞాపకం. అది సకాలంలో నివర్తించక యేమాత్రం శేషించినా యెప్పుడో వకప్పుడు 
మళ్లా పొడచూపి బాధిస్తుందని సంప్రదాయజ్ఞలు అంటారు. ఆలాగే యిదిన్నీ అప్పుడు 
వీరు 46 యేండ్లవయస్సులో వున్న ప్రాజ్ఞలైవుండికూడా “నలుగురితోపాటు నారాయణా, 
కులం తోటిపాటు గోవిందా”గా నాండు మమ్మల్ని ప్రత్యేకించి దర్భారు అనే పేరుతో వక 
పత్రికపెట్టి దూషించే మహానుభావులతో నేకీభవించి యేవోనాలుగురాళ్లు రువ్వితే, 
మళ్లాయిప్పుడు నాకు యీ పరి(శ్రమ కలిగించ వలసి వచ్చేదే కాదు. 


“సట్టాజు పెళ్లిలో గుజ్బాజు కొకపోంచ”గా అప్పుడే యేదో అయేది “గోళ్లని తీరేపనికి 
గొడ్డ”ళ్లన్నట్లు మళ్లా యీపరిశ్రమ తగిలేదేకాదు. కాని యీశనిలో వచ్చే శుక్రాంతర్దశకు 
దీన్ని వీరు మిగల్పడం అంటే? “న దుఃఖం పంచఖి స్సహ” అన్నట్లు వారితో చేరక మీకు 
తిట్టడం బాగా చేతగాదు. అందుచేత నేను మీతో కలవను అని మాని స్వయంపాకస్థుల 
మాదిరిని శుద్ధశోత్రియంగా పృథక్కుగాతిట్టడం అనేది దైవచోదితంగాని, యెన్నివిధాల 
ఆలోచించినా బాహ్యకారణంగాని, అంతఃకారణంగాని కనుపించడంలేదు. అందుచేత 
యీదోషాన్ని సర్వమున్నూ నాజాతక గ్రహాలమీద “పాపాయపరపీడనం”గా ఆరోపిస్తూ 
విమర్శకుండుగారి స్నేహాన్ని లోగడ మాటిమాటికి అభ్యర్థించడం జరగనే జరిగింది. 
కనకదాన్నే జ్ఞాపకంచేస్తూ, నన్ను రప్పించ దలచినది త్రికరణశుద్ధిగానే జరిగినట్టిదే అయితే 
నా యిప్పటిస్టితి ఆలసింప తగ్గది కాదు కనుక- “శుభస్య శీఘ్రమ్‌” అనే లోకోక్తికి 
ఉదాహరణంగా వుండేట్టు చేయవలసిందని ప్రార్థిస్తూస్వస్తి చెపుతూన్నాను. వెం. శా. 
శతావధాని. 


566 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 
సింహావలోకనం 


ప్రసక్తాను ప్రసక్తంగా పైవ్యాసంలో చాలా విషయం నడిచింది. అందుచేత 
ముఖ్యాంశాలు యిక్కడ వుటంకించడం మంచిదనుకుంటాను. 


(1) విమర్శకులకు నేను వారి విమర్శన అద్భాన్నంగావున్నా అనుచితంగా వున్నా 
అపృచ్చ్యసంభాషణతో, వృథాసాహసోక్తులతో, అమంగళాళ్లీలాలతో, 
ఆప్రగల్బోక్తులతో నిండివున్నా అందులోవున్న కవితాధార చాలాధారాళంగా 
వుండడంచేత చేయందలంచుకొన్న సేలుజోడుసత్కారం విమర్శకుండుగారు 
మావూరు రావడానికి మొగం చెల్లక వారివూరే పట్టుకువచ్చి చేయవలసిందని 
నాకు విధించడం ఆచార విరుద్ధ మవడంచేత నేను వొకవేళ గత్వాగత్వావారి 
ఆహ్వానం తుదకు ఫేలయినా, దేవుండు చాలా మేలుచేస్తే వారివూరుసంపన్న 
గృహస్థుల ఆహ్వానంమీంద వెళ్లవలసివచ్చినా అప్పుడు మళ్లా వారిని 
యథాపూర్వంగా ఆహ్వానించడమే జరుగుతుందిగాని అక్కడనే సమ్మానించడం 
జరగదు అని (ధువంగా నమ్మవలసి వుంటుంది. 


(2) వారి ఆహ్వానం (నన్నుద్దేశించింది) యుక్తియుక్తమే. కృతి కన్యాపరిణయం 
జరిగి కొలంది కాలమే అయివుండడంచేత, సదరుఆహ్వానం మనుగుడుపు 
ఆహ్వానంవంటి దవడంచేత, నాకు అనారోగ్యప్రతిబంధకం తప్ప యితర 
ప్రతిబంధకాలు లేవు కనుక, నేను శిరసావహించి జనవరి నెలలోగా 
యెప్పుడేనా సరే వారంరోజులు నాకు గడువుయిచ్చి వెంటం బెట్టుకొని 
వెళ్లేయెడల నానల్లమందువేళ వగయిరా యేర్పాట్లకు భంగంకలగనిపద్ధతిని 
మధ్య మధ్య మకాములతో తప్పక రావడానికి సిద్ధంగానేవున్నాననిన్నీ 
మామూలుగా నాతో మాచిన్న చిరంజీవితోసహా ముగ్గురువిద్యార్థులు మాత్రమే 
వుంటారుగాని 'యితరవిద్యార్థులు వుండరనిన్నీ, లోంగడ మనవిచేసినా 
మళ్లాకూడా మనవిచేస్తాను. యీప్రయాణమునకు వారితరువాయేగాని నా 
తరువాయి లేశమున్నూ యిప్పటికిలేదు. ముందుమాట చెప్పలేను. 


(3) 116 పేజీల విమర్శన గ్రంథంలో వున్నవన్నీ చొప్పదంటుశంకలేకాని 
వొకటీకూడా సజావుగావున్నది కాకపోవడంచేత జవాబివ్వడమంటూ 
మొదలుపెట్టి గ్రంథం పెంచి పత్రిక నించడానికి వొప్పక, 

“ప్రధానమల్ల నిబర్దణ” న్యాయానుసారంగా నన్నయ్యను పురాణాంధ్రీకర్తలలో చేర్చడం 

పూర్తిగా సమర్ధించి చూపడం జరిగింది కనుక చూపినంతమట్టుకేనా వొప్పుకోవలసివుందో! 


“శుభస్యశీఘ్రమ్‌” 567 


లేదో! లేకపోతే యెందుకు లేదో? లోకానికి తెల్పినపిమ్మటంగాని వృథాగా యింక వివాదం 
పెంచవద్దని విమర్శకుండుగారిని కోరుతున్నాను. యెందుచేతనంటే యీమూలకంగా 
పేరుసంపాదించుకోవాలని ప్రయత్నించేమీకు యిది ఆవశ్యకంగా తోంచినా “యెక్కడనో 
ధాత లిఖించినకారణంచేత” రాందగ్గపేరు రానే వచ్చింది కనుక నాకిది “యూసులేసుగా” 
కనపడిందనివిజ్ఞప్తి. 


(4) 


(5) 


(6) 


మీతాలూకుతిట్లుతిట్లేకాని మటివకటికావు. ఆతిట్లు తక్కినవిమర్శగ్రంథంవల్ల 
సవరణకావు, యెన్నటికీకావు అందులోవున్న వెగటు సర్వమూ మీందేగాని 
నేను తెచ్చి పెట్టిందికాదు. మీబుద్ధిపూర్వకమేగాని ప్రమాద ప్రయుక్తమున్నూ 
కాదు. అందుకు వేటేసాక్షులక్కజలేదు. మీహృదయమే సాక్షి! జవాబుదారీ 
దానిదే అందులో శ్లేషగాని, అన్యాపదేశంగాని, యితర ధ్వనిగాని, యేవిధమైన 
కమ్మీగాని లేశమున్నూలేదు. శుద్ధబట్టబయలు కనక ఆలాటి వృథాఆరోపణలు 
చేయవద్దని 76 వత్సరముల ప్రాయములో వున్న మిమ్మునేను కడచిన 
(ప్రమాదమే చాలు యింకా ప్రమాదపు వ్రాతలు వ్రాసి పరాక్రమించవద్దని 
మీ శ్రేయస్సుకోసం సాంజలిబంధంగా ప్రార్థిస్తాను. కోపం ఆయపుకోలేక 
పోయారు యిప్పుడే మనుకుంటే కలిసి వస్తుంది. యెవరో యెందుకు తుదకి 
మీ చిరంజీవులు, మునిమనుమలు, పసిపాపలు యెదురుకున్నా మీకు జవాబు 
సున్న 

నేను పెద్దవాణ్ణి, మీరూ పెద్దలే (నాకన్న కూడాను) కనక యీ తుదివయస్సులో 
అనవసరపు వివాద మెందుకు? కనక అన్యోన్యమున్ను, అన్యోన్యసత్మారాలు 
అన్యోన్యగ్రామాల్లో యథాన్యాయంగా స్వీకరించి లోకం యొక్క ఆమోదాన్ని 
పొందడం మంచిదని విన్నవిస్తాను. తరువాత తమచిత్తం- యీతుది 
వయస్సులో మీకు భగవంతుండీతీరని శల్యాన్ని తెచ్చి పెట్టినాడు. జయేచ్చ 
మీకు యీచిక్కు తెచ్చిపెట్టింది. యింకాపరాక్రమిస్తే మబీబాగుండదు కనక 
సమ్మానాన్ని స్వీకరించి జయగుర్హుగా మిమ్మల్ని (ప్రేమించే అమాయికులవద్ద 
డచ్చీలు ప్రచురించుకోండి. 

మీకు ప్రధానంగా మనస్సులో వున్నకోపమల్లా నేను నాండు యెప్పుడో 
మాంధాతలనాండు (ముప్పెయేండ్లప్రాంతంలో) యెవరికో మీ శాఖవారికి 
సహాసనాన్ని కవితావిషయంలో నిషేధించడంకదా? అది చాలా యుక్తమే 
అనిన్నీ అంతేకాని శాఖాద్వేషప్రయుక్తం కాదనిన్నీ రేపు నాకంటే చాలా 


568 


(7) 


(8) 


(9) 


కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


పెద్దలైన మీవిషయంలో కూడా అట్టిపట్టుపటాంగంవస్తే అది కవితా 
విషయంలోనే (లెక్కలవిషయంలో కాదు) అయితే అంతే జరుగుతుందనిన్నీ 
దానికి మీరు నాహృదయాన్ని బాగా పరిశీలించాలంటే? మారెండో చిరంజీవి 
శతావధాన్ని నాతోసమానుండనే వుద్దేశంతో యెవరేనా నాపంక్తిని 
కూర్చోపెట్టేయెడల వాణ్ణికూడా నేను నిషేధించే వాళ్ళే అనిన్నీ, స్పష్టంగా 
మనవి చేస్తున్నాను. కనుక ఆవిషయమైన ద్వేషం నాయందు మీరు 
వుంచుకోవడం కేవలం అన్యాయమనిన్నీ నొక్కి వక్కాణిస్తూన్నానని మనవి. 


నాకు ధారాశుద్ధివిషయంలో అనంగా సంస్కృత సమాసగ్రథన విషయంలో 
నన్నయ్యకు నన్నయ్యే కాని తక్కిన యిరువురున్నూ అతనికి దీటుకారన్న 
అభిప్రాయం శాఖాభిమానప్రయుక్తం కాదనిన్నీ _ విద్యాభిమాన 
ప్రయుక్తమేననిన్నీ, ప్రమాణంచేసిచెపుతూ దాన్ని గూర్చి మాట్లాడడానికి 
మీకువుండుకున్న చదువుగాని, అనుభవంగాని, బొత్తిగా చాలవు కనక ఆ 
విషయమై యింకవాదం పెంచవద్దనిన్నీ కూడా ప్రార్థిస్తాను. తగ్గంత పిండి 
వుంటేకాని ఆయీ విషయం గోచరించేదికాదు. నాఅభిప్రాయం తప్పయితే 
దాన్ని నిరూపించతగ్గవా రెవరేనా నిరూపిస్తారు. తిట్లవల్ల దాన్ని నిరూపించడం 
అసంభవమని యెన్నిసార్లు వ్రాసేది. శాంతం పాపం. 

నియ్యోగులునూ, వైదికులున్నూ కలిసి సంబంధ బాంధవ్యాలు చేసుకోవడం 
దగ్గిజినుంచిన్నీ నాకు అభినందనీయాలనిన్నీ మా (ప్రభాకర శాస్త్రి కొమార్తను 
శ్రీయుతులు విస్సా అప్పారావుగారి కుమారున కిచ్చిచేసిన పెండ్లిని నేను 
మనఃపూర్వకంగా అభినందించి వున్నాననిన్నీ, కవితా విషయంలో 
పిండిప్రోలివారిని గూర్చిన వ్యాసంవల్ల గుణమే (ప్రధానంగాని నాకు 
శాఖప్రధానం కాదనిన్నీ, మీకు కారణాంతరంచేత గోచరించక పోయినా 
యితరుల కందటకి పూర్తిగ గోచరిస్తుంది. కనక ఆదోషాన్ని నామీంద 
ఆపాదించవద్దనిన్నీ, తామే భరించవలసి వుంటుందనిన్నీ మనవి 
చేసుకుంటాను. తరువాత తమచిత్తం. 


మీరు మావూరు నేను చేయందలంచుకొన్న సన్మానానికి రావడానికీ 
లేశమున్నూ భయపడనక్కజలేదనిన్నీ రౌండుటేబిలు సభకువెళ్లిన గాంధీగారిని 
ఆహ్వానించినవారెంత భద్రంగా కాపాడి మనదేశానికి సమర్పించారో "| 
మిమ్మల్ని కూడా అంత భద్రంగానే మీ గ్రామం పంపించడానికి 


“శుభస్యశీఘ్రమ్‌” 569 


(10) 


(11) 


(12) 


పూచీపడుచున్నాననిన్నీ, మళ్లామళ్లా పునరుక్తి ప్రాయంగా మనవి చేసుకుంటూ 
వున్నాను. 

షరా:- యింతదాకా యీవ్యాసం వ్రాసిన తరవాత విమర్శకుడుగారి వ్యాసం 
తరవాయి కూడా వున్న పత్రిక వచ్చింది. దానిలోసారమల్లా వెం. శా. 
విమర్శకుందడుగారికి వోడిపోయినట్టున్నూ, అంతేకాక నన్నయ్యభట్టుకు 
గౌరవం కలిగించాలనే వుద్దేశంతో వెం. శా. (వాసిన వ్యాసం వాండివుద్దేశాన్ని 
నెజవేర్చక నన్నయ్య భట్టుకు న్యూనత్వాన్ని కలిగిస్తూ వుందనిన్నీ పనిపడితే 
పండితసమక్షంలో వీట్లనేకాక యింకా వారు (విమర్శకులు) విమర్శన 
(గ్రంథంలో (వ్రాసిన విషయాలన్నిన్నీ సమర్థించడానికి సిద్ధంగావున్నామనిన్నీ, 
యేమేమో కొన్ని సాహసోక్తులు వ్రాసి వ్యాసాన్ని ముగించారు. నాకు పట్టరాని 
నవ్వు వచ్చింది. చెప్పొద్దూ కవితాధార అభినందనీయమని వొప్పుకున్నదే 
కదా? లోంగడ సాహసమున్నూ అనాత్మజ్ఞత్వమున్నూ కూడా 
అభినందనీయులే అని వ్రాయకపోవడం తప్పుగదా? అనుకున్నాను. 


వాట్లకన్నిటికీ సరిపడేమాట యిదివజిలో నా యీవ్యాసంలో అసకృదావృత్తిగా 
దొరలేవున్నా మళ్లాయిక్కడ వుదాహరిస్తాను. అయ్యా! పండితసమక్షంలో 
మీతో వాదించడానికి నన్ను సమర్భృణ్ణిగా లోకం వొప్పుకుంటుందని నేను 
అనుకోను. అందుచేత మీవిమర్శన గ్రంథంలో వున్న యితర విషయాలన్నీ 
వదిలిపెట్టి మీరు నన్ను తిట్లుకావనుకొని తిట్టినతిట్లను సమర్ధించడానికి 
మీకు యేపండితుండి పేరు నచ్చుతుందో? ఆ పేరుమాత్రం వుదాహరిస్తే 
అంతటితో మీమీందవున్నభారం వదలిపోతుందని మనవి చేసుకుంటాను. 
యేమేనా వాదోపవాదాలు చేసుకోవలసివస్తే ఆయనా, నేనూ చేసుకుంటాము, 
విశేషించి గ్రంథం పెంచక ఆపండితుల నామధేయాన్ని మాత్రం ప్రచురించ 
వలసిందని ప్రార్థిస్తాను. బాగుందా? యీలా అనుగ్రహించండి లేదా? 
వొకజయప(త్రం వ్రాయించి తెచ్చుకోండి నేను కూడా ట్రాలుచేస్తాను. 
సంతోషించండి. 


ఇది విమర్శనగ్రంధానికి సంబంధించిన వాదవిషయం. మీరు నన్ను 
సమ్మానించడానికి రప్పించేవిషయం ఆలాగే నిల్చివుందని జ్ఞాపకం 
చేస్తున్నాను. నేను మిమ్మలిని సగౌరవంగా ఆహ్వానించిన ఆహ్వానాన్ని తాము 
నిరాకరించారు. అయినప్పటికీ మీగ్రామం వచ్చినప్పుడు మళ్ళా ప్రయత్నించి 
చూస్తానని పలుసార్లు వ్రాసేవుండడంచేత అది అమల్లోనే వుంది గాని 


570 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అధఃకరింపంబడలేదు. వృథాగా జయేచ్చతో పరాక్రమిస్తూ వున్న మీరు 
శ్రీపోతన్నగారి- 


“మ. ఒనరన్‌ నన్నయ తిక్కనాది కవులియుర్విం బురాణావళుల్‌ తెనుంగున్‌ జేసియు” 
అన్న వాక్యానికేనా వెం: శా. సరియైన అర్ధాన్ని (గ్రహించాండో? లేదో? కాస్త పత్రికాముఖాన్ని 
(ప్రకటించండి. శ్రీమానాప్రగ్గడవారి అబ్బాయి వ్రాసిన వుత్తరం (నేను ప్రకటించింది) 
తమకేమేనా రుచిస్తే రుచించినట్లున్నూ లేకపోతే లేనట్లున్నూ కొంచెం ప్రకటించండి. 
“శ. యుక్తియుక్తం వచోగ్రాహ్యం బాలాదపి సుభాషితమ్‌, వచనం తత్తున గ్రాహ్య 
మయుక్తంతు బృహస్పతేఃొ యీశ్లోకార్థం తమరు అంగీకరించేదే కదా? అయితే ఆబాలకవి 
నేమంటారు. 


(13) నవ్వొచ్చేది యింకొక మాట వ్రాస్తూ వుంటారు. మీరు ధైర్యంతో వ్రాసేదేనా? 
ఆమాట “మీవిమర్శన(గ్రంథ మంతా పాజఅంజదివితే యేదో విజ్ఞులకు 
బోధిస్తుందంటూ (వాస్తారుగదా? మీరు ఆలాపాజంజదివితే అప్పుడు 
అందులోవున్న “పదియవ నాం౭టి” వగయిరాలు వెగటుగా వుండక 
మధురంగా వుండడం తటస్థిస్తుందనేనా? మీ అభిప్రాయం. కానివ్వండి 
మీకుతూహలాన్ని తోసి రాజనడం యెందుకు? ఆలాగే ప్రత్యక్షరశోధగా 
యేపండితుండి చేతనో చదివించి ఆవ్రాత వెగటుగా లేదని ఆయన చేవ్రాలుతో 
నాలుగు అక్షరాలు పత్రికలో ప్రకటింపంజేయండి. సరేనా? యిక్కడకీ 
సర్వమూ మీ అభిప్రాయానుసారంగానే నేను వాప్పుకొన్నట్టయింది గదా! 
అయితే యిదంతా కొంత గంపచిక్కుగా కనపడుతుంది. తుదకి పసకట్టేది 
కాదంటారా? ఆపక్షంలో మిమ్మల్ని నేను బాధించేవాణ్ణి కాను. చక్కగా 
నాసగౌరవాహ్వానాన్ని ఆమోదించి నాసేల్లోడుసత్మానాన్ని స్వీకరించండి యింతే 
నావిజ్ఞప్తి. మీగ్రామంలో వుండే సంపన్న గృహ హస్థులకేనా తృప్తికరంగా 
వుండేటట్టు మీతిట్లను సమర్థించుకోవడం వకటిన్నీ రెండోది యెవరేనా 
మీ బంధుసముద్రులు సేల్లోడు బహుమానాని కెందుకు దయచేశారు కారని 
అడిగితే తృప్తికరమైన జవాబు యివ్వడం వకటిన్నీ జరిగినట్టు విని 
సంతో షిద్దామని కోరిక వుందనికూడా మటోవిజ్ఞప్తి. ఆర్థికశంకలే మీరు మీ 
గ్రంథంనిండా చేసివున్నారని నాకు జ్ఞాపకం. ఆ పుస్తకం నావద్ద లేదని 
లోగడ మనవి చేసేవున్నాను. యతడు వ్రాసిన “సంశయ 'విచ్చేదా 
వచ్చేదం”లో శాబ్దిక శంకలు కొద్దిగా సూచించారు. వాట్లకి జవాబు 
యివ్వలేదని కాడ తేల్చారు. జ అకార మీవాక్య ముదాహరిస్తునా 


“శుభస్యశీఘ్రమ్‌” 571 

“మాదుమీదులు” మణికొన్ని దుష్ప్రాసములు మొదలగుదోషముల కేమియు 
సమాధానములు చెప్పక యొక్క హ్రస్వముమీంది బిందు నిర్భిందుప్రాసమునకు మాత్రమే 
యెక్కడనో యొకానొకచోట (శాంతి పర్వములోనోయేమో) ఉన్నట్లు స్థాననిర్ణయములేక 
తమకసి యంతయు వెళ్లంగ్రక్కుచు ‘శాస్త్రజ్ఞులు కాని విమర్శకు లనియు బహుశః వారు 
తిక్క్సనగారి ప్రయోగమునైనం జూచియుండరనుకొందు ననియు వ్రాసిన వ్రాంతయే 
సాక్ష్యమిచ్చుచున్నది.” అంటూ ప్రాస్తారుకదా? సార్ధబిందు నిరర్ధబిందు ప్రాసవున్నపద్యంలో 
ప్రధానస్థలాన్ని (నగము ఎసంగు) అనే పదాలతో చూపితినిగదా? పైంగా శాంతిపర్వం 
అంటీనికదా? కంద పద్యమని తెలిసికోవడానికి కూడా కొంత ఆధారం వుంది. ఏచరణానికి 
ఆచరణంగా, ఏపద్యానికి ఆపద్యంగా అచ్చువేసిన భారతాలు వున్నయీ రోజుల్లో ఆపద్యాన్ని 
వెతుక్కోవడంకూడ మీకు కష్టమే అయిందా? అదిన్నీకాక ఆవ్యాసంలో “నగములు... 
ఎసంగు పూర్వస్థితిన” అన్నంతవటకు కూడా మొట్టమొదట వుదాహరించి వుంటిని కదా? 
యింకా “ముంజేతికంకణాని కద్దం చూపించమంటారే” యిది మీకు యుక్తంగా తోంచిందా? 
లక్షణగ్రంథాలలో ప్రయోగం యిచ్చి వూరుకుంటారుగాని యింత మాత్రమున్నూ స్థలం 
వగైరాలు సూచించరే? అయితే వకతప్పు నాది వుంది. శాస్త్రగ్రంథ సంప్రదాయం తెలియని 
మీకొజకు వ్రాసే వ్యాసంలో శాస్త్రజ్ఞమర్యాదగా కలం నడపడం తప్పుకాకవోదు. కర్మం 
కాలి నాకు ఆలాటి మీతో వాదం వస్తే వచ్చిందికాక నేను- 


చ. “గురుకులవాసమున్‌ జరిపి కూరిమి మాధుకరంబు వారముల్‌ 
జరుపుచు, నమ్మగాని యొకసాధ్విని నమ్మ! యటంచు బాబటం 
చొరులను గొల్చి నేర్చితిమి యొండొకశాస్త్రము పండితుల్‌ సెబా 
సుర! యని మెచ్చం బద్యములు శ్లోకములున్‌ రచియింతుమొప్పుగన్‌” 


(గుంటూరునీమ - వూర్వరంగము) 
ఆయీ పద్యంలో చెప్పినప్రకారం గురుశుశ్రూషచేసి నేర్చుకొన్న శాస్తమర్యాదను 
విడిచి యెలా వ్రాయడం తటస్టిస్తుంది. 
(1) “కథంతర్జి హాపితః క్యాపి హేసుభ్రు” ఇతిభట్టిః 
(2) “మణీవోష్ట స్యేతితు ఇవార్డే వశబ్లో వాశబ్లోవా బోధ్యః” 


యీ మాదిరిగాం గదా? శాస్త్రగ్రంధాల్లో వుంటుంది. యిందులో వక ప్రయోగ 
విషయంలో “భట్టికొ అనేనా అన్నాండు గాని రెండోదానిలో ఆమాత్రమున్నూ అనలేదుగదా! 
యీలాటి శాస్త్రమర్యాదలు మీకు చూపడం నాది మటీతప్పిదంగా విజ్ఞలోకం భావిస్తుంది. 


572 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యేమంటే? “శాస్త్రజ్ఞులు కాని విమర్శకులు” అని ప్రాస్తినిగదా? మిమ్మల్ని గూర్చి; ఆలావ్రాసి 
మళ్లామీకు శాస్త్రకర్తలమర్యాదలను వుదాహరించడం తప్పా, మణీ తప్పా? అయితే యీ 
విధంగా ఆలోచించినట్టయితే మీకు సమాధానం వ్రాయడానికి మొదలెట్టడానికే ప్రాజ్ఞలోకం 
అంగీకరించదుగదా? అపద్ధతిని “మూలచేదీ తవ పాండిత్య(ప్రకర్షః” లోకి దిగవలసి 
వస్తుంది. కనక “కంబళీలో భుజిస్తూ వెండ్రుకలు వెదకడానికి” మొదలుపెట్టక ఛందాను 
రోధంగా ఆపద్యాన్ని యావత్తూ వుదాహరించవలసిందే. నేను అట్లు చేసి వుండలేదు. 
యెప్పుడో యిప్పటికి సుమారు యాభైయేళ్లనాండు చూచినదవడంచేత నయితేయేమి 
యీప్రాసవిషయం తప్ప దానిలో జ్ఞాపకం వుంచుకోతగ్గ అర్ధసారస్యం వగయిరా 
లేకపోవడంచేతనైతేయేమి, పద్యం యవత్తూ వుదాహరించవలసిందే. నేను అట్లు చేసి 
వుండలేదు. యెప్పుడో యిప్పటికి సుమారు యాభైయేళ్లనాండు చూచిన దవడంచేత 
నయితేయేమి యీప్రాసవిషయం తప్ప దానిలో జ్ఞాపకం వుంచుకోతగ్గ అర్ధసారస్యం 
వగయిరా లేకపోవడంచేతనైతేయేమి, పద్యం యావత్తున్నూ జ్ఞప్తిలోలేదు. యిప్పుడు మళ్లి 
వెదుకుదామంటే? తగినంత వోపిక కనపడడంలేదు. అదిగాక నేను చూచిన భారతం 
చాలా ప్రాచీనం. అది మా మామగారిది. దాన్ని ఆయన జీవితకాలంలోనే మేనగోడలి 
కుమారుండికి ఆయన యిచ్చివున్నారు. దాన్నిప్పుడు బళ్లారినుండి తెప్పించాలి. 
యెందుకీశ్రమ. “నమ్మీనమ్మక ప్రయోగాలు జ్ఞానప్రకాశము వగైరాలు”. యిటీవల సంస్కర్తలు 
మార్చేశారు కూడాను. దీన్ని మార్చవలసి వుండదుగాని యేమో ఆలాగనిన్నీ 
నిశ్చయించడానికి వీలుకాదు బాగా పరిశీలిస్తేనేకాని? యింతకూ ఆప్రాస దుష్టమా? 
అయితే అప్పకవి “పాండి ద్రచ్చంగనిమ్ము నాతండ్రి కృష్ణ” అంటూ కూడా వుదాహరించి 
సార్ధబిందుకానికిన్నీ సంపూర్ణబిందుకానికిన్నీ (రేఫశ్లిష్టత్వవిషయం వు పేక్షిద్దాం. ) వుచ్చారణలో 
యెంతో భేదం కనబడుతూ వున్నా ప్రాసను అంగీకరించాండుకదా? శ్రవణంలో లేశమున్నూ 
(పూర్వకాలంలో సంగతి మనకు తెలియదు.) ఇటీవల భేదమేలేదని - నగము - ఎసంగులకు 
ప్రాసపెట్టనే లేదనుకుందాం. 


సోమయాజిగారు పెట్టకపోతే మాత్రం మనం పెట్టుకోకూడదా? యిప్పుడదంతా 
వెదకడ మెందుకంటాను. సర్వతంత్రస్వతంత్రులున్నూ నిరంకుశచర్యులున్నూ 
అభినవపండితరాయలున్నూ అయిన శ్రీమాడభూషి వెంకటాచార్యులవారికిన్నీ 
శ్రీ అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిగారికిన్నీ “ఇంక” అనేపదం ప్రాసలో పెట్టి పద్యం 
చెప్పవలసిందని కోరినప్పుడు నడచిన వాదంలో ఆ ఆచార్లగారు తక్కినవి నిరర్ధబిందుకాలు 
పెట్టి చెప్పితే ఆయన ఆక్షేపిస్తే చెప్పినసమాధానం సుప్రసిద్ధం కనక తిక్కన్నగారు ఆ 
లాపెట్టని పద్ధతిని కూడా యితర మహాకవులరచనలలో కుప్పతెప్పలుగా వున్న యౌ 


“శుభస్యశీఘ్రమ్‌” 573 


విషయమై చర్చించడం అనవసరం. ఆ భారతం విమర్శకుండే చూచి లేదంటే తప్ప 
యీలోంగా నేను దాన్ని వెతకడానికి ప్రయత్నించేదిలేదు. పోవూరి వేంకటేశ్వర్లుగారిచేత 
విమర్శకుండుగారు వ్రాయించిన వుత్తరాలకు నేను “లోకమో? పాడో” అనుకొని 
యధాలాభంగా, అ(శద్ధగా యిచ్చిన మొట్టమొదటి జవాబువల్ల విమర్శకుండుగారికి 
బాగాలోంకువ చిక్కి-వీండు తామనుకొన్న అసకృదావృత్తిగా విమర్శన గ్రంథంలో వాడుకున్న 
“ముత్తెదువు” లాగ వూరుకునే వాందేఅని ధీమాకు చిక్కి లోంకువకట్టి ఆపుస్తకం 
పాంతరలోనుంచి బైటికితీసి తిట్లూ, ద్రావిడస్రీల కుచాలు వగైరాదుప్పసంగంతోటే 
“ఐసరుబొజ్ఞా” అని ధైర్యంగా, నిర్లక్ష్యంగా భవిష్యదాలోచన లేక విమర్శన (గంధం 
(స్వంతద్రవ్యంతోనే పాపం?) అచ్చొత్తించుకొన్నారు. దానికీకూడా నేను అజ్ఞాన ప్రయుక్తమైన 
వనిగదా?. అనివోపికలేని రోజుల్లో యెందుకీయనతో వాదం పెట్టుకోవడమని యేదో 
ప్రసక్తిలేని (ప్రసక్తిగా “నన్నయ్యభట్టును” గూర్చి వ్రాయడం పెట్టుకుని విమర్శకుండిగారి 
శంకలలో వున్న అసారస్యాన్ని దిజ్మాత్రం చూపి, తిట్లనుచూపి అవి కూడా గణింపక 
సేల్దోడు బహుమానంద్వారా గౌరవిద్దా మనుకుంటే అది అంగీకరించలే. ఉహూ పైంగా 
నాకే సమ్మానం. అంతతోటీ వుపరమించలే. నాశంకల కన్నిటికి జవాబివ్వలే దంటూ 
వొకనెపం. ప్రతీశంకా యేదో కొంత చరిత్రను పురస్కరించుకొన్నదే. యిప్పటికి ముప్పై 
యేళ్లనాంటి చరిత్ర కొన్నిటికి వ్రాయాలి. యాభైయేళ్లనాంటి చరిత్ర కొన్నిటికి వ్రాయాలి. 
యెంత కుంచించి వ్రాసినా తీంగదీస్తే దొంక కదలినట్లవుతుందాయె. అక్కడికీ మచ్చుకు 
మీసాన్నిగూర్చి వ్రాసి చూపిస్తినాయె. ఆయువుపట్టుశంక నన్నయ్యభట్టును గూర్చి లోంగడ 
వ్యాసంలోనేకాక మళ్లా యీవ్యాసములో పోతరాజుగారి- 


“మ. ఒనర న్నన్నయ తిక్కనాదికవు లీయుర్విం బురాణావళుల్‌ తెనుంగుంజేసియు” 


అన్నపద్యం కూడా వుదాహరించి చూపడం అవుతూవుందా? యీవ్యాసంలో 
యింతతోటేనా కిక్కురుమన కుండా స్వయంకృతాపరాధానికి (అంటే యీలాటిశంకలకు 
కాదు. పదియవ నాంటివగైరాతిట్లకే లజ్జిస్తూ యిట్టీ అపమార్గంలోకి దింపిన విపరీత 
దైవానికి చింతిస్తూ నాసేల్లోడు బహుమానాన్ని స్వీకరించి (వయస్సుచే) పెద్దలు కనుక 
నన్ను యీలాగే యెవరేనా తలతిక్క ప్రశ్నలు వేస్తూవుంటే జవాబు యిస్తూ శేష జీవితాన్ని 
గడుపుకోవలసిందని ఆశీర్వదించి తలదాంచుకోవడమేయుక్తమో? “నాశంకల కింకా 
సమాధానం రానేలేదు” అంటూ “కిందంబడ్డా మీందివాళ్ణే” అంటూ పరాక్రమించడానికి 
తలెత్తబోవడమే యుక్తమో? లోకంమాటకేంగాని ఆధూళిపూడిలో చాలామంది ఆంగ్లభాషా 
విశారదులున్నట్లు నే విన్నమాట నిజమే. అయితే వారే మందలిస్తారని నా ఆశ. యిందులో 


574 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నాదేమేనా తప్పున్నట్టు వారికి తోస్తే నన్నుకూడా ఆధూళిపూడి ధూళిరెంగేటట్ట 
మందలించడానికి పూర్ణమైన అధికారం కలిగి వుందని వేణీ వ్రాయనక్కజలేదు. యీయన 
మా “పాణిగ్భహీత” గ్రంథం కృతి యివ్వడాన్ని గూర్చి కొన్నిశంకలు చేసి వున్నారు. వాట్లను 
గూర్చి వ్రాయవలసివస్తే బోలెండు చరిత్ర వుంది. అది సుమారు 35 సంవత్సరాలంనాటి 
చరిత్ర. ప్రస్తుతం యెంతో ప్రయత్నిస్తేనేగాని మొట్టమొదట ఆవుత్తరాలు వగైరా ప్రచురించిన 
ఆపుస్తకం కూడా చిక్కదు. సరే? యేలాగో సంపాదిస్తానే అనుకోండి. ప్రచురిస్తానే అనుకోండి 
దానివల్ల యేప్రయోజనాన్ని సాధించినట్టయింది. విమర్శకుండుగారిని సమాధాన 
పఅచడంకంటే యింకేం ప్రయోజన మంటారా? ఆయన తలలో సత్యం వప్పుకొనే 
రేణువులంటూ వుంటేనా? ఆబాపతురేణువులు యేవొకటి రెండు వున్నప్పటికీ 
గుంటూరిసీమలోవున్న ఆయా వుత్తరాలనుగూర్చియేమి యితర విషయాలనుగూర్చి యేమి 
శంకించవలసి వుండదు. లేదా శ్రీకొప్పరపు సోదరుల స్వహస్తలిఖితానికి మక్కికి మక్కి 
నకలును మేము ప్రచురించడం; వారుమాకు డాబుదర్చంగా రిజిస్టరు నోటీసు యివ్వడం; 
మళ్లామేము జబాబు యివ్వడం; దానితో - “నిమ్మకునీరెత్తినట్లు” వారు కిక్కురుమనకుండా 
తూష్టీంభావం వహించి గత్యంతరం లేక వూరుకుండడం; అంతా గుంటూరుసీమ 
ఉత్తరరంగంలో ప్రచురింపంబడి వుండంగా దాన్ని గూర్చి అసలు వారు యెన్నంటికీ 
మాట్లాడదానికి అవకాశంలేక వారి ప్రమాదాన్ని వారు న్యాయంగా వప్పుకోవడంచేత 
లోకుల గౌరవానికి భాజనులుకాంగా యిప్పుడీవిమర్శకుండుగారు దానికోసం 
పెనుగులాడడమనేది - “గుంజ లార్చాయి” అనే సామెతను జ్ఞప్తికి తెస్తూ వుందో? లేదో? 
పరిశీలించండి నాయనలారా! అప్పుడు - “పచ్చగడ్డి వేస్తే భగ్గునమండుతూ” వుండే 
రోజులు గదా? వారికీ మాకూ? యేమాత్రం అవకాశం వున్నా సోదరులుగాని వారిపార్టీ 
వారుగాని ఆకాలంలో వుందేశాఖాభిమానంగాని వూరుకోనిచ్చేదేనా? అసలువుత్తరమే 
వొకవైదిక స్కూలు మాస్టరుకి చేజిక్కింది. అసలు అతనివద్దవుంచుకొన్నాడు. నకలు 
వ్రాసియిచ్చాండు, పని పడితే అసలుతో హాజరు గావడానికి సిద్ధంగా వున్నానని అసలు 
దాన్ని చూపించాండు, దాని మీంద దాన్ని మేము ప్రచురించంగలిగాము. ఆరికార్డంతా 
యిష్పటికింకా జాగ్రత్త పెట్టే వుంచాను. యేమో? యెప్పటి కేం పని పడుతుందో? అని- 
“కోకాలః (కః కాలః అనరు) కోధర్మః” అంటారు కదా? అభియుక్తులు. చెప్పొచ్చే దేమంటే? 
విమర్శకుండుగారు ముప్పెయేళ్లకి మళ్లా అదంతా ్రచురింపచేసే పనికికదా? 
అంకురార్పణచేశారు. (ఈశంకా సమాధానాలకూ పాండిత్యానికీ సంబంధబాంధవ్యాలేమేనా 
వున్నాయా? లేవు. అయితే దీనివల్ల జరిగే లోకోపకారం యేమి? అంటే, సమాధానం 
సున్నకదా?) అది నాకు ఆశ్చర్యంగా కనపడి ఆసీమవారికి బరాతం చెప్పివున్నాను. సోదరులు 


“శుభస్యశీఘ్రమ్‌” 575 
కూడా వీరివ్రాతలకు మనన్సా సమ్మతించరు. సంతోషించరు. ఆమోదించరు. ఈమాట 
నేను “నన్నయ్యభట్టు” వ్యాసంలో వ్రాసే వున్నాను. దాన్ని వీరు బోలెడు అప్రస్తుతాలు 
వ్రాసి పెంచి యామధ్య వ్రాసిన “సంశయచ్చేదం” లోస్పృశించినట్టుగాని ఖండించేటట్టు 
లేదనియ్యేవే నానమ్మకం. మాతిరుపతిశాస్తికిన్ని వారికిన్నీ యెప్పుడున్నూ చుక్కెదురే గాని 
నాకూ వారికీ కొంత సంభాషణవగైరాలు కలవు. శ్రీరాజా భుజంగ రావుగారికొమార్తలలో 
వొకకొమార్త వివాహంలో కాదు యిద్దజు కొమార్తల వివాహాలలో మేమూ మేమూ 
కలుసుకున్నాము. (బ్రహ్మశ్రీ వేమూరి శ్రీరామశాస్త్రి శతావధానిగారు శ్రీవడ్డాది 
సుబ్బారాయకవిగారిని మమ్మల్నీ యింకా కొంత మందినిన్నీ పిల్చి విందు చేశారు. 
ఆవిందులో మా తి. శా. గారు శివరామ శాస్త్రిని ఆపంక్తికి తనతోపాటు రాకుండా 
చేశాండు. నేను యెంత చెప్పినా వినలేదుకూడానున్నూ నేను సోదరుల పంక్తిని భోంచేసిన 
వాణ్ణే. ఆయామాభోజనం ఆయీ అవడంలోనే శివరామశాస్త్రి సహితంగా వచ్చి భోజనానికి 
ఆంకలేస్తూందని విస్తళ్లు తీయకుండానే తొందర పెట్టినాడు. అంతకుపూర్వం ఆంకలే 
లేదు. యీవేళ తినేదేలేదని శ్రీరామశాస్త్రి గారితో చెప్పి తక్కినవారిని భోంచేయవచ్చు 
నన్నాడు. ఆయీవిషయం సోదరుల జ్ఞప్తిలో వుందో? లేదో? చెప్పొచ్చేదేమిటంటే? నాకూ 
సోదరులకూ ప్రధానవిషయంలో తప్ప యిటీవల వ్యక్తిగతంగా లేశమూకూడా ద్వేషాలు 
లేవు. వారిలో పెద్ద సుబ్బారాయకవిగారు స్వర్గతులైనపుడు వారిసోదరులలో యెన్నో వారో 
వొకరు (ఉత్తరం తీసి చూస్తేనేకాని సరిగా చెప్పలేను.) ఆవిచారకరమైన దారుణవార్తను 
నాకు తెల్పినారు. నేను నా విచారాన్ని లేఖద్వారాగానే వారికి సాశ్రుతర్పణ పూర్వకంగా 
తెలిపి వున్నాను. 

“ముఖం వుంది. అద్దం వుంది.” యీసందర్భం సోదరకవులను పృచ్చ చేస్తే జ్ఞాపకం 
వుంటే వారు చెప్పకపోరు. యిట్టి సందర్భంలో “రోళ్లా రోకళ్లా పాడిన” గుంటూరిసీమలో 
వున్న చారిత్రక విషయాలు “గజం మిథ్య పలాయనం మిథ్య”గా మావిమర్శకుండుగారు 
అపవదించి యేదో పుస్తకమంటూ వ్రాసి రు.1-0-0 వెలకూడా పెడతారే? పోనీ యేదో 
మన పేరుమీందుగా ఆబ్రాహ్మడికి కొంచెం లాభం కలిగితే కలుగుతుంది పేరున్నూ 
కలుగుతుంది. దానికి సేల్లోడు బహుమానంతోడవుతుందనుకుంటే వాప్పుకోలేదు చూడండి. 
ఆశ్చర్యమాశ్చర్యం. భవతు. యేదో “ఘటం భింద్యాత్‌” అన్నారుకదా? పెద్దలు; దానికే 
సంతోషించింది కదా? స్వగ్రామం. వచ్చే బిరుదులేవో వచ్చాయికదా? యింకా ప్రయత్నం 
యెందుకంటాను? యింకా వ్యాసా లెందుకంటాను? యింకా వెం. శా. తెల్వితక్కువవాండు 
నేను తెలివైనవాణ్సి అని వ్రాసి సంపాదించతగ్గదేమేనా వుందా? వెం. శా. కూడా 
సేల్టోడుపట్టుకొని సమ్మానించడానికి సిద్ధంగానే వున్నాండు కదా? దయచేసి స్వీకరించి- 


576 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్తి 


“ఇదుగో? నావిమర్శనకి జవాబు చెప్పలేక భయపడి యెవరో జమీనుదారులు బహుమరీగా 
యిచ్చిన జరీసేలుజోడు (గడి విప్పనిది) నాకిచ్చి క్షమాపణచెప్పాండు. ” అని యిప్పుడు 
సమ్మానించే బంధుసముద్రులతో ప్రసంగించుకోవచ్చును గదా? యింకా వ్యాసాలెందుకు? 
సంశయచ్చేదా లెందుకూ అంటాను. సరే? సార్ధబిందు నిరర్ధబిందు ప్రాసప్రసక్తిలోన్నుంచి 
చాలా దూరంపోయింది వుపన్యాసం. యీలాగే పెరుంగుతుంది వ్రాత వ్రాసినకొద్దీ అని 
లోకానికి తెల్పడానికేనా యిది పనికి వస్తుంది కదా! యింక విమర్శకుండు గారు 
శృంగిగ్రాహికయా వుదాహరించిన “మీదుమాదులు” అనేచోట వున్న దుగాగమప్రసక్తితప్పా? 
వొప్పా? అన్నదాన్ని గూర్చి కొంచెం వ్రాసి విరమిస్తాను. యిది వీరినేకాదు చాలామందిని 
పొరపెడుతూ వుంది. దీన్ని గుజించి మాజయంతిలో చూడండీ యేమని వ్రాయంబడి 
వుందోను. 


“ “నీదు” అనుచోటంబలె “మీదు” అనుచోట దుగాగమము రాదని గురువులవాదము 
దీనింగూర్చి 'గువ్వార్ధ (ప్రకాశికి చక్కంగా మందలించినది. కనుక నిపుడేని వారు దానిం 
జూడందగు.” . 


ఆయీ జయంతిని విమర్శకుండుగారికి దాఖలు చేసే వున్నాను. శ్రీవారు దాన్ని 
చూడలేదనుకోనా? (లోకంలో మాపుస్తకాలు ప్రత్యక్షర శోధగా చదివినవారంటూ కొందజు 
వుండేయెడల వారి కెవరేనా “ప్రైజు” యిచ్చేయెడల అది వీరికి యిచ్చాకగాని 
మణివాకరివ్వకూడదని నాసలహా) గుప్తార్థ ప్రకాశిక చూడలేదనుకోనా? చూచినా 
కనబడలేదేమో? అనుకోనా? యిదేమీ కాదు. చూడడం జరిగింది. కనపడా కనపడింది 
గాని ఆగ్రంథం వ్రాసిన (బ్రహ్మశ్రీ కల్లూరివారి పాండిత్యం నచ్చలేదనుకోనా? భవిష్యత్తులో 
యింకా కలమాడిస్తే అప్పుడుగాని యీవిమర్శకుండుగారు దీన్ని గూర్చి యేతోవ తొక్కుతారో? 
బోధపడదు. పడడానికేముంది? “నేను మాత్రం వూరుకున్నానా?” అన్నట్టు కాంతిపర్యమలో 
ప్రయోగం వుందని చూపిస్తే మళ్లా ప్రశ్నించనట్టె ప్రశ్నించారనుకోవాలి. యీసారి ఆ 
“మీదుమాదు”లను గూర్చి యేపుటలో యెన్నో పంక్తి దగ్గబినుంచి యెన్నోపంక్తిదాణా 
వ్రాయంబడివుందో కూడా వ్రాయవలసివుంటుందేమో? అవసరమైతే ఆపనికూడా చేస్తాను. 
పడరాని పాట్లన్నీ పడాలిగదా? నేను యిందుకే పుట్టనట్లున్నూ ఆయన అందుకే 
పుట్టనట్టున్నూ అప్పుడు లోకం గుర్తించుంగాక! అప్పటిదాకా అక్కటే లేదు. ఈ పాటీకే 
గుర్తించి వుంటుంది. (“భజగోవిందం” రోజులుకదా? యివి యెందు కొచ్చిన పిచ్చి లేక 
వెణ్టిశంక లివి యెవరిదగ్గజకేనా వెళ్లి చదువుకోరాదా?) “మీదుమాదు” ప్రయోగాల 
సమర్థనమే కాదు. “మీదుమాదు” పాండిత్యాదులు సమస్తమూ తేలిపోతాయి. దీనితో 


“శుభస్యశీఘ్రమ్‌” 577 


గుప్తార్ధప్రకాశిక 266, 267, 268 పేజీలు చూడండి. 268లో సుమారు -12 పంక్తులు 
దాంటిన (ఓహో! దాంటి ప్రయోగంపడిందే మళ్లా తప్పు పడతారనుకుంటాను. ) తరవాత 
శ్రద్ధగా చదివితిరా మీదుమాదు ప్రయోగాలలో వుండే సాధుత్వం తెలుస్తుంది. యెవరో 
లాకలూకాయలు (ప్రయోగించిన ప్రయోగాలుగావు. కానేకావు. గ్రంథకర్త చూపిస్తా: 
అప్పకవీయంలోవి. తెలిసిందా? జాగ్రత్త. సూత్రార్ధం కూడా యేకవచనానికే దుగాగమం 
వస్తుందనిన్నీ బహువచనానికి రాదనిన్నీ చేసుకోరాదని చేసుకోవడానికీ అవకాశం 
లేదనికూడా సహేతుకంగా ఆయన గట్టిగా మందలించారు. మీకు సూత్రార్థాలూ గీత్రార్థాలు 
(తెలియవు కనుక) వుపయోగించవు కదా? ప్రయోగాలు చూచుకోండి. సంతుష్టిపడండి. 
మెసలదానికి అవకాశం వుంటేమీరు వూరుకొనే వారుకారు కనక మెసలనే మెసులుతారు 
గదా? లేనిపద్ధతినో? యేమీలేదు. మళ్లా తిట్లకేరేంగండి. యీలా అభ్యనుజ్ఞ యిచ్చినప్పటికి 
యిటుపైనిమీరు రేంగుతారని తోంచదు తిట్లకు. యేమంటారా? యింక ఆబాపతు సరుకు 
ఈవద్దస్థాకులో లేనట్టు పూర్తిగా ఘాటుచచ్చినమాదిరిగా లంఖణాలబోటు వాలకంగా నడచిన 
యిప్పటిమీ- “సంశయవిచ్చేద” వ్యాసంవల్ల గోచరిస్తూవుంది. యీ వివేకం మొదటేకల్లితే 
మీవయో వృద్ధత్వానికి యింత హానికలిగేదికాదు. అయితే యెవడిశక్యం. దైవం 
అనుల్లంఘనీయంకదా? సరే యీవ్యాసంలో మీరు జవాబురాలేదనుకొన్న -నగ - ఎసంగు, 
ప్రాసల శంకకున్నూ “మీదుమాదు” దుగాగమ శంకకున్నూ జవాబు వచ్చినట్లేనా? యింక 
“దుష్టాసాలు” అన్నదానికి బాకీవుంది. “నీళ్లల్లో గేదె (బట్టె)ను బెట్టి బేరంబెడితే యేలాగ?” 
ఆదుష్టాసాలు వున్నచోట్లేవో? చూపి ప్రశ్నించండి, సమాధానం చెప్పంగలిగితే చెపుతాను. 
లేదా? తప్పే అని వొప్పుకుంటాను. లేదా? (ప్రమాదం అంటాను. అయితే విమర్శన 
గ్రంథంలో చూపేవున్నాను. చూచుకో అంటారేమో? ఆపుస్తకం ప్రస్తుతం నావద్దలేదు, 
మా తిరుపతిశాస్త్రి కొడుకు వద్ద విశాఖ పట్టణంలో వుంది. వాండి అడ్రసు నాకు బాగా 
తెలియదు. అందుచేత ఆపుస్తకాన్ని వకటి పంపండని మిమ్ములనే ప్రార్ధించవలసి వచ్చింది. 
అనుగ్రహించండి. నన్నయ్య వ్యాసంతో తమరు విరమిస్తారనుకొని వాండు చూస్తానంటే 
వాండికి యిచ్చివున్నాను తెలిసిందా? అయితే- “తానొకటి తలిస్తే దైవము వొకటి తల్చాండు” 
ఆవ్యాసమూ మిమ్మల్ని మందలించలేకపోయింది. 'సేల్టోడుబహుమానమూ మీవిజృంభణాన్ని 
మందలించలేకపోయింది. కొంచెంగా ఘాటుమాత్రం తగ్గించాయి అవి. యెందుచేత? 
నేను కవితాధార సాప్రగావుందని సేల్లోడు బహుమానం యివ్వదలంచినా మీరు అందు 
కనుకోలేదు. తిట్ల పాండిత్యానికిరా? బాబూ! యీ సేల్లోడు అనుకొని వుంటారు. 
సామాన్యులా? ఆవలిస్తే పేగులు లెక్కెడతారుగా? అదిన్నీకాక దానికి వుపమానంగా 
చూపినకథవల్ల అసారస్యం యేలాటి పసిపిల్లాండికేనా గోచరిస్తుందాయె బాగా (గ్రహించారు. 


578 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


సంతోషమే సరే? యీలాటి ప్రశ్నలువేయండి తప్పేమి. తోంచినంతలో జవాబువ్రాస్తాను. 
శిష్టావారి అభినందనంవల్ల మీరు మళ్లా వ్రాంతకి దిగారుగాని లేకపోతే దిగేవారుకారు. 
వారు పూర్తిగ పొరంబడ్డారు. మీతిట్లువగైరాలకు మీ కెంత జవాబు కాధారం వుందో? 
వారి అభినందనానికి అంతే. యీ సంగతి మీకుత్వరలోనే గోచరిస్తుంది. నేండో రేపో 
శిష్ణావారు నా “నన్నయభట్టు” వ్యాసాన్ని చదివితీరతారు. ఆధారం దొరికితే నన్ను 
మందలిస్తూ జవాబు యిస్తారు. దొరక్కపోతే ప్రమాదపడ్డట్టేనా జవాబు యిస్తారు. 
(“ప్రమాదోధీమతామపి” అపి రేవ కారార్థకః అంత అసిధారావ్రతంగా నడిచే జీవితం 
యెక్కడో కాని వుండదు.) నిమ్మకు నీరెత్తినట్లు గంభీరంగా వూరుకోనేనా వూరుకుంటారు. 
“అప్రతిషిద్ధ మనుమతం భవతి.” కనుక అట్టి తూష్టీంభావం కూడా వుపయోగమే అవుతుంది. 
నేను వికటవిమర్శనంచేస్తాను. చూస్తారా? అంటూ వకవాక్యం నన్నయ్య వ్యాసంలో 
వ్రాస్తేదాన్ని ఆక్షేపించడం మొదలెట్టి వున్నారు విమర్శకులు. కర్టుడు పలికిన పల్ములు 
వున్నపద్యం చూపి వున్నారు. నన్నయ్యభట్టు భావివిషయం సూచితమైన- 
“భారతభారతీసము[దము” అన్నదాన్నిగూర్చిన నావివరణం బాగులేదంటూ వ్రాంతకు 
దిగారు. యెందుకు తండ్రి? యీ అప్రస్తుతాలు. ప్రస్తుతం మీతిట్లను సమర్థించుకొని 
బయటంబడే ప్రయత్నం చేయండి. తరువాత నన్నయ్యభట్టునీ, తిక్కన్న సోమయాజినీ 
యెజ్టాప్రగదనీ వుద్ధరిస్తురుగాని- “స్వయం తరితు మక్షమః కథ మసౌ పరాం స్తారయేత్‌” 
భారతానిది యేవూరు; మీదేవూరు? భాగవత పీఠికలోవున్న- “ఒనర న్నన్నయ 
తిక్కనాదికవులు” అన్నపద్యార్థం అవగతం కాకో! లేదా? చూడకో? యెంతోగతంలో 
వ్రాయడమెకాక మళ్లా యీవ్యాసములోకూడా బోలెండువ్రాంత వ్రాసినమీరు భారతంలో 
వుండే సంశయాలు తీరుస్తారేమి? పైంగా అందులో వుండే పద్యార్థాలు నేను అన్యధా 
చెప్పినట్లు మీకు యెవరో చెప్పినట్లుగా అభూతకల్పన వాకటా? కాదు నిజమే అనుకుందాం. 
“నహిసర్వ స్సర్వం విజానాతి” కదా? యేదోపద్యం నాకంటె మీరే బాగా 
అన్వయిస్తారనుకోండి. తగినవయస్సుకాక పోంబట్టిగాని యుక్తమైన వయస్సే అయితే 
నావద్ద తమరు యెంతకాలం శుశ్రూష చేయందగ్గ పాటి సాహితి కల్లి వుంటారో? 
(యితరులను వద్దు) మీ అంతరాత్మను ప్రశ్నించి చూడండి. అది యేదో యంత్రం వుత్తర 
దిక్కునే సూచించినట్టు యథార్థాన్నే బోధిస్తూ వుంటుందని యింతగా మనవి చేయడం. 
స్థూల దృష్టిని 76 యేండ్ల వయస్సుగదా? వొకరివద్ద శుశ్రూష చేయడానికి తగినది 
కాదని వ్రాశాను గాని బాగా ఆలోచిస్తే “ముదిమి రెండవ బాల్యంబు" అన్నారు కనుక 
తగినదే అవుతుందేమో? శాంతం పాపం? యెంతో గర్వరహితంగానే వ్యాసాన్ని నడిపిద్దామని 
సంకల్పించానుగాని, బూతు కూంతలు పడలేదుగాని గర్వోక్తులు (యథార్గాలే అనుకోండి) 


“శుభస్యశీఘ్రమ్‌” 579 


పడకుండా వుండాలంటే మీవ్యాస ధోరణి అంగీకరించిందికాదు. దీనికి మాముత్తాతగారు 
చెప్పిన సమాధానమే గతి. అది జయంతిలో - 


మ. గరువంపున్నుడు లిందు నచ్చటచటం గన్పట్టు నప్పట్టునం 
బరిహార మ్మొకకొంత గన్పజచెడిన్‌ మాపిన్న ముత్తాత యి 
ద్దురితమ్మున్‌ గుజితించి చింతిలుచు నుందున్‌ ముప్పదిన్‌ రెండుదు 
ర్లురితమ్ముల్‌ గురుండాడ సైంచి కవితన్‌ దూజంగ నోరెత్తితిన్‌. 


అన్నపద్యంకింద టిప్పణిలో వుంది చిత్తగించండి. ప్రస్తుతం 32-31గా మార్చుకోండి. 
యెవరో “పండితాయతే”లు యేవో తొందర మాటలు వ్రాసినంతలో వాట్లకు జవాబు 
వ్రాయడానికి సిదపడడం వుదారత్వానికి లక్షణం కాదనిన్నీ యెజుంగుదును, యేం లాభం. 
యీపిచ్చి నోమయాజులకి అట్టి వుదారత్వం యీవార్ధక్యంలో సర్వసంసిద్ధమైన స్థితిలోకూడా 
అమల్లో పెట్టడానికి భగవదాజ్ఞ లేకపోయింది. పిచ్చిసోమయాజులను గూర్చి లోంగడయేదో 
వ్యాసంలో విస్తరించివ్రాసే వున్నాను. అక్కడ చూచుకోండి. వాండికి తన్నుయెవరేనా స్పృశిస్తే 
సరి వెంబడించి వారిని యెంత దూరమేనా తరుముకువెళ్లి స్పృశించడమే వ్రతం, నాగతి 
కూడా ఆలాగే వచ్చిందని చింతిస్తాను. సరే? యెంతవ్రాసినా మీ తొందరపాటు మాటలు 
వుత్తరించతగ్గవి మిగిలినట్లే కనపడతాయి. “యెలుంగుబంటి తంటస” మన్నట్టు యిది 
యెప్పటికి తేలేటట్టు లేదు, అత్యవసరాలు వుత్తరింపం బడ్డాయికదా? తృప్తిపడండి. 
ముఖ్యాంశాలు వ్రాసి విరమించడానికి సంకల్పించుకొని మళ్లా లేఖినిచేతంబట్టేటప్పటికి 
అంతలో మీవ్యాస శేషం వచ్చింది. దానితో యిదికూడా అంటే సింహావలోకనంకూడా 
పెరింగింది. పెరింగినానాకు సంతుష్టి యింకాకలగలేదు. అయినప్పటికి పత్రికవారికి 
భయపడి ముగిస్తూన్నాను. యీవ్రాత మళ్లా యెక్కడికక్కడే దోపుళ్లతో నిండి నడవడంచేత 
చాలా హంసపాదులతో నిండి వుంది. జాగ్రత్తగా ముద్రించి మళ్లా మీశంకలు రాకుండా 
చేస్తే సంతోషిస్తానని పత్రిక వారికి విజ్ఞప్తి. ఆయీవార్థక్యంలో - 


మ. శివనామమ్ముం దలంచి కొంచు నెటులో జీవున్‌ గృతార్జుం బొన 
ర్చువిధిన్‌ బద్దెము లల్లికొం చుపనిష చ్చుద్దా న్తకాన్తామణీ 
భవనప్రాంగణసీమ దాస్య మొనరింపం బోవు నన్నెందుకో? 
కవనమ్మున్‌ దెగ వెక్కిరించి గురుం డీగర్వోక్తు లాడించుటల్‌. 

అన్న పద్యార్థప్రకారం వర్తిద్దా మనుకుంటే పంచగురువులలో వొకరుగా లోగడ 


మనవి చేసుకున్న తమరు దానికి విఘ్నం కల్పించారు. గతానికి విచారించి ప్రయోజనంలేదు. 
“భాషామంజరీ సమాప్తా” పాండిత్యంతో యింకా పెనుగులాడక (యిది మీకోసమే 


580 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


చెప్పేమాట) త్వరలో నన్ను తమ గ్రామానికి వెంటంబెట్టుకొని వెళ్లి మీరు వ్రాసిన వ్రాంతలో 
(గోడమీద పిల్లివాటంగా వున్నదానిలో) యేసమ్మానం మీమనస్సా వివక్షితమో? 
దాన్నేచేయండి. పిమ్మట నేను నాతోకూడా నా స్వంత ఖర్చుల మీంద మిమ్మల్ని తీసుకువచ్చి 
నాఆహ్వానంలో (యేవిధమైన యితరార్ధములేదు. గనుక) వున్న నిష్కపటమైన సేల్లోడు 
బహుమానం చేసితరిస్తాను. ఆమర్నాటినుంచి మళ్లా నా “శివాయనమ ఓం” లోకి 
దిగుతాను. “ఆలస్యాదమృతం విషమ్‌” కనుక జనవరినెల లేక ఫిబ్రవరి 15 తేదీకిలోంగా 
యీ ప్రయత్నం చేయండి. యింతే; పెద్దలగు మీకు నా నమస్కారాలు “శివాయనమ 
ఓం, శివాయనమ ఓం! శివాయనమ ఓం శివాయనమ ఓం” స్వస్తి. 


అనుబంధము 


నేను లోంగడ సంవత్సరం నాండు వ్రాసిన “నన్నయ్యభట్టు” వ్యాసంలో ్రసక్తాను 
ప్రసక్తంగా భారతం నన్నయ్యగారి చేతిమీదుగాం పూర్తికాకపోవడానికి సూచ్యార్థ సూచన 
నన్నయ్యగారి వాణి- 


“చ. అమలిన తారకాసముదయంబుల నెన్నను సర్వవేదశా 
స్రముల యశేషపారము ముదంబునం బొందను బుద్ధి బాహువి 
క్రమమున దుర్గమార్ధజల గౌరవభారత భారతీసము 
ద్రము దరియంగ నీందను విధాతృనకైనను నేరం బోలునే?” 


అనే పద్యంలోనే సూచించిందని క్లుప్తంగా సూచించినాను. దాన్ని మావిమర్శకుండు 
గారు అపవదిస్తూ కొన్ని మాటలు వ్రాయుటయేకాక యెవరో చౌదరిగారివద్దనూ యింకా 
యెవరో బ్రాహ్మణపిల్లవానివద్దనూయేవో యుక్తులు చెప్పి ముఖపిధానం చేయడానికి 
ఆరంభిస్తే వారిద్దబున్నూ నాపేర తజుచుగా ఉత్తరాలు వ్రాస్తూన్నారు. వారి వ్రాంత కొంత 
“శల్యసారథ్య” ప్రయుక్తంగానే కనపడుతుంది గాని అయినప్పటికీ ఆసంశయాన్ని మనస్సులో 
పెట్టుకోక నేను- 


“అయ్యా! వ్రాస్తే చాలా వ్రాయాలి. కాంబట్టి వాకనెరి మా వూరు వస్తే నాకు 
తెలిసినంతలో మీ సంశయం తీరుస్తాను.” 


అని వ్రాసి వున్నాను. కాని వారిలో వొకరు (చౌదరిగారు) నావలెనే వృద్ధులంట! 
అందుచేత రాలేక మళ్లా మళ్లా వుత్తరాలు (వ్రాసి నాకు పనికలిగిస్తూన్నారు. అందుచేత 
యో రెండు మాటలున్నూ వ్రాస్తే యిది వారికే కాక తద్ద్వారాగా “ద్రేహళీద త్తదీపన్యాయం”గా 
యితర పాఠకలో కానిక్కూడా అందించినట్లగు నని పైని వుదాహరించిన పద్యంలో వున్న 


“శుభస్యశీఘ్రమ్‌” 581 
సూచ్యార్థాన్ని వివరిస్తూన్నాను. ఆ పద్యంలో నాలుగోచరణంలో- “దరియంగ నీందను 
విధాత్భనకైనను నేరంబోలునే?” అనే వాక్యంలో పూర్తిగా యీందుట దుస్తరమనే అర్ధం 
కలదా? లేదా దానివల్ల నన్నయ్యగారు సంశ యాత్ములైనారా? అంటే లేదని యెవరంటారు? 
“సంశయాత్మామ వినశ్యతి” అనే అభియుక్తోక్తినిబట్టి తుదకు సంశయం సంశయమే అయింది 
అనుకోవడానికి అవకాశం పూర్తిగా వుండగా యింకా వివాద మెందుకో? భవతు. 
యింకాఆపద్యంలో ఆయీ అర్థాన్ని బలపజిచే అక్షరాలు బోలెండు వున్నాయి చూడండి- 
1. ఎన్నను (ఎన్నంగల వాణ్ణి కాను) 2. పొందను (పొందంగలవాణ్డికాను) 3. ఈందను 
(ఈందం గలవాణ్ణ్డికాను) అనే అర్ధం రాకుండా చేయడానికి యెవరికేనా శక్యమవుతుందా? 
నన్నయ్యగారేమో? ఆయీ మూండు క్రియలున్నూ అసంపూర్ణ క్రియలుగా (ఎన్నుటకున్నూ, 
పొందుటకున్నూ ఈందుటకున్నూ) ప్రయోగించినారు. రెండో అర్ధంలో అనంగా? 
గ్రంథసమాప్తికాదనే సూచ్యార్థ సూచనలో సంపూర్ణక్రియలు (వ్యతిరేకార్థకోత్తమ 
పురుషక్రియలు)గా పరిణమించాయి. ఆలా పరిణమించకుండా చేయడానికి - 
“విధాత్భనకైనను నేరంబోలునే?” అంటాను నేను- కాంబట్టి యిదివజలో పరంపరగా 
కవులుచెప్సే- “పూరములంబర పూరితంబులై” అన్నదానికన్న యిది మిన్నగా వుందో 
లేదో? సహృదయులు పరిశీలించి పరిగ్రహించవలసి వుంటుందని నేననుకున్నాను. 
యేదోవిధంగా వాది (ప్రతివాదిభావాన్ని కల్పించుకొని వివాదించేవారిని తృప్తిపజచడం 
నాకే కాదు. యెవరికీ శక్యంకాదు. నాకు పూర్తిగా పైపద్యంలో ఆయీసూచ్యార్థం వుందనే 
నమ్మిక కల్లి వ్రాశానేకాని లోకాన్ని మోసగించే తాత్పర్యంలో వ్రాయలేదు. జీవిత చరిత్రలో 
దీన్నిగూర్చి వక పద్యం వ్రాశాను. దాన్ని వుదాహరిస్తాను. 
ఉ. “ఎన్నను, పొంద, నీంద,' ననునీత్రితయమ్మును బెద్దయెల్లుతో 

నన్నయ పూర్తి చేయునని నమ్మిక లేమివచించు నిట్లొగిం 

గన్నులం గట్టినట్టులుగం గన్పడు చున్నను నేంటి క్రొత్తతి 

కృన్న (త్రిలింగ లోనటులు కాదని వ్రాయువృథావివాదియె. 

చాలును. ఈయన తాను తిట్టినతిట్లు తనవి కావనిన్నీ యెవరో తిడితే ఆ తిట్లను 

అనుకరించాననిన్నీ తాను కృతియిచ్చినట్లుగా అభిప్రాయపడడం సరిగాదనిన్నీ ఆచౌదరిగారు 
వగయిరాలతో వివదించుచున్నట్లు తెలుస్తుంది. ఆమాటలను త్రిలింగ ఆమోదించి (ప్రచురించే 
యెడల దాన్ని గూర్చి వ్రాస్తాను. ప్రచురించడంలో ఆమాటలు ససారాలోకావో అనేవిషయ 
విమర్శ ఆపత్రికదే అని మాత్రం వ్రాసి యిప్పటికి దీన్ని ఆపుతాను. 


శ 3 3 


582 


భారత భారతి 


“భారత భారతి” అనే యీ ప్రయోగం ఆదిపర్వంలో వుంది. దీని కర్ణం సరియైనది 
- భారత = భారతం (గంథం) యొక్క భారతి = వాణి. అనగా? భారత 
వాజ్మయమన్నమాట. దీన్ని సముద్రంగా రూపించి నన్నయ్యగారు దీన్ని దరిముట్దేటట్ట 
యీందదడానికి బ్రహ్మకేనా శక్యం కాదన్నారు. “భారత భారతీ సముద్రము దరియంగ 
నీదను విధాతృనకైనను నేరబోలునే” చూ. ఆయీ సందర్భం నేను అయిదాటేళ్లకు పూర్వం 
యేదో సూత్రప్రాయంగా త్రిలింగ పత్రికలో వ్రాసి వున్నాను. భారత రచన అరణ్య పర్వంలో 
కొంతతోటే సమాప్తం కావడానికి ఆపర్వంలోనే శరదృతు వర్ణనలో వున్న “ఉ. శారదరాట్రు 
లుజ్జ్వల... రుచిపూరము లంబర పూరితమ్ములై” అనేవి కారణంగా కవిపరంపర 
చెప్పుకుంటారు. ఆ యీ సందర్భానికి అరణ్యపర్వందాకా వెళ్లనక్కజలేదు. ఆదిపర్వంలోనే 
(గంథారంభ ఘట్టంలో వున్న- 


“చ. అమలిన తారకాసముదయంబుల నెన్నను సర్వవేద శా 
స్త్రముల యశేషపారము ముదంబున ముట్టను బుద్ధి బాహు వి 
క్రమమున దుర్గమార్ధజల గౌరవ భారతభారతీసము 
ద్రము దరియంగ నీదను విధాతృనకైనను నేరబోలునే.” 


అనే పద్యంలోవున్న “భారత భారతీ సముద్రము దరియంగనీదను” అనే వాక్యంలో 
వున్న ఈదను అనే తుమున్నంతం (కవి యభిప్రాయంలో యిదితుమున్నంతమే) కవికి 
అభిప్రేతం కాకున్నను వ్యతిరేకార్థ కోత్తమ పురుషైక వచనంగా కూడా అర్ధం యివ్వడం 
దుర్వారం గనక యీ అనర్జానికి అదే సూచకం కావచ్చుననో, అదిన్నీ సూచకము 
కావచ్చుననో, (అధికస్యాధికం బలం) ప్రసక్తాను ప్రసక్తంగా వ్రాశాను. ఈదను అన్నది 
తుమున్నంతంగానే సమన్వయించుకున్నప్పుడు సముద్రతుల్యమగు భారతం చక్కగా 
సమన్వయించుకొని పూర్తి చేయడమంటే? చాలా కష్టసాధ్యం అన్నంతవరకే అర్ధం వస్తుంది. 
కాని (ఆలంకారికమర్యాద అంతే) అపార్ద్జానికి త్రోవతీయదు. ఆ (క్రియ (ఈదను) ను 
వ్యతిరెకార్ధకంగా అన్వయించడమే కాకుం దానికి వొకదానికి మటొకటి బలం, 
దరియం-గన్‌-అనేది కూడా కల్పితే వచ్చే అర్ధమో?- (అగ్నివాయు సంయోగమై) నేను 


భారత భారతి 583 


భారత వాజ్మయ సముద్రమును యేకొంచెమో (యీదితే) యీదగలుగుతానేమో కాని 
తుదముట్టా (దరియంగన్‌-చూ) యేలాగా యీదగలవాణ్డి కాను. అని స్పష్టంగా భావ్యనర్థాన్ని 
(అభిధచేతనే లక్షణ వగయిరా లక్కజలేదు) భగవంతుండు ఆయనచేతనే పలికించి 
నట్టయిందో? లేదో? సహృదయులు పరిశీలింతురు గాక. యీ అపార్ధం కవికి సమ్మతమని 
యెంత పిచ్చివాడూ అనడు. సమ్మతమే అయితే అది అపార్ధమెందుకవుతుంది? యథార్ధమే. 
ఆది కేవలం దైవ(ప్రేరితం. ఇక్కడ చెడ్డకు సూచక మీవిధంగా అయింది. గాని వేటొక్కచోట 
మంచికిన్నీ యిట్టి సూచకాలు (నేత్ర స్పందనాలు) కలుగుతవి. “అధవా భవితవ్యానాం 
ద్వారాణి భవంతి సర్వత్ర” అనలేదా? కాళిదాసు యీలాటి సందర్భాలలో- “తత్రభవితవ్యతా 
బలవతీ అంటారే కాని, (గ్రంథకర్తలు అన్యధాగా వ్యాకరింపరు. (ప్రధానమైన - 
యీదనుఅనేది యీత్రోవలోకి యెప్పుడయితే సమన్వితమయిందో! అప్పుడు “ముట్టను 
ఎన్నను” అనేవిన్నీ ఈ త్రోవనే సమన్వితములై ఆ అపార్థాన్నే బలపరుస్తాయని 
వ్రాయనక్కజలేదు. యిక్కడల్లా ముఖ్యంగా జ్ఞాపక ముంచుకోతగ్గది యీ అపార్థం 
దైవప్రేరితమే కాని కవికి అభిప్రేతం కాదు. అనేదియ్యేవే. “అభిపేతమే” అని యెవరేనా 
ఆపాదిస్తేనో అది ఐహికానికే కాక పారమార్జికానిక్కూడా చాలా హానికరమని వేటే 
వ్రాయనక్కజలేదు. యీ సంగతి యెతిగో, యెఅక్కో వొకానొకరు (యః కశ్చిత్‌) వృధాగా 
ద్వేష బుద్ధితో నేనేదో- “చ. అమలిన తారకా సముదయమ్ముల నెన్నను” అనే పద్యంలో 
అసలు అనాదిసిద్ధమైన పాఠంగా వుండే “భారత వాహినీ సముద్రము” అనే పారాన్ని 
ఆదేశించినట్టు అపలపించడమే కాక, కొన్ని దూషణోక్తులు కూడా వ్యయపెట్టిన వ్రాత 
వొకటి- ఆంధ్రవాణిలో కనపడింది. నేను గోణం కట్టింది మొదలు కొన్ని భారత ప్రతులు 
చూచివున్నాను. గాని, నాకు ప్రతిపక్షి అపలపించే వాహినీ పాఠం వుపలబ్ధం కాలేదు. 
సర్వత్రా “భారత భారతీ” అనే పారమే వుపలబ్ధిమయింది. అదిన్నీ కాక భారత వాహినీ 
పాఠానికి వ్యాఖ్య వ్రాస్తూ, ప్రతిపక్ష బహువ్రీహి సమాస సూచకంగా, భరత వీరచరితలనెడు 
వాహినులు కల-అనే విగ్రహానికి స్ఫోరకమైన అక్షరాలు (భరతవీర చరితలనెడు నదీ 
ప్రవాహములు కల, చూ) లిఖించివున్నాండు. ఆ పక్షంలో బహువ్రీహి సమాసానికి రాదగిన 
చిహ్నం ్రస్వమో? లేక కప్పో? రావలసివస్తుంది. ఆపక్షంలో పరినిష్టిత రూపం - 
భారత వాహినీకః లేదా? “భారత వాహినికి అని కావలసివస్తుంది. యిందులో 
దేనికంగీకరించినప్పటికీ ఛందో భంగం దుర్వారం. వాహినీపారానికి చెప్పే అర్ధంకూడా, 
అంత వీలుగా లేదు. అట్టి అర్ధం కవి వివక్షించవలసిన ఆవశ్యకత కూడా కన్పడదు- 


భారత వాజ్మియమును సముద్రంగా రూపిస్తే చాలు. చాలినాసరే తృప్తిపడక 
వాహినీపాఠాన్ని కల్పిస్తామంటే వున్న విప్రతిపత్తి సూచించాను. యింక నిప్పుడు వాహినీ 


584 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


శబ్దానికి హ్రస్వం వచ్చే సందర్భం కొంచెం (విపులంగా కాదు) వివరిస్తాను. అందుకు 
“అబవీత్సురాణ” వ్యాఖ్యాత మాటలు ముందు వుటంకించాలి. అవి అపహాస్యాస్పదంగా 
వున్నా చూపించాలి. 


“భరత వీరచరితలనెడి (యిది భారత శబ్దానికి) నదీ ప్రవాహములు గల 
భారతమనెడు” మూలంలో భారత శబ్దం వొకటే వుంది. అర్ధంలో రెండు వుంటేకాని 
కాపురం తుదనెగ్గదు భవతు. (ఉచ్చరిత శబ్లోర్థ ప్రత్యాయకో నానుచ్చరితః) దాన్నే అవృత్తి 
చేస్తేనో? ఆ సంప్రదాయం శాస్త్ర సంబంధమైన సూత్రాలకుగాని, సాహిత్య సంబంధమైన 
శ్లోకాలకూ తెలుగు పద్యాలకూ చెందిందికాదు. వ్రాస్తే చాలా వ్రాయాలి. సంప్రదాయం 
కాకపోయినా అంగీకరిద్దాం. భరతశబ్దానికి కవి వివక్షించుకున్న భారత గ్రంథమని చెప్పుకోక 
అవివక్షితమైన యీ అర్ధం యెందుకుచెప్పాలి? భరత వీరచరితలలో వాక్కొక్కని చరిత్ర 
వాక్కొక్కనిది. అందరివీ అన్ని నదులు. అవి వచ్చి భారత [గ్రంథమనే సముద్రంలో 
కలిశాయా? వో హో హో! యెంత చక్కని అలంకారశాస్త్ర విదగ్ధత్వం!!! అయితే యీ 
అర్థం బాగాలేదు, అని నేనంటే బాగానేవుందని ప్రతిపక్షి వాదానికి వుపక్రమిస్తే గతేమిటి? 
“సహృదయాః ప్రమాణమ్‌” అనవలసివస్తుంది. యెప్పుడూ లోకంలో నిజమైన సహృదయుల 
సంఖ్య తక్కువగానే వుంటుంది. కనక అప్పుడు- “పంచశుభం, పంచా౭. శుభమ్‌"గా 
పరిణమిస్తుంది వాదం. కనక సుళువైన మార్గం చూచి ప్రతిపక్షి వాదాన్ని మందలించడం 
యుక్తం. ఆ మార్గం యెట్టిదంటే? అయ్యా! మీరు చెప్పే యేళ్లూ కోళ్లూ వచ్చి సముద్రంలో 
కలవడం వగయిరా గంపతిరుగుడు అర్థాన్ని శంకించేదిలేదు. గాని- మీరు “భారత 
వాహినీ” శబ్దానికి భరతవీర చరితలనెడు నదీ ప్రవాహములు కల భారతమనెడు సముద్రము 
అని కదా? అర్ధం వ్రాశారు. “కల బహుప్రీహికి అనే అభియుకోక్తి నెప్పుడేనా విని 
వున్నారా? బహువ్రీహి చెప్పేయెడల విగ్రహవాక్యం “భారతాన్యేవ వాహిన్యోయస్య” అనేనా? 
అప్పుడు వాహినీ శబ్దగత దీర్జానికి హస్వంవచ్చి “భారతవాహినిః” అనేనా కావాలి. లేదా? 
కప్పు (కాఫీ కప్పు కాదు బహువ్రీహి కప్పు) చేస్తేనో? “భారత వాహినీకౌ” అనేనా 
పరినిష్టితరూపం యేర్చడాలి. ఉభయధాపి ఛందోభంగం తప్పదు. “అపి మాషం 
మషంకుర్యాంచ్చందో భంగం నవా” అన్న మాటెరుగుదురా? “అబోధోపహతాళ్చాన్యే 
తెగలో వుండే మీకీ వ్యాఖ్యానాలెందుకు? నన్నయ్య బుద్ధిని బాహువిక్రమంగా రూపించాడు 
కదా? దానికి అనుకూలించడానికి మనం వాహినీపాఠవ కల్పించి గ్రంథపరమైన భారత 
శబ్దాన్ని భరతవీర చరిత పరం చేద్దామనే అనుకున్నారు. గాని, ప్రధానమైన చిక్కు 
(ఉ. బాబుకు పెండ్లి యయ్యెనని బాలుడు సంతసమందె గాని, మేకై బహివెట్టు చెట్టసవతమ్మ 
ఘటించు టెరుంగడు... గీరతము చూ.) గమనించనేలేదు. “భాషాబ్దిః క్వాతి గంభీర" 


భారత భారతి 585 


అన్న విధంగా నన్నయ్య భారత గ్రంథాన్ని సముద్రంగా రూపించాడు. అంతే. మీ 
పాండిత్యాన్ని ప్రకటించుకొనడానికి ప్రయత్నించారు. తప్పులేదు. కాని, లోకం యింకా 
పండిత శూన్యం కాలేదు. శబ్దజ్ఞానం లేని దిద్దుబాట్లు “రాజేత్వన్ము భాంభోజే” మాదిరిగా 
అంతస్సార శూన్యత్వాన్ని ప్రకటించవా? మురారి కవి “నశబ్దబ్రహ్మోత్థం పరిమళ 
మనాఘ్రాయచ” అన్నాడు. 

శా. అంతస్సారము లేకయున్న నెటులో ఆ పేరు లీపేర్పు లార్జింతుర్కొందరు- 
(జయంతి చూ.) యొటుగుదురా! సరే మీదగ్గిర యీసంప్రదాయాలన్నీ యేకరువెట్టడం 
వృధా. నేను వొకమాట మిమ్మల్ని అడుగుతాను. జవాబిస్తారా? యీ “భారత వాహినీ 
సముద్రము అనే పాఠం మీ కేదేనా పుస్తకంలో వుపలబ్ధమయిందా? స్వకపోల కల్పితమా? 
అంఛాను. స్వకపోల కల్పితమే అయితే ఆశ్చర్యం లేదు. యే పుస్తకంలోనేనా వుపలబ్ధిమైన 
దనేయెడల ఆశ్చర్యపడవలసి వస్తుంది. అష్టభాషా వాగను శాసనుడైన నన్నయ్య కాండుగదా? 
అతని పసులకాపరి గూడ యిట్టిప్రమాదానికి గుజికాడు. తెలిసిందా? 


“డఉ. మూగురయందు నన్నయ సమున్నతుండై కడు లక్షణంపు (బోవై” 


“ఉ. అందాది దొడంగి మూడు కృతులాంధ్ర కవిత్వ విశారదుండు 
విద్యాదయితుం డొనర్చె మహితాత్ముడు నన్నయభట్టు దక్షతన్‌.” 


“సీ నన్నయకవి పెట్టినాడు కదా! 
తిక్కనాది కవీంద్రుల కాదిభిక్ష” 


అట్ట నన్నయ్య యిట్టి తప్పుడు ప్రయోగం చేస్తాడంటే విజ్ఞలోకం సమ్మతించదు. 
ఇంతేకూ సు సుప్రసిద్ధంగా వుపలబ్ధ మవుతూవున్న “భారత భారతీ సముద్రము. ర అనే పారం 
కంటె ఆ డొంక తిరుగుడు పారంలో యే విధమైన గుణము కనపడదు. పైగా దోషం 
కనపడుతూవుంది. నేనిప్పటికి చాలా ప్రతులు భారతం చూచాను. నాకీ భారతభారతీపారమే 
కాని భారత వాహినీ పాఠము కనపడలేదు అని మళ్లా వ్రాస్తున్నాను. దీని అయోగ్యతను 
గూర్చి కొంచెం వ్యాకరించాను. అసలు పాఠము యొక్క యోగ్యతను కూడా వివరిస్తాను. 


భారత భారతీ సముద్రము; భారత = (వ్యాసకృతమైన) భారత గ్రంథంయొక్క 
భారతీ = వాణి, అనగా? భారత వాజ్మయ మనెడి సముద్రము అని రూపించాడు కవి. 
అనేక వ్యాసఘట్టాలతో నిండి మహా గంభీరంగా వుండేది గనక-సముద్రత్వేనా రూపించడం 
యుక్తమే. యీ రూపణకు యితరాపేక్షతో పనిలేదు. కాళిదాసుగారి కవిత్వంలో మన 
పైత్యం చేర్చడంవల్ల డొంకతిరుగుడు (తోవ పట్టడం. యిది “చక్కని రాజమార్గము లుండగా 
సందులు దూరినట్లు” గాక మటేమి? నన్నయ్యకు అ ప్రయత్నసిద్ధంగా యమకం దొర్లుతుంది. 


586 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాసి 


1. ఉ. భారతభారతీ శుభగభస్తి చయంబులు... ... 

2. చ. భారత భారతీ సముద్రము దరియంగ నీదను... ... 

3. మ. కురువృద్దుల్‌ గురువృద్ధ బాంధవు లనేకుల్‌... ... 

4. మ. మదమాతంగ తురంగ కాంచన లసన్నాణిక్య గాణిక్య... 


యింకా యెన్నో యీలాటివి చూపవచ్చును. దిద్దిన వాహినీపాఠంలో చెప్పే అపార్థాన్ని 
బట్టీ దురుద్ధరమైన వ్యాకరణదోషం తగలడమే కాకుండా (యీ దురుద్ధర దోషం ప్రస్వం 
రావాలనేది స్టూలద్భష్ట్యా చెప్పేమాట. సూక్ష్మదృష్టా అయితేనో? భారతవాహినీకః అని 
కప్పురావాలనేదే. ఇందులో యేదేనా మీకు చిక్కే అన్నది పరమార్ధం) యమకం కూడా 
చెడుతూ వుంది. తాను యీవిధంగా తప్పుత్రోవలో కలంనడుపుతూ అసలు పారాన్ని 
గూర్చి కొన్ని అసంగత వాక్యాలు 'భారతభారతీ' అని దిద్దినారు. ఈ మార్చునం దేమి 
విశేషము గ్రహించిరో?... ... ... “ఇది అనౌచిత్యము సమంజసముగ లేదు.” అంటూ 
వాక కాలం జ్ఞానలవదుర్విదగ్గపు మాటలతో నలుపు చేయబడింది, వాహినీ అనేది 
పూర్వపాఠమట? యిది యథార్థమగు మాటేనా? కాదన నేల? అంగీకరింతము గాక, 
ఆ పక్షంలో యిట్టి అవ్యుత్చన్నులు యీ పిదపకాలంలోనేకాదు. పూర్వకాలంలోకూడా 
కొందు వుండేవారని తేల్తుంది. వ్యుత్చన్నులే అయితే వ్యాకరణ దుష్టమైన పారాన్ని 
కల్పించరు. యితరులు కల్పిస్తే సమ్మతించరు. “నోచే ద్ధుషృత మాత్మనా కృతమివ స్వాంతా 
దృహి ర్మాకృథాః” అన్నాడు పండితరాయలు. యేదో సందర్భంలో యెప్పుడో మేమున్నూ- 
“-వాకురు కింతుమాకురు వృథా పద్యాని గద్యానివా” అని వాకరిని మందలించవలసి 
వచ్చింది. అర్హత వుండుగాక; లేకపోవుగాక, యేదో భారతాన్ని బాగుచేదామని పూనుకోవడం 
బాగానేవుంది. యీ తలకు తగని మాటలెందుకు? “మొండివాదం... తెలివితక్కువ... 
తాజెడ్డకోతివనమెల్ల జెరచె...” ఆ ఈ ప్రసంగం నన్ను గూర్చి చేసింది. యెందుకంటే? 
నేను “భారత భారతీ సముద్రము” అనేపాఠం వ్యాకరించినందుకు. పైగా అరణ్యపర్వంలో 
సూచితమైన “పరపూరితమ్ములై” అనే భావ్యనర్ధ సూచకమైన విశేషం. ఆదిపర్వంలోనే 
“చ. అమలిన తారకాసముదయమ్ములన్‌ we అనేపద్యంలోనే సూచితమయిందని 
బుజువు చేసినందుకు. నేను ఆయీ అపార్ధం భాసిస్తూందన్నానుకాని ఆయీ అపార్థం 
గ్రంథకర్తకు సమ్మతమని అనలేదు. యీయన నేను సమ్మతమని అన్నట్లు కల్పించడం 
వొకటి? (చూచారా? యీాయనకు అసత్యమంటే యెంత భయం లేదో) అపార్థాలూ 
అమంగళార్థాలూ వాక్కొక్కప్పుడు అవశాత్తూ యెంతటి మహావిద్వత్మవికేనా సరే దొర్లుతూ 
వుంటాయి. ఆపని జరిగాక పరిశీలించుకుంటే (గ్రంథకర్త మరణానికి సంబంధించేవి 


భారత భారతి 587 


కాకపోతే) గ్రంథకర్తకే గోచరిస్తాయి. యిది అట్టిది కాదు గనక, యేది? “అమర్చిన దానిలో 
అత్తగారు వేలెట్టింది” అన్నట్లు కవి పరంపర చెప్పుకొనేదాన్నే ఆయీ “అమలిన తారకా” 
పద్యంలోని “ఎన్నను-ముట్టను-ఈదను” అనే తుమున్నంతాలను వ్యతిరేకార్థ కోత్తమ 
పురుషైక వచనాలుగా (వీలుండబట్టే సుమండి) సమన్వయించి చూపి బలపరిచాను. 
అయితే ఈయన యెవరో, పాపం! నాంమీద కలియబడతారెందుకో? యెందుకా? 
పేరుకోసం అంటారనుకుంటాను. యింత మాత్రంతో పేరు వస్తుందా? అయ్యో? రాకేం. 
వెనక జరిగిన యితిహాసం కీ॥ శే॥ రాలు శ్రీ విక్షోరియారాణిగారికి సంబంధించింది. 
టుపాకీగుండు దాటిపోయింది. ఆకొట్టిన వ్యక్తిని పిల్చి “యిదేం పాపం జగన్మాత నీకేం 
అపకరించింది” అని అడిగితే ఆ మనిషి చెప్పాడుగదా “అయ్యా! నాకు వొక కోరిక 
వుంది. నా మనస్సులో లేశమూ దురుద్దేశంలేదు, చిత్తగించండి. ఆకోరిక పెద్ద పేరు 
సంపాదించాలనేది. దానికి యింతకన్న వుపాయంకనపడలేదు. యీ పాటికప్పుడే నా 
పేరు యెన్ని పత్రికలలోనో అచ్చవుతూ వుంటుంది. సప్తసముద్రాలూ దాటుతుంది.” అని 
చెప్పేటప్పటికి చక్రవర్తిని ఆ మానిసి చెప్పినది యథార్థమే అయివుండునని నిశ్చయించి 
అతనికి యేవిధమైన శిక్షాలేకుండా విడుదల చేయించిందని చెప్పుకోగా వినడం. యయన 
యిప్పుడిప్పుడు వార్ధక్యంలో పైకివచ్చారుగాని, పేరుకోసం యత్నం చాలా కాలాన్నుంచి 
చేస్తూన్నట్టు వ్రాతమూలకాలు ఆధారాలున్నాయి. యయన కేవో కొన్ని బిరుదాలు (నేతి 
బీజ కాయలు) కూడా స్వగ్రామంలోనే (యింట గెల్చి రచ్చ గెలవమన్నారు. గదా!) 
అలంకరించారు. యిక నేం కావాలి? “తిక్కన సోమయాజిగారు” భారతాన్ని పూర్తిచేస్తే 
యీయన వ్యాకరించడానికి ఆరంభించారు. తెలుగుగదా అనుకున్నారు కాబోలును! అలా 
అనుకుంటే విరాట పర్వం దగ్గిఖి నుంచి పని జరుగుతుందేమో? లేదా? అరణ్యపర్వంలో 
వున్న- 

“చ. స్ఫురదరుణాంశు రాగరుచి బొంపిరి వోయి... ... 

అని పద్యం దగ్గిఅనుంచి కూడా పని జరుగుతుందేమో కాని, 


“ఉ, శారదరాత్రు లుజ్వల లసత్తర తారక హారపంక్తులన్‌ 
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవగంధబంధురో 
దారసమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క 
ర్పూరపరాగపాండు రుచి పూరము లంబరపూరితంబులై” 


యీ వొళ్లెజుగని శివపు ధోరణి కవిత్వాన్ని వ్యాకరించడానికి చాలా సామగ్రి వుండాలి. 
ఆ యీ పద్యంగాని, యింకా కొన్ని పద్యాలు ఆదిపర్వంలోనే “మాకు బ్రసన్నులయ్యెడున్‌” 


588 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అనే ఘట్టంలో వ్రాసే నన్నయ్యకి తాను చెప్పేది తెలుగు కవిత్వ మనే జ్ఞప్తి వుందనడానికి 
కేషనా అవకాశం కనపడదు. వీట్ల ధోరణి మినపగుగ్గిళ్లు క. యినప గుగ్గిట్ల. 
అతనికి యెన్నో తెలుగు పదాలు మాజుమూలవి వచ్చివున్నా సంస్కృతమే వాడేవాడు. 
అయితే ఆరంభించిన స్వల్పకాలంలోనే స్వర్గతుడు కాబట్టిగాని, ఆలాకాక యావద్భారతమూ 
ఆతడే ఆంధ్రీకరిస్తే తెలుగు పదాలకే ప్రాధాన్యం యిచ్చే రచనకూడా ముందు ముందు 
విస్తరించి వుండేదేమో? అక్కడక్కడ ఆంధ్ర రహస్యజ్ఞత- 


క. అడవులు నేజులు నప నీవిడసినయవి యెట్లు పుణ్యభాగీరథి యీ 
పుడమి గలవారి కెల్లను నెడపక సేవ్యంబకాక యిది నీయదియే. 


యిత్యాది పద్యాలలో వెల్లడిస్తూనే వచ్చాడు. యీ పద్యంలో నల్లా- “పుణ్య భాగీరధి 
- సేవ్యంబు” యీ మూడు పదాలు మాత్రమే. లేదా? ప పుణ్యభాగీరథి సమస్త పద-మనుకుంటే 
రండు మాత్రమె తత్సమాలు కాని తక్కిన యావత్తూ తెలుగే. కవి బ్రహ్మకు యిదే ఒజ్జబి౦తి. 
దీని త్రోవనే యావత్తూ నడిపించాడు మహనీయుడు. యిక వుదాహరించిన- “శారద 
రాత్రులు” మార్గం నేటివజకు యెవ్వరికీ అందలేదు. “వీరుడిక లేడు ప్రతి రఘువీరుడొకడు” 
“మొక్కపాటింట నోటంట ముక్కలేదు పేరి శాస్త్రికి గలదంట పెదవిపాటు” అన్నమాదిరిని 
ఆంధ్ర కవితా పితామహునికి కొంత అందిందని చెప్పవచ్చును. ఇందులకు- “మ. బహురళ్న 
ద్యుతిమేదు రోదరదరీ... ... మత్కాంతార సంతానముల్‌” వగయిరా కొన్ని పద్యాలు 
బోధకాలుగా తోడ్చడతాయి. అయితే తెలుగు కవిత్వం ఆలా (శారద రాత్రుల పద్యం 
చూ.) వుండాలా? అనే సందర్భం యిక్కడ వివరించేది లేదు. రెందు విధాల రచనకూ 
నన్నయ్యయే మార్గదర్శి (మధుమయ ఫణితీనాం మార్గదర్శి మహర్షి) ఆ రెంటిలో వొకటి 
అంతో యింతో అనుసరించడానికి వీలు. అదేనా యెవరికి? తికృన్నవంటి మహనీయునకు, 
యెట్టన్నవంటి మహనీయులకు మిగిలినదో? (శారద రాత్రులు) ఆంధ్ర కవిత పితామహుని 
రచనలో కొంత కనపడుతుంది అని తెలిపేవున్నాను. 


అయితే యితరకవులకు సంస్కృత సమాస గ్రథనమే చేతగాదన్న మాటకాదు. అట్టీ 
ధార దొరలదు. “కోవేత్తి కవితాతత్వం” నన్నయ్య రచించిన భాగం కూడా సోమయాజిగాని, 
శంభుదాసుడుగాని, పునఃపాకానికి దింపలేక వుపేక్షించలేదు; నన్నయ్య యందు వుండే 
అనుగ్రహం చేతనూ కాదు. దింపితే వచ్చే చిక్కు వారికి తెలుసు. ఆ యీ విషయం పునః 
పాకానికి దింపినవారు బుజువుచేసేవున్నారు గనుక, వివరించనక్కణలేదు. శాఖాభిమానాలు 
వగయిరాలతో యివి తేలేవిగావు. “గుణాః పూజాస్థానం గుణిషు నచ లింగం నచవయః 
“ఘనమతు లెల్లవారికి నకారణ బంధులుగారె? స సత్మవుల్‌” 


భారత భారతి 589 


యిక ప్రస్తుతం యీ వ్యాసం వ్రాయడానికి కారణభూతులెవ్వరో? ఆ వృద్ధులకు 
వెదీకి అనేటప్పటికల్లా ఆకాశం పొడుగున ఆగ్రహం ఆవిర్భవిస్తుంది. చచ్చిన భట్టారకునిమీద 
కూడా యాయనకు ఆగ్రహమే. అయితే '్రతికివున్న నా (తి. వెం. కవులలో నొకడనైన) 
మీద చెప్పేదేమిటి? ఆ కారణం చేత- “పదవనాటి ముత్తైదువ” లోనగు తిట్లు తనకు 
వాచో విధేయంగా వచ్చినవి విమర్శనమనే మిషతో బహూకరించడం జరిగింది. (ఆయన 
విమర్శనం చూ.) అందుకే సంతోషించి నేను- సేల్లోడు బహుమతీ (70 రూపాయీల 
విలువది) చేయదలచి ఆహ్వానించాను. గాని, తిట్టి యేమొగం పెట్టుకొని సత్కారం పొందేది 
అనే సందేహం బాధించి కాబోలును రాలేదు. (కృష్ణ చూ.) యేదో మిషవెట్టి దూషించడం 
మాత్రం మానలేదు. కొన్ని “ఐమీను” వ్రాతలుగా వుంటాయి. కొన్ని తప్పుకోవడానికి 
అవకాశం లేకుండానే వుంటాయి. ఈయన “కవియశఃప్రార్టి” దిగ్విజయానికి ప్రయత్నం. 
అందుకోసం భారతంలో వుండే సంశయాలు తీర్చడానికి పూనుకున్నారు. (ప్రథమకబళే 
మక్షికాపాతంగా దివ్యమయిన- “భారత భారతీ సముద్ర” పాఠం అపపాఠంగా తోచింది. 
పాపం అది అనాదిసిద్ధమైన శుద్ధమైన పాఠం అనేసంగతి గోచరింపక నేనేమో 
కల్పించిందనుకొని వషట్కారాలకు (ప్రారంభించాడు. అన్నిటికన్నా నాకు ఆశ్చర్యాన్ని 
కలిగించేది యాయన యనాత్మజ్ఞత యే థర్జుఫారం కుజ్బిలకో వుండే తెలుగు పాండిత్యంతో 
“భారత మాంధ్ర సత్మవుల పాలిటివేదము” అనే భారతాన్ని అందులోనూ నన్నయ్య 
కవిత్వాన్ని వ్యాకరించడానికి పూనుకోవడం ఆశ్చర్యం కాదా? మణీ “నసాహస మనారుహ్యా 
నరో భద్రాణి పశ్యతి” భారతిని వాహినిగా మార్చడం, నదులను సముద్రంలో కలపడం, 
ఆ నదులు భరతవీర చరిత్రలనడం, యెంత సౌడభ్యంగా వుందో విజ్ఞులు పరిశీలించాలి. 
“యధా నద్య స్ప్యందమానాస్సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ” యీ వ్యాఖ్యానపు 
టడావిడిలో బాజాల సందడిలో మంగళసూత్రం మజిచినట్లు వాహినీశబ్దం పొందేమార్పు 
గోచరించలేదు. తాడూ బొంగరమూ లేక వ్యాఖ్యానాలు మొదలెట్టే త్రిలోక విజయులకిది 
గోచరించేదికాదు. దీనికి సంస్కృత వ్యాకరణ ్రవేశముండాలి. లెక్కాడొక్కా సర్వీగిర్వీ 
యివి వుపకరించవు. ధారవుంటేసరి; ప్రతివాడూ అంతో యింతో కవిత్వం అల్లవచ్చు- 
“శుద్ధనురన్నది రుద్రరూపమై” యీమాదిరిగా పద్యాలల్లడానికీ వ్యాఖ్య చేయడానికీ చాలా 
భేదం వచ్చింది. హితవు చెపితే యాయనకు కోపం వస్తుంది. తిట్లు తినవలసివస్తుంది. 
భవతు. అందుకు వైదికశాఖలో పుట్టడమే చాలును. యితరాపరాధాలతో ఆవశ్యకం లేదు. 
అసలు తిక్కన్న సోమయాజులుగారికి వైదీకమంటేయెంత గౌరవమో యీ అభినవ 
పూర్వునకు అంత వైరం. ఆ మహనీయుడు భారత రచన కారంభిస్తూ “వైదికధ్యాయిత 
కిచ్చమెచ్చు పరతత్వము గొల్తూ అంటే యీయన “వైదికధ్యాయిత కిచ్చమచ్చరము దాల్తు” 


590 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అనడానికి సిద్ధం. తగినంత శక్తిలేదు. పెద్దకుండల కెసళ్లు పెట్టడం. “ఉద్భాహురివ 
వామనః” దిద్దిన పాఠం లేదా సదసద్వి వేచనా జ్ఞానం లేక స్వీకరించిన (వాహినీ) పాఠం 
సరుకు బైటవెట్టంది. యిప్పుడు కాగతిః, యయన యేదో వంకవెట్టి నన్ను దూషించడానికి 
అలవాటుపడి చాలా కాలమైంది. “అధాతో ధర్మజిజ్ఞాసా” అంటే నీయమ్మ జిజ్ఞాసా అనే 
మాదిరి వారితో వాదోపవాదాలు సమంజసం కావని వూరుకున్నా యేదో మిష కల్పించి, 
“తిరుపతి వేంకటేశ్వర కవులు అధమ కవులు” అనీ, యేమో అనీ వ్రాయడానికి (ఆంధ్రవాణి 
చూ.) అంగీకరించి వుపేక్షించా. యీ వ్రాతనే “ఐమీను” పదంతో స్పృశించి విడిచాను. 
లోగడ (ప్రచురిస్తే అందుకే సేల్లోడు బహుమతి చేదామనుకున్నాను. వ్రాతల ధోరణిలో 
వున్న మాటలు చూచి నాకన్న వృద్దుడనుకున్నాను. ఆ గ్రామ కాపురస్తుల ద్వారా విన్న 
వినికిని బట్టి చూస్తే అయిదాటేళ్లు చిన్నగానే తేలింది. దేశాభిమాన దేహాభిమాన 
శాఖాభిమానాదు లున్నవాళ్లూ వున్నారుగాని, యీయనకున్నంత శాఖాభిమానం యెక్కడా 
వుండదనే అనుకోవాలి. అట్టి దురభిమాన గ్రహావేశ ధూమధూపితత్వానికి వశపడిన 
యీవృద్ధుతన విమర్శనపు అభాసపు కట్టలో మాయిద్దటినీ, అందులో విశేషించి నన్ను 
గూర్చి వాడని నికృష్ణపు మాటలు లేవు. యీయనే వొజ్జ అనుకోండి. నేను శిష్యుణ్ణయితే 
ఆ ప్రసంగం కొంత సహ్యంగా వుంటుంది. యిట్టి “యీ (త్రిలోక విజయాభిలాషి” యేమన్నా 
కలిగే నష్టిలేదని యెజుగుదును. మందలించడానికి వుపక్రమిస్తే ప్రాజ్ఞ లోకం లజ్జిస్తుందనిన్నీ 
యెబుగుదును. యాయన వయస్సు చేత ముదురయినా వ్రాంతచేత చాలా లేత అనేది 
పరమార్ధం. (ప్రస్తుతం భారతపాఠాలకు ముప్పు మూండుతూ వుందని, కాస్త 
కలగజేసుకోవలసి వచ్చిందని, విజ్ఞలోకానికి నా విజ్ఞప్తి. సుప్రసిద్ధమున్నూ హృదయంగ 
మమున్నూ శ్రవణ హితమున్నూ అయిన- “భారత భారతీ సముద్ర” పారాన్ని- భారత 
వాహినీ సముద్రంగా దిద్దడం పరమాసహ్యంగా తోంచికలిగించుకున్నాను. యిది ఆయన 
తోటి నా తోటి వున్నది కాదు, మేమిద్దజమూ “అబ్రవీత్సురాణ వ్యాఖ్యాతలం. కనకనే 
మాకూ మాకూ సరిపోయిందనుకోండి. ఇతర విద్వాంసు లెవరేనా సరే నేను చూపిన 
సమాస దోషం లేదంటారేమో. యీ వాహినీ పాఠాభిమాని కనుక్కొని దీనిమీద వ్రాతకు 
దిగడం శ్రేయస్కరం.” 


కొసమాట- మీరు తెలుంగే గదా! అని యేవో ముగ్గులు పెట్టడానికి పూనుకోవడం 
శోచ్యం. కేవల సంస్కృత పండితునకు వుండే హాయిలో తెలుంగు పండితునకు, లేదా 
కవికి, లేదా వ్యాఖ్యాతకు వుండదు. అచ్చ తెలుగైతే సంస్కృత వ్యాకరణ మర్యాదలు 
యావత్తూ తెలిస్తేనేకాని కాపరం తుదనెగ్గదు. మీకున్న భాషా ప్రవేశం - “శ్రీకంర చాపఖండన 
పాకారి ప్రముఖ వినుత భండన” అనే పద్యాని కెవరో అర్ధంచెప్పేవారని “కీకంటం" 


భారత భారతి 591 


(సీకంటమే శాపకంటం శాపకంటమే యింకనల్లా పాకారిప్పముక యినుతబండను ఆన్న 
సోటేశా[డ్రా పెద్దలద్దు) చెప్పుకునే తెగలోది. మీ మట్టుకు భారతాదులు చదువుకోవడానికీ, 
కవిత్వ ధారవుంది గనక పద్యాలల్లుకోవడానికీ సరిపోతుందిగాని యితరానికి సమర్ధం 
కాదు. యితరమనగా వొజ్జజికం. వొజ్జజికమంటే వ్యాఖ్యానం. మీరుభారత సంశయ 
విచ్చేదం వ్రాయదమంటే వ్యాఖ్యానం వ్రాయడమన్నమాటెే. భాషాజ్ఞానం నిష్కృష్టమైనది 
లేని మీకు అంతా సంశయమే. వాహినీ పాఠానికి, భారతీపాఠానికీ వున్న తారతమ్యం 
తెలియదాయె, మీరు సంశయాలు తీర్చీదేమిటి? సంస్కృత జ్ఞానం సంపాదించుకో 
వలసిందని మీవంటి పెద్దలకు సలహా యివ్వడమూ పొసంగదు కదా? యెందుచేత? 
“శైశవే౭_ భ్యస్త విద్యానామ్‌” అన్నాడు కదా? కాళిదాసు. అందుచేత యీ జన్మానికి అది 
ఘటించదనుకోవాలి. అలంబహునా 


తే.గీ. తెలుంగు తెలుంగని అద్దాన దిగుటెకాని 
సంస్కృతమ్మునకన్నం గష్టమ్ము హెచ్చు 
ఒక్కదానం బరిశ్రమమున్నజాలు 
దాని కిద్దానికో? రంటందవులవలయు. 


రోలొచ్చి మద్దెలతో మొజపెట్టుకుంటే మద్దెల చెప్పిన సమాధానం మీరు వినే 
వుంటారు. నా సలహా సమంజసంగా తోస్తే స్వీకరించండి. లేదా త్యజించండి. పెద్ద 
కుండల కెసళ్లు మానండి. 


592 


వడ్లగింజలోది బియ్యపుగింజ 


“ఉ, దిద్దకుండయ్య! భారతము” అని సుమా రిప్పటికి నలభై యేళ్లకుముందు 
మేము (తి. వెం.) ప్రార్థించివున్నాం (కలగూరగంప). దాన్ని గూర్చి నేడు కొంత ప్రసక్తికర్లి 
నాలుగు మాటలు వ్రాస్తున్నాను. నాకిప్పుడు 77 వత్సరాల వయస్సు. నా జీవితంలో 
యొన్నండూ అనుభూతం కానిది యీ విషయం. కేవలం -సత్యం మీంద ఆధారపడి వుండేది. 
(నాన్ఫతం వదేత్‌) శ్రీమదాంధ్రమహాభారతం ఆదిపర్వంలో గ్రంథారంభంలో- 


“చ. అమలిన తారకా సముదయమ్ముల నెన్నను సర్వవేదశా 
స్త్రముల నశేషపారము ముదమ్మునం బొందను బుద్ది బాహుని 
క్రమమున దుర్గమార్థ జలగౌరవ భారత భారతీ సము 
(దము దజియంగ నీందను విధాతృనకైనను నేరంబోలునే?” 


అని గ్రంథకర్త వినయార్థం వొకపద్యం వ్రాశాండు. కదళీపాకంలో వున్న దీనికి 
వ్యాఖ్యానం అక్కజలేదు. కాని ప్రకృతం దీన్నిగూర్చి అమలిన తారకా (నక్షత్ర) 
సముదయములను లెక్క పెట్టడానికిన్నీ, సర్వవేదశాస్తములయొక్కా అశేష పారము = 
యావత్తు అంతమూ పొందుటకున్నూ (అనంతశాస్త్రం బహువేదితవ్యం... య త్సారభూతం 
తదుపాసి తవ్యం) ముదంబునన్‌, అన్నది ఛందోమాత్రప్రయోజకం, బుద్ధిబాహు విక్రమమున 
= బాహువిక్రమమునందు బుద్ధిబలంచేత (ఉపమితం, కాని రూపకం కాదు. నన్నయ్య 
తుదముట్ట తగ్గది సముద్రమువంటి భారతవాజ్మయంగాని సముద్రం కాదు) 
దుర్గమార్థజలగౌరవ = జలాతిశయము వంటి లోతు తెలిసికో శక్యం గాని అర్థము 
(వ్యాసఘట్టములు) గల భారత భారతీ; భారత = వ్యాసకృత భారతం యొక్క భారతీ = 
వాజ్మయము (గీర్వాగ్వాణీ సరస్వతీ. సరస్వతీ పర్యాయములన్నీ వాగ్వాచములగుటకు 
విప్రతిపత్తి లేదు) ఆ వాజ్మయము (భారతగ్రంథమన్న మాట) ఎంతటి బాహుబలం 
కలవాండూ, యెంతో జలంతో నిండివుండే సముద్రాన్ని యీందలేండు. ఆలాగే యెంతటి 
బుద్ధిబలం వున్నవాండూ భారతవ్యాస ఘట్టాలు సమన్వయించుకో నేరందని తాత్పర్యం. 
యిదిటిప్పణి - సముద్రమువంటిది. (దురవగాహకత్వాత్‌ సముద్రంతో పోల్చినాండు)! 


వడ్లగింజలోది బియ్యపుగింజ 593 


సముద్ర తుల్యమగు భారతమును (సపాదలక్షగంథం అనువదించాలి. శ్రేయాంసి 
బహువిఘ్నాని. కీడెంచి మేలెంచమన్నారు పెద్దలు) దజియంగా ఈందను, గ్రంథపక్షంలో 
లక్షణయా అనువదించడమునకు (సముద్రపక్షంలో వాచ్యార్థమే) విధాతృనకైనను 
నేరంబోలునే - అని నన్నయ్యగారు అహంకార నిరాసార్థం యీ పద్యం వ్రాసియున్నారు. 
యిది కవుల ఆచారం. యింతమాత్రంచేత (గ్రంథకర్త అసమర్జుందని తాత్సర్యంరాదు. 
1. “శ్లో భాష్యాబ్దిః క్వాతిగంభీరః క్వాహం మందమతిః...” 2. “శ్లో, మందః కవియశః 
ప్రార్థీ,” యీలా అన్నంతమాత్రంచేత ఆకవి అసమర్భుండూగాండు. “క్షో౭_ స్తిధన్యోమదన్యః” 
అంటే సర్వాధికుండూ గాండు. ప్రస్తుతం విద్వత్కవీంద్రులైనవారిని నేను ప్రశ్నించే 
దేమిటంటే? నేను వ్రాసినసమన్వయం గ్రంథకర్తకు వివక్షితమైనదేనా? లేక దానికి భిన్నంగా 
వుందా? అనిన్నీ ఆ యీపద్యంలో యేదేనా పారాంతరం వున్నట్టు మీ రెణుంగుదురా? 
అనిన్నీ ఆవున్న పాఠాంతరం నేను దీనిలో లిఖించినట్టిన్నీ, నేంటిప్రతులలో బాహాటంగా 
వుపలబ్ధమవుతూ వున్నట్టిన్నీ - పాఠంకంటే రమణీయమా? అనిన్నీ బుజుబుద్ధిచేత విచారిస్తే 
ఆయీ పద్యం సమన్వయించుకోవడానికి నిఘంట్ల సహాయం గాని, యితర సహాయంగాని 
అక్కజలేదు. పుండులేనిచోట పుండు పుట్టించి యేదో వింతపారాన్ని కల్పించి వ్యాఖ్యానం 
చేయడానికి ఆరంభిస్తే వ్యాకరణదోషం కనపట్టింది. కాని యథాశ్రుతపాఠంలో 
“వర్లగింజలోది బియ్యపుగింజ” ఆయీ పద్యంలో అసంపూర్ణ క్రియలు (ఎన్నను, పొందను, 
ఈందను) అనేవి మూడున్నాయి గ్రంథకర్త వుద్దేశంలో అవవి అసమాపక క్రియలే. కాని 
అవి వ్యతిరేకార్ధ కోత్తమ పురు షైకవచనాలుకూడా అగుటకు యేవిధమైన విప్రతిపత్తీ లేదు. 
ఆలా అగుట నిర్వివాదమే. అయితే వచ్చే విప్రతిపత్తిని గూర్చి లోంగడ వ్యాఖ్యానించి 
వున్నాను. ప్రస్తుతం దాన్ని గూర్చి మిమ్ము ప్రశ్నించను- 


పారాంతరాన్ని గూర్చియ్యేవే అందటికీ వుపాదేయమైన భారతాన్ని గూర్చినవిచికిత్స 
కనుక భాషాభిమానులు వుపేక్షంపరని నా నమ్మిక. 


శ్లో “స్వాధీనో రసనాంచలః పరిషద శ్యాన్హాః.. స్వతంత్రం జగత్‌ 
కోడీ ద్రోననియామకః... ప్రతిసద్మగర్ణత - వయంమౌనవ్రతాలంబినః” 


శ xX ఆ 


594 


వైకర్తనశబ్దవిచారము 


1922 సం॥ అక్టోబరు 25వ తేదీ న్యాయదీపికా పత్రికయందు, సంపాదకీయ 
వ్యాసమునందు వృధాకలహ కారకులెవ్వరో నన్ను మిక్కిలిగ వెక్కిరించుచుం గొన్ని వాక్యములు 
ప్రచురించిరి. కాని యాపత్రికను మాత్ర మేకారణముననో పత్రికాధికారులు నాకందింషరరి. 
కాని వారుకూడాంబత్రికను నాకంపరైరి. ఇటీవల ననంగా డిశంబరు 17, 18 లేదీలలో 
గోదావరి డి॥ చిత్రాడలో జరిగిన వార్షికోత్సవమునకు నేను వెళ్లియుండుటచే, నచ్చట 
న్యాయదీపిక నాకు గోచరించినది. అందలి 


(1) చెళ్లపిళ్ల వెంకటకవిగారి హాస్వప్రసంగము. 


(2) బ్రాహ్మణేతరుం డీ యగ్రపీఠమునకు నియమింపబడెనే యని కొందటు 
ఛాందసపండితులు వాపోయిన నేమిఫలము. 


(3) సహనబుద్ధిలేని పూర్వనాగరికపండితు లెట్లు గ్రహింపంగలుగుదురు. 
(4) మూర్గవాదమొనర్చుట పండితలక్షణ మనిపించుకొనదు. 

(5) అధికప్రసంగమున కెంతమాత్రమున సాహసించి యుండరని మా విశ్వాసము. 
(6) వేంకటశాస్తిగారు సంస్కృతభారతమును మజియొక మాబుతిన్నగాం జదివి, 


(7) మన వేంకటశాస్తిగారి కప్పటికి సంస్కృత మహాభారతము యొక్క పరిశోధన 
యిసుమంతయులేదని వెల్లడియగుచున్నది. 


(8) వేంకటశాస్త్రిగారు... తమ తప్పును బహిరంగముగా నంగీకరింపం 
గోరుచున్నారము. 


ఇత్యాది లఘుప్రసంగములు చూచితిని. శ్రీయుత కట్టమంచి రామలింగారెడ్డిగారి 
యాధిపత్యమున రాజమండ్రిలో శ్రీరాజ రాజనరేంద్రవర్ధంతికి సంబంధించిన సభలో? 
బరస్పర విరుద్ధవిషయములు నన్నయ్య భట్టారకునిచే నాంగ్రీకృతమగు భారతము నందే 
కలవా? లేక వ్యాసభట్టారకుని మూల గ్రంథమందుంగూడ నున్నవా? యను నంశముంగూర్చి 
కొండొక చర్చ ప్రసక్తానుప్రసక్తముగాం దగిలిన మాట వాస్తవము. పైవిషయమునుగూర్చి 


వైకర్తనశబ్దవిచారము 595 


యగ్రాసనాధిపతిగారుగాని, నేను గాని యేమాత్రమును బరస్పరజయేచ్చతోంబ్రసంగించినది 
లవమునులేదు. అస్మద్దురువరేణ్యులలో నొకరగు (బ్ర॥॥ శ్రీ॥ ర నస 
కవిరాజుగారాసభకు నెట్లో వచ్చి కూర్చుండిరేకాని శ్రీవారిమనస్సు బొత్తిగా నస్వస్థము 
నుండుటచే వారేని పై విషయముంగూర్చి విస్తరించి ప్రసంగించినవారుకారు. ఆ యీ 
విషయములనుగూర్చి , నాంటిసభలోనున్న పెద్దమనుష్యు లనేకులు సాక్షులు. ఇందేమేని 
ప్రమాదమున్నచో శ్రీయుత రెడ్డిగారు తెలుపంగలరని నమ్ముచున్నాందను. అదిగాక 
నాంటిసభలో నాయొనర్చిన ప్రసంగమెవ్వరికింగాని బాధాకరముగ నుండినచో నందటు 
మహనీయులలో నొకరేనిలేచి నన్ను మందలింపవలసి యుండును. “బ్రాహ్మణేతరుం 
డీయగ్రపీఠమునకు నియమింపంబడెనే” అను దుఃఖమే మాకున్నచో మేమట్టి సభకు రానే 
రాకపోవచ్చును గదా? అది యిటులుండె. ప్రస్తుత వివాదమునకెల్లం బ్రతిపక్షులకు 
ముఖ్యాధారమగు న్యాయదీపికా వాక్యమును- “వైకర్తనుడను విశేషణము కర్గునకు 
సంస్కృతభారతము యొక్క ఆదిపంచకమునందు౯ బ్రయోగింప బడియున్నను దానికి 
సూర్యపుత్రుండను నర్ధముకాక కవచకుండలములను బెటికియిచ్చినవాండను మటియొక 
యర్ధముకూడ నుండి యుండుటచే” అనుదానిని విమర్శింపుదము. ఏప్టి నిఘంటువలనను, 
శ్రీకృష్ణ భారత విరాటపర్వమునందలి టిప్పణివలనను, వైకర్తనుండనంగా సూర్య 
పుత్రుడనియే స్ఫుటమగుచున్నది. సహజకవచ కుండలములను బెటికి యిచ్చుటచే 
వైకర్తనునికిం గలిగినపేరు “కర్ణుడు” అనునదియే కాని వైకర్తనుండనునది కాదని 
శ్రీకృష్ణభారతారణ్య పర్వస్థములగు “కుండలార్ధంబు కర్ణకర్తనంబు చేయుటంజేసి యతండు 
కర్ణుండునాం బ్రసిద్ధిగాంచె” అను నక్షరములు 'తెల్పుచున్నవి. యీయర్ధమునే, “సహజకవచ 
కర ర్త నాత్మర్హవో అను నీలకంరీయ వ్యాఖ్య (ధువపజచుచున్నది. దీని యనంతరము “విశేషతః 
కర్తనః స్వార్థేతద్ధితః” అని పూర్వపక్షుల వాక్యము ననువదించి వెంటనే “వస్తు, తస్తు, 
వికర్తనస్య సూర్యస్యాపత్యత్వాద్వైకర్తనః” అను వాక్యమువలన దానిని ఖండించుటచే 
వ్యాసభట్టారకుని కావ్యుత్పత్తి సమ్మతము కాదని స్ఫుటమగుచున్నది. కర్ణ, భేదనే, అనుధాత్వర్థ 
మిందులకుం దోడగుచున్నది. కాని శ్రీకృష్ణభారతములోని యాదిపర్వ స్థితమగు “సహజ 
కవచకుండలమ్ములు కర్తనముచేసి విప్రరూపుండగు వియచ్చరవల్లభునకిచ్చిన కతనం 
గర్జుండు వికర్తనుండు నాం బడియె” అనువాక్యము పూర్వపక్షులకించుక 
చేయూంతకావచ్చును గాని యయ్యది పూర్వప్రదర్శిత ప్రమాణమువలనం బూర్వపక్ష 
మతానువాద మాత్రముగాని సిద్ధ్దాంతకోటి ప్రవిష్టము గాకుండుటచే వారి నుద్ధరింపం 
జాలదు. ఇందును గూర్చి ముందింకను విపులముగాం జర్చింపంబడును. మజియు 
యధామూలముగా శ్రీ ప్రతాపచంద్రరాయలవారు హూణ భాషాంతరీకరణ మొనర్చిన 


596 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


గ్రంథమువలనగూడ నట్టివ్యుత్పత్తిచెప్పుట ప్రమాదమని స్థిరపడుచున్నది. మణియు 
శ్రీకృష్ణభారతములో స్వార్థతద్ధి తాంశమునువదలి వికర్తనపదమునే వాడుటకూడా 
గొంతచింత్యము. ఏమందురా దీనింబట్టి తండ్రియగు సూర్యుండును, గొమరుండను 
కర్ణుండునుగూడ వికర్తనపదవాచ్యులు కావలసి వచ్చును. అట్లు ప్రసిద్ధిలేదు. 
వ్యాసభట్టారకుందెచ్చటను వాడలేదు. కావుననే వ్యాఖ్యాతదాని నాచారనిర్వహణార్థముచూపి 
వెంటనే వస్తుం తస్తు అని ఖండించెను. కనుకనే శ్రీకృష్ణభారతము స్థలాంతరమున దీనినే 
యనుసరించెను. అదియటులుందె, తేలినసార మేమనగా?  వైకర్తనపదము 
సూర్యపుత్రుండను నర్భమునం గర్గునకు వాడుట యుక్తమనియు వికర్తన పదము 
సూర్యునకుమాత్రమే వాడందగినది కాని కర్ణునకు వాడందగదనియు, గేవల యౌగికముగా 
గైకొని మనము వాడంబూనినచో సంస్కృత భారతమున స్థలాంతరమున నీయుభయ 
పదములకును గర్జపరముగా వాడిన ప్రయోగము లీవలసియుండు ననియు, నట్టిప్రయోగము 
లేకుండుటచేం బైత్రోవ, వ్యాసభట్టారకున కిష్టములేదనియుం దేలుచున్నది. ఇష్టముయున్నదో 
బంధు, బాంధవ, శత్రు, శాత్రవాది శబ్దములవలె వైకర్తన వికర్తనశబ్దములు రెండును 
గర్జునకు వాడియేదీర వలయును. నిజముగా వ్యాసభట్టారకుని హృదయ మీపదప్రయోగము 
పట్టున నిట్టిదియేయెనచో నిట్టి ద్రావిడ ప్రాణాయామమేటికి? మార్గాంతరము కలదు 
చూడుడు. వైకర్తనః అని విడదీసికొని కర్తన శబ్దమునకు మీరు త్రొక్కిన త్రోవను ద్రొక్కుట 
కడుసుళువుగదా? చక్కని రాజమార్గములుండ సందులేల దూజవలయును? స్వార్థప్రత్యయ 
కరణాదిప్రయాస లేకుంటచేనిది మీకు మిక్కిలిగ నుపకరింపంగలదు. కాని యిదియును 
మిమ్ముద్ధరింపనేరదు. ఏమందురా? ఈత్రోవ గ్రంథకర్తకు సమ్మతమగు నేని కొన్ని చోట్ల 
వైసహితముగా వైకర్తనః అని ప్రయోగించినను మటికొన్ని చోట్ల బాదపూరణార్ధకమగు 
వైపదమునువదలి కేవల కర్తనపదమును గూడ వాడవలసియుండును. అట్లెచ్చటంగాని 
కర్ణునిగూర్చి భట్టారకుండు వాడకుంటచే బూర్వపక్షులు తత్రాక్కినత్రోవ నిర్మూలమని 
స్ఫుటమగుచున్నది. వైసహిత ప్రయోగములు సంస్కృత మహాభారతమున బెక్కులు, అందు 
దిజ్మాత్ర ముదాహరింప బడుచున్నవి. 


1. కర్టోవైకర్తనోరాజ న్యారయామాస 2. కర్గోవైకర్తన స్తథా 3. ఏష వైకర్తనశ్ళేత 
4. తతోవైకర్తనః కర్ణః 5. హతోవైకర్తనో రాజన్‌ 6. హతంవైకర్తనం[శ్రుత్వా 
7. కర్ణోవైకర్తనోహతః 8. కర్ణోవైకర్తనోరణే 9. కర్గోవైకర్తనస్త్వరన్‌. 


పైనుదాహరించిన ప్రయోగములలో (3) వ యంకెగల ప్రయోగము స్త్రీపర్వములోనిది. 
గాంధారీవాక్యము నందలిది. గాంధారికర్ణజన్మ రహస్యము నెటింగినదికాదు. కావున 


వైకర్తనశబ్దవిచారము 597 


యథాశ్రుతార్థమున విరోధపరిహారము దుర్భటము. (4) వ యంకెగల ప్రయోగము 
ఆదిపర్వములోనిది. (గ్రంథకర్త వైశంపాయనముఖమున బలికించినది. ఈ ప్రసంగము 
నాంటికిం గర్జునకు బూర్వపక్షుల త్రోవకనుకూలించు నపార్థముగల (ప్రాయశ్చిత్తము 
జరుగలేదు కావుననియ్యెడల యథా(శ్రుతార్థమునే చెప్పికోవచ్చును. అట్టిస్థితిలో “ఆది 
పంచకమునందు” అనివైకర్తనపదమునెత్తికొని యన్యార్ధమును జెప్పబూనినవారి 
పాండిత్యమును లోకమేనిర్ణయింపవలసియున్నది. ఇక, 8, 9 అంకెలుగల ప్రయోగములు 
ద్రోణపర్వస్థములు, తక్కిన వన్నియును గర్జపర్వస్థములు. ఇటయథా(శ్రుతార్థముచెప్పికొన్నను 
నంత బాధకములేదు. వీని నుదాహరించుటకు6 గారణము వ్యాసభట్టారకుడు సర్వత్ర, 
వైవిష్టముగనే ప్రయోగించుటచే బూర్వపక్షుల కుకల్పన ఖండిత మగుచున్నదని 
తెల్పుటకేయనియెణుంగునది. మజియు నరణ్యపర్వమున ఘోషయాత్రాసందర్భమున 
1. వైకర్తనం పరీప్పంతః 2. కర్గోవైకర్త నోరాజన్‌ అని ప్రయోగింపం బడియున్నవి. 
ఘోషయాత్రనాటికిం గర్గునకుంబూర్వోక్త ప్రాయశ్చిత్తము జరుగలేదు కావున నర్ధాంతరకల్పన 
వలనం బూర్వపక్షులు తమవాదమును బ్రదికించుకోవలసియుండదు. అట్టి స్థితిలో 
“ఆదిపంచకమునందు” అని యెత్తికొని వింతత్రోవను ద్రొక్కుట మిక్కిలి చింత్యము. 
పూర్వపక్షులు తమ్ము నీవైకర్తనశబ్దమెక్కడవచ్చి కొట్టునో యన్నంత భయముతో 
రక్షణవాక్యములను జాలనవ్రాసికొనియున్నారు. అందు మొట్టమొదటి వాక్యమునందలి 
యసారతను జూపియున్నాను. వేటొక వాక్యము నుదాహరించి పిమ్మట శేషమును వ్రాయుట 
కొంత యుక్తమని యట్లుచేయుచున్నాను. న్యాయదీపికలో “కర్ణుండు కన్యాపుత్రుండని 
తెలిసిన వారేద్దురనియు, నదికర్ణవధానంతరము వణకుం బాండవులకుం దెలియదనియు, 
స్రీపర్వమునందు ధర్మరాజు నోట వెలువడిన ధర్మజ్ఞని వాక్యములంబట్టి స్పష్టముగా 
జోద్యమగుచున్నది. సూర్యుండు, కుంతి, కృష్ణుండు, ధృతరాహ్షుండు, భీష్ముండు, విదురుడు, 
సంజయుండు, అనువారలకుంగాక మిగిలినవారి కెవరికిని గర్భజన్మరహస్య వృత్తాంతము 
తెలిసి యుండినను మహాభారత యుద్ధమునకు హేతువే లేనట్లు వ్యాసుండీకథను బోషించుచు 
వచ్చిన విషయమును భారతమును జదివినవారు సులభముగా గ్రహింపవచ్చును” అని 
యొకరక్షణ వాక్యమును ప్రాసికొనియున్నారు. ఇందులోని “ధర్మరాజునోట వెలువడిన 
ధర్మజ్ఞునివాక్యములు” అను నవాంత రహస్యము నందలి యసారత నటులుంచి రహస్యజ్ఞుల 
పట్టికలో జేర్చుటకుం దిక్సనసోమయాజిగారి కిష్టములేని - ధృతరాప్టునింగూడం జేర్చుటకు 
సంస్కృతభార తోద్యోగపర్వమునందలి యాధారమును గూర్చి ప్రస్తుత మనావశ్యకమగుటచే 
వదలి యీ పట్టికలో జేరని దుర్యోధను నికటమునం జేరిన భీష్ముండు ప్రసంగించిన 
ప్రసంగము నుదాహరించు చున్నాండను. 


598 కధలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్టి 


శ్లో, ఉత్సాహ యతిరాజంస్తాం విగ్రహే పాండవైస్సహ! 
పరుషః కత్టనోనీచః కర్గోవైకర్తన స్తవ. 
(దద్వోగవర్వము, 168వ అధ్యాయము) 


పైనుదాహరించిన వైకర్తనపదప్రయోగము రధాతిరథనిర్ణయ ఘట్టమునందలిది. 
దుర్యోధను నుద్దేశించి పలికినది, కావునం బూర్వపక్షులిట నర్ధాంతరకల్పనకు దిగవలెను. 
ఆయర్థాంతరకల్పనయందలి యసారత మరలం జర్చింప నవసరములేదు. కావునం 
బైపట్టికలో దుర్యోధనుని గూడం జేర్చికోవలసియున్నది. ఒకవేళ దుర్యోధనుం దెటుంగకున్నను 
భీష్ముండు రహస్యమెటింగినవాండగుటచే నట్లుప్రమాదవశమున నుడివి ఆప్రమాదమును 
సవరించుకొనుటకే యీ క్రింది విధమునవలంబించెనేమో, ఆశ్లోకములు గూడ 
నుదాహరించి చర్చించుకొందము. 


శ్లో. వియుక్తః కవచేనైవ సహజేన విచేతనః 
కుండ లాఖ్యాంచ వివ్యాఖ్యాం వియుక్తస్సతతంఘృణీ. 


పైశ్లోకమునందలి కర్ణకవచకుండల ప్రస్తావము మొదటి వైకర్తన పదమువలన 
సంశయమునందుచున్న దుర్యోధనుని కనులనీరు తుడుచుటకే ప్రవర్తించినట్లు 
కల్పింపుదమన్నను, అయ్యవారు తానాడిన యబద్దమును దిద్దికొన్నను, తెలివితేటలుగల 
దుర్యోధనుండు శీఘ్రోపస్టితమగు సూర్యపుత్రుండను నర్ధమునువదలి తాతగారు తన 
పొరపాటు సవరించుకొనుటకుం బ్రసంగించిన బహిరంగార్థమునెడల నెట్లు విశ్వాసమూ 
నంగలండనునది యిట ముఖ్యాంశము. మతియు దుర్యోధనునికింగూడ దెలిసినను ధృత 
రాష్షునితోపాటే చిక్కులేదని యీ మీందం బూర్వపక్షులు వాదమునకు దిగుదురు 
కాంబోలును, అగుచో నీక్రిందియంశమున కేమందురో? 


శ్లో, కోహిశాంతనవం భీష్యం (ద్రోణం వైకర్తనంకృపం।। 
(కర్ణవర్వము, 67 ఆధ్యాయము) 


పై శ్లోకములోని వైకర్తనపదము శ్రీకృష్ణుం డర్జునునిగూర్చి పలికిన వాక్యములోనిది. 
శ్రీకృష్ణుండు పట్టికలోం జేరినను నర్జునుండందుం జేరలేదే? కుకల్పన కుదిరినం గాని 
యర్జునునికి యధాశ్రుతార్థమున నిజముతెలిసి కొంప మునుంగునే? అర్జునుని కీరహస్యమే 
తెలిసినచో భారతమాగిపోక సాంగునా? ఇట గతియేమి? అర్జునునిగూడ రహస్యజ్ఞులి 
పట్టికలోం చేర్చుకొనియే భారతమును సాంగించుకొనుటకుం బూర్వపక్షులు 
ప్రయత్నింతురుకాంబోలును. అట్లు ప్రయత్నింతురేని వెనుక నెవరో నల్ల మందభ్యాసముగల 


వైకర్తన శబ్దవిచారము 599 


మహాపురుషుడు సన్వ్యాసమును స్వీకరించుచు నల్ల మందునకును దానికి వలసిన గేదె 
లోనగు పరివారములకుగూడ సన్వాస మిప్పించవలసినదిగా ప్రసంగించిన ప్రసంగముం 
బోలె నుండునుగదా? వైకర్తన పదద్వారమున నర్షునునికి రహస్యము తెలిసినను 
జిక్కులేకున్నచోనది తెల్పెడిరహస్యమునే తెల్పు-కానీన పదమును, నన్నయ్య 
భట్టారకుండర్జునునినోటం బలికించినం దప్పేమి? ఇప్పటికి నన్నయభట్టారకుని భారతమును 
దమకుందోంచి నట్లెల్ల విమర్శించి యజ్ఞతను గల్పించు వారికి వ్యాసభట్టారకుని భారతము 
గూడ గుతియగుచుండుట (ధ్రువపడినది. కనుక మనపూర్వపక్షులు వ్రాసిన 
యీక్రిందిపంక్తులు వృథాభిమాన (ప్రయుక్తములో, కావో ప్రాజ్ఞులు నిర్ణయింపంగలరు. 


“రానీన శబ్దమునకట్టీ సాధువాదమున్నట్లు మనవెంకటశాస్తిగారు సాధింపంగలరా? 
అనునంశము ముందు పరీక్షింపం దలంచియు” 


అట్టి సాధువాదమనంగా నెట్టిసాధువాదము? మనపూర్వపక్షులు వైకర్తనపదమునకుం 
జెప్పంబూనిన యసంబద్ధవాదము. అది యసంబద్ధమైనప్పుడు కానీన శబ్దమున కట్టి 
దురర్ధమును వెంకటశాస్తిగారేల చెప్పెదరు? చెప్పరు. చెప్పనిచో విరోధపరిహారమెట్లు 
ఘటించును? వెంకటశాస్తిగారి వాదము విరోధ ముభయత్రకలదని చెప్పుటయే కాని 
పరిహరించుటతో సంబంధించినది కాదని నాటి సభ్యులెజబుంగుదురు. ఈ యంశమును 
చిరకాలము క్రిందటనే ముద్రింపించిన మాభారతనాటక పీఠికలో వ్రాసియే యున్నారము 
చూడుండు. 


చ. ఒకటికి నొండు గ్రంథమునకుండు విరోధము దానికేమి? వ్యా 
సకృతములైన పొత్తములెసైంప వొకండొకండున్‌ మటింతయే 
టికి నొకపొత్తమేనియు౯ బరించిన దానికి దానికే లగిం 
పక పెబరీతి గల్లునిది బ్రహ్మకునైన లగింపశక్యమే. 


సంస్కృత మహాభారతమునందలి వైకర్తన పదమువలనందోంచెడి విరోధములేమి, 
తెలుంగు భారతము నందలి కానీనపదమువలనందోంచెడి విరోధమేమి, బాగుగ 
యోజించినచో విరోధాభాసములుగాని నిక్కమగు విరోధములు కావని చాలమంది 
సహృదయులు వక్కాణించుచున్నారు. వారి సమాధానము నాకు హృదయంగమముగానే 
కనుపట్టినను (బ్రస్తుతము దానిని జూపవలసిన యావశ్యకత లేశమును లేకుండ చేసెను. 
పూర్వపక్షులకు కానీన శబ్దమెంత యపకారమో, వైకర్తన శబ్దమును నంతియ 
యపకారకమనిచూపి ముగించు చున్నాండను. తెలుంగు భారతమునందలి కానీన శబ్దము 
ప్రాసస్థానమున వాడంబడియుండుటను బూర్వపక్షులు గమనింపవలసియున్నది. ఇది 


600 కథలు - గాథలు ౫ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యిటులుండంగా రామాయణములో పిడుకల వేటలాగా నీసందర్భములో క్షమాపణ 
పదమునుగూర్చి పూర్వమెన్నండో యెవ్వరో మమ్మడుగంగా మేమల్లవారిని బూర్తిగా 
సమాధానపటచిన దానినెత్తికొని మమ్ముం గొంత వెక్కిరింపం బూనుట యాశ్చర్యములో 
నవాంతరాశ్చర్యము. ఈ సందర్భమున వారి (వాంతలోని కొన్ని యక్కరము లుదాహరించు 
చున్నాందను. 


“క్షమాపణ సాధువనుటకు సంస్కృతవ్యాకరణ సూత్రములేమి? దీనికి ధాతువేది? 
ప్రత్యయమేది? ప్రకృతియేది? క్షమాపణశబ్దము యొక్క అంత్యమైన “ణ” కారమెట్లు 
వచ్చును?” 


ఇట్లు (వ్రాసి యీ క్రింద మాత్రముకొండొక వినయమును జూపుచు నంతతో 
ముగించెను. పైవ్రాంత వలన మేము నాంటిదినములలోం గృష్టాప్రికలో నిచ్చిన 
“క్షమాపయసిచేన్మాంత్వం” అనునది మాత్రమే యీప్పచ్చకుం డెజుంగును గాని 
యాదినములలోనే యచ్చటన పాండవాశ్వ మేధములో లిఖించిన పంక్తులుగాని, గురుదక్షిణ 
పీఠికలో నుదాహరించిన క్షమాపణైక పదయోః అను రసగంగాధరస్థ ప్రయోగమును 
గాని లేశమును నెటుంగండని ధ్రువపడుచున్నది. ఈమాత్రమే చూడక ప్రశ్నించు 
నీయలఘుండు వాచస్పత్యమునం దీవిషయమై యెత్తుకొని నామధాతువునుగా రూపనిష్పత్తిని 
జూపి వేదము నుండియుం, బురాణమునుండియుం, లక్షణ(గ్రంథము నుండియుం, జూపిన 
యుదాహరణములు చూడకపోవుట యొకదొసంగు కాదుగదా? పోనిండు పైంజెప్పిన 
సందర్భములేవిగాని చూడకయే ప్రశ్నించెననుకొందము. ప్రశ్నించుటకేని యామహాభాగున 
కధికారమున్నట్లుతోంపదు, చూడుడు. “ధాతువేది, ప్రత్యయమేది” అని ప్రశ్నించెను? 
యుక్తమే. వెంటనే ఆవాక్యమునందే ప్రకృతియేది? అనికూడ నడుగ మొదలిడెనే? దీనికి 
నేనేమి సమాధానము చెప్పగలను. ఇయ్యెడ ధాతువు వేజుగను, టబ్రకృతి వేజుగను 
సమర్థించుటయెట్లు? ధాతువేప్రకృతి ప్రకృతియే ధాతువు. కావున నీవిషయమునం బృచ్చకున 
కేవిధమైన సమాధానముగాని యీవలసినదిలేదు. అదీగాక పరిజ్ఞాతయేయైనచో 
మొట్టమొదట మేము కృష్ణాపత్రికలోం జూపిన క్షమాపయసియను ప్రయోగమువలననే 
సూత్రప్రాయముగా సర్వమును గతార్ధమగుచుండంగా మరల నెందులకుంబ్రిశ్నించెడిని. 
కావున దీనింగుతించి వ్రాయంబూనుట జలతాడనాదివ్యర్ధ వ్యాపారములలో జేరునని 
(ప్రస్తుత మింతతో విరమించు చున్నాందను. 


శ శే ఈ 


601 


జలతాదనము 


ఖే, పాజ్నామతస్యకధితం వసుషేణ ఇతి క్షితౌ 
కర్గోవైకర్తనశ్రైవ కర్మణాతేరసోభవత్‌. 
(భారతము, ఆదిపర్వము, 


ఇట వ్యాఖ్యానమున నిటులున్నది - వసునా = కుండలకవచాది[ద్రవ్యేణ - బద్ధ 
ఇతి వసుషేణః, సహజకవచకర్తనాత్మర్లః, విశేషతః, కర్తనః స్వారి తద్ధితః వస్తుతస్తు వికర్తనస్య, 
సూర్య స్యాపత్య త్వాద్వైకర్తనః. ఇటులు విస్పష్టముగా వైకర్తనశబ్దమునకు నిర్వచనము 
కనుపట్టుచుండంగా 5వ మార్చి 1923 సం॥ న్యాయదీపికలో వృధాగా నేదో చెత్తనుగూర్చి 
వ్రాయుచుం బై వైకర్తన శబ్దమునకు తమపొరపాటును సమర్థింపంగల యర్ధముకూడ నున్నట్టు 
వ్రాయుచున్నారు చూడుండు - 


“సహజ కవచకర్తనాత్‌, కర్ణః, విశేషతః కర్తనేన వైకర్తనః స్వార్టే తద్ధితః. తాత్పర్యము- 
అతనికి పూర్వము వసుషేణుడు అని సేరుండెడిది. ఆకర్మవలన ననగా, సహజ 
కవచకుండలములు కోసియిచ్చుట వలన కర్టుండు అని, వైకర్తనుడు, అని 'పేరుల నందెను. 
అని యేమో సహజకవచకుండలములం గోసియిచ్చినవాం డనునర్ధమును స్పష్టపరచు 
విరుద్దవాదమును మతి యొకటి లేదు” అని వ్రాసి యున్నారు. వ్యాసుని యభిప్రాయ 
మిట్టిదియే యైనచో - “కర్టాత్తస్మాత్కర్మణాతేనకర్ణః” అను నరణ్యపర్వనిర్వచనము 
విరోధించును. కర్తనకర్మవలనం గల్గినపేరు- కర్ణుడు అనునదియే కాని “వైకర్తనుండు” 
అనునది కాదని యరణ్య పర్వనిర్వచనము స్పష్టీకరించుచుండుటచేతనే - “వస్తుతస్తు 
వికర్తనస్య సూర్యస్యాపత్యత్వా ద్వైకర్తనః” అను నీలకంరీయవ్యాఖ్య స్పష్టపబచెను. ప్రతిపక్షు 
లీ “వస్తుతస్తు” అను వాక్యమునే యెత్తకుండుట శోచనీయము, పంచాంగములు చింపినచో 
నక్షత్రములు పోవు గదా! భారతమునందు ్రస్తుతవిషయ మాదిపర్వమందును, 
అరణ్యపర్వమందును గూడం గలదు. అందు నాదిపర్వములో - “కర్ణో వైకర్తన శైవ” 
అను సముచ్చయార్ధక మగు చకారఘటితప్రయోగము కానవచ్చుచున్నది. దానింబట్టీ 
కొందజు కర్తనరూపకర్మవలనం గలిగినపేర్లు- కర్లుండు, వైకర్తనుండు అను రెండును 
నని భ్రమించుచుండంగా విశేషద్రష్టయగు వ్యాఖ్యాతస్థలాంతరమున నున్న - “కర్ణాత్తస్మా 


602 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


తృర్మణా తేన కర్ణః అనుదానిని దిలకించి వారిభ్రమను వస్తుతస్తు అని ఖండించెనని 
ప్రాజ్ఞుల కెల్ల విస్పష్టమే కాన-విస్తరింపను. 


మణియు నీచైవ అనుపాఠము కొన్ని ప్రతులలో నుపలబ్ధిమగుచున్నది. కాని 
తారానాథతర్మవాచస్పతి తన నిఘంటువులో “తతో వైకర్తనః కర్ణః కర్మణాతేనసోభవక్‌" 
అను పాఠమునే యుదాహరించి యున్నాడు. ఆ పాఠమువలన- వైకర్తనః, వికర్తన 
పుత్రుడైన, సః, ఆ వసుషేణుందు, తతః అనంతరము, అనగా సహజకవచకుండల 
దానానంతరము, తేన కర్మణా; ఆకర్తనరూపకర్శచేత, కర్ణః కర్ణుండనుపేరుకలవాడు, 
అభవత్‌ -అయ్యెను. అని నిస్సందిగ్దార్థ ముపలబ్ధ మగుచున్నది. ఈ యర్థమునకు 
“కర్ణధాతువును” అరణ్యపర్వనిర్వచనమును, నిఘంటువును వ్యాసుని యితరత్ర 
ప్రవృత్తియును, వ్యాఖ్యాతృసిద్ధాంతమును దోడగుచున్నవి. పైంగా నపసిద్ధాంతము 
వలనంగల్లు- వికర్తన-కర్తన పదములు తెచ్చిపెట్టెడిచిక్కులకు వలనులేదు. మజియు 
వైకర్తనశ్చైవ, అనుపాఠము నెత్తుకొనికూడ వ్యాఖ్యాత తప్పుత్రోవ శ్రాక్కలేదు. చైవ 
అనుదానింబట్టి యుభయసామానాధికరణ్యమును వివక్షించుట మున్నెవరో కృతకసన్నాసి- 
“మహాయోగిభ్య ఏవ చ” అను శ్లోకమందున్న “వవచ” అను నవ్యయద్వయమునకు- 
“ముండమోపు” అను నర్ధమును జెప్పి తనతో నున్నవితంతు శిష్యురాలికి గూడ నొకవిస్తరిని 
వేయుమని చెప్పిన తప్పుత్రోవవంటిదగునని వ్యాఖ్యాత బాగుగం దెలిసికొనియెను. కావుననె 
చైవ అనునది పాదపూరణార్థమని త్రోసివేసెను. ఇట్టి యవ్యయములే కాక బుషుల 
కవిత్వములో మటికొన్ని సమాసపదములుగూడం బాదపూరణార్థము లుండు నని ప్రాజ్ఞ 
లెజుంగుదురు. “కుంతీపుత్రో యుధిష్టిరః” “రామో రాజీవలోచనః” ఇత్యాదులు పెక్కువోట్ల 
నుండునవి నిరర్ధకములు కలవు. అది యటు లుండె. (ప్రస్తుత మపార్ధమును 
బురస్మరించుకొని యయిదుకాలముల వ్యాసమును వ్రాయుటయే కాక, పైంగా 'వస్తుతస్తు 
నను వాక్యమును పూర్తిగా మ్రింగివేయుటయునుగాక, నాంటి సభలో- “వైకర్తనశబ్దిమును 
గూర్చిన” ప్రసక్తిలేదని యపలపించుటయును గాక- ద్రౌపదీస్వయంవరఘట్టమున 
నన్నయ్యభట్టు వాడినట్లే, వ్యాసుండుగూడ సంస్కృతమున కానీనశబ్దమును వాడెనని 
వెంకటశాస్త్రి వచించెనని బొంక మొదలిడుట మిక్కిలి విషాదకరము. సంస్కృతమునంగూడం 
గానీ నశబ్దమే వ్యాసుండు వాడెనని వెంకటశాస్త్రి నే మని యడగవలసియుండునో లోక 
మెటుంగదా? వైకర్తనశబ్దమున కన్యార్థము సెప్పి యది పూర్తిగా దమకు విషమింపంగా 
దానిని బ్రతికించ నెంచి యిన్నిపాట్లు పడుటతోం బనియే యుండదు గదా? “సంస్కృత 
భారతమున నున్నకానీన శబ్దమును జాపందగు” అని ప్రశ్నించుటతో సర్వమును గతార్థము 
కావలయునే. పైంగా నిది యిటులుండం దమకు బొత్తిగా సంబంధములేని క్షమాపణ 


జలతాడనము 603 


శబ్దము నెత్తుకొని (వ్రాయుచు - “టెంకాయ పిచ్చికొండ” సామెతను జ్ఞప్తికి దెచ్చి దానిని 
వెళ్టిమొల్టిమాటలతో నపలపించు టెందులకు? ఇది యంతయు గుతితింపంగలప్రాజ్ఞలోక 
మింకను గలదు. గాన నిందుంగూర్చి భారము వారికే వదలితిని. మజియు నీ విషయమై 
యంతో యింతో ప్రసక్తి శ్రీ మా గురువరేణ్యుల కున్నట్లు 1923 సం॥ 21వ తేది 
న్యాయదీపికలోని వైకర్తనశబ్దవిచారము అను శీర్షికక్రింది వ్యాసమువలన (ధ్రువపడుచున్నను, 
నేను వారి శిష్యుండనగుటచే మోమాటము విడిచి యీ విషయమున వారిని ప్రశ్నింపం 
జాలను. శ్రీవారి గ్రంథస్థమగునక్కరలే మీ కాధారము లనియు, శ్రీవారేకారణము ననో 
పరస్పరవిరుద్ధముగా నందు లిఖించి యుండిరనియు, దానిం గైకొని వీలిచ్చినంతలో 
నుపపత్తిని వ్రాసి నాకుసాధ్యముగానిపట్టున “చింత్యము” అని వ్రాసి విడిచితిననియుం 
బ్రాజ్ఞలోక మెటుంగును. కాని నా గురుభక్తి నెటింగిన శ్రీవారు నన్ను క్షమింపక 
వాదప్రధానముగాం గొంత వ్రాసియున్నారు. వారి ప్రతివాక్యమునకును వారు మొదలగు 
గురువులప్రసాదమువలన నుత్తరము మనవి చేసుకోందగిన శక్తి యంతో యింతో 
కల్గియుండియు నందులకుం బ్రాజ్ఞలోకము సహింపదని యెంచి శ్రీవారు చెన్నపురినుండి 
దయచేసినపిమ్మట వారి దర్శనము చేసికొని నాకుం గలయభిప్రాయమును వారి సన్నిధిని 
మనవిచేసుకొనందలచి యిందెత్తక మిన్నకుంటిని. మరియు శ్రీవారి భారతమునందలి- 


“(1) వైకర్తనుండు, వికర్తనసుతుండు, భానుసుతుండు. (2) కుండలార్థంబు 
కర్ణకర్తనంబు చేయుటంజేసి యతండు కర్గుండునాం బ్రసిద్ధిగాంచె. (3) సహజకవచ 
కుండలమ్ములు కర్తనముచేసి విప్రరూపుండగు వియచ్చరవల్లభున కిచ్చినకతనం గర్జుండు 
వికర్తనుండు నాంబడియె” అను (త్రతయములో నొకటి, రెండులకు మూడు పూర్తిగా 
విరుద్ధము. ఈ మూండవ వాక్యము మీ రిపుడు వ్రాసినతాత్పర్యమునందలి 
సామానాధికరణ్యమునకుం గూడ ననుకూలింపదు? అనుకూలించుచో శ్రీవారివాక్య మిటు 
లుండవలయును- “ఇచ్చినకతన నతండు, వికర్తనుండును, గర్జుండు నాంబడియె” మరియు 
శ్రీవారియభిప్రాయము కూడ నుభయసామానాధికరణ్యబోధకముగా దనుటకు నిటీవల 
శ్రీవారు న్యాయదీపికలో వ్రాసిన వ్యాసములోని “వచనపతితము” లోనగు నక్కరములవలన 
నయ్యెడం గల వికర్తనపదమును వైకర్తనపదముగా సవరింపం బూనినట్లు విస్పష్టమే. 
అంతియకాని “చైవ” పాఠమునుబట్టి వారప్పటికిం బ్రవర్తింపందలంపలేదు. ముందును 
బ్రవర్తింపరు. అది నిలువ దని శ్రీవా రెజుంగుదురు. వారి రచనకుం గొండొక సమర్థనము 
గలదు. అది వారును నేనును గలసికొన్నపిమ్మటం బ్రకటితమగును. ఉభయసమానాథి 
కరణ్యమున కనంగా? కర్తనమువలనం గల్లిన కర్మప్రయుక్తనామమును కర్ణుడు, వైకర్తనుండు 
అను రెండునునని ప్రతిపక్షులు వ్రాయుచు భారతమునం దబుచుగా వాడిన “కర్ణోవైకర్తనః” 


604 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్ర 


అనుచోం గలపునరుక్తిని సమర్ధింపం బూనిరి. వ్యాసున కభిప్రేతముగాని తప్పుటర్ధమును 
జెప్పినప్పుడుగదా కర్ణశబ్దవైకర్తన శబ్దములకు పునరుక్తికలుగుచున్నది. సిద్ధాంతార్ధములోం 
బునరుక్తి గలదా? లేదు. ఈ పునరుక్తి వచ్చుట యొటింగియే వ్యాఖ్యాత “వస్తుతస్తు” అని 
యా తప్పుడు వ్యుత్పత్తిని ఖండించెనని ప్రాజ్జు లెటుంగుదురు. పైంగా కర్తనము వలననే 
వైకర్తనుందేని యితరత్ర వ్యాసుండు కర్గ్ణునకు కర్తన - వికర్తన శబ్దములు రెండును, 
వైకర్తనశబ్దముతోపాటు వాడవలసి వచ్చును. ఇత్యాదిబాధలు నా వ్యాసమనం 
జూపంబడినవే. చూపినవిషయమును మరల నెత్తుచుంటచేతనే యీవ్యాసము 
“జలతాడనము” నాంబడుచున్నది. వ్యాసులు వేటొక్కచో నెక్కడనేని నీ చూపిన వ్యుత్పత్తిని 
జూపుట గాని, లేదా వ్యాఖ్యాతలు వివరించుట గాని, లేదా వ్యాసులు వికర్తన, కర్తనపదములు 
కర్ణపరముగ వాడుట గాని, మీ కుపలబ్ధి మగువరకు మీ వాదము భ్రిదుకదు. 
మనమనవాదములను టబ్రతికించుకొనుటకు “భారతః పంచమోవేదః” అనునంకటి 
ప్రమాణగ్రంథమునకు మొదట నెజుంగకున్నను నిటీవల నెతింగికూడ దప్పుడుకల్పనలు 
చేయుట మిగుల హానికరము. శ్రీయుతరెడ్డిగారి పరిశీలనయెడల నీస్వల్పలోపము 
నంగీకరించినంతలో వారికిం గాని, మనకుం గాని కల హాని యంతగా నుండదు. కాని 
భారతమున కపార్థము చెప్పంబూనినచోం గలిగెడి హానికి పరిమితి యుండదు. 
శ్రీయుతరెడ్డిగారు వ్యాసంగ మితరభాషలో6 జేసి యీ భాషలో నింతటి విమర్శనము 
చేయంగలవారై యుండుట మిగుల యభినందనీయమే కాని శ్రీయుతులు వ్రాసిన యక్కరము 
లన్నియు నిల్చి తీరవలయు ననుట కష్టసాధ్యము. ఇది వారికే కాదు ప్రత్యేకించి 
సంస్కృతభాషలో వ్యాసంగమొనర్చినవారికిం గూడం గష్టసాధ్యమే. మొదటం దెలిసియో, 
తెలియకో మీరు కొంత ప్రయత్నించి “కానీన” శబ్దవిషయమునం దెలుంగుభారతము 
నాక్షేపించిరి. సజాతీయమైన విరోధ మట్టిది. “వైకర్తన” శబ్దమువలన సంస్కృతే 
భారతమునకును గలుగునని నేను నుడివితిని. దానిమీంద మీరు వైకర్తనశబ్దమునకు, 
అర్భాంతరకల్పన చేసి చూపుచు నామీందికి దాడి వెడలుచు నన్ను మిక్కిలిగ వెక్కిరించిరి. 
ఆ వెక్కిరింపులను నేను గణింపక (ప్రధానవిషయమునే యెత్తికొని స(ప్రమాణముగ 
వ్యాసమును బ్రకటించితిని. ఇప్పుడు మీకు వైకర్తన శబ్దమునకు సూర్యపుత్రుండను నర్ధమే 
యుక్తముకాని వేటొక యర్థము యుక్తము కాదని తెలిసినది. కనుకనే “కర్గోవైకర్తనః" 
అనుచోం బునరుక్తిని వారింప మొదలిడినారు. మరియు నీ “వైకర్తన” శబ్ధిప్రసక్తినాండు 
రాలేదని యపలపింప మొదలిడినారు. ముంజేతికంకణమున కద్దమేల? ఈ విషయమై 
నాకు మీరీపైని వృథాపరిశ్రమము గలిగింపకుండునట్లు చేయుటకు శ్రీమాగురువరులు 
సమర్ధులు గాన నేను వారిని బ్రార్ధించుచున్నాండను. శ్రీవారు నేను ప్రస్తుతము 


జలతాదనము 605 


గంథాదులనుగూర్చి విశేషించి బుద్ధిపరిశ్రమచేయుచోం దల(త్రిపువలన బాధపడుదునను 
నంశమును బూర్తిగా నెటుంగుదురు. అట్టిచో మీరొనర్చు కువాదము సహింపరాదు. ఇంక 
నేని నన్ననుగ్రహించి మిమ్ము నీ యపార్థ వాదమునుండి మరల్తురని నమ్ముచున్నాండను. 
మీకేని యీ పంచమ వేదవాక్యమున కీ యపార్ధకల్పన సముచితము గాదు సరికదా? 
(శ్రేయః ప్రదము కూడ కాదు. 


మ. అల శ్రీహర్నుండు వేదవాక్యముల కన్యాయార్థమున్‌ జెప్పి బా 
ములపాలై చెడె లుప్తమాసమును వమ్మున్‌ జేయం బోరాడి పే 
రలుకన్‌ జెందినయట్టివిశ్వపతి పాడాయెన్‌ బ్రమాణమ్ముగాం 
గలదే నీ వనినట్టియర్థ మిట వక్కాణింపు మింతేటికిన్‌. 


నానారాజసందర్శనములోని పైపద్య మిట్టి డిద్ధడబిద్ధవాదములొనర్చువారింగూర్చియే 
యుపయోగింపంబడినది. మీరు చెప్పినయపార్ధమును వ్యాసుండు చెప్పలేదు, లేదు, లేదు. 
మీరాతనియందా లోపము నాపాదించి పాపమును గట్టుకొనుచున్నారు. మీవాదమును 
మీరు స్థిరపరచుకోనెంచునెడల మీకు సహాయభూతులగు పండితులతో 
రాజమహేంద్రవరముననే సభ నేర్పజచి యందులకు దయచేసి వాగ్వాదము నొనర్హురేని 
మాధ్యస్థ్యము వహించిన పండితోత్తములు నాదేపిడివాదమో, ఇతరులదే పిడివాదమో, 
లేక అథాత్తువాదమో నిర్ణయింపంగలరని మనవిచేయుచు నీ జలతాడనమునుండియో, 
యీ పిష్టపేషణమునుండియో యింత విరమించుచు నీశక్తియుక్తుల నెణుంగక యింతదనుక 
జేసినవ్యాసంగమునకై వగచుచున్నాందను. 


శ్లో ఉచిత మనుచితం వా కుర్వతా కార్యజాలం 
పరిణతి రవధార్యా యత్నతః పండితేన 
అతిరభసకృతానాం కర్మణా మావిపత్తే 
రృవతి హృదయదాహీ శల్యతుల్యో విపాకః 
ఈ శ్లోకమునకు గూడ మీరు నాయందే సమన్వయము కల్పింప యత్నింతురని 
నేను మీ వ్యాసమందలి యీ క్రిందధియక్కరముల వలన నెజుగుదును. ఆయీ యక్కరములు 
మీకుం గలసాహసమునకు మేరయే లేదని తెల్పుచున్నవి చూడుండు. 


“వ్యాఖ్యానతో విశేషప్రతిపత్తి ర్నృతు సందేహా దలక్షణం” (సందేహమున్నంత 
మాత్రముచేత లక్షణము కాదు. వ్యాఖ్యానము విశేషములం జెప్పి సంశయములం దీర్చును) 
ఈ ప్రాంతలో “నహి” అనుటకు బదులు “నతు” అనుట కేమి యాధారమో? 


606 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


పరిభాషేందుశేఖరములో “హి, యస్మాత్‌” అని యర్థము (వాసికొనియెనే. ఇప్పుడు “తు” 
అని మార్చుట కర్ణమేమో? గ్రంథకర్త వ్రాసిన యర్థము “తు,తు,తు,తు” అని నిషేధించుటకుం 
గదా. పైగా దానికి మీరు వ్రాసిన యెడల యెవ్వండు విశ్వసించునో? ఇది యంతయు 
“త్కుతు,తు,తు” అని యర్థము చెప్పి పోవలయును గాంబోలు. క్షమాపణశబ్దమును గూర్చి 
వ్రాసినతప్తు మాటలను ముద్రాపకప్రమాదము లని యపలపించితిరి గదా? ఇప్పుడు 
పరిభాషను బాడుచేయుట నెట్లు తప్పికొందురో గదా?... ఇంకను నిప్పటి వ్యాసమున 
“నోరుజాబుట” లోనగు లఘుతరోక్తులు కొన్ని గలవు. ప్రధానాంశమునకు 
సంబంధింపనియట్టి తప్పుడుప్రసంగము నెత్తి (గ్రంథవిస్తరమొనర్చుట నిషష్రయోజనమని 
యుపేక్షించుచుం, గర్మవశమున మీకుం దటస్టించిన పండిత సాహాయ్యమును 
దుర్వినియోగము చేయక భారతశళ్లోకమునకుం బండితసమ్మతమైన యర్ధమును 
దెలిసికొనుటయందు వినియోగించి బాగుపడంగోరెదను. 


x xX 3 


607 


అమవసనిసి యన్నమాట 


“అమవసనిసి యన్నమాట అలసన పెదనా” అని తెనాలి రామలింగకవి పెద్దన్నగారిని 
వెక్కిరించినట్లు శిష్టపరంపరవల్ల వినడం వుంది. యీ వెక్కిరింపు రామలింగంవంటి 
విద్వత్మవివల్ల జరిగిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా వుంటుంది. 


“అమావాన్యాశబ్దతద్భవం అమవస” అని కూడా యొలఅక్కుండా వుండే కవులు ఆ 
కాలంలోకూడా వుంటే వుంటారనుకుందాం గాని, ఆలాంటివాళ్లు ఆపెద్దన్నగారి వద్దకువెళ్లి - 
“ఎమిదిని సెపితివి కపితము” అంటూ యెకసక్కెంచేస్తూ “పెదనా!” అని సంబోధించి 
మాట్లాడడంకూడానా అని నా సందేహం. ఆంధ్ర గీర్వాణాలలో సమగ్రమైన పాండిత్యం 
వుండి, అనేక ప్రయోగాలు అత్యపూర్వాలు ప్రయోగించి, యెవరేనా కిక్కురు మనేయెడల- 
“ఒకరికవిత్వమం దెనయు నొప్పులు దప్పులు నా కవిత్వమం దొకనికిం దప్పువట్టం 
బినియుండదు” అని గర్జిస్తూ, తప్పు పట్టేయెడల వెంటనే- “సిక మొదలంటంగోతు, 
మణి చెప్పునం గొట్టుదు” నంటూ ఢంకామీంద దెబ్బగొట్టి ప్రకటించే రామలింగమేమిటి? 
నిర్దుష్టమైన “అమవస” పదాన్ని తప్పనడమేమిటి? అని నాకేకాదు, ప్రకృతి వికృతి జ్ఞాన 
మేమాత్రంవున్నకవికేనా శంక కలక్కపోదనుకుంటాను. పనిలోపని “కోతున్‌” అనేది 
చిన్నయ్యసూరి తప్పనడంకూడా అనాలోచితమే అనకతప్పదు. యెక్కడో ప్రయోగించాండా 
రామలింగం ఆ పదాన్ని? తనకవిత్వంలో “తప్పు” అనేమాట నోటమ్మట వచ్చేటప్పటికి 
జరగందగ్గమర్యాద జరిగితీరుతుందని ్రతిజ్ఞపట్టె పద్యంలో ప్రయోగించాడు కదా? దీన్ని 
బట్టీ చూస్తే ఆకాలంనాటికి “చేతున్‌” “కోతున్‌” అనే ప్రయోగాలు తప్పులనే సిద్ధాంతం 
పుట్టివుండదనేమాటకు ప్రతిచెప్పేవారుండరనుకుంటాను. ఆకాలందాకా యెందుకు? 
కూచిమంచి తిమ్మకవిగారి కాలంనాంటికికూడా ఆయీ అపసిద్ధాంతం బయలుదేజనేలేదు. 
కనుకనే “తనరారన్నుతి సేతు సేతుహిమవత్‌” అని ఆ సార్వభౌముండు వాడు కొని 
వున్నాండనేది అపోహకాదు, యేదేనా దిద్దితే దిద్దంబడుతుంది గాని యీ “నుతి సేతు 
సేతూ ప్రయోగం దిద్దితే యింగువ దొంగతనంలాగ పట్టిచ్చి తీరుతుంది. యింతకూ 
అప్పటికి యీ యిరవయ్యోశతాబ్దంలోలాగ తెలిసీ తెలియని జ్ఞానంతో భారతాన్నిదిద్ది 
“దగ్గంపాడు” చేయడం తటస్టింపలేదుకనక, యీశంకాసమాధానాలకు అవకాశమే 
వుండదు. తిమ్మకవిగారికి కొంచెం యిటీవలికాలంలో వున్న మాముత్తాత నరసకవిగారున్నూ 


608 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యీ “సేతు సేతు” యమకంకోసం అంగీకరించేవున్నారు. మాముత్తాత గారు లక్షణ గ్రంథాల 
వ్రాసినట్లు లేదుగాని ఉభయ భాషల్లోనున్నూ మంచి పాండిత్యంగల కవి అనుకోవడం 
వినివున్నాను. కొన్నిచోట్ల వ్యత్యాసాలుకొన్ని కనపడతాయికాని, అవి ఆయనకు అప్పకవీయం 
దొరకని కారణంచేత దానికి సంబంధించినవిగా వుంటాయి. పోనీ మాముతాత గారిని 
తోసేసినా తిమ్మకవిగారిని తోసేయడానికి అవకాశం బొత్తుగా కనపడదు. యీ కర్మం 
సంస్కృతంతోపాటుగా తెలుక్కి కూడా లట్టులూ, లిట్టులూ, లృట్టులూ పెట్టి ప్రక్రియలు 
మొదలెట్టడంలో కుదరకపోవడంచేత వచ్చింది. సంస్కృత వ్యాకరణంవంటిదానికే 
లొంగనివెన్నో వున్నట్టు ఆవ్యాకరణమే చెపుతుంది. అట్టిస్టితిలో యీ “చిన్నదీపం” 
తెలుక్కేమంత వెలుగిచ్చి సంస్మారంచేస్తుంది? 


ఇంతకూ మనకు కావలసింది, రామలింగకవినాంటికి “చేతురు” “కోతురు" 
అసాధువులనే విపరీతజ్ఞానం కవులలో ప్రవేశించలేదనేది. ప్రవేశించేవుంటే యెవరో వకరు 
లేచి - “యేమిటమ్మా? నీ ప్రతిజ్ఞ మళ్లా చెప్పు నీవు నీకవిత్వంలో తప్పులేదంటావే! 
తప్పులేదనే ప్రతిజ్ఞాపద్యంలోనే “కోతున్‌” అన్నది వుందే?” అని ముదలకించకపోతారా? 
ముదలకించి అంతతో సరిపెడతారా? అతండు యితరులకు జరిగిస్తానన్న మర్యాదని 
అతనికే జరిగించి తీరుతారన్నమాట. కాంబట్టి “చేతురు-కోతురు” అసాధువులనడం నిన్న 
నేటి విపరీతజ్ఞానంలో జమకట్టుకోక తప్పదన్నమాట. 


యిట్టీ ప్రతిజ్ఞలుకొట్టి నెగ్గించుకొనే రామలింగకవి పెద్దన్నగారి - “అమవసనిసి" 
తప్పనడాన్ని గూర్చిన యితిహాసం పుక్కిటిపురాణం క్రిందతోసివేస్తే బాగుంటుందనుకోవాలి. 
కాని శిష్టపరంపర చెప్పుకోవడం యేలా తటస్థించిందో గూడా మనం కొంత విచారించాలి. 
అయితే యీ విచారణలోకి దిగితేమా(త్రం గట్టెక్కడం కష్టం. శిష్టపరంపరవల్ల వినేకథలు 
అన్నీ నిజాలున్నూ కావు. అబద్ధాలున్నూ కావు. కాబట్టి యీ అవకతవక పద్యాన్ని ఆకాలంలో 
వుండే యేజ్ఞానలవదుర్విదగ్యడో అల్లివుండడంమట్టుకుసత్యం. ఆపద్యం వాళ్లనోటా 
వాళ్లనోటాపడి కాలప్రవాహంలో యిమిడి వుందనుకోవాలి. వికటకవిత్వపుగాథ లెవరివేనా 
రామలింగానికి జమకావడం సర్వానుభూతమే కనక యిదికూడా ఆయనదానిక్రింద 
జమకట్టంబడిందనుకోవాలి. అంతేకాని రామలింగం “అమవస” అనే దాన్ని తప్పనడం 
యెన్నంటికీ పొసంగదన్నది నిక్కం కాక తప్పదు. 


అయితే అసలు రామలింగం పెద్దన్నగారికాలంవాండే కాండని నిన్న మొన్నటి 
చరిత్రకారులు సహేతుకంగా నిరూపించివున్నారు. కనుక తద్దారాగాకూడా దీన్ని 
తోసివేయదానికి వీలుంటుందని కొందరంటారనుకుంటాను. కాని, యెన్నో కథలు 


అమవసనిసి యన్నమాట 609 


రామలింగానికీ, కృష్ణదేవరాయలికీ, వీరిమతగురువులు తాతాచార్లవారికీ, వీరికి కృతి 
నిచ్చిన ధూర్జటి, ముక్కు తిమ్మన్న లోనైనవారికీ సంబంధించినవి వున్నాయి. వట్టిపొడిమాటలు 
మాత్రమేకాక - 


ఉ. ఆ రవి వీరభద్రచరణాహతి డొల్లినబోసినోటికి 
న్నేరండు రామలింగకవి నేరిచెం బో మన ముక్కుతిమ్మన 
క్రూరపదాహతిన్‌ దెగినకొక్కిరిపంటికి దుప్పికామ్ముప 
ల్లా రచియించినాండు కవి గాననిచో రవిగాంచ నేర్చునే. 


అనే పద్యంలోకూడా రిజిష్టరవడం తటస్థించింది. ఆయీ సందర్భాలన్నీ 
తుండూతుపాకీ యెగిరిపోయేటట్టు “గజం మిథ్య పలాయనంమిథ్య”గా తోసివేయడానికి 
అవకాశం కనపడదు. యిటీవలవారు పరిశీలించి చేసిన కాలనిర్ణయాన్ని తోసివేయడానికి 
మాత్రం అవకాశం వుందా అంటే; అది మాత్రం సుఖసుఖాల ఖండింపంబడుతుందా? 
దానికి ఆధారాలకోసంపాట్లంబడాలి.. పడ్డాదొరకడం కష్టం. నిన్న మొన్న 
యేఖైవత్సరాలనాండు జరిగిన వక విషయంలో సాక్ష్యం సంపాదించవలసివచ్చి యీ 
మధ్య నేను సకల చిక్కూ పడ్డాను. ఇంద్రద్యుమ్నునికి యేదో మహాకూర్మం దొరికినట్లు ఆ 
కాలంలో నాతో చదువుకొన్న వకాయన దీనితత్త్వం యిది అంటూ చెప్పి లోకానికి 
సందేహనివృత్తిని చేసివున్నారు. దీనిమాటే యీలావుంటే కొన్ని వందలయెళ్లనాటిసంగతికి 
తగ్గసాక్ష్యం దొరకడం సులభసాధ్యంకాదు. కాంబట్టి ఆయీకథలని వినోదంగా చదువుకొని 
ఆనందించేవారి కుతూహలాన్ని భంగపరచడం మనకెందుకు? యీ కథలు చెప్పుకొనే 
సమయంలో పెద్దన్నగారు వగయిరా దిగ్గజాలతోపాటు రామలింగంకూడా రాయలవారి 
ఆస్థానంలో వున్నాండనే మనంకూడా విశ్వసిద్దాం. విశ్వసించిన్నీ అతండు మాత్రం “అమవస” 
శబ్దాన్ని తప్పుపట్టి వుండండని అతనిప్రజ్ఞాతిశయంవల్ల మనం తెలుసుకుందాం. 
యెప్పుడూకూడా కథాకల్పనలుకొన్ని బొత్తిగా సత్యంగానివి జరుగుతూనేవుంటాయి. వకటి 
వుదాహరిస్తాను. 


వకమహామంత్రవేత్త, మహాతార్శికుండు అయిన విద్వాంసునికి, “ఉచ్చిష్టగణపతి”ని 
గూర్చిన గ్రంథం నా వద్దనుండి తెచ్చిపెడతానని వక బ్రాహ్మణపిల్లవాండు వాగ్జానంచేసి, 
నావద్దనుంచే సంపాదించినట్లు చెపుతూ “శ్వేతార్మగణపతి” “లక్ష్మీగణపతి” అనేవి రెండున్నూ 
పట్టుకువెళ్లియిచ్చి వున్నాండు. “ఉచ్చిష్ట మాత్రం తరవాయి వుండడంచేత ఆ 
మహాపండితుడు నన్ను స్వయంగా అడగటం తటస్థించింది. అందువల్ల నాకీసంగతి 
తెలియడానికి కారణం అయింది. ఈ కల్పనవల్ల ఆ పిల్లవానికి యేం లాభం వుందో? 


610 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్టీ 


పరిశీలిస్తే యేమీ వున్నట్టు తోంచదు. ఆ పండితుడు మా(త్రం నావద్ద “ఉచ్చిష్టగణపతి” 
కల్పం వుండికూడా నేను యివ్వక అబద్ధమాడినట్లు నిశ్చయించుకొన్నాండు. యింకొకలీ, 
యెంతోమంది “పాండురంగ విజయం” తనే పుస్తకం రామలింగకవి రచించింది యెక్కడో 
వుందనిన్నీ చూచామనిన్నీ చెప్పేవారిని నేను స్వయంగా యెజుంగుదును. కొందజు 
తమవద్దనే వుందంటూ చెప్పడమున్నూ కలదు. అందుకోసం నా చిన్నతనంలో వారివారి 
(గ్రామాలకు నేను తిరగడం కూడా తటస్థించేది. పాండురంగమాహాత్మ్యమే తప్ప 
ఆపుస్తకంమాత్రం యెక్కడా కనపడ్దట్టులేదు. “పాండురంగవిభుని పదగుంభనమ్మును” 
అనే పద్యపాదంలో వున్నమాటకు “పాందురంగమా హాత్మ్యకర్త” అని చెప్పుకున్నా 
సరిపోతుంది. పైపద్యంలో తుట్టతుదను వున్న- “కాకమానురాయ” అనే పదంలో 
“మానురాయడం” అంటూ యేదో అర్భ్జాంతరం వున్నట్లు కల్పించి వసుచరిత్రకర్తకున్నూ 
రామలింగానికీ యేదో జరిగిందంటూ వకకథ చెపుతారు. కాని యీపద్యం 
పాంచాలీపరిణయ (గంధకర్తను గూర్చిన ప్రశంస కాని అన్యం కాకపోవడంచేత ఆకధ 
బొత్తిగా విశ్వాసార్హంకాదు. 


పాండురంగ మాహాత్మ్యాలు రెండున్నూ వకటేకాని వేజువేణు కావనుకొనేవారితో 
నేనూ యేకీభవించేవాణ్ణే. కాని “విజయం” లోవంటూ శిష్టపరంపర నాచిన్నతనంలో 
చదివే పద్యాలలో వకటిన్నీ, “మాహాత్మ్యం”లో కనపడడంలేదు. దాన్ని గుణించి యిప్పటికిన్నీ 
నిర్ధారణ నాకు కుదిరిందికాదు. ఆ పద్యాలు విశేషించి లేవుగాని పదింటిదాంకా వుండేవి. 
యిప్పుడు జ్ఞాపకం వున్నవాట్లల్లోకొన్ని చూపుతాను. “సీ. ద్విరదంబు నడతోడ నెటీం 
జెంది” అనే సీసపద్యం మణిచిపోయాను. ఎవరికేనా వచ్చివుంటుంది. ఇందులోవున్న 
విశేషం, యీద్విరదపదం “ద్వి” అనేదాన్ని పోంగొట్టుకొని “రదం” గా మారడం, మాజీన 


తర్వాత, ఆ కన్నెయొక్క నవ్వుతో సామ్యాన్ని పొందటం వగయిరా శబ్దచిత్రాలళో 
చేరివుంటుంది. మణిన్ని- 


తే.గీ. “అతివ కచనాభిజఘనదేహాననముత 
మీనదరసాల తారాజపానికరణ” 


అనే పద్యంలో, “తమీ-నద-రసాల” యీరీతిగానున్నూ మళ్లా మొదటి అక్షరం 
“త” కారాన్ని తొలంగించి “మీన-దర” యీరీతిగా నున్నూ నానాచిక్కులతో వుంటుంది. 
యిదిన్నీ శబ్దచిత్రానికే సంబంధించి వుంటుంది. యీకవిత్వాన్ని అధమకవిత్వం 
కిందనేలాక్షణికులు నిర్వచించి వున్నారు. గాని చెప్పవలసివస్తే సే మాత్రం యేరామలింగమో, 
యే పింగళి సూరన్నో కాని చెప్పలేరనుట సిద్ధాంతమే. 


అమవసనిసి యన్నమాట 611 


చ. “అలఘనచంద్రవింబనిభమై తనరారెను వక్రమందులోం 
గలిగిన నామభేదములకైవడి భాసిలెం గప్పుకొప్పు, చె 
క్కిలి రదనాంశుకమ్ము, లవిగుబ్బలకున్‌ సరిరాకపోయె జే 
తులుసరు లయ్యె దానివలె దోంచెను బొంకపుటారు నాతికిన్‌” 


ముఖము చంద్రబింబంలా వుందనిన్నీ కొప్పు, చెక్కిలి, పెదవి, మేఘము, చంద్రుండు, 
దొండపండు వీట్లవలె నున్నవనిస్నీ, చెప్పుకుంటే కొంత సులువుగా కొంతవటకు పద్యార్థం 
తేలుతుంది. “అవి” అనే పదం కేవలం మోసంగా కనపడుతుంది. దానికి పర్వతం అని 
చెప్పుకుంటే, ఆమోసం తొలంగిపోతుంది. చేతులు సరులయ్యె, పూలమాలికలజోడువలె 
వున్నాయన్నమాట. “దాని” అంటేకత్తి, నూగారు కత్తివలె వున్నదన్న మాట. “అవి” “దాని” 
యీరెండున్నూ తెలుగుపదా లనే భ్రమకు పూర్తిగా అవకాశం కలిగించేలాగు వాడడమే 
కవినైపుణి. మొదటి చరణంలో “చంద్రబింబ” పదం కొంత అపమార్గానికి అవకాశాన్ని 
సూచిస్తుంది. అయినప్పంటికీ ఆవల ఉపమేయాలు మూండుండడంచెత కవితారహస్యజ్ఞులు 
“చంద్ర” వేజనిన్నీ “బింబ” వేజనిన్నీ గుర్తించడానికి అవకాశంలేకపోలేదు. మొట్టమొదటి 
దశలో వున్న కవులకు యీలాటి పద్యాలన్నానాలుంగు చరణాలు వకటిగానే వుండే - 
“సారంగ మద హారి సంపన్నత వహించు ఘనసా రసచ్భాయ కడురహించు” అనేమాదిరి 
పద్యాలన్నా యెంతో ఆప్యాయంగా కనబడతాయి. అలాటివి తాను చెప్పలేకపోయినా 
చెప్పాలని మాత్రం కుతూహలపడడం తప్పదు. మాముత్తాతగారు కొన్ని పద్యాలు యీ 
మాదిరివి వారి గ్రంథంలో వ్రాసి వున్నారు. 


ఆ.వె. జలజకనక కటక నళిన భద్రేభముల్‌ 
సకియకంరకాంతి జఘన చరణ 
గమనములకు సాటిగానక వనవృత్తి 
నెదిరి పూర్వరూపపదమునందె. 


ఇందులో “వనవృత్తి” అనేపదం శ్లేషిస్తుంది. మొదట వాడిన ఉపమావాచకాలు 
తలకిందైనప్పటికి రూపం వకలాగేవుంటుంది. లక్ష్మి సహస్రంలో చాలా వజికు యామాదిరి 
కవిత్వాన్ని వేంకటాధ్వరి వాడి వున్నాండు. ఆ రోజుల్లో మేముకూడా యీమాదిరి కవిత్వాన్ని 
వాడుతూ వుండేవాళ్లము. ఆకవిత్వం సంస్కృతంలోనే యిప్పటికిన్నీ వుంది. తెలుంగులో 
మాత్రం చెప్పినట్లులేదు-. 


శ్లో. విపక్షరక్షఃపరిశిక్షణక్షమో ప్యభీక్ష తీక్షాక్షర రూక్షవీక్షణే. 
ణ ణ 


612 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఇది ధాతురత్నాకరంలో యమకంగా మేము వాడినది. కాళీసహస్రంలో 
యీతికమకలున్న శ్లోకాలు చాలా వున్నాయి. వాట్లల్లో కొన్నిటికి అర్ధంచేసుకోవదానికి 
మళ్లా మావద్దకు రావలసిందే. ఆలా చెప్పడమే యెక్కువ (ప్రొఢిమ అనేవారే లోకంలో 
పండితులలో చాలామంది, తేలికగా రచించేరచన అసలు కవిత్వమే కాదనిన్నీ 
గొడ్లకాపరులకున్నూ గొల్లలకున్నూ వుపయోగిస్తుందనిన్నీ వారివుద్దేశం. పయిగా 
కాళిదాసభవ భూత్యాదుల కవిత్వం- “రఘూణా మన్వయంవక్ష్యే” “శైశవేభ్యస్త విద్యానాం” 
“ఇదంకవిభ్యః” మాదిరిది కవిత్వమే కాదనిన్నీ అనేవారు పలువురు కనపడతారు. కాని, 
యీ కాలంలో భావకవిత్వం చెప్పేవారిలో ఆయీరహస్యం యెణింగినవారున్నారని 
నేననుకుంటాను. వారులోకాన్ని వారివారి (క్రొత్తరచనచేత యెంతవటకు తృప్తిపబుస్తూ 
వున్నారో నేను నిర్వచించి చెప్పంజాలనుగాని, శబ్దచిత్రమంటే వారికి బొత్తిగా కిట్టదనిమాత్రం 
చెప్పవచ్చును. యీ భావకవులందటున్నూ నరకానికి పోతారనే వారివాదం నాదికాదు. 
కవిత్వం పక్వావస్థకు వచ్చేటప్పటికి ఆ యీ శబ్దచిత్రాలమీంద కవికి రుచి తగ్గి తీరుతుంది. 
అట్లు తగ్గడం తోటట్టే స్టూలదృష్టులు వెనకటి కవిత్వంలాగ అప్పటికవిత్వం లేదని 
అనుకుంటూ వుంటారు. 


శబ్దిచిత్రాలమాటా, అర్ధచిత్రాలమాటా యేలావున్నా వక్క కవికి జన్మానికల్లా యేదోవక 
గ్రంథంవల్లనే పేరు వస్తుందిగాని రచించిన పుస్తకాలన్నింటివల్లా రమ్మంటేరాదు. వసుచరిత్ర 
కున్నంతపేరు, ఆ కవి తాలూకు తక్కిన పుస్తకాలకులేదు. పెద్దన్నగారు మనుచరిత్ర కంటె 
మరి వకటి రచించియున్నారేమోకాని బయటికి రానేలేదు, కనక చిక్కేలేదు. కృష్ణదేవరాయలు 
చాలా పుస్తకాలు రచించినట్లు కనపడుతుంది, బిరుసు పాకంగా వున్నప్పటికీ 
ఆముక్తమాల్యదవల్లనే ఆయన పేరుశాశ్వతమయింది. అభాసవిమర్శకులు కొందణు ఆయన 
కాపేరుకూడా లేకుండా చేయడానికి కొన్ని అవ్యక్తపు వ్రాంతలైతే వ్రాశారు గాని ఆ వ్రాంతలు 
తుట్టతుదకు మటుమాయమైపోయి రాయలవారి కర్తృత్వం దానికి స్థిరపడి చాలా రోజులు 
కావచ్చింది. ఈ విషయంలో కందుకూరివారిని మిక్కిలీ అభినందించవలసి వుంటుంది. 
కర్మంచాలక వంశవర్ణన పద్యాలు మనుచరిత్రలోవి రాయలు పుచ్చుకోవడం ఆయనకు 
ముప్పుతెచ్చింది. అందులో స్వవిజయయాత్రాదులు వర్ణించవలసి వస్తుందిగదా అని 
రాయలు పెద్దన్నగారి పద్యాలే వుదాహరించుకున్నాండు. పాపం దానితో ఆయన 
కొంపముంచడానికి యిటీవల కవులు చాలామంది సిద్ధపడ్డారు. యీ అభాస 
విమర్శకకోటిలో అప్ప కవిగారు కూడా చేరడం మిక్కిలి శోచ్యం. యేలా కలిసిందో యింకొక 
సీసపద్యం శ్రీవిష్ణువర్ణనంకూడా చాలాభాగం కలిసింది. దానితో మథింత సందుదొరికింది 
అభాసకులకు. యీజనాపవాదను పూర్తిగా తొలగించడానికి సాహసం చాలక 


అమవసనిసి యన్నమాట 613 


కందుకూరివారుకూడా ఆముక్తమాల్యదలో మృదుపాకంగా వుండే పద్యాల కర్శృత్వాన్ని 
కొంత మట్టుకు అర్జాంగీకారంతో తాతగారికే అట్టేపెట్టినారు. యీ అపవాదకు కొంత 
ఆధారమేనావుంది. యే ఆధారం లేకుండానే మహాభారతాంధ్రీకరణాన్ని నన్నయ్యగారి 
నుండి తొలగించి రాజరాజనరేంద్రుండి నెత్తిని పులిమేవారు కొందణున్నారు. కొందు 
నన్నయ్యగారి రచనలో చాలాభాగం నారాయణ భట్టు నెత్తిన పులుముతూ వున్నారు. 
యీ అపోహలకి తలగాని, తోంకగాని వుండదు. తోచినట్టు (వ్రాయడమే వారిపని. 
నన్నయ్యగారి లోపంవల్లనే యీ కల్పన పుట్టిందనుకుంటే తప్పులేదు. నన్నయ్య తన 
సహాధ్యాయియైన నారాయణభట్టువల్ల రచనావిషయంలో కాకపోయినా తాను 
ఆంధ్రీకరించేటప్పుడు సంస్కృతం వినిపిస్తూ వుండడమో లేక అప్పుడప్పుడు తాను రచిస్తూ 
వుంటే ప్రాసిపెట్టడమో నారాయణభట్టువల్ల జరగడంవల్ల కృతజ్ఞతా సూచకంగా 
“-నారాయణభట్టుతోడయి నిర్వహింపగన్‌” అని వ్రాసినాడు. ఆ వ్రాయడం వచనంలో 
కాక పద్యంలో అవడంచేతనో, లేక అతనికివున్న నారాయణ నామధేయాన్ని సార్థకం 
చేయడానికో, యితరులను గొప్ప చేయడం యోగ్యులకు సహజగుణమవడంచేతనో, 
నిశ్చయింపంజాలంగాని - “పాకశాసనికి నారాయణునట్లు” అనివ్రాసినాండు. దానితో 
మణింత మునిగింది. బాగా పరిశీలిస్తే నన్నయ్యగారు పెట్టిన పోలికవల్లనే నారాయణభట్టు 
రచించిన రచన వేశమున్నూ లేదని స్పష్టపడుతుంది. కాని కొందు అందుకు వప్పుకోరు. 
“నిమిత్త్రమాత్రం భవసవ్యసాచిన్‌” అన్న గీతావాక్యాన్ని పుచ్చుకొంటారు. భారతయుద్ధంలో 
అందణినీ కృష్ణుడే సంహరించాడంటారు. అర్జునుణ్ణి- “లంబోదరాయనమః, 
ఉదరంపూజయామి” కింద జమకడతారు. ఆయీ ధోరణులు చూస్తే నవ్వువస్తుంది. ప్రస్తుతం 
మనకు కావలసిందల్లా, కృష్ణదేవరాయలే ఆముక్తమాల్యదను రచించినవాండనెదే. 


(ప్రారంభించిన విషయం విషయాంతరంలోకి చొరబడింది కాని మణ్‌కొన్ని మాటలు 
యింకా దీన్ని గుణించి వ్రాయాలి. వకరు నన్నయ్యగారి కవిత్వాన్ని విమర్శిస్తూ - 
అర్జునుండిచేత “కానీన” అని కర్షుణ్సి సంబోధింపంజేసిన నన్నయ్యగారు అనాలోచనా 
పరులంటూ వకఅభాసవాదాన్ని బయలుదేఅందీశారు. కర్మంచాలక నేనన్నానుగదా ] 
“అయ్యా! యీలోపాన్ని నన్నయ్యగారి కంటగట్టడం న్యాయంకాదు. వ్యాసుల వారికే 
ఆపాదించండి” అని దానికి తగ్గ ఉపపత్తులు సూచించివూరుకున్నాను. నేను చేసిన అపరాధం 
అంతమాత్రమే. అయినా దాన్ని పెద్దచేసి నన్ను దూషిస్తూ కొందబుయేదో పత్రికలోయేమేమో 
వ్రాశారు. దానిమీంద-- “కొండ తవ్వి యెలకనిబట్టినట్లు” కొన్ని వ్యాసాలు వ్రాస్తే ఆవలివారు 
యోగ్యులు కనుక అంతటితో విరమించి వూరుకున్నారు. ఆవలవారట్టివారే కాకపోతే 
పిడివాదంగా పరిణమించి యెప్పటికి తేలేదికాదు. అక్కడ “కానీని పదప్రయోగంవల్ల 


614 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్తి 


వచ్చే చిక్కేమిటంటే; ఆసందర్భం (ద్రౌపదీ వివాహఘట్టానికి సంబంధించే దవడంచేశ, 
అప్పటికే అర్జునుడికి కర్గుండు కన్యకాపుత్రుండని తెలిసినట్లవుతుందనిన్నీ, ఆలా 
తెలిసేయడల ఆరహస్యం ధర్మరాజాదు లందరికీ తెలియక మానదనిన్నీ, దానితోది-- 
“కర్ణుండితల భారతం” గనుక, భారతగాథే ఆంగిపోవలసివస్తుందనిన్నీ శంకించేవారి 
ఆశయం. యీ అభిప్రాయం ఆపాతరమణీయంగా వున్నప్పటికీ కొంత లోంతుగా ఆలోచించి 
చూస్తే అంత యుక్తంగా తోంచదు. “కానీని అంటే “ఓకర్ణా” అని సముదాయార్ధమే 
వివక్షింపవలసి వుంటుంది. గాని, కన్యకకు అనంగా కుంతికి సూర్యునివల్ల కన్యకావస్థలో 
వున్నప్పుడు పుట్టనవాండు అనే అర్ధం వివక్షితంకాదు. అక్కడ అట్టితాత్పర్యమే కాకపోతే 
నన్నయ్యవంటి మహావిద్వత్కవి దాన్ని వాడివుండండు. వాదపూరణార్ధంగా- “కుంతీపుత్రో 
యుధిష్టిరః” అన్నట్లే వ్యాసులవారు యెన్నోచోట్ల వాదపూరణార్ధంగా- “కర్ణోవైకర్త నస్తధా” 
అని వాడి వున్నారు. అలాటిస్టలాలలో, వైకర్తన పదంతో లేశమున్నూ అవసరమే కనపడదు. 
కవిత్వాన్ని సమన్వయించేటప్పుడు వ్యాకరణసూత్రాలలోనున్నూ _తార్శ్మికుల 
అనుగమాలలోనున్నూ వున్న లేశలేశాలకు చెప్పినట్లు సార్ధక్యం చెప్పడం యెన్నంటీకీ 
సంఘటింపదు. ఆలాచెప్పేటట్టయితే నిలిచే కవిత్వమే వుండదు సరిగదా; అది యే 
శాస్త్రంకిందకో వస్తుంది గాని కవిత్వంకిందకికూడా రాదేమో! దీన్ని తెల్పడానికే- 
“ప్రధ్వంసాభావము ప్రాగభావమనుచున్‌ దర్శింతురు” అంటూ శ్రీనాథుడు పరిహసించి 
వున్నాడు. ఇది, అనగా, “కానీని పదప్రయోగం ప్రాసస్థానంలో వుండడంచేత దిద్దవలను 
పడదుగాని దిద్దడానికి అవకాశం కలిగే స్థలాలలో కవిత్రయంవారి వెన్నో ప్రయోగాలు 
అవయవార్థం వివక్షచేస్తే బాధ కలిగించేవి గోచరిస్తాయి. యెబ్బన్నగారు సకలధర్మ 
స్వరూపుడగు యమునిచేత మహాపతివ్రతాశిరోమణి యైన సావిత్రిని, శృంగార ధోరణిగా 
“తను లతాంగి” అని సంబోధింపంజేసెను. అక్కడ అవయవార్ధం వివక్ష చేయవలసిందని 
ప్రయోక్త తాత్సర్యమనుకొనేవాళ్లుంటారా? ఓ అమ్మాయీ అని పిలిపించినట్లే సహృదయులను 
కుంటారు. యిట్లే గరుడుండు “పయోరుహాననా” అని తల్లిని సంబోధించినట్లు భారతంలో 
వుంది. దీన్ని వెక్కిరించినవారున్నూ వున్నారు. ఆ యీ చర్చ కొంత భారతవిశేషాలలో 
వ్రాసినట్లు జ్ఞాపకం. యీలాటి అనాలోచన ప్రసంగాలతో భారత మహాకవులను 
అధఃకరించడానికి నాకు బొత్తిగా యిష్టంవుండదు. యింతమాత్రం కూడా తెలియనివారు 
భారత కవులని నా హృదయం విశ్వసింపదు. అట్టివారే అయితే ఆంధ్రభాషకు పరమ 
గురువులు కావడం తటస్థింపదని నా దృఢవిశ్వాసం. 


నన్నయ్యభట్టునుగూర్చి కొందరు మహామహులు శుద్ధ చేదస్తునిగా వ్రాయడం 
మొదలెట్టీనారు. -ఆ మొదలెట్టడం “రిసర్చి” లో సందర్భం కాబట్టి అది వారి కేదోలాభకారి 


అమవసనిసి యన్నమాట 615 


కావచ్చును గనుక కొంతసహ్యం. ఆచేదస్తలక్షణాన్ని సమర్ధించడానిక్కాబోలును. 
“జపహోమతత్సరు” వగయిరా విశేషణాలు కొన్నిటిని సాధకంగా తీసుకుంటారు. వారికి 
“లోకజ్జు అనే విశేషణం పొడకట్టదో యేమో! లోకజ్జత్వం లేని జపహోమ తత్పరత్వాదులు 
కవిత్వసారస్యాన్ని భంగిస్తే భంగిస్తాయేమో కాని, దానితో మిళితమైనవి బాధించవు. 
అప్పటికాలంలో (బ్రాహ్మడికి కవిత్వం చెప్పడం కంటే కూడా వైదికకర్మానుష్టాన సంపన్నత్వమే 
అత్యావశ్యకంగా వుండేది అనే మాటను విశ్వసింపనివారుండరు. ఆకారణంచేతనేకదా 
తిక్కన్న మంత్రిపదవిలో నుండికూడా సోమయాజులు కావలసివచ్చింది. యిప్పటికాలానికి 
బ్రాహ్మణత్వానికి వచ్చిన అగౌరవం యెన్నడూ వస్తుందని యెవ్వరున్నూ ప్రాచీనులు 
కనిపెట్టినట్టే తోచదు. కలియుగధర్మాలుఅంటూ (వ్రాసినవారు కూడా యీ సందర్భాన్ని 
బాగా సూచించినట్లే కనబడదు. వారు వ్రాసినత్రోవ వేరుగానున్నూ యిప్పుడు జరిగేది 
వేటుగానున్నూ కనపడుతూవుంది. ప్రస్తుతమేమిటంటే : నన్నయ్యగారిని గూర్చి (వాసే 
వ్రాతలు కొన్ని బొత్తిగా యుక్తిసహంగా కనపడటం లేదనేదే. యీ వ్రాసేవారికి నన్నయ్యగారి 
జ్ఞానంలో సహస్రాంశంకూడా వుండదనుకోవడం సత్యదూరంకాదు. కవికి వేదశ్రౌతప్రవేశం 
వున్నంత మాత్రంచేత పుస్తక మంతా చేదస్తమయ మవుతుందనడానికి ప్రాజ్ఞలొప్పరు. 
యితర సామగ్రి లేక కేవల [శ్రోత్రియత్వం మాత్రమే వుంటే- “శ్లో, భోజనం దేహిరాజేంద్ర 
ఘృతసూపసమన్వితం” మాదిరిగా కవిత్వం వుంటేవుంటుంది. అంతేకాని బోలెడు 
లోకజ్జత్త్వం వుండి అష్టభాషలకు వాగనుశాసనుందై రాజసంస్థాన మర్యాదలు పూర్తిగా 
యెతీంగిన నన్నయ్యగారు కవిత్వాన్ని చెపుతూ బూడిదరాల్చినారనడాన్ని వినడానికి 
సహృదయులకు కర్ణకరోరంగా వుండకమానదు. 


యీలాటిసందర్భాన్నే పిండివ్రోలి లక్ష్మణకవిగారికిన్నీ, శిష్టు కృష్ణమూర్తిగా రికిన్నీ 
సంబంధించిన కథలలో చరిత్రకారులు వ్రాస్తూవచ్చారు. యుక్తిప్రయుక్తులలో 
లక్ష్మణకవిగారు కృష్ణమూర్తిగారిని అతిక్రమించినట్లు శిష్టపరంపరవల్ల వినడం కలదు. 
కాని కృష్ణమూర్తిగారిశక్తి అసాధారణమైనదికాని వకమాదిరిదికాదు. శ్రీభాగవతుల 
హరిశాస్తుల్లుగారి వంటి మహాసముద్రులు కృష్ణమూర్తిగారి పాండిత్యాన్ని మెచ్చడం నేను 
స్వయంగా వినివున్నాను. అయితే యేకారణంచేతనో చాటువులుతప్ప వారి యితరకవిత్వం 
వారి పేరుకు తగ్గదిమాత్రం బయలుదేరలేదు. లక్ష్మణకవిగారుకూడా వట్టి చమత్మారపు 
మాటలే కాని గ్రంథాలంతగా వ్రాయలేదు. కాని, రావుదమ్మన్నగారి ధర్మమా అని 
రావణదమ్మీయం అనే పేరుగల “లంకావిజయం” చెప్పడం తటస్థించడంచేత మళ్లా రెండో 
పింగళిసూరన్నగారేమో అని లోకులు సన్నుతించడానికవకాశం కలిగింది. ఆ లంకా 
విజయంలో సుమారు మూడు నాలుగు వందల పద్యాలకన్న అధికం వుండవు. కాని 


616 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్తి 


వున్నంతలో చాలా యుక్తియుక్తంగా ఉభయార్థాలూ స్ఫురించేటట్టు మాత్రం వున్నాయి. 
వాట్లల్లోకొన్ని యిక్కడ వుదాహరించి చూపడం ్రస్తుతమే అయినప్పటికి, వ్యాఖ్యానం 
కూడా వ్రాస్తేనే కాని పాఠకులకు అర్ధబోధ కాదని సంశయం కలిగింది. అయినా వక్క 
పద్యాన్ని వుదాహరిస్తాను. 


తే.గీ. జ్యేష్టుండా లక్ష్మణాగ్రజక్షేత్రమీవు 
వదలకుండిన మోసంబువచ్చుం నింకం 
జండనిర్భీకవనచారిపిండిప్రోలి 
కవికులవరుతో రిపుత ముఖ్యముగ వలదు. 


యీ పద్యంలో రామాయణార్ధం, రావణాసురునితో తమ్ముడు విభీషణుండు 
రాములవారి భార్యను ఆయనకు సమర్పించితేనేతప్ప చండ, నిర్భీక, వనచారి 
(కోతులయొకృ) పిండి (సముదాయము) వచ్చి మన మీంద పడుతుంది. దానివల్ల మనకు 
మోసం కలుగుతుంది. అని పలికినట్లు గ్రహించవలెను. ఇంక లక్ష్మణకవిగారి స్వవిషయం, 
లక్ష్మణకవిగారి భూమిని వెంటనే యివ్వకపోతే మనకు మోసం కలుగుతుంది, చండ, 
నిర్భీక వనచారి, అనంగా తీక్షమైనట్టియు, భయం లేనట్టియు, కవనమందు వర్తించే 
పిండిప్రోలి కవిశ్రేష్టునితో శత్రుత్వం పనికిరాదని దమ్మన్నగారి తమ్ముండు అన్నగారికి 
నీతిని చెప్పినట్లు గ్రహించవలెను. రెండో పింగళిసూరన్నవంటి మహాకవి దిద్దరాని స్థలములో 
ప్రయోగించిన “కవన” శబ్దాన్ని కూడా ఆక్షేపించే యీకాలపు పాండిత్యాలను గూర్చి 
యేమి ప్రాయడానికిన్నీ తోచదు. ఆశబ్దం యే ధాతువునుంచి పుట్టిందో, ఆశబ్దం లేకపోతే 
“కవి” శబ్దం మాత్రం యేలా వుంటుందో అనే విచారణ చేసేశక్తి లేనివారు విమర్శనలంటూ 
చేయడం శోచనీయం. దీన్ని గుణించి అన్యత్ర విస్తరించడంచేత యిక్కడ అధికముగా 
వ్రాయలేదు. మనకు ప్రధానవిషయం, యిప్పటివలెనే పూర్వకాలంలో కూడా తప్పొప్పులు 
తెలియక ఆక్షేపించేవారుండేవారనిన్నీ, అట్టివారే యెవరో- “అమవస” అనేదాన్ని గూర్చి 
వెక్కిరించి వుందురనిన్సీ, ఆవెక్కిరింపును రామలింగంవంటి మహాపండితుని కంటంగట్టడం 
అయుక్తమనిన్నీ వ్రాస్తూ ప్రసక్తాను ప్రసక్తంగా నానావిషయాలు నడిచివున్నాయి. ఈలా 
నానా విషయాలు నడవడాన్ని కొందజియితే అభినందిస్తారు కాని అసూయాపరులు 
“నానాకూళకషాయం” అని వెక్కిరిస్తారు. 


పరిశీలనలేనివారు రామలింగకవికి సంబంధించిన వికటకవిత్వపు గాథలు లక్ష్మణ 
కవిగారికి అంటగట్టడం కూడా కలదు. రాయల కాలంలో రామలింగం యెట్టివాండో 
యిటీవల లక్ష్మణకవి కూడా అట్టివాండే అనడానికి తగ్గ గాథలు చాలా వున్నాయి. 


అమవసనిసి యన్నమాట 617 


లక్ష్మణకవిగారికి కొంత పూర్వకాలంలో అడిదం సూరకవిగారికిన్నీ, సోమకవిగారికిన్నీ 
జరిగిన గాథలుకూడా కొంతచిత్ర విచిత్రంగా వుంటాయి. వీట్లనుగూర్చి అనకాపల్లి 
హైస్కూలుకో లేక లోయరు సెకండరీ స్మూలుకో హెడ్మాష్టరుగావుండే బులుసు 
పాపయ్యశాగస్తుల్లుగారు చాలా గాథలు చెప్పగా వినివున్నాను. సోమకవిగారు శిష్టు 
కృష్ణమూర్తిగారి వంటివారు. అడిదం సూరకవిగారు లక్ష్మణ కవివంటి కవి. వీరిద్దథి 
వాదోపవాదాలున్నూ వినసొంపుగా వుంటాయి. వట్టితిట్లయితే అసహ్యంగా వుంటాయికాని 
యితరాలు యేకవులవేనా (శోత్రపేయంగానేవుంటాయి. వీరిద్దజున్నూ విశాఖపట్నం 
డిస్టిక్టవారే. సోమకవిగారి గ్రంధాలు చాలా వున్నట్లు వినడమేకాని అవి యింకా బయటికి 
వచ్చినట్లు కనబడదు. కొంద టెన్నిగ్రంథాలు వ్రాసినా అవి ప్రసిద్దికి రాకపోవడమున్నూ, 
కొందటు వ్రాసినవి కొంచెం గ్రంథాలే అయినా ప్రసిద్ధికి రావడమున్నూ చూస్తే వారివారి 
వాణియందు వుండే రసారసములే కారణం అనుకోవాలి. పూర్వకాలంలో రసవంతమైన 
కవిత్వాన్ని పలుమంది వ్రాసుకోవడమున్నూ, నీరసాన్ని వుపేక్షించడమున్నూ జరిగేది. దాని 
వల్లనే మంచి చెడ్డలు లోకానికి కొంత బోధపడేవి. యిప్పుడు మడోమాన్యమో తాకట్టుపెట్టెనా 
సరే వారివారి కవిత్వాలు అచ్చువేసుకోవడం జరుగుతూవుంది. వాట్ల నెవళ్లూ 
కొనకపోవడంవల్ల ఆ కవిత్వం బాగులేదని తెలిసికోవలసి వస్తూవుంది. లోకం యేలాటిదాన్ని 
ఆదరిస్తుందో, యేలాటిదాన్ని ఆదరించదో తెలుసుకొని కవిత్వం చెప్పడం దుర్హటం. కవి 
తనకు తోచినవిషయమంతా కవిత్వంగా వ్రాస్తూవుంటే అందులో యేదోవకటి లోకాదరాన్ని 
పొందితే పొందుతుందనుకోవాలి. “ఏష్టవ్యాబహవః పుత్రాయ ద్యేకో౭_ పి గయాం వ్రజేత్‌” 
చాలామంది కొడుకులు గల వాండికి అందులో యెవడో వకండు గయ వెళ్లేవాండుంటే 
వుంటాడని అభియుక్తులు చెపుతారు. ఆలాగే కవి వ్రాసే పుస్తకాలున్నూ కావచ్చును. 
లోకంతోపాటుగా గ్రంథకర్తకుకూడా తనకవిత్వంలో రసారస విచారణ విషయంలో “వోటు” 
వున్నట్లే లాక్షణికులు వ్రాసివున్నారు కానీ యేమేనా ఆ విషయంలో భారమంతా 
లోకులమీందనే పెట్టడం యుక్తమనుకుంటాను. 


అయితే వకప్పుడుమాత్రం కవి కల్పించుకుంటేనేగాని తేలదు. జంట కవిత్వాల 
విషయంలో “ఇది వారిదీ, అది వీరిదీీ అంటూ తబ్బిబ్బు ప్రసంగం వచ్చేయెడల తత్వాన్ని 
వారువారు చెప్పవలసివస్తుంది. ఆలా చెప్పినప్పటికీ కొంతమంది వారివారిధోరణిని 
మార్చుకోవటమే తటస్థింపదు. అట్టిస్టితిలో ఆ విషయంకూడా ప్రాజ్ఞలోకంమీందకే 
రావలసివస్తుంది. వాళ్లధర్మమా అని భారతకవులు వారివారి కవిత్వాలు విడివిడిగా వ్రాసినట్లు 
తేల్చారుకాని, ఆలా తేల్చకేపోయి మొత్తం భారతం వుమ్మడిమీంద రచించినట్లు గద్యలో 
వ్రాసేయెడల యిటీవల విమర్శకులు వారిచిత్తం వచ్చినట్లు కలియం దొక్కుకోవలసివచ్చేదే 


618 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అనుకుంటాను. ఆలాటప్పుడు కూడా కొన్ని గుర్తులవల్ల బ్రహ్మష్టో బ్రహ్మంమీంద 
వారివారిపద్యాలు విడందీయవలసివస్తేనో? సమాస భూయిష్టమైనదిన్నీ, తత్సమపద 
భూయిస్టమైనదిన్నీ వకరిదనిన్నీ, ఆంధ్రపద భూయిష్టమైనది వకరిదనిన్నీ, ఉభయంకలది 
వేటొకరిది అనిన్నీ యేర్పాటయితే చేస్తారు గాని, అందులో కొంత అన్యాయం జరక్కపోదు, 
వకటి మాత్రం వుంది. సమాసాలు దీర్హదీర్హంగా వాడినవారు తెలుంగుకవులలో పలువురయితే 
వున్నారు గాని నన్నయ్యగారిసమాసధోరణిమాత్రం యెన్నివేల పద్యాల్లో పాతి పెట్టినా 
కనుక్కోవడానికి అవకాశం వుంటుందని నానిశ్చయం. యేమేనా యిటీవలివాళ్లు 
“కలగాపులగం”గా కలియం దొక్కకుండా వుండడానికి వారి వారి గద్యలే ఆధారమైనవన్న 
మాట ప్రధానమయినది. వారేక కాలపువారు కారుగదా, “ఉమ్మడిదిమ్మడి” వ్రాంత యేలా 
తటస్థించడం అంటారేమో? అది నాకున్నూ తెలుసును. నారాయణభట్టు కన్నడంలో 
కాంబోలును చాలా (గ్రంథాలు వ్రాసినట్టు యెవరో వ్రాసినట్లు జ్ఞాపకం. కావచ్చును. 
ఆయన కవిత్వంకిందం గాని, రాజనరేంద్రుని కవిత్వంకిందంగాని నన్నయ్య భారతాన్ని 
జమకట్టడం అన్యాయమనేకాని నేను వ్రాసేది, నారాయణభట్టు మహాకవి కాదనడానికి 
కాదు. రాజనరేంద్రుండు విద్వాంసుండే కాని కృష్ణరాయలవలె కవిమాత్రం కాదు. కవి 
అయి వుంటే ఆమాట నన్నయ్యగారు పీఠికలో వ్రాయకపోతారా? “భోజచంపు” అనే 
నామాంతరం కల రామాయణ చంపును కాళిదాసున్నూ, భోజుండున్నూ కలిసి రచించినట్లు 
వక పుక్కిటి పురాణం వినంబడుతుంది. ఆ పురాణంలో కాళిదాసుని వేశ్యధనాశచేత 
కత్తిపీటతో మెడకోసి చంపినట్టున్నూ పిమ్మట భోజుడు తన ఆయుర్ధాయంలో సగం 
కాళిదాసుకి యిచ్చి బ్రతికించినట్లున్నూ ఆసమయానికి యిద్దటికీ శేషించిన ఆయువు 
స్వల్పమాత్రమే అయినట్లున్నూ ఆస్వల్పాయుర్దాయాన్ని యా రామాయణ చంపూరచనక్రింద 
వుమ్మడిగా వుండగా వారిద్దబున్నూ కీర్తిశేషులైనట్టున్నూ, అందుకే ఆ భాగం యితరులు 
పూరించవలసివచ్చినట్లున్నూ చెప్పుకుంటారు. కాని పూరించినకవి యీ సందర్భాన్ని 
లేశమున్నూ వ్రాయకపోవడంచేత యీకథ బొత్తిగా విశ్వాస్యం కాదు. వకరి ఆయుర్దాయాన్ని 
వకరికివ్వడాలు పురాణాలలో లేకపోలేదు గాని భోజకాళిదాసులు పురాణ పురుషులలో 
చేరరుగదా? 


యితర పుక్కిటిపురాణాలను ఖండించి నిజం తేల్చడంకన్న శబ్దాలకు సంబంధించిన 
పుక్కిటిపురాణాలను ఖండించి నిజం తేల్చడం చాలా తేలిక. యెందుచేతంటే, శాస్తాధారం 
వుంటుందికదా? అమవస, అమాస, అమావాసి, యీ మూండున్నూ అమావాస్య శబ్దానికి 
వికృతులని నైఘంటికులు సమ్మతించడానిక్కారణం మహాకవిప్రయోగాలే కదా? అట్టి నిర్దుష్ట 
శబ్దాన్ని రామలింగం వెక్కిరిస్తాండా? యింకా “యింతలు కన్నులుండందెజువెవ్వరి వడదు 


అమవసనిసి యన్నమాట 619 


భూసురేం[ద్ర” అన్నస్టలంలో “ఇంతలా? తాతా?” అని స్వల్పత్వద్యోతకంగా 
అభినయించినట్టున్నూ దానిమీంద పెద్దన్నగారు విపులత్వద్యోతకంగా హస్తనిర్దేశం చేసి- 
“కాదోయి మనమండా? యింతలోయి అని వకచెంపకాయ బహుమతీ చేసినట్టున్నూ 
విశ్వాస్యంగానున్నూ వుంది. యిదేమిటి పనికిమాలిన కల్పన, రామలింగం “అమవస” 
తప్పని వెక్కిరిస్తాండా? 


కొందటు తప్పుకానిదాన్ని అనవసరంగా తప్పని తప్పుత్రోవలు త్రొక్కడం లేకపోలేదు. 
వుదాహరణకి వకటి చూపుతాను:- వసుచరిత్రలో- “చ. కొమిరె మనోవ్యథం దెలిసి 
గ్రుచ్చికవుంగిటంటేర్చి తల్లి శుక్తిమతి” అన్నచోట తల్లియైన శుక్తిమతి కూంతురు యొక్క 
మనోవ్యాకులత్వాన్ని తెలిసికొని అనే అర్ధం వ్యాఖ్యాత రాస్తే, అక్కడ- కొమిరె అంటే 
కూంతురు కాదు, వ్యాఖ్యాత పొరంబడ్డాడు, అని కొందటు వాదిస్తూ, యౌవనవతియొక్క 
మనోవ్యథ అని అర్ధం చెప్పాలంటారు. యింతకన్న దురన్యాయం వుంటుందా? పోనీయండి 
గణంచెడితే చెడింది గాని అక్కడ “కుమారి” అని తత్సమపదంగాని, “కుమార్త” అని 
వికృతిపదంగాని వుందనుకుందాం. అప్పుడు కూడా యౌవనవతి అని అర్ధమే 
చెప్పుదురోటు? అందాంకా యెందుకు? యెవరేనా, “మీకుమార్తపెండ్లెప్తుడు?” అని 
శారదాబిల్లుకు వ్యతిరేకించే పెండ్లికూంతురునుగూర్చి అడుగుతారనుకుందాం. అప్పుడు 
చవగండాలు దీరని ఆపసిపిల్లనుకూడా యౌవనవతిగానే అపలపించవలసిందేనా? కుమార 
శబ్దమునకు స్త్రీత్వబోధకమైన యీకారప్రత్యయం చేరితే - “కుమారీ” అనేరూపం ఏర్పడింది. 
దాని తద్భవరూపాలు కొమిరె, కొమార్త, కొమారిత, కొమరిత, కొమారి, లోనైనవి. యిందులో 
మొదటిదిన్నీ, చివరిదిన్నీ కుమారీశబ్దానికి మజీదగ్గరగా వుంటాయి. కొమారి అనేదానికి 
కూంతురు అనే నిఘంటు కర్త వ్రాశాడు. కొమిరె పదానికి వ్రాయలేదు. అంతమాత్రంచేత, 
అది యే శబ్బాన్నుంచి పుట్టిందో, ఆశబ్దానికి సంస్కృతంలో వున్న అర్యాలెట్టివో 
ఆలోచించుకోవద్దా? పాపం నిరపరాధి వసుచరిత్ర వ్యాఖ్యాతనుతూలనాడ వలసిందేనా? 


దీనిమాదిరిని అమావాస్యా శబ్లానికివున్న అర్ధం “అమవసకు” రాదని మాత్రం ఆ 
పద్యం “ఎమిదిని సెపితివి” అనేది చెప్పినమహానుభావుండు అనలేదు. అందుకు 
సంతోషించవలసివుంటుంది. శబ్దతత్త్వం తెలుసుకోవడం చాలాకష్టం. బాగా ఆలోచించి 
చూస్తే ఆయీ శబ్బాలుచదువుకొని దానితత్త్వం తెలిసికొని కవిత్వం చెప్పడం కంటె, 
యేమీ చదువుకోకుండానే లోకవ్యవహారపు మాటలతో కవిత్వం చెప్పడమే మెజుంగను 
కుంటాను. యేమంటారా? (గ్రాంధికభాషాకవికి వున్నబాధ యీకవికి వుండదు. “ప్రత్యక్ష 
మేకం (ప్రమాణమితి చార్వాకాః” అన్నట్లు అన్నిటికి లోకమే (ప్రమాణంగా వుంటుంది. 


620 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


[గ్రాంథికకవిత్వమయితేనో? ప్రయోగాలు వెతకవలసివస్తుంది. వెతికియిస్తే అవి 
లేఖకప్రమాదాలంటూ వకవాదం. కావు సరియైనవే అంటూ సమర్థించడానికి తలప్రాణం 
తోంకకు వస్తుంది. కొందటికి వాదమే ్రధానంగాని, సత్యాసత్యవిషయంలో బొత్తిగా 
పట్టింపే వుండదు. అందుచేతే కాంబోలును భవభూతి “వాచాం సాధుత్వేదుర్దనో జనః” 
అని అన్నాండు. అంతతో కూడా తృప్తితీరక - “అతిదుర్దన ఇతి వ్యక్తవ్యం” అని ఆ 
సూత్రం క్రింద వార్తికాన్ని కూడా తగిలిపించాండు. భవభూతి తాత్పర్యాన్ని బట్టి సుశబ్లాలను 
అపశబ్దాలనే వారు - “అతిదుర్దనులని” వున్నప్పటికీ దీన్ని యెటింగి తప్పనే వారికే 
సమన్వయించుకోవడం యుక్తంగాని, యెక్క తప్పనేవారినిగూర్చి సమన్వయించకూడదు. 
వారికంతేజ్ఞానం భగవంతుం దనుగ్రహించాందనుకోవాలి. 


జ్ఞానాతిశయం కలవారు కూడా వొకప్పుడు ప్రమాదపడి ఒప్పును తప్పనడం 
కనపడుతూవుంది. పండితరాయలు అంటే యొటుంగనివారే లేరుకదా? 
“శ్లో, ఆమూలాద్రత్నసానోః... వాచా మాచార్యతాయాఃపదమనుభవితుంకోల_స్తి ధన్యో 
మదన్యః” అని గర్జించినకవితావీరుండు. యీాయన ఢిల్లీపాదుషా కూంతురిని పెండ్లాడినట్లు 
చెపుతారు. కూంతురు కాకపోవచ్చునేమో కాని తురుష్మకులస్టురాలుమాత్రం కాకపోదు. 
“యవనీ నవనీతకోమలాంగీ” వగయిరాళ్లోకాలు సాక్ట్యమిస్తాయి. ఆయనభార్య 
యవనస్తీమాత్రమే కాదు. ఆయన యౌవనదశ యావత్తున్నూ తురుష్క ప్రభువుదగ్గిలే 
గడిచింది. “శ్లో, ఢిల్లీవల్లభహస్తపల్లవతలే నీతం నవీనం వయః” అని రాయలే 
వ్రాసుకున్నాండు. చెప్పొచ్చే మాటేమిటంటే యీయనకి తుట్టతుదరోజుల్లో పశ్చాత్తాపం 
కలిగి, వోంగొట్టుకున్న బ్రాహ్మణత్వాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేశాండు. అప్పుడు 
అప్పయ్య దీక్షితులుగారు కాశీవాసం చేస్తూ ఉన్నారు. భట్లోజీదీక్షితులు గారు అసలు 
కాశీవాసులే. వీరిద్దణున్నూ విచారణచేసి - “నీకు బ్రాహ్మణత్వం యింక యీజన్నానికి 
తటస్థింపదు” అని ఖండితంగా చెప్పేటప్పటికి వారిద్దజిమీందా పండితరాయలకు పట్టరాని 
కోపం వచ్చి భట్టోజీదీక్షితుల వ్యాకరణ గ్రంథం మనోరమ మీంద - “మనోరమాకుచమర్దనం" 
అనే పేరుతో ఖండన వ్రాసినట్టున్నూ, అప్పయ్యదీక్షితులవారి అలంకారశాస్త గ్రంథంమీంద 
యేదోవక గ్రంథము ప్రాసినట్లున్నూ, శిష్టపరంపరవల్ల విన్నాను. “మనోరమాకుచ మర్దనం" 
అక్కడక్కడ వున్నట్టుకూడా వినడం కలదు. చెప్పవచ్చే మాటేమిటంటే అంతటీ 
మహాపండితుడు పండితరాయలు అప్పయ్యదీక్షితుల గ్రంథాన్ని ఆక్షేపించడంలో - పురతః 
అనే ప్రయోగాన్ని అపశబ్దంగా నిర్వచిస్తూ, అంతతో వూరుకోక - “కాళిదాసభవభూత్యాది 
ప్రయోగాణామభావాచ్చ” అంటూ కూడా వకవాక్యాన్ని వ్రాసివున్నాడు. ఈమాట వున్న 
గ్రంథం “రసగంగాధర” మనేదానికి శేఖరగ్రంథకర్త మహావైయాకరణ శిరోమణి 


అమవసనిసి యన్నమాట 621 


నాగేశోపాధ్యాయులు వ్యాఖ్యానంవ్రాస్తూ, పండితరాయల మాటలను అనువదించి 
సమన్వయించి - వస్తుతస్తు అనిప్రారంభించి, ఆపదంయొక్క సాధుత్వాన్ని నిర్వచించి 

శీదాస ప్రయోగాన్నికూడా కనపజచినట్లు జ్ఞాపకం. కేవలమున్నూ కోపమే ప్రధానంగా 
బెట్టుకొని పండితరాయలు అప్పయ్యదీక్షితుల వారిని దూషించే తాత్సర్యంతో వ్రాయడంచేత 
సుప్రయోగాలు కూడా అపప్రయోగాలనడం తటస్థించింది కాని లేకపోతే అట్టి ప్రమాదం 
కలగదేమో అని నే ననుకుంటాను. అటుక్రితం యెంతకోపం వున్నా విమర్శనకు 
వుపక్రమించేటప్పటికి దాన్ని తగ్గించుకోవడం విమర్శకులమర్యాదను కాపాడుకోవడానికి 
ముఖ్యసాధనం. పండితరాయలకు కోపం రావడానికి కారణం వ్రాసేవున్నాను. పాపం. 
అతణ్జి బ్రాహ్మణజాతిలోన్నుంచి బహిష్కరించడంకంటె యేంకావాలి? మనకు ప్రస్తుత 
మేమిటంటే; ప్రతిప్రాణికిన్నీ కోపం సహజగుణమైనప్పటికి విద్యావివాదములలో దాన్ని 
తగ్గించుకొనిన వారికి పరాభవము రాదనిన్నీ, అన్యథాగానైతే పరాభవం తప్పదనిన్నీ 
తెలిసికోవాలి. ఎంత పాండిత్యం కలవారికేనా కోపం ప్రమాదాన్ని కల్గించి ఒప్పులను 
తప్పులనిపించేటప్పుడు, అసలులో కొంత లోటుంటే వేటే చెప్పనే అక్కరలేదని 
వ్రాయనక్కజలేదు. పండితరాయల విషయంకన్న యెక్కువ వుదాహరణం కోపానికి 
చూపవలసివుండదు. 


పెద్దన్నగారి “అమవసనిసి” మీద ఆయీ విషయాంతరాలు దీనిలో నడిచాయి. 
మహాపండితులకు కూడా అప్పుడప్పుడు శాస్త్రీయమైన ప్రమాదాలు తటస్థించడం కలదు 
కాని వారు మార్గాంతరం తొక్కి సమర్థిస్తూ వుంటారు. దీన్నిగూర్చి మా గురువుగారు 
బ్రహ్మయ్యశాస్తులవారివల్ల విన్నదే వక సంగతి వ్రాస్తాను. అనంతశయనం మహారాజావారు 
కాశీకి విచ్చేసినప్పుడు వారు చేయించిన విద్వత్సభలో యెవరో మహాపండితుండు 
శ్రీ రాజావారిని సంబోధించి మాట్లాడే సందర్భంలో - “మహారాజన్‌” అని సంబోధించే 
టప్పటికి సభంతా పండితమయమై వుండడంచేత ఆ శబ్దాన్నిగూర్చి వకరిమొఖాలు వకరు 
చూచుకోవడానికి మొదలు పెట్టేరంట. అంతకు పూర్వమే అసలు పండితుండికి ప్రమాదం 
గోచరించింది. ఇదియేమంత పెద్దవిషయం కాదు. కర్మధారయ సమాసంలో రాజన్‌ శబ్దం 
ఆకారాంతమవుతుందని సర్వసామాన్యంగా తెలిసేదే. అట్టి స్వల్పవిషయం పెద్ద పండితుండి 
నోటరావడంచేత చట్టన తప్పనలేక వకరి మొఖాలు వకరు చూచుకోవలసి "వచ్చిందంట. 
అప్పుడాపండితుండు. ఆశబ్లానికి విశేషార్ధం చెప్పి ఆపండితుల సంశయాన్ని తీర్చినట్లు 
గురువుగారు చెప్పంగావిన్నాను. మహారాజ శబ్దం కర్మధారయసమాసంగా వుంటేకద 
మీరనుకొన్నట్లు ఆకారాంతం కావడం. ప్రస్తుతం నా ఉద్దేశంలో అది బహువ్రీహి కాని 
కర్మధారయ కానేకాదు. కర్మధారయలో “గొప్పరాజు” అని మాత్రమే వస్తుంది అర్ధం. 


622 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


బహువ్రీహిలోనో! మహచ్చబ్దవాచ్యుండు, అనంగా “అణోరణీయాన్‌ మహతో మహీయాన్‌” 
అనే (శ్రుతినిబట్టి సర్వమహత్తరుండు పరమాత్మకనుక అతండు ప్రభువుగా కలవాంగా, 
అనంగా రాజులలో నీకన్న నెవ్వండును అధికుండు లేందనే విశేషార్ధం వచ్చిందన్నమాట. 
ఇట్లాటి సందర్భాలు వింటూవుంటే మహాపండిత ప్రమాదాలు కూడా కొంత వన్నెనే 
కలిగిస్తాయనే అంశం తేటతెల్లమవుతుంది. వారు చెప్పిన అర్జానికి పండితులున్నూ 
మహారాజావారున్నూ సంతోషించి ప్రశంసించారంట. ఇది విషయాంతరం. 


తప్పొప్పులు భాషావిషయంలో విచారించేవారు క్రమంగా సన్నగించారు. యీ చర్చ 
యెందుకూ కొజిగాదనేవారే పలువురు కనపడతారు. ఇది అట్టి చర్చే అయితే అన్ని 
(గంధాలు దీన్ని గుణించి యెందుకు పుడతాయో? నిన్న మొన్న ఆంధ్ర యూనివర్శిటీవారు 
చిత్రప్రభ అనే వక మహా[గ్రంథాన్ని ముద్రింపించారు. ఆ గ్రంథం సుప్రసిద్ధ 
మహావైయాకరణులు శ్రీభాగవతుల హరిశాస్తుల్లుగారు రచించిన కౌముదీ వ్యాఖ్యాన 
మవడంచేత వర్గత్రయందా౯కా డేకింది. అసలు వ్యాకరణం చదువుకొన్నవాండి కవిత్వమే- 
“భాగోతప్పద్యాలు, బొమ్మలాటపద్యాలు, పగటివేషప్పద్యాలు” గానున్నూ వుంటుందనే యీ 
కాలంలో ఆలాటి గ్రంధాలవల్ల ప్రయోజన మేముంటుందో? యూనివర్శిటీవారు యామాత్రం 
పరిశీలించనే లేకపోయారనుకోవలెనా? యేమనుకోవడానికిన్నీ అవకాశం కనపడదు. 
యేదో డబ్బోయేగాణో చేతులో పడేవాదాలయితే యెన్నేనా చేయడానికి చాలామంది 
అంగీకరిస్తారు. కాని, యీలాటి శబ్దార్ధాలు గాని, సుశబ్దాపశబ్దాలుగాని విచారించే దిక్కు 
కనపడదు. కవులకు మాత్రం యిది తప్పదు. 


యిప్పుడు మనకు “అమవస” అపశబ్దమో, సుశబ్దమో తేలిందికదా? వొక్కొక్క 
దాన్ని గూర్చి వ్రాయవలసివస్తే యీలాగే కట్టకట్టలుగా పెరుంగుతుంది చూడంది -- 
“క్క పాటికి కట్టిపెట్టు నీప్రసంగం” అంటూ తబచుగా జనులు వాడుతూ వుంటారు. 
యీశబ్దాన్ని గుణించి విచారణ చేస్తే యెంతచేయాలో ఆలోచించండి. ప్రసంగం నోటితో 
చేసేదిగదా. కట్టడం తాడుకూ, తంకరకూ సంబంధించింది. అట్టి సందర్భంలో యేలా 
కుదురుతుంది? బెపచారికంకాక తప్పదు. భాషాప్రపంచకంలో నూటికి తొంభైమాటలు 
యీలాటివే కనపడతాయి. యిది బహుశః తాటాకు పుస్తకాలు వాడుకొనే రోజుల్లోదేమో 
అని నేననుకుంటాను. పండితులు శిష్యులను చదువు ముగింపుమని చెప్పడానికి యీలా 
వాడేవారేమో, ఆ మాట క్రమంగా యితరాన్నికూడా ఆపుచేసే విషయంలో వాడుతున్నారేమో, 
కాగితప్పుస్తకానికి కట్టడమూ, పెట్టడమూ వుండదుగాని తాటాకుపుస్తకమైతే భద్రంగాకట్టీ 
జాగ్రత్త పెట్టడమవసరమే కదా? ఏదోస్టూలదృష్టిని వ్యవహారానుసరణంగా అర్ధంచేసుకొనే 
వారికి యేచిక్కూ కనపడదుగాని శాస్త్రప్రకారం తెలుగుభాషలోకూడా క్రియాకారకాన్వయాలు 
కుదర్చవలసివస్తే నన్నయాదుల ప్రయోగాలలో యెన్నో కుదరవు. “నన్ను వివాహమై 


అమవసనిసి యన్నమాట 623 


నహుషనందన!” యీవాక్యం దేవయాని యయాతిని గూర్చి పలికేది. అగుధాతువు యొక్క 
క్వ్వార్థక రూపం కదా “ఐ” అనేది. దానిలో కర్త యయాతిమహారాజు. యయాతి 
యేమికావలెను? వివాహంకావలెను. యయాతి వివాహంగా యెన్నటికేనా మాజతాడా? 
“తీర్థానికి తీర్ధమూ, (ప్రసాదానికి ప్రసాదమూ”గా వుందో, లేక యేలావుందో? అన్వయజ్ఞలు 
విచారించుకొందురుగాక. పైగా, నన్నున్‌ అనే ద్వితీయాంతానికిగతియేమిటి? “ఓ రాజా 
నీవు నన్ను పెండ్లియె” అన్నా సరిగా కుదరదు. రాజు యీపెనుపెండ్లి అవడమేమిటి? 
యివన్నీ కుశంకలు. యీ శంకలు తెలిసీతెలియని పండితులకు గోచరించేవి. యేమీ 
తెలియనివాళ్లకు లేశమున్నూ పైస్టలంలో శంక కనపడదు. “నీవునన్ను భార్యగా స్వీకరించి” 
అనే అర్థమే అవుతుంది. వాళ్లని యీ ద్వితీయాంతమూ బాధించదు, ఆ ప్రథమాంతమూ 
బాధించదు. అయితే నన్నయ్య శాస్త్రజ్ఞుండేకదా? యిట్టి “అనన్వయపు మాట నేల 
ప్రయోగించాడు?” అంటూ స్టూలదృష్టులు శంకిస్తే శంకిస్తారు. నిజానికి యిది 
అనన్వయపుమాట కాదు. కానేకాదు. ఆ అనన్వయం మనలోపంవల్ల కలుగుతూవుంది. 
లోకంలో వాళ్లకు సర్వసామాన్యులకు సుళువుగా అర్ధంకావడమేమి? యే మిడిమిడిజ్ఞానాన్నో 
సంపాదించుకొన్న మనకు సమన్వయంకాక పోవడమేమి? అనేవిషయం యిక్కడ బాగా 
గమనించవలసి వుంటుంది. 


నన్నయ్యగారు “లోకజ్ఞులు” అనే విషయం తెలిస్తే పైశంకకు లేశమున్నూూ అవకాశం 
వుండదు. లోకంవల్ల సమన్వయించుకోతగ్గమాటలే కవిత్వాలలో, అందులో విశేషించి 
భాషాకావ్యాలలో వుంటాయి. గీర్వాణ భాషాకావ్యాలలో కూదా కొన్ని వుంటాయి గాని 
యింతగా వుండవు. యేక దేశాన్వయాలు వగైరా కొన్ని విషయాలకు గీర్వాణానికిన్నీ 
దీనికిన్నీ పూర్తిగా పోలికవుంటుంది - “అంతకకోపులైన యద్దేవపతాకినీ పతుల 
దివ్యనిశాతమహాయుధాహతిన్‌” యిక్కడ “అంతకకోపులు” అన్న విశేషణం, “పతాకినీపతుల” 
అనే సాధ్యసమాసైక దేశంలో అన్వయించాలి. పైంగా, యీ “పతుల అనే పదం మళ్లా 
ఆయుధాలలో అన్వయించాలి. యిట్టి వింకను మణికొన్ని కలవు. భారత విశేషాలలోం 
గొన్ని వివరించితిమి. “అడరుకురుప్రవీరుల వరాన్వయసంభవున్‌” అనేది దీని వలెనే 
సమన్వయించుకోవాలి. శంకించేవారు ఆయీ సందర్భాలు గమనించాలి. సంస్కృతము 
ననుసరించేవికొన్ని తెలుంగులో వ్యవహారాన్ననుసరించేవి కొన్నీ, కాక దేన్ని అనుసరించ 
కుండా వున్నట్లుండేవి కొన్ని వుంటాయి. అందొకటి మచ్చుకు చూపుతాను - “తేటెనేనిని 
బటు శోకవేగమున” యిందులో వుండే “ఏనిని” ప్రాసస్థానంలో వుండడంచేత దిద్దదానికి 
అంకదనుకుంటే వకరు నాపేర (వ్రాశారు కదా? ప్రామాణ్యజ్ఞానం అంటూ వకటి 
వుండాలిగాని లేకపోతే దీన్నిమాత్రం - “తేజెనేని నిబిడశోకవేగమున” అని దిద్దకూడదా? 


624 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అన్నారు. అప్పుడు మళ్లా వెదికితే తిక్కన్నగారిదే - “ప్రళయమొందెనయేనిని వారని 
యుద్యోగంబునకు ఫలంబేమి” అనేది శల్యపర్వంలో కనపడింది. యెందుకు కనపడ 
దంటాను. అదేమైనా తప్పుగనకనా? నిక్షేపంవంటి ప్రయోగమాయె. ఎన్‌, ఏని, ఏనిన్‌, 
ఏనిని, ఇన్నిరూపాలున్నూ సాధువులే. హరిన్‌! హరిని, హరినిన్‌, హరినిని అనేరూపాలు 
లేవా? నన్నయ్యగారివి కూడా దొరుకుతాయి కాని అవి చట్టన దిద్దితే మాటిపోయేస్థలాల్లో 
వున్నాయి. పుట్టుపూర్వోత్తరాలు తెలిస్తేకాని వీనిసాధుత్వం తెలియడంకష్టం. నన్నయ్యగారు 
త్రొక్కిన త్రోవను వదలకుండా తిక్కనాదులు నడుస్తూ కొన్ని క్రొత్తపోకళ్లు కనపబచినట్లు 
వారివారి కవిత్వాలు పరిశీలించేవారికి స్పష్టపడుతుంది. యిది అలాటిదికాదు. అయితే 
నూటికో కోటికో వకరుంటారేమో (ప్రయోగాలకోసం భారతం చదివేవారు. 
తక్కినయావన్మందిన్నీ కథ కోసమే భారతం చదువుతారు. ఆలాటివారికి ప్రయోగాలతో 
అవసరమే ముంటుంది? “ఉ. అమ్మనుజేంద్రుండైన నలుయజ్ఞము ధర్మజురాజసూయ 
యజ్ఞమ్ము ప్రయాగంజేసిన ప్రజాపతియజ్ఞము” అనే పద్యంలో ప్రయాగ శబ్దాన్ని 
మువర్ల్ణకంలేకుండా నన్నయ్యగారు ప్రయోగించారనేరహస్యం పరిశీలకులైన “కైతగాళ్ల'కు 
తప్ప తదితరులకు గోచరించదు. గోచరించిన పింగళి సూరన్న “గయలోం గాళిం ప్రయాగన్‌" 
అనే ప్రయోగించుకొన్నాండు. “ఏనిని” అనేదాన్ని గుతించి యిటీవలి భారతసంస్కర్తలు 
యింకో విశేషాన్ని టిప్పణిలో వ్రాశారు. ఆవిశేష మిది: “నేని” అని, “ఏని” కిరూపాంతరము. 
యీరూపాంతరాన్ని వప్పుకోవడంవల్ల కలిగిన లాభమేమిటంటే; “మదీయభాషణ 
మెన్నండున్నేని మోఘముగాదు” అనేచోట “లుక్సంశ్లేషా నా౭_ చి” అనేసూత్రమునకు 
వ్యతిరేకం లేకుండా సవరణ అవుతుంది. కాని అప్పకవినాంటికి యీరూపాంతర సత్తను 
లాక్షణికులు గ్రహించినట్లు లేదనుకోవలసి వస్తుంది. గ్రహించినట్టే అయితే - “ఎని” 
అనేదానిలో వుండే “వ” అనేది “నౌ గా మాణినప్పుడు నకారానికి విశ్రమం 
పెట్టవచ్చునంటూ లక్షణం కల్పించి ఉభయయతులలో చేర్చవలసి వుండదు. ఆరంభ 
ప్రత్యాఖ్యానాల్లో సమఫలం కనపడుతూ వుంది కనక అప్పకవికృతలక్షణం ఖండింపం 
బడ్డప్పటికీ యిప్పటివారి వూహ తోసివేయనక్కణలేదు. 

ప్రస్తుతవాదం “ఏనిని” అనేది వుండ దనేదానికి, “నేని” అనే రూపాంతర 
సత్తబాధకంగాని, సాధకంగానికాదు. ప్రొఢవ్యాకరణకర్తకూడా యీ రూపద్వయసత్తాను 
అంగీకరించలేదు. మొత్తం తెలుగుశబ్దాలలో యొన్నోయిట్టివికల్పాలు అనాదిగా 
వుంటూవున్నాయి. ఏను ధాతువులో అటిసున్న వున్నట్లు ప్రాచీనప్రతులలో కనపడుతుంది. 
యిటీవల వారు అది లేకుండానే ఆధాతువును వాడుతూవున్నారు. దీని కేవ్యాకరణమున్నూ 
సాధకంగాని, బాధకంగాని అయ్యెదిలేదు. రావుశబ్దం పరమైనప్పుడు వికల్పంగా రెందక్షరాలు 


అమవసనిసి యన్నమాట 625 


మాత్రమే వున్నపూర్వపదానికి, అకారాంతానికి దీర్గం సుబ్బారావు వగైరాలలో కనపడుతూ 
వుంది. రావుశబ్దం రాజశబ్బాన్నుంచి పుట్టినట్లే అనేకాధారాలు కనపడతాయి. ఆ శబ్బానికే 
రాజుశబ్దం పరంగా వుంటే దీర్హం కనపడదు. సుబ్బరాజు, రామరాజు వగయిరాలు దీని 
కుదాహరణాలు. ఆయీ (ప్రయోగాల కన్నిటికీ వ్యవహారమే ఆధారం గాని యితరాధారం 
కనపడదు. 


దేవతా వాచకమైన గీర్వాణశబ్బానికి మువర్ణకాన్ని చేర్చినంతలో అది భాషావాచక 
మవుతూవుంది. గీర్వాణ మంటే సంస్కృత భాష ఇట్లే మహారాష్ట్రము, ఆం(ధము, ఆంగ్లము, 
లోనైనవి. ఇవి సంస్కృత శబ్దములే అయినను సంస్కృతంలో వీటి కీలాటిఅర్ధం కనపడదు. 
ఆంగ్ల, అన్నది సంస్కృతపదం కాదంటారేమో? పోనీ దాన్ని వదలిపెట్టండి. తక్కినవాటీ 
విషయమే ఆలోచించండి. ఆయీసందర్భంకూడా వ్యవహార బలీయస్వాన్ని పురస్క్మరించు 
కొన్నదే. తనమయము, మెదడుప్రోవులమయము, లోనైన తెలుగుశబ్దాలకు సంస్కృతంలో 
వికారార్థమందున్నూ ప్రాచుర్యార్థమందున్నూ వచ్చే “మయట్ర్రత్యయం” చేయడం 
యేవ్యాకరణంచేత సాధింపంబదుతుంది? అదిన్నీ వ్యవహారవ్యాకరణాన్ని పురస్మరించు 
కొన్నదే. కాంబట్టి వ్యవహారంలో మాటలన్నీ గ్రామ్యాలనడం అనాలోచనప్పని. ప్రస్తుతం 
తప్పా, కాదా అని వాదించుకొనే “ఏనిని” అనేది వ్యవహారమున్నూకాదు, వ్యాకరణంచేత 
నిక్షేపంలాగు సాధించంబడుతుంది. కవిబ్రహ్మగారిచే (పయోగింపంబడింది కూడాను. 
అందుచేత, స్వచ్చమైన “అమవసనిసి” పదాన్ని తప్పనడం యెట్టిదో, దీన్ని తప్పనడంకూడా 
అట్టిదే. నిఘంటులో అమావాస్యాశబ్దతదృ్భవ రూపాలకు దేనికింగాని ప్రయోగాలు 
యివ్వలేదు. అంతమాత్రంచేత ఆరూపాలకు ప్రయోగాలు లేవనుకోకూడదు. కొన్నిటికి 
అతిప్రసిద్ధాలనే హేతువుచేత కాంబోలును నిఘంటుకర్త ప్రయోగాలు చూపలేదు. అన్నిటికీ 
ప్రాసస్థానంలోనున్నూ యతిస్థానంలోనున్నూ ప్రయోగాలు దొరకాలంటే దొరకనూ దొరకవు. 
అంతమాత్రంచేత అవి సుప్రయోగాలు కావనుకోంగూడదు. 


కోర్కెలు, అనేదానికి యిద్దటు మహాకవులు యతిస్థానంలో వాడిన ప్రయోగాలు 
కనపడ్డప్పటికీ కొందలు “పిడివాదానికి” వుపక్రమించడం మిక్కిలీ సాహసం. చూపలులు, 
అనేది పింగళిసూరన్నగారేకాక, సంకుసాల కవివరుండే కాక, తిక్కన్నగారుకూడా వాడిన 
ప్రయోగం వకటి కనపడింది. 


క. పెక్కండ్ర నొక్కపోరను 
నుక్కజభంబింతుం, జంపు టుడుగుదు, రాజుం 
దక్కటిచూపజు లెంతయు 
వెక్కసపడం జిత్రగతుల విహరింతుం దగన్‌. 


626 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అయితే దీన్ని దిద్దివేస్తామంటారు. యీలాగే వెనక “అవల” అనేదానికి “అవృలా 
అనేరూపాంతరంలేదంటూ కొందజు వాదించారు. కవులు వాడినవైతే వున్నాయి గాని 
అవన్నీ దిద్దడానికి వీలిచ్చేవే అవుతూవచ్చాయి, అప్పుడు నరసభూపాలీయంలో కాంబోలును- 
“సురాద్రియౌల” అనేప్రయోగం దిద్దితే గణభంగం కలిగేది దొరికింది, “అవుల” అనే 
రూపం వుంటేనే “బెల” అనేరూపం పుడుతుందిగాని లేకపోతే పుట్టదని వేటే చెప్పనక్కణలేదు. 
దానితో ఆవాదం ముగిసింది. పగుల్చు, మిగుల్చు, తగుల్బు, లోనైనవాట్లకు క్త్వార్ధకంలో 
- పగుల్చి లోనైనరూపాలుండవంటూ వకవాదం వెనక కాలంలో వచ్చింది - దానికి 
శంభుదాసుని ప్రయోగం “కుంభపీఠము పగుల్చి” అని యతిస్థానంలో దొరికింది. దానితో 
ఆవాదం ఆంగింది. అప్పకవిలోనైనవారు చాలా(గంథాలు శోధించి కవుల కెంతవజకు 
సాయపడాలో అంతవజకున్నూ పడి పుణ్యం కట్టుకున్నారు కాని యింకా విశేషాలు యెన్నో 
యితరగ్రంథాలమాటల్లా వుంచి భారతంలోనే కనపడతాయి అని నేను అనుభవపూర్వకంగా 
తెలుసుకున్నాను. చాలావజకు భారతంలో కృషిచేసి, యెవరో నిమిత్తమాత్రంగా 
ఆక్షేపకులంటూ బయలుదేజితే ఆమిషమీంద నా అనుభవాన్ని ప్రకటించడం కూడా 
జరిగింది. దేవీభాగవత పీఠికలో-- 


ఉ. అప్పకవీంద్రుండున్‌ మజియు నంతకుం బూర్వులు నవ్యులుం గృతుల్‌ 
సెప్పిరి భారతంబున విశేషములం దిలకించి వారిక 
న్గప్పి విశేషముల్‌ శతము గన్పడు చున్నవి భారతమ్మునం 
దిప్పటికిన్‌, సముద్రమున కెవ్వండు పారము నిర్ణయించెడిన్‌. 


అని అనుభవంమీందే వాయడం తటస్థించింది. ఆ యీసందర్భాలు యెన్నో 
అనుభవపూర్వకంగా అంతో యింతో తెలిసికొంటినిగాని, నాకీ డెబ్బయ్యోపడిలో నొక 
ఆశ్చర్యకరమైనవిషయం భాషావిషయంలో తటస్థించింది. అది భాష పుట్టింది మొదలు 
యెవ్వరికింగాని తటస్థించి వుండదని ముమ్మాటికీ చెప్పగలను. అది యేమిటంటే : 
వ్రాస్తేకూడా విశ్వాసార్దంగా వుండదు. అపజయం పొందడం, పొందికూడా జయం 
కలిగినట్లేకాక యింకా కలుగుతుందని సంతోషించినట్లు ప్రకటించుకోవడం. యథార్థము 
వారిఆత్మకేనా గోచరమవుతూవుందో, లేదో అని యెన్నోమాట్లు అనుకుంటాను. కాని, 
నిజంతెలియదు. ఆలాటిశక్తి యేం చదువుకుంటే కలుగుతుందోకూడా బోధపడడంలేదు. 
అన్ని విద్యలకన్న ఆ విద్యమాత్రం యెక్కువదిగా తోస్తుంది. ఆ విద్య పూర్తిగా పట్టుపడితే 
వకలోకంకాదు పద్నాల్గులోకాలు జయింపవచ్చునుగాని ఆ విద్య పట్టుంబడడ మనేదే 
దుర్చటం. నిజంగా అది వక తపస్సువంటిది - 


అమవసనిసి యన్నమాట 627 


శ్లో, యద్దుష్మరం యద్దురాపం యద్దుర్గం యచ్చ దుస్తరం 
తత్సర్వ తపసా ప్రాష్యం తపోహి దురతిక్రమమ్‌. 


అన్నదానితాత్సర్యం యిప్పటికి నాకు పూర్తిగా బోధపడింది. యీ తపస్సులో 
కృతార్థులైనవారు పూర్వకాల మందున్నట్లు సాక్ష్యం లేదు. వున్నట్టయితే శ్రీహర్నుండి తండ్రి 
శ్రీహీరుండు తనపరాభవాన్ని వొప్పుకొని తన స్యాలకునిపాదుకలు తన దేవతార్చనస్థానంలో 
పెట్టుకొని వుంటాడా? యీ కథ చాలామంది యెణియగేవుంటారు కాని చదువరుల 
వినోదంకోసం కొంచెం వ్రాస్తాను. సంస్కృతంలో - “నైషధం విద్వదౌషధమ్‌” అని 
పండితులందబూ యేకవాక్యంగా మెచ్చుకొనె నైషధాన్ని రచించినమహాకవి శ్రీహర్నుండు. 
ఇతనితల్లి మామల్లదేవి అనిన్నీ తండ్రి శ్రీహిరుండనిన్నీ యితండు చింతామణి 
మంత్రోపాసకుందనిన్నీ యితండు నైషధంలోనే - 


ఉల శ్రీహర్షంకవిరాజరాజమకుటాలంకార హీరస్సుతం 
శ్రీహీరస్సుషువే జితేంద్రియచయం మామల్ల దేవీచయం 
తచ్చింతామణి మంత్రచింతనఫలే కావ్యే మహానైషధే” 


అని వ్రాయడంవల్ల తెలుస్తుంది. శ్రీహర్నుండి తండ్రికిన్నీ, మేనమామకున్నూ 
విద్యావాదం తటస్థించింది. రాజ్యవిషయంలో బాంధవ్యం గీంధవ్యం యేలా చూడకుండా 
ప్రవర్తిస్తారో రాజులు, పండితులు విద్యావాదంలోకూడా అంతే అని వేటే వ్రాయన్మరలేదు. 
యీవాదాలు యిప్పటివారికి రుచించడంలేదుగాని పూర్వం బాగా రుచించే వన్నందు 
కెన్నీ సాక్ష్యాలు చూపవచ్చును. ఆ వాదంలో శ్రీహీరుండు వోడడం తటస్థించింది. 
వోడినవారు జయించినవారి పాదుకలు స్వయంగా నెత్తినిబెట్టీ తెచ్చికొని దేవతార్చన పీరం 
దగ్గణవుంచి పూజించడం జరిగేది. పందెం ఏర్పరచుకొని అసలు వాదంలోకి దిగి 
వుండడంచేత శ్రీహీరుండు సత్యానికి కట్టుబడి పాదుకలు తెచ్చుకొని పూజిస్తూ వున్నాండు. 
యిప్పుడొక శిరోమణిగారు పందెం కింద కొన్ని మృదువైన మాటలు వ్రాశారు. అవి 
యింకా పత్రికకెక్కలేదు. యెంతో మృదువుగా వున్నాయి. అవి చూచితీరవలసిందే. అది 
ఆలావుంచుదాం. అప్పటికి శ్రీహర్నుండు పుట్టి వున్నాండో లేక గర్భస్టుండుగా వున్నాండో 
తపిసీలుగా తెలియదు. మొత్తం శ్రీహర్నుండు స్తనంధయుండుగా వున్న రోజుల్లో, కాలం 
తీరడం చేతనో లేక యీ పరాభవ దుఃఖము చేతనో శ్రీహీరుండు స్వర్గప్రయాణం చేయవలసి 
వచ్చింది. శ్రీహీరుండికి “ఆత్మావై పుత్రనామాసి” అని వుంది. కనక తన పరాభవాన్ని 
తనకొడుకు ద్వారాగా తీర్చుకోవాలని మాత్రం మనస్సులో బోలెడు కుతూహలం వుంది. 
వుండి మాత్రం యేం చేస్తాడు. పాపం? కాలం తోసుకువచ్చింది. అప్పుడేమిచేశా౭డంటే! 


628 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


తనకు ఉపాస్యంగా వున్న “శవచింతామణీ మంత్రాన్ని” భార్యకు సక్రమంగా ఉపదేశించి 
యీ మంత్రం కుట్దివాండికి నీవు ఉపదేశించి మంత్రసిద్ధి తుద ముట్టిన తర్వాత నీ 
సోదరుణ్ణి నా కొడుకుచేత సభలో జయింపంజేసి మళ్లా యీ పాదుకలు అతని వతనికి 
వప్పంజెప్పేటట్టు చేసేవబికున్నూ నా ఆత్మకు శాంతి లేదన్నాండు. ఆ పతివ్రతాశిరోమడి 
భర్తమాటలు జ్ఞప్తి యందుంచుకొని పాలిచ్చే సమయంలో నాలుగో మూడో అక్షరాల 
కంటె ఆ మంత్రం హెచ్చుగా వుండదు గనుక ఆకుర్రవాడిచేత పలికిస్తూ వుండేది. 
ఆ కుట్బవాండికి, అమ్మా, తాత, అనే మాటలకంటె ముందుగా ఆ మంత్రాక్షరాలే క్షుణ్ణంగా 
నలిగి చిలకలాగ అస్తమానం అదే అంటూవుందేవాందడు. కాని అంతలో ఆమంత్రం 
సిద్ధిస్తుందా? సిద్ధించదు. అది శవంమింద కూర్చుండి జపం చేస్తేనే కాని సిద్ధించదట, 
అందుకే దానికాపేరు వచ్చింది. దీనికీ ఆతల్లి వక వుపాయం చేసింది. పదునైనకత్తి 
దగ్గణ పెట్టుకొని కుల్జివాండి చేత హేలగా ఆమాటలు అనిపిస్తు అనిపిస్తూ, వెనకముఖంగా 
కడుపుమీంద కుజ్జవాణ్ణి కూర్చోపెట్టుకున్నట్లే కూర్చోపెట్టుకొని గొంతుకు తెగ్గోసికొంది. 
కుజ్టాండు మంత్రపఠనం చేస్తూనే వున్నాండు. దేవత వెంటనే ప్రత్యక్షమయింది. అఖండమైన 
జ్ఞానం వక్కటేమాటు పుట్టి ఆపళ్లాన్ని అమవసనిసి, పున్నమనిసిగా మాజిపోయినట్లయింది. 
తల్లి మరణం గోచరించింది. దేవతా ప్రసాదం చేతనే తల్లిని బ్రతికించాండు. ఆశ్చర్యమేమి? 
వెనక పరశురాముండు పితృప్రసాదంచేత తల్లిని బ్రతికించాండా లేదా? దీన్నింబట్టి చూస్తే 
అప్పటికి శ్రీహర్నుండికి వయస్సు మూండేళ్లకు లోపనితోస్తుంది. పిమ్మట అయిదో యేటో 
లేక యేందో యేటో వుపనయనం తరవాయి కాస్తా తీరింది. చ్యవనుండు వ్యాసుండు 
లోనైన మహాబుషులవలెనే పుట్టుకతోనే సమస్తవిద్యలున్నూ వచ్చినట్లు మనం విశ్వసించడాని 
కభ్యంతరం లేదు. ఎందాంకానో ఎందుకు నిన్న మొన్నసంగతి మాపరమగురువులు 
బ్రాహ్మయశాస్తులుగారి సమకాలీనులు శ్రీ బాలశాగస్తుల్లుగారికి యేదేండ్లవయస్సు 
దాంటకుండానే వేదం సమ(గంగా వచ్చినట్లు చూచినవారే చెపుతారు. లేదా, కథ క్యాళ్లేమిటీ? 
ముంతకు చెవులేమిటి? పర్యవసానం వినండి. ఆ యేడేళ్ల వయస్సులోనే తల్లిగారి ప్రేరణచెత 
మేనమామను వాదానికి ఆహ్వానించాండు. జయించాండు. “వాది దౌర్చల్యమే కాని వాద 
దౌర్బల్యం వుండదు” కనక యేవిషయంలో తండ్రి వోడిపోయినాండో ఆ విషయంలోనే 
వాదించి తండ్రి వాదాన్ని నిల్వంబెట్టి ఆయన పాదుకలు ఆయనకు ముట్టంజెప్పి పితృయుణాన్ని 
పూర్తిగాతీర్చి, పరశురాముండో లేక “సి.ఆర్‌. దాసో” పొందిన ప్రతిష్టను పొందినాండు. 
మనకు కావలసింది ప్రస్తుతం యింతవజికు మాత్రమే అయినా, తరవాయి కూడా 
రెండుమాటలలో కథ తేల్చేస్తాను. జయమైతే కలిగిందిగాని వాదం న్యాయంగా వుండని 
హేతువు చేతనున్ను అందులో ఆ వాదం వేదార్థం చెప్పడానికి సంబంధించిందగుట 


అమవసనిసి యన్నమాట 629 


చేతనున్నూ శ్రీహర్నుండికి నోటమ్మట పురుగులు రాలడాని కారంభ మయిందంట! దానితో 
తల్లిగారు విచారిస్తూ అన్నగారితో- “కుట్టాండి కేదో యీలాటిరోగం మొదలు పెట్టిందిరా” 
అని వెళ్లిచెప్పుతూ దుఃఖించేటప్పటికి, “అవును వీండి కీకర్మం తటస్టిస్తుందని నేనప్పుదే 
అనుకున్నాను, వీండు మొన్న నాతో వాదించేటప్పుడు వేదానికి అపార్ధం చెప్పడంవల్ల 
యీ కర్మం తటస్థించింది. అయితే యేమిలే నివారణోపాయం కూడా వుంది - 


“శ్లో కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ 
బుతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం” 


అని మహాభారతంలో వుంది. కాంబట్టి నలచరిత్రను కావ్యంగా వ్రాస్తే యీదోషం 
శాంతిస్తుం”దని చెప్పి మేనల్లుజ్ణి కూడా “నాయనా! యీలా చేయవోయీ” అని శాసించాండు. 
మన శ్రీహర్నుండు గారు రచన కారంభించారు. ఆరంభించి కొంత రచించేటప్పటికి 
వైద్యం గుణమైతే యిచ్చిందిగానీ ఆరచనమాత్రం బ్రహ్మభేద్యంగా వుంది. లేశమున్నూ 
దానిలో ప్రసాదగుణమన్న మాటే లేదు. అంతా శబ్ద చిత్రమయంగా వుంది. వచ్చిన 
అక్షరమే పదిసార్లు రావడం వచ్చిన పదమే పెక్కుసార్లు వచ్చినట్లు కనబడడం యీలావుంది. 
విడదీసుకుంటే భిన్నభిన్నపదాలుగా మాజామాజతాయి, చక్కని అర్థమూ వుంటుంది. 
అయితేమాత్రం ఆకవిత్వం యెవరికోకాని శ్రవణ పేయంగా వుంటుందా? యెన్నో 
నిఘంటులు దగ్గబ పెట్టుకొని అన్వయించుకుంటే గాని అసలు తేలనే తేలదాయె. అలాటిది 
యేదో కావ్యానికి పదో అయిదో తన పాండిత్యం తెలుపుడు చేసుకోవడానికి చెపితే 
చెప్పొచ్చునేకాని అన్నీ అలాగే వుంటే ఆకవిత్వం యేంచేసుకొనేది. అప్పుడు మేనమామగారు 
మేనల్లుడి ఆప్రాథమిక కవిత్వానికి అసమ్మతిని తెల్పక “అబ్బాయీ! యింతకన్న తేలిక 
పాకంలో రచన వుండాలి” అనిచెప్పి దానికి వువాయం కొంతబుద్ధికి తీవ్రత్వాన్ని 
తగ్గించవలసి వుంటుంది గనుక తోబుట్టువుతో “అమ్మాయీ! వీండికి ప్రతిరోజున్నూ 
మినప్పిండితో యిడ్డెనలుచేసి వాట్లను బచ్చలిపాదు క్రింద కూర్చుని తినేటట్లుచేయవలసిం” 
దన్నాండు. ఆమె ఆలాగేచేసింది. దానితో ఆయనబుద్ధికి వుండే తీక్టత కొంత తగ్గి కాస్త 
తేలిక శైలిలోనికి కవిత్వం దిగింది. ఆలా వక అర్ధమండలం రోజులు గడిచాక 
మేనమామగారు క్షేమసమాచారం కనుక్కోవడానికి వచ్చి - అబ్బాయీ! యేంచేస్తూ 
వున్నావురా? అని అడిగేండంట. దానికి శ్రీహర్నుండు - “శ్లో! అశేష శేముషీ మోషమాష 
మశ్నామి మాతుల!” అని జవాబు చెప్పాండంట! యీమాటకి అర్ధం. యావత్తు బుద్ధినీ 
అపహరించే మినపకుడుము తింటూ వున్నాను మామా! అన్నమాట. గురువులు శిష్యులకు 
విద్యాభ్యాసం చేసేరోజులలో బ్రాహ్మణార్జాలకు వెళ్లవద్దని నిషేధించడం యీ కారణంచేతనే 
అయివుంటుంది. ఆధోరణి విని, మేనమామ పూర్వంకంటె కొంత ధారలో కసదిగినట్టు 


630 కధలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటకాస్టి 


తెలిసికొని, సరే! యీధోరణిలో వుంటే లోకానికి కొంతవజకు వుపకరిస్తుందని చెప్పేటప్పదీకి 
శ్రీహర్నుండు పిమ్మట నైషధాన్ని సంపూర్తిచేసినట్లు వినడం. యీ యితిహాసంవల్ల మనం 
తెలుసుకోం దగ్గ ముఖ్యాంశం, పరాభవ మన్నది సాధారణమైనది కాదనిన్నీ అధి 
ఆజన్మమందుమాత్రమే కాక జన్మాంతరానిక్కూడా అనువర్తిస్తుందనిన్నీ ఆయీ పరాభవాలు 
కొందటు తీరికూర్చుని తెచ్చుకుంటారు. అది మటీ బాధకంగా వుంటుంది. యితరులను 
వృథాగా ఆక్షేపించడం యీతరగతిలోకే చేరుతుంది. కాని, దానిలో కృతకృత్యత్వం కలిగితే 
చేరదు. తప్పుకాని దాన్ని తప్పనడంలో యీచిక్కు తటస్థిస్తుంది. ఆచిక్కు లోకాన్ని యెంక 
కట్టుకున్నా యెవరో వకరు న్యాయశీలురు వుండి బయటపెడతారు గాని పెట్టకమానరు. 
అందుచేత అట్లాటిపనులు పరాభవాసహిష్టువులు చేయకూడదు. 


పెద్దన్నగారి “అమవసనిసి” ప్రయోగాన్ని యెవరో లాకలూకాయ తరగతిమనిషి 
ఆక్షేపించివున్నాండేమో కాని రామలింగం కాదన్నది మనం ముఖ్యంగా గమనించాలి - 


మ. ఉదయం బస్తనగంబు సేతువు హిమవ్యూహంబునుంజుట్టిరా 
విదితంబైన మహిన్‌ మహాంధ్రకవితా విద్యా బలఫప్రొఢి నీ 
కెదురేరీ! సరసార్థబోధఘటనా హేలా పరిష్కార శా 
రద నీరూపము రామకృష్ణకవిచంద్రా! సాం ద్రకీర్తీశ్వరా! 


అన్న పద్యార్థమునకు లక్ష్యభూతుండైన రామలింగకవి యేమిటి? “అమవసనిసి” 
తప్పని పెద్దన్నగారిని - “ఎమిదిని” అంటూ గేలిచేయడమేమిటి? యీలాటివే మణికొన్ని 
పుక్కిటిపురాణగాధలు మణికొందణికి సంబంధించి వున్నాయి. మటొకప్పుడు మటొకదాన్ని 
గుటించి వ్రాస్తాను. 


తెలుంగుకవుల కందణికీ భిక్ష పెట్టిన నన్నయ్యగారి కవిత్వంలో శిరోభూషణంగా 
సర్వజనాంగీకారాన్ని పొందిన వొకానొక పద్యాన్ని గూర్చి నాకు తోంచినట్లు కొంచెం 
విమర్శించి మణీ దీన్ని ముగిస్తాను- 


ఉ. నిండుమనంబు నవ్యనవనీతసమానము పల్కు దారుణా 
ఖండలశస్త్రతుల్యము జగన్నుత విప్రలయందు నిక్క మీ 
రెండును రాజులందు విపరీతము కావున విప్రండోపు నో 
పం డతిశాంతుండయ్యు నరపాలుండు శాపముగ్రమ్మరింపంగన్‌. 


అందజూ యీ పద్యాన్ని మహాపొగుడుతూ వుంటారు. యిది గొడ్లకాపరులక్మూడా 
లిసినశైలిలో వుండడమే ఆ పొగడ్తకు కారణమనుకోవాలి. నా బుద్ధికి యీ పద్యంలో 
es అనవసరప్పదాలు కనబడతాయి. “ప్రథమ కబళే మక్తికాపాతః” అన్నట్లు ముందుగా 


అమవసనిసి యన్నమాట 631 


మనస్సుకు “నిండు” అనే విశేషణం యెందుకంటాను. ఆ నన్నయ్యగారు యీ పద్యంలో 
వాండిన అంశాన్ని వచనంలోనే వాదేయెడల యీ “నిండు” అనే విశేషణం 
వేయరనుకుంటాను. “నవనీత” అనేదానికి “నవ్య” అనే విశేషణం కూడా ఆ మాదిరిదే. 

అప్పుడు క్రొత్తగా పెరుగు తలచి తీసినవెన్న అనే అర్ధం రావడానికంటారా? ఇక్కడ 
కావలసింది మెత్తదనం గాని అన్యంకాదు. ఆమెత్తదనం మటికొంతసేపటికి అంతరిస్తుందని 
యెవ్వరున్నూ అనంజాలరు. అసలు ఆపదం యోగరూఢం. అంటే అవయవార్థం వుండి 
ఆ పదార్ధానికి రూఢిచేత బోధించేది. కాంబట్టి “నవ్య” అనే విశేషణాంశం కూడా దానిలో 
“నవ” అనేదానిలో కొంత యిమిడి వుంది. యిక్కడికి రెండు పదాలు వృథాగా పడ్డట్టు 
తేలింది. యీ పైని ఆఖండలశస్తానికి “దారుణ” అనే విశేషణం కూడా వ్యర్థమనియ్యేవే 
నాకు తోస్తుంది. అయితే ఆ వజాయుధం చాలా ఘోరమైనదని తెల్పడానికి అది 

ఆవశ్యకమంటారేమో! అప్పుడు దారుణంగాని వజ్రాయుధం యింకొకటి వుండవలసి 

వస్తుంది. శాస్త్రజ్ఞులేమన్నారు? “సంభవవ్యభిచారాభ్యాం న్యా ద్విశేషణ మర్ధవత్‌” అన్నారు. 

యిక్కడ సర్వదా దారుణత్వం సంభవించడమే కాని వ్యభిచరించడం అనంగా అతిక్రమించడం 

లేనేలేదు. కాంబట్టి యిదిన్నీ వ్యర్థమే. అదిన్నీకాక “పల్కు” అనే రెండక్షరాల మాటకు 

సుమారు పదకొండక్షరాలమాటతో వర్ణించడం యెందుకంటాను. పైంగా “జగన్నుత” 
అంటూ వక సంబోధన పదం యతికోసం పడ్డట్టు వప్పుకోకతప్పదు. యిదిన్నీకాక 
వజ్రాయుధానికి స్వల్పాక్షరాలుగల “పవి” అనే పర్యాయపదం వుండంగా అంతపదంవాడి 
స్వర్గంలో వున్న ఆఖండలుజ్లి భూలోకానికి తీసుకురావడమెందుకంటాను? యిదిన్నీ కాక, 

శస్త్రములు, అస్త్రములు, అనేవి ధనుస్సు ద్వారాగా శత్రువులమీందకు పంపబడేవి. 

వజ్రాయుధాన్ని ధనుస్సహాయంవల్ల ప్రయోగించ నక్కరలేదు. కాంబట్టి దాని విషయంలో 
శస్త్రపదం వాడడం కూడా అనాలోచితమే అంటాను. పైంగా “విప్రలయందు” అనడంకన్న 
యిది తెలుంగుకవిత్వంగనక “బాపలయందు” అనడం యుక్తమంటాను. యెక్కడేనా 
గణభంగం వస్తుందనే చిక్కు వుంటే తత్సమపదం వాడుకోవచ్చును గాని అట్టి చిక్కులేనప్పుడు 
తత్సమాలు వాడుకోవడం యెందుకంటాను. మటిన్నీ యీ పద్యంలో “నిక్కము” అన్నదికూడా 
అంత అవసరంగా నా బుద్ధికి త్‌ తోంచదు -- “కావునన్‌” అనేది లేకపోయినా దాని అర్ధం 
దానంతట అదే వస్తుంది. నాలుగో చరణంలో నరపాలుండు అనేది రాజు అనే అర్ధమందు 
గదా వాడంబడింది. అందటు రాజులూ నరులను పాలించేవారుగానే వుంటారా? వుండరు. 

ప్రస్తుతవిషయమేమో (బ్రాహ్మణత్వ క్షత్రియత్వ జాతులమీంద ఆధారపడి వుండడంచేత 
కేవలజాతిమాత్రబోధకమైన శబ్దాన్ని వాడడం యుక్తం. “యీలాటివాదం యుక్తంగాదు, 
పద్యకవిత్వంలో వచన కవిత్వంలోలాగ అవసరమైనంతమాటే పడాలంటే పడ” దంటారా? 
ఆమాట నాకూ తెలుసును. పైవెక్కిరించు ధోరణినిగూర్చే శ్రీనాథుండు “ప్రధ్వంసాభావము 


632 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


(ప్రాగభావ మనుచున్‌ దర్శింత్రు విద్వాంసు” లని యీసడించడమున్నూ యెజుంగుదును. 
యొథింగీ కూడా కొందలి విమర్శన మార్గంయీలా వుంటుందని తెల్పడానికే యో కాస్తా 
(వ్రాశాను. 


పనిలో పనిగా మనప్రాచీనకవుల బిరుదాలను గూర్చి నాకుతోంచిన మాటలు కొన్ని 
వ్రాసి దీన్ని ముగిస్తాను. నన్నయ్యగారికి “అష్టభాషా వాగనుశాసనుండు” అనే బిరుదం 
వుంది. సంస్కృతమున్నూ, ప్రాకృత భాషలు ఆటున్నూ తెలుంగున్నూ కలిసి యెనిమిది 
భాషలలో వ్యాకరణము లెణింగి శాసించిన మహాకవి గనుక యీయనకు యీ బిరుదు 
సార్ధకంగా కనపడుతుంది. తిక్కన్నగారికి - “ఉభయకవిమిత్ర” అనేబిరుదంవుంది. యిది 
అంతకన్న చమత్కారమైన బిరుదం. ఆ కాలపు సంస్కృతాంధ్ర కవులందజూ తనకు 
మిత్రులని కాని, వారందటికీ తాను మిత్రుండనని కాని, లేక రెండు కవిత్వములతోటిన్నీ 
తనకు మంచి సంబంధం వుందని కాని ఆ బిరుదంవల్ల తెలియంబడుతుంది. యిశ 
యెట్టన్నగారికున్న బిరుదమో “శంభుదాసుండు” అనేది. దీనికిన్నీ కవిత్వానికిన్నీ స్టూలదృష్టిని 
చూస్తే సంబంధమే కనపడదుగాని సూక్ష్మదృష్టిని పరిశీలిస్తే ఆయన కవిత్వభాగ్యం 
శంభుప్రసాదలబ్ధిమని తెలుస్తుంది. మొత్తం కవిలోక గురువులగు కవిత్రయమువారి 
బిరుదములు సాత్వికా లని తేలుతుంది. తికృన్నగారికి సమకాలీనుండైన కేతన్నగారి బిరుదము 
“అభినవదండి” అనేది. యిది దండికృతదశకుమార చరిత్రాన్ని తెలుగులోకి 
అనువదించడంవల్ల కలిగిందనుకోవాలి. ఇదికూడ రాజసబిరుదం కాదు. మణిన్నీ 
శ్రీనాథుండుగారి బిరుదము మొట్టమొదటిది “సకలవిద్యాసనాథ” అనేది. ఇది 
నానావిద్యాప్రవిష్టత్వమును దెలుపుతుంది. గౌడడిండిమభట్టుగారిని జయించి ఆయనకంచు 
ధక్కాను పగులగొట్టించడంవల్ల కలిగిన బిరుదమనుకుంటాను “కవిసార్వభౌముడు” అనేది. 
డిండిమభట్టును జయించింది సంస్కృతకవిత్వవిషయంలో అయివుండాలిగాని తెలుంగులో 
కాదు. సంస్కృతభాష అప్పటికాలంలో మనవారు యావత్ర్రధానభూలోకముగా 
తలంచుచున్న ఆసెతుహిమాచల పర్యంతమున్నూ వ్యాపించివుండే భాష కనక 
ఆసార్వభౌమబిరుదం సార్థకం కావచ్చును. కేవలాంధ్రమునం గవిత్వము చెప్పువారికే 
అయితే దీనివిషయంలో సమర్థించడం పుస్తకాపేక్షే యెందుచేత? అవయవార్థం 
సమన్వయించకపోవడంచేత కావలసివస్తుంది. కాంబట్టి “నేతిబీరకాయ” వంటిది. 
అయినప్పటికీ శ్రీ కూచిమంచి తిమ్మకవిగారికి యీ బిరుదం వున్నట్టు కనపడుతుంది. 
ఆ యిచ్చినవారి తాత్పర్యం ఆంధ్రదేశమునకు మాత్రమే సమన్వయించుకోవలసేనా 
వుంటుంది లేదా అవయవార్ధవివక్ష చేయలేదనేనా అనుకోవాలి. యిక పెద్దన్నగారి 
“పితామహబిరుదము”ను గూర్చి : ఇందు లేశమును రాజసత్వం కనపడదు. 
ఆంధ్రప్రబంధరచనకు మార్గం తీసినవారిలో మొదటి వాండవడంచేత నిది సార్థకమే. 


అమవసనిసి యన్నమాట 633 


అయితే యొయనకు రాయలవారు తొడిగిన గండపెండేరము మాత్రము, కేవలము 
రాజసబిరుద మనక తప్పదు. అనేక రాజులను జయించి తత్సూచకమయిన గండ పెండెరాన్ని 
రాయలు ధరించినట్లే, తనసంస్థానకవికింగూడ నా బిరుదాన్ని ఆయన సామర్య్యాన్నిబట్టి 
రాయలు ధరింప వేసినాడు. అంతేకాని పెద్దన్నగారు తనకది కావలెనని రాయలను 
కోరినట్లాధారము లేవియును గనుపడవు. శ్రీనాథునికనకాభిషేకము “దీనారటంకాల”తో 
జరిగింది. పెద్దన్న పెండేరము నవరత్నములతో నిర్మింపంబడింది. యేదోమసిపూసి 
నేరేడుకాయగా జరిగించుటకు వారికేమి దారిద్యపీడ వుంది? పెండెరము కాలిని 
ధరించడానికి వీలుగా వుంటుందనుకుందాము. కంచుధక్కా యెందుకు పనికివస్తుందా 
అని నాశంక. అయితే అప్పటివాళ్లకు ఆమాత్రం కూడా తెలియదా యేమిటి? ఆకవిగారి 
ప్రయాణాలలో ఆధక్కా వాయించంబదడం ఆచార మనుకుంటాను. మణివక విషయం. 
ఆ యీ బిరుదాలు విశిష్టాద్వైతులలోనున్నూ చాలా తీవ్రంగా కనపడతాయి. 
ప్రతివాదిభయంకరంవారు, కవిగండభేరుండంవారు లోనైన మాటలు గృహనామములలోనే 
కనపడతాయి. మటథిన్నీ కవితార్మికకేసరిలోనగునవి మిక్కిలిగా విశిష్టాద్వైతులలో 
కనపడతాయి. అవి కేవలంగా రజోగుణప్రధానాలని వివరింపనక్కజలేదు. ఆ యీ 
రజోగుణవ్యంజకాలైన బిరుదులు తుర్యా(శ్రమస్టుల కుండడం కొంత విచార్యం కాకపోదు. 
కవికులగురుత్వానికి న్థానభూతుండైన కాళిదాసుకు “మహాకవి” అని మాత్రమే బిరుదు 
కనపడుతుంది. యిట్లే దండిభవభూత్యాది పెక్కు ప్రాచీనకవులకున్నూ తావన్మాత్ర బిరుదమే 
కనబడుతుంది. అప్పటికి యింతకన్న నధికబిరుదాలు లేనేలేవని వారివారి అభిప్రాయ 
మనుకోవలసి వుంటుందని దీనివల్ల మనము [గగ్రహించవలసి వుంటుంది. అప్పటికే కాదు, 
బాగావిచారిస్తే యిప్పుడుకూడ ఆవిరుదుకంటే యితరబిరుదాలలో యెక్కువ గౌరవం 
లేనేలేదేమో? యీలాగే కాకపోతే “కనిష్టికాధిష్టిత కాళిదాసా” అనే పేరుకు ప్రధానభూతుండైన 
కాళిదాసుకు మజియొకబిరుద మేలలేకుండెడిని? కాంబిట్టి రాజులకు మహారాజు 
బిరుదములాగు కవులకు మహాకవి బిరుదమే యెక్కువగౌరవాపాదక మనుకుంటే 
యుక్తమనుకుంటాను. తక్కినబిరుదాలు రాజులకు “రాయవేశ్యాభుజం” గాదికమువలెనే 
కవులకునువచ్చి వుంటాయి. మేము శ్రీ విజయనగరంలో “అలకాళికాదాసుండౌకవీశ్వరునకే 
గణన కెక్కును మహాకవి పదంబు” అని వ్రాసేటప్పటికిం గూడ మాతాత్పర్యం యిట్టిదే 
అనితెలియుచుండడంచేత యీ యభిప్రాయం కొత్తది కాదని చదువరులు తెలిసికోగలరు. 
మటొకప్పుడు దీన్ని గూర్చి విస్తరించి వ్రాస్తాను. 


శ 3 3 


634 


తెనాలి రామలింగకవి కవిత్వం-1 


ఇప్పటికి రమారమి నలభైయేళ్ళనాండు కాంబోలు ప్రయోగరహస్యాలు తెలియక 
వృథాగా వొప్పులు తప్పులని వివరించే వారినిగూర్చి యీవిధంగా ప్రార్ధించాను. 


చ. పరిణతశక్తులైన యలభారతపుంగవు లట్టులుండ ము 
ష్కరుండనిపించుకున్న కవిసామజసింహము రామకృష్ణు వా 
గ్విరచనగూడం జూడుండు ప్రవేశఫలమ్ములు చిన్నచిన్న వ్యా 
కరణపుం బొత్తముల్‌ చదివి కయ్యము పెంచకుందయ్య వాగ్విదుల్‌. 


(పాణిగ్గహీత) 


ఇతడు ముష్మరు6 డనిపించుకోవడాని కారణం తన సమకాలీనులలో మిడిమిడి 
జ్ఞానంతో ప్రయోగరహస్యాలు తెలియని కొందటు లేనిపోని ఆక్షేపణలు చేస్తూ విసుగు 
పుట్టించేటప్పటికి సభలో ఘోర ప్రతిజ్ఞచేశాండు. ఆసమయానికి అది సముచితంగానే 
వున్నా యిటీవల వారికి అది కొంత వెగటుగా వుండక మానదు. చాలామంది యెజింగిందే 
అయినా ఆహ్రతిజ్ఞాపద్యద్వితయాన్ని వుదాహరిస్తాను. 


చ. తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరమ్ములన్‌ 
బలుకంగరాకురోరి పలుమారు... భావ్య మెటుంగవు పెద్దలైనవా 
రల నిరసింతురా? ప్రగడరాణ్నరసా? విరసా! తుసా! బుసా! 


ఈ పద్యం రెండోచరణంలో వదలినభాగం మజథీ కర్ణకలోరంగా వుంది. ఆ ప్రగడరాజు 
నరసరాజుగారు యెవరో యే గ్రంథాలు రచించారో నాకు యింతవరకు తెలియదు సరిగదా? 
యితరులకేనా తెలిసినట్టు లేదు. రామకృష్ణుణ్ణి గూర్చి చెప్పుకొనే పుక్కిటి పురాణగాధలలో 
తాతాచార్లగారు మొదలైన వారి పేర్లేగాని యీ నరసరాజుగారి పేరెక్కడా వినబడ్డట్టులేదు. 
రామలింగం పద్యంలో వుదాహరించడంచేత ఆనాంటి కవులలో యీ నరసరాజుగా రొకరు 
వుండెవారని మనం అనుకోక తప్పదు. రామలింగంవంటి వానితో కయ్యం పెట్టుకోవడంవల్ల 
యీయన పేరు పైకి వచ్చింది. “వరం విరోధో2_పి మహాత్మభిస్సమమ్‌.” ప్రకృత 
మనుసరిద్దాం. పిశాచపుం బాడగట్ట, నీపలికిననోట దుమ్మువడం! అని తిట్టిన రామలింగాన్ని 


తెనాలి రామలింగకవి కవిత్వం -1 635 


కవిలోకం - “ముష్మరుండు” అనక మానదు. ఆసంబోధనతో కూడా ఇతండు విరమించలేదు. 
ఇంకా యెక్కువ దూంకుడు చూపించాండు. 


చ. ఒకని కవిత్వమం దెనయు నొప్పులు దప్పులు నాకవిత్వమం 
దొకనికిం దప్పు వట్టం బని యుండదు, కాదని తప్పు వట్టినన్‌ 
మొకమటు క్రిందుగా దిగిచి మొక్కలు వోవంగ నిన్పకత్తితో 
సిక మొదలంటం గోతు మణి చెప్పునం గొటుదు మోముదన్నుదున్‌. 


ఆ యీ పద్యాలు యితనివి కావని కొందబు చెపుతారు గాని ఆమాట విశ్వాస్యం 
కాదు. కొందటు రామకృష్ణుండు వేరు, రామలింగండు వేజూ అని చెపుతారు. అదిన్నీ 
విశ్వాస్యం కాదు. విశ్వబ్రాహ్మణకవి వొకాయన రామలింగం మాకులస్థుందనిన్నీ ఆమాట 
అతండే “అగ్రశాఖికా కోకిలమవు” అనే విశేషణద్వారా వ్యాఖ్యానించాందనిన్నీ వ్రాసిన 
మాటలు యపత్రికలోనో చదివినట్లు జ్ఞాపకం. అదీ విశ్వాస్యంకాదు. అగ్రశాఖ శుక్షయజు 
శాఖ కాని అన్యంకాదని తెలివిడి. యితని మొదటిపేరు రామలింగ మనడానికి యేవిధమైన 
సంశయమున్నూ లేదు. ఆ మాట యూీక్రింది పద్యం బుజువు. చేస్తుంది. 
“ది. లింగనిషిద్ధుంగల్వల చెలింగని... ఆలింగనిరామలింగ కవిలింగనికీర్తి హసించు 
దిక్కులన్‌” పాండురంగమాహాత్మ్య రచననాంటికి యితండు వైష్ణవం పుచ్చుకోవడంచేత 
“రమ్యగుణకృష్ణ! రామయరామకృష్ణ”గా మార్చుచెందినాండు. వైష్టవమతస్థులకు 
శివవాచకశబ్దాలేవీ రుచించవు. అందులో లింగశబ్దాన్ని గూర్చి చెప్పేదేమిటి? ఆ 
కారణంచేతనే యీమధ్య వైష్ణవుడు “ఒకలింగండు తెగినా తెగడమే” అన్న లోకోక్తికి 
వుదాహరణంగా రామకృష్ణుండు గా మాటిన పిమ్మట తనవలెనే వైష్టవమత ప్రవిష్ణుండగు 
శ్రీ విరూరివేదాద్రి మంత్రీశ్వరునకు శ్రీపాండురంగ విట్టలునికి సంబంధించిన 
యీచరిత్రమును - “పాండురంగ మాహాత్మ్యము” అను పేరుతో రచించి కృతి యిచ్చెను. 
కవిపరంపర - పాండురంగ విజయము అనే దానిని రామలింగకవి లేదా రామకృష్ణకవి 
రచించినట్టు చెప్పికోవడం నా చిన్నతనం నాంటికి సర్వత్రా వుంది. వుండడమేకాదు. 
ఆగ్రంధంకోసం యెందటో కవులు ప్రయత్నించేవారుకూడాను. అట్టివారిలో చేరినవాందనే 
నేనున్నూ ఈ మాహాత్య్యానికే ఆ పేరు పర్యాయపద మనుకోవడానికి వీలు లేకుండా 
కొన్ని పద్యాలు (శ్రుతమవుతూ వుండేవి. ఆపద్యాలు పాండురంగ విజయంలోవని పరంపరగా 
జనశ్రుతి వుండేది - ౧ తే.గీ. అతివకచనాభి... ఉభయగతుల. ౨ సీ. శరదంబు జడతోడ... 
౩ చ. అలఘన చంద్రబింబనిభమై ... ... ... 


ఈ మూడు మాత్రమే కాదు. యింకా కొన్ని కొందటికి వచ్చును. ఆయీ పద్యాలపోకడ 
చాలా కష్టసాధ్యమైన కూర్పు కలిగి వుంటుంది. అందులో “తే.గీ. అతివకచనాభి” అన్న 


636 కథలు - గాథలు = చెళ్లపిళ్ల వేంకటశాస్తి 


పద్యరచనావిధానము యేకవికిన్నీ దుర్చటమే. ప్రస్తుతం పెట్టుకున్నపని అది కాదుకనుక 
ఆపద్యానికి అర్ధంవ్రాయలేదు. అవకాశం వుంటే వ్యాసంతుదను వ్రాస్తే వ్రాస్తాను. అయీ 
పద్యాలలో యేదిన్నీ యిప్పుడు దొరకి అచ్చెయున్న పాండురంగ మాహాత్మ్యములో 
లేకపోవడంచేత, పాండురంగవిజయం అనేది వేబే అలాయిదాగా వుందనే భ్రాంతియింకా 
కొందణికి వుండిపోయింది. ఆపద్యాలు లేవుసరిగదా వాట్లనిపోలిన పద్యాలుకూడా 
స్ర్రీవర్ణనలో ప్రస్తుతం వుపలబ్ధమైన “మాహాత్మ్యంలో” కనపడవు. కాని ఆగంపచిక్కురచన 
రామలింగానిదేకాని, అన్యులదిమాత్రంకాదు. (ప్రస్తుతం నేనుచూపంబోయేవి ప్రయోగ 
రహస్యాలుగాని రచనాచమత్కారాలుకావు కనుక ఆవిషయం యింతతో ముగిస్తాను. పాపం 
యెందజో కవులు ప్రయోగరహస్యజ్ఞులుకాక వొప్పులు తప్పులుగానూ, తప్పుల 
వొప్పులుగానూ (భ్రమించడం కలదు. దాన్ని (అంతా కాదు) కొంతేనా దీనిద్వారా 
తీర్చంగలుగుతానేమో? అని దీన్ని వుపక్రమించాను. ఇది “వార్ధకే తీర్ధయాత్రా” వంటిది. 
చాలా కాలంక్రిందట చేయవలసిన పని అయితే ప్రత్యేకించి యితని ప్రయోగాలే దెళ్తి 
వ్యాభ్యానించలేదు. గాని మజికొందటితోపాటు యితణ్ణికూడా స్పృశిస్తూ వచ్చాను. 
ఆయీసంగతి మా ఖండనమండనాలు చూచినవారికి విశదమే. యింక ప్రస్తుతానికి వస్తాను. 
“విరురివేదాద్రిశౌరి” ఇందులో విరూరి పదంలోవున్న దీర్హం ప్రస్వీకృతమయింది. అది 
ఊరు (గ్రామవాచకం) శబ్దంగాని ఉరు శబ్దం కాదన్నందుకు వేటొక్కచోట యితండు 
వాడిన “విరూరిపట్టణవిభున్‌” అనేది సాక్ష్యం. అయితే దీన్నిబట్టి ఊరు శబ్దానికి ఉరుశద్దిం 
రూపాంతరం వుంటుందనుకోకూడదు. వెనకాల విరు, తిరు, చుండు, ఏలు 
ఇత్యాదులుపపదాలున్నప్పుడు - విరురు, తిరురు, చుండురు, ఎలురు అనే రూపాలు 
నిర్ణుష్ణాలనిమాత్రమే మనం తెలుసుకోవాలి. 


“భట్టరు చిక్కాచార్యుల మహాత్ము శ్రీ గురుమూర్తిన్‌” యీ చిక్కాచార్యులవారు మన 
రామలింగకవికి తిరుమంత్రోపదేష్ట. ఆ కారణంచేత గౌరవార్ధక బహువచనంతో తప్ప ౪ 
మత సంప్రదాయం యెలింగిన యేకవిగాని అన్యథా వాడండు. కనుకనే వ్యాభ్యాతలుగాని 
సంస్కర్తలుగాని -- “చిక్కాచార్యు మహాత్మున్‌” అని దిద్దుటకు సాహసించలేదనుట తెల్లము. 
అసలు వస్తువునందుండే గౌరవాన్ని బట్ట ఆ పేరు పెట్టుకొన్న వ్యక్తులు కూడా ఈ 
బహువచనంతోటే వ్యవహరించంబడడం సర్వానుభూతమే అయినా కొంచెం 
వుదాహరిస్తాను. 


ఆంజనేయులు, రామానుజులునాయండు, శ్రీరాములు, యతిరాజులు, వేంకటేశ్వర్లు. 
రంగనాయకులు యింకా యీలాటివి చాలా వున్నాయి చూచుకోండి. యివన్నీగౌ వాదర్ధక 


తెనాలి రామలింగకవి కవిత్వం-1 637 


బహువచనాలే, ఆగౌరవం పేరు ధరించిన వారియందలిది కాదు. అసలు వ్యక్తినిష్టం. 
వీట్లకు విశేషణాలు వుపయోగించడం యేకవచనంలోనే. యింకోవిశేషం. స్తనశల్య పరీక్షగా 
పరిశీలించేవాళ్లుతప్ప ఆయీప్రయోగాలు బహువచనాంతాలని యెజుంగనే యెజుంగరు 
చాలామంది; యెందుచేతంటే- శ్రీరాములను తీస్మురమ్మంటే తీస్కువచ్చేది వొక్నణ్ణగా? 
యింకో రహస్యం యిక్కడ వ్యాకరించాలి. మొగాళ్ల పేరులున్న ఆడవాళ్లెందటో వున్నారు. 
తజచు యీ సందర్భం క్షత్రియకుటుంబాలలో కనపడుతుంది. లక్ష్మీనరసయ్యగారు 
వెంకయ్యగారు, ఇత్యాదులు. అయితే యీ స్థలంలో అయ్య పదానికి-అమ్మపదం చేర్చి, 
నరసమ్మగారు, అని వ్యవహరిస్తేనో? అది యిప్పటి కాలంలోనైతే యేమోగాని, 
ప్రాచీనకాలంలో అయితే కొంపమీందకి వస్తుంది. యేమంటారా? అమ్మ అనేపదం 
తల్లినిగదా? బోధిస్తుంది. తల్లి, తండ్రికి పెళ్లాం కాక తీరదు. అంతఃపురస్తీలను ఆకారణంచేత 
అమ్మపదంతో పిలవడం పెద్దదోషంగా పరిగణించి అయ్యపదంతో వాడడం మంచిదన్నారు. 
యిది యేవ్యాకరణంలోనూ లేదుగాని అభిజ్ఞులవల్ల వినివ్రాస్తూన్నాను. ఆయీ సంగతి 
యెటుంగని పామర్లు ఆ అయ్యపదానికి ఆగమంగా అమ్మపదాన్ని తగిలించి - 
లక్ష్మీ నరసయ్యమ్మగారు, అని వ్యవరించడమున్నూ వుందిగాని, అది యెటింగి చేసేతప్పుకాదు 
గనుక క్షంతవ్యంగా భావించి లోపాయికారీని మందలిస్తారు. యింక దీనికి సన్నిహితంగా 
వుండే “గారు” శబ్దాన్ని గుణించి కొంత వ్యాకరిస్తాను. యీగారు బహువచనం వంటిదే. 
వ్యవహారంలో, సుబ్బయ్యగారు యోగ్యులు అని వాడడమూ వుంది క్వాచిత్కంగా, 
సుబ్బియ్యగారు యోగ్యుండు అనడమున్నూ వుంది. మన రామలింగం యేలా 
ప్రయోగించాండో? చూదాం. “త్రయ్యంత వాసనాగ్రహబుద్ధి నొయ్యారి యియ్యారి 
రామానుజయ్యగారు” దీనివల్ల మనం యేం తెలుసుకోవాలంటే? గౌరవార్థక బహువచనానికి 
విశేషణాలు బహువచనంలో వాడకపోయినా తప్పుగాదనియ్యేవే. పనిలో పని యింకో 
దాన్ని గూర్చి ముచ్చటిస్తాను. సంఖ్యావాచకమైన శబ్దానికి “ఒక్కరు” అనే బహువచనం 
లేదని వ్యాకరణం స్ఫ్టూలదృష్టిని శాసించిందికాని శబ్ద రత్నాకరంలో, ఉపోద్దాతంలో - 
“ఒక్కరిద్దబు” అని ప్రయోగించారు. ఇక్కడ ఒకండిద్దజణు అని యెంతమూర్భుండూ 
దిద్దసాహసించండు. ఇతరులు అని అర్ధం చెపుదామంటే, సమీపంలో వున్న ఇద్దజు శబ్దం 
వొప్పుకోదు. కనక గౌరవార్థక బహువచనం సంఖ్యావాచకమైన ఒక శబ్దానికి అంగీకరించక 
తప్పదు. ఇవన్నీ వ్యవహారంవల్లనే తెలుసుకోతగ్గవి. చూడండీ, “అయ్యా? తమరొక్కరూ 
వొకసారి దర్శన మిప్పించాలి.” అనే వ్యవహారంలో వున్న వొక్కరు ప్రయోగం దిద్దితే 
దిద్దంబడుతుందేమో ఆలోచించండి. గౌరవార్థకం కాకుండా సంస్కృతభాషలో 
సామాన్యారకమందు నపుంసక ప్రయోగం (సామాన్యే నపుంసకం, చూ.) వాడినట్లు 


638 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్తి 


తెలుంగులో వొకవిధమైన బహువచన ప్రయోగం కనపడుతూవుంది. ఎవరా వచ్చింది? 
నీ పేరెవరు? ఇత్యాది వ్యవహారం కలదు. అయితే యిది గ్రామ్యమంటారా? “నరునకు... 
చుట్ట మెవ్వరు” అని శంభుదాసుండు ప్రాసస్థలంలో వాడినదానికి గతేమిటి? అది కంఠం 
పట్టుకుంటుంది. ఆయీ గారు శబ్దాన్ని గూర్చి నేంటికి ముష్ఫయ్యేళ్లనాండు ఏదో వ్యాసం 
కృష్ణలో ప్రచురించాను. అది దీనికెవ రర్దులు? యెవరు కారనే విషయాన్ని గూర్చే అందులో 
చర్చించినట్లు జ్ఞాపకం. యిప్పుడు వ్యాకరణ విషయమై వ్రాశాను - “సర్వస్వశయ్య నేంలి 
ఆళవందారు కందాళ యప్పగారు” “కందాళయప్పగారిన్‌ దయాయత్త స్వాంతు” అనే 
(ప్రయోగాలుకూడా వ్యాఖ్యానించి నట్లయింది. ఆయీ స్థలాల్లో బహువచనాంతంగా 
విశేషణాలు వేసినా తప్పులేదు. గాని అంతకన్న యేకవచనాంతంగా వుండడమే అందం. 
(శయ్య, అన్నది శయ్యలు అని మారిస్తే మాత్రం పదడుగా వుంటుందని తెల్విడి.) 
“శ్రీ యహోబల నరసింహనాయకుండు” “శ్రీ యౌబళాఖ్య తిలకవతికి-” ఆయీ రెండు 
శ్రీ శబ్దాలూ విసంధి (ఇకోయణచి చూ.) గా వుండడం స్టూలదృష్టులను (భ్రమింపంజేస్తుంది. 
అందుచే చూపవలసి వచ్చింది గాని లేనిచో చూపనక్కజలేదు. యీలాటి చోట 
శ్రీ దీర్చాంతంగా వున్నా తెలుంగు మర్యాదనుబట్టి (నచైకవర్లే) తప్పు కాదుగదా? ఆశ్రీకి 
శ్రీయుక్తమైన అనే అర్ధం సమాసమనుకొన్నా వస్తుంది. వ్యస్తమనుకొన్నా వస్తుంది. (ఈ శ్రీ 
శబ్దంతో వున్న సమాసం మధ్యమపదలోపమే. ) ఇవి సాధ్యసమాసాలని తెలుసుకోవాలి. 
వీటితోపాటే శ్రీ యాంజనేయులు వగైరాలు. యింకోటి, యీలాటిచోట్ల సిద్ధసమాసాలు 
చేస్తే (శ్రాంజనేయః) కర్ణ కఠోరంగా వుంటుంది కాని సంస్కృతకవిత్వంలో 
(పర్దన్యవల్లక్షణ ప్రవృత్తిః సతుజలే స్టలేచ వర్షతి) యణాదేశం చేయక తప్పదు. యిప్పుడు 
నేనుచూపిన సమర్ధనం తెలుంగువాట్లకే. 


“అభిలభూమీపాలకాస్థాన కమలాకరోత్క్మర తరుణసూర్యోదయుందడవు” యిక్కడ 
ఉదయశబ్దం సంస్కృతంలో పుంలింగమే అయినా తెల్లులో “ఉదయము” అని అమహాత్తుగా 
వాడడం న్యాయం. సముద్రుడు - సముద్రము, మేఘుడు - మేఘము అన్నట్లు దీనికి 
మహద్వివక్ష చేయడానికి మహత్మార్యమేదీ యిక్కడ చేయవలసిన ఆవశ్యకత కలగలేదు. 
కనుక “సూర్యోదయమవు” అంటే “నచ శంకా నచోత్తరం”గా వుండేది. కాని రామలింగం 
అంతసరళంగా కలం నడుపుతాండా? యితరులశంక కవకాశం వుండాలని చూస్తాండు. 
తరువాత సమర్ధనాన్ని చూపుతాండు. గాఢంగా మందలిస్తాండు. “పూర్వపక్షపున్‌, 
గంతులకేమి? చూచెదవుగా? తుది నీ బహుళార్తిఖేదముల్‌” అనే వాక్యాన్ని స్మరింపచేస్తాండు. 
సమర్ధనం యేలాగంటే, “ఉదయుండు” అంటే : అర్ధం ఉదయం వంటివాండు, అనికాని 
ఉదయమే కాదు కనక, యిప్పుడు మహత్తుగా పరిణమించినట్లయింది. కనక 


తెనాలి రామలింగకవి కవిత్వం-1 639 


మహచ్చిహ్నమైన డు విభక్తికి అవకాశం కలిగింది. వాపక్షంగా సూర్యోదయమవు అని 
కూడా వుండవచ్చునని తెల్విడి. ఉభయవిధ ప్రయోగములకు సామంజస్యం వున్నప్పుడు 
శంకించడం చింత్యం కదా! 


“అయ్యింతి చెక్కుల బోలుందెలనాకులు” యా వాక్యంలో పోలు, అనేది 
తద్ధర్మవిశేషణరూపం (క్రియాజన్య విశేషణమన్న మాట) గాని తళుకు సొగసు లోనైన 
శబ్దాలవంటిది గాదు. ఉదంతములైన తద్ధర్మవిశేషణాలకు హల్పరకత్వమందు నుగాగమం 
రావడానికి సూత్రం లేదు. అచ్చరకత్వమందయితే నుగాగమం వచ్చి కొట్టు + అతండు, 
కొట్టునతండు అవుతుంది, అంతే కాని కొట్టు + రాముండు కొట్టున్‌ రాముండు అనే 
రూపానికి సూత్రాధారం లేదు, కాని ప్రామాణికకవుల ప్రయోగములున్నాయి. ఆయీ 
గ్రంధాలు పుట్టిన కొన్నివందలయేండ్లకు రచించిన వ్యాకరణంలో యీమాదిరి ప్రయోగాలు 
యెత్తి వ్యాకరించి తప్పనేనా అనవలసింది లేదా? సమంజసములే అనియేని 
లిఖించవలసింది. అట్లు చేయక పోవుటచే నిటీవలికవులు వృధా వివాద పడడానికి 
హేతువుగా పరిణమించింది. 


“బలిమి నీయని భూమి వలయపతులన్‌” అనే నన్నయ్యగారి ప్రయోగాన్ని బట్టీ 
ఇచ్చుధాతువు (వ్యతిరేకార్ధకంలో) కు ఈయని ఈని అని రూపద్వయాన్ని వొప్పిన 
బాలవ్యాకరణకర్త తిక్కన్నగారి ప్రయోగాలు “చేతురు” వగయిరాలు కనుపడుచున్నప్పటికీ 
తనకు పూర్వులైన మహాకవులు కవిబ్రహ్మ ప్రయోగాన్ని బట్టి ప్రయోగించుకొన్నప్పటికీ 
“అసాధువులు” అనడం యెందుకు? ఆవశ్యకమైన శృంఖలాలు వుండనే వున్నాయి. 
అనావశ్యక శృంఖలాలు తగల్చ్పడం అవిచారమూలకమే అంటాను. యీ మాటని పట్టీ 
సంస్కర్తలు భారతాన్ని దిద్ది సంస్కరించారు. కాని తక్కిన కవుల ప్రయోగాలు “మ. తనరార 
న్నుతి సేతు సేతుహిమ” యిత్యాదులు దిద్దితే శ్రుతిపేయత్వం చెడుతుంది కనుక ఆలాగే 
వున్నాయి. ప్రస్తుత ప్రయోగం “పోలుందెలనాకులు” వ్యాకరణం స్పృశించనే లేదు. (మైజిగిం 
దెగడున్‌ బుటువగు నొక వటువు వచ్చె లోనైనవి యింకా కొన్ని కలవు. చూ.) కాని 
దాన్నిపట్టి సాధింప వీలైనది కాదు. వసుచరిత్రలోకూడా వొకప్రయోగం చూచినట్లు 
జ్ఞాపకంవుంది. మిత్రవిందా పరిణయంలోనున్నూ వుంది. చాలామంది కవులు 
ప్రయోగించారు. రామలింగ మంతవాండు “నాకవిత్వమం దొకనికిం దప్పుపట్టం 
బనియుండదు” అని ప్రతిజ్ఞచేసి గర్జించినవాందు ప్రయోగించడంకంటే మనకు 
కావలసిందేమిటి? కనక “పోలుం దెలనాకులు” నిర్గుష్టమే కాని శ్రవణసుఖం చూచి 
మాత్రం మనం వాడుకోవడం మంచిది. యే వ్యాకరణమూ (శ్రవణసుఖవ్యాకరణం తరువాతే 
అని నే ననుకుంటాను. ఆయీ పద్యంలోనే “అయ్యువిద పల్కుల్వంటి కప్రంపుంబల్కులు” 


640 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అని వుంది. పల్కులవంటి అంటే బాగుంటుంది అని కొందబినవచ్చును. యీ ప్రయోగం 
సమస్తపదంగాని వ్యస్తపదంగాదు. వ్యస్తమైతే వలె అన్నదానికి వంటి అనే రూప మేర్పడదు. 
నావంటి, నీవంటి వగైరాలు చూచుకోండి. యీజబెపవిభక్తిక వికారాలకు వొకతోవా 
తెన్నూలేదు. “లాగు” అన్నది బెపవిభక్తికమా? కాదా అని నా కెన్నాళ్లనుంచో సంశయం. 
“ఈలాటివాండు, ఆలాటివాండు అని వ్యవహారం కనపడుతూ వుంది కాని కవుల 
గ్రంథాలలో (ప్రాచీనులలో సుమండీ) మాత్రం యిప్పటికీ ప్రయోగం దొరకలేదు. నవీనులలో 
వొకానొక వ్యావహారికభాషా వాదవ్యతిరేకి చాలా నియమనిష్టలతో రచన సాంగించి బళ్లకు 
బళ్లు నడిపిన కడపమాండలికకవి అసకృదావృత్తిగా ప్రయోగించడం చూచాను. యేం 
లాభం, దీన్ని కవులు మన్నిస్తారా? బ్రదికివున్నవానితుమ్ము పాటికిరాదు గదా? భవతు. 
ప్రస్తుతం రామలింగం, కీర్తిశేషుండు మాత్రమే కాక, భాషాశేషుందుకూడా కనుక 
“పల్కుల్వంటి” అనే చోట అతండు చేసిన, ఆకారలోపం మానవీయమే. కాని యిక్కడ 
వొక సందర్భం విచారించవలసి వుంటుంది. పల్కులవంటి, పల్ముల్వంటి అనే 
ప్రయోగద్వయంలో యేది (శ్రవణపేయంగా కనపడుతుంది? అని ప్రశ్నించుకుంటేమాత్రం 
అకారసహితమైన “పలుకులవంటి” అన్నదే శ్రవణహితంగా వుంటుందనక తప్పదు. కాని 
ఛందోబద్ధంగా కవిత్వరచన సాగించేటప్పుడు యెంత వాండికేనా కొంచెంగానేనా 
శ్రవణకటుప్రయోగాలు తగులక మానవు. కవిబ్రహ్మకంటే కూడా నేంటివారు 
శ్రవణపేయంగా రచన సాగించలేరుకదా; “చ. వినుము నరేంద్ర విప్రండలివెన్‌.” “క. ద్యూత 
క్రీడకుం గొండొక నేతున్‌”. 


అయీ చోట్ల యతిప్రాసలు పోతే పోతాయి గాక. విప్రండలిగెన్‌ కొండొక నేర్తున్‌, 
అంటేనే శ్రవణసుఖంగా వుంటుందనడం సర్వసమ్మతం. ఆయీ నియమం పద్యకవికి 
సాంగదు. పద్యకవిత్వం చెపుతూ కూడా శ్రవణసుఖాన్ని విశేషించి పాటించడంవల్లనే 
నన్నయ తిక్కనాదుల కవిత్వాలు శాశ్వతాలయి ప్రకాశిస్తున్నాయి. ఆరకం కవులలో 
యీరామకృష్ణ కవివొక౭డనడానికి వొప్పని సహృదయు లుండరు గాని పాకంమాత్రం 
చాలాభాగం నారికేళపాకం, కదళీపాకంలోకూడా కొంత వుంది. ద్రాక్షాపాకంలో నడిచిన 
భాగం చాలా తక్కువ. 


“ఉ. మాయపుబిడ్డ యీనిసువు మానిసిపుట్టువు గాదు, దేవతా 
నాయకుండో? చతుర్యుఖుండొ? నాభవబంధము లూడ్వనున్న నా 
రాయణమూర్తియో...” 


యీలాటి రచనమాత్రమె చాలమందికి నోటికి వస్తుంది. 


తెనాలి రామలింగకవి కవిత్వం-1 641 


“ఉత్తాల ఫణిభు గ్గరు త్తాలవృంతానిలాశాంత ఘర్మాంబువయ్యెమేను” 
“కఠినకంరీరవాక్షత నఖక్షత జరత్కరిశిరశ్ళుక్తి శార్మరితలములు.” 


యీమాదిరి రచన యొవరికోగాని కంఠపాఠంగా రాదు. యేదో లెక్కకి కొంచెంగా 
పాండిత్య (ప్రకటనార్థం యిట్టిరచన ప్రతీకవికవిత్వంలోనూ వుంటుంది. కథావస్తువులో 
పస లేశమున్నూ లేకపోయినా, మహాకావ్యానికి కావలసిన సామగ్రి యావత్తూ సమకూర్చి 
సర్వరసబంధురంగా రచించడాన్ని గూర్చి యితన్ని యెంత మెచ్చినా యింకా మెచ్చవలసే 
వుంటుంది. ప్రస్తుతం మనకు కావలసింది ప్రయోగజ్ఞానం కావున మటొకటి చూపుతాను. 
రామకృష్ణ ప్రధాని వెలసె” ఆయీ ప్రధాని ఇన్నంత మనుకుంటే యవిధమైన చర్చకూ 
అవకాశం లేదుగాని అందుకు సహృదయులు సమ్మతిస్తారని తోంచదు. అకారాంతమైతే 
ప్రధానుండు అని కావాలికాని “ప్రధాని” అని కావడం కష్టసాధ్యం. “ప్రధానుడు” అనే 
ప్రయోగం లోకంలో యీ అర్థ మందు వినంబడడంలేదు. “రాజూ ప్రధాన అంటూ 
వాడుకుంటూవుంటారు ఆబాలగోపాలమున్నూూ రామలింగం దాన్నిబట్టే అనుకుంటాను 
అసకృదావృత్తిగా “ప్రధాని” అని వాడివున్నాండు. యిట్లాటిదే “తాపసి” అనే తత్సమ 
ప్రయోగం. తాపస శబ్దం ద్వారా సాధించ తగ్గదిగానే కనపడేది యితనిదే వుంది. “అనుడు 
వేలుపు దాపసి యా సుశీల” (టిప్పణి చూ.) దీనివల్ల కొన్ని అకారాంత సంస్కృత 
శబ్దాలకు తత్సమరూపం యికారఘటితంగా కూడా వుంటుందని తెల్విడి- 


“సూడుకుం బట్టు మహోగ్రసింహమున్‌.” ఆగమశాస్త్ర మనిత్యమని యుండుటచే 
సూడునకు అనక “సూడుకు” అని మన రామలింగం ప్రయోగించాడు. భారతంలోకూడా 
ఆగమవిరహిత ప్రయోగం వుంటే అది యిటీవలివారు దిద్దిరనియెజుంగునది. అందటు 
కవులూ యీ ప్రయోగంవొప్పుకున్నారని వారివారి ప్రయోగాలు సాక్ష్యమిన్తాయి. 
దీనివిషయంలో నాకు మొదటినుంచీ సమ్మతి వుందిగాని తత్సమశబ్దాలకు 
ఆగమంతీసివేయడం హృదయంగమంగా వుండ దనుకునేవాణ్ణి. యిటీవల మహాకవుల 
ప్రయోగాలద్వారా ఆచేదస్తం కూడా వదలింది. కూచిమంచి తిమ్మకవిగారు భారతాన్నుంచి 
చూపింది “ధృతరాష్టసుతుకు” అనేది. (సర్వ లక్షణసారసంగ్రహం చూ.) ఆయన 
భారతలక్ష్యం చూపినా సరే మటి కొందజు మహాకవులుకూడా ప్రయోగించినాసరే కాని 
ఈనగాగమ రాహిత్యం తెలుంగుశబ్దాలకు శోభించినట్లు తత్సమశబ్దాలకు శోభించదు. 
యింకో విశేషం, కొన్ని తెలుంగు శబ్దాలకు నగాగమసాహిత్యం వికారంగా కూడా 
వుంటుందని నే ననుకుంటాను. “చెట్టుకొకరు(డై” అనే రాహిత్య ప్రయోగానికి వున్నంత 
సొగసు “చెట్టనకొకండై” అనే సాహిత్యప్రయోగానికి వుండదనే నే ననుకుంటాను. 
సహృదయులు పరిశీలింతురు గాక. 


642 కథలు - గాథలు ౫ చెళ్లపిళ్ల వేంకటకాస్త్ర 


“రర యను కొల్నిలో మొలచు తామర” కొలను = చెబువు ఈ శబ్దము అకారమధ్యం 
నలడల మీదనున్న అకారానికిలోపం శాస్త్రసమ్మతమే కాని, కొన్నిచోట్ల ఆలోపం 
శ్రవణకటువుగా వుంటుంది. ప్రస్తుత ప్రయోగానికి ఆదోషం తగిలింది. కాని శాస్త్రసమ్మతి 
కనపడడంచేత పూర్వపక్షులు నోరెత్తితే రామలింగం వూరుకోండు. గ్రంథరచన చేసేటప్పుడు 
కొంత శాస్త్రాన్ని అనుసరించాలి. మణికొంత లోకాన్నీ అనుసరించాలి. యెన్ని తిప్పలూ 
పడకుండా కాపరం తుదనెగ్గదు. “నిర్పెద, పోర్మహిషున్‌, ఎడ్మ” యీ ప్రయోగాలన్నీ 
సజాతీయాలే. వొకటి రెండుప్రయోగాలలో ఉకారలోపం, మూడులో అకారలోపం, రెండులో 
తద్ధర్మోకారలోపం కొన్నిచోట్ల హృదయంగమంగా వున్ననూ ప్రస్తుతప్రయోగంలో కొంచెం 
వెగటే. “గిరివ్రజ మన్‌ పురంబు” ఈభారతప్రయోగము హృదయంగమం అయితే 
శాస్తాధారం రెంటికీ వున్నప్పుడు ప్రయోగించ వద్దనడానికి వీలుంటుందా? అందుకే 
ఆలంకారిక వామనుడు యీవిధంగా అన్నాందు. 


“విచిత్రప్రకారాహిపదానాం (ప్రవృత్తిః వామనయనా వామోరురితి భవతి. నతు 
వామచరణా వామవదనేతి.” 


శాస్త్రకర్తలు శాసించడానికేం శాసిస్తారు. ఆనియమాలతో యేకవికిన్నీ రచన సాగదు. 
“నిరంకుశాః కవయః¥” ప్రతీశబ్దం పరిశీలించి, అష్టశుద్దులూ చేసి ప్రయోగించడం జరగదు. 
ఇంక మూడోది. “ఎడ్మ” అనేది, ఇది అకారమధ్యం. ఈలోపం (శ్రవణకటువేకాని 
భారతసమ్మతం. 


“భోరున విస్ఫులింగములు పొద్మంగ,” (భారతం) 


అందుచే బొత్తిగా నోరెత్తదానికి వల్లకాదు. యీ అకారలోపం డకారంమీందనే కాదు. 
లకారంమీంద చేసినా హృదయంగమంగా వుండదని లోంగడ వ్రాసే వున్నాను. అయితే 
“పాల్తి” అని భారతం ప్రయోగించింది. యిందులో అకారమ్మాత్రమే కాదు, దానితోపాటు 
అటిసున్న కూడా లోపించింది. సహేంద్రతక్షకాయ స్వాహా. దీన్ని బట్టి “వెలంది” అనేదాన్ని 
వెల్ది అనిచేసి వాడడానికైతే అభ్యంతరం వుండదు గాని శ్రవణ సుఖం చూచుకోవాలి. 
యెవరేనా కవిత్వం చెప్పడం యెందుకు? రసజ్ఞులు చదువుకొని ఆనందిస్తారనేకదా? 
ఆపద్ధతిని అన్నీ మాణుమూల ప్రయోగాలుపయోగించి చదువరులకు యేవాన్ని కలిగించడం 
ఆమోదించవలసి వుండదని వ్రాయనక్కరలేదు. 


“వకాణించు - నిటూర్చు” ఈ ప్రయోగాలకు శాస్త్రంగాని, భారత సమ్మతిగాని 
వుందా! అంటే చూపడం కష్టంగాని, అంతమాత్రంచేత తప్పనడానికి వల్లకాదు. “పెద్దతండ్రి, 


శెనాలి రామలింగకవి కవిత్వం-1 643 


పెదతండ్రి” ఇత్యాదులు నిర్దుష్ట వ్యావహారిక ప్రయోగాలు కనపడుతూన్నాయి. యేకవి 
కవిత్వం (తెలుంగులో) పరిశీలించినా నూటికి యేభైపాళ్లు వ్యావహారిక పదభూయిష్టమని 
వారివారి గ్రంథాలవల్ల సమర్థనీయం. నిడుద + ఊర్పు = నిట్టూర్పు యింతవటకు 
శాస్త్రం సమ్మతిస్తుంది. శేషం, నిరంకుశాః కవయః. 


“కాన్ని గొణింగి కొన్గినిసి కొన్ని తుటారము లాడి” ఈ కొన్ని శబ్దంలో యికార 
లోపంతోపాటు ద్విత్వంకూడా యెగిరిపోయింది. ఇది చాలా సాహసప్రయుక్త ప్రయోగం. 
భారతకవులు గాని, శ్రీనాథాదులుగాని యింత సాహసం చూపలేదనే నాతలంపు. తీరా 
శంకిస్తేనో? నోరెత్తనివ్వడు రామలింగం. నలడలమీందవుండే యికారం శాస్త్రంవల్లనే 
పోతుంది గదా? యింక నకార ద్విత్వంపోవాలి. నెత్తిమీద అచ్చున్నప్పుడేకాని ఆ నకారానికి 
వుచ్చారణ పొసగదు. శాస్త్రతః యీ ప్రయోగం నిర్దుష్టమే సాధ్యమే కాని యే మహాకవిగాని 
సాహసించి యింతవబకు ప్రయోగించకపోవడంచేత కొంత చర్చింపవలసి వచ్చింది. 
“నచ శంకా నచోత్తరమ్‌” 


“వసుమతి నుం డేతెంచెన్‌, ఉండుండి” వసుమతినుండి ఏతెంచెన్‌ అని రామలింగం 
స్పష్టంగా క్వార్థకయికారానికి సంధిచేసి ప్రయోగించాండు. (ఉండి + ఉండి యిదిన్నీ 
డిటో) భారతాదులలో వున్న ప్రయోగించాండు కాని పిల్లలమళ్టి మజ్టివూడలమాదిరిని 
చాలాచోట్ల ప్రయోగించి వున్నాడని లోంగడ నేదో వ్యాసంలో వ్రాసినట్లు జ్ఞాపకం. పాపం 
చక్కనికవిత్వం చెప్పే చేమకూర కూడా ప్రమాణప్రమితప్రయోగాలు నాలుకలు క్రోలుతూ 
వుండడంవల్లనే “అటు చూపిటు; నిటుచూ పటు” వగైరాలు వాడుకున్నాండు. ఇతరులు 
వాడడానికీ రామలింగం వాడడానికీ చాలాతేడా వుంటుంది. వీనిప్రతిజ్ఞ “చ. ఒకనికవిత్వ 
మందెనయు నొప్పులు దప్పులు నాకవిత్వమం దొకనికిం దప్పువట్టంబని యుండదు... 
తన్నుదున్‌” అనికదా! ఇట్టిముష్మురుణ్డి నిరాధారంగా క్వార్థకానికి సంధిచేస్తే సమకాలీనులు 
తలయెత్తుకొని తిరగనిస్తారా? ఆఖరికి బతకనిస్తారా? అందుచేత ఆయా యీ 
మహాకవుల విషయంలో - “చిన్న చిన్న వ్యాకరణపుం బొత్తముల్‌” మహాపరాధం చేశాయని 
నానిష్కర్నాభి ప్రాయం. లక్షణగ్రంథాలు (వాసేవాళ్లు తమ కాలంనాంటికి ప్రాచినులైన 
మహాకవుల ప్రయోగాలను పరిశీలించకుండా లేనిపోని అపసిద్ధాంతాలు కల్పించకూడదు. 
రామలింగంకంటె, పిల్లలమల్టికంటె ఆంధ్రకవిత్వానికి యెక్కువ చేస్తే హృదయంగమంగా 
వుండదో ఆలాటిచోట అనంగా; “అనవలసంటిగా కెటుంగవా” అనే మాదిరిచోట 
మానవలసిందంటే; అందుకు నేనూ సమ్మతిస్తాను. ఆయీ శాసనం క్వార్థకసంధికేకాదు 
యావత్తుసంధులకూ కూడా పెట్టడం నాకు సమ్మతం. భారత సభాపర్వంలో నన్నయ్యభట్టు 


644 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కొన్ని మధ్యమపురుషేకారోకారాలకు సంధిచేసిన ప్రయోగాలు కనపడతాయి. ఆచరింతె, 
ఉందె; విందె, యివే అనుకోకండి యట్టి వనుకోండి, భారతం చూచి వ్రాసేవ్రాంత కాదిది 
ఆకాశ పురాణపువ్రాంత. కనక ఈషద్వైషమ్య మవివక్షితంగా సమన్వయించుకోం గోరుతాను. 
ఆయీ సంధి చాలభాగం సమానాచ్చరత్వంలో బాగుంటుంది. చూపి + ఇటు చూపిటు, 
కొన్ని చోట్ల అసమానాచ్చరత్వంలోనూ బాగుంటుంది. “ఏమనందును ముసలాపె” అని 
+ అందును, అనందును, కాని యిక్కడ వొక సూక్ష్యాంశం వుంది. యేమిటంటే; వెనకాల 
ఏమి, అన్నపదం వున్నప్పుడే యీప్రయోగం హృద్యం గాని, ఆసహాయం లేకపోతే 
బాగుండదు. కవిత్వంచెప్పే వాళ్లివన్నీ పెట్టుకుంటే రచన సాంగుతుందా? యీకర్మాలన్నీ 
వ్యాఖ్యాతలవి. వాళ్లపని రచన మాత్రమె. క్వార్థకసంధినే చేసిన రామలింగం కవిత్వంలో 
= “ఆంకలింతయున్‌” వగయిరా యికారసంధులున్నాయని చూపడం అనావశ్యకం కనక 
ఆగొడవ పెట్టుకోను. యింకో క్వార్థకసంధి చూపుతాను. “పెచ్చు పెరింగెట్టిదియు” పెచ్చు 
- పెరిగి - ఎట్టిదియు అని పదచ్చెదం. “సవతాలు తెలివొంది” ఇత్యాదులు కవిబ్రహ్మ 
ప్రయోగాలు భారతంలో చాలా వున్నాయిగదా? నన్నయ్య భట్టుకన్న “స్వతం్రుండై 
తనదుపాండితి చూపెను” తిక్కయజ్వ, అనంగా మనం చెపే ప్పెది తెలుంగుకవిత్వం కనక 
నూట తొంబదిపాళ్లు తెలుంగే వాడడం సమంజసం అని కాంబోలు సోమయాజులుగారు 
తెలుంగు నెక్కువగా వాడారు. తెలుంగులో అపురూపమైన సమాసాలుకూడా వాడివున్నారు. 
అవి దిద్దరానిచోట్ల వాడడంచేత నేంటిసంస్కర్త లిప్పటికి దిద్దలేదు. 


“ఆనందపు రూపుని” శాంతిపర్వ ద్వితీయాశ్వాసంలో ఆయీ విశేషణం భగవంతునికి 
వాదంబడింది. ఉపనిషత్తులలోవున్న - “ఆనందో బ్రహ్మే ” అన్న (శ్రుత్యర్థాన్ని యీవిధంగా 
అనువదించినట్లు తోస్తుంది. సిద్ధసమాసమైతే- “ఆనందరూపుని” అని వుండాలి. యిది 
యేలా కుదురుతుంది అనినేంటివారు ప్రశ్నిస్తూన్నారు. బహువ్రీహి సమాసంచేసి సాధ్య 
సమాసంగా సమన్వయించాలి. ఆపక్షంలో మువర్ణకం లోపించక నిలుస్తుందా? అని 
శంకించేవారి శంక. లోపిస్తే సిద్ధసమాసమే అయిపోతుందాయ యిక్కడ వుపపత్తి 
ఆలోచించాలి. కొంచెం దిద్దితే కర్మధారయ సమాసం చెప్పి సమన్వయించవచ్చునని నాకు 
తోస్తూవుంది. ఆదిద్దుంబాటు చూపుతాను. “ఆనందపు రూపును” ఆనందాభిన్నమైన రూపు 
(రూపము) నామార్ధయో రభేదాన్వయః, రూపం కలవాండంటే బహువ్రీహి వట గాని 
యిప్పుదకబలేదు.. రూపత్వేన రూపించడం (తత్తద్వతో రభేదాధ్యవసాయః) “స 
రాసీ న్మహసాం మహ్వోజ్ఞ్వలః, ఇతివత్‌” యీదిద్దుంబాటు లోంగడ సంస్కర్తలు స్త 
“నమ్మి పనులుగొనునది” అనే దిద్దుంబాటువంటిది కాదు కనుక సహృదయు 
లంగీకరింతురని నా నమ్మిక, లేదా? సరసము + పలుకులు. కలిపితే సరసపు బలుకులు 


శెనాలి రామలింగకవి కవిత్వం-1 645 


అయి కర్మధారయసమాసమయినట్లే అనంగా ము విభక్తి లోపించకుండానే (సుపో 
ధాతుప్రాతిపదికయోః, చూ.) కర్మధారయ సమాసబిరుదాన్ని పొందినట్లే ఆనందము 
రూపంగా కలవాండు (కలబహుప్రీహిః) అనిచెప్పి బహువ్రీహి బిరుదం దీనికియిచ్చినా 
తెలుంగు భాష బాధించదు. సుబ్లోపం కర్మధారయ చెప్పినప్పుడేల రాలేదు అంటే; తెలుంగు 
వైయ్యాకరణులు నీళ్లు నమలవలసిదే. యీ మంచానికి కాళ్లకడదిక్కూ తలగడదిక్కూ 
అనేయేర్పాటు ఇంతవజకేర్పడలేదు. “తెలుంగునకున్న వ్యాకరణదీపము చిన్నది” యీపద్ధతిని 
యేమీ దిద్దకుండానే సమన్వయ మవుతుంది. కాని దీనికి వ్యాకరణ వేత్తల సమ్మతి కావాలి. 
“స్థితస్య గతిశ్చింతనీయా” నాకు తోంచినది వ్రాశాను. యిదే సిద్ధాంతం కావాలని నాకు 
అభినివేశంలేదు. సహృదయులు పరిశీలింతురుగాక. యీమాదిరి ప్రయోగాలు తిక్కన్నగారివి 
ఉగ్రపు బలులు, పేదమనుసులు, వగయిరా మణ్‌కొన్ని వున్నట్లున్నూ చాలావత్సరాల (క్రిందట 
చూచినట్లున్నూ జ్ఞాపకం. నంద్యాల స్కూలు పండితులొకరు నిన్నమొన్న పై ప్రయోగాన్ని 
గూర్చి ప్రశ్నించడంచేత పనిలోపనిగా నాకు తోంచినమాటలు కొన్ని యిక్కడ వ్రాశాను. 
తిక్కన్నగారు యతిస్థానంలో “అక్టోహిణీ” శబ్దాన్ని వృద్ధిరహితంగా వాడినారు. కొన్నాళ్లు 
ఆయన ప్రమాదపడ్డారనుకొనేవాణ్డి. కాదు సాధువే అని చెప్పినవారే లేదు. అలా కొన్నేళ్లు 
గతించాయి. యేదో వ్యాసంలో ప్రమాదప్రయుక్తమే అని వ్రాశాను కూడాను. అంతట్లో 
తత్వబోధినీ వ్యాఖ్యానంలో ఈ శబ్దంకూడా సాధువే అని సమర్థనం కనపడింది. అయితే 
అది సంస్కృతం కనక సమగ్రమైన శాస్త్రం దానికి వుంది. తెలుక్కో? చేవొత్తిదీపం తప్ప 
గత్యంతరం లేదు. సన్నాసి పెళ్లికి జుట్టుదగ్గిరనుంచీ యొరవే. వికారార్థమందు సంస్కృతశబ్దాల 
కంటే వచ్చే “మయట్ర్రత్యయాన్ని” తిక్కన్నగారు తెలుగులో వాడినారు. యేమీ? 
ఆకవిబ్రహ్మకు యింతమాత్రం తెలియదా? ఆమాట యెవరనంగలరు? శిష్టులు ఆవిధంగా 
వాడదాన్నిబట్టి ఆ విధంగా ప్రయోగించారన్నదే సమాధానం. సంస్కృత ప్రత్యయాల మాదిరి 
మత్వర్థీయ ప్రత్యయాలు గల తెలుగులు కొన్ని కనపడతాయి. “నల్లి” యీరూపం 
ఆమాదిరిదే, నల్ల అంటే రక్తం, అది కలది నల్లి. దాని శరీరమంతయు రక్తమయమే 
గదా? 


“నిప్పుకలు, వెలందుక, పొలంతుక,” ఇవి స్వార్థక ప్రత్యయాంతములవలె నగు 
పడతాయి. సరే యేదో అక్షరసంధినిగూర్చి వ్రాస్తూ చాలా దూరం వచ్చాం. క్వార్థకసంధి 
బహు మహాకవిసమ్మతం కనక మనరామలింగకవి కూడా అనుమతించాండు గాని తెలియక 
ప్రయోగించలేదని సారాంశం. మనస్కరించు, అనే తిక్కన్నగారి భారత ప్రయోగాన్ని గుప్తార్థ 
ప్రకాశిక నిరసించింది. అది నిర్దుష్టం. వ్యవహార సిద్ధం అని తెల్విడి. 


646 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


“అటిమానిసాత్మ” ఇత్యాదులు (తెలుంగికారసంధులు అజమానిసి + ఆత్మ) 
చదువరులు చూచుకోండి. ఇతడు సంధులవిషయంలోం గాని, యితర పదములు 
కూర్చడంలోంగాని, కొంచెం పెళుసుగానే (ప్రవర్తిస్తాడు. అందుకే అనుకుంటాను 
“పాండురంగవిభుని పదగుంభనంబును” అనిమాత్రమే పేరు వచ్చిందిగాని, మృదువుగా 
కూరుస్తాందనే పేరితనికి రాలేదు. ఈవిషయ మింకాముందుముందు వివరింపంబడును 


“వాజ్మనోహారిణులై” ఆయీసమాసము వాగ్భిః మనోహారిణ్యః అని చెప్పుకోక 
స్థూలదృష్టిని కొందు వాక్చమనశ్చ అనివి గ్రహించుకొని అచతుర సూత్రంచేత “వాజ్యనసం" 
అని కావలయునని ప్రశ్నింతురు. అయ్యది భ్రాంతిమూలక ప్రశ్న యని తెల్పుటకే యిట 
నుదాహరించాను. యింకొకచోట “వాజ్మనఃకాయ కర్మప్రవర్తనములన్‌” అనియున్నది. 
ఇక్కడకూడా పిండిలేనివారు, “వాబ్మనస” అని కావద్దా అని శంకించడానికి అవకాశం 
వుంది. లోంగడ చూపినదానికంటె యిది భ్రాంతికలిగిస్తుంది. అక్కడ వాబ్బనశ్శబ్దాలకు 
ద్వంద్వం లేదు. ఇక్కడ ద్వంద్వం వుంది, కనక శంకకు పూర్తిగా అవకాశం వుంది. 
సమాధానం యేమిటంటే? అచతురేత్యాదినా సంభవించే నిపాతనం వాబ్మనశ్శబ్దాలు రెంటికి 
మాత్రం చేసిన ద్వంద్వానికే వర్తిస్తుందిగాని అంతకు అధికంగా యితర పదంకూడా 
కలిస్తే వర్తించదు. ప్రకృతంలో వాజ్మనఃకాయ (వాక్చ మనశ్చ కాయంచ) శబ్దాలు మూడింటికీ 
ద్వంద్వం గనుక ఆ సూత్రం దీనికి వర్తించదని తెల్విడి. ఆ యీస్టలంలో నన్ను యెవరూ 
శంకించలేదుగాని కొంతకాలంక్రిందట నాకే యీశంక తోంచి చాలాకాలం నిలవలో 
ఉండిపోయింది. ఆరోజులలో అచ్చవుతూవున్న దేవీభాగవతంలో యీమిడిమిడిజ్ఞానం, 
నాల్గవస్మంధంలో “వాజ్మినసకాయశుద్దులకు” అని దిద్దించింది కూడాను. ఇటీవల 
పైనిచూపిన రహస్యం నాయంతట నాకే గోచరించింది. శబ్దశాస్త్రంగాని, మజోశాస్త్రంగాని 
చదివినా తత్తద్రహస్యాలు గోచరించడానికి చాలాకాలం పడుతుంది. బాగా ఆలోచిస్తే 
శాస్ర్రజ్ఞానం కంటె ప్రయోగ విజ్ఞానమే కవికి ముఖ్యం. కాని కేవలం ప్రయోగమాత్రశరణ్యులు 
వాక్కొక్కచోట చట్టన దొరకడతారు. 


“శక్రాణి, చక్షుర్రువము” ఇందు మొదటిది శర్వాణి అనే ప్రయోగం వుందిగదా? 
అని చేసినప్రయోగం. లక్షణజ్జ్ఞత్వం వుంటేనో “ఇంద్ర వరుణభవశర్వ” సూత్రంలో శుక్రపదం 
లేదు కనక శక్రాణి (శక్రునిభార్య) తప్పు అని తెలుస్తుంది. అదేవిధంగా “చక్షుర్భువము” 
అనుప్రయోగానికి సూత్రాధారం లేదనిన్నీ “అక్షి భువము” అనేదానికి మాత్రమే “అచతుర” 
సూత్రం తోడ్చడుతుందనిన్నీ బోధపడుతుంది. కనక కవికి నూటికితొంభై వంతులు 
లక్ష్యజ్ఞానమున్నూ తక్కిన పదివంతులూ లక్షణజ్ఞానమున్నూ వుండడం ఆవశ్యకమని 


తెనాలి రామలింగకవి కవిత్వం -1 647 


చెప్పకతప్పదు. కవి శాస్త్రజ్ఞండా కాండా? అనే రహస్యం యీలాటి ప్రయోగాలు 
తెలియచేస్తాయని తెలివిడి. కొందణు లక్ష్యలక్షణజ్ఞానాలు రెండున్నూ పూర్తిగా కలిగికూడా 
తీరా స్వంతరచనదగ్గిజకు వచ్చేసరికి “టెంకాయపిచ్చికొండ” చేస్తారు. యిందుకు 
ప్రథమోదాహరణం అహోబలపండితుండు. ఈ మహాకవి రచించిన కాళిందీ పరిణయం 
చూస్తే పైమాట స్ఫుటంగా తెలుస్తుంది. లక్షణంలో వ్రాసినదానికి భిన్నంగా యెక్కడైనా 
ప్రయోగించడం పాణిన్యాదులకే వుంది. అది సహ్యం. అహోబలపతిది అట్టిది 
కాకపోవుటచేత నింతగా వ్యాఖ్యానించవలసి వచ్చింది. 


“ఉరసిజాదృత వీణసరసిజాసను రాణి” యీ సీసచరణం యెందుకు వుదాహరించడ 
మంటే? సరసిజ సరోజ శబ్దాలు రెండూ ప్రసిద్ధాలు. వొకటి అలుక్కు రెండు లోకంలో 
సమాసాలతోపాటు లుక్కు, అదే విధంగా ఉరసిజ ఉరోజ శబ్బాలలో ఉరోజానికున్న 
ప్రయోగబాహుళ్యం ఉరసిజ శబ్దానికి లేదనే నా అనుభూతి. యిదేవిధంగా జలేజ జలజాలు 
చూచుకోరాదు. యెందుచేత? రెండూ ప్రసిద్దాలే కనక. మటిన్నీ జలేజ సలిలేజ పాధోజ, 
పాథసిజ లోనైనవి వాడుకోవడంలో ప్రసిద్ధినిబట్టి వాడు కోవడంలోనే సారస్యం వుంటుందని 
తెల్పడానికే యీవిషయం యెత్తుకున్నాను గాని లేకపోతే నచ శంకా నచోత్తరం. కాని 
రామలింగంపోయే పోకడ శాబ్దికంలోనేకాదు ఆర్థికంలోనే కాదు “మురారే సృతీయః 
పంధాః” అన్నట్టుగానే చాలాభాగం వుంటుంది. పైని చూపిన ఉరసిజ ప్రయోగం దానిలో 
చేరిందే. యెన్నో యింకా వున్నాయి. “మరాళ దంతావళ శిఖావళి అంటూ 
రాధికాగమనమునకు ఉపమానకోటిని యేకరుపెట్టి వున్నాండు. ఇవన్నీ ళాంతాలుగా 
వుండడంచేత సమాసగ్రథనం చక్కగా కుదిరింది గాని యాత్రయంలో శిఖావళాన్ని (నెమలిని 
స్తగమనానికి వుపమానంగా నేను చూచినంతలో యిప్పటికి కనపడలేదు. నహిసర్వస్సర్వం 
విజానాతి. యిక్కడనే కాదు. యింకొకచోటకూడా యీవుపమానం రామలింగం 
వాడివున్నాండు. “మ. గతిమధ్యస్తన... మర్తిమృగేంద్ర” (38 ఆ. 86 వ పద్యం చూ.) కనక 
పూర్వులెవరో వాడే వుంటారు. 


“నన్నుం గన్న మ్‌ దమ్మజియున్‌ భయమ్ము” యిక్కడ నన్నయ్య భట్టు ప్రాసలో 
నకారం మకారంచేసిన ప్రయోగాన్ని ఆధారంగా చేసి ప్రయోగించినట్లు స్పష్టం. ద్విత్వాక్షర 
ప్రాసలలో నొక్కొక్కచోట నొక యక్షరాన్ని వదలికూడా మహాకవులు వాడివున్నారు. 
ఆముక్తమాల్యదలో కాంబోలును- “తత్రణ” అనేపదం ప్రాసలో పెట్టి తకారశూన్యమైన 
క్షకారంతో ప్రాస చెల్లించినపద్యం చూచినట్లు జ్ఞాపకం. “వాక్రిణస్త్రత్రాంగనా” అనేపద్యంలో 
శ్రీనాథుడు రేఫవిరహితంగా శక్తులు అని ప్రయోగించి ప్రాసయతి చెల్లించినట్లు అప్పకవి 


648 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వుదాహరించే వున్నాండు. అతండే “నాతో మార్మొనలేరు” అని యెత్తుకొన్న పద్యంలో 
వొకచరణంలో “ఈతైలోక్యమునందు” అని వాడినాండు. నన్నయ్యగారు- “క్షత్రియ 
వంశ్యులై” అని ప్రారంభించిన పద్యంలో నాల్గోచరణంలో “మాంధాతృ రఘుక్షితీశులు” 
అని వాడినారు. దాన్నిబట్టి ఆయీ రేఫవిరహిత ప్రాసములు సమాహితాలు కావు. యేమంటే 
బుకారం అకారాదులవంటి అచ్చుకాదు. బుకారంలో రేఫకూడా శుతమవుతూవుంది. 
భాష్యకారులు “బుకారస్యతు మధ్యే ద్వౌ రేఫౌ” అని వ్యాకరించడంవల్లకూడా బుకారంలో 
రేఫ దాంగి వున్నట్లు స్పష్టం. నన్నయ్యగారు ఆయీరహస్యం యెటింగి ఆవిధంగా వాడి 
వుందురు. కాని పిమ్మటి మహాకవులు మణికొంత సాహసించి, “ఈషద్వైషమ్య 
మవివక్షితం”గా ప్రాసవిషయంలో ప్రవర్తిస్తూ వచ్చారు. యేదో “అలంకారార్థ మక్షతైః 
పూజయామి” అన్నట్టుగా పుట్టిన యయతిప్రాసలవిషయంలో చూచీచూడనట్లు పోవడమే 
యుక్తంగాని విశేషించి పట్టుపట్టి యీస్వల్పానికి యెంతటి మహాకవినేనా “తోంటకూరలో 
పురుగుమాదిరిని” యీసడించడానికి సహృదయులు సమ్మతించరని నే ననుకుంటాను. 
బుకారానికి తెలుంగులో అచ్హ్వమేలేనట్టు శంభుదాసుని ప్రయోగం “బుక్షవానరవీరుల్‌” 
అనేది తెల్పుతూ వుంది. ఇంతేకాదు. “క. ఆబుషికొమరుండు గట్టిన, చీరలు” అనే 
ప్రయోగంకూడా కేవలం రేఫవంటిదే తెలుంగులో బుకారం అని బోధిస్తూవుంది. కాని 
'బుతిజుండని విచారించి పూజించితే” అనే నన్నయ్యగారి ప్రయోగంవల్ల కొంత 
అచ్చ్వంకూడా వున్నట్లు తెలుస్తూవుంది. యేదో ప్రయోగానుసారంగా ప్రవర్తించవలసిందే 
కాని యీ యతిప్రాసల విషయంలో నిష్కర్షించి లక్షణం చెప్పడం కుదరదు. రేఫ 
శకటరేఫలవిషయంలో నిన్న మొన్నటి దాంకా యెంతో పట్టుదల వుండేది. అది యిప్పుడు 
వదిలింది. సంస్కృతంలో లింగవిషయం యేలాటిదో, తెలుగులో యతిప్రాసలవిషయం 
ఆలాటిది. భాష్యకారులు “లింగ మశిష్యం లోకాశ్రయత్వా ల్లింగస్య” అని వూరుకున్నారు. 
దీన్ని గూర్చి వివరింపవలసివస్తే చాలా వ్రాయాలి. యెప్పుడో విద్యార్థిదశలో “కవీనాం 
కాముకానాం చలింగబాధా సమాస్మృతా” అని నేను హేలగా అన్నట్టు జ్ఞాపకం. ఉత్తరార్థం 
జ్ఞాపకంరాలేదు సమయానికి; కాని అర్థంజ్ఞాపకం వుంది. యావుభయమున్నూ కోశంవల్ల 
నివర్తిస్తుంది అనే అర్ధం కలిగి వుంటుంది వుత్తరార్థం. “తాడన వేగంబున భగ్నమయ్యెంగటీ 
వేల్లత్ఫుల్లకాశిక్యమున్‌” యీ పద్య చరణంలో ల,డలకు విశ్రమం స్పష్టంగా 
కనపడుతూవుంది. “లడయోరభేదః”. అని వ్యాఖ్యాతలందజూ యేకవాక్యతగా 
అంగీకరించారు. లడలకేకాక, వబలకు, శసలకు, రలలకు, అభేదం సకలపండిత సమ్మతం. 
ఆయీరహస్యం అప్పకవి యెటింగినవాండే. కాని యెందుకో ల,డ లకు యతి చెల్లదన్నాండు. 
రామలింగమంతటి మహాకవి తనకు కొన్ని శతాబ్దాలకు ముందున్నవాండు 


తెనాలి రామలింగకవి కవిత్వం-1 649 


ప్రయోగించాయడన్నమాట అతనికి తెలిసినట్టు లేదు. బహుశః అతనికి పాండురంగ 
మాహాత్మ్యం దొరక లేదనుకుంటాను. ఆతండు రామలింగని పద్యాలు వుదాహరించినట్లు 
లేదు. అందుచేతనే “లలితవీణారవంబుతో డక్కసరియె” అని యేసామాన్యకవిదో ప్రయోగం 
పూర్వలాక్షణికు లిచ్చింది చూపి ఖండించి వున్నాండు. రామలింగం ప్రయోగించినట్టు 
తెలిస్తే తప్పనడానికి అప్పకవి కెన్ని వేలగుండెలున్నాయి? యీలాటివి అప్పకవీయంలో 
సవరించతగ్గవి యెన్నో వున్నాయి. “ఉ. ఆసతింబల్కు.. మునీశ్వరాభ్యాశదురాసదంబగు 
మదాకృతి.” ఈ శస ప్రాసకూడా అప్పకవి తోసివేశాండు. అప్రశస్తప్రాసలలో జమకట్టి 
ఆంధ్రకవిలోకానికి అపకారం చేశాండు. ఇటీవల యేపద్యానికి ఆపద్యంగా అచ్చువేసిన 
భారతంలో దిద్దివున్నారుగాని పూర్వపు అచ్చు ప్రతులలో “చతుర్దసుల నుభయపక్షవశత 
వచ్చు” అని తిక్కన్నగారి ప్రయోగం కనపడుతూ వుంది. కవిబ్రహ్మ ప్రయోగాన్ననుసరించి 
రామలింగమే కాదు యింకా యెందతటో యీశసప్రాసము వాడుకొన్నారు. యిప్పుడా 
ప్రయోగాలగతి అధోగతి కావలసి వచ్చింది. శాంతం పాపం. 


“గట్టిగా వినుమధిపా!” గట్టిగా అంటే ఇక్కడ ఎక్కువ (శ్రద్ధగా అని అర్ధం చెప్పితీరాలి. 
ఆయీ అర్ధం వ్యావహారికంవల్ల రావలసిందేగాని అన్యధా రాదు. “కరిన” శబ్దాన్ని గూర్చి 
భారతంలో తిక్కన్నగారు ప్రయోగించినదాన్ని వ్యాఖ్యానిస్తూ చాలావత్సరాలనాండు అన్యత్ర 
చాలావిస్తరించాను. అందుచేత యిచ్చట స్పృశించి విడుస్తూన్నాను. మాతృభాషలో కవిత్వం 
చెప్పేటప్పుడు తజచు లోకవ్యవహారానుసరణమే శరణ్యం. 


“సరిపోయెన్‌” అని యీరామలింగం లాక్షణికంగా సమాప్ర్యర్థ బోధకంగా 
(ప్రయోగించాడు. ఆరెండు శబ్బాలున్నూ కలిసినప్పుడు పసపూ సున్నమున్నూ కలిసి 
పారాణిగా మాటినట్లు ఆవిధమైన అర్థాన్ని యిస్తాయి. నిదుర అనే శబ్దానికి పోవు ధాతువుతో 
సంబంధం కల్పితే నిద్రను అనుభవించుచున్నాండు అనే అర్ధం వస్తుంది. యేభాషలో 
యిదీ అర్ధం వస్తుందంటే తెలుగులోనే. తెలుగులో వస్తుంది స్ట అని తత్తుల్యములైన 
సంస్ఫృతపదాలు కల్పితే అట్టి అర్ధం వస్తుందేమో! అంటే, రాదు. అది భాషాస్వభావంవల్లనే 
రావలసినది. యీలాటి ప్రయోగమే “పూజ్యముల్‌” అనేది వొకటి వుంది. దీనికి 
సంస్కృతభాషలో వున్న అర్ధం పూర్తిగా వదలుకొని అభావం చెప్పుకుంటేకాని కుదరదు. 
యౌ అభావార్థకత్వం జ్యాతిషం (త్యాజ్యం పూజ్యం చూ.) కనపడుతుంది. ఇవన్నీ 
“వ్యవహారతశ్చ” అనే దానిచేత సాధింపవలసినవే. శాబ్ది బోధోపకరణములు వ్యాకర 
జోపమానకోశాదులు పెక్కులున్నను వ్యవహారమనేది వాటినన్నిటినీ తలదాంటు 
తుందన్నందుకు ఎన్నో దృష్టాంతములు చూపవచ్చును. మేఘసందేశంలో “ఘాసశ్యామాన్‌” 


650 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అని మన ఆంధ్రలిపిలో వున్న పాఠం వ్యవహారం బలీయమవడంచేత మార్చిందే. నాగర 
లిపిలో చూస్తే “శప్పశ్యామాన్‌” అనే వుంటుంది. రామలింగం కవిత్వంలో నాకుంబోదు, 
తనకుంబోదు వగయిరా లెన్నో వ్యవహారసాధ్యప్రయోగాలు కనపడతాయి. శౌస్త్రతః మంచి 
అర్ధం యిచ్చే పదమైనా అది వ్యవహారంలో దురర్ధం యిచ్చేదే అయితే కవి ఆ పదాన్ని 
వదలుకోవలసిందేగాని కవి నివసించే ప్రదేశాన్ని బట్టి ఆయీ వ్యవస్థ చేయవలసి వుంటుంది. 
నన్నయ్యభట్టు “మబవ కనుష్టించునది” అని ప్రయోగించాడు. ఆయీ ధాతువునకు 
నేడు గోదావరీమండలములో సదర్ధం లేదు. ప్రజాపతిశబ్దానిక్కూడా దురర్ధం 
గోదావరీమండలమందు కలదు. నన్నయ్య నాంటికి వుందో లేదో ఆలాటి అర్ధం యిప్పుడు 
మనకేలా తెలుస్తుంది. ఆయన దీన్నిన్నీ (ప్రజాపతి) ప్రయోగించాండు. “వాజనం జూచి 
కౌరవనృవాలుండు” ఆయీ ప్రయోగం తిక్కన్నగారిది. నన్నయ్య కవిత్వంలోకూడా వుండే 
వుంటుంది. వొకరేమిటి? మహాకవులందబూ దీన్ని వాడే వున్నారు. ప్రాచీనలక్షణ 
(గంథాలలో- “సాధన” శబ్దానికి దురర్ధప్రతిపాదక మనే హేతువుచేత నిషేధం 
ప్రతిపాదించారు. లోంగడ నేను చూపినశబ్దాల దురర్ధం సామాన్యులకు గోచరిస్తుంది. 
కాని సాధన శబ్దనిష్టమైన దురర్ధం నిఘంటు సహాయంలేనిదే గోచరించదు. పూర్వకాలంలో 
అట్లుకాదేమో! మెదకు దొరల్‌ ప్ర-పతులమీంది పొరల్‌, అంటూ వొకకవి నైజాంరాష్ట్రంలో 
వుండే మెదకు పట్టణపరిపాలకులను తిట్టేవుండడంవల్ల ఆశబ్దం దురర్ధాపాదకమని వేటే 
చెప్పనకృటిలేదు. కాని వొకమండలంలో యేదో అర్ధం యిచ్చే పదం యింకో మండలంలో 
అట్టిది కాకపోవడమున్నూ వుంది. గద్వాలప్రాంతంలో “చీకటీంగలు” అని వాడతారు 
దోమలనడానికి. మండల భేదాలనిపట్టి యీలాటి సందర్భాలు చాలా వున్నాయి. 
“గర్భాదానానికి” గోదావరీ మండలంలో కొంత గోప్యంగా వుంటుందని పునస్సంధానమని 
కాని శోభనమని కాని వాడతారు. నైజాంలో “ప్రయోజన”మని వాడతారు. ఆ్దికానికి 
“తిధిప్రయోజన” మని గోదావరీ ప్రాంతంలో వాడుక వుండడంచేత పరమశుభప్రదమైన 
దాంపత్య మహోత్సవాన్ని అమాంగళికమైన పదంతో వాడడానికి సమ్మతింపరని 
వ్రాయనక్కజలేదు. ఆయీచర్చ “పూజ్యముల్‌” అనే రామలింగంగారి ప్రయోగాన్ని పల్టీ 
ప్రసక్తమయింది. గ్రాంధికంగా ఆయీ పదానికి అభావార్థకత్వం లేకపోయినా వ్యవహారంలో 
వుండడంచేత శిరసావహించక తప్పదు. కొన్ని స్థలాల్లో పూజ్యశబ్దానికి అభావార్థకత్వం 
చెప్పడంవల్ల అసలు దానికి వున్న అర్ధం పోతుందని పొరంబడరాదు. అది వుంటుంది. 
ఆ అర్ధం చెప్పేచోట యీఅర్ధమున్నూ ఇది చెప్పేచోట అదిన్నీ చెప్పి లేనిపోని శంకలు 
చేయడం సహృదయ సమ్మతం కాదు. సంస్కృతంలో లేని అర్జాలు తెలుంగులో వస్తాయి. 
శోభనం (గర్భాదానం) వగయిరాలు ఆయీ సందర్భానికి వుదాహరణం. కృష్ణరాయలు 


తెనాలి రామలింగకవి కవిత్వం-1 651 


ఆముక్తమాల్యదలో “దర్భపోటు” అని వ్యావహారికంలో వున్న ఆద్దికార్టంలో ప్రయోగించాండు. 
యింకా యీలాటివెన్నో వున్నాయి. 1. మొదలనుండియు నీవు దామోదరుందవె 
ఓ సొమ్రాజ్యవధూటి చేరంజనువే? నిర్భాగ్యదామోదరున్‌, 


నిక్షేపంవంటి దామోదర శబ్దానికి (దామ = వనమాలా, ఉదరే. యస్య) పట్టిన 
దుర్గతి చూస్తే వ్యావహారికానికి వున్న బలం తెల్లమవుతుంది. యింతదాంకా యెందుకు? 
“ఇంద్రాణీవా. విధవా” అనే వైదిక పరిభాషను పట్టి చెడిపోయిన ఇంద్రాణి పదాన్ని 
ఆశీర్వచనాదులలో వాడడం సంశయగస్తమే. యావల్లోకమూ కాకపోయినా ఛాందసలోకం 
ఆపదానికి అమంగళార్దాన్ని వాడుతూన్నప్పుడు తద్దారాగా విన్నవారు శంకించకపోరు. 
శాస్త్రజ్హుల పరిభాషలలోకూడా (శశ్చోటి. కశ్చన) లోనైనవి వున్నాయి. ఇవన్నీ 
భాషాకవిత్వాలలో నిరాఘాటంగా వాడుకోవలసినవే. “రాజై పుట్టుట రశ్శిమాత్రఫలమే” 
ఆయీ వసుచరిత్రలోని రళ్ళికి కిరణార్థకత్వమేగాని సంస్కృతంలో లాభా (రాంబడి) 
ర్థకత్వమున్నట్లు న నిప్పటికి చూడలేదు. వ్యాఖ్యాతైనా వుంటే నిఘంటు వుదాహరించేవాండు. 
వూరికే అర్ధద్వయమున్నూ వ్రాసి వూరుకున్నాండు. పోనీ, ఆ “రళ్ళి” లాభార్థకమైనప్పుడు 
తెలుయగుపదమనుకుందామా? ఆపద్ధతిని సిద్ధసమాస ఘటితం కాకూడదు. ఉభయార్థాల 
యందు సంస్కృత పదమే అయితీరాలి. రెండుభాషలకూ అవకాశం వుండడంచేత 
తెలుంగుకవిత్వానికే యెక్కువ చిక్కు కేవల సంస్కృత కవిత్వానికైతే యింత చిక్కు లేదు. 
ఆ భాషలో చక్కని ప్రవేశం వుంటే సరిపోతుంది. “ఇద్దానికో? రెంటం దగులవలయు" 
అని (పాణిగ్భహీత చూ.) వ్రాయడానికారణం సహృదయులకు గోచరమే కనుక యీచర్చ 
యింతతో ఆపుతాను. 


652 


తెనాలి రామలింగకవి కవిత్వం-2 


'విలసనశిక్షాధూర్ధరములి యీ సమాసంలో ధూశ్శ్ళబ్దానికి, ధురా అనే రూపం 
శాస్త్రతః సమాసాంతప్రత్యయం చేసుకుంటే కావలసివుంది. కాశీ ఖండంలో శ్రీనాధుడు 
కూడా యిదేమాదిరిని ప్రాసస్థానంలో యీలాటి ప్రయోగమే ప్రయోగించి వున్నాండు. 
సమాసాంతవిధికి అనిత్యత్వం చెప్పి దీన్ని సమర్ధించాలి. శ్రీనాథుండంటే? అల్లాటప్పా 
కవులలో చేరే వాండుకాడు. తెలుంగుకవిగా లోకంలో అతణ్జి వాడుకుంటూవున్నాంగాని 
పనిపడితే సంస్కృత భాషలో - 

“పగులంగొట్టించి తుద్భటవివాదప్రాఢి 
గౌడడిండిమభట్టు కంచుధక్క” 


అని డీకుంటాండు. కవితాసారస్యం తెలియక - 


కల్గారైః పరికల్పితేవ లలితామాలా కవేర్భారతీ 
శుష్కాణాం పరిపీడనం నసహతే. 

అనే కాళిదాసోక్తిని గమనింపక వెళ్టిశంకలుచేసే శుష్క పండితులను - 
“కామికిన్‌.... అచ్చోట విద్వాంసుల్‌ రాజమహేంద్రపట్టణమునన్‌.... 
ప్రధ్వంసా భావము ప్రాగభావమనుచుం దర్శింతురు.” 


అని యుక్తియుక్తంగా మందలింపంగల మహావిద్వత్మవి. మన రామలింగానికి 
శ్రీనాథుండంటే చాలా గౌరవం కనక అతని ప్రయోగాలు తబుచు వాడుతూ వుంటాండు. 
దినవెచ్చము బచ్చింట వగయిరాలు శ్రీనాథుడు వాడుటచేతనే యితడు వాడినాందని 
తెలివిడి. శ్రీనాథునివలెనే సంస్కృత సమాసాలు రామలింగం గుప్పిస్తాండుగాని జెచిత్యం 
గమనించక పోవడంచేత ఆపట్ల యితండతనికి లోంగుతాడు. శ్లేషలు వాడడం మానండు 
గాని అవి కూడా భట్టుమూర్తి వాడినట్లు - 


(1) “నీరజారాతి; నినుం దనసెలవుగూల” 
(2) “విమలమధుర మనోహరవృత్తి వెలయువారి” (వగయిరాలు చూ.) 


తినాలి రామలింగకవి కవిత్వం-2 653 


ఆనందజనకంగా వుండవు. యింతకూ యితండు పుచ్చుకున్న కథా వస్తువు 
యేరసానికింగాని అనువయినది కాదు, విష్ణుభక్తిపారమ్యంతప్ప యీ కథలో కావ్యశిల్పానికి 
తగ్గపదార్థం లేదు. అట్టికథ మతపక్షపాతం కోసం పుచ్చుకోవలసి వచ్చినట్లు తోస్తుంది. 
యెంతసేపు చెప్పినా నారదుండూ కుమారస్వామీ పార్వతీపరమేశ్వరులూ అగస్తుడూ 
లోపాముద్రా కాశీ, కైలాసము వైకుంఠమూ శ్వేతద్వీపము వీట్లను కథావస్తువులుగా పుచ్చుకొని 
అన్ని రసాలూ వచ్చేటట్టు చేశాండు, నిగమశర్శ్మకథ సుశీలకథ యీ రెండూ యీ (గ్రంథానికి 
వన్నె తెచ్చాయి గాని యివిలేకపోతే యీ పుస్తకం కేవలంగా వైష్ణవ సంధ్యావందనంగా 
పరిణమించేది. యిప్పుడో సర్వరసాలకూ యిది ఆలవాలంగా వుండిన్నీ యేకారణంచేతనో 
వసు మనుచరిత్రాదులతో తులదూంగలేకపోతూ వుంది. యేదో విధంగా ప్రసక్తి కల్పించి 
ఆయీ గ్రంథంలో పచ్చిశ్చంగారాన్నికూడా అతిగూఢంగా వర్ణించివున్నాండు. గాని దేనికీ 
ప్రాధాన్యం యివ్వక ్రకారవిధయా వర్ణించుకుపోవడంచేత యెంతో పరిశీలిస్తే తప్ప 
దీనియోగ్యత బయటికి రాదు. శ్రీవర్ణన వసుచరిత్ర మాదిరిగానే చేసివున్నాండు. కాని 
అతని వర్ణనలోకొన్ని పద్యాలు “లోకులరసనలె, ఆకులుగా” నున్నట్లు (1) నానాసూన, 
(2) తనకప్పు నెటికప్పు (3) తనరాజీవశరంబు (వగయిరా చూ.) ఇతని పద్యాలకు 
స్థానం లేదు, “అతివకచనాభిఘన” లోనయిన పద్యాలితనివే అయినా అవి యీకబ్బంలో 
కనపడవు చాటుధారబాపతేమో; చంద్రోపాలంభన, మన్మథోపాలంభనలు యితందు 
చేయనేలేదు. ఇతని కవిత్వంలో కవిత్వానికి జీవితమైన వ్యంగ్యం వసుచరిత్రకన్న 
యెక్కువగానే కనపడుతుంది. కాని మొత్తంమీంద ప్రసాదగుణం తక్కువ. కనక గ్రంథం 
నూటికి తొంభైతొమ్మిది పాళ్లు శ్లేషమయంగావున్న వసుచరిత్రకున్నంత (ప్రచారం దీనికి 
లేకపోవలసి వచ్చింది. దీనికి వ్యాఖ్యానం సరియైనది లేదు, సరికదా (ప్రమాదముగా 
చేసిన అర్థాలతో కూడా నిండివుంది. అత్యవసరమైన చోట్లు స్పృశింపనే లేదు. 
ఆముక్తమాల్యద పాకం కన్నా యిది కొంత బిరుసు పాకంలోనే వుంటుంది. దానిలో 
“ఆనిష్టానిధిగేహసీమ” “గృహసమ్మార్దనమో” అనే పద్యాలమాదిరివి, (1) గంగాసంగమ 
మిచ్చగించునె! (2) “మాయపు బిడ్డయీనిసువు” వగయిరాలు దీనిలోనూ వున్నాయి. 
రెండూ వైష్టవమతమునకు అనుకూలించే భక్తి ప్రధాన గ్రంథములే. అంతో యింతో శైవాన్ని 
నిరసించే (గ్రంథాలే. కృష్ణరాయలకన్న యితడు లోపల శివద్వేషం లేనివాండుగా 
కనపడతాండు. కృతిపతిని సంతోషపెట్టడానికి వైష్ణవమత ప్రపత్తిని విశదీకరించినట్లుగా 
తోస్తుంది. శివుని విషయం కూడా మిక్కిలి ప్రపత్తితో వర్ణిస్తాడు. కాని “అథవా ప్రతిపక్షస్య 
వర్ణయిత్వా బహూన్‌ గుణాన్‌” “తజ్ఞయా న్నాయ కోత్మర్ష వర్ణనంచ” అన్నమాదిరిగా తేల్చి 
తదపేక్షయా విష్ణువునకు ఆధిక్యం కలిగిస్తాడు. అంతేకాని, యెంతవెదకినా 


654 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


శివదూషణకనపడదు. రాయలు కొంతచేసినట్టు స్ఫురిస్తుంది. కాని యితని రచనలో 
అదిన్నీ లేదు. శివద్వేషం కవికి లేదుగాని ఈ గ్రంథం శైవులకు మంటపుట్టిస్తుంది. 
అద్వైతమతానుకూల్యంగానే వున్నట్లు వుండివుండి చివరకు సమబుద్ధివీడి ఉన్నతస్థానం 
విష్ణువుకు సంపాదిస్తాడు. యీ విషయంలో యితని గడుసుతనం వర్ణనీయం. 


“స్మందపురాణ.... కడుం గ్రొత్తగు సొమ్మొనరించి 
విష్ణుసేవం దిలకించు నప్పరమవైష్టవకోటి నలంకరింపుమా” 


అని కృతిపతి వేదాద్రిశౌరి కోరిన కోరికను యితడు గ్రంథంలో (ప్రతీ అక్షరమందూ 
గమనిస్తూనే యీ (గ్రంథాన్ని రచించాండు. ఆయీకథ శ్రీనాథుండు కాశీఖండాన్ని 
(గ్రహించినట్లే స్మాందపురాణాన్నుంచే కవి (గహించాండు. కాని పాత్రలమట్టుకే కాని తక్కిన 
వర్గనాదులు స్వకపోలకల్పితాలే అని నేను తలుస్తాను. స్కంధపురాణం దగ్గి పెట్టుకొని 
పరిశీలించి నేనీమాట వ్రాయలేదు. పూర్వకవులఫక్కీ తజచుగా నిట్టిదేయగుటచే నిట్లు 
వ్రాశాను. పుండరీకుండు పరమవైష్టవుందని చెప్పక తప్పదు. అట్టి పుండరీకుణ్ణి “భస్మోద్దూశిత 
వాండురాంగుణ్ణి” గా వర్ణించాడు. యింతేకాదు. ఆయీ యితిహాసాన్ని పార్వతికీ నారదునకూ 
సృందునకూ వక్కాణించిన శివుణ్ణి వైష్టవసార్వభౌముణ్ణ్డిగా పేర్కొన్నాండుగాని, వైష్ణవ 
చిహ్నములు ధరించినట్లు వర్ణించలేదు. (క. కావున శరణము వేడెద నా వైష్ణవసార్వభౌమన్‌ 
చూ.2 ఆ) 


“శ్లో, శివం పరమభాగవతం స్మరామి” అని విశిష్టాద్వైతులు శివునకు ఆళ్వారులలో 
పరమోత్యృష్టస్థానం యిస్తారు; ద్వేషింపరు. కాని ఆయనకు తులసిమాలికలు గాని 
పద్యాక్షమాలికలుగాని ద్వాదళోర్వపుండ్రములుగాని అలంకరింపరు. విష్ణుభక్తులలో 
ఆగ్రేసరత్వభాగ్యం కలిగించినా శివునకు ఆ భక్తులకుండే అలంకారా లేవీ కలిగించకపోవడం 
చూస్తే “సాహేబుకు సవారాజ్యం కలిగినా బీబీలకు కుట్టుకాడలే” అన్న లోకోక్తికి స్మారకంగా 
కనపడుతుంది. యీ శంక శైవులమీందావుంది. శ్రీమహావిష్ణువువారా దేవతాసార్వభౌములు 
లింగధారణంవున్న శైవులుగా (గ్రంథప్రమాణం కూడా వుందే అనుకుందాం) చెప్తతారు. 
కాని తక్కిన శైవచిహ్నోలున్నట్లు వారున్నూ చెప్పరు, ఉపపురాణాలలో వొకటయిన 
పారాశర్యపురాణంలో శివుడు పార్వతికి వైష్టవమత సంప్రదాయములను వివరించడం 
కనపడుతుంది. ఆందులో సమాశ్రయణం (చక్రాంకితం) కూడా ప్రశంసింపంబడింది. 
ఆ భాగం పరిశీలిస్తే శివుండు పరమవైష్టవ సార్వభౌముండుగా తోంచకమానండు కాని 
పార్వతి “దేవా? మీరు సమాశ్రయణపరులు కాలేదేమి, అని ప్రశ్నిస్తే పరమేశ్వరుండు 
చెప్పే జవాబేలా వుండునో? అనిపిస్తుంది. తత్తధాస్తామ్‌. 


తెనాలి రామలింగకవి కవిత్వం-2 655 


పుండరీకుండు భస్మధారిగా వున్నట్లు రామలింగంవంటి మహాకవి వర్ణించడాన్ని 
బల్జీచూస్తే తపస్వులు భస్మోద్దూళితులుగానే వుండేవారేమో; (శైవవైష్ణ్టవాది భేదం యీ 
విషయంలో అకించిత్మరమన్నమాట) అనిపిస్తుంది. అలాకాకపోతే స్వల్ప విషయంలో 
మహాకవిచక్రవర్తికి “నా కవిత్వమందొకనికి దప్పువట్టం బనియుండదు” అని ఘంటాపథంగా 
మహాసభలలో ప్రతిజ్ఞచేసి నిర్వహించుకొన్న ప్రతిభాశాలికి అజ్ఞతాన్ని ఆపాదించ వలసి 
వస్తుంది. నిగమ శర్మనిగూర్చి వ్రాస్తూ “మీనుమీసమువంటి యొంటిజందెము” అని చెప్పడం 
(గృహస్టుగదా;) భ్రాంతిమూలకమని కొందణంటారుకాని దానికీ నేను వొప్పుకోను. అతండు 
గృహస్టే కాని విటాగ్రేసరుందై యావత్తు వైదికధర్మాలకూ స్వస్తిచెప్పి తిరుగుతూ వుండడంవల్ల 
షోకుకు భంజకమనేతాత్సర్యంతో అసలే యజ్ఞోపవీతాన్ని వర్ణించినట్లు వర్ణించినా 
ఉచితంగానే వుండేది (“విటునకు సత్యధర్మములు వేశ్యకు నేమము లేదుగా భువిన్‌.” 
వైజయంతి చూ.) అట్టిస్టితిలో ఒక జందెమేనా ద్విజత్వబోధకంగా ధరించినట్టు చెప్పడంలో 
తప్పులేదనే నేనుకుంటాను. రామలింగం మొట్టమొదట శైవుండనుటకు6 గల ఆధారాన్ని 
వ్యాసారంభంలో వుటంకించి వున్నాను. ఇటీవల వైష్ణవమతం స్వీకరించి తనవలెనే 
మధ్యకాలంలో వైష్టమత స్వీకర్త విరూరి వేదాద్రి మంత్రిగారి కోరిక ననుసరించి 
విష్ణుపారమ్యబోధకమైన యీ మహాకావ్యాన్ని రచించాడు. లోకంలో హిందువులలో 
మజికొన్ని మతాలు లేకపోలేదుగాని విప్రతిషేధ (తుల్య బలవిరోధము) ముతో తగినంత 
ప్రవృత్తి కులమతాలు శైవవైష్టవమతాలే. శివునకు విష్ణువుమీందగాని విష్ణువుకు శివుని 
మీందంగాని లేశమున్నూ ద్వేషమున్నట్లు పురాణాలలో కనపడదు, సరిగదా పైంగా 
వీరిరువురున్నూ మిత్రులని కూడా తెలియంబడుతుంది, ఇట్టిస్టితిలో ఆ యీ భక్తులు ఆదేవుండే 
వుతృష్టుండనిన్నీ యీ దేవుందే వుత్కృష్ణుండనిన్నీచాల కాలాన్నుంచి వివాదపడడం 
శోచనీయమే. అయినా యీ వివాదములు లాకలూకాయలకు సంబంధించినవికాక 
మహామహులకు సంబంధించినవి కావడంచేత యెవరున్నూ కాదనడానికి అవకాశం 
కనపడదు. 18 మహాపురాణాలలో 11 కాంబోలును శివపారమ్యానికి తోడ్పడతాయి. 
సంభ్యాబలాన్ని పట్టి శివుండు వుత్కృష్ణుండనే వాదాన్ని క్షణంలో శ్రీవైష్ణవ పండితులు 
వొక్కమాటలలో ఖండిస్తారు. 


ఆ వొక్కమాట “తామసపురాణాలు” అన్నదే! యిప్పుడు ఆయీ వాదాలు చాలా 
తగ్గినాయికాని రెండుమూడు శతాబ్బాలనాండు యీవివాదాలు యిప్పటి ఖండాతర 
యుద్దాలవలె వుండేవని తోస్తుంది. అప్పుటిరాజులు హైందవులగుటచెత వారుకూడా పూర్తిగా 
యీ వివాదాలలో జోక్యం కలిగించుకొనేవారు. కృష్ణరాయల ఆముక్తమాల్యదవల్ల యీ 
అంశం గోచరిస్తుంది. 


656 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాసి 


పాండురంగ మాహాత్యం కూడా ఆయీ విషయాన్ని సూచిస్తుంది. కృతిపతి రాజు 
కాకపోయినను మంత్రికనక తత్తుల్యుందే. యీ వేదాద్రి మంత్రి యేరాజువద్ద మంత్రిత్వం 
చేశాండో గ్రంధపీరికవల్ల బోధపడడం లేదు, కాని వాకపద్యంలో - 


జ... పెదసింగభూపాలు శత్రుజైత్రు 
గొల్చి వేదాద్రి నిత్యలక్షులం దనర్చు” 


అని వుంది కనక యీవేదాద్రిమంత్రికి ప్రభువు పెదసింగభూపాలుండు; 
అన్నంతవజకు తెలుస్తుంది. ఆభూపాలుని రాజ్య మేప్రాంతం లోదో; దానికి ప్రధాననగరం 
యేదో తెలుసుకోవడానికి ఆధారాలు యీ మాహాత్యంలో లేవు! మం(తిపదం ససంబంధికం 
కనక ఆది రాజుని ఆకర్షించి తీరుతుంది. పీ కలోవున్న పద్యంవల్ల రాజుగారిపేరు మాత్రం 
తెలిసింది; మనకి; ఆయీ సింగభూపాలుండు గారి ప్రభుత్వకాలం తెలిస్తే దాన్నిబట్టి 
“తాడుతో దబ్బనం” గా రామలింగం యేకాలంవాండో సు ఏవుగానే తెలిసేది. ఆలా 
తెలియడమంటూవస్తే రామలింగం కృష్ణరాయల సభలో ముక్కుతిమ్యనాదులతోపాటు 


వున్నాడా? లేదా అనే సందేహం క్షణంలో తీరుతుంది. 


ఉ. ఆరవి వీరభదచరణావతి డుల్లిన బోసినోటికి 
న్నారండు రామలింగకవి నేరిచెంబో; మన ముక్కుతిమ్మన 
క్రూరపదాహాతిం దెగిన కొక్కిరిపంజికి దుప్పికొమ్ము పల్‌ 


గా రచియించినాండు కవి గాననిచో రవి గాంచనేరునే? 


సా 
అనే పద్వంవల రాయలసభలో రామలింగానికి చోటునట్లు కనపడుతుంది. 


ఇ ఇ ఇది గి భా గొ కా పేకూ 
యిందుమతవపరిజయంలో వదాహరించుకొన కుమారధూరటి పదాం చూస్తెకూడా 


రా [౫ 
పైసంగతి బలపడుతుంది. 


రా ౬ ళ్‌ 
ఆలి న్‌ వధ = న్‌ అర్య జిలా 
ఆన్న పద్యంలొ వున్న ప్రశకు జవాబు “హో! తెలిసెన్‌ భవనెకమోవానోదత సుకుమ 


షొ న్‌ా ఈం మొ యో చొ 
ఇ కష్‌ ళ్ళ 5 వ అంతాద్రాధాల ఇ ఇగ 
యింతకాదు రామలింగమెమో? ముకూతిమాన ముదుముదుగా యెడిచాండు. అల్లనాని 


తెనాలి రామలింగకవి కవిత్వం-2 657 


రాయలవారి సభలో వికటప్రసంగం చేసేటప్పటికి రాయలవారు “సరే వారిమాట 
అలావుంచుదాం. నీవేలాయేడుస్తావో? యేడ్చి చూపించు” అని ప్రశ్నించేటప్పటికి 
రామలింగం... 'భూపాలైకరాగమ్మునన్‌.” 


అని తుట్టతుదకు శ్లేష (భూపాల అంటే; రాజు - ఆపేరుగలరాగం.) వచ్చేటట్టు 
చెప్పి రాయలను మెప్పించి గౌరవం పొందినట్టు చెప్పుకోవడం వుంది. కాని యీ విషయం 
రాయలవారికి రామలింగం సమకాలీనుండు కాక పోయినా రామలింగం కాలంలో 
మటొకరు (రాజే కానక్కజలేదు. ) రామలింగం చేసిన ఆక్షేపణమీంద ప్రశ్నించినప్పుడు 
తన కవితాతిశయాన్ని చూపించాండన్ననూ సరిపోతుంది. ఆయీకాలములలో జరిగిన 
సంగతులు యెప్పటి కప్పుడు వ్రాసి పెట్టుకుంటే కష్టం వుండదుగాని ఆలా పెట్టుకోక 
సింహావలోకనం చేసి వ్రాయవలసివస్తే యథార్థం తేలడం కష్టాసాధ్యం. యీ బాధలు 
చారిత్రక దృష్టితో విమర్శించే వారివి గాని కవిత్వపు రసారసములను గూర్చి 
విమర్శించేవారివి కావు కనుక మళ్లా ప్రధానాంశాన్ని వుపక్రమించి వ్యాసం వుపసంహరించే 
మార్గం చూస్తాను. పాపపూరుషుంబటాపంచంజేసి, పటాపంచశబ్లాన్ని తజచుగా కవులు 
బిహువచనాంతంగా వాడుతూన్నారు. కనక శంక కవకాశం వుంది. కాని వడ్లు 
వగయిరాశబ్దాల మాదిరిని, పంచ శబ్దం నిత్యబహువచనం కాదు. కనక శద్దతత్వమెటింగిన 
రామలింగకవి ఆవిధంగా ప్రయోగించాండని నేననుకుంటాను. “పాండు రంగండు ఇది 
యీ గ్రంథకర్తకు సుప్రసిద్ధనామంగా వాండే రామలింగండు వంటిది. అది కుదిరితే 
యిది కుదురుతుంది. ఇది కుదిరితే అది కుదురుతుంది తథాచ. “అన్యోన్యాశ్రయ స్సంపన్నః 
లింగ, రంగ, శబ్దాలు. సంస్కృతమనుకొంటే, “పాండురంగుండు, రామలింగుండు, అని 
ఉకారవిశిష్టం కావలసి వస్తుంది. శాస్త్రమ్మాట దేవుండెటుగునుగాని, ఉకారఘటిత రూపాలు 
సహృదయులు యేవగించుకుంటారు. రామలింగశబ్దానికి రామలింగము అనే 
అమహద్రూపం లోకప్రసిద్ధం. శైవులు పెట్టుకొనే పేర్లన్నీ అమహద్రూపాలుగానే 
(బ్రహ్మయ్యలింగం, శరభయ్యలింగం) వుంటాయి. కాని, డుజ్రత్యయఘటితంగా (బ్రహ్మయ్య 
లింగుండు లేదా! లింగడు) వుండవు. యిది సర్వానుభవసిద్ధం. డుప్రత్యయం చేరిస్తే 
యింకో చిక్కు వెంకండు, పుల్లండు, రంగండు వగయిరాశబ్దాల మాదిరిని నీచత్వ 
బోధకాలుగా పరిణమిస్తాయి. శ్రీ వైష్ణవులు రంగేశ్వరు నియందు పరమభక్తులై యుండిన్నీ 
రంగండు అని వాడడం వుంది. దీన్ని బట్ట అది నైచ్యాన్నే కాక భక్తిని కూడా బోధిస్తుందని 
తెల్విడి. పదకవులు కొందజు “రంగా? నీకిదేమంగళం కస్తూరిరంగా? కావేటిరంగా? 
నీకీదే” యీరంగా సంబోధన తెలుగనుకొనే వారికి కుదురదు. మగశబ్దానికి సంబోధన 
మగండా? అని అవుతుంది గాని, మగా! అని కాదు దీని పాటుగా అల్లుడు కొమరుండు 


658 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వగయిరాలు చూచుకోండి. “మరుండా? గరుడాసనుని కొమరుడా” అని మహాకవిప్రయోగం. 
అందుచేత రంగశబ్దం సంస్కృతమే అనుకోవాలి. ఆ పద్ధతిని, రంగా? మంగళం 
కుదురుతుందికాని రంగండు ప్రయోగం కుదరదు. (గే ప ముభయతః పాశారజ్ఞుః) 
యింకో శంక మంగళహారతి కీర్తనలో “కావేటిరంగా!” అనే సంబోధనలో కావేరీశద్ద 
(కవేరస్య మునేః అపత్యం కావేరీ నామనదీ) గతరీ వర్ణమునకు ఏటుశబ్లానికి వచ్చే 
బెపవిభక్తికవికారం టి. అనేది చేరడం విచార్యం. ఇది విచారాణాంతరం. శీలా త్రీస్తే 
డొంక కదులుతుంది. అసమగ్రమైన మన తెలుగు వ్యాకరణాలు చేత పుచ్చుకొని యేశబ్లాలు 
సాధిస్తాం. “ఎద్దునెక్కినవాండు లింగండు బొల్లి (గద్ద నెక్కినవాడు రంగడు” మన 
అసమ(గవ్యాకరణాలకు జంకి ఆయన గాని, యీయనగాని దిగుతారా? అందుచేత 
రామలింగకవిగారి పాండురంగండు పాండరంగండే కాని పాండురంగడు యెన్నటికీ కాందని 
ఆంధ్రకవి లోకానికి నా విజ్ఞప్తి. ఈ చర్చవల్ల తెలుంగు కవిత్వానికి వ్యావహారిక ప్రసక్తితో 
యెట్టి చుట్టిజికం వుందో వ్యాకరణాలకు తెలుంగు మహాకవులు యెంతవజకు 
లొంగివర్తించారో యీలాటి చోట్ల లొంగితే వచ్చే చిక్కెట్టిదో కొంతేనా అవగతమవుతుందని 
నా ఆశయం. “తిరుమలేంద్ర శ్రీమహారాయనిన్‌, ఆయీ వసుచరిత్ర ప్రయోగమందలి 
రాయనిన్‌ అనేచోటకూడాయీలాటి చర్చే వుంది. అదిన్నీ ఎగందీస్తే గోహత్యా దిగందీస్తే 
బ్రహ్మహత్యాగా కనపడుతుంది. లోంగడ దీన్ని గూర్చి యేదోవ్యాసంలో చర్చించివున్నట్లు 
జ్ఞాపకం. 

రామలింగంగాని భట్టుమూర్తిగాని ప్రాచినులలో మణికొందబుగాని (గ్రాంధిక 
భాషాకవులే గాని వ్యావహారిక భాషాకవులు కారన్నంత వలకు నిర్వివాదాంశం. అట్టివారికి 
కొన్ని చోట్ల లోకవ్యవహారం అనుసరించడం తప్పిందికాదని తెల్పడానికే పాండురంగండు 
అనే పదాన్ని గూర్చి యీ నాల్గుమాటలూ వ్రాయవలసి వచ్చింది. అసలు పుండరీకుందనే 
వాండు భక్తుండు. భగవంతుండతనికి ప్రత్యక్షమై ఆతని కోరికను మన్నించి ఆక్షేత్రమందు 
నివసించడమే కాకుండా అతని పేరుతో ఆయీ క్షేత్రం వ్యవహరించంబడడానిక్కూడా 
వరం (ప్రసాదించాడు. పుండరీక శబ్దానికి రంగ శబ్దం చేరిస్తే పుండరీకరంగ శబ్దంగా 
తేలుతుంది. మళ్లా పృషోదరాది fsos చేర్చి రీక, శబ్దానికి లోపం చెప్పడమే కాకుండా 
పుండశబ్దంలో వున్న ఉకారానికి ఆకారదేశం కూడా చేస్తే చచ్చిచెడి చాయంగల విన్నవాలుగా 
పాండరంగ శబ్దం నిష్పన్న మౌతుంది. దానిలోవున్న డకారోపరిస్థమైన అకారానికి 
ఉకారాదేశం కూడా చేస్తే పాండురంగమూర్తి ప్రత్యక్షమవుతాందని తెల్విడి. యిప్పటికి 
యీచర్చ ఆపుతాను. 


తెనాలి రామలింగకవి కవిత్వం-2 659 


రామలింగం మార్గం కొంత పరిశీలిస్తే “తృతీయః పంధాఃొ అన్నమాదిరిగా 
వుంటుంది. యితని పేరుకూడా యిన్ని చిక్కులతో సంబంధించిందే. తత్తధాస్తాం. శివున 
కీయన వాడే పేళ్లు చూడండీ (1) గోకర్ణ కుండలుండు, (2) బ్రహ్మగర్భుండు. యీ 
రెంటిలో మొదటిది శివునకు రెండోది కుమారస్వామికి, వాడంబడింది. గోశబ్దం నానార్ధకం. 
గోనేత్రము అదే కర్ణంగా కలవి (చక్షుశ్రవములు కొంతతలకిందు చేయాలి) అనంగా 
పాములు కుండలాలుగా కలవాండు. రెండోశబ్దం కుమారస్వామికి అంతప్రసిద్ధంగా వున్నట్టు 
తోచదు. వూరికేమచ్చు చూపినానుకాని యితండు ప్రతిదానికీ మాజబుమూలపదాలే 
వాడతాండు, దీన్ని వివరించవలసివస్తే గ్రంథం చాలా పెరుంగుతుంది. సంస్కృతంలో 
“నవసర్లేగతే మాఘే నవశబ్లో న విద్యతే” అనే గౌరవం మాఘానికి మాత్రం వుంది. 
ఆగౌరవాన్ని తెలుంగుకావ్యాలలో యీ మాహాత్యాానికి యివ్వవచ్చు ననుకుంటాను. 
శద్దరత్నాకరంలో చూస్తే దీనిలో వున్న మాటలకు అర్ధం కనపడదు. భారతాదులలో లేనిమాట 
లెన్నో యిందులో వున్నాయి. అవి దేశ్యాలో? లేక తద్భవాలో తెలుసుకోవడం చాలా 
కష్టసాధ్యం. “ఎత్తెమున్మన్మగుబ్దల నెందటేని” ఈ వాక్యంలో కుజ్జిలన్‌, అనే ద్వితీయాంతానికి 
ఎందజు అనే ప్రథమాంతం విశేషణంగా (ప్రయోగించాడు. “పాఠక్రమాదర్ధక్రమో 
బలీయాన్‌” అని వుండడంచేత, ఎందటేని మునిమన్మగుజ్జలను ఆసుశీల యెత్తెను, అని 
మార్చి తాబుమాజు చేసుకుంటే నిర్దుష్టంగా సమన్వయించి నట్లుంటుంది; గాని వున్న 
దున్నట్టుగానే సమన్వయించవలసివస్తే యెబ్బెట్టుగా కనపడతుంది. షష్టికి ప్రథమాంతం 
విశేషణమనడం ప్రసిద్ధం. (విద్యారాజీవభవుండు మారనకు కాశీఖండం చూ) క్వాచిత్మంగా 
ద్వితీయాంతానికి కూడా ప్రథధమాంతం విశేషణం అవుతుంది. దానికి యిదే లక్ష్యం కాదు, 
ఇంకా యీలాటివి మహాకవుల ప్రయోగాలు వున్నాయి. కాని వాటికి తాబుమాటు బాధ 
లేదు. 


తెమలు అనేకృదంతరూపం (కనలువంటిది) రెండుచోట్ల వాడి వున్నాడు. టిప్పణిలో 
చలనమునందు (అనంగా) ప్రవాహము నందు అని వుంది. ధాతువు ధాతువుగానే వుండి 
కృదంతంగా మాటింది. “నుయి దాంటే వానికిన్‌” యీ ప్రయోగాన్ని గువ్తార్ధ ప్రకాశిక 
కాంబోలు ఆక్షేపించింది, ఇది లోకోక్తి. లోకోక్తులు గ్రాంథికంగా మార్చి వాడుకున్న 
కవులున్నూ వున్నారు. కొందణు వున్నవున్నట్టే వాడుకున్నారు. “లోకోక్తీనాం భవే ద్యోగో 
యధా వచ్చుతిరంజనమ్‌” అనే కారికను (అహోబల చూ.) బట్టి యథా(శుతంగా 
వాడుకోవడమే అందం, కనకనే రామలింగం దాంటేవానికిన్‌ అని వాడుకున్నాండు గాని 
అది వ్యాకరణ విరుద్ధమని యెజుంగక కాదు. పింగళి సూరనార్యుండు “రోళ్లా రోకళ్లా 
పాడిన కూరుములు” అని దిద్దవీలులేని చోట ప్రయోగించినాడు. “పాలు విణిగితే 


660 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


పెరుగగునే” అని వైజయంతీవిలాసం. లోకోక్తుల విషయంలో యెవరూ శంకించకూడదని 
నా మనవి. “కావుకావనుట రక్కసులమూకనె కాని” యీ సీసచరణంలో అచ్చు 
పరంగావున్నప్పుడు ప్రార్థనార్థకమువర్ణలోపం చేసి (కావనుట, కావుము+అనుట) 
నట్లుస్పష్టం. దీనికి సూత్రాధారంగాని ప్రామాణిక ప్రయోగాధారంగాని కనపడదు. అయితే 
రామలింగానికి యీ స్వల్ప విషయం తెలియదా? తెలుసు. కాకికూంతను 
అనుకరించడంకూడా ప్రస్తుతం అవసరం. “నీయెడ సింహనాదవిహృతి” అని అనుపదమే 
వుంది. నీచేత వోడిపోయిన రాక్షసులు కావుకావుమని (కాకులవలెనని ధ్వని) 
అబిచుచున్నారనిన్నీ నీవో? సింహనాదం చేయుచున్నావనిన్నీ కదా! కవిహృదయం. 
కాకులపక్షంలో యీమువర్ణకలోపం బాధించదు. 


“ఇవి రాజసుతులు చేయవలసినపనులు కావుకావంచుం గాకమ్ములటచె” 
(మాబుద్ధచరిత్ర) మాప్రయోగం ప్రార్థనార్థకంకాదు. వ్యతిరేకార్థకం. యీ (ప్రస్తుత ప్రయోగము 
వేటొక యర్ధంలో ప్రార్థనార్థకం కావడం తప్పదు. అందుచేత శంకకవకాశం కలిగింది. 
దీనికి సమాధానం యీలాటి న్లేషస్టలాలలో, ఈషద్వైషమ్య మవివక్షితంగా (గుటికి బారెండు 
హెచ్చుతగ్గుగా) పోవలసిందే కాని విశేషించి వ్యాఖ్యాతలు పట్టుపట్టకూడదు. పట్టుపట్టి 
దిద్దిస్తే కవిత్వపు సొగసు చెడుతుంది. (యూయన కవిత్వంలో యీలాటి శబ్దమూలకధ్వని 
విశేషించి వుంటుంది. కృష్ణుని బాల్యవర్ణన 3వ. ఆ. 'కనుగట్టి గాంగేయ గర్భుడాగురుమూంత 
లాడించె' లోనగు పద్యాలు చూడనగును) వసుచరిత్రలోని ముసలిమానులు ముసలిమ్రాకులుగా 
దిద్దితే రెండవ అర్ధం (తురుష్కలనేది) రాదు. కాపక్షమయితే మ్రనులు; అప్పుడూరాదు. 
రాఘవపాండవీయంలో “పాండురాజయశము” అన్నచోట వొకపక్షంలో జకారం దంత్యం. 
ఒకపక్షంలో తాలవ్యం. కొంచెం సడలించి రసికులు రసానుభవపరులౌతారు. 


“కవేర్భారతీ శుష్కాణాం పరిపీడనం 
నసహతే శాస్రేషుఖిన్నాత్మనామ్‌” 
అన్న కాళిదాసోక్తి యీలాటి సందర్భాలకే అని సహృదయు లెజుంగుదురు. 


'తిరువారాధనము” యీ పదం శ్రీవైష్ణవులు దేవతార్చనా పరంగా వాడతారు. (శ్రీశబ్దస్య 
తిరుశబ్దేన ద్రావిడానాం వ్యవహారః) ఇందులో తిరు అన్నది అజవం, ఆరాధనం సంస్కృతం. 
అన్యదేశ్యాలు తెలుంగులో చేర్చుకోడానికి క్వాచిత్మంగా శాస్త్రజ్ఞుల సమ్మతి కనక, తిరుపదం 
తెలుంగే అయిందనుకుందాం. మిశ్రసమాసం (కటిక చీంకటిదిండి కరములు చూ.) చేస్తే 
- తిరు - ఆరాధనం తిరారాధనం అని (ఉకారసంధి కావాలి. యణాదేశసంధి చేదామంటే 
తిరుశబ్దం సంస్కృతం కాదుకదా! కాకపోయినా కొన్ని సంజ్ఞావాచకాలలో కవులు 


తెనాలి రామలింగకవి కవిత్వం-2 661 


పోయినమార్గాన్ని బట్టి సాహసించి చేస్తే రాముండు+అతండు. రాముండ్వతండు 
కావలసివస్తుంది అని సహృదయులు శంకించరుగాని శంక కవకాశం మాత్రం లేకపోదు. 
యింత గందరగోళ మెందుకు? అది తిరుశబ్దం కాదు. తిరువుశబ్దమే అంటేనో? శ్రీవైష్ణవులు 
సర్వత్రా దీన్ని తిరునక్ష్మత్రం, తిరుమణి, తిరుచూర్ణం అని వుకారవిరహితంగానే 
వాడుతూన్నారు. గాని యిక్కడ తప్ప వుకారసహితంగా వాడడంలేదు. అందుచేత యీ 
ప్రయోగం సాధింపంబడదు. శ్రీశైష్టవశిష్ణులు ఆయీ తిరుశబ్దాన్ని హల్పరత్వమందు వువర్ణ 
విరహితంగానూ అచ్చరత్వమందు వుకారసహితంగానూ వాడడం మటికొన్ని శబ్బాలవల్ల 
(తిరువంజనం తిరువనంతపురం వగయిరా చూ.) గోచరిస్తూంది. గనక అబివభాషా 
వ్యాకరణంలో యేదేనా ఆధారంవుంటే వుండవచ్చు. అట్టి ఆధారం దొరకేలోంగా 
శిష్టవ్యవహారమే దీనికి గతియని నావిజ్ఞప్తి. ఆయీ తిరువారాధానతోపాటు తోమాలియం 
కూడా యితండు వాడివున్నాందు. యెంతో వ్యాకరణం వుండి కాపాడంబడుతూన్న సంస్కృత 
భాషలోనే అనఫాసునఫా (ద్రేక్కాణ హోరలోనైన యితరభాషాపదాలు వచ్చి స్థానం 
మేర్చజచుకున్నప్పుడు యేప్రభువు (యిందులోహోరాశబ్దం సంస్కృత పదంగానే కొందణు 
సమర్ధించారు, అహోరాత్రశబ్దం ఆద్యంతశూన్యమై హోరగా మారిందంట!) వచ్చినప్పుడు 
దానికి దాసోహంగా వర్తించే తెలుగుభాష లెక్కేమిటి? 


“అన్యదేశ్యాలును నాంధ్రభాషం గల వౌటను... మేము కబ్బాలను వాడుచుంటిమి” 
(పాణిగ్స - చూ.) ఒకరి యింటిపేరు నడిమింటివారు. దాన్ని సంస్కృత భాషలోకి 
మార్చవలసివస్తే మధ్యమందిరంవారు అనవలసివస్తుంది. అలాగే రైలుబండిని గూర్చి 
కవిత్వంలో వాడదానికి మనభాషలో ధూమశకట పదాన్ని సృష్టిచేశారు కొందటు 
బుద్ధిమంతులు; యీ బాధకన్న ఆ భాషలో వాడే పదమే వాడుకుంటే బాగుంటుందని నా 
తలపు. (పరదేశ సంచారకరణమ్మునకు రైలు చూ.) “శబరీకబరీనిబరీసనీలిమల్‌' యీ 
రీతి రచనా వైచిత్రం యీ మహాకవి కవిత్వంలో తజచుగా వుండడంచేతనే 
“పాండురంగవిభుని పదగుంభనంబు” అని కాకమానిమూర్తి యితణ్శి గూర్చి తన 
పాంచాలీపరిణయంలో వుటంకించి వున్నాడు. ఆయీ పద్యమును గూర్చిన పుక్కిటి పురాణం 
వొకటి లోకంలో (శుతమవుతూవుంది. కాని ఆ పురాణం విశ్వసించవలసివస్తే 
వసుచరిత్రకవిన్నీ యితండున్నూ యేక కాలీనులుగా వుండాలి. వీరు సమకాలీనులు కారని 
చరిత్ర పరిశోధకులు చెపుతారు. కొన్ని కథలూ, పద్యాలూ యేక కాలీనులని 
ధ్రువపరుస్తూన్నాయి. బాణభవభూతులు యేకకాలమందున్నట్టు కొన్ని శ్లోకాలు. 
“నిశ్వాసోి పి ననిర్యాతి బాణేహృదయవర్తిని, కిం పునఃప్రకటాటోపపదబద్దా సరస్వతీ” 
మొదలైనవి సాక్ష్యమిస్తాయి. కాళిదాసున్నూ భవభూతిన్నీ యేకకాలమందున్నట్లు “అప 


662 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మే సౌభాగ్యం మమచ భవభూతేశ్చ ఫణితిం” అనే శ్లోకంకంరరవేణా చెపుతుంది. 
భోజకాళిదాసు లేకకాలీనులని యెన్నో యితిహాసాలు శ్లోకాలూ కనపడతాయి. విక్రమార్క 
కాళిదాసులు యేకకాలం వాళ్లని యిటీవల నిన్న మొన్న చరిత్ర పరిశోధకులు చెప్పే 
వజకూ యెవరూ యెణింగి నట్లేలేదు. ఆఖరికి కాళిదాసు లిద్దబింటేనే కాని కాపరం 
తుదనెగ్గింది కాదు. యీ మాటవల్ల రఘువంశాదులలో యెవరు దేన్ని రచించారనే ప్రశ్న 
బయలుదేజింది. యేదో విధంగా పంపకం చేస్తున్నారు. ఆ పంపకంమీంద కొన్ని 
శంకలున్నాయి. అల మతివిస్తరేణ. చరిత్ర పరిశోధకులు చేసేపని పెట్టుకుంటే వ్యాసం 
తేలదు. ఆగీతపద్యానికి సంబంధించిన ముత్యాల హారం వగయిరాలకు సంబంధించి 
వక గాథ పుక్కిటి పురాణంగానే భావిద్దాం. అలా వొప్పుకోవడమే సమంజసం. “లెక్క 
యెలుంగరాదు లవలేశము” యీ “లవలేశి” ప్రయోగము బుషులు యిటీవల మహాకవులు 
వాడి వున్నదే అయినను కొందటు శంకిస్తూన్నారు. అతి స్వల్పము అనే అర్ధంలో యిది 
లోక వ్యవహారంలో ఆబాలగోపాలంగా వాడతారు. అట్టి వ్యవహారం రావడానికి కారణం 
బుష్యాదుల ప్రయోగాలే కారణమని నేననుకుంటాను; వాల్మీకం చదివితేయెన్నో 
వ్యావహారికాలు అనగా? పండితులువాడుకొనేవి (యదర్గోయం (ప్రయాసః, వగయిరాలు) 
దానిలో కనపడతాయి. బుద్ధిమా(త్రం పరిశీలకతా తాత్పర్యం కలదిగా వుండాలి. “త్రల్లేశ 
లేశలేశాంశ లేశలేశలవాంశకం” అని దేవీభాగవతం. “వాలాగ్రశతభాగస్య శతధా 
కల్పితస్యచ” అని యేదో వుపనిషత్తు ఆ యీ ప్రయోగాల ముందట రామలింగం లవలేశ 
ప్రయోగం వుప్పూవూరుగాయకూడా కాదు, కావున నచ శంకానచోత్తరం. “అంఘ్రిమూల 
మధివసించి” యీ వాక్యంలోవున్న అం[ఘ్రిమూలము, ప్రథమావిభక్తి; దీనికి సప్తమ్యర్థము 
చెప్పితీరాలి. అప్పుడు అంఘిమూలమందు అధివసించి అని అర్ధం వస్తుంది. యీలాటీ 
అర్ధం చెప్పడానికి శాస్తాధారం వుందా? అంటే వినండి అధివసించు అనేది తత్సమక్రియ. 
అధిపూర్వక వసధాతువునుండి పుట్టింది. సంస్పృతభాషలో (ఉపాన్వధ్యాంగ్వసః) అధిపూర్వక 
వసధాతువు ప్రయోగించినప్పుడు ఆధారానికి కర్మత్వం వచ్చి “కర్మణి ద్వితీయా” అనే 
సూత్రంచేత ద్వితీయ వస్తుంది (అనుక్తమన్యతో గ్రాహ్యం) తెలుంగులో ద్వితీయకు ప్రధమ 
వచ్చేచోట్లు చాలా వున్నాయి. (వన మేగెను రథమెక్కను వగయిరా చూ.) యీ అంఘ్రిమూలం 
వాట్లలో చేరేదే కనక ప్రథమవచ్చిందని తెల్పిడి. 


“తెలుంగు తెలుంగని యద్దాన దిగుటెకాని 
సంస్కృతమ్మునకన్నం గష్టమ్ము హెచ్చు” 
(పాణీగృహీత చూ) 


తెనాలి రామలింగకవి కవిత్వం-2 663 


మాతృభాష కనక తెలుంగు దీనిలో కవిత్వం చెప్పడం పూర్వజన్మ వాసనవల్ల 
యేమాత్రమో ధార కలిగితే చెప్పవచ్చు. కాని వ్యాఖ్యానం చేయడం అద్టీదికాదు. దానికి 
పాండిత్యం వుండి తీరాలి. కవికి శాస్త్రజ్ఞానం కంటే కూడా అనేకరెట్లు ప్రయోగజ్ఞానమే 
ఆవశ్యకం, తప్పో! వొప్పో! తనకన్న పూర్వులు వాడిన ప్రయోగాన్ని చూపితే ఆక్షేపకులు 
మాబుమాట చెప్పరు. కొందటో? ఆపూర్వకవి ప్రయోగం సరియైనది కాదని వాదిస్తారు. 
కాని ఆలావాదించడం సకృత్తు - 


పూర్వకవి ప్రయోగదక్షుండు కవి యనఃబరంగున్‌ అంటూ (యీయన ధార 
చాలామంచిది) వాకాయన నాచిన్నతనంలో యేవిధమైన పాండిత్యమూ లేకుండానే కవిత్వం 
చెప్పి మా పరమగురువులు బ్రహ్మయ్య శాస్తులవారికి వినిపిస్తూ వుండెవాండు, కిర్లంపూడి 
ప్రాంతంలో ఏల, అని వొక చిన్న సెలయేటు వుంది. ఆకవి దాన్ని వర్ణిస్తూ “శుద్ధసురన్నది 
రుద్రరూపమై” అని ప్రయోగించేటప్పటికి నేనడిగానుగదా! సురన్నది యేలా అవుతుందని 
అడిగాను. దానిమీంద ఆయన తడుముకోకుండానే శరన్నది అని వుందా? లేదా? దానిలాగే 
యిదిన్నీ అన్నారు. చెప్పేదేమిటంటే? కవికి ప్రయోగజ్ఞానం వుంటే చాలవణకు 
కొట్టుకుపోవచ్చు ననియ్యేవే శరన్నదికీ, సురన్నదికీ భేదం వుంటే వుండుంగాక. సామాన్యులకు 
ఆభేదం గోచరించదుకదా; (అస్మాకూణాం తార్మికేషాం అర్ధర్యేవ శక్తిః నతుశబ్దరి) 
“కంబుబిబ్బోకావహంబును క్రముకతరు కమనీయంబును, కోమలాంశు మతృలాముకుళ 
మోహనంబునగు కంధరాభోగంబు” ఆయీ వచనములో ఆపాదమస్తకముగా స్త్రీవర్ణన 
వుంది. ఇతరకవుల స్రీవర్ణన కంటె యితని వర్ణనలో వున్న విశేషాన్ని లోంగడ సూచించే 
వున్నాను. ఒక్కొక్క అవయవానికి వున్న వుపమానపదార్ధాలన్నీ యేకరు పెట్టడమే విశేషం. 
యితం డేగ్రంథాలలో చూచాండోకాని కొన్ని క్రొత్త వుపమానాలు వాడివున్నాండు. లోంగడ 
గమనానికి నెమలిని వుపమించాండు. యిప్పుడో? కంఠానికి, శంఖమూ పోకచెట్టూకాక 
అరంటిపువ్వు క్రొత్తగా చేర్చుకున్నాండు ఇంతేకాదు. ఉత్తరోష్ట వర్ణనలోకూడా క్రొత్తపోకడ 
కనబడుతుంది. ఒకచోటేమిటి? చాలచోట్ల యీవచనంలో కొత్తపోకడలున్నాయి. యీవచనం 
వల్లించుకొనివుంటే కవికి అవసరమైనప్పుడు మూలధనంలాగు వుపకరిస్తుంది. స్త్రీవర్ణనలో 
మాత్రమే కాదు యేవర్ణనలోనూ యితండు క్రొత్తత్రోవలోనే లేఖినిని నడిపించాడు. వరసగా 
ఆపాదమస్తకంగా వసుచరిత్ర స్ర్రీవర్ణన చేసింది. నైషధంలో శ్రీహర్షు(డు అదేమార్గంగా 
వర్ణించాడు, కాళిదాసు ఆయా అవస్థలనుబట్టి వర్ణిస్తూ వచ్చాడు. యితని మార్గం కాళిదాసు 
మార్గానికి దగ్గజగానే వుంటుంది. కాని యేవర్ణన చేసినా యితనివర్ణనలు వాక్క భగవంతునికి 
సంబంధించినవిన్నీ సముద్రానికి సంబంధించినవి మణికొన్నీ తప్ప చాలా భాగం 
కూరగాయలకు సంబంధించినవే అవడంచేత చదువరుల మనస్సు వాట్లమీందకి అంతగా 


664 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


పోదు. ఆవర్ణన ప్రధానపాత్రకు సంబంధించినదిగా వుంటే యీదోషం తగిలేది కాడు 
యిప్పుడో? “సానక్రిందవన్నె దాని వన్నె” అన్నట్టుగా వుండవలసి వచ్చింది. 


యితండు పూర్వకవుల యేర్పాటు చొప్పున యేదో ప్రసక్తి కల్పించి యించుమించు 
అష్టాదశవర్ణనలూ కనపరిచాండు. ప్రతీ ఆశ్వాసంలోనూ భగవంతునికి సంబంధంవుండేటట్టు 
చేశాందు. విష్ణుభక్తులందబూ దీన్ని పఠించి కృతార్థులవుదురుగాక అనే తాత్సర్యంతో 
యీ (గ్రంథాన్ని యితండు వ్రాసివున్నాండు గాని, ఆ భాగ్యం బమ్మెరపోతరాజుగారి కొక్తరికే 
తెలుంగు కవులలో పట్టిందిగాని యితర మహాకవు లెవ్వరికీ పట్టనప్పు డితనికి మాత్రం 
యేలా పడుతుంది? యితండు భగవంతుని వర్ణన చాలాబాగా చేసినా యేకవిన్నీ ఆ 
పద్యాలలో వొకటీకూడా కంరోపాఠం చేసి పారాయణ చేయుచున్నట్లు లేదు. యీతని 
కవిత్వం చాలాభాగం నారికేళపాకంగా వుండడంచేత సంస్కృతాంధ్రాలలో నిశితమైన 
సాహిత్యం కలవారికేకాని కొటకంబడదు. వసుచరిత్ర శ్లేషమయమైనా దీనికన్న దాని 
ప్రచారం లోకంలో యెక్కువ. ఆముక్తమాల్యదనూ దీన్నీ వొకతరగతిలో చేర్చవలసి 
వుంటుంది. పూర్వకాలంలోనే కాదు. యీకాలంలోనే కాదు, తేలికగా కవిత్వం చెప్పడంకంటే 
కఠినంగా కవిత్వం చెప్పడమే గొప్పు అనేభావం చాలామందికి వుండడం కనపడుతుంది. 
కాళీదాసు కవిత్వంకంటె నైషధం యెక్కువ బాగుంటుందనే వారు పలువురు కలరు. 
మనుచరిత్రకంటె వసుచరిత్రను గూర్చిన్నీ డిటో, దీనికి వ్యతిరేకభావం కలవారు 
విద్వాంసులలో చాలా తక్కువ. విద్వాంసులలో యేకొలంది మందికో తప్ప కవితారసవేత్తృత్వ 
ముండదు. విద్వత్తవేణు, రసజ్జతవేజు, విజయ విలాసం రచించిన చేమకూరకవి కవిత్వంలో 
చాలా పోకడలు యితనిని వొజ్జబంతిగా పెట్టుకొన్నట్లు పరిశీలించే వ్యాఖ్యాతలకు 
పొడకడతాయి. 


(1) “నలి నాస న్నలినాసనాననపురాణ” 
(2) నలువ గురాలన్‌.... నలువగు రాలన్‌ 
(3) మీరందంద నరుగ నరుం గానరుగా? (విజయవిలాసం చూ.) 


శబ్బములమైత్రికే కాదు అర్ధసందర్భంలో కూడా చేమకూర రామలింగాన్ని 
అనుకరిస్తాడు. 


“మొట్లో యనంగ లింగమ్ముంగట్టు” యీ వాక్యం రాయల ఆముక్తమాల్యదలో క 


“ఓడితేనియు వద్దు మొజ్లోయనంగ 
లింగమును గట్టకుడుగ మెటింగి నుడువు” 


తెనాలి రామలింగకవి కవిత్వం-2 665 


అనే పద్యాన్ని చూచినాండేమో అనే సందేహాన్ని కల్గిస్తుంది కాని, ఆకాలంలో శైవ, 
వైష్టవమతాలకు వుండే వాదోపవాదాలలో వారు వోడితే వీరి మతచిహ్నాలు వారు ధరించి 
మతంలో కలియడం, వీరు వోడితే వారి మతచిహ్నాలు ధరించి మతంలో కలియడం 
ఆలా కలియడానికి వాప్పుకోకపోతే బలవంతంగా ఆయాతప్తముద్రలు వేసి కలపడమూ 
వుండడంచేత పై వాక్యం లోకోక్తిగా వుండడంచేత వుభయులున్నూ లోకం వల్లనే (గ్రహించి 
వుంటారనుకున్నా అనుకోవచ్చు. ఉపమలూ న్యాయాలూ లోకోక్తులూ వొకరిసొత్తు గావు. 
కనక యింత మాత్రంచేత గ్రంథ చౌర్యదోషాన్ని ఆపాదించడం సహృదయ సమ్మతం 
కాదు. పువ్వుల కంపులు ఆయీమాటకు పరిమళం అని అర్ధం. (గాంధికంగా చెప్పడంలో 
చిక్కులేదు. గాని వ్యావహారికభాషలో మాత్రం కంపు కొడుతూ వుంది. అంటే చెడువాసన 
(దుర్వాసన) అనే అర్ధమే కాని సువాసన అనే అర్ధం రాదు. వ్యావహారికానికి వున్న 
బలీయస్త్వాన్ని లోంగడ విరించే వున్నాను. కనక విస్తరించేదిలేదు. నన్నయగారి 
“మజివకనుష్టించు” వగైరాలతోపాటు దీన్ని గ్రాంథికంగా సమర్థించుకోవలసిందే. 
నన్నయగారి అనుష్టించు ప్రయోగం సహృదయత్వం వదులుకొని వ్యాఖ్యానిస్తే దాని 
వెనుకవున్న “యెటింగినదానిని మజవక” అనే వ్యాకం తోడుపడి, కామశాస్త్రంలో వున్న 
“పగలు దాంజూడని పద్మగంధి” దాంకా యీడ్చుకుపోతుంది. అల మతి విస్తరేణ. ఆయీ 
మార్గంగా విమర్శించడం అప్రాజ్ఞలక్షణం అని తెల్పడానికే యీకాస్తా వ్రాశానని తెల్పిడి. 
గ్రాంధికంకన్న వ్యావహారికానికి బలం యెక్కువ అనే అంశం కవి మటవకూదదు. 
“లికుచకుచా” అనంగా! నిమ్మపండ్లవంటి పాలిండ్లుకల వో సుశీలా? అని అవయవార్ధం 
ఇది పాండురంగ విర్ణలుండు పరమభక్తురాలున్నూ పతివ్రతయున్నూ అయిన శ్రీవైష్పవిని 
గూర్చి చేసిన సంబోధన విష్ణుపదవలగ్నం తరుణి మొదలైన సంబోధనలు ఆయీఘట్ట 
మందున్నాయి. కాని అవియింతగా శంకించ తగ్గవికావు. భారతంలో నన్నయ్యగారి 
'పయోరుహాననా” అనే దానికంటేనున్నూ యొజ్జనగారి “తనులతాంగి” సంబోధనకంటే 
నున్నూ యిది మణికొంత పచ్చిగా వున్న మాట సత్యం. అయితే యీ మాత్రం ఆక్షేపణ 
రామలింగం కనిపెట్టలేని వాడనియెవరనుకుంటారు? ఆయాస్థలాలన్నీ మూంక వుమ్మడిగా 
స్తీపరం చేసుకొని సమన్వయించుకోవలసినవే కాని అవయవార్థాలు తీసి స్తన శల్యపరీక్షకు 
వుపక్రమించవలసినవి కావని చాలా కాలంనాండు యేపాశుపతంలోనో వ్రాసే వుంటాను. 
ప్రసక్తి కలగడంచేత వుటంకించినందుకు సహృదయులు మన్నింతురుగాక! వాల్మీకి 
సుందరకాండలో ఆంజనేయులు సీతతో సంభాషించేఘట్టంలో వాడిన సంబోధనలు చూస్తే 
యివేవీ ఆక్షేపణీయాలుగా తోంచనే తోంచదు. నన్నయాదుల కందరికీ ఆబుషి మార్గదర్శి 
“మధుమయఫణితీనాం మార్గదర్శీ” “భువింగవితాకన్యం బుట్టించె నెవ్వాండు” కొంచెకొంచెం 
రామలింగం కవిత్వంలో వున్న విశేషాలు యెత్తి చూపడమయింది. పాండిత్యం 


666 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


తక్కువయినకొద్దీ శంక లెక్కువగా పుట్టుకువన్తాయి. 'కళ్ళిత్నాంతా” అనే టప్పటికే శంకించడం 
తొందరపాటు పండితులవైఖరికి గుజుతు, మొదట వున్న “కశ్చిత్‌ అనంతరమే వున్న 
కాంతా అనేదానికి విశేషణం కావాలిగదా ఆపక్షంలో కాచిత్కాంతా, అని వుండాలి - 
కళ్చిత్మాంతా అని ప్రయోగించడం కాళిదాసు ప్రమాదంకాదా? అని శంకించేవారి తాత్చర్యం. 
యెవరినేనా శంకించేటప్పుడు వారిశక్తి సామర్థ్యాలు తెలుసుకొని మణీ శంకించుకోవాలి 
గాని తోచినట్లల్లా శంకించరాదు. ఈ మర్యాదను అతిక్రమించి ప్రగడరాజు నరసరాజుగారనే 
కవివరుండు వెణ్టిమొణ్టి శంకలు చేయడానికి మొదలు పెట్టెేటప్పటికి ఆయన్ని “తెలియనివన్ని 
తప్పులని దిట్టతనాన” అనే పద్యం ద్వారా వారించినట్లు వ్యాసారంభంలో (వ్రాశాను. 


రామలింగకవి విశ్వబ్రాహ్మడా? లేక కేవలబ్రాహ్మండా? అనే అంశం లోంగడ 
స్పృశించి విడిచాను. శుక్ల యజుశ్చాఖా బ్రాహ్మణుందని నిశ్చయమేకాని అందులో 
వైదికనియోగి శాఖలు రెండూ వున్నాయి. యితండు “సరసకవితాసనాథ రామకృష్ణకవినాధ” 
అని మాత్రమ గద్యలో వ్రాసుకోవడంచేత ఆశుక్ష యజుశ్చాఖా బ్రాహ్మణులలో రామకృష్ణకవి 
వైదికుండని తోస్తూ వుంది. విశ్వబ్రాహ్మణులు తమవాందని చెప్పుకోవడానికి యీశు 
క్షయజుస్సు బాధకమవుతుంది. విశ్వబ్రాహ్మణులలో శుక్షయజుశ్ళాఖవున్నదా? ఆర్వేల 
వారికిన్నీ, వైదికులకిన్నీ యిచ్చి పుచ్చుకోవడం (పూర్వం) లేదు గాని శుక్ల యజుశ్శాఖవారికి 
ఆయీ సంబంధం వుంది. ఇంకనల్లా జీవనార్ధం వైదికులు పౌరోహిత్యాది వృత్తులు 
అవలంబించడమున్నూ నియోగులు కరణీకం వగయిరా వృత్తులు అవలంబించడ మున్నూ 
యింతే భేదం. అమాత్య బిరుదం ఆర్వేలవారిలోవలె ప్రథమశాఖవారికి లేదని తోస్తుంది. 
వుండే పక్షంలో యితండు వ్రాసుకోకపోవడంచేత - అనే వూహ సరియైనదే కావచ్చును. 
యీ చర్చ కాకదంతపరీక్ష వంటిదే అయినా యిప్పటి చరిత్రకారులు దీన్నిచాలా ముఖ్యమైన 
దాన్నిగా గణించడంచేత స్పృశించి విడిచాను. కృతిపతి యించుమించు వీరవైష్టవుండు 
కృతికర్తకూడా యించుమించు తాద్భశుండే అయినా కృతిపతిని దక్షజిద్వైభవా లోనైన 
విశేషాణాలతో సంబోధించడం వల్ల యితనికి వైష్టవమతాచార్యులకువలె గాని కొందలు 
వైష్ణవ పండితులకుంబలెంగాని శివద్వేషం లేశమూకూడా లేదని తెలుసుకోవచ్చు. 
పన్నిద్రాళ్లవారే కాదు తత్తుల్యులు మటికొందజు మహామహాులే కాదు శ్రీ మహావిష్ణువును 
స్తుతిచేస్తూ యేదో ప్రసక్తి కల్పించి శివనింద చేస్తారు. 
శ్లో శంభో రంభోరుహముఖ? సఖాసన్‌ సహాంక శృశాంకః 

కుర్వన్‌ సేవాం వరదవికలో వృత్తిహీన స్సువక్రః 

త్వత్సాదాబ్దే ప్రియమఖ, నఖచ్చద్మనా (శ్రిత్య నిత్యం 

సద్వృత్తోల భూ త్సతు శతగుణం పుష్పలోనిష్మళంకః” 


తెనాలి రామలింగకవి కవిత్వం-2 667 


దీని ముఖ్యతాత్పర్యం శివుణ్ణి సేవించడం ్రేయస్మరంకాదనిన్నీ ప్రత్యుత 
అపకారమనిన్నీ ఆకారణంచేత అది వర్షింపవలసిందనిన్నీ, రామలింగం రచనలో 
ప్రాముఖ్యం విష్ణువుకిచ్చినా శివదూషణ యెంత పరిశీలించినా కనపడదు. ఆయీ 
సందర్భాన్ని బట్టి చూస్తూ రామలింగం “తథా౭_పి భక్తి స్తరుణేందు శేఖరే” అన్న అప్పయ్య 
రీక్షితులవారివంటివాండని చెప్పడానికి సందేహంలేదు. విష్ణుపారమ్యాన్ని చెప్పే 
గంధమయినప్పుడు తదనుగుణంగా వుండడం యెప్పుడూ తప్పదు. పురాణకర్తలైన బుషులు 
కూడా యింతగడుస్తనంగా యీ విషయంలో వర్తించనే లేదేమో అని పిస్తుంది. యితని 
పారమ్యసమర్థనం చూస్తేను. ఇతండు శివునియెడ మిక్కిలి భక్తుడు ఇతండు వాడిన 
కొన్ని శబ్దాలకు శబ్దరత్నాకరం చూస్తే అర్ధమైతే వ్రాసి వుందిగాని దాని అవయవార్థం 
సరిపడుటలేదు. ఏకకుండల అనేపదానికి బలరాముడు అని టిప్పణిలో వ్రాయంబడి 
వుండి, అక్కడ ప్రకరణాన్నిపట్టి అది సరిగానే వున్నా అవయవార్థం ఏకం, కుండలం, 
యస్య అని చెప్పుకుంటే అది నేతిబీబకాయ మాదిరిగా కనపడింది శబ్దరత్నాకరానువాదం. 
శబ్దార్ధచంద్రికను చూస్తే బలరాముండు కుబేరుండు అని అర్ధద్వయం వ్రాయంబడివుంది. 
యిద్దణిలో వొకరికీ యీ అవయవార్ధం సరిపోవడం లేదు. కాని ఆయీ కోశం యే 
సంస్కృత కోశాన్నో అనుసరించి పుట్టిందే (తత్సమపదాలు తెలుగులో వాడినా గతి 
వాట్లకు సంస్కృత నిఘంటువులే కదా) కనక అప్రమాణం మాత్రం కాదు, యేవో యీలాటీివి 
కొన్ని పదాల అర్ధమున్నూ యేవో కొన్ని పద్యాల అర్ధమున్నూ నాకు గోచరించకపోయినా 
మునుపటివలె కాక యీసారి చదవడంలో కొంతకథానుక్రమణిక కూడా బాగా అవగత 
మయింది. పట్టుమని పరిశీలిస్తే కథాంశం దీనిలో చాలా తక్కువ. కాని అతుకులు చాలా 
వున్నాయి. స్వల్పమైనకథను పుచ్చుకొని మనుచరిత్ర మాదిరిని పెంపుచేసి నట్లున్నూ లేదు. 
వర్ణనాదులలో వాడినంత మాటుమూలపదాలు కథతో మజోకథకూ అతికేచోటకూడా 
యితడు వాడతాండు కథలో భక్తిజ్ఞాన వైరాగ్యాలు తప్ప యితరం లేకపోయినా సర్వరస 
బంధురంగా దీన్ని నిర్వహించిన యీమహాకవిని యెంత స్తుతించినా అది స్తుతి 
అనిపించుకోదు. తనివిన్నీ తీరదు దీనికి సమగ్రమైన వ్యాఖ్యానం వుంటే బాగుండేది. 
ఆభాగ్యం పట్టిందికాదు. యేస్వల్పానికో అర్ధం బోధించకపోతే మునిగిందేమిటని యెవరేనా 
విజ్ఞులు ఆ భాగం వదలి తక్కినదానికేనా వ్రాస్తే బాగుండేది. నాకు యుక్తకాలం గతించాక 
యీ బుద్ధిపుట్టింది. వార్ధకే తీర్థయాత్ర. యితని సమకాలీనుల గ్రంధాలలో వాడనిభాష 
పూర్వులున్నూ వాడనిభాష యితని కెక్కడినుండి వచ్చిందో అనిపిస్తుంది కొన్ని పదాలు 
చూస్తేను. సమగ్రంగా గురుముఖతః దీన్ని చదువుకుంటే తెలుంగు విద్యార్థికి యేపుస్తకమూ 
తెలుగులో అడ్డదు. యితని శ్లేష చాలా చమత్య్మారంగా వుంటుంది, మచ్చు చూపి దీన్ని 
ముగిస్తాను - 


668 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కారుచి చ్చను భృగురాము కారణమునం 
బెటిలి నిర్వంశమైన భూభృత్కులంబు 
క్షేత్రముల వంశవృద్ధి రాజిల్లై మజియు 
జలధరోదయవి'ప్ర ప్రసాదలబ్ధి 


ఆయీ పద్యంవల్ల ప్రధానాంశం వేసవికాలంలో దవాగ్నిచేత తగులంబడి నశించిన 
వెదురుడొంకలు మళ్లా వర్షాకాలం రావడం తోడనే అంకురించి వృద్ధిపొందుతూవున్నవి 
అనేది, యిందులో యెంతో ధ్వన్యర్థం పురాణప్రసిద్ధమయినది స్ఫురిస్తూ వుంది. 
ఆయీధ్వన్యర్థం పురాణ ప్రసిద్ధమయినప్పటికీ కృతిపతి క్షత్రియవంశ్యుడైనచో కవిని 
ద్వేషించునేమో? అని తోంచెడిని. భట్టుమూర్తి వసుచరిత్రలో శా.“మాయాశీలురు 
చంచలాత్ములు” అనే పద్యంలో కృతినాయకుని మనస్సునొచ్చే అంశం (మహావైభవశ్రీ 
యోగాంధులు) లేకపోలేదు గాని అది దీనివంటిదికాదు. యిది అంతఃపురందాంకా 
దేకుతూవుంది. వున్నమాటే అయిననూ రామలింగం పద్యంలో వున్న ధ్వని ధ్వనితో 
సరిపోలేదు. వాచ్యమే. మర్మస్పృక్కుగా కనపడుతూంది. భట్టుమూర్తి భయపడుతూ 
అంటంగాల్చినట్టు కనపడుతుంది. రామలింగం నిర్భయంగా (ప్రవర్తించినట్లు 
పొడకడుతుంది. భట్టుమూర్తి చంద్రోపాలంభనలోకూడా రాజును కొంత మందలించాడు. 
“రాజీవాక్షుల నేచుపాతకివి చంద్రాం రాజవా? నీవు... రాజౌట దోషార్ధమే” అన్నపద్యం 
పై సంగతిని తెల్పుతుంది. యేమైనా భట్టుమూర్తి పాకంకంటె రామలింగం పాకం కొంత 
మోటు. యూమాట సర్వత్రా సంఘటించవలసిందే, కృష్ణరాయలపాకానికీ మనరామలింగం 
పాకానికీ చాలా చోట్ల పోలిక కనపడుతుంది. దాన్ని గూర్చి ప్రత్యేకించి వ్రాయాలిగాని 
ప్రస్తుతం చోటుచాలదు. నన్నయ్యభట్టు మాదిరి సంస్కృత సమాసగ్రథనం తెలుంగు కవులలో 
అలవడినవారు లేరు. పెద్దన్నగారు కొంత ఆమార్గంలో లేఖిని నడిపినట్లు తోస్తుంది. 
రామలింగంకూడా నడుపుతాడు. చ. తటపుట బిల్వభూరుహ వితానలతానవ పుష్ప నిష్పత 
జ్ఞటీల మధూళిధూళిభవ సౌరభమౌర; (భ్రమింపజొచ్చె” ఇది రామలింగంగారి సమాసధోరణి. 
“భారతభారతీశుభగభస్థి...” ఇది నన్నయభట్టుగారిది. యేవో వొకటి రెండు పద్యాలయితే 
యెవరేనా ప్రయత్నించి కట్టవచ్చుననుకుందాం. సమాసమంటూ మొదలెడితే 
భట్టుమూర్తిధారా యీలాగే నడుస్తుంది. రామలింగానికీ అంతే. వసుచరిత్రలో మాత్రం 
“నిన్నటిమాపు మాపురమణీ రమణీయ సభావిభాగభాగున్నతరతృపీరి....” వగయిరా పద్యాలు 
లేవా? అంటారేమో? వున్నాయి. యెజుగుదును. ఈ ధోరణికీ ఆధోరణికీ కొంత భేదం 
వుంది, అది వారి వారికి గోచరించ వలసిందేకాని యితరులు తెల్పలేరు. “కవితా చమత్మార 
గొరవంబు మన సెబుంగునుగాక యెవ్వరితరంబు” అన్నారు మాముత్తాత నరసకవిగారు. 


శెనాలి రామలింగకవి కవిత్వం-2 669 


రామలింగానికి సంస్కృతధారలో శబ్బాలంకారం అప్రయత్నంగా పడ్డట్లు తెలుగులోనూ 
దొర్లుతుంది. “అర్థా శృబ్దచయా స్సదాహ మహ - మిత్యగ్రేస్ఫురంతి” అన్నాండు కుట్టికవి. 
“తెలచిన మొలచిన కృపకుంగలంచిన మదితోడ” యీలాటి వెన్నె తెలుంగురచనకు 
వుదాహరణాలు దొరుకుతవి. యితణ్ణి వికటకవిగా జనపరంపర చెప్పుకోవడం కలదు. 
గ్రంధంవల్ల చూస్తే పరమభాగవతోత్తముండుగా కనపడతాండు. ఆ కథలకు తలా తోంకా 
వున్నట్లులేదు. “వరబింబాధరమున్‌ బయోధరములున్‌ వక్రాలకంబుల్‌....” అనే పద్యానికి 
సంబంధించినకథ కేవల కల్పితం. ఆ పద్యానికీ యితనికీ సంబంధమే లేదు. అయితే 
బాల్యద శలో కొంత “కొంటెలలోనం గొంటెయున్‌ గావలె” అనుటకు లక్ష్యంగా 
వుండేవాండేమో? అంతమాత్రంచేత లోకంలో వున్న కొంటెపనులన్నీ యితనికే అంటకట్టడం 
న్యాయం కాదనియ్యేవే నేననుకుంటాను. కాళిదాసుకు సంబంధం లేనివెన్నో కాళిదాసుకు 
అంటకట్టడం కలదు. మాకు సంబంధింపని వెన్నో సంగతులు మాకు అంటకట్టడం 
అనుభూతం. రామలింగం మహాభక్తుడు. 


శ రగ ఆ 


670 


యింకిపాటలను గూర్చి 


1 


నేను ఈమధ్య చెన్నపురికి వెళ్లినప్పుడు గ్రంథకర్తగారిని సందర్శించినాను. నాకుంగల 
సంశయములను గూర్చి వారితో మనవి చేసికొంటిని. వారు ఈ పాటలను సమర్థింపం 
గలవారుగా నాకు తోచలేదు. పిమ్మట ఈ పాటలకు పీఠిక వ్రాసిన బ్రః। శ్రీ॥ ఆదినారాయణ 
శాస్త్రుల వారిని సందర్శించికొన్నాను. నా సంశయములను మనవి చేసికొంటిని. వారును 
తమ ఉవోద్దాతమును సమర్ధింపం బ్రయత్నింపరైరి. ఇటులుండంగా 6 మార్చి 1926 
సం॥ కృష్ణలో విశ్వనాథ వేంకటేశ్వర్లుగారు పై పాటలను సమర్థించుచు వజ్రాయుధమును 
ఖండించుచు వ్రాసిన వ్రాంతను నేడు చదివితిని. ఆ సమర్ధనమునకు సంతోషించుచున్నాను. 
ఏమనంగా గ్రంథకర్త సమర్దింపలేకున్నను, ఉపోద్దాతకర్త తూష్టీంభావమును వహించినను 
వీరు దానిని సమర్ధించుట కడుండగు శ్లాఘనీయముకదా? అదిగాక సమర్ధనమన్నప్పుడు 
[్రంథకర్తల నెత్తిమీందనే యుండదు. కావుననే 


“శ్లో కవిః కరోతి కావ్యాని లాలయత్యుత్తమో జనః 
తరుః ప్రసూతే పుష్పాణి మరు ద్వహతి సౌరభం.” 


అని పెద్దలు వక్కాణించి యున్నారు. నేను గూడ పైపాటలను మెచ్చుకొనువాండనే 
కాని నా మెచ్చునకును, వీరి మెచ్చునకును జాలభేదముకలదు. అధికారి నిర్ణయములో 
మేమిరువురమును భిన్నాభిప్రాయుల మగుచున్నారము. ఇది యిటులుంచి ప్రస్తుత సమర్థకు 
లుదాహరించిన ప్రమాణోక్తులనంగా- “ఒక్క శబ్దం యొక్క అర్థాన్ని సరీగ్గా గ్రహించి 
దాన్ని సరీగ్గా ప్రయోగిస్తే యిహపరసౌఖ్యాలు కలుగుతాయన్నాడు విశ్వనాథకవిరాజు” 
అను నర్ధముగల ప్రమాణోక్తిని ప్రకటించిన విశ్వనాథ కవిరాజు మాటలను 
ఉదాహరింపవలసిన దనియుం బిమ్మట మీతో నేకీభవించుటయో! విడిపోవుటయో! 
నిశ్చయించికొని వెంటనే ఆ యంశమును పత్రికా మూలమునం బ్రకటించుకొందు ననియు 
మనవి చేసికొనుచున్నాండను. మటియు- 


mee జననాంతర సౌహృదాలు మనసునకు తగిలి సుఖీయైన మనుజుడుగూడా 
పర్యుత్సుకుడౌతా దని కాళిదాసన్నాడు”. 


యెంకిపాటలను గూర్చి 671 


ఈ యర్ధము నిచ్చెడి కాళిదాసుని వాక్యములను గూడ నుదాహరింపం గోరెదను. 
పిమ్మట వీరు చూపిన యభియుక్తోక్తులకును, ప్రస్తుత సందర్భమునకును “కుర్వీత 
బుధసోమయోః” అన్నట్లుండునో లేక సరిగాలగించునో? విచారించి నా శక్తివంచనలేక 
ప్రస్తుతమును గూర్చి చర్చించి, యేదో మతములోం జేరందలంచి యీ అక్కరములను 
లిఖించితిని. 


2 
“సహసా విదధీత నక్రియాం” 


అయ్యా? నా వ్యాసములో మీకు సమాధానము వ్రాయవలసిన వాక్యమేలేదా? 
అక్కటా? నేనేమి మనవిచేయుదును. ప్రతివర్ణమును సమాధానమిచ్చి తీరవలసినవియే. 
పోనిండు, తుదకు విశ్వనాథకవిరాజు గారి వాక్యమును మీరు ప్రమాణముగా పట్టియున్నారు 
కదా. వారి వాక్యమునకు మీరు వ్రాసిన నవీనభాషా వ్యాఖ్యానమేల. వా రేయక్షరములను 
వ్రాసియున్నారో ఆయక్షరములనే లిఖింపుండు. ఆపిమ్మట నేను వ్రాయవలసిన 
యక్షరములను వ్రాయుదును. మనము నిజము కనుగొనుటకు యత్నింతము. నిజముగా 
మన (ప్రాచీనులకు, ఇల్లీ పాటలయెడల, ఇట్టి పాత్రముల యెడల, ఇట్టిభాష యెడల 
సమ్మతియే యున్నచో మనకు మాత్ర మట్టి సమ్మతి యేల యుండదు. దయచెసి తాము 
కనిపెట్టిన ఆ యమూల్యమైన ప్రమాణమును ఉన్నది యున్నట్టులు లిఖింపుడు. చిత్తగింపుడు. 


3 


శ్రీ వేంకటేశ్వర్లుగారు నాకోరికమీద నెట్టకేలకు విశ్వనాథకవిరాజు గారి వాక్యమును, 
కాళిదాసుని శాకుంతల శ్లోకమును గూడ నుదాహరించిరి. శాకుంతల శ్లోకము ప్రస్తుతమున 
కుపకరింపదని వారే యొప్పుకొన్నారు. కాని విశ్వనాథుని వాక్య ముపకరించు ననుకొని 
దానిపై బ్రాచీనుల వ్యాఖ్యానపు బంక్తుల నుదాహరించి వాని మూలమునం దా మిదివజలో 
వ్రాసిన - “ఒక్క శబ్దం యొక్క అర్థాన్ని సరీగ్గా” గ్రహించుటను గూర్చి విస్తరించినారు. 
విశ్వనాథకవిరా జీ యర్ధమును మహాభాష్యము నుండి సంగ్రహించి యున్న మాటను 
దెలియ నేరక యిది వేదవాక్యమని వ్రాసినారు. అది వారు తెలియక ట్రాసినను 
భాష్యముకన్నను వేదము పరమ ప్రమాణము గనుక ప్రస్తుతము విప్రతిపత్తి కలుగ నేరదు. 
వారట్లు పొరంబడుటకుం గారణము కలదు. అవసరమైనప్పుడు దానిని విస్తరింప దలంచి 
ప్రస్తుత ముపేక్షించుచున్నాను. భాష్యకర్త యీ వాక్యము నే సందర్భమున లిఖించెనో 


672 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటకాస్తి 


మన కిట ముఖ్యముగా విస్తరింపవలసి యున్నది. కాని యట్లు విస్తరించినచోం జదువరులక 
విసువు గలుగును. కాన నజ్లోలికిం గూడం బోక భాష్యకారుని “ఎకశ్ళబ్దః” అనువాక్యమును 
గైకొని వ్యాఖ్యాన మొనర్చిన విశ్వనాథకవిరాజు తాత్పర్యము ప్రస్తుతకవిత్వమునకు లేశమును 
సమన్వయింపదని తెలుపుచున్నాను. ప్రాకృత కావ్యములపేళ్లు కొన్ని యుదాహరించి 
తన్మూలమునం టబ్రస్తుతమును వేంకటేశ్వర్లుగారు సమర్ధింపం గడంగిరి. ఆభాషలకును, 
(బస్తుతమునకును లేశమును సంబంధము లేదు. కావున నదియును సాహస మాత్రమే 
ఇంక 


“రీ శా(స్తులవారి వంటివారు సుముఖులైతే లక్షణ(గంధాలు చెప్పిన మాట వినవా?” 


“మన ఆంధ్రవైయాకరణులు పాణిని, పతంజలుల వంటివాళ్లెతే మన తెలుగుభాష 
ప్రకృతి అయితే యీ యెంకిపాటలలో వుండే భాషల వంటి భాషలు తత్సమాలు, తద్భవాట 
దేశ్యాలు అవుతాయి” 


ఈ రెండు వాక్యములును బ్రస్తుతమున కుజ్జీవకములుగా నున్నవి. కాని యిళ్ళీ 
ప్రయత్నమున కిదివటి కే కవులు గాని యేల పూనుకోలేదో విచార్యము. ఇపుడేల మనము 
పూనుకోరాదు? పూనుకొంటిమే యనుకొందము. యెంకి నాయడుబావల 
క్రీడాసల్లాపములను బట్టి వారిరువురును నికృష్ణజాతి మిథునముగాం జూపట్టి 
చున్నారుగదా? అట్టిమిథునమును గవి వర్ణించినపు డౌచితికై కదా యీ యష(భంశభాషను 
కొని దానిని బోషించియున్నాండు. తచ్చరిత్రను బరించువారు నేర్చికోందగిననీతి యెల్టీది 
యగునో రసజ్జులకుం దెలియదా? కావ్యమున నాయకుండుగా నుండందగిన పూరుషుంెళ్టీ 
మహానుభావుందుగా నుండవలయునో నే నిట విస్తరించి గ్రంథము నేల పెంచవలయును? 
ఇది సర్వవిదితము. అది యటులుంతము. నేనిదివజిలో “అధికారి నిర్ణయములో మే 
మిరువురమును భిన్నాభిప్రాయుల మగుచున్నారము.” అని వ్రాసియున్నాండను. అధికారి 
పదమునకు వేంకటేశ్వర్లుగారు “అబ్రవీత్పురాణార్ధమును” వ్రాసి యున్నారు. అధికార 
యనంగా, అనుబంధ చతుష్టయములో నొకండు ప్రతి గ్రంథారంభమునకును అనుబంధ 
చతుష్టయ ముండి తీరవలెను. ఈ విషయము బందరులోని పండితుల నడిగి వారు 
తెలిసికొందురని నే నిట విస్తరింపక విడిచితిని. ప్రస్తుత మధికారి యనంగా? ఈ యెంకీ 
పాటలను చదివి యానందింపం దగినవా రెవరు? పడవలు లాగుకొనువారు, ఏతము 
తోడుకొనువారు, నాటు నాటుకొను వారు, లోనగువారు. వీరు తజచు నికృష్ణజాతులకుం 
జేరినవారే. వీరు (గ్రంథములలో నాయకత్వమును గైకొనందగినంత కాదుగదా కొంతయేని 
నాగరికత కలవారుగాం జూపట్టుట యరుదు. అట్టి నాగరికత యెట్టకేలకు లభించు 


యెంకిపాటలను గూర్చి 673 


నెడల నిట్టి భాషను మాటాడరు. వేయేల? “నీ భార్యపే రెవరనిన - యెంకి” అనియే 
కాని వెంకి యని కూడం బ్రత్యుత్తర మిచ్చుటకు నోరు తిరుగని నాయండుబావ నాయకుడా? 
జెచిత్య పోషణమునకుం గవిత్వ మెల్లం దజ్ఞాతీయ మగు నపభ్రంశ వాజ్మియమా? దానిని 
సమర్థించుటకై మహామహులగు లాక్షణికాగ్రగణ్యులను రంగస్థలమున కీడ్చుటా? వారి 
వాక్యములకును, వారి వ్యాఖ్యానములకును దోంచినట్లుగా నర్ధ తాత్పర్యములు లిభించుటా? 
బెరా! సాహసము. ఇదివజ కీయెంకిపాటల వంటి పాటలే లేవా? పాడువారే లేదా? 
వినువారలు లేరా? ఆనందించు వారలు లేరా? ఇందటును నుండిరి కాని యిట్లు 
సమర్ధింపం బూనువారు మాత్రము లేరు. ఇవి యెక్కడ నుండవలయునో అక్కడనే 
యుండెడివి కాని ఇప్పుడు ముద్రాయంత్ర కారణమున సర్వత్ర సంచరింపవీలు కలిగి, 
శ్వపచులకు రైలు వలనం గొంత యస్పృశ్యత తొలంగినట్లే యివియును దమ యస్పృశ్యతను 
మెల్లమెల్లన వీడుచున్నవి. 


“చ. మునుపు మహాకవీంద్రులు సమున్నతరీతి నొనర్చు కబ్బముల్‌ 
వినుతికి నెక్కెంగాని యవివేకుల కూంతలు తాటియాకులం 
దునె నశియించె నోటంబడు తుంపురులేనియు నిప్పు డచ్చువ 
చ్చినకతనన్‌ జగాన విలసిల్లెడి మేటి కృతుల్‌ నశించెడిన్‌.” 


దాని నటులుంతము- 
“యన్నింబానాం పరిణతఫలస్ఫీతి రాస్వాదనీయా 
యచ్చెతస్యాః కబళనవిధౌ కోవిదః కాకలోకః” 
అని పండితరాయ మహాకవి వ్రాసి యున్నాండు. వేపపండ్లు తినంగలిగినవియే 
యైనచోం దినుటకుం గాకవులను భగవంతుండు వానితో పాటు సృష్టించియేయున్నాండని 
దాని తాత్పర్యము. అగుచోం బండితులగు ట్ర! శ్రీ॥ ఆదినారాయణ శాస్త్రుల వారేల 
పీరిక వ్రాసిరో విజ్ఞులగు వేంకటేశ్వర్లుగారేల మెచ్చుకొనుచున్నారో, తెలుపవలసి యున్నది. 
శాస్తులవారు వారి హృదయమును మెల్లగ జాజవిడిచినారు. చూడుండు. 


“అందు గల భాష కొంచె మంత తక్కువ శాఖకు చెందినదన్నంత మాత్రమును 
పురస్కరించికొని”. 
ఈ వాక్యమును బట్టి శాస్తులవారి కీ భాషయందలి గౌరవము స్పష్టమగుచునే 


యున్నదికదా, మటియు నీ వాక్యమును వారెంతో జాగ్రత్తగా వ్రాసియున్నారు కాని యేమైనను 
ఇందు - కొంచెము అనునది తీసివేయక తప్పదు. యెంకిపాటలలోని భాష పూర్తిగా 


674 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నప(భ్రంశమేకదా? శా(స్తులవారి యాశయము క్షేత్రయ్య పదములు లోనగు 
పదకవిత్వములలోం గూడ నక్కడక్కడ గ్రామ్యపదములున్నవి. ఉన్నను వానిని రసజ్ఞ 
లాదరించుచున్నారు. ఇందంతకన్న నెక్కుడుగా గ్రామ్యపదములున్నవనుకొనుండు, లేదా 
సర్వమును గ్రామ్యభాషా మయమే యనుకొనుండు. అయినను రసము చిప్పిలు చుంటచే 
వీనియెడల బండితులందటును బరమాదరమును జూపవలయునని పొడకట్టుచున్నది. 
వీరింకను రస స్వరూపమును విస్తరించి, లోకమునకు బోధించి దాని కీపాటలను 
బ్రథమోదాహరణముగ సమన్వయించునంత పూనికతో నున్నట్లు వారి వ్రాంతలోని 
యక్షరముల వలన ధ్వనించుచున్నది. నిజముగా శాస్తులవారు రసస్వరూపవిదులేయైన 
యెడలం (ప్రస్తుతమగు శృంగార రసమున కాలంబన విభావ సామగ్రియగు యెంకి 
నాయండుబావల యందు, లాక్షణికులు వ్రాసిన మహాకులీనత్వాదిసంపత్తి నెట్లు 
సమర్ధింపంగలరో చూచి యానందింపవలెనని యున్నది. పూర్ణసామగ్రి రామాదులయందుం 
గూడ దొరకకపోవచ్చును. అట్లన సర్వశూన్యముగ నాలంబనవిభావమును గైకొని 
వితండవాద మొనర్చు టిదియేటి సహృదయత్వము? 


“సాక్షరా విపరీతాశ్చే ద్రాక్షసా ఏవ కేవలమ్‌” 


కొంద టీయెంకి స్వీయయా? పరకీయయా? సామాన్యయా? యని వాదోపవాదము 
లొనర్చుచున్నారు. నేనీ చర్చకు సమ్మతింపను. యెంకి మహా పతివ్రతాశిరోమణి. 
నాయండుబావ యేకపత్నీవ్రతు(డు, అగుచో లాభమేమి? వారలయెడం గవి 
యుపయోగించిన భాష వారి నధోగతి కీడ్చుచున్నది. “చందాలు వాకిట వండుకొన్నది 
యంబలాయెనే మతిరసా లాయెనేమి” మంచిభాషలో నుత్తమనాయికానాయకుల నధికరించి 
వ్రాసియైనను రసము స్ఫురింపంజేయని కవులకవనములు మాత్రము గ్రాహ్యములా? 
యని పై వాక్యములలో నక్కడక్కడ ధ్వనించుచున్నది. నిస్సంశయముగా నవియును 
(గాహ్యములు కావుగాని ఈ కవికిని వారికిని జాలభేదము కలదు. వారు 
“శ్లో స్పృహణీయగుణై ర్మహాతృభి 
శ్చరితే వర్మని యచ్చతాం మనః 
విధిహేతు రహేతు రాగసాం 
వినిపాతోపి సమ స్సమున్నతేఃొ 


అను భారవి కవీంద్రుని వాక్యమున కుదాహరణమై యిప్పుడు కొంత సన్మానమునకుం 
దగి జన్మాంతరము నందేని యుత్తమకవిత్వ రచనా సమర్దులై కృతార్థత నందగలరు గాని 
ప్రస్తుత కావ్యకర్తకుంగల్గిన యూహయే నికృషమగుటచేత ముందుంగూడ నీయన కవనమున 


యెంకిపాటలను గూర్చి 675 


కౌన్నత్యము కలుగదేమో యని విచారింపవలసియున్నది. ఆదినారాయణ శాస్రులవారు 
లోనగు వారిందు రసము సాధింతుమని యనుచున్నను బాత్రములను బట్టి యిట సర్వథా 
రసాభాసమే నాకు గోచరించుచున్నది. 

“తిర్యజ్మేచ్చగతోపివా” మ్లేచ్చ, అవ్యక్తేశబ్దే, మ్లేచ్చులనగా సర్వసామాన్యముగా మనవారు 
వ్యవహరించుచున్న తురుష్కులు మాత్రమే కారు. అవ్యక్తమగు భాషను మాటలాడు ననాగరికు 
లెల్లరును. అగుచో సంస్కృతేతర భాషలన్నియు మ్లేచ్చ భాషలే కావలయును. సందేహమేమి? 
మ్లేచ్చభాషలే! అగుచో నన్నయ తిక్కనాదుల కెల్లరకును నీ దోషము సమన్వయించు చున్నదే? 
నికముగా సమన్వయించును. అగుచోగతియేమి? ఇదియే గతి. ఏది యందురా? 
సంస్కృతభాషలో బలె వ్యాకరణాతి సంస్మారములకు లోంగి రచియించినచో దానిని బ్రాజ్ఞులు 
సమ్మతించిరి. అక్కడికిని గొందటు కేవల గీర్వాణ భాషాభిమానులు సమ్మతింపనేలేదు. 
చూడుడు. . 


“శో ఆంధ్ర భాషామయం కావ్య మయోమయ విభూషణం 
గీర్వాణారణ్య సంచారి విద్వన్నత్తేభ శృంఖలమ్‌.” 


ఇట్టి వివాదములకుం గారణమేమి? మన నిర్గుష్ణాంధ్రముకూడ విజ్ఞులకు మ్లేచ్చ 
భాషగా గనుపట్టుటయే. దీనింబట్టియే యిప్పటి కింకను ఈ భాషకు సమ(గమగు కట్టుబాటు 
లేర్చడలేదు. అక్కతముననే ప్రాచీన మహాకవి ప్రయోగరహస్యముల నెజుంగని కొందటు 
పిన్నలు సుప్రయోగముల నప్రయోగములని యపలపించుటయు నట్టిపట్టున వెంకటశాస్త్రి 
గారు పూర్వ ప్రయోగ రహస్యములను దెల్పి స్వకవిత్వమును సమర్థించు కొనుటయు, 
అట్టిపట్టున లక్షణ (గంథకర్తల యెడ నేమేని వైరస్యమున్న దానిని గూడ దగినంత 
ప్రమాణమును జూపి ఖండించుటయు దటస్టించినది. కాని లాక్షణిక సమయము 
నుల్లంఘించి తోంచినట్లెల్ల సమర్థింప౭ బూనలేదు. ఆ యీ యంశమును బోధించునవియే 
“వ్యాకరణమొక్క (త్రోవ, మహాకవులొకత్రోవ” లోనగు పద్యములు, అవి ప్రస్తుతమునకు 
లవమును నుపకరింపవు. మన మాతృభాష యగు నాంధ్రమునే మనవారు మ్లేచ్చ భాషలలోం 
చేర్చినప్పుడు షేక్సియరు మహాకవితో పాటుగా ప్రస్తుత గ్రంథకర్త గారికి భాషాప్రపంచమున 
స్థాన మేర్చడిన దని సంతసింతురా? సలక్షణమగు విభావ సామగ్రియు నట్టిభాషయు 
నిందుండెనేని యపు డా విషయము చర్చనీయ మగుంగాని యిపు డాప్రశంసయే లేదు 
గదా? ఇవి పామరుల మెచ్చుకొజకుం గవి రచించె నందురా? సమ్మతమే. దాని కింత 
ప్రయత్న మెందులకు? లోకోభిన్నరుచిః కనుక గ్రంథకర్తగారికి నీచాతి నీచపాత్రముల 
శృంగార మెట్లు రచించిన నది యౌచిత్య భంజకము గాక యుండునో యట్లు రచింపవలయు 


676 కధలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాసి 
నని యూహ కలుగంబోలు! దానింబట్టి వారు తమ రచన నట్లు వినియోగించిరి. దీనికి 
వాదప్రతివాదము లెందులకు? గురుశిష్య భావము లెందులకు? అవినయాలెందులకు 
క్షమాపణ లెందులకు? ఎవరి చిత్తము వచ్చినట్లు వారు రచించుకొందురు. వారి నెవ 
రాంగగలరు? ఆగుట కధికారమెక్కడిది? 


శ్లో స్వాధీనో రసనాంచలః పరిచితాశ్ళబ్దాః కియంతః క్వచిత్‌ 
క్షోజీంద్రో ననియామకః పరిషదశ్శాంతా స్వతంత్రంజగత్‌ 
తద్యూయంకవయో వయం వయమితి ప్రస్తావనాహుంకృతి 
స్వచ్చందం ప్రతిసద్మగర్దఒత వయం మౌనవ్రతాలంబినః. 


వేంకటేశ్వర్లుగారేమి, ఆదినారాయణ శాగస్తులగారేమి ప్రస్తుత మందితరసామగి 
లేదని యొప్పుకొనుచుండియు దజచుగా రసము అని ఘోషించుచుందురు. ఇది డేకీ 
కర్మము? “సాధ్యోహి రసో యథాతథం కవిభిః” అనురస మిట్టివిధమున సాధింపందగినడిడే 
యగునోటు? 


“కవినా ప్రబంధ ముపనిబధ్నతా సర్వథా రసపరతంట్రేణ 
భవితవ్యం! తత్ర యది రసాననుగుణాం స్టితిం పశ్యేత్తాం భం 
క్త్వాపి కథాంతర। ముత్పాదయేత్‌ నహీతివృత్త నిర్వహణేన 
కవేః కించితయోజనం। ఇతిహాసాదేవ తల్సిద్ధెః 


ఈ ధ్వన్యాలోక కారకుని రసపరతంత్రత్వమునకు మనవారిద్దానినే 
యుదాహరణముగాం గైకొందురోటు? “ద్విత్రాఏవకవయః ద్విత్రాణ్యేవకావ్యాని" 
అనుగణనలోనికిం బ్రస్తుతగ్రంథమును, రచయితయును జేరుదురని వీరి యాశయమొకో? 
వీరివ్రాతలయర్థమువలన వీరి కింత కోరిక యున్నట్లు స్ఫురించుచున్నది. ప్రత్యక్ష 
దర్శనమొనర్చినపుడు శాస్త్రుల వారికిని నాకును జరిగిన ప్రసంగమునుబట్టి శాస్త్రులవారీ 
పీరికను వ్రాయుటకు గారణము సమర్ధనీయము గానియట్లే వారొప్పుకొన్నట్లు తేలినది. 
అట్లొప్పుకొనుటకు నా యాగ్రహమునకు జంకుటగా వేంకటేశ్వర్లుగారు సమర్థింపబూనిరి. 
దీని కుపోద్బలకముగ శ్రీ శాస్తులవారు “రస స్వరూపమును చదువరులకు జవిచూపి 
అని యేమో వ్రాయ మొదలిడినారు. ఇతరులేల చవిచూపవలెను? వానిని పరమోన్నత 
స్థానమున కెక్కించి వృథాగా బత్రికలకు బని గల్పించుచున్న శా'స్తులవారే చవిచూపి 
ఇది రసాభాసముకాదు అని నిర్ణయించుట యుక్తము. ఇది రసాభాస మన్నంతనే దీనికొక 


మొంకిపాటలను గూర్చి 677 


పెద్దలోపము లేదు. ఆద్యంతములు సర్వమును రసాభాసమే యనుటచే నిది కడుంగడు 
హేయము, యత్కించిద్రసాభాసమునకు మహాకవులొక్కింత యవకాశము నిచ్చుచునె 
యున్నారు. పోనిండు పూర్తిగా రసాభాసమే యైనను సంతసింపవచ్చును, వమందురా? 
దానికిం దగినసామగ్రిని చక్కంగా సేకరించి యుండుట చేత. అగుచో నింక 
వాదమెందులకు? దానిని విమర్శకు లన్యథాగా నపవదించి పూర్వలాక్షణీక సమయముల 
నిందు సమన్వయింప నెంచి యేవివియో ప్రొఢోక్తులు ప్రకటింపం జూనుటచే నింతగా 
వ్రాయవలసివచ్చిన దని ప్రాజ్ఞలోక మెటుంగుంగాక. అనుక్తమన్యతో గ్రాహ్యం. 


x xX * 


678 


కవితా విపవం-1 


విప్లవ శబ్దానికి సంస్కృతభాషలో సుప్రసిద్ధంగావున్న అర్ధమేమో ఉపద్రవమనేది. 

కాని యిప్పుడు ఈ విప్లవశబ్దానికి హూణభాషా నిష్టాతులు వాడుకునే అర్ధం మార్పులనేది. 
ఆర్థికంగాగాని, శాబ్దికంగాగాని మార్పు కలిగించిన కవులను విప్లవకారులని వాడతారు. 
పూర్వకవులు నగరార్జవాది వర్ణనలు చేస్తూ యేదో యిష్టమైన కథను పుచ్చుకొని 
రచించేవారనిన్నీ ఆలా యావన్మందిన్నీ రచిస్తే అందులో మొట్టమొదటివేవో కొన్ని 
ఆదరణీయాలుగా వున్నా తక్కినవి లోకంలో. వూరూ పేరూ లేకుండాపోతాయనిన్నీ 
ఆలోచించి, యిప్పుడిప్తుడు యువకవులు కొందజు యీ విప్లవ (మార్చు) విధానాన్ని 
అవలంబించి, రచనసాగిస్తూ వున్నారు. పూర్వులు పట్టణవర్ణనానికి వుపక్రమిస్తే మేడల 
వగైరాలున్నూ చాతుర్వరమున్నూ వేశ్యలున్నూ, పుష్పలావికలున్నూ, పూవులతోటలున్నూ 
వర్ణ్యాలుగావుండేవి. యిప్పుడో, ఆరీతికి కొంత మార్పుకనపడుతూవుంది. వొక 
ముసాలివృద్దురాలు అంధురాలు, దైవవంచితురాలు, దిక్కుమాలినపక్షి అడుగామడగా ముష్టి 
యెత్తుకోవడానికి బయలుదేజి “మహారాజులు తల్లి! అన్నంలేనిదాన్ని మీ బిడ్డలు 
చల్లగుండాలి, కొమాళ్లతల్లీ! మీ బిడ్డలపున్నెం తల్లీ” అంటూ విధీవిరామమూ లేకుండా 
వాపోవడాన్ని ఒక యువకవి విన్నాండు. అతగాడి మనస్సు కరిగిపోయింది. పూర్వం 
ఆదికవి వాల్మీకి “మానిషాద ప్రతిష్ణాంత్వ మగమ శాశ్వతీ స్పమాః” అని గానంచేసినట్లి 
ఆయీ యువకవికూడా ఆముసలిదాని వాపోవటాన్ని వాకగేయంకింద అనువదించాడు. 
అది లోకాదరణ పాత్రమవుతుందని ఆయన విశ్వాసం. దానికి తధ్యంగా యింకో యువకవి 
విని, చాలా బాగా వుందని ప్రోత్సహించాడు. దానితో ఆగేయకర్త దాన్ని మహాసభలలో 
కూడా వినిపించడానికి ఆరంభించాడు. ఆగేయకవి గాత్రం సన్నవిడిగా తాంబురాతీగెలా 
వుంటుంది : చదివేది తెలుంగే అయినా, వేదంలాగ వుదాత్తానుదాత్త స్వరిత ప్రచయాలళో 
మధ్య మధ్య సన్నాయినొక్కులతో ఆయన చదవంగలండు. పైంగా తదనుగుణమైన 
అభినయంకూడా అప్రయత్నంగా ఆచదవడంలో ప్రతిబింబిస్తూ వుంటుంది. యింక 
చెప్పేదేమిటి? స సర్వులూ ఆనందించడానికి తగ్గ సామగ్రి సంపూర్తిగా కుదిరిందన్నమాటే. 

ఆసభలో నేనూ వున్నాను; విన్నాను, నామనస్సుకుమాత్రం యేకొంచెమూ ఆనందం 


కవితా విప్లవం-1 679 


కలిగిందికాదు, యెందుచేత కలగడంలేదని చాలా ఆత్మపరీక్ష చేసుకొన్నాను. కారణం 
గోచరించింది కాదు. ఆగేయకర్త యం దేదేనా వ్యక్తిగతంగా ద్వేషంవుందా? శివ శివా! 
అట్టిదిలేదు. అయమయమితి ప్రత్యభిజ్ఞగా వొకరిని వొకరం యెజగంకూడాను. యిది 
అమంగళాళ్లీలంగా వున్న విషయం, కనక ఆనందదాయకంగా తోంచలేదేమోనని 
అనుకున్నాను, కాని అదీనిలిచింది కాదు. రఘువంశం యెనిమిదో సర్గలో అజమహారాజు 
భార్యామృతిని గూర్చి యేద్చినయేడ్చునున్నూ, కుమారసంభవంలో రతీదేవి భర్చృ్యమరణాన్ని 
గూర్చి యేద్చిన యేడుపున్నూ, చంద్రమతీ హరిశ్చంద్రులు పుత్రవియోగాన్ని గూర్చి 
యేడ్చినయేడుపున్నూ గ్రంథకర్తలు అనువదించారుకదా? అందులోమాత్రం అశ్లీలంలేదా? 
దాన్ని ఆమోదించినప్పుడు దీన్నెందుకు ఆమోదించగూడదని తర్శించడానికి ఆరంభించాను. 
కాని, దీనికీ దానికీ పోలిక సుతరామూ లేనట్టే అంతరాత్మకు తట్టింది. “ఎగ్జాంపిలు”గా 
పుచ్చుకున్న మూడింటిలో మొదటిరెండున్నూ విప్రలంభ శృంగారంకిందకివస్తాయి. మూదోది 
కరుణ (దుఃఖ) రసంకిందకి వస్తుంది. ప్రస్తుత వృద్ధురాలి మొట్టి యేరసంలోకి వస్తుంది? 
అని మళ్లా మళ్లా చర్చించుకున్నాను. యేమీ బోధపడిందికాదు. యెంతో ప్రయత్నించి 
దీన్ని యేదో రసంలోకి జమచేస్తే అది లాభకారిగాదు. వివరించవలసి వస్తే చాలా వ్రాయాలి. 
తుట్టతుదకి యీలాటి కవిత్వాస్వాదనానికి అలవాటు పడకపోవడంచేతనే యీ చిక్కు 
తటస్థమయిందనిన్నీ క్రమంగా అలవాటైతే, యితరులు కొందబు రసికులతోపాటు (నస్యం 
మొట్టమొదట పీల్చినవాళ్లకి తుమ్ములు వస్తాయి, అలవాటయితే, యెంతపీల్చినా 
తుమ్మురానేరాదు) ఆస్వాదించేశక్తి కలుగుతుందనిన్నీ సమాధానం చెప్పుకున్నాను. కొందలు 
కవులు యీలాటివి రచించివున్నారు. యీ యువకవితల్లజుని రచన దాన్ని ఆదర్శంగా 
పెట్టుకొని బయలుదేటిందన్నారు. వోహో! యిది మనకు ఆభాషలో బొత్తిగా ప్రవేశంలేని 
కర్మంచేత కలిగిన యేవగింపు కాంబోలు ననుకున్నాను. యేమంటే యూరోపియనువారి 
దేశాన్నుంచి తెప్పించుకొనే వెన్నడబ్బాలు విడగొట్టేటప్పటికల్లా బయలుదేజే సువాసన 
మనదేశపు అనాగరికులు సమేతు నిమిషకాలంకూడా భరింపలేరనిన్నీ అట్టి పదార్ధాన్ని 
వారు అమృతప్రాయంగా భుజింపగలుగుతారనిన్నీ వినివున్నాను. దీనిక్కారణం అలవాటేకాని 
మటొకటి కాదని తేల్చుకోవడమైతే జరిగిందిగాని యింకా దీన్ని గుణించి శంకా 
సమాధానాలు మనస్సులో కుప్పతిప్పలుగా బయలుదేటుతూనే వుండడంచేత అయ్యా? 
యిది యింగిలీషుకవిత్వాన్ని ఆదర్శంగా పెట్టుకుని బయలుదేలిన కవిత్వమన్నారు గదా? 
నేనొక పద్యం చదువుతాను దీన్ని మీరు ఆమోదిస్తారో? యేవగించుకుంటారో? నిష్కపటంగా 
తెల్పవలసిందని ఈ క్రిందిపద్యం తాత్కాలికంగా రచించి వినిపించాను. 


680 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఉ. కొందజు సోదరీమణులు కొప్పులు మల్లెసరాల వాసనల్‌ 
చిందగ రోద్దుప్రక్క నునుచీకటియే తెరచీరగాగ నం 
దందున నీళ్లచెంబులిడి, యందబు బం క్తిగ గూరుచుండి మ 
మ్ముం, దణికేగజూచి పెడమోమయి లేచిరి గ్రుడ్దివెన్నెలన్‌. 


యిది యింగిలీషు కవుల రచనకు మించిన పంథాలో వుందనో? యేమో? ఆయనవిని 
కొంతయేవాన్నే కనపటిచారు. మొట్టమొదట చెప్పడంమాత్రం కవికి తన జీవితంలో జరిగిన 
యావద్విషయమూ వర్ణనీయమే అవుతుందని చెప్పివున్నారు. యీ విషయం మాత్రం 
ఆయనకి అసహ్యంగా కనపడింది. వొకమహాకవి శ్రీకృష్ణుని బాల్యచేష్టలు వర్ణిస్తూ నీదేహాన్ని 
“లసత్పరిమళామహందదే” అని శ్లేషగా వొకగోపికతో మాట్లాడి ఆముగ్గ అందులోవున్న 
శ్లేషార్థాన్ని గమనించక సమ్మతిని కనపతిచేటప్పటికి యేవంబుట్టే పదార్థాన్ని ఆగోపిక 
శరీరంనిండా పామినట్టు (పరిమళాం పరితః మలం యస్యాస్తాం, పరిమళాం. లళయో 
రభేదః) వర్ణించాడు. యిది వొకటేకాదు, ఇంకా యింకా యీలాటీివీక్రావు 
వీట్లతాతముత్తాతలుగా వుండేవి శ్రీకృష్ణుని బాల్యచేష్టల [క్రింద వర్ణించడం జరిగింది. యిది 
యింగిలీషు కవిత్వాన్ని ఆదర్శంగా పెట్టుకొని రచించిన రచనగాదు. వొక విధమైన ప్రమాదం 
(ప్రమాదో ధీమతామపి - అష్యేవకారార్థకః) అసలు సంస్కృత భాగవతంలోవున్న 
దెంతపజకంటే యీవిషయంలో “మేహనాదీనికురుతే” యింతేవుంది. మేహనం అంటే 
సేచనం మూత్రోత్సర్ణన మితియావత్‌. గోపికలు యశోదదగ్గిజికివచ్చి, “అమ్మా? నీబిడ్డడు 
మాయిళ్లకువచ్చి, మేముపరిశుభ్రంగా అలికి ముగ్గుపెట్టుకొన్న యింటిలో 
మూత్రోత్సర్జ్దనాదులు చేసి కరాబు చేస్తున్నాండు” అని యింతమాత్రమే చెప్పుకున్నారు. 
యిందులో వున్న ఆదీని అనేపదాన్ని ఆధారంగా పెట్టుకొని ఈ సూత్రానికి మహాభక్త 
లోకశిఖామణి పోతనగారు “ఎట్సెట్రా” పెద్దభాష్యం రచించి పామరలోకానికి సంతోషం 
కలిగించారు. ఆపద్యాలు భాగవతంలో అందజూ చదివే వుంటారు. క్రైస్తవులు వగైరా 
విమతస్థులు మనం భగవంతుండుగా పూజించే శ్రీకృష్ణుణ్సి ఆయాపద్యాలలో వున్న అంశాలు 
వుటంకించి ఈసడిస్తూ వుంటారు. కొంచెం వుదాహరిస్తాను. 


(1) చన్నాడిసిపట్టి చీరెను జిన్ని కుమారుందె. 
(2) కెమ్మోవి గజచి వడింజనె. 
(3) నాతో వచ్చెదవా? యనియన్నాం దిచ్చిబుతండు. 


(4) తన్ను మగనిగా గైకొనినన్‌ గొడుకులు గలిగెదరని పైబడినాండిది వినుము 
శిశువుపనులే? తల్లీ! 


కవితా విపష్లవం-1 681 


(5) నీతలగిన చోటెయ్యది యని తలయూచె న్నీసుతుండు. 

(6) చూలగుటకు నేమూలంబు చెప్పుమనె నీబాలుండు. 

(7) నెటిగట్టిన వలువ విడిచి నేందొకతేలుం గబపించె. 

(8) వెనుక గదిసి మగువ! నీసుతుండు మగపోడుములు సేయసాగినాందు. 


ఇవన్నీ పోతరాజుగారు - ఆదీని అనే వ్యాసులవారి సూత్రానికి భాష్యీకరించినవే 
గాని శ్రీకృష్ణభగవానుండు చేసినచేష్టలు కావు ముమ్మాటికిన్నీ కావు. ఈ పోతరాజుగారిని 
బిట్టె అనుకుంటాను. 


క. లోలయగు లోలలోచన 
వాలుంజనుదోయి కేల వడింబట్టుక “ఉ 
య్యాలో జంపాలో” యని 
(వేలున్‌ గృష్ణుండు సఖులు వికవిక నవ్వన్‌. 


ఈ పద్యం యిప్పటికి యేభైయేళ్లక్రిందట బ్రౌనుదొరగారి నిఘంటులో చూచాను. 
(కవిపేరు జ్ఞప్తిలోలేదు) యిటీవల లోలభట్టు వీరరాఘవులు అనే భట్టుమూర్తి గేయకవిత్వంలో 
పోతరాజుగారు చూపిన విశేషాలు విస్తరించాడు. విస్తరభీతిచే వాట్లను వుదాహరించలేదు. 
యెవరిదో చెప్పలేనుగాని, వొకకీర్తన చిన్నతనంలో విన్నది కొంచెం జ్ఞప్తిలోవుంది. 


అంటున్నారు, అంటున్నారులే గోపాలకృష్ణ |; అంటూ! 
అంటున్నారు అంటున్నారు జంటలేక యింటింటికి 
_ వొంటిపాటున నేగి కాంతల చంటిపై చెయివేశావని | అంటు! 


చాలును, తరువాయి జ్ఞాపకంలేదు. యివన్నీ వ్యాసభాగవతంలో వుండే “ఆదిని” 
అన్నదానికి చిలవలూ పలవలూగాదేజిన బాపతే, యిందులో యెక్కువ హేయంగావున్న 
దేదంటే? మొట్టమొదటచూపిన లసత్సరిమళాం అన్నదియ్యేవే. అందటికీ సుబోధంగా 
వుండని సంస్కృతంలో వుండడమే కాకుండా, శ్లేషగర్భితంగా కూడావున్నా యూరపు 
ఖండాన్నుంచి రవాణా కాంబడి విడంగొట్టంబడ్డ వెన్నడబ్బాలాగ పైవాక్యం యేవాన్ని కలిగిస్తూ 
వుంది. తక్కినవి అంత హేయంగా లేవు. కనకనే పరమపవిత్రమైన భాగవతంలో 
యింతకాలం నిల్పి వుండగలిగాయి. ఆయీ కృష్ణచర్యలను వరవడిగా బెట్టుకొనే 
అనుకుంటాను అట్లతద్దిరోజున తెల్లవాణుజామున ఆడుకునే ఆడపిల్లలను మొగపిల్లకాయలు 


682 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


దూలగొండ వగయిరాలతో అల్లరిచేయడం నాచిన్ననాటికి యింకా వుండేది. యిందులో 
కొందటు యువకులు కూడా చేరేవారు. పెళ్లిళ్లలో నాగవల్లి రోజున బుక్కా బగ్గుండలు 
చల్లుకోవడాల్లో కూడా చాలా మోటుసరసాలు వుండేవి. అవన్నీ యిటీవల నాగరికతలో 
పూర్తిగా తగ్గినందుకు నవనాగరికతను యెంతేనా అభినందించవలసివుంటుంది. ఆరోజుల్లో 
వుండే మేనత్తమేనమామల కూతుళ్లేమి? కొడుకులేమి అన్యోన్యమూ చేసుకొనేహాస్యాలు 
లేశమూ దురుద్దేశపూరితాలు కాకపోయినా, యిప్పుడు అసలు లేకపోవడమే సంఘానికి 
గౌరవప్రదమని నే ననుకుంటాను. ఆయీ వుపకారం మట్టుకు పాశ్చాత్యవాసనవల్లనే 
మనకు కలిగింది. 


మొట్టమొదట యెత్తుకొన్న “మహారాజులుతల్లి” అనేది కూడా కవిత్వములో యితివృత్తం 
కావడంకూడా ఆ వాసనవల్లనే మనకు సంఘటించింది. యిట్టి కవిత్వాన్ని అభినందించే 
యోగ్యత కూడా, ఆవాసనవల్లనే కలిగిందనక తప్పదు గాని, ఆ వాసన బొత్తిగా లేని 
అస్మదాదులం యీ అభినందకుల పంక్తికి వెలియె “తెలియదేమందురా? దేవుడా యింగ్లీషు” 
అని విచారింపవలసి వచ్చింది. యేది కథావస్తువుగా గ్రహించవచ్చును, యేది గ్రహించరాడు 
అనే విషయ విభాగం చేయడం యొవరికీ శక్యం కాదు. గాని, వినేటప్పటికల్లా సిగ్గో, 
అసహ్యమో? అమంగళమో స్ఫురించే విషయాలు మాత్రం వర్దించవలసి వుంటుందేమో 
అని నేను అనుకుంటాను. 


లోంగడ “మహారాజులుతల్లీ” అనేమాదిరిదే యింకో యువకుని యింకోటి, “అమ్మా 
మాదాకవళం తల్లీ, నీ బిడ్డల మన్నం తల్లీ. హోరున గాలిదుమారము రేంగెను” అంటూ 
చిత్రించాండు. వెనక వుదాహరించిన ముసలోవిడ బిచ్చం పగటిదే, యీ బిచ్చం రాతిరివేళది. 
యిది గ్రంథకర్త నోటమ్మట వింటే, యెంతో శ్రోత్రపేయంగా వుండాలనే వుద్దేశంతో 
గేయకర్త చదువుతూ వున్నట్టు తోస్తుంది. కాని, అది యెందజు (శ్రోతలు సమ్మతిస్తారో! 
యెందటు సమ్మతించరో! వోటుకు పెడితేనే కాని నిర్ణయించడం కష్టం. అయితే యీ 
సందర్భం వొక్కయీ కవిత్వానికి మాత్రమేనా? ప్రతీకవిత్వానికీ వుండితీరుతుంది. “లోకో 
భిన్నరుచిః” 


“అందటినిం దనియింప మమ్ము నిర్మించిన బ్రహ్మ కైనందరమే” హేయంగా వుండే 
విషయాలు కూడా దేశకాలపాత్రాలు బాగా చూచి, క్వాచిత్సంగా వాడుకోవడం మహాకవుల 
ఆచారంవల్ల తెలుసుకోబడుతుంది. వివరిస్తాను. 


కవితా విష్లవం-1 683 


జీ. స్యాయంతే నరమూత్రగంధపిశునా స్సమ్మార్దనీ ధూళయః 
కక్షస్థాపితజీర్ణతల్చ మబలాః కాళ్చిద్ర్వజం త్యాపగామ్‌. 


దండిప్రహసనంలోని మొదటిపాదంలోది మటీ హేయం. అయితే కవిర్దండీ కవిర్దండీ 
కవిర్దండీ కదా? పైంగా ఆయన ఆలంకారికవిద్వచ్చిరోమణి కూడా కదా? ఈ హేయానికి 
ఏలా సమ్మతించాండు. ఇంతమాత్రానికే కాదు? “...వర్తతేమస్తకస్తే” అంటూ ప్రారంభించి 
వొక కథ వ్రాశాడు. యీ ప్రహసనంలో తైలయం త్రముసలవ్యామోహకృత్‌” వగైరాలన్నీ 
ఆ ఘట్టంలోవే, యివన్నీ అశ్లీలాపాదకాలే అయినా “హాస్యోక్తేన దోషః” హాస్యోక్తులలోనేకాదు; 
విరక్తులమాటలలోకూడా అభ్యనుజ్ఞ యిచ్చివున్నారు లాక్షణికులు. వుపనిషత్తులలో యెన్నో 
వుదాహరణాలు దొరుకుతాయి. తుది విషయానికి (ఉత్ధానోచ్చూున వగైరాలు చూ.) ఆ యీ 
అభ్యనుజ్జనిబట్టే “మూత్రద్వారసుఖాభిలాషులహహా! మోక్షం బపేక్షింతురే!” యిత్యాదులన్నీ 
ఆమోదింపంబడ్డాయి. 

ప్రస్తుతం యెత్తుకున్న కథాదులు... “మహారాజులుతల్లీ! అమ్మా మాదాకబళం తల్లీ!” 
ఇత్యాదులు యేలా సమాహితా లవుతాయి? ప్రధానంగా వీట్లనే పుచ్చుకొని రచన సాంగిస్తే 
చెప్పడం కష్టం గాని, అప్రధానంగా అయితే జవాబు కనపడుతుంది. బుద్దుండికి 
యిహలోకభోగాల యందు విరక్తి కలగడానికారణం వొకానొక శవదర్శనం గదా? అప్పుడు 
అమంగళాశ్లీలమే (ఆవహనంవగయిరా) అయినా దాన్ని కథావస్తువుగా గ్రహించడం 
హృద్యమే. యేమీ లేకుండా యీ బిక్షాటనాన్నే ప్రధానంగా పుచ్చుకొని ఖండకావ్యం 
వ్రాయడం హృద్యమేనా? అని సంశయం కవికి “నాల. శ్లీలం కీర్తయేత్‌ త” అని మడిగట్టుకు 
కూర్చోవాలంటే సాంగదు. కవి మంత్రసానివంటివాండు. బిడ్దనిమాత్రమే స్పృశిస్తానంటే 
వల్లకాదు. అన్నిటకీ సిద్ధపడాలి. పరుల సుఖదుఃఖా లన్నీ తనమీద పెట్టుకొని నటించే 
నటకుండుకదా? కవి. 


“పరదుఃఖేన దుఃఖితః” అని వైద్యుణ్తిగూర్చి కాంబోలు అభియుక్తులుచెప్పివున్నారు. 
వైద్యులలో యెవరో గాని అట్టివారుండరు. వారివృత్తి. ద్రవ్యమాత్రోపాధికం కదా? 
అందులోనూ నేంటి దాక్టరులవ్యాపారం మణీ ఘోరంగా వుంటుంది. పూర్వం సంతోషానికీ 
సంపాదనకీ సంబంధముందేది. యిప్పుడో? అట్టిసంబంధం లేదుకదా? చెప్పొచ్చే 
దేమిటంటే? కవి డాక్టరువంటివాండూ కాండు, సీడరువంటివాండూ కాండు, (ప్లీడర్లమా? 
కాము. గుంటూరిసీమ) యేవిధమైనలాభమూ లేకుండా, పరులసుఖదుఃఖాలు తనమీంద 
పెట్టుకొని సంతోషిస్తాడు, విచారిస్తాండు కవి! వొకప్పుడు మహారాజుగా వుంటాండు, 


684 కథలు - గాథలు * చెళ్లపెళ్ల వేంకటశాస్త్రి 


మళ్లా భిక్షాటకుండుగానూ అవతరిస్తాడు. (ప్రస్తుత ఖండకావ్యరచనలో తుదివాఃి 
కావలసివచ్చింది. అయితేమాత్రం తప్పుతుందా? అది సహృదయరంజకమైన విషయక 
అయితే, యీ రంజకత్వాన్ని గూర్చే చాలా చర్చ వుంది. “ఒకనికి నింపుగాని సతి యొకని 
కన్నుల కందగత్తె”. యితరులతోపాటు సహృదయులలో కవికికూడా స్థానం వుంది. 
ముందుగా కవి తనరచన యేలా వుందో, తనలో తాను పరిశీలించుకొంటే, తేలిపోదా) 
అంటారేమో? కాళిదాసంతమహాకవి యేమన్నాండు?” “ఆపరితోషాద్విదుషామ్‌” అన్నాండు. 
పైకి వినయార్ధం ఆలా అంటే అన్నాండు గాక, ఆ శాకుంతలనాటకం తనమనస్సుకు 
బాగా నచ్చడంచేతనే బయటికిం బెట్టడం జరిగింది. ఆలాగే కాకపోతేనో? “నో చేద్దుష్టశ 
మాత్మనా కృత మివస్వాంతా దృహిర్మాకృధాః” అన్నట్టు జరిగేదేమో? యీ మాట 
పండితరాయలిది. యెవరినోగూర్చి అన్నది. “పరోపదేశవేళాయాం సర్వే వ్యాససమా? 
స్వవిషయంలో కవికి తన రచన అంతా హృద్యంగానే కనపడుతుంది. యితరులకు అది 
హృద్యంగా కనపడకపోయినా, మనకెందుకని యథార్థాన్ని చెప్పక చాలామంది “బక! 
బళీ! మీ తాత బల్లెమ్ముచేంబూని” అన్నట్టు (ప్రవర్తిస్తారు. యెవరేనా మోమోటం విడిచి 
యథార్దాన్ని చెపితే ఆలా చెప్పినవాండు ద్వేష్యుండవుతాండు. అందుచేత యీ విషయం 
యెన్నంటికీ తేలేదిగాదు. ప్రస్తుతం నవకవులు అవలంబించినపంధా కూడా కొందటు 
అభినందిస్తూన్నారు కనకనే వారువారు ఆలాటిరచనలు వెలువరిస్తూన్నారు. యీ ఆమోదం 
(యేమాదిరికవిత్వానికేనా సరే) కేవలమూ వారివారి సహృదయత్వం వయస్సునుబర్లీ 
మార్చు చెందుతూ వుంటుంది. యువకులందణూ మా కవిత్వంలో “శ్రవణానందంకంటే 
పాణిగ్భహీతలో యేదో విశేషం వుందంటారు. యింకా కొంత వయస్సుమళ్లినవారో? 
బుద్ధచరిత్రమీంద ఆదరాన్ని చూపుతారు. బాగా ముసలివారో? శివాయ నమసోత్రాన్ని 
ప్రేమిస్తారు. కొందజో యేదీ బాగుండదంటారు. యెవరి ఆదరం యేలా వున్నా, శృంగారానికి 
ప్రాధాన్యం వున్నకవిత్వాన్నే లోకంలో పలుమంది ఆదరిస్తారని విద్వత్మవిరాజశేఖరు(డు 
భోజుణ్జిబట్టి, మనం తెలుసుకోవచ్చును. కుటుంబకవులకి “క్రియా సిద్ధిస్సత్త్వే భవతి 
మహతాం నోపకరణే” అన్నసమస్య నిచ్చినప్పుడు వారు నల్గురూకూడా సర్వోత్తమంగానే 
పూరించారు. అందులో కోడలు పూరించిన శ్లో. ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ" 
అన్నశ్లోకానికే యెక్కువ మార్ములిచ్చాడు భోజరాజు. రసాలు తొమ్మిది వున్నప్పటికీ 
తక్కినరసాలు సంఖ్యాపూరకాలనిన్నీ శృంగారమే రస మనిన్నీ సిద్ధాంతీకరించాందు 
భోజమహాకవి. యీమాట యెవరూ కాదని ఖండించినట్టు లేదు. కాంబట్టి అంతో యింళో, 
శృంగారప్రనసక్తి లేని యితివృత్తాన్ని పుచ్చుకొని కవి యెంత గింజుకున్నా రససిద్ధుండు 


కవితా విషవం-1 685 


కాజాలండనే నే ననుకుంటాను. భవతు. ప్రస్తుతం విచారణీయంగా పెట్టుకొన్న 
1. మహారాజులుతల్లీ, 2. అమ్మా! మాదాకవళం తల్లీ! అనే గేయాల్లోకూడా (కొందటికే 
అందాం) రసం స్ఫురించడానికి కారణమే మనుకోవాలి? ఆట్టే విచారిస్తే, అందులో 
యేమీ లేకపోయినా గేయకర్త, ఉదాత్తానుదాత్తస్వరిత ప్రచయాలతో మధ్య మధ్య చిన్న 
చిన్న సన్నాయినొక్కులతో తంబురాతీంగ లేదా, వీణతీంగవంటి మధురస్వరంతో చదువుతూ 
వుంటే, ఆగేయందాంకా యెందుకు యేవిధమైన అర్థమూ లేని “మగసానిపదసాస్ససరిగరి 
రిగరిరి సనిదప మగపధస పధసరిస మగసాని” అనేదాన్ని విని ఆనందించడం లేదా? 
మనం యెత్తుకున్న దానిలోయేలాటిదైతే నేమి అర్ధం వుందిగాని లేకపోలేదు. దీనిలో యే 
అర్థమూ లేదు. కాని యిది హృద్య మనడాని కారణం గాయకుల గాత్రమాధుర్యమే. 
ప్రస్తుతం కూడా ఆయీకావ్యకర్తయొక్క గాత్రమాధుర్యానికే కొన్ని మార్కులు యివ్వాలి. 
గానం అనేటప్పటికల్లా తాటితో దబ్బనంగా అభినయంకూడా దానిలో చేరుతుంది. ప్రస్తుతం 
అది కూడా కొంత శోభను కలిగిస్తూవున్నట్లే నే నభిప్రాయపడతాను. “తుమ్మచెట్టుమీంద 
కాకి వాలింది తుపాకి తేరా కొడదాము” దీన్ని చక్కంగా జాగా చేసి యేదోరాగంమీంద 
యేదోతాళంమీంద యే నారాయణదాసుగారో, యే నాగభూషణంగారో పాడేయెడల, 
ఆయీపల్లవిమాత్రం రుచించకపోతుందా? ఆ రుచి ఆ “తుమ్మచెట్టు”కు చెందిందే 
అవుతుందని యెవరనుకుంటారు? యింకొక శంకవుంది. గానమంటే బొత్తిగా 
యెజంగనివాళ్లు “రామ! నీ సమానమెవరు?” అని యేడెనిమిదిసార్లు “పాడిందే పాడరా”గా 
పాడడంయెందు కనేవాళ్లు కొందలున్నారు గదా? యీ “తుమ్మచెట్టు” పల్లవికేం గాని, 
లోంగడ చూపిన 1. మహారాజులుతల్లీ 2. అమ్మా! మాదాకవళం తల్లీ! అనేగేయాలు 
వినిపిస్తూవుంటే దేనికోసం వినవలసివస్తుంది? వాళ్లకి దీనిలో మిగిలే దేమిటి? గానరుచి 
తెలియదాయె, కవిత్వంలో పస అసలే పూర్ణానుస్వార మాయె, వాళ్లకు దీనిలో సున్నకు 
సున్నా హళ్లీకి హళ్లీయే యితర రసప్రసక్తిన్నీ లేని అశ్లీలం వినవలసివచ్చిందని 
నొచ్చుకోవలసివస్తుంది కూడాను. యిదే ప్రధానంగా పెట్టుకోక, రసాంతరానికి యిది 
అంగంగా (సర్రాజు పెళ్లిలోగుర్రాజు కొకపోంచ) వుంటే యేమో కాని, యిదే ప్రధానమయితే 
(పాశ్చాత్యకవుల అభిప్రాయానికేం గాని) మనకవులు ఆమోదించినట్టు తోచదు. కవిత్వ 
మన్నప్పుడు భాషాభేదాన్నిబట్టి అభిప్రాయభేదం రాదు. కనక, కొంచెంసేపు పాశ్చాత్యకవులతో 
యేకీభవించి మాట్లాడుకుందాం. కేవలశుష్కదారిద్ర్యాన్ని ప్రతిపాదించే ఆయీ గేయాలుకాని, 
యెవరేనా స్వర్ణతులయినప్పుడు వారినిగూర్చి దుఃఖించినపద్యాలుగాని శుభప్రసక్తికి 
సంబంధించినసభలలో చదవడంగాని, చదవవలసిందని ప్రోత్సహించడం గాని 


686 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అనౌచిత్యానికే స్పోరకాలుగా నేను తలుస్తాను. లోకజ్ఞానంలేని సన్నాయిపాటకులు కొందట 
పెండ్లిరోజులలో “తరలీపోతాము చాలా దయయుంచండి” అనేది పాడతారు. అయితే, 
అది వ్యక్తధ్వని కాదు కనుక యెవరికో గాని సర్వేసర్వత్ర అశ్లీలం స్ఫురించదు. యి! 
అట్టిదికాదు. యీలాటిఅళ్లీలాలు వున్నాయో లేవో గాని పూర్వకాలంలో గేయాల 
మజోమాదిరివి వున్నట్టేకనపడుతుంది. “యేవంయ్యో కాపు! మా యింటి కేల రావ! సీ 
యింటి కేల రానె! నా సేతు లేంనేదు (లస్యనః) నీ మొల దే మొలతాడు, మా తమ్ముండి 
కియ్య రాదా? యీ రేతిరుండ రాదా? ఓం యేవంయ్యో! కాపు” యీ గేయాన్ని యిప్పరికి 
ముప్ఫైనలభైయేళ్లనాండు వొకాయన అపరగిరీశమని చెప్పందగ్గవాండు రంగూను 
వెళ్లివచ్చేటప్పుడు సంపాదించుకుని వచ్చి, చక్కంగా వుదాత్తానుదాత్త స్వరితప్రచయారి 
స్వరగమనికతోటి మాత్రమే కాక, సానునాసిక నిరనునాసికాక్షరప్రఖేదంతో సాభినయంగా 
వినుపిస్తూ వుంటే, మే మంతా “వన్సుమోరు” బనాయిస్తూ వినేవాళ్లం. కొంచెం, 
ఆయనమాదిరిని నెను దీన్ని పాడుతాను. ఆలా పాడితే విన్నప్పుడు తప్ప, దీనియందువున్న 
రసం ప్రచురం కాదు. దీనికి మాత్రమే కాదు, యీ కర్మం గేయాలన్నిటికీ వుంది 
త్యాగరాయకృతులు ఆ స్వరపడికట్టుతో, ఆ లయపిక్కట్టుతో వినవలసిందేకాని, అన్యధా 
అవి యెందుకూ కొజిగాక పోవలసే వస్తుంది. నేను వుదాహరించినరంగూను గేయంలో 
అంత వుత్తమనాయికులకు సంబంధించినది కాకపోయినా, నాయుండు బావగారికీ 
యెంకిమజందలిగారికీ సంబంధించిన మాదిరిశ్చంగారరసం కూడా వుంది. పరిశీలించండి 
సహృదయులు. నిమ్నజాతినాయికానాయకులే  వుభయత్రా కైకోంబడ్డారుగాని, 
రంగూనుగేయంలో ద్రవ్యమాత్రోపాధికమైన (ప్రేమ స్పష్టంగా కనపడుతూ వుంది కనక 
యిది రసాభాసంలో యింకో రసాభాసం. నాయుడు బావవిషయం “తిర్యబ్మేచ్చ 
గతో౭_పివా” అనే దానిలో చేరుతుంది. ఇది విషయాంతరం. ఆయీ మాదిరి గేయాలు 
యిప్పుడు నా నోటికి రావు గాని, చాలా వినినట్టుమాత్రం జ్ఞాపకం వుంది. రహదారీ 
పడవల ప్రయాణాల రోజుల్లోయివి చాలా వినంబడేవి. అప్పటికింకా లోకం వీట్లని 
ఆదరిస్తారనేసూచనలు కనపడకపోవడంచేతంగాని వుంటే, జాగ్రత్తపెడితే యిప్పుడు 
యేపత్రికో కాదు, ప్రసిద్ధమైన కృష్ణాపత్రికే వీట్లని ప్రచురించేది. నానాంటికి యితరదేశ 
సంపర్మంచేత వేషభాషలరుచి మారినట్టే కవిత్వపురుచి కూడా మారుతూ వుంది గదా? 
కవిత్వంలో ప్రసాదగుణం వుండాలన్నందుకు మనపూర్వవిజ్ఞులూ అంగీకరించే వున్నారు. 
ఇప్పటివారికి యే కొంచెం కూడా భాషాపరిశ్రమ లేకుండానే కవిత్వం అవగతం కావాలీ 
కనక, లోంగడ వుదాహరించినమాదిరికవిత్వం చాలా వుపయోగించేదిగా వుంటుంది. 


కవితా విప్లవం-1 687 


రేడియో; టెలిగ్రాఫు, టెలిఫోను, విమానాలు. యివన్నీ లఘూపాయాలే కదా? భాషకు 
మాత్రం లఘాపాయం అవసరం అనిపించడంలో ఆశ్చర్య మేముంటుంది? నన్నయాదులు 
కొంత తేలికళైలిలోనే రచన సాగించారు గాని వారి పాండిత్యాన్ని బట్టి అది తేలికే అయినా 
యిప్పటివారి పాండిత్యాలకి 


(1) భారతభారతీ శుభగభస్తి చయంబులన్‌, 
(2) చిచ్చబికన్ను మూసికొని చేతిత్రిశూలము దాంచి, 
(3) ఉపవాసవ్రతసంతతాధ్యయన తీర్లోపాసనాది. 


అనే శైలిలో వుంటే నచ్చడం లేదు. అందుచేత కవిత్వాన్ని మార్చుకోవడం 
ఆవశ్యకమయింది. ఆలాటిపాండిత్యం లేకో, ఆమాదిరిరచనచేతకాకో యేలా గయితే నేమి 
మేము “అదిగో ద్వారక! ఆలమందలవిగో!” అన్న శైలిలోకి దిగితే, అసలు తత్వాన్ని 
గుజుతించకే అనుకుంటాను. తి॥ వెం॥ కవులు కవిత్వానికి యేదోమార్పు కలిగించారంటూ 
అభినందించారు కొందటు. యిది వొక మార్చా? చూడండని చెప్పి కొందటు “అమ్మా!” 
మాదాకవళంతల్లీ” దగ్గిటికి తెచ్చారు. బహుశః యింతకంటె యెక్కువమార్చు రాంబోతుం 
దనడానికి యిప్పటి కేవీ సూచనలు కనపడడంలేదు గాని, యేమో ఆలా చెప్పడానికీ 
వీలు కనపడదు. రుచులు దినదినమూ మాణిపోతున్నాయి. బాజుమీసాలు కత్తిరిమీసా 
లయినాయి, కత్తిరిమీసాలు కట్టింగు (హిట్లరు) మీసా లయినాయి, యిప్పటికి అంతతో 
విశ్రమించినట్టువున్నా, ముందే మార్పు వస్తుందో చెప్పంజాలం. “నందో రాజా భవిష్యతి 
హా సీతే! కిం భవిష్యసి”. యెన్నండూ మనస్సులో ఊహించుకోనివిషయా లెన్నో యిప్పుడు 
అమల్లోకి వచ్చి, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వున్నాయి. పూర్వం వాట్లకోసం అంటే ? వాట్లని 
తోసిరా జనడాని కన్నమాట, యెంద జెందబో వారి సర్వస్వమూ అర్చించేవారు. 
అట్టివారిప్పుడు కిక్కురుమనకుండా వాట్లని ఆమోదిస్తూ ఉండం సర్వానుభవసిద్ధమే కనక 
వ్యాఖ్యానించడం పునరుక్తి చేటు. కవిత్వ మనేదియెవరు గాని ప్రాణా లర్చించి నిల్పందగ్గది 
కాదు. లోకుల రుచినిబట్టి వుంటుందని కొంద అంటారు గాని, నేను దాన్ని విశ్వసించలేను. 
వాండి వాండి వెల్టినిబట్లే నడుస్తుందంటాను. యిది నా స్వానుభవం. యెవరేనా 
చాలినంతడబ్బో? దస్మ్నమో యిచ్చి వ్రాయవలసిందంటే; కడుపుకక్కూర్తినిబట్టి అలాటికవిత్వం 
కూడా చెపితే చెపుతామే అనుకోండి. అంతమాత్రంచేత అది కవివుద్దేశం అనుకోరాదు. 
గోపినాథకవి వేంకటకవి వృద్ధాప్యంలో “అరసిచూడ బ్రహ్మానంద మదియకాదె” అనే 
మకుటంతో వొకశతకం రచించాండు. దానిలో యతిప్రాసలూ, గణాలూ మాత్రమే ఆయన 
గారివి కాని, తక్కినమేటరంతా పోషకప్రభువులదే, నేడో రేపో అన్నస్టితిలో వుండికూడా 


688 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఆ పనికి మాలినపచ్చి శృంగారం వ్రాయక తప్పింది కాదు. పోతన్నంతటి వాండికి 
భోగినీదండకరచన తప్పిందా? వీట్లనిబట్టి కవులఆశయాలు నిర్ణయించడానికి వల్లకాదు. 
సర్వే సర్వత్రా కవులు “యివండిపిచ్చి వాండి కానందం” అన్నసామెతకు దాసులుగానే 
రచన సాంగించుకుంటారు గాని, యితరులకు దాసులుగా వుండరనే నా నమ్మకం. ప్రస్తు 
గేయాలు కూడా వొకరి ప్రోద్బలంమీంద వారువారు వ్రాస్తూ వున్నట్టు నాకు తోంచదు. 
యీ గేయాలు వ్రాసేవారందటూ ధారాళంగా పద్యాలు (వ్రాయంగలవారే కాని, సామాన్యులు 
కారు. కవిత్వానికి ఛందోరీత్యా కూడా మార్చు కలిగించడానికి యీ తోవను నడిపిస్తూన్నారు. 
యెన్నో విధాల పద్యాలు వున్నప్పటికీ, నన్నయాదులు కొన్నిటిని మాత్రమే స్వీకరించి 
రచన సాంగించుకొన్నట్టే వీరున్నూ యెన్నో తాళభేదాలు వున్నప్పటికీ, సర్వసులభంగా 
వుండె ఆట, ఆది, యీలాటితేలిక తాళాలలోనే వ్రాస్తూ వుంటారు. రహదారీ పడవలు 
లాగేవాళ్లు పాడుతూంటే చిన్నతనంలో వినడం వుండేది యీబాపతు పదాలు. అప్పటీ 
రోజుల్లో గవర్నమెంటుద్యోగులు సకుటుంబంగా (ప్రయాణాలు సాంగించేటప్పుడు 
ఆయీపదాలు విని అందులో వుండే పచ్చిశ్చంగారాన్ని యేవగించుకొని, ఆ కలాసులను 
మందలించడంకూడా వుండేది. క్రమంగా ఆప్రయాణాలు నామమాత్రావశిష్టాలయినాయి. 
ఆ పదాలను వరవడిగాం బెట్టుకొని కొంత రచన బయలుదేథింది. ఆ రచననుకూడా 
కొందజు ఆదరిస్తూన్నారు. వ్యావహారిక భాషలో వుండడంచేత విద్యాశాఖవారు మాత్రం 
ఆదరించినట్టులేదు. క్రమక్రమంగా వారుకూడా ఆదరిస్తారనే తోస్తుంది. అందుచేత 
స్మూళ్లల్లోవుండే వుపాధ్యాయులు “మహారాజులు తల్లీ” “అమ్మా! మాదాకవళం తల్లీ, నీబిడ్డల 
మన్నం తల్లీ” వగయిరాలు విద్యార్థులకు పాఠం చెప్పవలసిన ఆవశ్యకత కలుగుతుందనే 
తోస్తుంది. పాఠాని కేం సుళువుగానే చెపుతారు గాని, ఆయీగేయాలు సుస్వరంగా, 
వుదాత్తానుదాత్తస్వరిత ప్రచయా లెక్కడెక్కడ వుపయోగించాలో తెలుసుకోవడానికి గేయకర్త 
శుశూష చేయకపోతే, సాధ్యంకాదు. వేదం మాదిరిని అభ్యసించవలసిందే గాని ఆ సన్నాయి 
నొక్కులు వగయిరాలు సుఖసుఖాల పట్టుబడేవికావు. యిది నేను స్వయంగా విని కనిపెట్టిన 
రహస్యం. పూర్వకవులు అన్నిమార్గాలూ తొక్కేశారు. (హృదయగతిన్‌ బురాతన కవీశ్వరు 
లేగనివీథి లేదు. బాణోచ్చిష్ట మిదంజగత్‌) యింక మనకి యిది తప్ప రచనకు ఆలంబనం 
లేదు అని బుద్ధిమంతులు దిన్ని ఆమోదించినట్లు తోస్తుంది. ఆమోదిస్తారు గాక, యీ 
నవకవిత్వానికి యిదివణలో లాక్షణికులు చూపిన లక్షణాలు కాక, ప్రస్తుతలక్ష్యాలను 
అనుకూలించేలక్షణ (గ్రంథాలు లేని లోటు వకటి యిప్పటికీ కనిపిస్తూ వుంది. యీ లోపం 
కూడా త్వరలోనే తీరితే, దీన్ని యెవరేనా ఆక్షేపిస్తే ఆ లక్షణ(గంథాల ద్వారా జవాబు చెప్పి 


కవితా విషవం-1 689 


సమర్థించుకోవడానికి వీలిస్తుంది. పూర్వ కవిత్వాల కేనా మున్ముందుగానే లక్షణం 
పుట్టివుండదు. లక్ష్యం పుట్టినపిమ్మటే లక్షణం పుట్టి వుంటుందన్నదే యుక్తిసహమైనమాట. 
యతిప్రాసలు వదలుకోవడానికి అభ్యనుజ్ఞ యే లాక్షణికులూ యివ్వనక్కజలేదు. సంస్కృత 
కవిత్వమే మార్గప్రదర్శక మనుకుంటే సరిపోతుంది. అయినా యింకా వాట్లని వదులుకున్నట్టు 
లేదు గదా? అందుచేత సర్వమూ మార్చు చెందుతూవున్న యీ నూతన ప్రపంచానికి 
నూతన కవిత్వం కూడా ఆవశ్యకమే. యిప్పుడిప్పుడు నాకు కూడా తోస్తూనే వుంది. దీనికి 
నేనే మార్గప్రదర్శకుణ్ణని కొందటు వ్రాస్తున్నారు. ఆమార్గప్రదర్శకత్వం యెంతవజకు సత్యమో, 
యెంతవబకు కాదో ఆయీ నా వ్యాసంవల్ల లోకం గ్రహించుంగాక. 


శ ర ఈ 


690 


కవితా విప్లవం-2 


కవితావిప్లవం అనే వ్యాసాన్ని నేను యెవరియందూ ద్వేషంతో వ్రాసిందికాదు. 
“అమ్మా! మాదాకవళం” అనేపల్లవి భాగం మాత్రమే దానిలో అంటే వొకగేయంలో నాకు 
శోచ్యంగా తోచింది. “గాలిదుమారము లెగరడం” వగయిరాలు నామనస్సుకు ఇబ్బందిని 
కలిగించలేదు. ఇది వర్ణ్యమేనా! అని నాలో నేను ప్రశ్నించుకున్నాను. ఏదేనా పతాకా 
ప్రాయమైన ప్రధానకథాంశం వుంటే, దానికి ప్రకరీప్రాయంగా యిది వుండడం నాకూ 
సమ్మతమే అని బుద్ధునికి విరక్తి కల్గించిన విషయం వుగ్గడించే వున్నాను. అశ్లీలాలలో 
వొకటిగా వున్న దండి ప్రహసనశ్లోక భాగాన్ని వుదాహరించి, అది హాస్యోక్తిగా సమర్థిత 
మవుతుందనికూడా సూచించేవున్నాను. ప్రస్తుతం “అమ్మా మాదాకవళం” అంగి (ప్రధానం) 
గాని, దేనికీ అంగం గాదు. దీనివల్ల లోకం పొందవలసిన ఆనందంగాని మజివకటిగాని 
(అంటే నీతిగాని - రామాదివద్యర్తితవ్యం చూ.) యేమి వుంటుందీ అని కొంతసేపు 
చర్చించుకున్నాను. ఆంకలిపీడకు తాళంజాలక దైవోపహతులు చీంకట్లోనూ, వానలోనూ 
అడుక్కుంటారన్నంతవజకే బోధ పడింది గాని, అంతకంటే అధికంగా బోధపడిందికాదు. 
దాని కారణం అప్పుడు బోధ పడలేదు గాని, దానిమీంద గేయకర్తగారు వ్రాసిన యీ 
క్రింది వాక్యంవల్ల యిప్పుడు బోధపడింది. ఆ వాక్యాన్ని వుదాహరిస్తాను. 


“శ్రీ శాస్త్రిగారికి రసతత్త్వం అచుంబిత విషయమేమో అనిపిస్తూంది.” 


నేను పైమాటకు అంగీకరిస్తున్నాను. నాకు 72 యేండ్లవయస్సు గడిచినా తేలికగా 
ఆబాలగోపాలానికీ తెలిసే “అమ్మా! మాదాకవళం” అనే గేయంలో వుండే రసతత్త్వం 
తెలియనప్పుడు, తెలిసినవారి శుశ్రూష చేస్తేమాత్రం యీ వయస్సులో ప్రయోజనం 
వుంటుందా? కనక, ఆప్రయత్నంకూడా చేయను. “మాదాకవళం” కవిత్వం 
సహృదయసమ్మత మైనట్టున్నూ నేను హేయంగా చూపిన “కొందజు సోదరీమణులు" 
అట్టిది కానట్టున్నూ గేయకర్తగారు అభిప్రాయపడ్డారు. ఇదికూడా సహృదయ సమ్మతమే 
అన్ని వ్రాయుటకు సాహసించనందుకు నేను ఆయన్ని అభినందిస్తూన్నాను. “మాదాకవళం" 
గేయంవల్ల యేదేనా విశేషార్థం పాఠకలోకానికి బోధపడేది వుంటే, “కొందు సోదరీమణుల 


కవితా విప్లవం-2 691 


పద్యంవల్లనూ వుంటుందని నే ననుకుంటాను. సహృదయెకశరణ్యంగా వుండే యీ 
విషయాలకు గ్రంథకర్తలు వివదించడంవల్ల ప్రయోజనం లేదు. లోకానికి వదిలివేయాలి. 
వ్యక్తిగతద్వేషాలుగాని, అభిమానాలుగాని, యీలాటి విషయాలలో అకించత్కరాలు. 
మొగమాటాలుకూడా డిటో. “మాదాకవళం” అనే గేయం యెవరిదో వారిపేరు 
వ్రాయకపోవడాని కారణం ఇది మా చిరంజీవి రచించినా, నేను ఏవగించుకొనే వాళ్ణే 
అని తెల్పడానికేకాని మటోటికాదు. “యెంకిపాటలు” నేను ఆమోదించలేదని 20 యేళ్లక్రితం 
కృష్ణలో పడిన వాదోపవాదాలు తెలిపివుండడంవల్ల యిప్పుడు మళ్లా తెల్పవలసి వుండదు. 
గేయకర్త తగినంత ఉపపత్తి చూపకుండా వ్రాసిన మాటలు ఉపేక్ష్యాలే అయినా “రసతత్త్వం 
నాకు తెలియదు” అనే ఆయన వుద్దేశాన్ని అభినందించడానికి తప్ప యీ కాస్త వ్రాంతాకూడా 
అనవసరమే. యీలాటి హేయవిషయాలు అంగంగా వుంటేతప్ప, అంగిగా వుండడం 
హృదయ రంజకంగా వుండదని నావ్యాసంలో నొక్కినొక్కి వ్రాశాను. ఆయీ శోచ్యగేయం 
నూతన గృహప్రవేశానికి కూడిన సభలో చదవడం నాకు మళీ శోచ్యంగా కనపడింది. 
యెవరికి అట్లు తోంచలేదో ఆసభాస్తారులు తెల్పితే శిరసావహిస్తాను. పెండ్లిసభకు వచ్చిన 
మేళం, లేదా, సొన్నాయి “తరలీ పోతాము చాలా దయలుంచండి, యింక మరలీ జన్మాలకు 
రాము మదిలో నెంచండి” అనే కీర్తన అభినయించడంగాని, పాడడంగాని అభినందనీయం 
కాదని తెల్ప నకృజలేదు. ఆయీ విషయంనాకేకాదు, మటికొందటికికూడా తట్టిందని 
గేయకర్తకుకూడా గోచరించినట్లు ఆయన వాక్యమే తెల్పుతూ వుంది. దాన్ని వుదాహరిస్తాను. 


“శ్రీ శాస్తిగారికిన్నీ మజికొందటికిన్నీ రసస్ఫూర్తి కలగకపోవడం సత్యమే కావచ్చును.” 


బస్‌, చాలును. యింక వాదం యెందుకు? యీ వొక్క మాటతోడనే యావత్తూ 
గతార్ధ మవుతూవున్నప్పుడు దీన్ని గూర్చి వివాదపడవలసి వుండదనుకుంటాను. కొందబు 
“మాదాకవళం” మాదిరిగేయాలుగాని, పద్యాలుగాని ఆమోదించేవా రున్నట్లు నేనూ నా 
వ్యాసంలో విస్పష్టంగా సూచించే వున్నానైతిని. యింకెందుకు వాదోపవాదాలు? అయితే 
-వెం. శా. గారికి కవిత్వరసం అనుభవించడం బాగా తెలియదనే అంశం లోకానికి 
తెల్చ్పడానికి” అంటారా? అయితే సంతోషమే. పాశ్చాత్యులవెన్నకు అలవాటుపడితే, దీనికీ 
వెం. శా. అలవాటుపడుతాందు. యింతతో ఆంపుచేదాం. యీ విషయం యింతతో 
ఆంపి, పనిలో పనిగా వేటొక విషయాన్ని గూర్చి కొంచెం వ్రాస్తాను. ప్రస్తుతం “మాదాకవళం” 
గేయాన్ని రచించిన యువకవిగారు, “ఆయీ మాదిరి కవిత్వానికి మార్గదర్శకుడు వెం. 
శా. శతావధానిగారే” అనికూడా కొంత సూచనచేశారు. ఈయన మాత్రమే కాదు, 


692 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మజటికొందజు యువకవులుకూడా యీలాటిగేయాలకు కాకపోయినా యేదో కొత్తపుంతలో 
రచించే రచనలకు నన్ను లేదా, మమ్ము మార్గదర్శకులనుగా వాయడం వుంది. కాని, 
ఆయీ ఆపాదనకు వారువారు యేవిధమైన లక్ష్యములున్నూ చూపినట్టు లేదు. 
ఉపనిషత్తులలో వుండే రహస్యం బయటికి తీసి ప్రకటించిన మతకర్తలు లేశమూ కూడా 
కొత్తవిషయం బోధించనప్పటికీ, వారివారి పేళ్లతో ఆ మతాలు పేర్కొంటూవుంటారు. 
అప్పకవి కొన్నియతులు కొత్తవి కనిపెట్టినట్టు వ్రాసుకున్నాండు, మేముకూడా పూర్వకవులు 
వెళ్లిన మార్గాలుకొన్ని వుంటే, వాట్లనుబట్టి కొన్ని యమకాది చేదస్తాలు వదలుకుందామని 
అనుకొని, రచన సాగించుకుంటూ వచ్చాము. అంతేకాదు, “క్షమాపణ” లోనైన నిక్షేపంవంటీ 
శబ్దాలు వ్యవహార భాషలో వాడుకుంటూ వున్నారన్నంతమాత్రంచేత అవి “నింద్య గ్రామ్యాలు” 
అని కొందటు అపవదిస్తే. “కావు మహారాజా! వాట్ల సాధుత్వం ఇట్టిది” అని వాచస్పత్యాదికం 
వెదికి చూపుతూ వచ్చాం. ఆలా చూపినతర్వాత కూడా యింకా “క్షమార్పణ” అని 
వాడుకునేవారు లేకపోలేదు. శాస్తం వుంది. బుషులవే కాక, పండితరాయాదుల 
ప్రయోగాలున్నాయి. వాచస్పత్యం వుంది. యిన్నివున్నా వ్యావహారికంలో వాడడం వల్లనే 
అది గ్రామ్యమవుతుందా? క్షమార్చణగా సవరించి వాడడమనేది గోదావరికి “గోధావరి” 
అని వాడడంవంటిదేనా? తత్తధాస్తామ్‌. 


(1) లవ లేశములు, (2) యజ్ఞ యాగములు. ఇవన్నీ శిష్టులైన మహావిద్వాంసులు 
వాడతారు. మిక్కిలీ స్వల్పము అనే అర్థం వివక్షితమైనప్పుడు వొక్క “లవ” పదం చాలదని, 
లేశపదం చేరుస్తారు. లవంలో కూడా లవమని దాని తాత్సర్యం. ఆ శిష్టులేనా యిది 
స్వంతంగా వాడిందికాదు. “కుర్వంతి కామసుఖలేశలవాయ” అని శ్రీమద్భాగవతం. 
“లేశస్యా_పి అణ్వంశాయ” అని వ్యాఖ్యానం. ఇవేవీ చూడక, ఆక్షేపిస్తారు. యేమనుకొనేది? 
ఇంక “యజ్ఞయాగాలు” అనేది - యజ్ఞపదానికి, బ్రహ్మయజ్ఞం (నియతంగా ప్రతిరోజూ 
వైదికులు కొన్ని పనసలు యేకరువుపెట్టడం) అర్థం, అనిన్నీ - యాగపదానికో? 
“అగ్నీషోమీయం పశుమాలభేత” “గామాలభేత” కరం (శ్రుతి చోదితమైన పెద్ద పెద్ద 
యాగాలు అర్థమనిన్నీ సమన్వయించుకుంటే సరిపోతుంది. దీని కితరులప్రయోగాలు 
వెదకనక్కజలేదు. దీన్ని ఆక్షేపించినవారే వొకచోట ప్రయోగించి వున్నారని వొకవిజ్ఞుండు 
నాపేర వ్రాస్తూ “ఇదేమిటండీ? 'ఈ యజ్ఞయాగాలు ఆయన ప్రయోగించుకొన్నప్పుడు 
శుద్ధమై, మీరు ప్రయోగిస్తే శుద్ధం కాకపోయిం”దంటూ (ప్రశ్నించడం జరిగింది. దానికి 
నేనేమీ జవాబు చెప్పలేకపోయాను. ఆక్షేపకులు నాలాగు వూరుకోరనిన్నీ యేదోసమాధానం 
చెపుతారనిన్నీ నే ననుకుంటాను. శిష్టమహావిద్వాంసులు అనంగా వేదశ్రౌతాలు వచ్చినవారు 


కవితా విప్లవం-2 693 


వాడేమాటలూ వూరికేపోవు. వారి ఆక్షేపణలూ వూరికే పోవని నేను తలుస్తాను. ఫలితార్థం 
“యజ్ఞయాగాలు” నిర్దుష్టమని తేలింది. యింకా “బుతం వద, సత్యం వద” వగయిరాలు 
యీలాటి వున్నాయి. యివన్నీ వేద వ్యాఖ్యానా లెటింగినవారు వ్యాఖ్యానించతగ్గవి. అర్హత 
చూచుకోకుండా, నేను దీన్ని గూర్చి వ్రాస్తే పండితలోకం విచారిస్తుంది. “బుత సత్యాలు, 
కవిపండితులు, దుఃఖశోకాలు” వగయిరాలలో యత్కించిద్భేదం వుందని మహాకవుల 
ప్రయోగాలు చెపుతూన్నాయి. యివి పునరుక్తాభాసాలుగాని, పునరుక్తాలుకావు. వ్యాఖ్యాత 
లీవిషయం వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఆ యీపదా లేవీ పునరుక్తులు కావనేది వక్తవ్యాంశం. 
ప్రస్తుతం “యజ్ఞయాగాలు” అన్నచోట యిదివజలో చూపినదే సహృదయసమ్మతమైన 
సమాధానం. దాన్ని వొప్పుకొనేది లేదనే వైతండికులకు యింకోటి వుంది గొడ్డలిపెట్టు 
సమాధానం. ఇది ఆక్షేపకుల ప్రయోగాన్ని కూడా సాధిస్తుంది. యజ్ఞపదానికి యజ్ఞాలు 
(పశువిశసనం వగయిరాలతో సంబంధించినవి) చెప్పుకోండి, దానికి పర్యాయపదంగా 
కనపడుతూవున్న, యాగపదానికి దానము అని అర్ధం చెపితే మీరు చేసేదేమిటి? దానమనే 
అర్ధం యేలా వస్తుంది? అని (ప్రశ్నిస్తారు. సరే “యజదేవపూజా సంగతి కరణ దానేషు” 
అనే ధాతుపాఠం చిత్తగించండి, అంటే సరిపోతుందా? ఉం, హుం, సరిపోదు. సరిపోదేమి? 
(సర్వం ధాతుమహ) ప్రయోగం కావాలంటారా? అన్నిటికీ ప్రయోగాలుంటాయా. 


“ణిసి, ధాత్వర్ణ మనుగ్రహింపం గదవే” అన్నాండు శ్రీనాథుడు. దీనికి ప్రయోగాంతరం 
నన్నయాదులది వుందా? ఆమధ్య నేను “బుక్కించు” అని వొకచోట ప్రయోగించాను. 
ఇది యేదో భాషాంతరంగా భావించి, పూర్వపక్షం వచ్చింది -కాదు సంస్కృతం. బుక్క 
భషణే, భషణం శ్వరవః (కుక్కకూంత) అని తెల్పడం జరిగింది. ఓహో (ప్రమాదపడి 
ప్రశ్నించాంగదా అని, పశ్చాత్తపించి కర్ణాటకలహంగా “ప్రయోగం చూపవలసింది” అని 
మళ్లా ప్రశ్న వచ్చింది. దీనికి ప్రయోగం యెందుకు? ఈ కుక్కకూంత యేకవికి అవసర 
మవుతుం దని అడిగేవారి తాత్పర్యం. వారికి “శ్లో, నసశబ్లో... జాయతే యన్న కావ్యాంగ 
మహోభారో గురుః కవేః” యీళ్లోకం వుందనికూడా తెలుసునో? లేదో, యిక్కడ 
అవాంతరంగా వొకమాట వ్రాసి మటీ ప్రస్తుతం వ్రాస్తాను. “మాదాకవళం” గేయకర్తగారు, 
పైశోకంలోని “కావ్యాంగం” అనే పదార్ధాన్ని బాగా గమనించాలి. (ప్రస్తుతం అందుకుంటాను 
- పండితరాయలు “బుక్క నైర్ధిక్కరోతి” అని ప్రయోగించాండు. సమయానికి స్ఫురణకు 
తగిలిందే అనుకోండి. తగలకపోతేనో? ఆ “బుక్కించు” తప్పనుకోవలసిందేనా? మే మల్లా 
యీలాటి శబ్బాలవిషయంలో కొంత సాహసం చూపుతూవచ్చాం. కాదు కాదు, సాహసం 
చూపినట్లు కొందటు అనుకుంటారు. యిది నిఘంటులో వుందాఅని అడిగితే, చెప్పే 


694 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


జవాబేమిటి? ధాతుపాఠంలో వుందంటే తృప్తిపడకపోతే, నిఘంటు తృప్తిపరుస్తుందా? 
వుందే అనుకుందాం, అప్పుడు “అప్రయుక్తొమని వాదించవచ్చునుగా! మేమల్లా యీలాలీ 
నిస్సారపువాదాలను లెక్కపెట్టకుండా శిష్టవ్యవహృతాలు కొన్నిటినీ, ధాతుపారాది 
వ్యవహృతాలు కొన్నిటినీ వాడుకుంటూ వచ్చాం. తెలుంగులో “దులుపరించు” అనే ధాతువు 
శ-ర-నిఘంటులో లేదు దులుపుమాత్రమే వుంది. నేను యీ సంగతి యెణిడో 
'దులుపరించు” అని వాడినాను. నీకాధార మేమిటంటే, వినండి, శ-ర-లో (1) చిలుకు 
- చిలుకరించు (2) పలుకు - పలుకరించు, యివి వుదాహరింపంబడ్డాయి. 
ఉభయరూపాలకు అర్ధంలో వైలక్షణ్యం మిక్కిలీ స్వల్పం. నేను దులుపు’ అనేది మాత్రమే 
శ-ర-లో వుండినా - 'దులుపరించు లేకపోయినా వ్యవహారంలో వున్న హేతువుచేతనున్నూ 
గ్రామ్యమనడానికి అవకాశం లేకపోవడం చేతనున్నూ బుద్ధిపూర్వకంగానె వాడి వున్నాను. 
శ-ర-లో లేదన్నంత మాత్రంచేత వాడుకో కూడదనే పక్షంలో 'కళంకు' వగైరాలెన్నో 
(గంథస్థాలే దానిలో లేవు. ఇటీవలివారు కొత్తకోశాలలో చేరిస్తే, చేర్చి వున్నారేమో? చేర్చలేదే 
అనుకుందాం. అది వారిలోపం కావలసి వస్తుందిగాని, నిర్దుష్టమైన వ్యావహారికపదజాలం 
కాకపోతుందా? “పంచాంగంలో లేకపోతే, నక్షత్రాలు లేకపోతాయా?” దిజ్బాత్రం 
శబ్దజాలవిషయంలో మేము పెట్టుకొన్న మార్గం ఉదాహరించాను. కల్పనా విషయంలోనూ 
యితర విషయంలోనూ మే మేమి క్రొత్తపోకడలకు మార్గదర్శకులమైనామో నాకు 
స్ఫురించడంలేదు. 


'యతించు అనే సంవృతిరూపాన్ని వాడితే, అదికూడా తప్పనుకొనే విమర్శకులు 
కనపడ్డారు. “యత్నించు” అనేదే సాధువనిన్నీ, అది అనగా? 'యతించు” అనేది సాధువు 
కాదనిన్నీ ఆక్షేపకుల తాత్పర్యం. ఉపకృతిరూపమైన - “యత్నించు” అనేది, సంవృతిరూపమైన 
'యతించు” అనే దానికి బాధక మవుతుందని వ్యుత్సన్నులు యెవరూ అనుకోరు. యతీ 
ప్రయత్నే అనే ధాతువునుండే యీ రెండురూపాలు నిష్పన్న మవుతాయి. భవతు. ఆ యీ 
విషయం విశేషించి కాకపోయినా, యేకొంచెమో శాస్త్ర చర్చతో చేరింది. కనక యేదో 
విధంగా సమాధానం చెప్పడానికి యత్నిస్తే, యత్నించవచ్చు ననుకుందాం. ప్రస్తుతమైన 
“అమ్మా! మాదాకవళం” గేయంలో వుండే రసం నీకు తెలియదు అంటే, చెప్పే జవాబేమిటి? 
ఇది “సహృదయాః ప్రమాణమ్‌” అనే తరగతిలోదికదా! అందుచేత నాకు దానిరసం 
తెలిసిందికాదు, అని కిక్కురు మనకుండా వొప్పుకోవడమే యుక్తమని నాకు తోంచింది. 
ఈగేయ కర్త నా విషయంలో యింతతోటే, అంటే! “నీకు రసజ్ఞత్వంలేదు' అనడం 
మాత్రంతోటే సరిపెట్టినందుకు అభినందిస్తూన్నాను. కొందు చెడామడా తిట్టినవారున్నూ 


కవితా విప్లవం-2 695 


వున్నారు. యెందు కంటారు. “ఎనిని” అన్నరూపం తిక్కన్నగారు కర్ణ, శల్య, సౌప్తిక, 
పర్వాలలో మూడుచోట్ల ప్రాసస్థానంలో ప్రయోగించి వున్నారు, కనక అది సాధువు అని 
తెల్పినందుకు. ఇంతమాత్రానికేనా? తిట్టడం, ఇంకా యేదేనా దోషం వుందేమో? అంటే 
వినండి. లోగడచూపిన (1) లవలేశములు (2) యజ్ఞ యాగములు వగయిరా సుప్రయోగాలు 
వాడినందుకుకూడాను. ఆ తిట్లు చూపుతాను. (1) చవట, (2) దుర్దాతి, (3) కయిగాడు, 

(4) పెద్దమ్మవారు, ఇత్యాదులు - ఇవన్నీ నాకు ఈ 72వ వత్సరంలో పరిషత్తువా రిచ్చిన 

బిరుదు లనుకున్నా అనుకోవచ్చును. వీట్ల విషయమై యేర్చడ్డ పరిషత్తు, యేదో, ఆపరిషత్తులో 

వుండే సభ్యులెవ్వరో తెలుసుకోవాలనే కోరికగలవారు “అరణ్యరోదనం” అనే 

గ్రంథంచూడవలసి వుంటుంది. మొట్టమొదటి మెంబరు 'ముళ్లకంచె'. కొంత వరకు అచేతన 

మెంబర్లతో కథసాగించి, తరవాత పంది, నక్క మొదలైన సచేతన మెంబర్లతో కథనడిచింది. 

చెడామడాతిట్టడం తప్ప యింక యేవిధమైన బెచిత్యమూ నామట్టుకు కనపడలేదు, కాని 

- “రసజ్ఞత్వం” లేని కారణం చేతనే దాని తత్త్వస్ఫూర్తి నాకు కాలేదేమో అని యిప్పుడు 

తోస్తూవుంది. కర్మంచాలకదేన్ని గురించేనా - తప్పనో? ఒప్పనో? తెలిసినంతలో మనస్సు 

విప్పి చెప్పడంగాని, వ్రాయడంగాని తటస్టిస్తే, అది తనకు అనుకూలంగా కనపడితే 

చిక్కులేదు. ఆలాక్కాక, వ్యతిరేకంగా వుంటే వషట్కారాలు తప్పవు - ఇదంతా అనుభవానికి 

వచ్చియ్యేవే. “ఈనాండు, సత్మవియై పుట్టుటకూడ దోసమని వక్కాణింతు,” అని 

వ్రాసుకున్నాను. ఎవరికో ఆగ్రహం వస్తుందని మనస్సుకు నచ్చని - “అమ్మా! మాదాకవళం” 
కవిత్వం నచ్చిందని యేలా వ్రాసేది? భారత సుప్రయోగాలు - “ఎనిన వగయిరాలు 
అపప్రయోగాలంటే, యేలా వొప్పుకొనేది? కొందటు తిట్టుదురుగాక, కొందు - “రసతత్త్వం 
నీకు తెలియదు” అని ధిక్కరింతురుగాక. అంగీకరించడమే యీావయస్సుకు తగ్గది. 

“అహమేవ, అహంచ, అహంన” అనే అవస్థాత్రయములో యీవయస్సు “అహం న 
పండితః అనేదానికే తగినదికదా! 'వృద్దులబుద్దులు సంచలింపవే అన్నారుకనక, యీ- 
“అమ్మా! మాదాకవళం” గేయంలో వున్న రసంనాకు గోచరించక పోవచ్చును. అందుచేత 
ఆవిధంగా వ్రాసియుందును. కొందు రసజ్ఞులు నచ్చినవారుంటే, వారి వారి చేవ్రాళ్లతో 
అభిప్రాయాలు సంపాదించి, పత్రికాముఖాన్ని ప్రకటిస్తే - “పరప్రత్యయనేయబుద్దులు” 
యధార్ధాన్ని తెలుసుకుంటారు, “నలుగురితో నారాయణా, కులంతో గోవిందా” అన్నారు 
కనక, అప్పుడు నేనున్నూ వారితో యేకీభవిస్తాను అందాకామాత్రం - 'ఉ. కొందు 
సోదరీమణులు” అనేపద్యం ఆరసంలో యెంత ఆస్వాద్యమో యింకో రసంలో - 
“మాదాకవళం” గేయమున్నూ అంతే ఆస్వాద్యం. గేయమని సేరేగాని నాండు గేయకర్తగారు 
సభలో చదివినప్పుడు దీనికి లయకూడా పడినట్టు లేదు. 


696 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


“శిరచ్చేదసమయంలో కుండలాలనుగూర్చి విచారించినట్టు” అసలే పనికి రాదనే 
గేయవిషయంలో తాళాన్ని గూర్చిన్నీ రాగాన్ని గూర్చిన్నీ విచారించడం బొత్తిగా అనుచితం 
ఇదిన్నీకాక, పుట్టి బుద్ధెటింగింది మొదలు పరిశ్రమ చేసిన కవిత్వంలోనే “నీకేమీ తెలియదు" 
అనడానికి సంశయింపని గేయకర్త కచుంబితమైన గానవిషయంలో “తోసిరా జనదానికి" 
సంశయమంటూ వుంటుందా? అందుచేత ఆ విషయంలో కలం నడిపేది లేదు 


“శ్లో స్వాధీనో రసనాంచలః పరిచితా శృబ్దాకియంతః క్వచిత్‌ 
క్షోణీంద్రో న నియామకః పరిషదశ్శాంతా స్ప్వ్వతంత్రం జగత్‌ 
తద్యూయం కవయో వయం వయమితి ప్రస్తావ నాహుంకృతి 
స్వచ్చందం (ప్రతిసద్మ గర్దఒత వయం మౌన(వ్రతా౭_9_ లంబినః” 

సహృదయాః ప్రమాణమ్‌. 


xX ర ఈ 


697 


కర్ణాటకలహం 


యీమాట మృచ్చకటికలో చూచాను. యిప్పుడు అనుభూతమయింది. “అమ్మా! 
మాదాకవళం” నాకు కవిత్వంలో చేరుతుందని తోచలేదు. అది కవిత్వంలో చేరే పక్షంలో 
ఆ బాపతువాళ్లంతా కవులలోనేవచ్చి కూర్చోవచ్చు, “ఛందోవ్యాకరణాదివిత్‌” అనేదానికి 
సంబంధించిన యోగ్యతతో పనిలేనట్టు ఆ గేయ పల్లవి తెల్పుతూవుంది. అయితే, ఆగేయ 
పల్లవిని వుచ్చరించిన వ్యక్తి మహావిద్వాంసుండు కావడంచేత “ప్రసిద్ధేల_ పి ప్రబంధానాం” 
వగయిరా ధ్వన్యాలోకశ్లోకాలు వుదాహరించి “అమ్మా! మాదాకవళి ప్రబంధాన్ని 
సమర్థించడం జరుగుతూ వుంది. తక్కిన దీనులకు ఆయీపాండిత్యం లేకపోవడంచేత 
సమర్ధనం వుండదు. అంతమాత్రంచేత వాళ్లనోటమ్మట వచ్చింది 'మహాప్రబంధం' 
కాకపోతుందా? మూలంలో “ప్రబంధానామ్‌ అని మాత్రమే వుంది గాని, వ్యాఖ్యానంలో 
- “ప్రబంధాదిషు మహాకావ్యాదిషు అని ఉన్నది. అందుచేత ఆభిక్షులు వుచ్చరించిందిన్నీ 
- మహాకావ్యమే కావలసివస్తుందనుకోవాలి. మనది రసవంతమై అది నీఠసమనడానికిన్నీ, 
అభియుక్తులొప్పరు. “శ్లో. శిక్షుణా కక్షనిక్రిప్తః కిమిక్షుర్నీరసో భవేత్‌.” చెప్పొచ్చే దేమిటంటే 
వీళ్లందణూ కవులేకావడం “అస్మద్లో త్రం వర్ధతాంొగా పరిణమించి మనబలం 
అభివృద్ధికావడం అభినందనీయమే అయినా, ఆనంద వర్ధనాచార్యులవారి వుద్దేశం 
అట్టిదేకాదని స్పష్టంగా “ప్రబంధపదం' చెపుతూ వుంది. ప్రబంధలక్షణం ఆ ఘట్టంలో 
ఆయన వ్రాయకపోయినా (అనుక్తమన్యతః) “మహాపురుషచారిత్ర ముదాహరణ మర్షనైి” 
అనే అంశం ఆయన 'తోసిరా' జనేవారుకారు. ఈ “మాదాకవళం”లో యే మహాపురుష 
చరిత్రం వుదాహరించంబడిందని దీన్ని 'ప్రబంధం'గా అంగీకరించేది? కనక దీనిసమర్థనానికి 
ఆశ్లోకం వుదాహరించడం దుర్వినియోగం చేయడం అనినొక్కి వక్కాణించవలసి వచ్చింది. 
గేయకర్త చెప్పవలసిన జవాబు యేలా వుంటే వుపయోగిస్తుందంటే? “మేము నాయకుని 
ధీరోదాత్తత్వాదులు వగయిరాలుగాని మజికొన్ని సుగుణాలుగాని చూచేది లేదు. ఇంతేకాదు, 
మాకు వ్యాకరణాదులతో అవసరం లేదు, యేదేనా వొకవిషయాన్ని బోధించేదల్లా కవిత్వమే 
అని మా అభిప్రాయం” అంటే టక్కున సరిపోయేది. ఆలా సమాధానం చెపితే, నన్నయ్యగారు 


* కర్ణాటకలహం అంటే యేదో కవ్వించి వివదించడం. 


698 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 
భారతంలో వొక సందర్భంలో “వీని బాస వేటు” అన్నాండు కనక యిదిన్నీ ఆలాటీదే జి 
సంతోషించవలసి వుండేది. యేదో (గ్రామ్యవాక్యానికి - ఆనందవర్ధనాచార్యులను రంగంలోకి 
దింపితే, పూర్వుల ప్రబంధలక్షణాలన్నీ “తాడుతో దబ్బనం”గా వెంటంబడతాయని 
గేయకర్తగారికి తట్టలే దనుకోవాలో? లేక, వెం. శా. కి అలంకారవిషయం అచుంబితమంటే 
దానితో సర్వమూ సమాహిత మవుతుందని వూహించివుంటారనే అనుకోవాలో, తెలిథద్త 
ఆనందవర్ధనాచార్యులవారి హృదయం గురుముఖతః చక్కగా అధ్యయనంచేసి వుండిన్నీ 
“అమ్మాం మాదాకవళం” కవిత్వమని వివదించడం అత్యాశ్చర్యం - షజుష్టమైన శద్దింగాని 
వాక్యంగాని ఆనందులు వింటారా? చూస్తారా? 


“ప్రథమకబళ మక్షికాపాతః” కదా! వారిదృష్టిలో దీనిగతి; యెందుకీ కర్ణాటకలహం 
దీని కంతకూ ఫలితం నేను అలంకారశాస్త్రం చదివినవాణ్ణి అని లోకానికి తెల్పడమే 
అనుకోవాలి. అంతమాత్రంతో “సారస్వత వైభవం” ఆకళింపు కాదు. “శ్లో. యత్సారస్వక 
వైభవం” చూడందగు. వొక మహావిద్వాంసుండు వొకానొక రాజసభలో “కాంతాసమ్మితయా 
యయా” అన్నదానికి తాత్పర్యం వ్యాఖ్యానిస్తూ పలికినమాటలు సమయానికి జ్ఞప్తికివచ్చాయి. 
వుదాహరిస్తాను, “భార్య తన కేదేనా వస్తువు (నగ) కావలసివస్తే, విలాసాలు కనపజుస్తుంది' 
అని వ్యాఖ్యానించేటప్పటికి ఆమాటలు విని మటోపండితుండన్నాండు రాజుగారితో “అయ్యా 
రాజా! మీవంటి మహారాజులకు తెల్లవార్లూ విలాసాలు చూపిస్తే పగలంతా మీరు సమర్భుట 
కనక ఆభరణాలు చేయిస్తా రనుకుందాం, యింక మాబోంటివాళ్లగతి యేమిటి?” 
అని ప్రశ్నించేటప్పటికి రాజుగారూ నిర్దాంతపోయారు. పండితుండూ నిర్దాంతపోయాండు. 
(పాఠప్రతిష్టాజుట్టులకు యెవ్వరికోగాని అనుభూతి వుండదు) చెప్పొచ్చేదేమిటంటే? 
అలంకారశాస్త్రం చదివినంతలో ప్రయోజనం లేదనియ్యేవే. ఆచదువు నూటికి నలభైయో 
యేభైయో మార్కులు తెచ్చుకోవడానికే వుపకరిస్తుందనడానికి వేజే సాక్ష్యంతో పనిలేదు 
యీ “అమ్మా! మాదాకవళం” కూడా వొక కవిత్వమే అనివాదిస్తూ దానిసమర్థనానికీ 
పూర్వోక్తరీత్యా బొత్తిగా వుపకరించని “ప్రసిద్దేషు ప్రబంధానాం” అన్నదాన్ని 
వుదాహరించడమే. ఆనంద వర్ధనాచార్యుల కాలంలోనే యీప్రసంగం వస్తే యేమయేదో? 
అది నా భావనకు గోచరించినా వ్రాసేది లేదు. పూర్వులకట్టుబాట్లతో రచనచేసే శక్త 
మాకు భగవంతుండు యివ్వలేదు గనక, మేము దానితోవ వదులుకొని యీమార్గాన్ని 
అవలంబించామంటే వొక్కమాటతో తేలిపోయేదానికి యీ “మాదాకవళి సమర్ధనానికి 
(కొత్తకుండా, పాతతెడ్డూ) పూనడమేకాక, ఆ మహామహుని శాసనం కళంకితం 
చేయడమనేది పెద్ద అపచారం. పైకి అనకపోయినా యీ రచనలు రచించేవారి 


కర్ణాటకలహం 699 


హృదయంలో నన్నయాదుల రచనలయందు ఆదరం లేదు. లోకాన్ని అవి రంజింపనేర 
వనిన్నీ యివి రంజింపంజేస్తాయనిన్నీ వీరి విశ్వాసం. అది నేను కాదనేది లేదు. యెవరో 
కొందు ఆదరించడాన్ని బట్టే యేకొందటో దీనిలోకి దిగి వుంటారు. దేన్నీ అందటూ 
ఆదరించరు. దేన్నీ ఆదరించకపోరు. పండితరాయ లేమన్నాండు “యన్నింబానాం 
పరిణతఫల స్ఫీతి రాస్వాదనీయా యచ్చైతేషాం కబళన కళా కోవిదః కాకలోకళొ అనలేదా? 
రచించండి కాని, పూర్వలాక్షణికుల  శ్లోకాలుదాహరించి సమర్దించదానికి 
పూనుకోవద్దనియ్యేవే నాఅభ్యర్థనం. వ్రాస్తే చాలా వ్రాయాలి. యీ కర్ణాటకలహం నాకిష్టం 
లేకే మొట్టమొదటనే (ప్రతిపక్షవాక్యానికి అంగీకారం తెల్పివున్నాను. తెల్పినా కొన్ని 
సాహసవాక్యాలతో మళ్లా పరాక్రమించడం శోచ్యం. పైంగా “నీ శ్రవణానందం రసాభాసం” 
అంటూ యెటింగీయెజగనిమాట వొకటి వెలువడింది. (అది అటిట్ట దైతేమాత్రం యీ 
మాదాకవళం కవిత్వమవుతుందా?) యెందుచేత? ఆమాట యెలింగీ యెజగని దయిం 
దన్నప్పుడు వ్రాయందగ్గది వ్రాస్తాను. యిప్పుడెందుకు వృధా కంరశోష? లోగడ యెక్కడో 
యీ విషయం వ్యాఖ్యానించంబడే వుంటుందిగాని, గేయకర్తగారు అది చూచి వుండరు. 
లోకంలో “త్వం అంటే త్వం” అనడం సహజం. అయితే యీ మాట యో వివాదానికి 
పూర్వం అంటే బాగుండేది. యిప్పుడో? “అమ్మా! మాదాకవళం” నాకు నచ్చలే దనడంచేత 
అన్నట్టర్ధ మవుతూవుంది. దాన్ని యీ యెలింగీ యెజగనిమాటకోసం నేను సమర్థించేది 
లేదు. (“కులస్తీ గణికాల_ధవా” చూస్తే లాక్షణిక శాసనం వున్నట్టు గోచరిస్తుంది. ) నేను 
ఆయనపే రెత్తకుండా రచననుగూర్చే నాకు తోచిన మాటలు భావికవుల (నన్ను వరవడిగాం 
బెట్టుకొనేవారి) నిమిత్తం వ్రాయవలసి వ్రాశానేకాని, వ్యక్తిద్వేషాదులతో కాదు. అయినా 
ఆయనికి నామీంద ఆగ్రహం కలిగింది. నిన్న మొన్న వొక పుస్తకం యెవరిదో అభిప్రాయార్ధం 
వచ్చింది. యీ “మాదాకవళి” కవిత్వానికి యేలాటిదేనా అర్ధం వుందిగాని దానికి “అర్ధ 
మనర్ధం భావయ” అన్నట్లే వుంది. మాదిరి చూపుతాను. 


కరకర బిరబిర చిరచిర 
కరకర బిరబిర చిరచిర 


యీఅక్షరాలే కావు. మాదిరి అంతా యింతే. (యింతమట్టుకు యిది వొకఖండకావ్యం) 
దీనిలో బ్రహ్మాండం మునింగిపోయినంత విశేషార్ధం వుందని యెవరో వుపాధ్యాయులు 
పీఠికలో వ్రాశారు. దాన్నిబట్టి బరిశీలించి చదివి చదివి విసుగెత్తింది. నాకేమీ గోచరించిందే 
కాదు. ఆయీ కవిత్వాలన్నిటినీ సమర్దించదానికి ఆనందవర్ధనా చార్యులవారి 
లాక్షణికోక్తులుపకరిస్తాయా? 


700 కథలు - గాథలు ౫ చెళ్లపిళ్ల వేంకటశాస్తి 


“కుర్వీత బుధసోమయోః” భవతు. ఆయీ మాదిరి కవిత్వాలు కొందలు ప్రాస్తూన్నారు 
కనక లక్ష్యములు సిద్ధమైనాయి. వీట్లకు తగిన లక్షణ(గంథాలు యింక పుట్టవలసి వుంది. 
కొద్ది రోజుల్లో ఆతరవాయి తీరుతుంది. అప్పుడు వాట్లద్వారా వీట్లని సమర్థించడం యుక్తం, 
అంతేకాని యిప్పటి “మాదాకవళి” కవిత్వానికి ఆ మహాకావ్యాల నిమిత్తం పుట్టిన ఆలక్షణా 
లేం పనిచేస్తాయి? (కాల్లో ముల్లుగుచ్చుకుంటే గునప మేంపనిచేస్తుంది?) వాట్లదృష్ణా 
యీరచనలన్నీ “పూర్వత్రా౭_ సిద్ధాలు” కదా! వీట్లవంక అవి చూడనే చూడవు. చూస్తేనో? 
ముందుగానే అపశబ్దాలు కనపడి యేవగించుకుంటాయని వ్రాయనక్కజలేదు. యిది (ప్రస్తుత 
గేయం) కవిత్వంలో జమకట్టంబడేయెడల -- 


1. ఓ యేవయ్యో? కాపు 
మాయింటి కే (లావు 
మీయింటి కే (లానే నా 
సేతు లేం నేదు (లస్య నః) 


2. అచ్చావు నెయ్యంటివే?... ... స్తివే. వగయిరాలన్నీ కవిత్వాలే కావలసి వస్తుంది. 
యిక్కడ వొకమాట వ్రాస్తాను. యీ వుదాహరించిన లొల్లాయి పదాలలో కొంచెం రసమయితే 
వుందిగాని, అది కొంత దోషజుష్టమే కనక పండితు లాదరించేదికాదు. యీమాదిరి 
లొల్లాయిపదాల రచనకు ప్రకృతగేయకర్తగారు (చక్కనిసాహిత్యం కలవా రగుటచే) తగరు. 
చదువుకొన్న చదువుకు తగిన రచన చేసి దానిలో పేరుప్రతిష్టలు సంపాదించవలసింది. 
యిదేమో సుళువైన వుపాయం అనుకున్నారు. అంతవటకు అంగీకారమే కాని యౌ 
రచనమొఖం చూడడానికే యేవగించుకొనే లక్షణకర్తల వాక్యాలు వుటంకించి సమర్థించే 
ప్రయత్నం శోచ్యం. నేను లోంగడ యెంకిపాటలను గూర్చి వ్రాసిన వ్యాసాలలో వీట్లవిషయం 
విపులంగా చర్చించాను. వెనుకటి లక్షణాలుగాని, వాట్లని మన్నించే చేదస్తప్పండితులుగాని, 
కవులుగాని యీరచనలకు ఆమోదించరు. కనక ఆ లాక్షణికోక్తులు వీట్ల సమర్ధనానికి 
వినియోగించవద్దనే యెంత వ్రాసినా నేను వ్రాసేది. అయితే గేయకర్తగారు యెందుకు 
వాట్లని వుదాహరించారంటే? వినండి. “కోశవా నాచార్యః” అని పాఠకలోకానికి 
తెల్పడానికిన్నీ అంతేకాదు వెం. శా. కి ఆ యీగ్రంథాలు యేవీ తెలియవు, అనికూడా 
లోకానికి తలియంజేయడానికిన్నీ అవుతుంది. ఈ అంశం ఆయనవ్యాసంలో కొన్ని వాక్యాలు 
సూచిస్తాయి, అయితే నిజానికి కట్టుపడాలి. నేను ఆగ్రంథాలు గురుముఖతః చదివి ప్యాసైన 
“శిరోమణిని” కాను. యింక యేతరగతిలో చేరతానంటే? యెందుకూ పనికిరాని “ఉరోమణి" 
తరగతిలో చేరితే చేరతాను. ఆనందవర్ధనాచార్యులవారి వాక్యాలు, యీలొల్లాయి పదాలను 


కర్ణాటకలహం 701 


సమర్థించడానికి పనికిరావన్నంతవణకు ఆ ధ్వన్యాలోకంకూడా చూడనక్కజలేదు. ఆనాంటి 
లక్షూకర్తలలో ఆయా విషయాలలో యత్కించితు మతఖేదాలు వున్నప్పటికీ “అపశబ్దములతో, 
నికృష్టపురుషచరిత్రలతో” నింపంబడిన కావ్యరచనను ఆమోదించడం సర్వకల్ల. యేరసమో 
నవరసాలలో వొకటి ప్రధానంగా పుచ్చుకొని, 


ఆ.వె. “ఆధ్యుండొక్కండున్న నందజుం బూజ్యులే 
లెక్కమీంద సున్న లెక్కినట్లు 
అతండు వోవుమీంద నంద అపూజ్యులే 
సున్న మీంద సున్నలున్నయట్లు” 


అన్నరీతిగా రచిస్తే దానిచాటున అన్నీకమ్ముకుపోతాయి గాని శ్రీమతే... దేవ్యైనమః 
అన్నట్టు ప్రధానంగానే అశ్లీలంగా (1) అమ్మా! మాదాకవళం, (2) మహారాజులు తల్లీ, 
కళ్లులేవు. అవిన్నీ యెత్తుకొని (అనంతర చరణాలలో మంగళార్ధకాలు వుంటే వుంటాయిగాక) 
దాన్ని అభ్యుదయార్ధం జరుగుతూ వున్న గృహ ప్రవే శసభలో చదవడానికి యేపూర్వ 
లాక్షణికోక్తులు సమ్మతిస్తాయి? “రసో౭_ంగిత్వేన వినివేశితవ్యః” అన్నవాక్యానికి యీ 
దిక్కుమాలిన నికృష్ణులకు సంబంధించిన యేడుపురసాన్ని అంగిగా చేయవలసిందని 
తాత్పర్యం కాదు. నాయకనిష్ట శోకంకూడా ఆహ్లాదాన్ని పారకులకు కలిగిస్తుందని వ్రాసిన 
వారిహృదయంకూడా వేణు. వ్రాస్తే చాలా వ్రాయాలి. “శ్లో. విద్యావినయ సంపన్నే” అనే 
శ్లోకార్థాన్ని దుర్వినియోగం చేస్తే యలా వుంటుందో? ఆలాక్షణికోక్తికి దీన్ని లక్ష్యంగా 
చూపి సమర్థించడమూ ఆలాగే వుంటుందంటే చాలును. వినేటప్పటికి యేవంగా వుందేది 
లాక్షణికోక్తులద్వారా నిడివి మీంద సమర్థింపంబడినా ప్రయోజనంలేదు. (వామన ఇతి 
త్రివిక్రమ మభిదధితి దశావతారవిదః) అదిగాక ఇది పండితులకొజకా? పామబులకొటికా? 
అని న వస్తే, నాల౭_ ద్య యెందుచేత నంటే? వారు బొత్తిగా దీనివంకకు 

పెట్టరు. పెడితేవారికి ఈ లాక్షణికోక్తులు అవగతమై వుంటాయి కనక సమర్థించుకొని 
ae అనుకుందాం, చెవినే పెట్టరుగదా! నద్వితీయః. వాళ్లకి అనందవర్ధనాచార్లెవరో 
గోవర్థనాచార్లెవరో తెలియనే తెలియదుకదా? యింక యీరచన యెవరికోసం? 
స్వాత్మానందంకోస మనుకోవాలి. పడవలులాగేవాళ్లూ, బళ్లుతోలేవాళ్లూ దీనికి 
అధికార్లనుకుందామా? వాళ్లకి యే పచ్చిశ్చంగారమేనా వుండాలి. “యెంకత్తకడియాలు” 
వగయిరాలు చూ. ఆయీకారణాలను బట్టీ చక్కనిసాహిత్యజ్ఞానాన్ని యీవిధంగా 
వ్యర్థపుచ్చవద్దని గేయకర్తగారికి నాసలహా. నువ్వెవరు? నాకు సలహా యివ్వడానికంటే? 
యీసలహానన్ను విశ్వసించే శిష్యోపశిష్యులకేనా వుపకరిస్తుందని ఆశిస్తాను. 


702 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్తి 


చ. “హితము వచింపం దా వాసంగునెవ్వండు వాందెవండున్‌ వినండ భా 
రతముననేమి తక్కిన పురాణములందుననేమి యెవ్వండే 
హితము గణించె నట్లని మజెవ్వండు చెప్పుటమానెం జెప్పుటే 
చతురునకో యగున్‌ గణన సల్పి కృతార్చుండు వేటొకం డగున్‌” 


అథవా నాకు ఆ గేయంలో వుండే రసం తెలియకనే పోవచ్చును, యేమీ యెందుకు 
తెలియాలి? “నహి సర్వ స్సర్వం విజానాతి” కదా! అందుకే నేను నావ్యాసంలో “కొందటు 
రసజ్ఞులు నచ్చినవారుంటే వారి వారి చేవాళ్లతో అభిప్రాయాలు సంపాదించి పగ్రికాముఖాన్మి 
ప్రకటిస్తే... నేనూ వారితో యేకీభవిస్తాను” అని యీలా హృదయం విప్పి వ్రాసినప్పటికీ 
యేదో కోలాహలం చేస్తూ “మొదటివ్యాసానికీ యీవ్వ్యాసానికీ వచ్చినమార్చు” అంటూ 
(గంధం పెంచడం నాకు “కర్ణాటకలహం”గా కనుపడుతూ వుంది. కనక కాసపిండిగలవా 


ఇచి 


రేమంటారో కనుక్కొని ఆలా చేయవలసిందని హెచ్చరిస్తూ దీనికి స్వస్తిచెపుతాను. 


x xX ఈ 


703 


“సహృదయాః ప్రమాణమ్‌” 


అనే విషయంలో మనం యెన్ని యితర ప్రమాణాలు చూపి వివదించినా ప్రయోజనం 
లేదు. ఆనందవర్ధనాచార్యులవారు వారిజీవితకాలంలోనే అనుకుందాం యీ “అమ్మా! 
మాదాకవళం” గేయం బయలుదేరితే దానికి కవిత్వవాజ్మయంలో వారి విమర్శనలో యేలాటి 
సీటు వుండేదో? నేను వివరించనక్కజలేదు. ఈమహాభాగ్యం నిన్న నెండు పొడచూపింది. 
యీ రోజుల్లో యింతకంటే కూడా కొత్తరకం రచనలు బయలుదేరుతూ వున్నాయి, మచ్చు 
చూపుతాను. 


గుడగుడ చెళ్‌చెళ్‌ 

గుడగుడ చెళ్‌చెళ్‌ 

గడగడ పిళ్‌పిళ్‌ 

గడగడ పిళ్‌పిళ్‌ 

చరచర కొడ్లాన్‌ కొడ్లాన్‌ 
చరచర తిడ్లాన్‌ తిడాన్‌, 
విరవిర ఉంటాన్‌, తింటాన్‌, 
విరవిర వింటాన్‌, కంటాన్‌, 


చాలును - యీమాదిరి ఖండకావ్యసంపుటం వొకటి అభిప్రాయార్ధం వచ్చింది. 
అది నాకు అర్ధమే కావడంలేదు. యేమి అభిప్రాయం యిచ్చేది? దీన్ని పాశ్చాత్యులవెన్నవలెనే 
కొన్నాళ్లు అలవాటు చేసుకోవాలి కాంబోలునని సమాధానపడ్డాను. లోంగడ చర్చింపంబడ్డ 
“మాదాకవళం” అనేగేయం అర్థమవుతూ వుంది. యిదో? నమ్మండి, నమ్మకపోండి (నమ్మిన 
నమ్మకున్న నది నావశమా?) శుద్ధ అగమ్యగోచరం, అయోమయం. నా కేమీ అవగతం 
కానే లేదు. దాస్ని ఆలా అంతకుం “మాదాకవళం” గేయం నేను యెంత ప్రయత్నించినా 
నాకు నాకు నచ్చకపోయినంతమాత్రంలో యితరుల కెందణికో అది నచ్చడం 
తటస్థిస్తే అది కవిత్వం కాకపోదు, కనక దానికోసం ధ్వన్యాలోకం యావత్తూ గాని, కొంతగాని 
యేకరువు పెట్టి ప్రయోజనం లేదు. ఉదాహరించిన శ్లోకమేనా బాగా పరిశీలిస్తే ప్రస్తుతానికి 
అనుకూలించేది కాదు. అందులో వున్న ప్రబంధశబ్దం బాధక మవుతుంది. దాన్ని 


704 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వివరించవలసివస్తే చాలా పెరుగుతుంది. తెలియదని వప్పుకొనేటప్పుడు శాభాచం క్రమ 
మెందుకు; యెవరి కవిత్వమేనా లోకాన్ని ఆకర్షించడానికీ ఆకర్షించకపోవడానికీ, ఆలంకారిక 
గ్రంథాలు కారణం కావు. అవి లక్కీ లిక్కీ అని వాదించడానికే వుపకరిస్తాయి. 


“నీయందమ్మది నాకు నచ్చదనెం దన్వీరత్న మొక్కర్తు” 


బస్‌ చాలును, అంతతో విరమించవలసిందే కాని సాముద్రికాది శాస్రాలు యేకరు 
పెట్టి లక్ష్యే లక్షణసమన్వయం (చక్రధ్వజాదిరేఖలు వగయిరా) చేయడానికి ప్రయత్నించి 
ప్రయోజనం లేదు. అంతేకాదు. ఆపెను “నీకు సాముద్రికాది శాస్త్ర పరిచయంలేదు, 
కనక నా అందం నీకునచ్చిందికా”దని గాని, “నీ అందమూ నాకు నచ్చలేదు” అని కాని 
వాదానికి వుపక్రమించినా ప్రయోజనం లేదు. పూర్వకాలంలో నచ్చిన (శ్రవణానందం 
యిప్పుడు నచ్చడంలేదని వ్రాస్తే నేను నచ్చంజెప్పడానికి ప్రయత్నిస్తానేమో అనుకున్నారేమో? 
అట్టీప్రయత్నం నాదికాదు. (అందటినిన్‌ దనియింప మమ్ము నిర్మించిన బ్రహ్మకేని దరమే; 
చూ.) ఏదేనా శబ్దాన్ని గూర్చో? అర్థాన్ని గూర్చో శంకవస్తే దాన్ని గూర్చి వ్యాకరణమో? 
కోశమో! మటొకటో? ఆధారంగా చూపి సమర్ధించడానికి అవకాశం వుంటుందేమో కాని 
నీ కవిత్వం రసవిహీనం లేదా? అసహ్యం అటే, సమర్థించడానికి పూనుకోవడంకన్న 
వూరుకోవడమే వుత్రమం. దానిభారం పాఠకలోకానిదేగాని (గ్రంథకర్తది కాదుగదా! కనక 
(శ్రవణానందం రసాభాసమనే కారణంచేత హేయమైతే దానితోపాటు వాజ్మయంలో నశించేవి 
యేవోకావు “భారతః పంచమోవేదః” కూడా నశించవలసే వున్నా యల యెజగని 
శంకలను గొప్పంజేసి వాదానికి దిగడం నాతలంపు కాదు. కనక యిదివజలో ప్రమాదపడి 
శ్రవణానందాన్ని పరించినా అది దానితత్వాన్ని తెలియక చేసిన పొరంబాటుగా భావించి 
యింకనేనా దాన్ని ముట్టకపోవడమే ఆదోషానికి నికారమని హెచ్చరిస్తాను. చకని 
విమర్శనాజ్ఞానమున్నచో శ్రవణానందం రసాభాసంకాదు. రసమున్నంతవటికే గాని పిమ్మట 
రచన విరమించంబడింది. అయినా దానిసమర్ధనం నాపనిగాదు. లోకం లోకం త 
ఇంతేకాదు- (1) మనుచరిత్ర (2) వైజయంతీవిలాసం వగైరాలు చాలావున్నాయి. వీటీ 
నన్నిటిని పరిత్యజించవలసిందే అని కూడా సలహాయిస్తాను. వొకమాట వ్రాయడం 
మటిచాను. “మాదాకవళ కవిత్వం నాకు నచ్చలేదన్న హేతువుచే- “త్వం అంటే త్వం” 
అనడం లోకరివాజు కనక యీలా అనవలసివచ్చిందేమో అని లోకులు అనుమానించడానికి 
అవకాశంమాత్రం లేకపోలేదు, కాని దైవముఖం చూచి వ్రాసేవ్రాంతల్లో ఆత్మవంచన 
వుండదు కనక నిజంగానే నచ్చలేదనిన్నీ నచ్చకపోయినా యాథాలాభాలుగా చదువుచూ 
వచ్చారనిన్నీ అంతేకాదు ఆనందిస్తూ వచ్చారనిన్నీ నేను విశ్వసిస్తాను. నాకుమాత్రం విన్న 


“సహృదయాః (ప్రమాణమ్‌” 705 


క్షణం మొదలు యేతత్‌క్షణపర్యంతమూ- “మాదాకవళం” కవిత్వం నచ్చనేలేదు. కనక 
ఆత్మవంచన లేకుండా నాహృదయాన్ని నేను వెల్లడించవలసి వచ్చింది. “నీకు యేమీ 
తెలియదు” అని వొక్కచిన్నవాక్యం వ్రాస్తే సరిపోయేదానికి గేయకర్తగారు చాలా గ్రంథం 
పెంచి వ్రాశారు. దానికి ఫలితార్థం ఆవాక్యంకన్న విశేషించి కనపడదు. యింతమట్టుకు 
నేను లోంగడ కంఠోక్తిగా అంగీకరించిందే - యింకనల్లా నేను ప్రతిబంద్యుత్తరంగా 
కనబజచిన- “కొందలటు సోదరీమణులు” అనేపద్యం వుంది, దీనిసమర్ధనం నేను 
(ఆలంకారిక (గంథపరిచయం చాలక) చేయలేను గాని గేయకర్తగారైతే (నాతరఫున 
వకాల్తనామా పుచ్చుకుంటే) వూరుకోరు. .అయితే అది ఆయన కవిత్వం గాదు కనక 
మనకెందుకని వూరుకున్నారనుకుంటాను -లేదా! అవసరమైతే సమర్ధనానికి 
పూనుకుంటారేమో? 


“వాదిదౌర్చల్యమే కాని వాదదౌర్పల్యం” వుందదుగదా? రఘునాధాచార్యులవా 
రేమన్నారు! “మయి జల్పతి కల్పనాధినాథే రఘునాధే మనుతాంత దన్యథైవ” అల 
మతివిస్తరేణ. యీవిషయం వివదనీయం కాదు. వృధాగా పత్రికలకు పనిచెప్పడం 
అనవసరం. నాకు నచ్చకే నచ్చలేదన్నాను గాని గ్రంథకర్తను అవమానించడానికి కాదు. 
ఆయనకీ నాకూ యేవిధమైన వ్యక్తిద్వేషమూలేదు - “కాలం మాటింది కవిత్వరుచి మాథింది” 
అనే అర్ధమిచ్చే మాటలు గేయకర్తగారు వ్రాశారు. యెంత మాటినా యింకా యీవిధమైనది 
కవిత్వమనుకొనే దాంకా రాలేదనే నా వెల్టినమ్మకం. 


ర అద్యా౭_ ప్యస్తి చతుస్సముద్రవలయీభూతం ధరామండలం 
సంత్యన్యే౭_ పిచ తత్రతత్ర విదుషాంగోష్టీషు బద్ధాదరాః” 


అర్ధమే లేనిమాటలు విడివిడి గ్రూపులుగా అచ్చొత్తించి ప్రచురించడంకన్న (యీ 
అచ్చుకూడా కొత్తమాదిరి) “మాదాకవళం” కొంత మెటుంగే అనిమాత్రం నాకు తోంచింది. 
“యెంకిపాటలు” పరమోన్నతస్థానంలో నిల్చి వున్నాయనేది కూడా నేను విశ్వసింపలేను. 
సహృదయశబ్దం యెవరిని చెపుతుంది? యింకొకమాట- 


ధ్వన్యాలోకం లోనైన (గ్రంథాలు ప్రాచీనకవిత్వాలనే చాలాభాగం తూటుపాజంబట్టినట్లు 
కనపడుతుందిగదా? అవి వీట్లని సమర్దిస్తాయా! పైంగా అవి శబ్దార్థాలు రెండూ నిర్ణుష్ణాలుగా 
వుండనిదే వాట్లని దగ్గిజికేరానివ్వవు, (అలంకారశాస్త్ర గ్రంథకర్తల కవిత్వంకూడా యెందుకూ 
కొజిగానిది బోలెండు వుంది. చూపవలసివస్తే వ్యాసం పెరుగుతుంది) వాట్లని స్పృశింపనే 
స్పృశింపవు. “ప్రథమకబళే మక్రికాపాతః” అన్నట్టుగా శబ్దసౌష్టవాన్ని పూర్తిగా వదులుకొన్ని 
నేంటికవిత్వాలను ఆగ్రంథాలద్వారా సమర్దించడానికి పూనుకోవడం హాస్యాస్పదం. దీనిపేరే 


706 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కర్నాట కలహం. భవతు, దానికేమి ఆగేయకర్తకు అది లోకోత్తరమైన కవిత్వంగా తోంచినట్టే 
నాకు దానికి విపరీతంగానూ తోంచింది. నే నేం చేసేది? నాకు తోంచింది వ్రాశాను. 
“లోకోభిన్నరుచిః” దీనికి వివాదమెందుకు? వివాదపడి సాధించతగ్గ విషయ మిదికాదుగదా! 
యిది మాత్రమేనా! పచనం కూడా యిట్టిదే. యెన్ని పాకశాస్త్ర శ్లోకాలు యేకరు పెట్టినా 
భోక్త నాలుక కవి రుచిని కలిగింప నేరవని వ్రాయనక్కజలేదు. (పచనకర్త “నీకు నాపాకాన్ని 
అనుభవించే నేర్పులేదు” అని గాని- “నీకు జిహ్వదోషం పట్టిందని కాని- పైత్యరోగమ్మ 
చేతను-చూ.) అంటే అనవచ్చును. కాని అట్టి ధార్‌ష్ట్రమును చూపినవారు మాత్రం 
యింతవటబకు పాచకులందు వున్నట్లు వినలేదు. నా మతంలో (1) కవి, (2) గాయకుందు, 
(3) పాచకుండు, (4) కన్యాపిత యీ నలుగురూ వొకటే తరగతివారనిన్నీ, వీరు నిర్బంధించి 
యితరుల సర్టిఫికెట్లు సంపాదించడానికి ప్రయత్నించి ప్రయోజనం లేదనిన్నీ ఆ కారణంచేత 
వుదాసీనులుగా వుండి యితరులు తమకు యిచ్చే సలహాలు రుచిస్తే అనుసరిస్తూ, 
రుచించకపోతే వుపేక్షిస్తూ వుండడమే యుక్తమనిన్నీ తోస్తుంది-అంతేనేకాని - “నీవు నా 
కవిత్వం మెచ్చుకోలేదు కనక నీవు నాకు ద్వేష్యుండవు” అనడంలో ప్రయోజనంలేదు. 
నేను మొదటినుంచీ ద్వేషం లేదని వ్రాస్తూన్నాను. నాకు “మాదాకవళం” కవిత్వమేకాదు. 
నేంటివెన్నో నచ్చడంలేదు. (ద్వైతానికి అద్వైతం నచ్చదు - దానికి యిది నచ్చదు) అంత 
మాత్రంచేత వారు నాకుద్వేష్యులా? కారు, యిది నాచేదస్తమైనా కావచ్చు. నాశ్రవణానందాన్ని 
నేను సమర్థించేదిలేదు. అట్లే “మాదాకవళాన్నిన్నీ” వుపేక్షిస్తే వీలేమో? లోకానికి 
వదలిపెడదాం యెందుకీశ్రమ- 


707 


యేది నాధ్యం? 


వ్రాసిందే వ్రాస్తూ వృధాగా పత్రికకు పనిచెపుతూ వున్నారుగదా! మీకు సాధ్యం 
యేమిటంటాను. (1) వెం. శా. కి అలంకారశాస్త్రవాండిత్యంగాని, యద్వా 
రసచుంబనోపాయంగాని పూర్ణానుస్వారం; యద్వాపుస్తకాపేక్ష అనేదే అయివుండునా? 
ఆలాక్కాకపోతే (2) “అమ్మా! మాదాకవళం తల్లీ” అనేది సహృదయు లంగీకరించే కవిత్వమే, 
శుభార్థమైన మహాసభలో వినిపించతగ్గ కవిత్వమే అనిపించుకోవడమే అయివుండునా? 
యీ రెంటిలో మీకు యేది సాధ్యం అని మిమ్మెవరేనా ప్రశ్నిస్తే మీరు చెప్పే జవాబేమిటి? 
నా౭_౬_ ద్యః, యేమంటారా? యెంతమంది, వెం. శా. లకు యేమీ రాదని తేలినా మీకు 
లేశమున్నూ ప్రస్తుతం వుపయోగించేది లేదు. (పృష్ట తాడనా ద్దంతభంగః) వెం. శా. 
అపండితుందైనంతలో కవిత్వం కానిదల్లా కవిత్వం కాంగల్టుతుందా? యింకేమిటంటే? 
ఆక్షేపకనిష్టమైన అపాండిత్యమే ప్రస్తుతం తేల్చుకో తగ్గది కనక, ఆలాటి మాటలు వ్రాయవలసి 
వచ్చిందంటారేమో? అయితే వినండి. మీరు ఏసభలో యీఅపభ్రంశ గేయపల్లవిని 
గానమాధుర్యాన్ని అనుపానంగా తోడుచేసి సభ సంతోషిస్తుందనే కుతూహలంతో చదివి 
వున్నారో, ఆసభలో వెం. శా. కన్న మిన్నగా అలంకారశాస్త్ర పరిశ్రమ చేసి రసాన్ని చుంబించే 
నేర్చుకలవా రెందటు వుండివుంటారని ప్రశ్నిస్తే మీరు చెప్పే జవాబేమిటోకదా! (కొద్దికొద్ది 
ఆ యా విషయమ్ము లన్నియును నారసి లౌకిక చాతురీమతి, శ్రీ విభవమ్మునన్‌ జెలంగి 
చేటున కాకరమౌ నసూయకున్‌, భావము లొంగనీక” చూ.) అసూయయున్నట్లు 
చూపంగలరా! అది భావనాశక్తికి గోచరమే అయినా వివరించేది లేదు. మీకే అట్టే వుంచడం 
మంచిది. మీ స్వహస్తలిఖితాక్షరాలే చూచి సహృదయులానందించి మీ సాహసాన్ని 
అభినందించాలి. కాని, అంతటి సాహసం మీరు ప్రదర్శిస్తారో లేదో చూడాలి. శ్లో, “రమ్యం 
జుగుప్పిత ముదార మధథా౭_పి నీచం... ... తన్నాస్తియన్న రసభావ ముపైతిలోకే” అని 
వొకళ్లోకాన్ని వుదాహరించారు మీరు. దీన్నిబట్టి “అమ్మా! మాదాకవళం తల్లీ” పల్లవి 
కవిత్వ మవుతుందో కాదో కాని (ప్రతిబంద్యుత్తరంగా నేను మొట్టమొదటనే వుదాహరించిన 
ఉ. “కొందటు సోదరీమణులు... పెదమోమయలేచిరి గ్రుడ్డివెన్నెలన్‌” అనేది (జుగుప్సితం 
చూ.) కవిత్వమే సహృదయసమ్మతమే అని తేలుతుందని సంతోషిస్తాను. యేమంటే? 
అది కవిత్వమే అనిపించుకుంటుందని నేను స్వప్పేరి పీ అనుకొని వుండలేదు. మీరు 


708 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


స్వార్థనిర్వహణార్థం చేసేపరిశ్రమ తుదకీలా పరిణమించింది. ఆపద్యంలో వున్న విషయం 
“జుగుప్సిత”మే అయినప్పంటికీ “కవిభావక భావ్యమాన” మయింది కనక దాని “రొట్టె 
నేతిలో పడిం” దనుకుంటాను. ఆదశరూపక శ్లోకంలో వున్నవిషయమే లోంగడ నే 
నుదాహరించిన 


“నస శబ్దో నత ద్వాచ్యం న సా విద్యా నసా కళా 
జాయతే యన్న కావ్యాంగ మహో భారో గురుః కవే?” 


అన్నదానిలోనూ వుంది. భంగ్యంతరంగా మీదశరూపకశ్లోకంకూడా యేవిషయమేనా 
“కావ్యాంగం” అవుతుంది కాని, ప్రధానస్థానాన్ని ఆదుకోవడానికి పనికిరాదని బోధిస్తూ 
వుందని విస స్పష్టమే. ముడిపదార్ధాన్ని ముడిపదార్ధంగానె ప్రదర్శించడం కవికృత్యం కాదు. 
వొకటి వుదాహరించి మణీ నాకు తోంచినమాటలు వ్రాస్తాను. చర్మాలున్నాయనుకోండి. 
రక్తమాంసవసామజ్ఞాదులతో నిండి హేయంగా వుంటే అందబూ అసహ్యించుకుంటారు. 
వాట్లనే సంస్కరించిన పిమ్మటనో అనేకవిధాల గౌరవించి ధరిస్తారు. మీరు ప్రస్తుతం అట్టి 
సంస్కారం లేశమేనా “అమ్మా! మాదాకవళం తల్లీ” పల్లవిలోచేసి ప్రపంచకానికి అ 
వున్నారా? లేదు. ఆబిచ్చగాళ్లు యేలా వుచ్చరిస్తారో! ఆలాగే వుంచారు. దీనిరచనవల్ల 
యేవిద్వాంసుండేనా కవిశబ్దభాక్కు కాంగలిగితే వాళ్లున్నూ “కవిశబ్ద భాక్కులే” 
కావలసివస్తుంది. కాని, వాళ్లు అలంకారగ్రంథాలు వ్యాసంగం చేసి పరీక్షలిచ్చి డిగ్రీ 
సంపాదించినవాళ్లు కాకపోవడంచేత “విద్వత్సృవులు” మాత్రం కాలేరు. మీరు 
దశరూపకాన్నుంచి వుదాహరించిన శ్లోకం (రమ్యం జుగుప్పితం) యీలాటి అపభ్రంశ 
గేయాలకు కవితా పట్టాన్ని యివ్వడానికి పుట్టలేదు. ఆయీ రహస్యం “పాఠప్రతిష్టాజుట్టులకు" 
గోచరించేదికాదని నాహృదయం. ఇదియే ప్రధానాంశం. ఆగేయానికి లయపడుతుందా? 
పడదా? యిత్యాదులు (ప్రధానాలు కావు. వీట్లనన్నిటినీ పెట్టుకుంటే (ప్రధానం తేలదు. 
విశ్వనాథ సత్యనారాయణ నాంటిసభలో దానికి లయ వేయలేదు. అతం డీవిషయం 
నాయెదట వప్పుకున్నదే. దాన్ని ఆనాండు మీరు చదివిన రీతిని దీరాలతో చదివితే దానికి 
యిప్పుడూ లయపడదు. 


“గురువు లఘువు చేసి కుదియించి కుదియించి లఘువు గురువు చేసి లాగిలాగి.” 
అనునట్లు పరిశ్రమచేస్తే లయపడని దంటూ వుంటుందా? మీరు శ్రవణసుఖార్ధం కదా! 
దానికి వుదాత్తానుదాత్తప్రచయాదులు తోడు చేశారు. అథవా, లయపడడం ప్రస్తుతాన్ని 
సమర్థించంగలుగుతుందా? 


యేది సాధ్యం? 709 


“వెం. శా. కి రసచుంబనశక్తితోపాటు లయజ్ఞానంకూడా లేదు” అని మీరు 
వాదించడానికి పనికివస్తే పనికివస్తుందేమో? హృదయంవిప్పి మాట్లాడేయెడల లోంగడనే 
సర్వవిషయాలూ వుటంకించంబడ్డాయి. అయితే “నాకు తగ్గ సదుత్తరం రాలేదు. 
ఇంకముందున్నూ వస్తుందనే ఆశకూడా లేదు” అనే అర్ధమిచ్చేమాటలు మీరు వ్రాస్తూన్నారు. 
యిప్పుడే కాదు, యెప్పుడేనా స్వార్థనిర్వహణతత్సరులు వ్రాసేమాటలే యివి. మీయందేదేనా 
వైరంవుండి నేను ఆ “అమ్మా? మాదాకవళపల్లవి” కవిత్వం కాదన్నానని చూపిస్తే తప్ప, 
మీవాదానికి ప్రయోజనం వుండదు. నాపరిశ్రమ తత్రయుక్తంకాదు. సత్యనారాయణకూడా 
పని పడితే దీన్ని కవిత్వమని వొప్పుకోండనియ్యెవే నాహృదయం. మీకు నాతత్త్వం (అజ్ఞత) 
తెలిసినట్లు మజికొందటికి తెలియదు. కనక వారు మీ “అమ్మా! మాదాకవళం” కవిత్వమే 
అంటూవుంటే కొందటు తత్త్వం యొటింగీనిన్నీ ప్రోత్సహిస్తూ వుంటే తెలిసినా 
తెలియకపోయినా జీవితమంతా దానికోసమే వ్యయించి “మ. కవనార్థం బుదయించితిన్‌” 
అనుకొనే మాంబోటిముసలాళ్లు హరీ అచ్యుతా అనకుండా వూరుకొనేయెడల ఆ 
తూష్టీంభావంలో కొంతసుఖమే వున్నప్పంటికీ “అప్రతిషిద్ధ్ద మనుమతం భవతి” గా 
పరిణమిస్తుందేమో నని తప్ప లేకపోతే విశ్వనాథ సత్యనారాయణకన్న వేయిరెట్లు నేను 
మిమ్మల్ని ప్రోత్సహించి, విని లోలోపల నవ్వేవారిలో లోపాయికారీని చేరి వుండేవాళ్ణే, 
అయితే అందుకు ప్రస్తుతవయస్సు ప్రోత్సాహకమని మీరే కాదు యెవరూ అనుకోరు. 
ఇట్లు ఆత్మవంచన లేనినన్ను మీరు శత్రువుగా భావించి యేమేమో వ్రాస్తున్నారు. భవతు. 
మొదట నేనే దీనికి వుపక్రమించినా తగినంత ఆవశ్యకత్వం లేకుండా వుపక్రమించలేదు. 
(యీ అంశంకూడా లోంగడ సూచించే వున్నాను) దాన్ని మీరు తత్త్వదృష్టితో గ్రహింపక 
“అన్నా! మనకవిత్వం ఈయన కాదంటాడా?” అనే యీర్వ్యతో యేదోవిధంగా వాదం 
పెంచడంపేరే “కర్ణాట కలహం”. నాకు తోంచిన సలహా నే నందిచ్చాను. అయితే 
“నా౭_పృష్టః కస్యచిద్‌ బ్రూయాత్‌” కనక మిమ్మెవ్వరడిగారని ప్రశ్నిస్తారా. వొక్క నన్నే 
కాదు. మీరు ఆ సభవారి నందణినీ అడిగినట్టే ఆ సభలో సాహసించి దాన్ని చదవడం. 
కొందజు లోలోపలనిరసించి ఊరుకున్నారు: పదిమందితో సంబంధం వుండడంవల్ల నెను 
పయికి నాభావాన్ని తెల్పివున్నాను. మీరు కోపం వచ్చి యేమన్నా అంగీకారమే? స్వస్తి. 


శ ర ఈ 


710 


యేది కవిత్వం-1 


అని ప్రశ్నించుకుని వ్రాయవలసివస్తే చాలామందికి కంటగించుకోవలసివస్తుంది. 
అంతతో సరిపోక “త్రిదోషహరం తిప్పతీంగి మాదిరిగా వుంది యీ నిర్ణయమనికూడా 
నూటికి తొంబదితొమ్మండుగురు పరిహాసం చేయడంకూడా తటస్థమవుతుంది. అట్లని 
యథార్దాన్ని మటుగుపరచడం యుక్తంగా వుండదుకదా? కనుక కొంచెంగా దాన్ని గూర్చి 
వ్రాన్తాను. 


సీ లలనాజనాపాంగ వలనావసదనంగ 
తులనాభి కాభంగ దోఃప్రసంగము. 


ఆ యీ పద్యం వసుచరిత్రలో వసంతబుతువర్ణనలో వుంది. ఇది చాలా (శ్రవణా 
నందంగా కనపడడంచేత యిది కవిత్వమని గాని, యిదే కవిత్వమనిగాని చెప్పి 
ఆనందించేవారు కవులలో పలువురువున్నారు. నిజానికి బాగా పరిశీలిస్తే “రమణీయార్థ 
(ప్రతిపాదక శృబ్దఃకావ్యమ్‌” అనే పండితరాయల కావ్యత్వపరిష్యారానికి యిది వుదాహరణం 
కావడంలో సంశయింపవలసిన్నీ వుండదు. యే విధమైన అర్థమున్నూ లేని మృదంగాది 
శబ్దములే (శ్రవణానందాన్ని కలిగిస్తూ వుండగా యేదో కొంత అర్ధం కలిగి వున్న 
పైపద్యంయెందుకు (శ్రవణానందజనకం కాకపోతుంది? కనక యిదే కవిత్వం అని 
చెప్పకపోయినా 'యిదికవిత్వంి అనేనా చెప్పడాని కభ్యంతరం వుండదు గాని కవిత్వ 
తత్త్వవేత్తలుమాత్రం 'యిదిన్నీ కవిత్వమే” అన్నంతవఅకు వొప్పుకుంటే వొప్పుకుంటాలమో 
గాని, అంతకంటె అధికగౌరవాన్ని దీనికి యివ్వరు. వారిదృష్టిలో యిది 'అధమకవిత్వం 
లోకివస్తుంది. దీనిలో ద్విప్రాసచమత్కారమలా వుండంగా ప్రతీచరణంలోను నాలుగు 
అంత్యప్రాసలు వున్నాయి. యీపద్యం పుట్టినతరవాత దీన్ని వరవడిగాం బెట్టుకొని పలువురు 
కవులు పలుపద్యాలు వ్రాసివున్నారు. కాని వాట్లలో దీనిలోవున్న యావత్తు శబ్దాలంకార 
వైచిత్యమున్నూ వచ్చినట్లు లేదు. వొకటి వుదాహరించి చూపుదునా? 


“ఎలాలతాజాల డోలాసమాలోల బాలామణీ గాన భాసురములు” 


యిలాటివి అక్కడక్కడ చాలా వున్నాయి. యిది తారాశశాంక విజయంలోనిది. 
యిందులో అంత్యప్రాసా సర్వతోముఖంగా రాలేదు, ద్విప్రాసా రాలేదు. మాముత్తాతగారు 


యేది కవిత్వం-1 711 


పద్యమంతా వకటేప్రాసతో చెపితే మటీగొప్పగా వుంటుందని దీన్నిబట్టేవాకపద్యం చెప్పి 
వున్నారు. 
సీ. పాటీరభూభృ ద్వనాటీమరుద్వధూ 
వీటీసుగంధమ్ము లాటిలాటి 
లాటీవరాటీమరాటీకుచాల._ లిప్త 
పాటీరవాసనల్‌ మీటిమీటి 
మీటీకృతోద్విరు ద్వాటీదళత్పుష్ప 
కోటీపరాగంబు జూటిజూటి 
జూటీభవత్కురుట్కోటీ సమాళ్లిష్ట 
ధాటీవిహారంబు జాటిజాటి 


గీతంకూడా యిదేధాటీలో నడిపించారు. కాని దానిలో వొకచరణంమలిచారు. 
త్రిపాదిగానే వుంది. దీనిలో అంత్యనియమం లేదు గాని ముక్తపదగ్రస్తం వొకటి అధికంగా 
పడింది. సర్వతఃప్రాసముచ్చట సరేసరి. అర్ధం వుందో? లేదో? అని సంశయించ వలసిందే! 
ఆయన సిద్ధాంతకౌముది సమగ్రంగా స్వహస్త లిఖితంగా వ్రాసుకొని గురుముఖతః 
అధ్యయనం చేసినట్టివారేకాని పుంవద్భావం వగయిరాలు యమకపుష్టికోసం వదులుకొన్నట్టు 
తోస్తుంది. గీతిలో వకచరణం మణిచిపోవడంకూడా యమకబాధచేతనే. యమకాదులలో 
కొంత కక్కురితికి లాక్షణికులు అభ్యనుజ్జనైలే యిచ్చి వున్నారుగాని ఆ అభ్యనుజ్ఞ 
యీలాటివిషయంలో కాదు; రసపుష్టి వుండకపోవడానికి పూర్తిగా అంగీకరించారు. 

“ప్రాయశో యమకే చిత్రే రసపుష్టి ర్నదృశ్యతే” ఆలాటి అభ్యనుజ్ఞ వున్నప్పటికీ 
వసుచరిత్ర పద్యంలో కొంత రసపుష్టికూడా వుంది. తరవాత కవులరచనలో రసపుష్టి 
బొత్తిగా లేదు. కాళిదాసు “ద్వైెపాయన ప్రభృతి శాపాయుధ(తిదివ సోపాన ధూళిచరణా” 
అంటూ కాళికను స్తవంచేశాండు. తరవాత యెందటో కవులు ఆయీ అశ్వధాటీవృత్తాన్నే 
యెత్తుకొని కొన్నిస్తవాలు నడిపించారు. ఆసొగసురాలేదు. యెందుకు రాలేదంటారా? 
యెందుకో రాలేదు. పరిశీలించుకోండి మీకే తెలుస్తుంది. (మేముకూడా బాల్యంలో కొంత 
దీని కోసం పాటుపడ్డాము “శ్లో, నాళీకజాద్యదితిజాళీ” వగైరాలు చూ.) అందుచేతనేకదా? 


శ్లో కవయః కాళిదాసాద్యాః కవయో వయ 
మప్యమీ పర్వతే పరమాణౌచ పదార్ధత్వం వ్యవస్థితమ్‌. 
అన్నాండు వొక మహాకవి. ప్రకృతమనుసరామః మొట్టమొదట చూపిన, 
“లలనాజనాపాంగ” పద్యం పుట్టి యిప్పటికి మూండు నాలుగు శతాబ్దాలుగడిచి 


712 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


పోయినాయిగాని మళ్లా ఆలాటిపద్యం ఆవిర్భవించలేదంటే కాదనేవారయితే కనపడరుగాని 
దాన్ని కవిత్వంగా అంగీకరించమంటే అంగీకరించేవారున్నూ వుంటారుగాని ఆలాటీవారిని 
రసజ్ఞులంటే మాత్రం తత్త్వవేత్తలువొప్పుకోరు. అంటే? యేమన్నమాట? “కవిత్వమంటే 
శబ్దాడంబరం కాదన్నమాట”. ఆయీసందర్భం చర్చిస్తూ మేము శ్రీనివాసవిలాసంలో 
“ఉ. కేవలశబ్దముల్‌ దగ లగించి బిగించినయట్టి సంస్కృతంబు” ... అని యెత్తుకొని, 
“శుష్మకుచపొంకము బైటకు బెట్టినన్‌” అని వుపసంహరించవలసి వచ్చింది. కాని ప్రతీకవికీ 
కవిత్వారంభదశలో యేదో యమకం వచ్చేటట్టు పద్యం వ్రాయాలనే కుతూహలం 
వుదయిస్తుందని నా అనుభవాన్ని బట్టి వ్రాయసాహసిస్తూన్నాను. “చ. జిలిబిలిపల్ములున్‌ 
సొగసుం జిల్మెడిముద్దులు” అనే శైలిలో శ్రవణానందాన్ని నడిపిన మాకు మొట్టమొదట 
యేదో శతకం వ్రాసేటప్పుడు “మగువపదంబు కోకనదమానదమా నదమా” అనే మా 
ముత్తాతగారిధోరణిలో కవిత్వం నడపాలనేవుండేది గాని పిండి తగినంత లేని 
బాల్యమవడంచేత యెన్నిమాట్లు ఆధోరణిలో కలం నడిపినా వొకటి రెండు చరణాలు 
కుదరడమే దుర్హటంగా కనపడేది. అర్ధంమాట యేలావున్నా నాలుగుచరణాలూ వొకటే 
మాదిరిలో నడిస్తేనేకాని చదువరులకు (సామాన్యులకే అనుకోండి) అది అబ్బె అనిపిస్తుంది. 
మాముత్తాతగారు పడ్డంతకష్టం యీవిషయంలో యెవరూ పడనేలేదేమో అని నాకు 
తోస్తుంది. రకరకాల యమకాలన్నీ ఆయన కవిత్వంలో కనపడతాయి. ఆ యమకం 
లేకుండా కూడా యెంతో చక్కంగా ఆయన చెప్పగలరు. కాని “నాన్‌ బ్రామిన్సు" 
ప్రతీపదార్ధంలోనూ వుల్లిని కల్పినట్లు ప్రతీపద్యంలోనూ యమక ప్రభేదాలలో యేదో వొకటీ 
కల్పడమే ఆయనకలవాటు. కొంచెం మచ్చు చూపుతాను. 


చ. ఘనకబరీ స్తనాకృతులు కంధరమై ధరమై రమైక్యమై 
చను మది కంఠవకక్రములు సాదరమౌ దరమౌ రమౌకమౌ 
దినుసగు వాక్సితాంగములు తేనెలతో నెలతో లతోక్తితో 
నెనయగు నాభిజంఘగతి హేమకరిన్‌ మకరిన్‌ గరిన్నగున్‌. 


ఆ యీ పద్యాల అర్ధం నాకు పూర్తిగా తెలుసును. దానిక్కారణం సంప్రదాయజ్ఞువల్ల 
వినడమే. కొన్ని పద్యాలకు తెలిసిన తరువాత మటి కొన్నింటికి దానంతట అదే తెలుస్తుంది. 
నాలుగోచరణంలో తుట్టతుదను యమకనియమం చెడింది. అంతేకాక సంధివశాత్తూ 
కరిన్‌ అనేది గరిన్‌ అనేవ్రాస్తే అందం చెడవలసివస్తుంది. వొక్క చరణానికి అర్ధం వ్రాసి 
చూపుతాను. 


యేది కవిత్వం-1 713 


ఘనకబరీ = గొప్ప కొప్పున్నూ స్తన = ఉరోజము లున్నూ, ఆకృతులు = 
అకారమున్నూ (యేలావున్నాయంటే) కంధరమై = మేఘమై, ధరమై = పర్వతమై 
(జాత్యేకవచనం) రమైక్యమై రమా = లక్ష్మీదేవితో, ఐక్యమై = అభేదమును పొందినదై, 
క్రమాలంకారము. ఇలాగే తక్కిన చరణాలకున్నూ చూచుకోవాలి. యీమాదిరి కవిత్వం 
తెనాలిరామలింగం చెప్పినట్టు ప్రతీతి వుంది గాని అతనికి ప్రఖ్యాతి తెచ్చిన పాండురంగ 
మాహాత్యంలో మాత్రం యిట్టి కవిత్వం మచ్చుకుకూడా కనపడదు. పాండురంగ 
మాహాత్యంకాక రామలింగం పాండురంగ విజయం అంటూ వొకప్రబంధం రచించి 
వున్నాండనిన్నీ దానిలో యీలాటిపద్యాలెన్నో వున్నాయనిన్నీ విద్వత్చరంపర చెప్పుకోవడమేకాక 
ఆ (గంథం లోవే యీ పద్యాలంటూ ముక్తసరిగాకొన్ని పద్యాలు చదువుతూ వుండడం నా 
బాల్యం నాంటికి విస్తరించి వుండేది. 


“శ్రే గీ అతివకచనాభిజఘన దేహాననము త 
మీనదరసాలతారాజసానిరాక రణము... ... 1 


అనే పద్యంకూర్చు చూస్తే అందులో వున్న చిత్రవిచిత్రాలు సాక్షాత్తూ ఫాలాక్షుందిక్కూడా 
అత్యాశ్చర్యకరాలుగానే వుంటాయి కనకనే యితణ్ణి “రామలింగ” పదంతో లోకం 
వ్యవహరించవలసి వచ్చిందేమో అని నే ననుకుంటాను. యితని పాండురంగ మాహాత్మ్యం 
చూస్తే వైష్టవమతస్థుండుగా కనపడతాండు. దానిగద్యలో రామకృష్ణుండుగా వున్నాండు. 
దీనిలో మొదటి అక్షరం “త” అనేది తీసివేయడం వగయిరా విశేషాలు వాఖ్యానించవలసివస్తే 
చాలా పెరుంగుతుంది. దీనికికాకపోయినా యేదోవ్యాసంలో యెప్పుడో, 


చ. అలఘనచంద్రబింబనిభ మై తనరారెను వక్ర మందులో 
గలిగిన నామభేదముల కైవడి భాసిలెం గప్పుగొప్పు చి 
క్కులు రదనాంశుకమ్ములవి గుబ్బలకున్‌ సరిరాకపోయెంజే 
తులు సరులయ్యె దానివలె దోంచెను బొంకపుటారు నాతికిన్‌ 


దీనికి కొంత వ్యాఖ్యానం చేసి ప్రచురించినట్లే జ్ఞాపకం. ఆ యీ పద్యాలలోదే వొక 
సపద్యం. అ ద్విరదంబు నడతోడ” అనేది. యీ పద్యం యేచరణానికి ఆచరణమే 
మన్వయిస్తుంది. మాముత్తాతగారు దీన్ని వరవడిగాం బెట్టుకొని రచించిన సీసపద్యం. 
సీ. శరదంబు వేణికి శాంతభావమునందె” అనే పద్యమో! యావత్తూ వొకపదంతోటే 
తిరుగుతుంది. చాలా అవయవాలవర్ణన దానిలో యిముడుతుంది. “అలరుచన్లుత్తు లీకొమ్మ 
కలరుంజుమ” అని తుట్టతుదకు కుచవర్ణనతో పద్యం ముగుస్తుంది. ప్రసకానుప్రసక్తంగా 
చాలా దూరం వచ్చాము. మా ముత్తాతగారు యమక కవిత్వం చెప్పడం తఅచుగా వుండేది. 


ర్‌ ౫ లూ 


714 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటకాస్తి 


యమకం లేకుండా వారు చెప్పినపద్యం చాలా శ్రవణసుఖంగా వుంటుందని కూదా 
చెపుతాను. వొకటి మచ్చు చూపుతాను. 


క. తళతళనై బెళబెళనై 
మిళమిళనై మేనికాంతి మిజుమిట్లు గొనన్‌ 
గళ లలుముకొనియె దిన మొక 
నెలవున లేజవ్వనంపునిగ్గులు దేజెన్‌. 


యీలాటి శైలిలో వున్న పద్యాలు కొన్ని లేకపోలేదు గాని మా ముత్తాతగారు విశేషించి 
యమకానికే పాటుపడ్డారు. యమకంమాత్రం కవిత్వంకాదా? అంటే? జవాబు చెప్పడం 
కష్టంగాని సహృదయులందటున్నూ అది కవిత్వం కాదనే చెపుతారు. దానికోసమై కవికి 
యిష్టంలేకపోయినా కొంత పేకేజీ సరుకు చేరి తీరుతుంది. చూడండి యీపద్యాన్ని- 


“ఉ. నిన్నటిమాపు మాపురమణీరమణీయసభావిభాగభా 
గున్నత రత్నపీఠి గొలువుండి సురాంగనలాడం గిన్నరుల్‌ 
గిన్నెర మీంటి పాడం దిలకించుచు నిచ్చటి కేలరాండొకో? 
మన్నిరవద్యమిత్రుండని మన్నన నిన్నుమదిన్‌ దలంచితిన్‌” 


యీ పద్యంలో నాల్గవచరణంలో వున్న “మన్నిరవద్యమిత్రుండు” అనేదానిలో వున్న 
- మన్నిరవద్య, అన్నపదం కేవలం ప్యాకేజీసరుకుగా దొర్లిందే. యిది యమకంకోసం 
కాదని వివాదించవచ్చును. ఆ పక్షంలో ప్రాసకోసమనుకోండి. భారతాదులలో అందులోనూ 
ముఖ్యంగా నన్నయ్యగారి కవిత్వంలో అప్రయత్నంగా కొంత యమకం దొర్లుతుంది. అది 
ప్యాకేజీసరుకుగా వుండదు. మచ్చుచూపుతాను. 


ఉ. భారతభారతీ శుభగభస్తిచయంబుల 
మ. మదమాతంగ తురంగ కాంచనలసన్నాణిక్య గాణిక్య 
ఉ. పాయకపాకశాసనికి భారత ఘోరరణమ్మునందు 


యిత్యాదులు చూచుకోండి. యీాయమకం “మన్నిరవద్యమిత్రుండు” మాదిరిగానే 
వుందో? అన్యథాగానే వుందో సహృదయులు పరిశీలింపంగలరు. యమకంలాగే - 
చిత్రకవిత్వంకూడా శబ్దాన్ని ఆశ్రయించికొని వుండేదే రామకృష్ణ విలోమకావ్యం లోనైనవన్నీ 
బహుపరిశ్రమచేత సాధించినవేకాని వాట్లను ఆదరించే పాఠకలోకం చాలా తక్కువ. 
అంతదాంకాయెందుకు? రాఘవపాండవీయం మట్టుకు యెందజు చదువుతారో 
ఆలోచించండి. వాట్లరచన బహుకష్టసాధ్యమే కాక బహుతర పాండిత్య సాధ్యంకూడా 


యేది కవిత్వం- 1 715 


నన్నమాటకు అందటూ అంగీకరించేదే. కాని లోకాదరం ఆయీ హేతువులను 
పురస్కరించుకొని పుట్టేదికాదు. కవి కష్టపడే రచించాండో? కాకుండానే రచించాండో? 
ఆయీవిషయం పాఠకలోకానికి అవసరంలేదు. చెవికి యింపుగా హాయిగా చల్లగా మెల్లగా 
తగలడమే కావాలి. 


ఉ. ఏవనితల్‌ మమున్‌ దలంప నేమిపనో? తమ రాడువారుగా 
రో? వలపింపంగా నెజటుంగరో? తమ కౌంగిటిలోన నుండంగా 
“రావది యేమిరా? విజయ రాఘవ?” యం చిలుదూరి బల్మిమైం 
దీవరకత్తెనై 'పెనంగి తీసుకవచ్చితినో? తలోదరీ. 


యీపద్యం వొకమహారాజుగారి సాని బోగమావిడ కట్టింది. యిందులో 
యమకంలేదు, శ్లేషలేదు. సంస్కృతసమాసాలులేవు. కట్టిన ఆవిదకు వేదశాస్త్ర (శౌతాలలో 
పాండిత్యం వుందని చెప్పడానికి అవకాశం అంతకంటేలేదు. నియమనిష్టలు కలదనడానికి 
యే విజ్ఞులూ అంగీకరించరు. “విటునకు సత్యశౌచములు వేశ్యకు నేమములేదు” గదా? 
పైని వుటంకించినకారణా లేవిన్నీ లేకపోయినా యిది యేగ్రంధంలోనూ వున్నది 
కాకపోయినా అధమం వక శతాబ్దానికి తక్కువకాలంలోది కాకపోయినా యిప్పటిదాంకానే 
కాదు యింకా యెంతకాలమేనా వుంటుందని నానమ్మకం. దానిక్కారణం యిందులో వున్న 
రసమే. వేశ్యాత్వాన్ని యెంత సొగసుగానో ప్రకటిస్తూ వున్న యీపద్యంలో వున్న సొగసుయెన్ని 
“లలనాజనాపాంగాలలో” సంపాదించంగలం? యింకొకపద్యంకూడా చూడండి. 


ఉ. ఎన్నండునేరిచెన్‌ బెళుకులీచెలికన్నులు కారుకమ్ముల 
న్నన్నకురుల్‌, పిబుందు వటువై పటువైఖరి గైకొనెం గదే 
మొన్నగదమ్మ? పిన్న మొనమొల్మలు నేండిదె వన్నెలాడిలేం 
జన్నులుమిన్నలై పయంటసందున డాంగురుమూంతలాడెడిన్‌. 


యీ పద్యం కంసాలి రుద్రయ్యదని చెప్పుకుంటారు. యెంతమంది బ్రాహ్మణకవులు 
గుమిగూడితే యీ విశ్వబ్రాహ్మండికి దీటవుతారు? యీలాటి కవి వారిలో వున్నా ఆ 
శాఖీయులు తెనాలిరామలింగాన్ని కూడా తమవాందని అన్యాయంగా చెప్పుకుంటారు. 
లోకాదరాన్ని చూఅగొనే కవికి ఆరంభకాలంలోనే రసవంతమైన కవిత్వమేదో? అట్టిది 
కాని కవిత్వమేదో? తెలుసుకునే సామర్ధ్యం యేర్చడాలి (అది దైవాధీనం). అది యేర్పడ్దాక 
వాందేదేనా రచిస్తే దానిలో అంతా కాకపోయినా లేశమేనా లోకాదరణానికి పాత్రమవుతుంది. 
ఆలాటి జ్ఞానం అంకురించకుండా రచించే రచన “యతియుం బ్రాసయుం 
గూర్చుమాత్రంగవియే” తరగతిలోకి జమవుతుంది. ఆయీ విషయం సంస్కృతంలో బాగా 


716 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


విమర్శించిన గ్రంధాలున్నాయి. “ద్విత్రావవకవయః ద్విత్రాణ్యేవకావ్యాని” అని 
నిర్మాగమాటంగాతేల్చేశారు విమర్శకులు. యింకొకవిశేషం. వెనకటికాలంలో యీకర్శం 
అంతగాంగాని కొంతగాంగాని వున్నట్టు లేదుగాని యీ 19వ శతాబ్దంలో అభిప్రాయాల 
కర్మం వొకటి వచ్చిపట్టుకుంది. ఆ అభిప్రాయాలలో “ఒక్కందేనియు నిజమగునూహ 
(వ్రాయందుగదా? ఆపద్ధతిని యీఅభిప్రాయాలెందుకు? “మూఢః పరప్రత్యయనేయబుద్ధి?ొ 
కనక వీట్లనుబట్టి మూఢులు తమ కవిత్వాన్ని ఆదరించి కొంటారనేనా? భవతు, యిది 
విషయాంతరం. యమకం చెవికియింపుగా మృదంగాది శబ్బాలవలె హాయి నిచ్చినా, అది 
అంతతో ఆంగిపోయేదేగాని వాసనారూపకంగా హృదయాన్ని ఆశ్రయించి వుండేదికాదు. 
అట్టి పద్యాలు కావ్యంలో ఆయాకవులు (కొందటే అనుకోండి) యెందుకు సంఘటిస్తారంటే, 
కావ్యమంటే? వొకగ్రామంవంటి దనుకుందాం, ఆ గ్రామంలో చాతుర్వర్హృమేకాక యింకా 
యింకా యింకా నిమ్నజాతులుకూడా వుంటారా వుండరా? ఆలాగే యమక ప్రధానపద్యాలు 
కూడా వుండే వుంటాయి. కాని గ్రంథమంతా తన్మయంగానే ముగిస్తే మాత్రం 
నిమ్నజాతిమయమైన (గ్రామంలాగే ఆకావ్యమున్నూ వుండవలసివస్తుంది. యమకమంత 
కాకపోయినా శ్లేషకూడా మితిమించివాదేపద్ధతిని మొగం మొత్తుతుం దనడానికి 
సంశయించవలసివుండదు. 


తే.గీ. నీరజారాతి! నినుం దననెలవు గూల 
నేల సృజియించె విధి సృజియించుంగాక 
యేల జైవాతృకునిం జేసె నేల తప్పుం 
బుడమిం “బాపేచిరాయు” వన్‌బెడంగునుడుగు. 


యీ మాదిరిగావుంటే “అన్యదాలోచనామృతమ్‌” తెగలోకి యేకొంచెమో చేరినా 
పూర్తిగా చేరదు. యింతకంటెకూడా సులభపాకం, 


తే.గీ. విమలమధుర మనోహర వృత్తి వెలయు 
వారిం బొడంగన బుధు లెంతదూరమైన 


అనేది. యిందులో వారిశబ్దం మాత్రమే శ్లేషించి పద్యానికి యెంత సొగసివ్వాలో 
అంతాయిచ్చింది. 


చ. వలం బడియున్న జకృవ కవన్‌ బురణించుచు సన్నపైంటలో 
పల వలిగుబ్బదోయి కనుపండువు సేయంగ మోడ్పుచేతులౌ 
దలను ఘటించి (మొక్కిడి పదంపడి మెల్లన డాయంబోయి తొ 
య్యలి విరిబంతి దోయిట నుపాయన మాయన కిచ్చి యిట్లనున్‌. 


యేది కవిత్వం-1 717 


యీ మాదిరి పద్యాలు భగవంతుని తేజస్సు మాదిరిగా స్వయంప్రకాశకాలు. అంటే, 
శ్లేష వగయిరాల ఆపేక్షలేకుండానే సహృదయామ్ల్ణాదకాలుగా వుంటాయన్నమాట. 


ఉ. మొక్కిన నెవ్వ రేమనండు మోమటు వెట్టుక చక్కంబోయె నీ 
దిక్కును జూడండాయె నొక దీవనమాటయు నాడండాయె వీం 
దెక్కడివైష్టవుండు మన మేటికి మొక్కితిమమ్మ అక్కటా! 
నెక్కొని వెణ్టిబుద్ధిమెయి నిద్దురంబోయినవానికాళ్లకున్‌. 


చ. ప్రకట జితేంద్రియుల్‌ మును పరాశరకౌశికులంతవారు స్త్రీ 
లకు వశు, లంతకన్న మిగులన్‌ దృఢమౌ మగకచ్చ బిగ్గంగ 
ట్టుకొనంగ నీతండెంత శుకుండో! హనుమంతుండొ! భీష్ముండో! వినా 
యకుండొ! తలంచుకో సరసిజాయతలోచన! నెమ్మనమ్మునన్‌. 


యీ ఘట్టమంతా యిదేమాదిరిగా వుంటుంది. వీట్లకు వెల చెప్పవలసివస్తే 
స్వర్గాన్నుంచి యెవరో దిగిరావలసిందేగాని అస్మదాదులవల్ల అయేపనికాదు. యిందులో 
శద్దవైచిత్యంగాని న్లేషాది అర్థవైచిత్రంగాని లేదు, యింక యేమిటి వుంటా? అంటే : 
కవిత్వంమాత్రమే వుంది. “ఇయ మధికమనోజ్ఞా వల్కలేనా౭_ పి తన్వీ” అనే తెగలోవి 
యీ పద్యాలు, యీ పద్యాలు మాత్రమే కాదు, యీ వైజయంతీ విలాసం యేభాగంతీసి 
చదివినా యీలాంటిపాకంలోనే వుంటుంది. 


మ. అకలంకస్థితి నాంటనుండియును శూద్రాన్నంబు వర్ణించి మా 
ధుకరప్రక్రియ (బ్రాహ్మణాన్నమె భుజింతున్‌, గానిచో వైష్ణవ 
ప్రకరంబిండ్ల గులాము సేయుదు స్వయంపాకంబు శ్రీరంగ శా 
యికృపన్‌ వెళ్లె దినమ్ము లీక్రియను స్వామీ! నేంటిపర్యంతమున్‌. 


యీలాటికవిత్వం యెన్నిజన్మాలో చేసిన పుణ్యపరిపాకం వున్నవాళ్లకుంగాని 
సంఘటించదు. దీన్ని సమన్వయించుకోవడానికి నిఘంట్లు వగైరాలతో లేశమున్నూ 
ఆవశ్యకం వుండదు. ద్రాక్షాపాకమంటే యిదే. వందపద్యాలకి వొకపద్యమేనా యీలాంటిది 
వుండని పద్ధతిని కవిత్వం చెప్పడానికి సిద్ధపడడంకంటే అవ్యక్తత్వం మలటోటి వుండదని 
పూర్వమహాకవులు నిర్మాగమాటంగా మొటిపెట్టివున్నారు. 
శ్లో, నాకవిత్వ మధర్మాయ 
మృతయే దందనాయవా; 
కుకవిత్వం పున స్సాక్షా 
స్మృతి మాహు ర్యనీషిణః. 


718 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యింతకంటే చెప్పందగ్గవా శ్లైవళ్లుంటారు? యీలా ఖండితంగా చెప్పినప్పటికీ పాపం 
యెందజో వృథాగా పరిశమచేసి “కాగితాల్‌ వృథా చేసి కవిత్వ మల్లిన రుచించునె? 
అయ్యది గడ్డిపచ్చడిం జేసిన యట్టులుండు” అనే మా నానారాజసందర్భన పద్యభాగాన్ని 
స్మరింపంజేస్తూ వుంటారు. ఆ యీ విషయంలో యెందటో వారివారి అభిప్రాయాల 
విస్తరించి వున్నారుగాని యెందటెన్నివాసినా నిజమైన మార్గాన్ని తెలుసుకొని కవిత్వాన్ని 
నడిపించేవారుమాత్రం మిక్కిలీ మృగ్యంగానే కనపడతారు. ఆలాగేకాకపోతే “పండుగునాయా 
పాతమొగుడే” అన్నట్లుయెన్నో శతాబ్దాలు గడిచిపోయినా ఆకాళిదాసే ఆభవభూతే 
ఆనన్నయ్యభట్టే ప్రత్యక్షం కావడానిక్కారణం యేమిటంటారు? ఆకవిత్వాలు జీవనదులవంటీ 
జీవకవిత్వాలు కావడమే తప్ప మణివక కారణం వుండదు. 


“మలయమారుతములరీతి మలయవలయు అని బుద్ధభగవానుండు యేదో 
సందర్భంలో చెప్పివున్నాండు. దాన్ని మనం కవిత్వవిషయంలో వుపయోగించుకుందాం. 
బడబడమంటూ కంకరరాళ్లమీందవెళ్లే బండిలాగునడిచేకవిత్వాన్ని సహృదయులు 
మెచ్చుకోరు. ఆ సంగతిని యెవరో వొక మహాకవి యీవిధంగా తెలుపుడు చేశాండు. 

శ్లో ఘటః పటఇతి స్ఫుటం పటు రటంతి నై యాయికాః 

పఠంతిచ హఠాత్తరాం ఖఫఛటేతి పాతంజలాః 
వయం వకుళమంజరీ గళదరీణ మాధ్వీరురీ 


ధురీణ శుభరీతిభిః ఫణితిభిః (పమోదామహే. 


యీ శ్లోకంలో పూర్వార్థరచనకున్నూ ఉత్తరార్ధరచనకున్నూ వున్న భేదం గమనిస్తే 
సర్వమూ తేలిపోతుంది. గాని ఆ భేదాన్ని గమనించే వారు మృగ్యులుగా వుంటారు. 
శ్లో. విపశ్చితా మపళ్చిమే వివాదకేళినిశ్చలే 
సపత్నజి త్యయత్న మేవ రత్నభేటదీక్షితే 
బృహస్పతిః క్వ జల్పతి క్వ సర్పతి ప్రసర్పరా 
డసన్ముఖశ్చ షణ్ముఖ శృతుర్ముఖ శ్చ దుర్శుఖః. 
అని చదవడంతోటట్టే కొందటు కవిత్వమంటే యీలా వుండాలిగాని- 


తే.గీ. కుందనమువంటిమేను మధ్యందినాత 
వోష్టహతిం గందె వడందాకె నొప్పులొలుకు 
వదన మస్మదహమ్ము పావనము జేసి 
బడలికలు వాసి చనుమన్న (బ్రాహ్మణుండు. 


యేది కవిత్వం-1 719 


యీలా నిద్దరోతూ వుంటే యేం బాగుంటుంది అనేవారే లోకంలో సర్వత్రా 
(ప్రామరులలో కాదు మహాపండితులలోనే) కనపడతారు. యీ విషయంలో అనుభవాన్నిబట్టి 
వొకమాట వ్రాస్తాను. పండితులకంటేకూడా పామరులలోనే (సామాన్యులలోనే అన్నమాట) 
రసజ్ఞు లుంటారని కనిపెట్టంగలిగాను. ఆకనిపెట్టడాన్ని బట్టియ్యేవే సుమారు యిప్పటికి 
నలభైయేళ్లక్రితము యీ క్రింది విధంగా వ్రాయవలసివచ్చింది. 


re కేవలు లెందటునేని కావ్యకృ 

ద్భావము నిర్ణయించి రసపాక మెటింగి సుఖించి మించి వ 
హ్వా! వహవా! యటంచు ముదమందంగ నేరరు, కొద్దికొద్ది ఆ 
యా విషయమ్ములన్నియును నారసి లౌకికచాతురీమతి 
శ్రీవిభవమ్మునం జెలంగి చేటున కాకరమౌ నసూయకున్‌ 
భావము లొంగనీ కనుభవమ్మున మించిన మిమ్ముబోటి వి 
ద్యావిదులౌ రసజ్ఞులకుం ద(ద్రసముల్‌ పొడకట్టు! గాళిదా 

సే వచియించెంగాదె... ... ... స 


చాలును. యీ మాలిక యావత్తూ యీవిషయాన్నే బోధిస్తుంది. మొత్తంమీంద 
మాటేమిటంటే; యేకవికేనా లోకంలో పెద్దపేరు రావలసివస్తే దానిక్కారణం 
అతనికవిత్వమందు వుండే శబ్దాడంబర మని మాత్రం అనుకోకూడదు. పోతరాజుగారు 
తబుచుగా అంత్య నియమాన్ని మన్నిస్తూవుంటారు. 


ఉ స్వస్తి జగత్రయీభవన శాసనకర్తకు హాసమాత్రవి 
ధ్వస్తనిలింపభర్తకు నుదారపదవ్యవవార్తకువ్‌ మునీం 
ద్రస్తుతమంగళాధ్వర వితానవిహర్తకు నిర్దరీగళ 
న్యస్తసువర్ణసూత్ర పరిహర్తకు దానవలోకభర్తకున్‌. 


ఆయీపద్యం లోకోత్తరమైనధారలోనే వున్నా ఆయనకు పేరు తెచ్చినపద్యాలలో యిది 
చేరవలసి వుండదు. ఆ పద్యాలలో శబ్దవైచిత్రం మచ్చుకు కూడా వుండదు. 


ఉ. నల్లనివాండు పద్మనయనంబులవాండు కృపారసమ్ము పైం 
జల్లెడివాండు మౌళిపరిసర్పితపింఛమువాండు నవ్వురా 
జిల్లు మొగమ్మువాండొకండు చెల్వలమానధనమ్ముం దెచ్చెనో 
మల్లియలార! మీ పొదల మాటున లేండుగదమ్మ చెప్పరే? 


720 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యీమాదిరి పద్యాలవల్లనే పోతరాజుగారిపేరు కవిమండలంలో సువర్ణాక్షరాలతో 
శాశ్వతమయిందని సర్వులూ (సహృదయత్వం వున్నవారౌతేనే) అంగీకరిస్తారు. భాగవతం 
అంతా పరిశీలిస్తే (పోతరాజుగారి కవిత్వభాగంలోనే అనుకోండి) యీలాటి పద్యాలు 
మహావుంటే ఒక శతమానానికి మించవనుకుంటాను. తావన్మాత్రంతోనే లోకోత్తరమైన 
పేరు ప్రతిష్టలు పోతరాజుగారికి వచ్చేశాయి. 


ఆ.వె. ఆధ్యుండొక్కండున్న నందు పూజ్యులే 
లెక్కమీంద సున్న లెక్కినట్లు 
అతందువోవుమీంద నంద అపూజ్యులే 
సున్నమీంద సున్న లున్నయట్లు. 


యా మధ్యకాలంలో యువకవులున్నూ, బాలకవులున్నూ కొత్తపంధాగా కవిత్వాన్ని 
నడిపిస్తున్నారు. వారు శబ్దవైచిత్రికోసం పాకులాడడం లేదు. అంతేకాదు, యే రసాన్ని 
పురస్కరించుకొని రచన కారంభిస్తారో దాన్ని పోషించే విభావానుభావాదులలో చాలాభాగం 
వదులుకొంటూవున్నారు. అంటే యేమన్నమాట? ఒక్కవిభావాన్న రంగస్థలాని కెక్కించి 
కొన్ని మాటలు అవేనా యేలాటివంటారు? పారిభాషికాలు గుదిగూర్చి లోకంమీందకి 
వదులుతున్నారు. అసలువారి సహవాసం వుంటేతప్ప ఆ పారిభాషికాలకు పామరులకేకాదు 
పండితులకున్నూ అర్ధమేకాదు. తాత్సర్యమున్నూ తెలియడంలేదు. అసలు ప్రధానానికి 
యెన్నో బురఖాలు అలంకరించి రంగానికెక్కిస్తే తప్ప తావన్నాత్రాన్న బయట పెట్టడం 
జరిగితే అది సహృదయరంజకం కాకపోంగా అంతతో శాంతించక పరమాసహ్యాన్ని కూడా 
కలిగిస్తుందని లోకానికి బోధించే విధానం యేలాటిమాటలతో వ్రాయాలో నాకు బోధపడక 
యేలాగో యీచివరిమాటలు వ్రాశాను. యింతకన్నా స్పష్టంగా (వ్రాసేయెడల ఆయా 
కవులకవిత్వంమాట ఆలా వుండంగా నేను వ్రాసినవ్రాంతే అసహ్యంగా వుంటుందని 
భయపడ్డాను. కవి తెచ్చిపెట్టే సొగసే కాని అసలులో వున్న దేముంది? “పుట్టమృత్తిక”. 


శ్లో స్తనౌ మాంసగ్రంధీ కనకకలశా విత్యుపమితౌ 
ముఖం శ్లేష్మాగారం తదపిచ శశాంకేన తులితమ్‌ 
(ప్రవన్మూత్రక్లిన్నం కరిక రశిరస్పర్ధి జఘనం 
ముహు ర్నింద్యం రూపం కవిజనవిశే షైర్లురుకృతమ్‌. 
యీ శ్లోకంలో తక్కినదంతా మనకొద్దు, నాలుగో చరణంలోవున్న అంశాన్నే మనం 


తీసుకోవాలి. కవిపోషణ చేయడంలోనే నాయికానాయకుల అందచందాలుగాని, 
శీలంవగయిరాలుగాని వన్నె కక్కి సహృదయులను ఆకర్షించాలి. అట్టిస్టితిలో ఆ పోషణ 


యేది కవిత్వం-1 721 


మేమీ లేకుండా “యూస్తేసు” అంటూ “త్రోసిరాజని” ప్రధానభాగాన్ని మాత్రం రంగాని 
కెకిస్తే (అడుగుతారూ? యింక అహో! స్వామిరూపమడగనా,) అదిసహృదయాకర్షక 
మవుతుందని నాకు విశ్వాసం కలగడంలేదు. నేను యీ కొత్తరకం కవిత్వాలు కొన్ని 
శ్రద్దగా చదివే అవి అయోమయంగా తోంచి యీ మాట వ్రాశాను. అందుచేత 
విభావానుభావాదులు పరిమితంగా (చేదస్తంలేకుండా) వర్ణిస్తూ ప్రధానభాగాన్ని 
స్రోషించవలసిందనే నే నభిప్రాయపడతాను. యమకాదులుకూడా యేకొంచెమో 
కనపజచడం తప్పుగాదు గాని, వాట్లకే ప్రాధాన్యం యిస్తే మాత్రం ఆ కావ్యం పయికి 
రాదు, రానే రాదు. వసుచరిత్రలో యెన్నోభాగాలు చేదస్తంగా వున్నవివున్నా ఆచేదస్తాన్ని 
అధఃకరించతగ్గ కవిత్వభాగాలు కూడా విస్తరించి వుండడంచేతనే ఆకవిత్వం సహృదయ 
హృదయాహ్లోదకం కావలసివచ్చింది. 


సీ మందయానము నేర్చు నిందిందిరాజీవ 
రాజీవరాజ న్మరాళరాజి. 


యిందులో వున్న ముఖ్యమైన అర్ధం ఆ గిరికాదేవికి హంసలు నడకలు నేర్పుతూ 
వున్నాయనేది. బాగాలోతుగాపోతే గిరిక నడక మనోహరంగా వుంటుందనియ్యేవే. 
అసందర్భాన్ని యెంతో సొగసుగా కవి పోషించాండు. దాన్ని వున్నదున్నట్లే వ్రాసి వూరుకుంటే 
అదికవిత్వం అనిపించుకోదు, కాని పయిత్య మనిపించుకుంటుంది. యిప్పటి యువకవు 
లీమాట విశ్వసించరు, తత్తధాస్తామ్‌. యమకాన్ని బుతువర్ణనంలోనో అరణ్యసముద్రాది 
వర్ణనంలోనో వాడి, తనపాండిత్యం చూపించుకుంటే బాగుంటుందని భారవిమహాకవిరచన 
తెల్పుతూ వుంది. భారవి పంచమస్సర్ద్ల చూడండి. ఆసర్గ యావత్తూ హిమవత్సర్వతాన్నో 
మజోపర్వతాన్నోో వర్ణించినదే. కాళిదాసు కుమారసంభవంలో ప్రథమస్సర్గలో పర్వతాన్ని 
వర్ణిస్తూకూడా యమకచిత్రకవిత్వాలతో వర్ణించలేదు. దీన్నిబట్టి యీరీతికవిత్వాలు 
రసస్ఫోరకాలు కావన్నమాట స్పష్టంగా తేలుతుంది. దీన్నిబట్టి చూస్తే యెక్కడాకూడా 
ఆకవిత్వం ఆతండొప్పుకోందని స్పష్టం. చతుర్విధ కవిత్వాలతోటీ నింపినకావ్యాలలోనేనా 
చివరకు పేరు తెచ్చేవి భావప్రధానంగా చెప్పినపద్యాలే అవుతాయి కాని యితరంకావు. 
అబ్బాయీ! వసుచరిత్రలో దేదేనా వొకపద్యం చదవవలసిందని యెవరేనా పృచ్చచేస్తే 
ఆవిద్యార్థి రసారసవివేచనకలవాండే అయితే, 


శ్లో ఆపద్మోదృవునోలగంబునకు దీవ్యద్దీపినుల్‌ నిచ్చరా 
రో? పోరో? మటి యెందజేనియును వారున్‌ మేము సంధింపమో! 
యేపద్మాననం జూచినన్‌ జెలియ! ని న్నీక్షించినట్లుండ దే 
లా! పల్మాటలు పూర్వజన్మకృత ముల్‌ గాంబోలు నీ నెయ్యముల్‌. 


722 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


(యీ పద్యానికీ, ఆకొండి రామమూర్తిగారికీ, యింకొక వ్యక్తికీ సంబంధించిన చరిత్ర 
మటొకప్పుడు వ్రాస్తాను.) యీ మాదిరి పద్యాన్నే చదువుతాందుగాని, 


సీ జనకనేత్ర ఫలంబయిన పాలపాపండు 
వరవృద్ధిగాంచు జై వాతృకుండు. 


యీ మాదిరి పద్యాన్ని చదవండు. ఆ పద్యం మాత్రం సరసమైనదికాదా? అంటారేమో! 
సరసమైనదే. అయినా మొదటిదానివంటిదిగాదు. చదివేటప్పటికల్లా అర్థస్ఫూర్తి కలుగుతూ 
వుంటేనేగాని ఆలాకాని పక్షంలో ఆ పద్యం యెంతరసవంతమైన దైనా సహృదయ 
హృదయాకర్షకం కాంజాలదు. ఆముక్త మాల్యదలో ఎంతో అలంకారపు సరుకు వుంది. 
పాకం నారికేళపాకం. అందులోనున్నూ కూర్పు డొంక తిరుగుడుకూర్చుగా వుంటుంది 
గాని, సరళంగా వుండదుకూడాను - అయినప్పటికీ కొన్నిపద్యాలు రసస్ఫోరకాలుగా 
యేలా పద్దాయో పడ్డాయి. వాట్లకోసమే ఆ (గ్రంథాన్ని చదవవలసి వస్తూవుంటుంది. 
“నక్షత్రతారాగ్రహసంకులా౭_ పి జ్యోతిష్మతీ చంద్రమసైవ రాత్రి” అన్నాండు కాళిదాసు. 
ఆపద్యాలు కొంచెం రుచిచూపుతాను. 


తే.గీ. సంగతియె యోయి! యిసుమంత టింగ ణావు 
తత్వనిర్ణయవాదంబు తరమె? నీకు 
ఓడితేనియు వద్దు మొణ్లో యనంగ 
లింగమును గట్ట కుడుగ మెలింగి నొడువు. 


యింకా యీ ఘట్టంలో మణి మూండు నాలుగు పద్యాలు యిదే పాకంలో నడిచిన 
వున్నాయి. యిది ద్రాక్షాపాకం. నారికేళపాకంలోకూడా కొన్ని యీలాటియెన్నికకు వచ్చే 
పద్యాలున్నాయి. కొంచెంచూపుతాను. 


మ. తలం బక్షచ్చటం గ్రుక్కి బాతువులు కేదారంపుంగుల్యాంతర 
స్థలి నిద్రింపంగం జూచి ఆరెకు లుషస్నాత ప్రయాతద్విజా 
కళిపిండీకృతశాటు లంచవి తదావాసమ్ములం జేర్సరే 
వులడిగ్గన్‌ వెసంబాజువానింగని నవ్వున్‌ శాలిగోప్యోఘముల్‌. 
యీ పద్యంలో కవిత్వానికి పరమావధిగాంజెప్పే యావత్తు యోగ్యతలూ పుంజీభవించి 
వున్నాయి. యిమిడికకు వుదాహరించవలసివస్తే ఆంధ్రకవితా (ప్రపంచంలో దీనికి 
అగ్రతాంబూలం తప్పదు. గ్రంథ విస్తరభీతిచేత యింకా వుదాహరించవలసినవి ఈలాటివి 
మటికొన్ని వున్నా విరమిస్తున్నాను. శా. ఆనిష్టానిది గేహసీమ నడురేయాలించినన్‌ - 


యేది కవిత్వం-1 723 


మ.గృహసమ్మార్దనమో? జలాహరణమో-వగయిరాలు చూచుకోండి. కృష్ణదేవరాయలు 
యింత మంచి కవిత్వం చెప్పేవాండే అయినా తజుచుగా “ఒక్కొక సంకేతమ కా కతండ 
రస న్నేం గానే” మాదిరి కవిత్వమే చెప్పి వుండడంచేత ఆయన కవిత్వం “లోకులరసనలె 
యాకులుగా” వుండే తరగతిలోకి చేరింది కాదు - నా యెణింగినంతలో ఆముక్తమాల్యదలో 
చాలా పద్యాలు కంఠోపాఠంగా వచ్చినవారల్లా కీ శే. అల్లంరాజు సుబ్రహ్మణ్యం కవిగారు 
మాత్రమే. వ్యాఖ్యానం సమగ్రమైనది వున్నప్పటికీ ఆముక్తమాల్యదలో పద్యాలు యెన్నో 
అర్ధంకానే కావు - కృత్యాద్యవస్థలో రాయలవారి వంశవర్ణన పద్యాలలో వున్న - 


మ. అలుకన్‌ ఘఫోటకధట్టి కాఖురపుటీ హల్యన్‌ ఖురాసానిపు 
చ్చలు వోదున్ని ... ... ... జాంగల (శ్రేదికిన్‌. 


అనే పద్యంలో కొన్ని సంప్రదాయలున్నాయి. ఆ సంప్రదాయాలు తెలుసుకుంటేనే 
తప్ప (ప్రతిపదార్థం తెలుసుకొన్నప్పటికీ) అన్యథా దాని తాత్పర్యం కాదు - దానిఫలితార్ధం 
తురుష్కరాజైన జెదులఖానుణ్ణి కృష్ణరాయలు జయించాందని తేలుతుంది. తేలితేమాత్రం 
లాభమేమిటి? ఖురాసాని పుచ్చలు పోయేటట్టుగా దున్నడమేమిటి? వగయిరా శంకలు 
నివర్తించడానికి కొన్ని సంప్రదాయాలు తెలియాలి. అవన్నీ తెలిసినతర్వాత ఆపద్యంలో 
వున్న సొగసు ఆనందజనకం అవుతుంది. ఆ యీస్టితిలో వుండే కవిత్వపాకాన్నే నారికేళపాకం 
అన్నారు సహృదయులు. కొంత కష్టపడ్డతర్వాత కూడా యేవిధమైన ఆనందాన్నీ కలిగింపని 
కవిత్వమైతేనో? దానికి పేరేదీ వున్నట్టు లేదు. “తే కే న జానీమహే”. ఆలంకారిక 
వామనుండు చెప్పిన “విచిత్రప్రకారాహి పదానాం ప్రవృత్తి; వామనయనా, వామోరురితి 
భవతి, నతు వామవదనా వామచరణేతి” అనే సందర్భాన్ని రాయలు బొత్తిగా గమనించినట్లే 
లేదు - పదం శాస్త్రసిద్ధ్దమవడమే కావలసింది గాని యితరంతో పని లేదనుకొని ఏ 
పక్షంలో ఆలాటి శబ్దాల కూర్చు చెవికి కంటకప్రాయంగా వుంటుంది. వైద్య శాస్త్రరీత్యా 
మూరుకొండ, నేపాళం, కసింత, వగయిరాలన్నీ భక్షణయోగ్యాలుగానే కనపడతాయి, 
యెందుచేతంటారా? తోటకూర, గోంగూర వగయిరాలకు ట్రాసినమాదిరిగుణాలే 
బౌ ట్లకున్నూ (వ్రాయడం అందబూ యెతింగిందేకదా? ఆలా వ్రాసినప్పంటికీ జనులకు 
(రోగంవస్తేతప్ప) అవి అన్నాధారాలుగా యేర్చడలేదు. (రోగికేనా మందుగా యిస్తే 
యిస్తారేమోగాని కూరగాకాదు) ఆలాగే శబ్దశాస్త్రరీత్యా నిర్దుష్టమైనంత మాత్రంలోనే ఆపదం 
ప్రయోగార్హం కాదు - దీన్నే నన్నయ్యగారు “ఇహతు ్రవ్యాహార్యం సంకేతిత 
సుప్రసిద్ధమేవపదమ్‌” అన్నారు. ఆలాటి సుప్రసిద్ధపదా లైనప్పటికీ దేనికీ దేనికీ 
లంకెబాగాకుదురుతుందో దానికీ దానికే సంబంధం కల్పాలి (చందన్మి చందన్నిలేతో) 


724 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


గాని యితరాలకు కల్పడం కర్ణకటువుగా వుంటుందని వామనుం డభిప్రాయపద్దాండు. 
దీని కింకా వివరణం వ్రాస్తేకాని సర్వే సర్వత్ర యువకవుల మనస్సుకు బాగా యెక్కదు. 
కాని దానికి తగ్గశక్తి నాదగ్గిణ వున్నట్టు లేదు. తన అభిప్రాయాన్ని యితరులకు యెక్కేటట్టు 
బ్రాయడమంటే సామాన్యంకాదు, ముఖాముఖీని బోధించడం సుఖంగాని వ్రాతమూలంగా 
బోధించడం చాలాకష్టం. అసలు కవిత్వానికి వున్న చిక్కంతా దీనిలోనేవుంది. 


అనుబంధం 


విషయాన్ని సంగ్రహించి, ప్రాయడానికే సంకల్పించి మొదలు పెట్టినా, వార్థక్యదోషం 
చేతో యేమో కొంత యితరవిషయంకూడా దొర్లి ప్రధానాంశం మటుగుపడిందేమో? 
అని అనుమానం కలుగుతూ వుంది. కనక మళ్లా కొంచెం ప్రాస్తూన్నాను. లోకాదరాన్ని 
అపేక్షించే కవికి శబ్దచిత్రం యేమీ సాయం చేయదు. కవిత్వానికి కావలసింది 
అర్ధగాంభీర్యంగాని శబ్దగాంభీర్యంగాదు. ఆయీ గాంభీర్యం పద్యాలలోనే యిముడ్భ 
నక్కజలేదు. గద్య కావ్యంలోకూడా యిముదృవచ్చును. కాని గానసాహాయ్యం పద్యానికే 
కాని గద్యకు వుపకరించదు. యింతేకాదు, కంరోపాఠంచేసి తరించవలసిన విద్యార్థిలోకానికి 
గద్యకంటె పద్యం యెక్కువ సహాయకారి, కనక తలుచు మనకవులు పద్యమయంగానే 
కవిత్వాన్ని నడిపిస్తూవచ్చారు. వాల్మీకికి పూర్వం గద్యకవిత్వమే కాక పద్యకవిత్వంకూడా 
కొంత (వేదంలో నన్నమాట) వుండేది గాని అది యెవరో గాని అందటూ యెణింగింది 
కాదు. అందబూ యెలింగిన ఛందోమయవాజ్మయానికి వాల్మీకే ఆద్యుడు. కనకనే 
“భువింగవితాకన్యంబుట్టించె నెవ్వాండు” అనే ప్రతిష్ట వాల్మీక్కి దక్కింది. ఆదికవిత్వంగా 
యావన్మందిపండితులూ కవులూ గౌరవించే రామాయణంలో యిటీవలికవులు వారి వారి 
కవిత్వాలలో ప్రవేశపెట్టిన శబ్దచిత్రం కనపడదు, యిది ఆవశ్యక మయినదే అని చెప్పందగ్గదే 
అయితే ఆ మహాముని వుపేక్షించేవాండు కాండు. వాల్మీకిరామాయణంలో, 


శ్లో రామం దశరథంవిద్ధి మాం విద్ధి జనకాత్మజామ్‌ 
అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథాసుఖమ్‌. 


మొదలైనళ్లోకాలకు చెప్పే విశేషార్ధాలు యిటీవల వ్యాఖ్యాతల బుద్ధిచ 
కల్పించంబడ్డవేకాని కవి యెటింగి వున్నవి కావు. అందుచేత అట్టి క్షిష్ణమార్జాలు తొక్కిన 
కవిత్వం ఆదరణపాత్రంకాదు. భారతంలో కొన్ని క్లిష్టమార్గ్లాలు కనపడతాయి. అవిమాత్రం 
(గ్రంథకర్త యెటింగినవే అని వొప్పుకోక తప్పదు. దానికి శిష్టపరంపరాగతమైన యితిహాసం 
(విఘ్నేశ్వరునివ్రాంతకు సంబంధించింది) (పోద్భలంగా కనపడుతుంది. ఛందస్సులు 


యేది కవిత్వం-1 725 


యెన్నివున్నా అనుష్టుష్పందస్సుకు సాటివచ్చే ఛందస్సు సంస్కృతంలో లేనేలేదని దాని 
ప్రాచుర్యాన్ని పట్లే తెలుసుకోవచ్చును. తెలుగులో దానికి దీటయినది ద్విపదగానే 
కనపడుతుంది. రంగనాథుడు మొదలైన కవులు కొందటు ద్విపదనే ఆమోదించి కవిత్వాన్ని 
నడిపించారు. కాని యేమైనా సంస్కృతంలో అనుష్టుపృందస్సుకు వున్నంత ప్రాచుర్యం 
దీనికి లేదు. పైంగా “ద్విపదకావ్యంబు - దిడ్డిగంత” అంటూ తెలుగులో యేవగింపుకూడా 
బయలుదేటింది. యిది శోచ్యమేకాని పలువురు కవులలోనూటికి వొక్కరూ గౌరవించినవారు 
కనపడకపోవడంచేత ద్విపద అంతరించిందనే అనుకోవచ్చు. పడమటి దేశంలో 
ద్విపదరామాయణానికి వున్నంత ప్రచారంలో యెన్నోవంతూ కూడా భాస్క్మరరామాయణానికి 
వున్నట్టు లేదు. 


“ఉన్నాండు తడవుగా నున్నాం దతండు 
మన్నాండు నిన్ను దెమ్మన్నాండటన్న” 


యీరీతిని యెంతో రమణీయంగా వుండే ద్విపదకవిత్వాన్ని యిటీవలివారు “త్రోసిరా” 
జనడం విచార్యమే. నిన్న మొన్నటినుంచి కొందటు గేయానుకూలాలు “ముత్యాలసరాలు” 
లోనైనవి కొత్తవి కల్పించో యేపాటలలోనోచూచో రచిస్తూన్నవారు వున్నా వారేనా 
యీద్విపదని పైకి తీసుకురావడంలేదు. యెవరూ దీనికి మొగ్గలేదుగాని మొగ్గేపక్షంలో 
భారతం యావత్తూ యీద్విపదలో అనువదిస్తే బాగా వుండే దనుకుంటాను. కవిత్రయంవారు 
పద్యాలలో అనువదిస్తే మళ్లా మనంకూడా పద్యాలలోనే అనువదించడంకంటే ద్విపదలో 
అనువదిస్తే చాలా నూతనత్వం కనపడి తీరుతుందని నే ననుకున్నాను. నాబోటి వృద్ధుడికి 
యీవూహపుట్టి ప్రయోజనంలేదుగాని యెవరేనా యువకవులకు యీవూహ పుట్టేటట్టయితే 
ఆవూహ ప్రయోజనకారిగా పరిణమించి ఆంధ్రానికి వకనూతనాలంకారాన్ని సంపాదించ 
గలుగుతుందనుకుంటాను. ద్విపద కవిత్వంలో శబ్దచిత్రానికి పాటుపడేకవికికూడా అంత 
విశేషావకాశం వుండదు కనక ఆయీరచన చాలా అనుకూలంగా వుండడమే కాకుండా 
'సంస్కృతముం గని గేలి” చేస్తుందనికూడా నేననుకుంటాను. శ్లేష ద్వ్యర్థి, మొదలైనవికూడా 
శబ్ద చిత్రాలుగానే పరిగణింపబడతాయి. వీట్లని యెంత తగ్గించివాడితే (నల్ల మందులాగ) 
కవిత్వం అంతరమ్యంగా వుంటుంది. దీన్ని గూర్చి కాళిదాసాదుల కావ్యాలే మనకు (ప్రరకాలు 
కనక విస్తరించేదిలేదు. నాకూయమకం చేతనవునుసుమా అని చెప్పడానికో అన్నట్టు 
కాళిదాసు నవమస్సర్గలో “న నగరం నగరంధ్రకరౌజనః” అంటూ యావత్తుసర్గా 
అదేమాదిరిగా నడిపించాడు. యింకోటి “కవికంఠపాశం” అంటూ వొకపుస్తకం 
కనపడుతుంది. అవి శార్జూలశ్లోకాలు. “ఖడ్జీవ శగరాజవ శ్థచరవ త్మంభాణన త్థాణవత్‌” 


726 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యీమాదిరి (అర్ధశూన్యపు) చతుర్ధపాదాలతోనే వుంటాయి ఆశ్లోకాలు. అర్ధం లేనివే అని 
తోస్తుంది. లేకపోయినా నిఘంట్లు దగ్గిఅపెట్టుకొని యెవరేనా చెపితే న 
చెప్పనివ్వండిగాని అది కాళిదాసుగారి కవిత్వం మాత్రం కాదు. కాళిదాసాదులు తగినంత 
సామగ్రి వున్నవాళ్లవడంచేత వాళ్లు యమకం నడిపించినా కొంత రసం కనపడుతుంది. 
యితరుల కవిత్వానికి యీభాగ్యం పట్టదు. మేముచెప్పిన “కాళికాస్తవా వాన్ని” మెచ్చుకొనే 
పండితులను చూచినప్పుడు నాకు సిగ్గుగలిగేది. కాళిదాసుగారి “ద్వైపాయన ప్రభృతి 
శోకాలకున్నూ మా “నాలీకజాద్యదితి” శ్లోకాలకున్నూూ పోలికేలేదు. అయితే యేమి, 
మావాట్లకీ పేరువచ్చింది (“ష పుణ్రైర్యశో లభ్యతే” “అనప్పిండి అమ్మన్నగారిదీ బట్టతల 
నామొగుడిదీ బట్టతల”) కాంబట్టి పండితులలో కూడా కవిత్వతత్వాన్ని నిర్ణయించే వారు 
తక్కువగానే వుంటారన్నది నిష్ట్రష్టాంశం. 


“కోవేత్తి కవితాతత్త్వ మీశ్వరో వేత్తివా నవా” 


శ ర 3 


727 


యేది కవిత్వం-2 


ఏది కవిత్వం! అని ప్రశ్నిస్తే జవాబుచెప్పడంలో చాలా విప్రతి పత్తులు కనపడతాయి. 
యేమంటే? భిన్నరుచిర్చిలోకః. కొందటికి కొన్ని మజికొందటికి మటికొన్నిన్నీ రుచిస్తాయి. 
కొందు యేదీ తెలియక లోకంలో యెవరిని మెచ్చుకొంటూ వుంటారో తాముకూడా 
వారికవిత్వానికే వోటు యిస్తారు. కనక పయివిధంగా ప్రశ్నించడంకన్న అనాలోచనపని 
వుండదనిన్నీ తోస్తుందినాకు; కవికర్ణరసాయనకవి (సంకుసాలకవి) “అవివో! కవితల్‌” 
అని తేలికగా అనేశాండు. అవంటే; యేవి? అనే ఆకాంక్షకుకూడా అతండే వ్యాఖ్యానించాండు. 
“లోకుల రసనలె (నాల్మలె) ఆకులుగా నుండునట్టి యవివో! కవితల్‌” అన్నాండు. ఆయీకవి 
తాటాకులమీంద రచనలు సాగించే రోజులలో వాండు అని ఆయీ వాక్యమే చెపుతూవుంది. 
యేకవి కవిత్వం పదిమందికీ కంఠోపాఠంగా వస్తుందో, అదే కవిత్వంగాని తాటాకులలో 
మురుగుతూవుండే కవిత్వం కవిత్వమేకాదని ఆయీ కవితాత్సర్యం. అయితే యీకవి కవిత్వం 
ఆయీ లక్షణానికి లక్ష్యభూతంగా వుంటుందా? అనే ప్రశ్నకు అవకాశం కలుగుతూవుంది. 
కాని చెప్పడం సుళువుకాని, చెప్పినట్లు చేయడం యీ కవికే కాదు యే కవికీ పుస్తకాపేక్షే 


అదీస్టితిలో యీతని కవిత్వం నాకు చాలాభాగం కంఠోపాఠంగా వచ్చును. కనక 
యీయన చెప్పినట్లు రచన చేశాండందామా? ఉహు. అది వీలుకాదు. లోకమంటే వొక్క 
చెళ్లపిళ్లేకాదుగదా? దీనికోసమని వోట్లకు బియలుదేణితే యేమవుతుందో? అందుచేత 
యింకోకవి కవిత్వాన్ని తీసుకుందాం. (1) సుమతి శతకం, (2) వేమనశతకం, 
(3) కవిచోడప్ప శతకం యింకా వున్నాయి యీలాటివి. యిందు మొదటి రెండు పుస్తకాలు 
చిన్నప్పుడు (యిప్పుడుకాదు) బళ్లల్లో పరింపచేయడం వుండేది. ఆ కారణంచేత అవి 
కంఠోపాఠంగా చాలామందికి వచ్చి వుండడం సంభవించిందంటే మనమాట బోటవుతుంది. 
మూడవ పుస్తకంలో బూతులుండడంచేత పామరులు వల్లించివుంటారు. కాబట్టి మటొక 
కవిత్వం వెతుక్కోవాలి. యేకవి యీశాసనం చేశాడో ఆకవి కవిత్వం ప్రాధపాకంలో 
వుంటుంది. కొంచెం వుదాహరిస్తాను. 


ఉ. పుట్టుగుంజెట్లకున్‌ మొలవంబోసిన విత్తులు శాంతి ముస్తకున్‌ 
ముట్టియతోడి జీవములు మోహపు టుర్లకునున్‌ గుహూనిశల్‌ 
... ... .. కోరికలెవ్వరి నొంప కుందునే. 


728 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


సమయానికి యావత్తు పద్యమూ జ్ఞప్తికి వచ్చింది కాదు. ఉదాహరించిందేచాలు 
శైలితెల్పడానికి. మనుచరిత్రపాకానికీ దీనికీ భేదం వుంటుంది. 


“ఉ. చేసితిజన్నముల్‌ తపము చేసితినంటి దయావిహీనతన్‌ 
జేసినకర్మముల్‌ ఫలముంజెందునె? పుణ్యము లెన్నియేనియున్‌ 
జేసినవాని సద్దతియె చేకుణు భూతదయార్రబుద్ధినో 
భూసురవర్య యింత తలపోయవు నీచదువేల? చెప్పుమా?” 


యీ రచనలోవున్న ప్రసాదగుణం పుట్టుగుంజెట్ల, పద్యంలో కనపడదు. కాని 
కొంచెంపిండివున్న వాళ్లకు ఆనందాన్ని కల్గించడాని కభ్యంతరంలేదు. అయితే 
కవికర్ణరసాయనంగాని, మనుచరిత్రగాని సర్వసాధారణంగా “లోకులరసనలె ఆకులుగా” 
వున్నాయని కాని, లేవనిగాని చెప్పగలమా? అధికారి తారతమ్యాన్నిబట్టి వుంటుందిగాని 
ఆయా విషయం సార్వత్రికమనడానికి అవకాశంలేదు. 


పోనీ యిటీవలికవిత్వా లెందుకు? పరమగురువులుగా వుండే కవిత్రయం 
వారున్నారుగదా వారి కవిత్వాలే పుచ్చుకొని విచారిస్తే యుక్తంగా వుంటుందంటారేమో? 
అలా విచారించినా భారతంలో యేపర్వంలోవి కాని పట్టుమని పది పద్యాలు 
వచ్చినవా రున్నారా అంటే : వున్నారని ధైర్యంగా జవాబుచెప్పడం కష్టం. భారత పద్యాలకంటే 
విజయవిలాసం పద్యాలు కంరోపాఠంగా వచ్చినవారు చాలామంది కనపడతారు. వైజయంతీ 
విలాసంకూడా ఆలాటిదే. 1. ఉ. (మొక్కిన నెవ్వరేమనండు 2. ప్రకట జితేం[ద్రియుల్‌ 
(లోనైనవిచూడుడు). 


ఆ యీ ఘట్టం యావత్తూ నాకు కంఠోపాఠం. గాని యీ పుస్తకం నావద్ద 
యిప్పుడేకాదు యెప్పుడూలేదు. యెప్పుడో నెవరివద్లో చూచివున్నాను. తావన్మాత్రంచేత 
అవి యిప్పటికీ నాధారణలో వున్నాయి. దానికి కారణం నా ధారణా మాహాత్యమంటారా? 
యీ విషయం చదువరులకే వదులుతూవున్నాను. సంకుసాల మహాకవి చెప్పినమాటకు 
యీ వైజయంతి లక్ష్యమవుతుందందామా? వెనక చూపిన దోషమే దీనికీ బాధకం. 


“నఖలు సర్వోరి_ పి వత్సరాజః” అన్నారా లేదా? అలాగే ఎవరో “నఖలు సర్వో౭ిపీ 
చెళ్లపిళ్ల” అని పూర్వపక్షం చేస్తారు. యిదేవిధంగా మణికొందటి కవిత్వాలను 
వుదాహరించగలను కాని ఆ వుదాహరించడం గ్రంథాన్ని పెంచడానికే కాని ప్రకృతాని 
కావంతగాని కొంతగాని వుపకరింపదు. కనక పేకేజీ సరుకుమాటలు కట్టి పెట్టి మెల్లిగా 
ప్రధానాంశాన్ని వుపక్రమిస్తాను. యిప్పుడు యెవరిపేరులు స్పృశించివిడిచానో వారి 


యేది కవిత్వం-2 729 


కవిత్వాలు లోకోత్తరాలే. యిప్పుడు మనకు చర్చనీయాంశం లోకోత్తరత్వం కాదు, 
మజివకటిన్నీ కాదు. ప్రకృత కాలంలో గాంధీ గారి మాదిరిని నూటికి తొంభైతొమ్మిదివోట్లు 
యెవరికవిత్వానికి వస్తాయన్నది. యీ మాట పాఠకులు బాగాజ్జప్తిలో వుంచుకోవాలి. 
“బమ్మెరవోతరాజు6 గవిపట్టపు రాజుం దలంచి (మొక్కెదన్‌” యీ మహాత్మునికవిత్వం 
కంరపాఠంగా చాలా పద్యాలు వచ్చినవాళ్లు అక్షరాస్యులలో పలుమంది కనపడతారు. 


మ. మహిమున్‌ వాగనుశాసనుండు సృజియింపన్‌గుండ లీంద్రుండు త 
న్మహనీయ స్థితిమూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్‌. 


అనే పద్యంలో యీ కవిపట్టపురాజుపేరు యెక్కకపోయినా లోకంలో యీయన 
కవిత్వమే చాలామందికి సంధ్యావందన ప్రాయం. శ్లేషగా రచించే పద్యం. కనక 
వసుచరిత్రపద్యం, దానిలో అనాగరికంగా వున్న, పోతరాజు పేరుకు చోటు లేకపోయింది. 
యే భారతకవిత్వానికీ దీనికున్న వ్యాప్తి కనపడదు. 


క. వ్యాప్తిం జెందక వగవక 
(ప్రాప్తంబగు లేశమైన పదివేలనుచున్‌ 
దృప్తింజెందని మనుజుడు 
సప్తద్వీపములనైనం జక్కంబడునే. 


శా, కారే? రాజులు రాజ్యముల్‌ గలుగవే? గర్వోన్నతిన్‌ జెందరే 
వారేరీ? సిరిమూటం గట్టుకొని పోవన్‌జాలిరే? భూమిలోం 
బేరైనంగలదే? శిబిప్రముఖులున్‌ టబ్రీతిన్‌ యశఃకాములై 
యీరే? కోర్కులు; వారలన్‌ మటిచిరే? యిక్కాలమున్‌ భార్గవా? 


మ. గొడుగో? జన్నిదమో? కమండలువొ? నాకున్‌ ముంజెయో? దండయో? 
వడుగేనెక్కడ? భూములెక్కడ? కరుల్‌వామాక్తులశ్వమ్ములె 
క్కడ? నిత్యోచితకర్మమెక్కడ? మదాకాంక్షామితంబైనమూC 
డడుగుల్‌మేరయె త్రోయకిచ్చుటయె బ్రహ్మాండమ్ము నాపాలికిన్‌. 


శా. ఆదిన్‌ శ్రీసతికొప్పుపైం దనువుపై నంసోత్తరీయమ్ముపైం 
బాదాబ్దంబులపై6ం గపోలతటిపైం బాలిండ్లపై నూత్నమ 
ర్యాదం జెందుకరంబు క్రిందగుట మీందై నాకరంబుంట మే 
ల్లాదే? రాజ్యము గీజ్యమున్‌ సతతమే? కాయంబు నాపాయమే? 


730 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 
యెన్నని వుదాహరించేది? యీ ఘట్టం యావత్తూ చాలా మందికి వచ్చేవుంటుంది. 
భీష్మస్తవంలోవుందే - 
సీ. కుప్పించి యెగసిన గుండలంబులకాంతి... తెరలిచనుదెంచు దేవుండు 
దిక్కునాకు. వగయిరాలు రానివారెవరు? 
“ఉ. ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపలనుండు ... ... 
వగయిరా గజేంద్రమోక్షం రాని అక్షరాస్యులున్నారా? వీట్లదాంకా యెందుకు? అసలు 
గ్రంథారంభంలోవున్న - 
తే.గీ. చేతులారంగ శివునింబూజింపందేని, ... ... 
ఆయీ గీతంలో యావత్తు భాగవతరహస్యమూ యిమిడింది. “అమ్మలంగన్న యమ్మ 
పద్యాన్ని చెప్పనే అక్కజలేదు. 
సీ, కమనీయభూమిభాగములు లేకున్నవే? ........౨౨౨౨ = 
ధనమదాంధులకొలువేల? తాపసులకు. 
“క. ఇందుంగలం డందులేందని” 
“ఉ. అచ్చపుం జీంకటింబడి” 
“మ. కలండాకాశమునందు” 
“శా. బాలుండీతండు కొండదొడ్డది, ... నాకేలల్లాడదు” 
ఆ యీ పద్యాలు వోనమాలు వచ్చినవారందటికీ జిహ్వాగ్రమందే వుంటాయి. 
“ఉ. నల్లనివాండు .. ఫీ 
మల్లియలార! స రాయనా కృపనుంచి 'చెప్పరే?” 


“ఉ. అంగజునైనంగాని ... ... ... ... లవంగలుంగనా 
రంగములార! మీ దరికిరాండుగదా? కృపనుంచి చెప్పరే?” 


2™ 


వీండంటే? నందుని వెలందికి జగమెల్ల 
మొగమందు జూపిన ముద్దులాడు” 


చ. నగుమొగమున్‌ సుమధ్యమును నల్లని మేనును లచ్చి కాట ప 
ట్టగు నురమున్‌ మహాభుజము లంచిత కుండలకర్ణముల్‌ మదే 
భగతియు నీలవేణియుం గృపారసదృష్టియుం గల్లు వెన్నుండి 
మ్ముగం బొడకట్టుంగాక కనుమూసిన యప్పుడు విచ్చినప్పుడున్‌. 


యేది కవిత్వం-2 731 
ఆ యీ పద్యం మనస్సులోవున్న భక్తులకు శ్రీకృష్ణమూర్తి ఆకారం సార్వకాలికంగా 
గోచరించడాని కభ్యంతరం వుంటుందా? 


ఉ. నంద తపఃఫలమ్ము సుగుణమ్ముల కందము గోపకామినీ 
బృందము నోముపంట సిరివిందు దయాంబుధి యోగిబ్బందముల్‌ 
దెందములందుం గోరెడికడింది నిదానము చేరవచ్చెనో 
సుందరులార! రండు చని చూతము కన్ను" కోర్కి దీరగన్‌. 


అందటికీ కంఠోపాఠంగా వుండే పద్యాలని చెపుతూ వుదాహరించడం పునరుక్తిగా 
పరిణమిస్తుందని యెటింగిన్నీ వుదాహరించడానిక్కారణం నాదోషంకాదు. మురారి, 
“సతుగుణగణానామపగుణః” అనలేదా? అందుచే విజ్ఞులు క్షమిస్తారు. యెవరు కవిత్వం 
చెప్పినా యాభై యాజిక్షరాలలోనే. ఒక్కొక్కరి వాణిలో ఒక్కొక్క విధంగా రసం ప్రసరిస్తుంది. 
రచించే కవికి తన రచన భవిష్యత్మాలంలో లోకానికి యేవిధంగా రుచిస్తుందో తెలియనే 
తెలియదు. తన్మయుందై రచించుకుపోతాండు. తక్కిన భారమంతా లోకానిది. 
భవతు-తెలుంగు కవులలో పలువురు మహానుభావులు - కవిత్వభిక్షపెట్టినవారు (సీ! 
“నన్నయకవి పెట్టినాండు కదా? తిక్కనాదికవీంద్రుల కాదిభిక్ష చూ.) వున్నా అందులో 
పలువురు ప్రాచీనులే అయినా, వారి రచనల ననుసరించే పోతన్నగారు రచన సాంగించినా, 


లోకాదరవిషయంలో అగ్రతాంబూలం పోతరాజుగారికి యివ్వాలని నే ననుకుంటాను- 
“క. వీరెవ్వరు శ్రీకృష్ణులుగారా” అనే పద్యానికి మాతృక 
క వీరెవ్వరయ్య? (దుపదమ 
హారాజులె? యిట్లు కృపణులై పట్టువడన్‌ 
వీరికి వలసెనె? యిపుడు మ 
హా రాజ్యమదాంధకార మదివాసెనొకో?” 
అనే పద్యమే కానివ్వండి. నన్నయ్యగారి కన్న పోతన్నగారు పూర్వుండే అయేపక్షంలో 
మాత్రం ఆ ఘట్టంలో ఆ యీ పద్యం పోతన్న గారికి నడిచివుండదా? చట్టన 
“గంథచోరులుగాని కవులుగారు” అని యీసడించేవారు లోకంలో పలువురుంటారు. 
వారు ఆ యీ సందర్భాలు కొంచెం పరిశీలించాలి. నే నెవరినీ అనుసరించనని ప్రతిజ్ఞపడితే 
అది నెగ్గదు. యేమంటే? బుద్ధిపూర్వకంగా కాకపోయినా, యాదృచ్చికంగానేనా 
అనుసరించినట్లు ప్రత్యర్థులు బుజువుచేస్తారు. అందుకే అనుకుంటాను సంకుసాల 
నరసింహకవి ఇలా అన్నాండు. 


732 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటకాస్త్ర 


చ. హృదయగతిన్‌ బురాతన కవీశ్వరు లేగని వీథిలేదు నేం 
దదనుగతిన్‌ రచించుకృతి తాత్త్వికులన్‌ గరంగింప కుండునే 
మదగజరాజముల్‌ చనిన మార్గమునం గడు నింపు నింపవే 
మదగజరాజయానమదమంధర బంధుర యానమానముల్‌. 


ఆ యీ మహాకవి ఆక్షేపకులకు చక్కని సమాధానం చెప్పినాడు. ఆ యీ విషయం 
యిదివజలో యెప్పుడో చర్చించి విడిచినదే, కనక స్పృశించి విడిచాను. నేను సుమారు 
పదియేళ్లనుండి యేవోవ్యాసాలు వ్రాస్తూనే వున్నాను. ధారణశక్తి 40 యేండ్లవయస్సు 
నాంటికే కొంత తగ్గడ మారంభించింది. ధారణ నిల్చునా? నిలువదా?” (బందరు 
శతావధానం చూ.) యిటీవల 75 వత్సరాల (ప్రాయానికి యెంత తగ్గి వుంటుందో ప్రాజ్ఞులు 
పరిశీలింపంగలరు. అందుచే * పునరుక్తులు పడివున్నాయేమో అని అనుమానం తగులుతూ 
వుంది. 


మళ్లా (ప్రధానాంశం అందుకుంటూన్నాను. అందటికీ ఒకటేవిధమైన అక్షరాలే 
కవిత్వానికి ఆధారాలుగావున్నా రచనలో కొన్ని రహస్యాలున్నాయి. ఆయాపదాలు 
కూర్చడంలో వైలక్షణ్యం వుంటుంది. అది ఇదమిత్సం అని బోధించడానికి దొరుకడేదికాదు. 
అందుచేతే అనుకుంటాను “విచిత్రప్రకారాహి పదానాం ప్రవృత్తిక” అన్నాడు, ఆలంకారిక 
వామనుడు. ఆయీ విషయంలోగల యే వ్యాసంలోనో విస్తరించే వుంటాను కనక స్పృశించి 
విడుస్తున్నాను. అచ్చంగా తెలుంగే చెపుతానని కాని, అంతే కాకుండా నిరోష్టంగా కూడా 
చెపుతానని కాని లేనిపోని శృంఖలాలు తగుల్చుకొని కొందు రచన సాగించివున్నారు. 
ఆకాలంలో అట్టి రచనల యందు పాఠక లోకానికి ఆదరం వుండేదేమో అనుకోవాలి. 
యితరులమాట అలావుంచుదాం. కవిబ్రహ్మంతవానికి కూడా కొంచెం ఆయీ విధమైన 
* నేను వ్రాసిన వ్యాసాల పత్రికలు యే కొన్నో తప్ప చాలావజకు పత్రికాఫీసులలోనే తప్ప నావద్దలేవు. 
కొందు భాషాభిమానులు ఆయీనావ్యాసాలు సంపుటాలుగా ప్రచురించే వూహతోవున్నట్టు వింటాను. 
అది సుఖ సుఖాల నెజవేరేపనికాదు. (ద్రవ్యంమాటలావుండంగా ఆయీ వ్యాసాలు సేకరించడం 
చాలాశ్రమతో చేరినపని. ముఖ్యంగా నా వ్యాసాలు - (1) ఆంధ్రవారపత్రిక (2) కృష్ణ (3) భారతి 
(4) త్రిలింగ (5) ఆంధ్రవాణి యీ అయిదింటిలో పడివున్నాయి. ఆంధ్రదినపత్రికలో కూడా యీ 
మధ్య కొన్ని పడ్డాయి. యే వాకటి రెండో ఆంధ్ర ప్రభకు పంపినట్లు జ్ఞాపకం. అభినవ సరస్వతిలో 
అప్పుడప్పుడు పడడం కలదు. ఆ యీ సరస్వతి ఆంధ్రవారపత్రికనుండి గ్రహించి ప్రచురించడమే 
తజుచుగా వుంటుంది. ఆంధ్రలోకూడా యేవొకటి రెండో పడ్డాయి. ఆయీ వ్యాసాలు గ్రంధరూపంగొ 
ప్రచురించేవారు - పునరుక్తులుగా వుండే సందర్భాలు పరిశీలిస్తారని నాయాశ. వారికీ యంశం 
తెలిసివుండడం మంచిదని యీ రెండు మాటలూ ప్రసక్తిగాని ప్రసక్తిగాదీనిలో వ్రాశాను. 


డేది కవిత్వం-2 733 


రచనలో యేదో విశేషం వుందనే తాత్పర్యం వున్నట్టు ఆయన రచించిన - నిర్వచనోత్తర 
రామాయణం సూచిస్తూవుంది - వచనం లేకుండా శతకాలూ, అష్టకాలూ, నక్షత్రమాలలూ 
రచించడంలో కష్టంలేదనిన్నీ, కథా సందర్భం వుండే చరిత్రలు వగయిరాలు చిత్రించడం 
కష్టమనిన్నీ అప్పటి కవులనుకొనేవారని తోస్తుంది. వాల్మీకిరామాయణం యావత్తూ 
పద్యమయమేకదా? ఆయన నిర్వచన రామాయణం అని పేరెందుకు పెట్టలేదో, విజ్ఞులు 
విచారింతురుగాక - ప్రయత్నం వినాగా అంటే సహజంగా దొర్లే శబ్దాలంకారాలు తప్ప 
యితర శబ్దాలంకారాలు కూడా (శ్రమకు చేటేగాని కవిత్వానికి శోభను తేవు. 


శో. పరిపతతి పయోనిధౌ పతంగ 
స్పరసిరుహాముదరేషు మత్తభృంగః 
ఉపవన తరుకోటరే విహంగో 
యువతిజనేషు శనైశ్ళనైరనంగః. 


అప్రయత్న సిద్ధంగా దొరలడంచేత ఆ యీ శ్లోకంలో వున్న అంత్య (ప్రాస 
హృదయంగమంగావుంది. కవిత్వం యెంతసేపూ భావప్రధానంగా వుంటేనే సంతోష 
జనకమవుతుందని సహృదయులు చెపుతారు. భారవి మాఖుండు మొదలైన మహాకవులు 
ఆ యీ విషయాన్ని మన్నించేవారే అయినా - 


ఏకాక్షర, ద్వక్షర మయాలుగా కొన్ని రచనలు సాగించదానిక్కారణం వారివారి 
పాండిత్య ప్రకటనార్థంగాని అన్యంకాదు. కంకణబంధంలోనైన రచనలు కేవల పాండిత్యం 
తెల్పడానికే. రసజ్ఞులు వాట్లని ఆమోదించరు. కాని రాజులు ఆయీ బంధకవిత్వాలకు 
అక్కజపడి-అగ్రహారాదులిచ్చి సమ్మానించి వున్నట్టు ప్రత్యక్ష నిదర్శనాలున్నాయి. 
యీసడించడం సుళువుగాని, రచన సుళువుగాదు. ఇది విషయాంతరం. తెలుంగుకవులలో 
పోతరాజుగారు, సంస్కృతకవులలో త్యాగరాయాదులు ధన్యులు, వారిని స్మరించువారును 
ధన్యులు. 


“వయంచ కృతిన స్తత్ఫూక్తి సంశీలనాత్‌” 


శ శ ఈ 


734 


రచయితలు 


వీరినిగూర్చి కొంచెం వ్రాస్తాను. రచనచేసేవారు రచయిత అనిపించుకుంటారు. 
రచనా శబ్బార్ధము క్రియామాత్రానికి (ప్రతీ పనికీ) వర్తిస్తుందిగాని, యోగరూఢిచే మాత్రము 
కవిత్వం చెప్పడానికే గాని యితరానికి అనువర్తించదు. కావ్యం అంటే కూడా కవిచేసి 
శబ్దరూప రచనకే అనువర్తించడం ఆ యీ యోగరూడి చేతనే. అయితే, యోగరూఢి 
అంటే యేమిటి అని ప్రశ్న వస్తుంది. అసలు శబ్దాలు యావత్తూ మూడు విధాలు : 
యోౌగికాలు, రూఢాలు, యోగరూఢాలు - అనే యీ మూడిటిలో చాలా భాగం రూధాలుగానే 
చెలామణీ అవుతాయి. రూఢాలు అవయవార్ధంలేనివి. డిద్దుడు, విద్ధుడు, డబిద్ధుడు, అన్న 
బల్ల, పుల్ల, కల్ల, చల్ల, చెప్పు, కప్ప, అప్ప, పప్ప, చొప్ప, జొన్న చిన్న, దున్న, వెన్న... 
మొదలైనవి. ఇవన్నీ రూఢములే. యిందులో మొదటి మూడుమాత్రం తత్సమాలు. తక్కినవన్నీ 
దేశ్యాలు (దేశస్థులు అనాదిగా వాడుకొనుచున్నవి) దున్న అనేదానికి అవయవార్ధం (వ్యుత్పత్తి) 
చెప్పడానికి కొందు స్టూలదృష్టులైతే ప్రయత్నిస్తారు (దుక్కి దున్నడానికి వుపకరించే 
జంతువు) గాని, అది నిలవదు. దుక్కిదున్నడం దున్నపోతులతో పాటుగా గాని, అంతకంటే 
అధికంగాకూడా గాని యెడ్లుకూడా చేస్తూవున్నాయి కనక, ఆయీ వ్యుత్పత్తి అతివ్యాప్తిదోష 
దూషిత మైపోయింది. 


ఇక యోగరూఢాలను గూర్చి కొంచెం వ్రాసి ప్రధానాంశానికి వస్తాను. యోగం 
అంటే అవయవార్ధం అదికనపడుతూవున్న రూఢశబ్లాలు. అనగా వ్యవహారంలో వున్న 
శబ్దాలు, ఆ వ్యవహారం పండితుల దేనాసరే, పామరులదేనాసరే, 'మోజకులం మాకేం 
తెలుస్తందడీనీ?” అన్నాడు ఒక పాలికాపు అంతేవాసి, యీ “మోకు” శబ్దం మూర్ధశ్ది 
భవంకనక, తద్భవం, రామ్యుడు. వాడినా గ్రామ్యంకాదు. దేశ్యమంతకు ముందేకాదు. 
యెందుకు కాదంటే, చాలా (వ్రాయాలి. అది ప్రస్తుతంకాదు. 


రచన చేసేవారందటూ రచయితలే, ఆరచన గురుముఖతః అభ్యసించిన గీర్వాణ, 
లేదా, ఆంగ్లం లోనైన యేభాషలలో నేనా కావచ్చును. యద్వా, పుట్టుకపిమ్మట కొద్ది 
మాసాలలో (అత్త, తాత, వగైరా) శ్రవణతః సునాయాసంగా అలవడే మాతృభాషలో నేనా 
సరే, దేన్నిగుతించైనా కొన్ని పద్యాలో, గద్యలో రచనచేస్తే ఆ వ్యక్తిని 'రచయిత' అని 
వ్యవహరిస్తారు. క్రియలోమాట, రచయితృశబ్దం కవికి పర్యాయపదంగా పరిణమించి 


నట్లయింది. అయితే, లౌకికవ్యవహారానికి సంబంధించిన కోర్టుతీర్పులు, వకాల్తనామాలు, 
యింకా యెట్సెట్రాలు రచనలనిపించుకుంటాయా? వార్తాపత్రికలలోని - హరాన్న్మరణం! 
పెద్దాపురపు సత్రం వసారానుండి రెండు పిచ్చుకగుడ్లు కిందబడి అసువులు విడిచాయి. 
జనోపకారం. మా వూళ్లో వచ్చే యేడు యింకో కల్లుదుకాణం పెట్టిస్తారట. కొన్ని యీ 
మాదిరి వ్రాతలూ రచన లనిపించుకుంటాయా? అని ప్రశ్నిస్తే జవాబు సులభమే కాని 
స్థలం కొంత వృథాగా ఆక్రమిస్తుంది. రచన అన్నప్పుడు దాని పఠనంవల్ల, లేదా, శ్రవణంవల్ల 
యేదో మనస్సుకు కొంత ఆనందం కలగాలి. యీలా లక్షణపరిష్కారం చేసుకుంటే మనకు, 
కోర్టు జడ్డమెంట్లు వగయిరాలు వచ్చి మామాటేం చెపుతా వని ప్రశ్నించనేరవు. వీన్ని 
గుణించి పుష్కరకాలానికి పూర్వం కృష్ణాపత్రికలో “కవిత్వమంటే యేమిటి?” అనే శీర్షికకింద 
కొంత వ్రాసినట్లే జ్ఞాపకం. 

నిన్న మొన్నటిదాకా రచన వ్యాకరణ సమ్మతంగా వుండాలి అనే ప్రతిబంధకంవుందేది. 
యిటీవల ఆ (ప్రతిబంధకం పూర్తిగా వైతొలగింది. దీన్నిగుణించి కీ.శే. లు గిడుగు 
పంతులుగారు స్మరణీయులు. కం. వీ. పంతులుగారి వచనరచన చాలాభాగం 
వ్యావహారికమే కాని, గిడుగువారి కున్నంత పట్టుదల ప్రస్తుతవిషయంలో కం. వీ. 
పంతులవారికిలేదు. గిడుగు పంతులుగారి పట్టుదలకు వున్న తాత్పర్యం తోసివేయదగ్గది 
కాదు. 


“కరగాచింది హుళక్కి ద్రోవదికికో 
కల్‌ మెచ్చి యిచ్చింది, ద 


బృరకాకాసురునిన్‌ గటాక్షమునచే 
పట్టం దబద్ధం బహో ... ... 1 


ఈ పద్యంలో వున్న కాచింది, యిచ్చింది, చేపట్టింది, అనే మూడున్నూ దిద్దితే 
కాచినది, ఇచ్చినది, చేపట్టినది, అని యగును కాని మొదటి పారాని కున్నంత శ్రవణసుఖం 
వుండదు. “పన్నెండేలా రాజు రాణువా బొబ్బిలి గమ్మింది.” “నూగునూగుమీసాలవారయా 
నూటి కెలమ దొరలు.” 


ఆయా వాక్యాలు దిద్దితే యీసొగసు రాదని పంతులుగారి వాదం, ఆయీ వాదం 
వట్టివాదం కాదనిన్నీ, యీ రచనలు వైద్యజ్యౌతిషములకు సంబంధించిన రచనలవలెనే 
అర్ధప్రధానములు గాని శబ్దప్రధానములు కావనిన్నీ నా మనస్సుకు తోచి నేను పంతులుగారిని 
ప్రతిఘటించలేదు. బొబ్బిలి యుద్దాన్ని “జంగంకథ”గా మొట్టమొదట యెవరో (పేరు 
తెలియదు.) వ్రాశారు. చాలాకాలం తద్దారాగానే దాని ప్రచారం సాగింది. పిమ్మట దిట్టకవి 


736 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నారాయణకవివతంసుడు పద్యకావ్యంగా విరచించి కవిలోకానికి విందుచేశాడు. కాగి 
సర్వే సర్వత్రమాత్రం ప్రచారం జంగం కథకే వుండిపోయింది. పెద్దపెద్ద సంస్కృతసమాసాలు 
వగయిరాలు దిట్టకవిగారి దిట్టతనాన్ని బోధిస్తూన్నాయేకాని, పాత్రౌచిత్యాన్ని పూర్తిగా 
దూరీకరించి వేశాయి. కాని అట్టి సమాసాలజోలికిపోక రచించిన భాగాలు చాలా హృద్యంగా 
వున్నాయి. 


“బెబ్బులిమీసమైన మెలివెట్టి తెమల్పగవచ్చుగాని ఆ 
నిబ్బరగండడైన ధరణీపతి రావు నృసింహుడేలు నా 
బొబ్బిలికోటపై జనగ బోల గిరీటికినైన గాదు మా 
అబ్బపదమ్ములాన నిజమాడెద హైదరుజంగు సాహెబూ” 


ప్రస్తుతం కాదు గనక, యీ దిట్టకవితల్లజుని స్పృశించి విడుస్తూన్నాను గాని, ఆలాగే 
కాకపోతే యీయన్ని గూర్చి యెంతేనా వ్రాయవలసి వుంటుంది. యీ “దిట్టకవి” అనే 
గృహనామధేయం యీయనవంశంలో వున్నట్టున్నూూ పిమ్మట యీయన అందులో 
జన్మించినట్టున్నూ గోచరిస్తూవుంది. అప్పటికి లేనిచో ఆయీ బిరుదం వంశానికి యాయన 
సంపాదించి అలంకరించినట్లు కవులు సంభావించడానికి యాయనరచన పూర్తిగా 
తోడుపడుతుంది. విషయం విషయాంతరంలోకి యే కొంచెమో దిగుతూ వుంది. మళ్లా 
చుక్కాని బిగబడతాను. 


పద్యరూపకంగా గాని, గద్యరూపకంగా గాని (వైద్యజ్యోతిషాలవలె, లేదా, కోర్టు 
జడ్డమెంట్లవలెగాక) హృద్యంగా వుండేటట్టు యేకొంచెం గొప్పరచన సాగించినా ఆ వ్యక్తికి 
రచయితల పంక్తిలో స్థానం వుంటుందనేది యిప్పటికి తేలిన పరమార్ధం. అయితే, 
“అధ్యాత్మరామాయణం” యావత్తూ గద్యగాని పద్యంగాని కాక, కీర్త్రనమయం. గ్రాంధిక 
భాషగాని వ్యావహారికభాష గాదు. ఆయీ మహాకవికి రచయితలలో స్థానం లేనట్టేనా? 
అని (ప్రశ్న వస్తూవుంది. దీనికి జవాబేమిటి? అంటే, వినండి : ఆయీ రామాయణానికి 
వచ్చిన దోషమల్లా ఒక్కతాళరాగ సమన్వితత్వమేనా? ఆ పద్ధతిని వాల్మీకి తన రచన 
శ్లోకరూపంగా సాగించినప్పటికీ శిష్యులు కుశలవులకు రాగతాళ (“కుశీలవౌ 
కుశలవనామధేయౌ. చూ.) యుక్తంగా ప్రచారం చేయడం నేర్పి, శ్రీ రామచంద్రమూర్తిని 
సంతోష పెట్టినట్లు ఆ రామాయణంలోనే వుంది గదా? రాగతాళ సంబంధం దీనికెంత 
బాధకమో దానికీ అంతే కనక “నచ శంకా, నచోత్తరమ్‌” “అహో! మూలచ్చేదీ తవ 
పాండిత్యప్రకర్షః” ప్రత్యుత, ఆయీదోషం వేదానిక్కూడా సంఘటిస్తుంది. సామవేదాన్ని 
యజ్ఞంలో బుత్విక్కులు గానం చేస్తారు. “వేదానాం సామవేదో౭_ స్మి” గానానికి 
తలిదండ్రులుగా గౌరవింపబడే (“శ్రుతి ర్మాతా, లయః పితా”) రాగతాళసంబంధంవల్ల 


రచయితలు 737 


రచనకు సర్వథా గుణం కలుగుతుందిగాని, దోషం కలుగదు. కనక, అధ్యాత్మరామాయణ 
కర్తకు రచయితల పంక్తిలో స్థానం వుండితీరుతుందని చెప్పడానికి యే విధమైన 
అభ్యంతరమున్నూ నాకు గోచరించడంలేదు. అయితే, వేలకొలదిగా కీర్తనలు రచించిన 
త్యాగరాయలవారికో అంటారా? అనండి. వినండికూడాను. వారు యెన్నివేలు కీర్తనలు 
రచించినా గాయకులుగా లోకానికి పరిచితులుగా వుండడమే వారి అభీష్టంగాని, కవులుగా 
వుండి పరిచితులు కావడం వారి అభీష్టంకాదు. కనక మనం వారినిబలవంతంగా 
రచయితల పంక్తిలో కూర్చోపెట్టక వేటే స్వహస్తపాకులుగా వుంచడమే నాకు సమంజసంగా 
తోస్తుంది. అయితే, అన్యబుద్ధి అప్రత్యక్షం గదా? వారికి కవులపంక్తిలో చేరడానికి 
యిష్టంలేదని మీకేలా తెలిసిందంటారేమో? యిది “స్వానుభూత్యేకమానాయ” ఆ అనుభవం 
యెట్టిదంటే : నాకు 24 వత్సరాల (ప్రాయంలో, అంటే శ్రీ విజయనగరం మహారాజులుంగారి 
సందర్శనంకూడా చేసినదరిమిలా నన్నమాట. 


“అటు గద్వాలిటు చెన్నపట్టణము ... ... ... ... మా 
కిట రాజీయకయున్న దర్శనము నింకెవ్వాని కీ రా జొసం 
గుట చెప్పంగదవయ్య ... ... ... కోదండరామాభిధా” 


(| సందర్భనం, చూ) 


గానమందు కృషి చేదామని కుతూహలం కలిగింది. దానికి అవకాశం యెబ్టిదంటే, 
“భార్యా మూల మిదం గృహం” కనక యజ్ఞోపవీతాలు దండిగా ధరించడానికి అనుకూలించే 
గృహస్థాశ్రమ ప్రవేశమే గాని అప్పటికి అంతకు మించిన గృహస్థాశ్రమంలో నేను చేరలేదు. 
వ్యాకరణగ్రంథాలు తరువాయి లేవు. తర్మం మొదలెడితే, త్వరలో తేలదు. అదిన్నీ కాక, 
కవిత్వానికీ, తరానికీ చుక్కెదురు. అందుచేతనే అనుకుంటాను కాళిదాసు “నమః 
ప్రామాణ్యవాదాయ మత్కవిత్వాపహారిణే” అని వొక నమస్కారం చేసినట్లు పెద్దలవల్ల 
వినడం. అంతమాత్రమే కాదు, “నో వైయాకరణజ్ఞ మేవ పితరం, న భ్రాతరం తార్మికం” 
అనివుండడంచేత వావికూడా అనుకూలించదు. గానం యెక్కడి కక్కడికే వుపయోగం. 
“కూనిరాగం తీయలేని మొగాడూ, కుడుములొండలేని ఆడదీ వుండదు” అని లోకోక్తివుంది. 
అని చెప్పి గానం అప్పటికే వినికివల్ల కొంత అభ్యస్తమయి వుండడమే కాక, విజయనగరం 
రాజావారి దర్శనం సుమారు నెల పదేను రోజులవబికున్నూ కాకపోవడంచేత 
(“శతఘంటకవనంబు సల్పుటా, ఆనందజనపాలుదర్భనం బనెడివారు... కాని సులభ 
మటంచు నొక్కరును జెప్ప-రట్టు భవదీయదర్శనం బాచరించి, ధన్యతను జెందె 
మత్మవిత్వంబు నేడు - శ్రీమదానందగజపతిక్షితితలేంద్ర”) వృథాగా కూర్చోవడమెందుకని 
(క్ష్రణశః కణశశ్చైవ విద్యా మర్ధం చ సాధయేత్‌) ఆ సంస్థానవైణికులలో వొకడున్నూ 


738 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


సుప్రసిద్దులునూ అయిన శ్రీకటు సూరన్న గారివద్ద ఫిడేలు ప్రారంభించి యేవో సరక్లీ, 
జంటా మాత్రమే కాదు “సరిమాగరి సరిగరిసా” యింతేకాదు, దుర్వాసుల సూర్యనారాయణ 
సోమయాజులు గారు రచించిన “రిప్పామ గరిసరి మ్మా” “యిటుజూడరా” యిత్యాదులు 
అభ్యసించాను. ఆ టయిము నేను గానానికి వినియోగిస్తే, మాతిర్చతిశాగ్తి తర్మం 
అభ్యసించడానికి వినియోగించాడు. అది యిదీ యే కొంచెమో అన్న స్థితిలో వుండగా 
శ్రీరాజావారి దర్శనం కావడం, సన్మానం జరగడం వగయిరాలు సందర్శనంలోనూ, 
జాతకచర్యలోనూ చూచుకోండి. ప్రసక్తానుప్రసక్తంగా చాలా దూరం వచ్చాం. 


సంగీతాన్ని అభ్యసించడానికి మైసూరు శ్రీవీణ శేషన్నగారివద్దకు ప్రయాణం కట్టడానికి 
వారి పరిచయం గద్వాలాదులలో వారి శిష్యుల ద్వారాగా నైతే వుందిగాని, ఆయీ పరిచయం 
నాకు వుపకరించడానికి బదులు అపకరించేటట్టు కనపది ప్రయాణం ఆగిపోయింది. 
అపకరించడానిక్కారణం వివరించనక్కజలేదుగాని, అయినా కొంచెం సూచిస్తాను : 
ఈ సంగీతాభ్యాస కుతూహలం నాకు కలిగేటప్పటికి ఆంధ్రదేశంలో తి.వెం. కవులంటే 
యెజిగని వారులేరు. అట్టి స్థితిలో సంగీతానికి గురు శుశ్రూష చేయడానికి వెడితే 
గురువుగారు యితరులతోపాటు చేర్చుకొని (శుశూష చేయించుకుంటారా? విద్యాభ్యాసానికి 
యేర్పడ్డ మూడిటిలో (శుశ్రూష, సమృద్దిగా ధనప్రధానం, ఒక విద్య తనది యిచ్చి వారిది 
మణివకటి స్వీకరించడం) శుశ్రూషవల్ల సంపాదించిన విద్యే శోభిస్తుంది. 


చ. గురుకులవాసమున్‌ జరిపి కూరిమి మాధుకరమ్ము వారముల్‌ 
జరుపుచు, అమ్మ గాని యొక సాధ్విని “అమ్మ” యటంచు, బా’ బటం 
చొరులను గొల్చి నేర్చితిమి యొండొకశాస్త్రము ... ... 


(గుంటూరినీమ) 


అందులోనూ, గానానికి చేసే శుశ్రూష (ఉపచారం) మణీ విలక్షణంగా వుంటుంది. 
తంబురాపట్టుకుని గురువుగారివెంట తాడుతోదబ్బనంగా సభలకు వెళ్లడం, అప్పుడప్పుడు 
అంట్లతప్పేలాలు తోమడం - యీ పనులుగాక గురువుగారి నీర్మావిదోవతులు వుతకడం 
యివన్నీ చేసినా గురువుగారి వెంట తంబురా మీటడం తప్ప స్వరజ్ఞానం మర్మం విడిచి 
తెలియంజెప్పే గురువు లెక్కడో గాని, వుండరనే వినడం. భవతు. 


ప్రధానాంశం విడిచి చాలాదూరం వచ్చాం. ఆయీ శుశ్రూషలు చేయించుకొనే 
గురువులు వున్నట్లు వినడమే కాని, నాకు తటస్టించలేదు. యింగ్లీషువిద్యార్ధి బూట్సుకాళ్లలో 
వచ్చి క్లాసులో కూర్చుంటాడు. ఆ మాదిరిగా మాత్రం మన విద్యలు అభ్యసించే విద్యార్థులు 
వుండరు. 


రచయితలు 739 


ప్రకృత మేమిటంటే, నేను సంగీతం అభ్యసించడమంటూ వస్తే స్వస్వరూపాన్ని 
గోపన (కర్ణుండు మాదిరి) చేయవలసి వస్తుంది. అది యే కొలదికాలమో దాగినా 'యింగువ 
దొంగతనంగా పరిణమిస్తుందేమో అని భయపడి మానుకున్నాను. ఒకవేళ 
ఆయాచిక్కులన్నిటికీ అంగీకరించి, గాయకాగ్రేసరుండుగా తయారైనా గతంలో వున్న కవిత్వ 
ప్రయుక్తమైన నామరూపాలకంటె యెక్కువ నామరూపాలు దీనివల్ల కలగవు- అని ఆయీ 
వుద్యమాన్ని విరమించుకున్నాను. 


సారాంశ మేమంటే : త్యాగయ్యగారు రచయితల పంక్తిలో కూర్చోవడానికి తగ్గ 
ప్రజ్ఞా విశేషం కలవారే అయినా, వారి ప్రధానవిద్య (గానం) అందుకు అంగీకరించదు. 
ఆలాగే- 'గోచివెట్టకమున్న వచ్చిన కవిత్వం” నాకున్నూ అడ్డు తగులుతుందని భయపడ్డానంటే 
విశ్వసించనివా రుండ రని భయపడుతూ వ్రాస్తున్నాను. త్యాగయ్యగారు గద్యంగాని, 
పద్యంగాని అస్మదాదులకంటే హృద్యంగానే కట్టగలరు గాని, వారికి అంతకుమున్ను 
స్వాధీనపడివున్న గానం దీనికి ప్రాధాన్యస్థితిని రానీయదు. అస్మదాదులవంటి రచయితలు 
యెన్ని కోట్లయినా వొక త్యాగరాయలు కారన్నది పరమార్ధం. ఆ మహానుభావుణ్జి 
గౌరవించడానికి మనం రచయితల పంక్తిలో స్థానం కల్పించడం సదుద్దేశ (ప్రయుక్తమే 
అయినా, తుదకది అన్యథాగా పరిణమిస్తుంది కనక, వారికి యీ స్థానం వద్దంటాను 
నేను. లోగడ వికారి సంవత్సరంలో కాసీంకోట జమీందారుగారి తోబుట్టువు వివాహానికి 
శ్రీయుతులు పోలవరపు జమీందారుగారు, కిర్లంపూడివారు లోనైన జమీందార్లు, యింకా 
మణికొందటు విచ్చేశారు. దానికి కిర్లంపూడి వారితో మేం (తి. వెం.) కూడా వెళ్లడం 
తటస్థించింది. హరికథా పితామహుండు నారాయణదాసుగారు కూడా వచ్చారు. దాసుగారిని 
వినడమేగాని, అప్పటికి మేం చూడలేదు. ఆయనతో యెవరు యే విధంగా చెప్పి వున్నారో 
తెలియదు, మమ్మల్ని యీవిధంగా ప్రశ్నించారు ఆయన; “ఏమయ్యా, వేంకటశాస్త్రీ, మీరు 
నన్ను కవిగా అంగీకరిస్తారా? గాయకుండుగా అంగీకరిస్తారా?” అని ప్రశ్నించేటప్పటికి 
“మీరు హరికథ కాగ్రేసరులు, హరికథకులకు గానప్రజ్ఞా వుండాలి, కవన ప్రజ్ఞా వుండాలి. 
యింకా చాలా ప్రజ్ఞలు వుండాలి. మీరు అన్ని విద్యలకూ నివాసస్థానంగా మాబోట్లు 
చెప్పుకుంటారు”. ఈరీతిగా యెన్నిసార్లు నిష్కపటంగా నేనుచెప్పినా అలాకాదు, యేదోవొక 
విద్యను నిర్ధారణచేసి చెపితేనే గాని నామనస్సుకు సంతుష్టిలేదు, అని పట్టుకొని 
వేధించేటప్పటికి గత్యంతరంలేక “మీకు నిరుపమానత్వం రావలెనంటే గానంలో వస్తుంది 
గాని, కవనంలో రాదు. కారణం కవులలో మీవంటి వారు మజికొందటు దొరుకుతారు. 
గానంలోనో, మీ గాత్రమువంటి గాత్ర మాధుర్యం 'న భూతో న భవిష్యతి అనేటప్పటికి 
ఆయనకు చాలా కోపం వచ్చింది. తోక తొక్కిన పాముగా పరిణమించి తిట్టడంకూడా 
జరిగింది. యిటీవల మళ్లా కొలదివత్సరాలలో స్నేహితులమైనాం. నే నంటే చాలా (పేమగా 


740 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


చూచేవారు. నాకంటే సుమారు పదేళ్లు ఆయన పెద్ద. నావలెగాక యావజ్జీవమూ 
బలిష్టుండుగా, సుఖీగా కాలం వెళ్లబుచ్చిన మహనీయుండాయన. చెప్పొచ్చే దేమంటే ; 
దాసుగారు కూడా త్యాగయ్యగారి వలెనే రచనాశక్తి కలవారైనా, వారి పంక్తిలో చేరుటకు 
సందేహిస్తారు. కొందు “ఏకవిద్యా సురక్షితా' అన్న శ్లోకానికి వుదాహరణంగా వేదమో, 
శాస్త్రమో కృషిచేస్తారు. వారితో దానిలో వాదోపవాదాలు పెట్టుకుంటే చాలా విద్యలలో 
కృషిచేసినవారు వోడిపోతారు. 


పూర్వకాలంలో “సుబ్బత్రయ” మంటూ వుండేవారు. వారిలో ఒకరు తనికెళ్ల 
సుబ్బన్నశాస్తులుగారు. వీరు తర్మశాస్త్రంలో (ప్రత్యేకించి కృషిచేశారు. యీ పేరు కలవారే 
యింకొకరు అక్షంతలవారు. యింకొకరున్నారు గాని వారింటిపేరు సమయానికి జ్ఞప్తికి 
రాలేదు. యీ ముగ్గురిలో ఒక్కరికి యింకొక్కరు తీసిపోరు. కాని నవద్వీపంలో (యీ 
వూరు కలకత్తా (పెసిదెన్సీ) యేమో చెప్పలేం. యితరత్ర వాదనసమర్భలు లేరని 
చెప్పుకుంటారు. తనికెళ్లవారికీ, కొవ్వూరిగోపాలశాస్తుల్లు (యీయన షట్టాస్త్రవేత్త) గారికీ 
లేటు శ్రీ పిఠాపురంరాజావారు వాదోపవాదాలు పెట్టినప్పటి గాథ కొలదివత్సరాలనాడు 
యేదో వ్యాసంలో వ్రాసే వున్నాను. 


రచయితలు యేవిధంగా వుంటారో, రచనామాత్రం దానికి సాధకమైనా గద్యపద్యాత్మక 
రచనే సాధకంగాని తాళరాగయుక్తమైన రచన సాధకం కాదని వ్రాస్తూ, యెందుకు కాదో 
నాకు తెలిసినంతలో వివరించాను. ప్రకృతకాలంలో శ్రీయుతులు హరినాగభూషణంగారు 
గానం ప్రధానంగానూ, సంస్కృతాంధ్రభాషలే కాక యింగ్లీషుకూడా అప్రధానంగా కృషిచేసి 
సంస్కృతాంధ్రాలలో కొంతరచన సాగించినవారే. పనిపడితే యీయన ఫిడేలుతో సభకు 
వస్తారుగాని, కలమూ, కాగితంతోటీ రారు. అభిమానించి యాయన్ని రచయితల పంక్తిలో 
చేర్చి నాల్గుమాటలు అభినందన (ప్రయుక్తాలే అందాం- వ్రాస్తే ఆయన అంతరాత్మ 
సంతసింపదనే నేను అనుకుంటాను. 


“పిళ్లః కవి రహం విద్వాన్‌” అన్నారట అప్పయ్యదీక్షితులు. పిళ్లంటే వేదాంతదేశికులు, 
కవితార్మికసింహః, ఈయన అప్పయ్య దీక్షితులవంటి విద్వాంసుండు కాడా? ఆయన వేదాంత 
దేశికులవంటి కవిన్నీ కాడా? ఉభయులయందున్నూ ఉభయప్రజ్ఞలూ కేంద్రీకరింపంబడి 
వున్నా వారివారికి అభిమానవిద్యలు వేజుగా వుంటాయి. యేదో కొంచెం వ్రాసి 
ముగించాలనుకుంటే కొంత చేదస్తంగా పెరిగినట్లుంది. చదువరులుక్షమింతురుగాక. 
పూర్వంకన్న వ్యావహారికభాషకు శృంఖలాలు తెగినతర్వాత రచయితల సంఖ్య పెరగడం 
ముదావహమ్‌. “అస్మద్లోత్రం వర్ధతామ్‌.” 


శే శ ఈ 


అన్నీ కవిత్వాలేనా? 


కావు. నిశ్చయంగా కావు. కానేకావు. కవిగా జనించినవాండు తోచిందల్లా 
గిలుకుతూనే వుంటాండు. గృహస్థు బిడ్డల్ని కనడంలేదా? ఆలాగే కవిన్నీ' అందులోనూ, 
యిందులోనూ కొంతమాత్రమే నాణెమైన సరుకు బయలుదేబుతుంది. “పుత్రులు తన 
కుదృవించినం గురూపులు కాంగలరంచు భార్యతోం గలయిక మానునే?” చెట్టుకాచిన 
కాయలన్నీ మంచి రుచిగా వుండడం అసంభవం. ఆ యీ హేతువుచేతనే అనుకుంటాను 
పూర్వవిమర్శకులలో వకాయన భారత భాగవత రామాయణాలేకాక కాళిదాసాది మహాకవుల 
కావ్యాలుకూడా బాగా వడపోసి తుదకు “ద్విత్రావవ కవయః, ద్విత్రాణ్యేవ కావ్యాని” అని 
వూరుకున్నాండు. యీమాట లోకానికి యెంతేనా కంటకంగా వుండేమాట సత్యమే. అయితే 
మాత్రం యథార్థం చెప్పందలంచుకొన్న విజ్ఞుండు జంకి తన అభిప్రాయాన్ని 
దాంచుకుంటాండా? వాల్మికి యిరవై నాలుగువేలు, వ్యాసులవారి తక్కిన రచనలను 
వదులుకొన్నప్పటికీ వొక్కభారతమే సపాదలక్షగదా? యింకా కవులెన్ని యెన్ని వేలూ లక్షలూ 
వ్రాశారో! అంతటివాజ్బయంలో ద్విత్రాణ్యేవ, అంటే యెవరికి రుచిస్తూంది. యీమాట 
వ్యాసులు వొక్కచేతి మీంద యింత వ్రాస్తే ఆపరిశ్రమనేనా ఆలోచించక చులాగ్గా చేతనైనదే 
కదా అని “ద్విత్రాణ్యేవ” అంటే పరిశ్రమ యొటింగిన యేవిజ్ఞులు విశ్వసిస్తారు? అయితే 
కవిత్వానికీ, గానానికీ, వంటకీ కావలసింది మాధుర్యమా? లేక పరిశ్రమా? ఆపద్యం 
రచయిత కష్టపడివ్రాశాండో? అలాకగానే వ్రాశాండో అదంతా యెవరిక్కావాలి? తుట్టతుదకు 
తేలేది రసారస విశేషం. “సాధ్యోహి రసో యథాతథం కవిభిః”, 


యీవిచారణలోకి దిగితే అది యింతలో తేలేది కాదు. ఆయీ నాలుగుమాటలూ 
యెందుకు వ్రాయవలసి వచ్చిందంటే; యీమధ్య కొన్నాళ్లనుంచి ఆంగ వున్న ఆదిశైవ 
పత్రిక మళ్లా (ప్రచురింప బడుతూవుంది. అందులో రెండుచోట్ల మృత్యుంజయస్తవాలు 
వున్నాయి. రెండోది చదివేటప్పటికి మనస్సులో యేమో భావాలు స్ఫురించాయి. యేవో 
కొన్ని మాటలు వ్రాద్దామని కలం చేతపట్టేటప్పటికి ఆపద్యాలు వ్రాసినకవి మావాండే 
అయినాండు. అయితే మాత్రం యేలా మానేది? ఉబ్బసపుపీడ మాధవపెద్ది 
సుందరరామయ్యకవికే కాదు మలోకవికే కలిగితే కలుగుతుందనుకుందాం. ఆపీడ యింతటి 


742 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


లోకోత్తరమైన కవిత్వంగా పరిణమించడమంటూ వుంటుందా? అనుకున్నాను. మళ్లి 
ఆలోచించుకొంటే యీవిధంగా తోచింది. యేమీ? కరుణాశూన్యులైన బోయవాళ్లు చేసే 
ఘోరకృత్యాలు చూచి యెంతమంది దుఃఖించరు, వాళ్ల దుఃఖమంతా వాల్మీకి దుఃఖంవలెనే 
రామాయణంగా పరిణమించిందా? లోకమంతా కవి యెన్నటికీ కానేరదు. కొండల్లో పట్ట 
రాళ్లన్నీ వజ్రాలవుతాయా? కావు. కవికి అనుభూతమైన రోగమే కాదు, భోగమే కాదు, 
త్యాగమే కాదు, ఆగమేకాదు, యాగమే కాదు, రాగమేకాదు, యోగమే కాదు, సర్వమూ 
కవిత్వంగానే పరిణమిస్తుందని నే నప్పుడప్పుడు అనుకుంటూ వుంటాను. దీన్ని యేకొందటో 
విశ్వసిస్తారు. కాని సర్వే సర్వత్ర విశ్వసింపరు. ఆయీ నాభావాన్ని మాబుచ్చిసుందర 
రామయ్య మాధవపెద్ది బలపజచినందుకు ఆనందిస్తూ అతణ్ణి బాధిస్తూవున్న వుబ్బసం 
యింకముందు శత్రువునైనాసరే యెవణ్లీ కూడా బాధించకుండా వుండడానికి 
శ్రీమృత్యుంజయుణ్ణి నేనుకూడా ప్రార్థిస్తూ వున్నాను. నేను స్వయంగా కాకపోయినా 
(ఆత్మావైపుత్రనామాసి) ఆయీపీడ అనుభవించినవాళ్ణ. కొంత కవిత్వం చెప్పినవాథ్లే, కాని 
మాళిష్యుండి కవిత్వానికీ నాదానికీ యొక్కడికక్కడ? నాపద్యం వుదాహరించి పిమ్మట 
మాశిష్యునికవిత్వాన్ని వుదాహరిస్తాను. 


మ. తమకుం దగ్గని దాని గోరుదురు సంతానంబు నెప్పట్లం బ్రా 
జ్ఞమతుల్స్‌ దగ్గెడిదాని నెట్టి కుమతుల్‌ గాంక్షింప రట్లొటనో 
యమ? యిందుం గలశ్లేష శ్లేష్ణరుజయందైనన్‌ సమర్థించినా 
కొమరున్‌ దగ్గనివానిం జేయు మది నాకున్‌జాలుం గామేశ్వరీ. 


సుందర రామయ్యపద్యం చూడకుండా దీన్ని చూస్తే యిదిన్నీ కొంత బాగానే 
వుంటుంది. యిందులో తగ్గనిదానిన్‌ దగ్గనిదానిన్‌ శ్లేష శ్లేష ఇత్యాదులలో కొంత చమత్మ్శారం 
లేకపోలేదు. యింక శిష్యుని ఉబ్బసం చూడండి. యెప్పుడో మా తిరుపతిశాస్తి యెవరినో 
హేళన చేస్తూ, “దగ్గో? కవిత్వమో? తాత్మాలికంబగు సన్నిపాతంపుం బ్రసారమొక్కొ' 
అన్నాదు. ఇప్పటికి మాసుందరరామయ్యదగ్గు మంచికవిత్వంగా పరిణమించి అతని 
వెక్కిరింపునకు భంగం తెచ్చింది. తెస్తేతెచ్చిందికాక, వాణ్ణిబాధిస్తే బాధించిందిగాక మంచికే 
కారణ మయింది చూడండి యీపద్యం. 


మ. సరిలే మానవకోటియీవెలుపలన్‌ సంసారచక్రాననే 
దొరలన్‌ లేకిటులుండ, లో నొకటి రెండున్‌ గావు షట్సక్రముల్‌ 
వరుసం బేర్చి బిగించినావు గద అబ్బా! నాగపాశాలతో 
దరియింపన్‌ వశమౌనె? నీకరుణచేతంగాక మృత్యుంజయా. 


అన్నీ కవిత్వాలేనా? 743 


యీ పద్యం శిష్యుండు ప్రకటించిన ఆరుపద్యాలలోను అయిదోది. యిందులో 
యోగశాస్త్రం కొంతవుంది. చట్టన తాత్సర్యం గోచరించదేమో. అందుచేత ముందుగా 
వుదాహరించాను. కవికి కల్గినబాధను యిది తెలుపుడుచేస్తుంది. యీపద్యంకూడా 
రసవంతమే అయినా నేను యెత్తినపీఠికలోని అంశాలను సమర్దించడానికి యిది చాలదు. 
యీ పద్యాలు చదివి చూడంది. 


మ. ఒక బిల్వార్చనయేని వీండెటుంగునో? ఒక్కొక్కటే యొంటిమీ 
దికి నిన్నేండులు వచ్చి యొక్క శివరా(్రిగాని వీండుండెనో 
మొక మేలాగునం జెల్లి వాదెజచెడిన్‌ మోక్షమ్ము నిమ్మంచు నేం 
టికి నామొక్కినమొక్కె చాలు ననుకొంటే తప్ప మృత్యుంజయా. 


యీ పద్యం మొట్టమొదటిది. దీనిలోవున్న స్వారస్యాన్ని వివరించవలసివస్తే 
యీకాగితాల కజవుదినాలలో యేపత్రిక భరిస్తుంది. రేషనింగు కంట్రోలు రోజులివి. 
కడుపునిండా తిండీ, ప్రస్సునిండా కాగితాలూ వున్న రోజుల్లో అయితే బాగుండేది. శాంతం 
పాపం-ప్రతిహత మమంగళం-ప్రకృత మనుసరామః. 


“ఏకబిల్వదానతో౭_పి | తోషిణే నమశ్శివాయ 
స్తోకభక్తితోల_ పి భక్త । పోషిణే నమశ్శివాయ. 


పైవాక్యాలు శ్రీశంకరాచార్యులవారివి, నమ్మికగలవారిపట్ల మృత్యుంజయ స్తవము 
పనిచేయుటకు సంశయంలేదు. నేను ఆ యీ స్తవమువల్లనే వార్థక్యమును కొంతసుళువుగా 
నెట్టుచున్నాను. “కవనార్ధంబుదయించితిన్‌... మృత్యువు జయింతున్‌ దానిచేన్‌” అని నే 
వ్రాయగల్లితిని. తప్పక శివస్తవము పనిచేసి తీరును. ఇది నే ననుభవించి వ్రాసెడిమాట. 
శిష్యుడు సోమరి యయ్యు నన్ననుసరించుట శ్రేయస్కరము. మృత్యుంజయుండు వీని 
ననుగ్రహించి సుఖిగాచేసి వీనిచే పెక్కు మహాకావ్యములు రచింపించుంగాక. దీనితాత 
పద్య మింకొకటి చూపుతాను. 


మ. ఒక లంబోదరుండైన పుత్రకుండు మున్నున్నట్టిదే నీకుం జా 
లక కాంబోలును సృష్టిం వేసితివి యాలంబోదరుంగూడం దీం 
గకుం గాయల్‌ బరువౌన కాని కుడుముల్‌ గల్పించి యవ్వాని కే 
లొకా? యివ్వానికి నొకృమైని యిడుమల్‌ మొల్పింతు మృత్యుంజయా. 


యీపద్యంలో వున్న చమత్కారం కవి నెప్పుడేనా చూచివుంటేనే కాని సుగమం 
కాదు. లంబోదర పదం వాడుకోతగ్గంత స్టూలకాయుండు కాండుగాని మొత్తంమీద 


744 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


శుష్మకాయుల తరగతిలో చేర్చడానికి వాని దేహటప్రకృతి వొప్పుకోదు. లంబోదరత్వం 
ఆయాసపుదగ్గువాళ్లకు మటింత బాధకం. నాపద్యంలో తగ్గు దగ్గు, వలెనే యితని! 
యిడుమలూ కుడుములూ కొంతవుపకరించాయి. మాగోదావరీతీరంలో కుడుములు 
కల్పించడంకంటే యిడుమలు కల్పించడమే మంగళంగాభావిస్తారు. కుడుములు చాలా 
అమంగళ ప్పిండివంటల్లో చేరుతుంది. విఘ్నేశ్వరుండికి చవితినాడు నివేదించేవాట్లను 
మా తీరస్టులు వుండ్రాళ్లంటారుకాని కుడుము లనరు. శాంతం పాపం. యిడుమలు 
బాధకములైనను “జీవన్‌ భద్రాణి పశ్యతి” కదా? ఆయీసంప్రదాయాలు మండలభేదానికి 
సంబంధించినవి. యింక యీ విచారణవద్దు. యీ పద్యంలోకూడా చాలా మంచికవిత్వం 
వుంది. యింకోపద్యం కూడా వుదాహరించి విరమిస్తాను. 


మ. నరజన్మం బెటు లిచ్చితో పశుపతీ; నాకంటెంబశ్వాదులున్‌ 
మెటుంగే యెన్నివిధాలం జూచినను; స్వామీ! ముందు చేజాణు నీ 
పొరంబాటున్‌ సవరించుకోనయిన సద్బుద్ధిన్‌ బ్రసాదింప వి 
త్తెలంగౌ పాలన యిందె కాని మటి యెందే నున్నె మృత్యుంజయా. 


యీ పద్యం లోగడ వుదాహరించిన పద్యాలన్నిటినీ తలదాంటుతూ వుంది. 


ఆమయపీడలో వుండికూడా పరమేశ్వరుణ్ణి నెపపెట్టి ఆయనయెడల తప్పు నిరూపించి 
జ్ఞానాన్ని సంపాదింపయత్నించినట్లవుతూ వుంది గాని, లేశమున్నూ దైన్యాన్ని వెలిపుచ్చినట్లు 
తోచడంలేదు. గతించినపద్యాలు వ్యాధినిగూర్చి వ్యాకరించాయి కనక యీపద్యంలో 
ఆవిషయాన్ని స్పృశింపక “ప్రారబ్ధం భోగతో నశ్వేత్‌” అనే అభియుక్తోక్తికి వొప్పంజెప్పి 
పారమార్ధికానికి వుపకరించే జ్ఞానాన్నేనా అనుగ్రహించవలసిందని చాలా బెట్టుసరీగా 
యేదోముష్టి అంటారే ఆవిధంగా యాచించినట్లయింది. ఆలంకారికులు 'ద్విత్రాణ్యేవ' 
అన్న వాక్యానికి యీలాటిరచనలే వుదాహరణం అవుతాయి. తక్కినవి యతిప్రాసల కర్చేగాని 
కవిత్వాలనిపించుకోవు. ప్యాకేజీసరుకే విస్తరించి వుంటుందిగాని యే కాలంలోనూ కూడా 
యీలాటి రచన తక్కువగానే వుంటుంది. 


'యతియుం బ్రాసయుం గూర్చుమాత్రం గవియే?” అంతమాత్రము చేతకవి కాడనిన్నీ 
అది కవిత్వం కాదనిస్నీ పలుచోట్ల వ్రాసివుండడమే కాదు యితరుల రచన వుదహరిస్తే 
వారివారికి కోపంవస్తుందేమో అనియేదో అవధానంలో తప్పనివిధిగ రచించిన మాపద్యాన్నే 
“సెనగపిండి యుల్లిపాయ చిన్నిమిరపకాయలున్‌ జొనిపి ... ... పకోడి ... ... ఖాద్యమై” 
అనేదాన్ని వుదహరించి వున్నాను కూడాను. ప్రస్తుతం యెవరి కవిత్వాన్నిగూర్చి యీ 
నాలుగు మాటలూ వ్రాయవలసివచ్చిందో ఆ స్వయం వ్యక్తుడు మాధవపెద్ది బుచ్చి 


అన్నీ కవిత్వాలేనా? 745 


సుందరరామయ్య నావద్ద కొంతకాలము శుశ్రూష చేసినవాడు. కాని జన్మతః కవి. 
శిష్యాభిమానంకింద నా ప్రశంస జమకడతారేమో? చదువరులు యీశంక కవకాశం 
లేకపోదుగాని అక్కడక్కడ యింకా రసగ్రహణపరాయణు లున్నారని నా నమ్మిక. వారు 
యథార్థాన్ని గుర్తించితీరుతారు. “శ్రీ వెలయంగ సత్మవిత జెప్పెడివాడన” అని ప్రారంభించి 
కొన్ని విశేషాలు యేకరువెట్టి, పెట్టి తుట్టతుదకు “కొంటెలలోన గొంటెయున్‌ గావలె” 
అని ముగించబడింది. మాబుచ్చి సుందరుడు నిజానికి కొంటెవాడు కాడుగాక అతని 
ప్రకృతిలో యితరులకు కొంటెతనం గోచరిస్తుంది. బాధ పడేటప్పుడు కూడా దాని అధికారం 
అది చలాయించడంవల్ల అది యితనికి సహజమని ప్రాజ్ఞలోకం మన్నించి క్షమించాలి. 
యితడు నాశిష్యుడని చెప్పేమాటలు కావివి. బహుయోగ్యుడు. రాముని పేరితనికి 
పెట్టినందుకు ఆమహామహునియందున్న గుణాలలో ప్రధానగుణాలు నితనియందు కొన్ని 
వున్నాయని నేననుకుంటాను. ఇతడితరభాషాపదాలు వాడడంలో దిట్టకవి నారాయణ 
కవికి దీటంటే చాలదు. యింకా వొకమెట్టు పైనే వుంటాడు. “ఢాక్టరైనం గొమ్ములు 
దిర్గుయాక్టరైన” ఇత్యాదు లితనికవిత్వంలో రసోచితంగా దొర్లుతూ వుంటాయి - 
పొదిగించుకోవడం, స్వర్గాన్నుండి వూడిపడడం, విశేషించి కలగడం, కర్ణకుండలాలతో 
పుట్టడం, వగైరారచన ఆంధ్ర కవిత్వం పుట్టిన తేదీ మొదలు నేటివరకు యే కవిన్నీ 
చేయనేలేదేమో అని నే ననుకుంటాను. సినిమా యాక్టర్లు రసజ్ఞులే అయితే యితనివల్ల 
పొందిన వుపకారానికి యేదో సభచేసి శక్తివంచనలేకుండా సమ్మానించి బుణం 
తీర్చుకుంటారని నేనభిప్రాయపడతాను. ఇతనివల్ల వారిపేరు శాశ్వతమయింది. తారాపదం 
సార్థకం చేశాండీ స్వయంవ్యక్తుడు. పోతే సినీమాలు పోవచ్చు వాట్లకోసం కట్టిన 
హాల్సుపోవచ్చుంగాని మా బుచ్చి సుందర రామకవిరచనకెల్ల శిరోభూషణం, వ్యంగ్య 
కవిత్వానికే శిరోభూషణం, వేయేల? ఆంధ్రకవిత్వానికే శిరోభూషణం, “కవచకుండలాల” 
పద్యం మాత్రం పోదు. యీ బుచ్చికవికి కవచకుండలాలు బహుమతీ చేసిగాని నిద్దురపోరు 
రసికులని నా వూహ. ఆనాటికర్దుండు యీ నాండు వుంటేనా? మజాఖా తెలిసేది. ఇది 
విషయాంతరం. (ప్రస్తుతం శిష్యుడు పడుచున్నబాధ మృత్యుంజయుడు కనిపెట్టి తన 
అరిష్టవార కత్వాన్ని, (అరిష్టవారక శృంభుః) సార్థకపబిచుకొని యింకను అనేకగ్రంథాలు 
క్రొత్తపోకడలతో నితనిచే రచింపంజేసి యనుగ్రహించుంగాక అని ఆశీర్వచిస్తూ దీన్ని 
ముగిస్తున్నాను. 

శిష్యుణ్జిగూర్చి ప్రశంసించడం తప్పని యెరుంగనివాణ్ణి కాను. యెజిగిన్నీ చేసినతప్పుగా 
దీన్ని ప్రాజ్ఞలోకం మన్నిస్తుందని సాహసించి మనస్సులో దాచుకో లేక యీ నాలుగుమాటలు 
వ్రాశాను. యే నాల్గురోజులో శిష్యుందైనంతమాత్రంలో వాండు లోకం మెచ్చేకవిత్వం 


746 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


చెప్పంగల వాండై వుంటే, గురువు మూకీభావం వహించడంగాని లేదా లోకానికి వ్యతిరిక్షంగా 
వాణ్ణిగూర్చి వుపన్యసించడం లేదా కేన్వాసింగు చేయడం గాని అది యుక్తంగా వుంటుందా? 
కనక గురువు తన సదభిప్రాయాన్ని ప్రచురించడమే యుక్తమని నాతలంపు. రసారసవిచారు 
పట్ల గురుత్వ శిష్యత్వ జన్యత్వ, జనకత్వాదులు అకించిత్కరాలు. యెవరేనా సరే గుణముంటే 
మెచ్చవలసిందే అనినా సిద్ధాంతం - “మురారే స్తృతీయః పంథా”. 


(షరా) వొకమాట ముఖ్యమైనదే మజచాను, చాలామంది శిష్యులు నా మాదిరి 
చదువుతారు. యితండో నావలె మోహనరాగం కాక నాదనామక్రియా రాగంతో చాలా 
హృద్యంగా చదువుతాడు. నేను మాత్రం యితని మాదిరిని నాదనామక్రియతో చదవలేను. 
యీ శిష్యుడు సమానానాముత్త మశ్లోకోఅస్తు, ఇత్యాశీః స్వస్తి. 


శే శ ఈ 


747 


రాజ్యలక్షి J 


పై పేరుతో వున్న వొక క్రొత్తనాటకమును గూర్చి కొన్నిమాటలు వ్రాస్తాను. 
నిన్నటిరోజున రాజమండ్రి హిందూసమాజములో మాటామంతీ ఆడుకుంటూ 
కూర్చున్నప్పుడు శ్రీయుతులు ఆంధ్రభీష్మ బిరుదాంకితులు శ్రీ న్యాపతి సుబ్బారావు 
పంతులవారు కూడా అక్కడికి దయచేసినారు. శ్రీ పంతులవారు, శ్రీ నండూరి బంగారయ్య 
(వకీలు) గారిని ప్రశంసిస్తూ “మీ నాటకమును శాస్తుల్లుగారికి చూపినారా? అది 
యీలాటివారు తప్పక చూచి మెచ్చుకోదగింది” అనే అభి ప్రాయమిచ్చే మాటలు పలికినారు, 
వెంటనే బంగారయ్యగారు తమ గృహమున కెవరినో పంపి ఒక పుస్తకాన్ని తెప్పించి 
నాకు యిచ్చినారు. నావోపిక “నానాటికి తీసి కట్టు నాగంభొట్టూ” అన్నస్థితిలో వుండడంచేత 
నిన్నరాత్రి చదవడానికి మొదలుపెట్టి ముగించలేక పోయానుగాని గ్రంథమందుండే 
సందర్భశుద్ధివగయిరా యేలాగేనా చదివితీరాలనే దీక్షను కలిగించడంచేత యీవేళ పూర్తిగా 
ప్రత్యక్షరశోధగా చదివి యెన్నడూ యేనూతన కవుల పుస్తకాన్ని చదివిన్నీ పొందనంతటి 
పరమానందాన్ని పొందంగలిగాను. మృచ్చకటిక యెంత సందర్భశుద్ధి కలిగివున్నదో 
యిదికూడా అంత సందర్భశుద్ధిన్నీ కలిగివుందని వ్రాయడానికి జంకను. 


కులస్త్రీలు నాటకరంగాలెక్కుటకు యెవో కొన్ని షరతులతో (గ్రంథకర్త మెత్తబడడం 
తాత్పర్యంగా సూలదృష్టులకయితే తోస్తుందిగాని, మొత్తం తాత్పర్యం అదికాదన్నట్టు 
పరిశీలకతాదృష్టితో వివేచనచేస్తే, ప్రతివారికి గోచరిస్తుంది. స్రీలు నాటకరంగాలలో 
అభినయించడం యీ [గ్రంథకర్తకు లేశమున్నూ యిష్టం లేదనే అంశం మిక్కిలి మృదువుగా 
బోధించిన యీకవిత్వ (ప్రొఢిమను యెంత వర్ణించినా తనివి తీరదు. యీయన 
శుద్ధఛాందసుండు కాకపోయినప్పటికీ ప్రస్తుతవిషయంలో ఆఛాందసుల అభిప్రాయాలే 
సర్వథా శ్రేయస్మాములకు ఆదరణీయాలుగా యీ నాటకంలో చిత్రించి వున్నారు. కులస్రీలు 
నాటకాలలోనూ, సినీమాలలోనూ అభినయపాత్రలుగా వుండవచ్చునని వాదించేవారు తీరా 
అది తమకు సంబంధించవలసి వచ్చెటప్పటికి యేస్థితికి రావలసి వస్తుందో యీయన 
బహు మృదువుగా బోధించారు. యింతమాత్రంచేత ప్రపంచకం మంచి స్థితికి వచ్చి 


748 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


తనపొరపాటుకు పశ్వాత్తాపపడుతుందని చెప్పడానికి వీలులేదుకాని పాశ్చాత్య 
విద్యావ్యాసంగంలో ఆరితేరిన యీ నాగరిక కవిశిఖామణి వ్రాసినదగుటచేత యీ సాంఘిక 
నాటకము అస్మదాదులు వ్రాసేదానికంటె యెక్కువ లోకాదరానికి పాత్రంకాగలదని 
నానమ్మకం. 


యీ నాటకంలో యెక్కడాకూడా “పేకేజీ” సరుకు నాకు కనిపించనేలేదు. ప్రధానపాత్ర 
రాజ్యలక్ష్మీ శీలమును యెంతచక్కంగా కాపాడవలెనో, అంత చక్కంగానూ కాపాడుతూ 
కూడా భర్తప్రవర్తన అన్యథాగా వున్నప్పుడు భార్యాప్రవర్తనకు భంగం కలగడానికి వుండే 
అవకాశాలను మిక్కిలీ చక్కంగా కనపటిచిన యీకవినేర్పు చాలా ప్రశంసనీయం. అనేక 
గాథలు వున్నప్పటికీ అంతర్నాటకానికి సారంగధర చరిత్రను పుచ్చుకొని జగన్నోహనరావుకు 
బుద్ధి చెప్పడం యెంతేనా వర్ణనీయం. జగన్మోహనరావు తల్లిగారి అంత్యదశలో అతర్జి 
ఖండాంతరానికి పంపడం వగయిరాలు ప్రస్తుతకాలంలో పుత్రవంతు లనిపించుకొనే వారికీ 
చెప్పినట్లయింది. రాజ్యలక్ష్మి శీలసంరక్షణవల్ల పురుషులలో వున్నంత అవినీతి యిప్పటీకిన్నీ 
మన భరతఖండంలో స్త్రీలలో లేదనిన్ని వాళ్లమూలకంగానే భరతఖండపు యోగ్యత యింకా 
అంతో యింతో నిల్చివుందనిన్నీ స్ఫురింపచేసి నట్లయింది. యీ అంశం వాచ్యంగాకూడా 
గ్రంథకర్త తేల్చివున్నాడు. 

ఆంధ్రనాటకాలు ప్రారంభించి సుమారు యాభై, అఅవై యేళ్లు కావచ్చిం 
దనుకుంటాను. పురాణకథలను యితివృత్తంగా పుచ్చుకొని కొందటు నాటకాలు 
వ్రాసివున్నారు. యేకొందతో స్వకపోల కల్పితగాథలు పుచ్చుకొని కూడా వవ్రాసివున్నారు. 
ఆయా నాటకాలన్నీ అభినందనీయాలుగానే వున్నాయి, కాని యేవొక్క వాక్యంగాని 
వ్యర్ధంకాకుండా సార్థకంగానే వున్న నాటకాలు స్వతంత్ర రచనలలో దొరకడం కష్టసాధ్యం. 
సంస్కృత రచనలలో వుండడాని కభ్యంతరంలేదు. అందులో శాకుంతలమంటే ఉత్తర 
రామచరిత్రమంటే సరేసరి. మృచ్చకటికమాట చెప్పనే అక్కలేదు. మన బంగారయ్యగారి 
నాటకరచనకు పునాది యిప్పటినవనాగరికుల తొందరపాటు కృత్యాలే అని నేననుకుంటాను. 
వారివారిని చక్కని మార్గంలోకి తిప్పడానికి గ్రంథకర్త చేసిన వుపాయము మిగుల కొనియాడి 
దగినది. పోతరాజుగారి- 


ఆ.వె. పొలంతి దావవహ్ని పురుషుం డాజ్యఘటమ్ము 
కదియకుండరాదు కదిసెనేని 
బమ్మయైనం గూంతుం బట్టకమానండు 
వటున కింతిపొత్తు వలదు వలదు! 


రాజ్యలక్ష్మి 749 

అనే పద్య తాత్పర్యంలో గ్రంథకర్త తాత్పర్యం పూర్తిగా యేకీభవిస్తూవున్నట్టు యెన్నో 
అక్షరాలవల్ల గోచరిస్తుంది. మొదట జగన్నోహనరావును చెడదీసిన బాలవితంతువునుగూడా 
తుదకు బాగుజేసినపద్ధతి మన ప్రాచీన నాటక సంప్రదాయంగా కనబడుతుంది. అప్పుడు 
పశ్చాత్తాపం పుట్టడంకూడా కొంత అభినందనీయమే కాని అంతమాత్రంచేత అట్టిస్తీలకు 
మన పూర్వనాగరికత సంఘంలో చోటు నివ్వదు. కాని ఆపె తత్త్వం కూడా అసలు 
మంచిదే అయినా యీ నాటకకళావ్యామోహంచేత చెద్దట్టు వ్యంగ్యమర్యాదయా 
తేల్చినట్లయింది. యీలా విమర్శించి తేల్చవలసివస్తే యెన్నో విశేషాలు యీ రాజ్యలక్ష్మిలో 
బయలుదేఅతాయి. మొత్తం మాత్రం దీనివల్లతేలేసారం కులస్త్రీలు నాటకరంగాలకు 
పనికిరారు. అనంగా నాటక రంగంలో యితర పురుషులతో ఆయాభాగాలు నటించినపిమ్మట 
శీలాన్ని చెడంగొట్టుకోకుండా వుండడం కలలోవార్త అనేదే యిందు తెలుసుకోదగ్గది. 
శీలమే అక్కణ లేదు కులస్త్రీల కనేవారుతప్ప తదితరులు యీ భావాన్ని శిరసావహిస్తారు. 
కనక యీ నాటకము సామాన్యంగా అన్ని పక్షాల వారికిని ఆమోదపాత్రమని నే 
నభిప్రాయపడతాను. 


ఆయీ [గ్రంథకర్త అభిప్రాయాన్ని వ్యాసాలమూలకంగా బోధించడంకన్న 
దృశ్యప్రబంధమూలకంగా బోధించడంలో చాలా సౌలభ్యం వుంది. వెనక శ్రీకృష్ణ మిశ 
అనే మహావిద్వత్మవి శిష్యుడికి వేదాంత వాసన బొత్తిగా పట్టకపోవడానికి చాలా విచారపడి 
తుదకు దృశ్యప్రబంధమూలకంగానే శిష్యుణ్ణి బాగుచేసినట్లు వినికి. దానిపేరే “ప్రబోధ 
చంద్రోదయం.” యీ యువకవి మాగ్రామ సమీపంలోవున్న రాజమండ్రీ నివాసియే అయినా 
నిన్న మొన్నంటిదాంకా నాకీయనతో పరిచితిలేదు. సుమారు వత్సరన్నణనాండు నేనూ 
గురువుగారున్నూ వాదోపవాదాలు ప్రకటించుకుంటూ వున్నప్పుడు మా మా లోపాలోపాలను 
యెరింగి వుండిన్నీ యెందణో పెద్దలు మౌనంవహించి “మన కెందు” కని వూరుకున్న 
సమయంలో తల కంటగించుకొని సాహసించి యాయన “గాండీవ” పత్రికలో - “పరువా? 
ప్రతిష్టయా” అంటూ పెద్దశీర్షిక పెట్టి కొన్ని మందలింపు వాక్యాలను వ్రాసి వున్నారు. 
ఆ వ్యాసంలో యేశతాంశమో “జయంతి” లో వుదాహరించికూడా వున్నట్లుజ్ఞాపకం. 
చెప్పాచ్చేదేమిటంటే? సత్యం వచించడంలో యీయనకు సాహసం చాలా మెండు. 
వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో, అనే సంకోచం లేదు. వున్నదున్నట్టు వ్రాయడమే 
యీయనపని. వెనకటిరోజుల్లో శ్రీ కం. వీ. పంతులుగా రొకరు యిట్టి సాహసం 
కలవారుండేవారు. మళ్లా ప్రస్తుతమీయన కనపడుతూన్నారు. ఆలాటిసాహసమే లేకపోతే 


750 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్టి 


యీ రోజుల్లో 'కులస్తీలు నాటకరంగాల కెక్కడం మంచిదికాదు. నాటకప్రదర్శకులలో 
బాహుళ్యంగా శీలసంరక్షణం మృగ్యం, వారికి తాగుడు యెక్కడోతప్ప వుండి తీరుతుంది; 
యీ లాటి విశేషాలను బోధించే నాటకం వ్రాయడం తటస్టిస్తుందా? యీలా యే 
ఛాందసుండేనా వ్రాస్తే వాణ్ణిపట్టుకుని దులిపేయరా? యీలాటి యథార్ధాన్ని మృదుమధుర 
శైలిలో నాటకం వ్రాయడం చేంతకాదేమోకాని యీ యనకు వున్న పవిత్రమైన అభిప్రాయాలు 
వున్నవారు నవనాగరిక యువకులలో పలువురు వున్నారు. వృద్ధులలో వున్నారని చెప్పనే 
అక్కరలేదు. శ్రీన్యాపతి భీష్ములవారు పనికట్టుకొని దీని నంతగా ప్రశంసించడమే వృద్ధుల 
అభిప్రాయాన్ని తెలుపుతూ వుంది. శ్రీయుతులు చిల్మమర్తి కవిగారు సంఘసంస్మర్తలై వుందిన్నీ 
దీన్ని మిక్కిలిగా మెచ్చుకోవడం నేను నిన్న సమాజంలో విని వున్నాను. నవీన సంస్మర్తలమాట 
చెప్పలేనుగాని వృద్ధసంఘ సంస్కర్తలకు దీనిలోవుండే అంశాలు అభినందనీయాలని దీనివల్ల 
తెలుసుకోవలసి వచ్చింది. 


“ప్రతిక్షణ విజృంభణాత్‌” అనే శ్లోకార్థంలాగ యిప్పుడు అన్ని విషయాలున్నూ క్షణేక్షణే 
మార్చు చెందుతూ వున్నాయి. ఆ మార్పులకు తలా తోంకా వున్నట్టు తోచదు. దారీ 
తెన్నూ అంతకంటే కనపడదు. యిట్టి రోజుల్లో యే ఛాందసులో యే మూలోకూర్చుని 
యెవళ్లువింటే యేంచిక్కు వస్తుందో అని భయపడుతూ గొణుక్కోవలసిన విషయాన్ని యే 
(శ్రవ్య కావ్యంగానో వ్రాసి యేమూలో దాచవలసిన దానికి పబ్లీకుగా నాటకమంటూ వ్రాసి 
యెవళ్ల మనస్సుకూ నొప్పితగలకుండా వక కార్యాంశాన్ని బోధించిన యీకవి ధన్యుడు, 
మాన్యుండు, యాయన ప్రవృత్తిసర్వథా వసుచరిత్రలో భట్టుమూర్తి చూపిన వొక విషయాన్ని 
జ్ఞప్తికితెస్తూవుంది. 


శా. మాయాశీలురు చంచలాత్ము లనుకంపాశూన్యు లాత్మైక కా 
ర్యాయత్తుల్‌ సమయానుకూల రచనావ్యాపారగోపాయనో 
పాయజ్ఞల్‌ మగవారలాపయి మహీపాలు ర్మహావైభవ 
శ్రీయోగాంధులు చెప్పనేల మగవారి న్నమ్మగా వచ్చునే? 


యీపద్యంలో కృతినాయకుడైన శ్రీ తిరుమల రాయుళ్లు యెంతో మృదువుగా 
మందలించినట్టు కనపడుతుంది. యీలాగే మనబంగారయ్య గారు క్రొత్తలోకాన్ని అనంగా 
మందలించతగ్గలోకాన్ని మందలించారు. మందలింపు మందలింపుగాకాక మిక్కిలి 
శ్రోత్రపేయంగా వుందికూడాను. నన్నయితే యాయన అభిప్రాయాన్ని అడగలేదుగాని నా 
అంతట నేనేదీన్ని తోంచి వ్రాశాను. అదిన్నీ కాక అడిగితే యిచ్చేది యీలా వుండనే 


రాజ్యలక్ష్మి 751 
వుండదు. దాని కేర్పాటుగావున్న మాటలు యేర్చాటుగానేవుంటాయి. అవి మనియార్దరు 
ఫారాలలాగ అచ్చువేసి వుంచుకున్నా వుంచుకోవచ్చును. యీలా వ్రాయనక్కజే లేదు. 
యీ గ్రంథకర్తరీతి చూస్తే చాలా అభివృద్ధిసూచకంగా నాకు తోస్తూవుంది. భగవంతుడు 
నా అభిప్రాయంతో యేకీభవించి యాయనకు సర్వథా (శ్రేయఃప్రదాతయగుంగాక. 


శ xX 3 


752 


కవిత్వమూ -బ్రాహ్మణత్వమూ 


కవిత్వం-బ్రాహ్మణత్వం ఈ రెంటికీ చుట్టటిక ముండునా? అనంగా, కవిత్వసామగ్రిలో 
బ్రాహ్మణత్వంకూడా వాొకటా? అని ప్రశ్నించేవారు యిప్పుడు పలువురున్నారు. దీనిక్కారణం 
అప్పకవీయం. ఆపుస్తకంలో కవినిగూర్చి వ్రాస్తూ “ధరణీసురుండు ప్రశాంతుండు” అంటూ 
ఆరంభించంబడింది, దానికి యేదైనా సంస్కృతంలో మూలంవుందేమో అని వెదికితే 
అహోబలపండితుండు “సత్కులీన శుచి ర్దక్ష శృందో వ్యాకరణాదివిత్‌” అని యేదో 
ప్రాచీనశ్లోకం వుదాహరించాండు. అందులో వున్న “సత్కులీన” శబ్దానికి అప్పకవిపద్యంలో 
వున్న “ధరణీసురుండు” తెలుంగేమో? గుటికి బారెండు హెచ్చుతగ్గుగా అప్పకవిఅనువాదం 
సరిపోతుంది గాని బ్రాహ్మణేతరులలో చాలామంది (సంస్కృతంలోసహా) కవులుండడంచేత 
ఆలక్షణనిర్వచనం దోషదూషితం కాకతప్పదు. సత్కులీనత్వమనేది బ్రాహ్మణులకే కాదు, 
బ్రాహ్మణేతరులకుకూడా కాణాచే. కులోచితధర్మములను చక్కంగా పాటించే 
యేకులస్టుండుగాని సత్కులీనుండుగా వ్యవహరింపం బడతాండు. అయితే అప్పకవికి 
బ్రాహ్మణేతరులు కవులుగావుండడం యిష్టంకాదని అతనిపీరికలోని మజొక పద్యం 
తెలుపుతుంది. అతని కాలంనాంటికి బ్రాహ్మణేతరులలో కవులు లేరేమో అనుకుంటే అదీ 
పొసంగదు. కువిందుండు, భోజరాజునాంటివాండు. సుప్రసిద్ధ సంస్కృతభాషాకవిగా అతని 
రచనే సాక్ష్యమిస్తుంది. “హేసాహసాంక! కవయామి వయామియామి” “త్వంకారయుక్తాహి 
గిరఃప్రశన్తాఃొ ఇతండు తంతువాయి (సాలె) కులజుండు. కుమ్మరికులస్టురాలు మొల్లకూడా 
అప్పకవికి పూర్వురాలేకదా. కృష్ణదేవరాయలు అప్పకవికి పూర్వు(డే అయినా అతని 
ఆముక్తమాల్యదలో పెద్దన్నగారి పద్యాలు (వంశవర్ణనకు సంబంధించినవి) వుండడంచేత 
ఆగ్రంథమంతా పితామహుడు రచించినట్లే అభిప్రాయపడ్డాడు మన అప్పకవి. 


వేదశాస్త్రముల విషయంలో బ్రాహ్మణేతరులలో సుప్రసిద్ధులు మృగ్యులుగాని 
కవితారచనలో మృగ్యులుగారు. వేదానికి స్వరబాధ, శాస్రానికిదురవగాహత్వపీడ యివి 
అధికారిమృగ్యత్వహేతువులు. అప్పకవిపద్యంలో వున్న “ధరణీసుర” శబ్దం లక్షణయా 
ద్విజత్వపరం చేసికొని సమన్వయించుకుందా మన్నాభట్టుమూర్తివగైరాలు శూద్రులుగానే 
పరిగణింపంబడతారు. భటరాజులకు యజ్ఞోపవీతా లున్నా ఆచారాలు శూద్రాచారాలే. 


కవిత్వమూ -బ్రాహ్మణత్వమూ 753 


యేవిధంచేత చూచినా కవి ధరణీసురుండుగానే వుండాలనే లక్షణనిర్వచనం యుక్తంగా 
కనపడదు. ఆ విశేషణం మాత్రమే కాదు “ప్రశాంతుండు” అనేది కూడా బాధించేదే. 
కవులు వేములవాడ భీమకవి వగయిరాలు శాంతులుగారు. 


“ద. గరళపుముద్దలోహ మవగాఢ మహాశనికోట్లు సమ్మెటల్‌ 
హరునయనాగ్ని కొల్మి యురగాధిపు కోరలు పట్టుకార్లు ది 
క్కరటి శిరంబు దాయి లయ కాలుండు కమ్మరి వైరివీర సం 
హరణగుణాభిరాముండగు మైలము భీమన ఖడ్గసృష్టికిన్‌.” 


భీమకవిగారి యింటిపేరు మైలమువారే అనియు, వేములవాడ అనేది నివసించే 
గ్రామాన్ని బట్టి నచ్చిన పేరనిన్నీ తెల్విడి. ఆయీ వేములవాడ నైజాంమండలంలోనూ 
ఉంది, గోదావరిజిల్లాలోనూ (ద్రాక్షారామ దాపున వుంది. భీమకవి అక్కడివాండా 
యిక్కడివాండా అనే చర్చ లోంగడ చాలామంది చేసి విరమించారు. ప్రస్తుతం 
మనక్కావలసింది భీమన ప్రశాంతుండేనా అనేదే. 


“ఉ పెండెలనాగి చెక్కులను ... రామకవి కుంజరు హస్తము ... 
యీకసుమాల ధారుణీమండలనాథుంబోలు ... ... ... ౨ 


(ఇది తురగావారిది. ) 


అప్పకవినిర్వచనం అతివ్యాష్యాదిదోషగ్రస్త మవడమట్లుండంగా అహోబిల పండితుండు 
వుదాహరించిన “సత్కులీన శుచి రక్ష” అనే దానిలోవున్న సత్కులిన విశేషణార్థాన్ని కూడా 
కవిత్వం అపేక్షిస్తుందని నియతంగా చెప్పడం పొసంగదు. పదకవిత్వమో, పద్యకవిత్వమో, 
జంగంకథలు వగైైరాలో అల్లేవాళ్లు చిరకాలాన్నుంచి వున్నట్లే ఆయారచనలు సాక్ష్యం 
యిస్తాయి. కులాభిమానప్రయుక్తమైన పోట్లాటలు కాపులకీ, బ్రాహ్మలకీ వున్నాయంటే, 
ఆవివాదాలు బ్రాహ్మలలో (బ్రాహ్మలకే శాభాభేదప్రయుక్తంగా కనపడుతూ వున్నప్పుడు 
జాత్యంతరులతో వుంటే ఆశ్చర్యమేమిటి? వైదికులకీ, నియోగులకీ మళ్లా వారిలో 
అవాంతరులకీ యీదురభిమానాలు వుంటూనే వున్నాయి. ఆయీ పోట్లాటలకి జంకి కవిత్వం 
బ్రాహ్మలనే కాని అన్యులనే కాని ఆశ్రయించి, యితరులను అస్పృశ్యులనుగా భావించి 
నిరసిస్తుందనడానికి యేప్రాజ్ఞుండూ సమ్మతింపండు. కవిత్వమూ గానమూ యివి వొకరి 
సాత్తులు గావు, అందజివీని. సహజంగా పుట్టేవి. “శ్లో. గాంధర్వంచ కవిత్వంచ... సహజా 
గుణాళొ వేశ్యజాతిలో కన్న మిన్నగా భాంవేషం వినిపించే పాత్రలు కడజాతిలో వున్నారు. 
యిప్పుడే కాదు కృతయుగంలోకూడా యీఅంశాౌన్ని ధ్రువపజచాలంటే హరిశ్చంద్రో 
పాఖ్యానం తోడ్చడుతుంది. వేశ్యజాతిలో స్త్రీలూ పురుషులూ మహాకవులే వున్నారుగదా? 


754 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యిటీవల లక్షణనిర్వచనం అతివ్యాప్వాదిదోషదూషితంగా పాడయిందిగాని 
పూర్వలాక్షణికు లేర్చజచింది చూడండీ యెంత చక్కగా వుందోను : 


శ్లో. శక్తి ర్నిపుణతా లోకశాస్త్రకావ్యాద్యవేక్షణాత్‌ 
కావ్యజ్ఞ శిక్షయాభ్యాస ఇతి హేతు స్తదుద్భవే. 


ఇందులో కులాలప్రసక్తిలేదు. శాస్త్రపదం వున్నా అదివుంటే విద్వత్మవి 
అనిపించుకుంటాండు, లేకపోతే “శుద్ధసురన్నది రుద్రరూపమై” మాదిరిని రచించే కవి 
అనిపించుకుంటాండు, పూర్వం కవిత్వం చెప్పేవాళ్ళకు భాషాపాండిత్యం ఆవశ్యకంగా 
వుండేది గాని యిపుడు నవ్యసాహిత్య పరిషత్తు ఆపీడ వదిల్సింది. కాని హరిజనకవులు 
చెప్పే కవిత్వాలు నిర్దుష్ట భాషలోనే కనపడుతూ వున్నాయి. నేను ప్రత్యక్షంగా కొన్ని కవిత్వాలు 
చూచే యీమాట వ్రాస్తున్నాను. అందటికీ అందుబాటు శైలిలో లేవనేకారణంచేతనే కదా 
యిప్పుడు చాలామందికవులు భారతాదులను నిరసిస్తూన్నారు. యీ నిరసించడం యింకా 
పూర్తిగా లోకామోదాన్ని పొందినట్లు లేదుగాని పొందినవెంటనే యెవరో వొకరు క్రొత్తశైలిలో 
వ్రాయనే వ్రాస్తారు. యిప్పుడు మనకు ముఖ్యంగా విచారించుకోందగ్గది కవిత్వానికీ 
బ్రాహ్మణ్యానికీ సంబంధం వుందా అనేదే. అట్టిసంబంధం లేదనే యెన్నో సందర్భాలు 
తెల్పుడు చేస్తున్నాయి. కవిత్వం రచించేవారిలో నూటికి తొంభైమందికి (బ్రాహ్మణులలోనే) 
శాస్త్రం చదువుకున్నా బుట్జికెక్కదు. కాళిదాసంతవాండు. “శ్లో. నమఃప్రామాణ్యవాదాయ 
మతృవిత్వాపహారిణే” అని వొక్కదండం పెట్టి మానుకున్నాండని విద్వత్సరంపర 
చెప్పుకుంటుంది. భార్య కాపరానికి వచ్చాక చదువేలా సాంగదో, అదేవిధంగా 
కవితారచనలోకి దిగి వెళ్టోమొల్లో గిలుకుతూవుంటే శాస్త్రాభ్యాసమున్నూ సాగందు. అసలు 
దాని (శాస్త్రం)లో ప్రవేశమంటూ అయితే యేదోకొంత ఆర్జించ వీలవుతుంది గాని అది 
“అనభ్యాసే విషం శాస్త్ర మజీర్దే భోజనం విషమ్‌.” అన్ని శ్లోకానికి వుదాహరణంగా 
పరిణమింపచేస్తుంది. అందుచేత యీరెంటికీ సామానాధికరణ్యం కుదరదు. విద్వత్త 
అభ్యాససాధ్యమనిన్నీ, కవిత్వం జన్మతో పుట్టుకవచ్చేదనిన్నీ అందణూ యెటింగిందే. కనక 
యిందులో రెండోదానికి జాత్యాదులతో ఆవశ్యకత లేదు. బ్రాహ్మణేతరులకు తర్క వ్యాకరణాది 
శాస్త్రాలు అభ్యాసంవల్లకూడా సాధ్యపడవా అంటారేమో? సాధ్యపడవనే చెప్పవలసివస్తుంది. 
దానికి తథ్యంగా బ్రాహ్మణేతరులలో కవులే కనపడుతున్నారు గాని శాస్త్రజ్ఞులు 
కనపడడంలేదు. శాస్త్రజ్ఞత్వ మనంగా శిష్యులకు పాఠాలుచెప్పే శక్తిగాని, అల్లాటప్పా ప్రవేశం 
కాదు. ఒక బ్రాహ్మండు పదిపండ్రెండేళ్లు వ్యాకరణం చదివి కాశీనుంచి వచ్చి “ప్రత్యాహారే 
ష్వితాం నగ్రహణం, అనునాసిక ఇత్యాది నిర్దశాత్‌” అనే వాక్యానికి అర్ధం తెలియనే 


కవిత్వమూ -బాహ్మణత్వమూ 755 


లేదన్నాండు. ఆ యీ వాక్యం సిద్దాంతకౌముదిలో మొదటి పుటలోనే వుంది. దీన్నిబట్టి 
శాస్త్రప్రవేశం యెందటికి (కష్టించి కృషి చేసిన వారికే) అవుతుందో తెలుసుకోవచ్చును. 
తర్క వ్యాకరణాలు కనక సంప్రదాయంగా వచ్చివుంటే తక్కిన శాస్త్రాలలో త్వరగానే ప్రవేశం 
కలుగుతుంది. కాని అవి త్వరలో ప్రవేశం కలగనీయవు. తపోహిదురతిక్రమం. కొంత 
వోపికపట్టి చదివితే వ్యాకరణానికి అనుగ్రహం కలిగి పేలపిండిమాదిరిని చరచర అనుభూతం 
అవుతుందిగాని తర్మం ఆలాటిది కాదు. చదివినకొద్దీ అయోమయంగా పరిణమిస్తుంది. 
అందుచేతనే “అయోముఖమూ, పిష్టగర్భమూ” అంటారు వ్యాకరణాన్ని తర్మాన్నో? 
“పిష్టముఖమూ, అయోగర్భమూ” అంటారు. దీన్ని యీలా వుంచుదాం. 


నేటికాలంలో ప్రతివిషయమూ తల్లక్రిందులుగా మాటీంది. పూర్వం యేది మంచో 
అది యిప్పుడుచెడ్డ. మీసాలను గూర్చి చర్చించుకుందాం. అవి వుంచుకోవడం పూర్వం 
ప్రతాపానికే కాదు, షోకుక్కూడా స్ఫోరకం. యిప్పుడో? అవి యేపూటకాపూట అంట 
గొరుక్కుంటేనే తప్ప కచేరీలోనూ అర్హత లేదు, గదిలోనూఅర్హత లేదు. మహమ్మదీయులు, 
క్షత్రియులు, వెలమవారు వీరందణూ ప్రాణాన్నేనా గడ్డిపటిక మాదిరిని త్యజించేవారుగాని 
మీసాన్ని త్యజించేవారుకాదు. యిప్పుడో? ఆయీపొరుషప్రధానజాతులవారందరూ బీదలు 
పాచీపని స్వయంగా చేసుకున్నట్లు మీసాలవిషయంలో చాలా శ్రద్ధపుచ్చుకోవడం అందబూ 
యెటింగిందే. మీసంలోవుండే వెండ్రుకలు తాకట్టుపెడితే పూర్వం కరెన్సీకన్నా యినుమిక్కిలిగా 
పనిచేసేవి. యెందజో పౌరుషవంతులు బుణం తెచ్చుకోడానికి తాకట్టుకు వాట్లనే 
వుపయోగించుకొనేవారని వినికిడి. మీసాలకూ, గడ్డాలకూ సంబంధించిన యితిహాసాలు 
చాలావున్నాయి. (కవులు శ్లోకాలూ, పద్యాలూ తాకట్టు పెడితే పొరుషవంతులు మీసాలు). 
ఆయిసుక పాతర త్రవ్వడానికి మొదలెడితే వ్యాసం తేలదు. ఒక మతగురువుగారి మీసమూ, 
గడ్డమూ దాంచి వుంచి ఆమతస్థులలో మహారాజు లెవరేనా ఆ పవిత్రస్థలానికి యాత్రకు 
వెడితే వొకవెండ్రుకను ప్రసాదంగా యిస్తారని చెప్పంగా విన్నాను. “హైఫేమిలొ వారికే 
గాని ఆరాజులలోకూడా ఆప్రసాదం ముట్టదంట! అట్టి మహాపదార్ధం “శివ! శివ! తాని 
లురంతి గృధ్రపాదైః” అనే దురవస్థకు లక్ష్యమయింది. (అసలు తీసివేసినా అందమే మటో 
దురవస్థ? సిగ్గుసిగ్గు). 

మనకు ప్రస్తుతం కవిత్వం. దానికీ పాండిత్యానికీ చుట్టరికం వుందా! లేదా? అనేది. 
అక్కజలేదని పలువురు శరిస్తూన్నారు, అంతలో సరిపెడితే సంతసమే. సిగ్గు సిగ్గు! యెంతటి 
మహాకవినేనాసరే 'పుంసివా కొమ్మెక్కి రకం కవులు ధిక్కరిస్తూన్నారు. అంతతో సరిపెట్టడం 
లేదు. “నీకేం తెలుసు పో వెధవ, కుంక, ముండమోపి,” యిత్యాదిగా వావిడుచుచున్నారు. 


756 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఇట్టీ ప్రసంగం తప్పు, కూడదని మందలించడానికి యెవరేనా పెద్దలు సాహసిస్తే వారినికూడా 
యినుమిక్కిలిగా దూటుతూన్నారు. “అట్టిపండితులలో నరయ నూటికి నొక్కరుండు 
కవీశ్వరుండుండునేమొ?” అని మాచిన్నతనంలో అనుకొనేవాళ్లం. యిప్పుడు పాండిత్యానికీ, 
కవిత్వానికీ సంబంధమే లేదని రుజువౌతూ వుండడంచేత జన్మాంతరవాసనచేత పుట్టిన 
ధార వొక్కటే రచనలకు మూలమని తేలింది. (“గారెలపిండివంట” పద్యం గీరతంలో 
చూ. “దారిన్‌జిక్కి ” అనే పద్యంకూడ చూ.) మునుపు తనకుపుట్టినధారకుతోడుగా 
శాస్తాలోకన లోకాలోకనాదులువుంటే బాగుంటుందని వాట్లను సంపాదించడానికి 
యత్నించేవారు, అది కొంత(శ్రమతో చేరినపని కనక యిప్పుడు ఆసామగ్రినే తగ్గించడం 
మంచిపనిగా వూహించి వున్నదాన్నికూడా తగ్గించుకుంటూ వున్నారు. యీరకంలో కొందజు 
అనవసరంగా యేపూర్వమహాకవినో పుచ్చుకొని అతి దూషించదానికి ఆరంభీస్తూన్నారు. 
దానిస్వరూపంయిది. 


“మ. ఉదయం బస్తనగంబు సేతువు హిమవ్యూహంబునుం జుట్టిరా 
విదితంబైన మహిన్‌ మహాంధ్రకవితా విద్యాబలప్రౌఢి నీ 


అన్నాండుకదా రామలింగం. యిది నన్నయాదులను ధిక్కరించినట్లా! కాదా! అంటూ 
తలాతోంకాలేని వాదానికి వుపక్రమించి యెనిమిదో అర్హాన్ని యేకరు పెడుతున్నారు. 
రామలింగం యేశతాబ్దంవాండు, నన్నయ్య భట్టెకాలంవాండు అనేవిచారణ ఆయీవ్యక్తులకు 
స్ఫురించకుండావుంటుందా? ఆయీసందర్భం రామలింగకవికి సమకాలీనులకే 
చెల్లుతుందిగాని యెన్నండో చచ్చి స్వర్గ మలంకరించినవాళ్ల కేం సందర్భిస్తుంది? 


“శా. ఈక్షోణి న్నినుంబోలు సత్మవులు లే రీ నాటికాలమ్మునన్‌” 
(శ్రీనాథుందు) 


ఆ యీ మాట శ్రీనాథుండికి పూర్వమందుండే తిక్కన మొదలయినవారికింగాని, 
పరమందుండే పెద్దనాదులకుంగాని యెట్లు సమన్వయిస్తుంది? వేదాంతదేశికులవారు 
“శిరస్సు నిహితం మయా పద మదక్షిణం లక్ష్యతామ్‌” అని ప్రతిజ్ఞచేశారు. యింతకన్న 
ఘోరమైన, పండితలోకానికి అవమాన కరమైన ప్రతిజ్ఞ అంటూ వుంటుందా? యీ 
దేశికులవారి ప్రతిజ్ఞనుగూర్చి వ్యాసాంతమందు కొంతవ్రాస్తాను. యిది యెన్నండో స్వర్గమో, 
మోక్షమో పొందిన శంకరాచార్యులకు సమన్వయిస్తుందని యేమాత్రం పరిశీలన వున్నా 
అనుకోవడం తటస్టిస్తుందా? 


కవిత్వమూ -బ్రాహ్మణత్వమూ 757 


అస లుపక్రమించిన విషయంవేలు. బ్రాహ్మణ్యానికీ, కవిత్వానికీ లంకెగా యెవరేనా 
చెప్పడానికి పూనుకుంటే ఆమాట అపహాస్యాస్పదమేనా, కాదా అనేది. అప్పకవికి కొద్ది 
గొప్ప యీ విచ్చి అభిప్రాయం వున్నట్టు అతని వ్రాంత కొంత సాక్ష్య మిస్తుంది. 
విశ్వకర్మజాతిలో త్రాసులు, బంగారుతూంచుకొనేవి, చేసే కుటుంబాలుకొన్ని తునివద్ద 
యేదో వూళ్లో వుండేవి. ఆ కుటుంబస్టులు ఆ శిల్చ్పం తమ కూంతుళ్ల కొడుకులు చూస్తూవుంటే 
చేసేవారు కారు. ఆలాగే వైద్యులు కొందటు కొన్ని బెషధాలు భద్రంగా కాపాడేవారు. 
ఆలాగే కొన్ని మామిడిజాతులున్నూ. (జహంగీరు ఇమాన్‌ పసందు పద్యం చూ.) తుదకు 
యివన్నీ వారువారు అనుకున్నట్లు తమలోనే వుండక అంతటా వ్యాపించాయి. ఆలాగే 
కవిత్వమూ యిప్పుడు ఆబాలగోపాలమూ ఆబ్రహ్మస్తంబ పర్యంతమూ (తెలుంగన్నమాట) 
వ్యాపించింది. శ్రీనాథుడు “నీవునుంగవివి గావుగదా?” అన్నాడని ఒక వినికిడి కలదు. 
దీన్నిబట్టిచూచినా బ్రాహ్మణులలోనే కాక యీ కవిత్వం సర్వత్రా వ్యాపించి పూర్వమున్నూ 
వుండేదని తెలుస్తుంది. అది విద్వత్మవిత్వమా, కాదా అన్నది విచారణాంతరం. 
గంభీరహృదయులు తేలిక ప్రసంగాలు యెన్నంటికీ చేయరు. చేసేవాళ్లను ఆమోదించరు. 
గాని లఘుహృదయులు జాతినియెత్తిపొడవడం పూర్వమూ వుండేది. వాసిరెడ్డివారి 
సంస్థానంలో బుచ్చివెంకు అనే కళావంతుండు వుందేవాండు. అతణ్ణి బ్రాహ్మణకవులు- 


క. “ఈ-న్యంకేల? వానికింగల 
రంకే యచ్చోట నిలుప రసవంతమగున్‌” 


అని (పాపం) కులాచారాన్ని పురస్కరించుకొని శ్లేషించేటప్పటికి ఆకవి ఒళ్లు మండి 
“ఊరకే మన్నన మాలి మాకొలము మాట దలంతురు” అని చక్కని జవాబు చెప్పినట్లు 
వినికిడి. ఆజవాబు చెప్పడంలో “చేమకూర వెంకన్నకు లోపమేమి?” అని విజయవిలాస 
గ్రంథకర్తని స్పృశించడం చేతనే చేమకూర మహాకవి లక్ష్మణామాత్య తనూభవుండే కాని 
(బ్రాహ్మణుడు మాత్రం కాందని తెలియవచ్చింది. ముప్పది యిద్దజు నియోగుల సీసంలో 
యితండున్నాండు. యితండు (గంధాంత గద్యంలో గోడమీందిపిల్లి వాటంగా ప్రవర్తించాండు. 
తండ్రికి అమాత్యపదం వాడి తనకు వాడుకోలేదు. (యిప్పుడయితే వాడుకొనేవాందే) 
యిటీవల బుచ్చివెంకుకూ, బ్రాహ్మణకవులకూ జరిగిన వివాదవల్ల యథార్థం బైటంబడింది. 
బుచ్చివెంకు అన్నట్లు - “పన్నిన సత్పబంధమున బాగును నోగును జూడ” వలయును 
గాని “నీవు బ్రాహ్మండవు, విశ్వబ్రాహ్మండవు, నియోగివి, వైదికివి, వైశ్యుండవు, క్షత్రియుడంవు, 
కమ్మవు, కాపవు, బల్టీవి, మాలవు-ఆండుదానవు” అంటూ వివదించడంకన్న శోచ్యస్థితి 
వుండదు. (భిక్షుణాకక్షనిక్రిప్తః కిమిక్షు ర్నీరసో భవేత్‌) యెవరో లఘుహృదయు లిట్టి కలహాలకు 


758 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వుపక్రమించినా వాట్లని పెద్దలు - లేదా విజ్ఞులు జవాబివ్వడం (అనగా అలఘు 
హృదయులతో వాదించడం) అనాలోచనపని. వీరి పెద్దజికాన్ని ఆవలివారు గమనింపరు. 
అనరానిమాటలు (బండబూతులు) అందురు. వీరికి అట్టి మాటలు రావు. వస్తాయే 
అనుకుందాం, అప్పుడు అంతకన్నను వీరు లఘుహృదయులు కావలసి వస్తుంది గదా? 
అందుచేత అట్టివారి తిట్లను గణించడం ప్రమాదం. వారిచ్చే అధార్జీవాక్యాలు “కుర్వీత 
బుధసోమయోః” అన్నట్లుంటాయి. అట్టిమాటలను ఖండించడం యెందు కంటాను. వారికి 
యెవ్వరూ అడ్డరు. బస్‌ ఇంతే. యేదో ప్రసక్తాను ప్రసక్తంగా యీ విషయం మధ్యలో 
తగిలింది. 


కవిత్వానికీ, బ్రాహ్మణ్యానికీ లంకె అని అప్పకవి అనలేదు గాని యేదో నీచోపమానం 
పెట్టి శూద్రకవిత్వాన్ని గూర్చి కొంత ప్రసంగించడం అనాలోచనగానే నాకు కనపడింది. 
“తెలివి యొకరిసొమ్మా?” అన్నాండు క్షేత్రయ్య. అయితే యితరకులాలలో తెలివి అనే 
పదార్ధంవున్నా దానిని విద్యలో వుపయోగపబచక (ద్రవ్యాకర్షణకు అనుకూలించే 
వ్యవసాయాది సద్వృత్తులయందు (నిజం చెవుతాను. నాకు కవిత్వంకంటే వర్తకం 
కష్టసాధ్యంగా కనపడుతుంది) వినియోగించడంచేత బ్రాహ్మణులలో వున్నంతమందిగాని, 
కొంత మందిగాని లేకపోవడం తటస్థించింది. చిరకాలాన్నుంచి విద్యాకృషి లేని కుటుంబంలో 
జన్మించిన వ్యక్తికి విద్యాగోష్టిలోకి కాలుపెట్టినప్పుడు బ్రాహ్మణకులజులకుబలె చురుకుగా 
ఆవాసన అంటదు. అదేనా సంస్కృతమున్నూ, తత్సమపద భూయిష్టంగా వుంటే 
తెలుంగున్నూ అభ్యసించడంలోనే, ఇంగ్లీషులో బ్రాహ్మలెంతో యితరులూ అంతే. అయినా 
యీవిషయంలోనూ కొంత విశేషం వున్నట్టు వినికి. దక్షిణాదిబ్రాహ్మలవలె మన ఆంధ్రులు 
కొన్ని పరీక్షలలో వుత్తీర్ణులు కాలేరనీ, దక్షిణదేశస్థులలోనున్నూ తామ్రపర్డీతీరస్థులు మళీ 
బుద్ధి సూక్ష్మత కలవారినిన్నీ చెప్పుకుంటారు. దానిక్కారణం ఆ నది వుదకమే అంటారు. 
ఆ నీటిలో తామంవుందని దానిపేరే చెపుతూవుంది. బ్రాహ్మణులే కాదు. తదితరులుకూడా 
మిక్కిలి బుద్ధిశాలులు దక్షిణదేశంలో వున్నారు. బ్రాహ్మణేతరులలో అటివంలో 
వుడ్దూలమైనకవు లున్నారని వినికి. దక్షిణా గాథకాః అంటే బుద్ధిశాలులు. ఆయీమాట 
సిద్ధాంతకౌముదిలో వుంది. బహుశః యీమాట భాష్యంలో కూడా వుందేమో జ్ఞాపకం 
చాలదు. (శా. “లేరే యెందటొ అడ్వొకేట్లు తెలువుల్లేవేే అయంగారికే పేరే మల్లడి కృష్ణసామికి 
కడు బెంపేమి?” జయంతి చూ.) బుద్ధిమత్తగాని, విద్యావత్తగాని, ధనవత్తగాని, గుణవత్తగాని, 
ఆవత్తగాని యీవత్తగాని యేవత్తగాని వొకరి సొత్తుగాదు. యిది మాదే అనిన్నీ యితరులు 
దీనికి తగరనిన్నీ అనుకోవడం, వారిని దూషించడం యివి అనాలోచనపనులు. నాకు 
మొదటినుంచీ యీ పట్టింపు లేదు. నాకు వచ్చిన నాల్లక్షరాలూ తప్పోవొప్పో బ్రాహ్మణులకేనా 


కవిత్వమూ -బ్రాహ్మణత్వమూ 759 


సరే బ్రాహ్మణేతరులకేనా సరే చెప్పడమే నాకలవాటు. అప్పకవి రోజుల్లో నేను వుంటే 
ఆయన నన్ను గాఢంగా మందలించేవాండేమో! వేదం నాకు రానూరాదు. వచ్చినకాస్తా 
నన్నెవరూ అడగనూ లేదు; నేను చెప్పనూ లేదు. శాస్త్రమున్నూ డిటో. యింకనల్లా అందటికీ 
అందుబాటులో వుండేవి తెలుంగుముక్కలు. అందులోనేనా వ్యాకరణం యెవరికో 
(బ్రాహ్మల్లోనూ అంతే) గాని యెక్కదు. అందుచేతే నేను స్కూల్లోకూడా బాల వ్యాకరణం 
చెప్పేవాణ్ణే కాను. సంవత్సరానికి నాలుగు గడియలకన్న నేను గ్రామరు కింద ఖర్చు పెట్టేవాణ్డి 
గాను. నాగ్రామరు యావత్తూ యింతలో యిమిదేది: 


(౧) అకారానికిం గాని ఇకారానికిం గాని సంధి చేయాలని నియమంలేదు - మీచిత్తం. 
(౨) ఉకారానికి వాక్యం ముగింపులో తప్పక సంధిచేయండి తప్పకుండాను. 
(3 


న్‌ 


ద్రుతప్రకృతికం (నకారప్పొల్లు) మీంద వుటటేకచటతపలుగజదడదబ 
లుగా మార్చుకోండి. 


ఈ మూడు మాటలూ చెప్పడానికి యెన్నాళ్లు కావాలి? కొన్ని నిమిషాలు చాలునుకదా. 
కాంపోజిషను యావత్తూ వీట్లతోనే నెగ్గించేవాణ్డి. తెలుంగుటీచరు వ్యాకరణమే చెప్పడం 
లేదని యినస్పెక్టరుగారికి యేలా తెలిసిందో (మంథపూడి కామేశ్వరర్రావు పంతులుగారు) 
నన్ను ప్రశ్నించారు. అప్పుడు నేను “అయ్యా! వ్యాకరణం ప్రత్యేకించి అభ్యసింపవలసిన 
శాస్త్రం గాని యెన్నో సబ్జెట్లలో అదీవొకటిగా చేర్చి చెప్పతగ్గదిగాదు. కనక నేను ఏదో 
పరీక్షప్యాసుకు అనుకూలించేమార్గంగా అవసరమైనంతవజకే బోధిస్తున్నాను. యెంతో 
క్రోడీకరించి తగ్గించి తగ్గించి చెప్పినా ఆ కాస్తాకూడా అంటనివాళ్లు బోలెడున్నట్లు తమరు 
చిత్తగించే ఉన్నారు గదా?” అని వారికి తృప్తి కలిగేటట్టు నా అనుభూతిని యేకరు పెట్టిన 
పిమ్మట వారు ఆమోదించినట్లే నాకు తోంచింది. యిది యిప్పటికి సుమారు ముప్పది 
యేళ్లకు పూర్వపు సంగతి. యిటీవల స్మూలుపిల్లల కాంపోజిషనుకున్నూ, పత్రికలలోని 
సంపాదకీయాలు వగయిరాలకూ అంతనిక్కచ్చి వ్యాకరణం అక్కరలేదని అభిప్రాయం 
మాణింది. కాలరీతి ప్రతి విషయానికీ లఘుత్వంగా ఉండడాన్ని ఆపేక్షిస్తూ వుంది. 
గురుత్వాన్ని సహించేటట్టు కనపడదు. 

తెలుంగని పేరుకాని వ్యాకరణం బోధ చేయవలసివస్తే సంస్కృతానికివున్నంత 
కాకపోయినా కొంతేనా కష్టం వుంటుంది కాని తేలికలో తేలదు. బ్రాహ్మణ కవులు 
చాలామంది ఆయీ కారణంచేతనే వ్యాకరణంమాకు లొంగవలసినదే కాని మేము 
వ్యాకరణానికి లొంగేదిలేదని శరిస్తూన్నారు. “థందో వ్యాకరణాదివిత్‌” అని లక్షణం 


760 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


శాసించినమాట సత్యం. ఆ శాసనం ఆనకట్టకు పూర్వం అమలు జరిగింది కాని యీ 
యిరవయ్యో శతాబ్దానికి పనికిరాదని పలువురు యువకవులు కట్టుకట్టి పనిచేస్తున్నారు. 


శబ్దం బ్రహ్మస్వరూప మనిస్సీ దాన్ని సుస్వరంగానూ నిర్దుష్టంగానూ వుచ్చరించినప్పుడే 
అది పుణ్యజనక మవుతుంది గాని అన్యథాగా వ్యవహరిస్తే యేదో కొంపములక్కి కారణంగా 
పరిణమిస్తుందని పూర్వాచార్యుల శాసనం. ఆ యీ శాసనా లన్నీ యిప్పుడు 
అకించిత్కరాలుగా బుట్టదాఖలవుతూ వున్నాయి. పూర్వపండితుల చర్యలూ, వారిప్రతిజ్ఞలూ 
తల్చుకుంటే యిప్పటివాళ్ల విశ్చంఖలత్వం యేదోవిధంగా పరిణమించినట్లు కనపడుతుంది. 
ఆ పండితరాయలు, ఆ వేదాంత దేశికులు, ఆప్రతిజ్ఞలు యిప్పటివాళ్లకు రుచించవు 
సరిగదా, అవి తమకు మర్యాదభంజకాలని కూడా విచారపడతారు. 


“వాచా మాచార్యతాయాః 
పద మనుభవితుం కో౭_స్తి ధన్యో మదన్యః” 


ఆ యీ శ్లోకం చాలా పెద్దది. పండితరాయలవారిది యీగర్జితం. “ఆసేతుహిమాచల 
పర్యంతమూ వున్న పండిత మండలిని నేను ప్రశ్నిస్తున్నాను : వాక్చతిఅనే పేరుకు 
యీభూలోకంలో నేనుతప్ప మటొకండు వున్నాండా? వున్నట్టయితే, విశంకం వదంకు" 
అనిగర్జించాండు పండిత రాయలు. (ఘనులు పండితరాయాదికవులు చూపు త్రోవలంబిట్టి 
పోదుము దేవునైన లక్ష్యపెట్టము. చూ.) యేదో ఆగర్జించడానికి అవసరం వచ్చింది కనకనే 
అతండటుల గర్జించాండుగాని తీరి కూర్చుని గర్జించలేదు. పండిత రాయలు వేంగినాటీ 
బ్రాహ్మండు. వెల్నాటిశాఖవారు ఆ యీ గర్జింపు మా పూర్వులకు అవమానకరం అని 
విచారిస్తే యేం ప్రయోజనం? ఆ పండితరాయలకు సమకాలీనులుగా వుండే భట్లోజీ 
దీక్షితులు, అప్పయ్య దీక్షితులు వీరు ప్రతిఘటించికూడా వోడిపోయారు. అంతవజకు 
అది పండితలక్షణమే కాని అన్యథా అతజణ్జి వంచించలేక ఆతండు లవంగి అనే తురుష్క 
కన్యకను పెండ్లిచేసుకున్నాండని మిషపెట్టి బహిష్కరించడం వగయిరాలు యీ కాలంలోనే 
అయితే శోచ్యం. అతండు నిరాఘాటమైన శక్తికలవాండు. కనకనే ఆకాలపు ఢిల్లీచక్రవర్తి 
(శహాజహాను) అతనికి పండితరాయలు అనే బిరుదాన్ని యిచ్చి గౌరవించాండు. 


“దివిజకవివరు గుండియల్‌ దిగ్గురనంగ 
నరుగుచున్నాండు శ్రీనాధుం డమరపురికి” 


దీని కర్ధమేమిటి? యీలోకంలో వుండేకవుల నందటినీ వోడించడమయిందనేనా? 
ఆ వోడించడం తనకన్న కొంత పూర్వకాలంలో వుండే కవిబ్రహ్మకున్ను, చాలాపూర్వికుందైన 


కవిత్వమూ -(బ్రాహ్మణత్వమూ 761 


నన్నయ్యకున్ను కూడా సంఘటిస్తుందా? తనకు సమకాలీనుందైన గౌడడిండిమభట్టువటకే 
సంఘటిస్తుందా? శ్రీనాథుండువైదీకి కాండు. నియోగి అవును గాని మన దేశంలో విస్తరించి 
వుండే ఆర్వేల నియోగిన్నీ కాండు. యిందుకు అతనిపద్యపాదం “పాకనాంటింటివాండవు 
బాంధవుండవు” అనేదే వక్కాణిస్తుంది. ఆనందించక అసూయపడి విచారించవలసివస్తే 
శ్రీనాథుని విజయానికి పాకనాంటివారుతప్ప యితరనియోగులున్నూ, వైదికులు సరేసరి 
యావన్మందిన్నీ విచారించవలసివస్తుంది, అందులో “మహి మున్‌ వాగనుశాసనుండు 
సృడియింపన్‌” అని వుండడంచేత నన్నయ్యగారి చుట్టాలున్నూ (వైదికులన్నమాటు,, మజథిన్నీ 
“కుండలీంద్రుండు తన్మహనీయస్థితిమూలమై నిలువ” అని వుండడంచేత తిక్కన 
సోమయాజులుగారి బంధువులున్నూ (ఆర్వేలవారన్నమాట) యెక్కువగా అసూయపడవలసి 
వస్తుంది. యింతే కాదు. ఆంధ్రకవితాపితామహుండుగారి శాఖవారు (నందవరీకు 
లన్నమాట) కూడాపాకనాంటివారు తమవారు కారు గనుక విచారింపవలసినవారే 
అవుతారు. వీరేకాదు. యింకా మణిచాను. తెనాలిరామలింగకవి అ(గశాభికాకోకిలం కనుక 
శుక్ల్షయజుశ్ళాభానియోగులున్నూ, శ్రీనాథుని యైశ్వర్యానికి విచారింపవలసిన వారే కాని 
యీక్షణంవటికు యెవ్వరుగాని యిట్టి విచారానికి భాజనులు కాకపోవడం మన అదృష్టం. 
రామలింగకవి ప్రథమశాఖవారిలో వైదికే కాని నియోగికాండనే పక్షంలో వారికీ విచారం 
తప్పదు. యింకీ “యీవిచారం అసలు యుక్తమేనా” అనే ప్రశ్నకు జవాబు వుందా? 
నన్నయ్యగాని, తిక్కన్నగాని, రామలింగంగాని, పెద్దన్నగాని శ్రీనాథుండి కాలంలో వున్నారా? 
లేరుగదా? “అమరపురి” పద్యంలో లేకపోయినా మజోపద్యంలో “ఈక్షోణిన్నినుం బోలు 
సత్మవులు లేరీనాటికాలమ్ములో” అని వుండనేవుంది. వుండదే అనుకుందాం “పార్థ ఏవ 
ధనుర్ధరఫొ యీ మాటకు రాముండుగాని రావణుండుగాని అశోకుండుగాని గుజిఅవుతారా? 
ధవతు. 


శ్రీనాథుని ఆత్మశ్హాఘాపరత్వం మాకు విచారకారకం అంటారా? అనండి. కవులలో 
తన్నుంగూర్చి అంతో యింతో వ్యంగ్యంగానో, వాచ్యంగానో కట్టించుకోని (కళ్చ శ్లాఘాయాం) 
వారెవరు? కవికుల గురువు కాళిదాసు “మందః కవియశః ప్రార్థి” అన్నాండు కనుక 
యీయన్ని పుచ్చుకుందామా? యీవిధంగా రఘువంశంలో వినయాన్నే కనపరిచాండు. 
శాకుంతలంలోనో? “అభిరూపభూయిష్టా పరిషదియం. తదత్ర కాళిదాస (గ్రథితవస్తునా 
నవేన నాటకేనోపస్థాతవ్యం” నాంటిసభలో చాలామంది పండితులున్నారష అందుచేత 
కాళిదాసుగారి నాటకంగాని పనికి రాదష? వాచ్యార్థంలోనే కొంత కత్ధనం కనపడుతూ 
వుంది. యింక వ్యంగ్యానికి త్రోవదీస్తేనో? పండితులంతగాలేని సభలో అయితే యే కవిదేనా 


762 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నాటకం పనికివస్తుందిగాని పండితభూయిష్టమైన సభలో అయితే కాళిదాసుదేగాని 
పనికిరాదు. యీలాగే నన్నయ్య, 


(౧) “నిత్యసత్యవచను మత్యమరాధిపాచార్యు నన్నపార్యు” 
(౨) “అమలోదాత్తమనీష నే నుభయకావ్యప్రాఢి పాటించుశిల్పమునంబారగుందన్‌" 
అని కవిబ్రహ్మ యిదేరీతిని అందటికీ చూపవచ్చును. 


40 యేండ్లనాండు కవిసింహగర్జితములు అనే పేరుతో వొక చిన్న పుస్తకం 
ప్రచురింపంబడింది. వలసినవారు దానిలో చూచుకుంటారు. కీ॥ శే॥ కస్తూరి శివశంకర 
కవిగారు యేదో సందర్భంలో వొక వ్యాసం వ్రాశారు. అందులో ఆయీవిషయం కూడా 
స్వల్పంగా స్పృశించినట్లు జ్ఞాపకం. (అది “గుంటూరిసీమ”లో వుంటుంది) అయితే ఆయీ 
కవులు తమ గొప్పందనాన్ని చెప్పుకున్నారు గాని యితరుల మీందికి దూంకినట్లు 
లేదంటారేమో? ఆ చెప్పుకోవడంలో వ్యంగ్యంతీస్తే దూంకడమూ కనపడుతుంది. పోనివ్వండి, 
అంత (శమయెందుకు, వాచ్యమే దొరుకుతూ వుండగా? లోగడ “శిరస్సు నిహితం 
మయాపదమదక్షిణం లక్ష్యతామ్‌.” యీశ్లోకం యెందుకు బుట్టిందో యెజుంగుదురా? 
రామానుజమతం యెవళ్లు వొప్పరో? అనంగా వారిసిద్ధాంతాన్ని ఆమోదించి 
(చక్రాంకనాదికం, ఊర్చ్వపుండ్రధారణం వగైరా) ప్రవర్తించక వివదిస్తారో; అట్టి 
(ప్రతివాదిపండితు లెవరేనా సరే వారి శిరస్సులయందు నా కాలు-కాదుకాదు యెడమకాలు 
పెట్టంబడింది. అనంగా పెట్టితీరుతానన్నమాట. యీామాటలు “తదన్యమతదుర్శద 
జ్వలితతేజసాం వాదినాం” అనే మూండవచరణంలో కనపడుతూ వున్నాయా? (మత 
ప్రచారకులలో శ్రీ నందిరాజు దీక్షితులుగారు తిరుమణి తిరుచూర్ణధారకులను గూర్చి 
ప్రతిజ్ఞ చేయడం, మతుకు మిల్లివారు యెదిరించడం వగయిరాలు (గ్రంథవిస్తర భీతిచేత 
వుదాహరించ లేదు) కుడికాలు పెడితే యెక్కడ ప్రతివాదులను గౌరవించినట్లవుతుందో 
అని యెడమకాలన్నాండు. తదన్య- రామానుజులవారికన్న యితరులయొక్క 
మత-మతములు, అద్వైతం, ద్వైతం, శైవం, శాక్తేయం, ఇవన్నీ కావచ్చును గాని దేశికులవారి 
తాత్పర్యంమాత్రం అద్వైతమతమనియ్యేవే. అద్వైతమతోద్దారకులు ఆదిశంకరులు గతించి 
అప్పటికి కొన్ని శతాబ్దాలు అయినా శంకరులనెత్తిమీంద వేదాంతదేశికులు యెడమకాలు 
పెట్టనట్లయిందనిన్నీ, ఆయీ దేశికులవారేమి, అసలు విశిష్టాద్వైతమతోద్ద్ధారకులు 
శ్రీరామానుజులవారేమి, యింకా శ్రీవైష్టవమత ప్రచారకులు మటికొందరేమి శంకరులవారి 
భాష్యం అంటూ పుట్టివుంది గనక “అమర్చినదానిలో అత్తవ్రేలెట్టింది.” అన్న మాదిరిని 
తమ మతానికి అనుకూలించే మాటలు వ్రాసుకున్నారు గాని ఆయనలో యెన్నోవంతున్నూ 


కవిత్వమూ -బ్రాహ్మణత్వమూ 763 


కారని అద్వైతపు బాలుండెవరేనా ప్రసంగిస్తే యేంలాభం? దేశికులకాలంలోవున్న పండితులు 
లేదా పండితుడు “ఇదుగో నేను శాంకరమతంవాళి. నన్ను జయించుచూదాం. అప్పుడు 
నీమొడంకాలు నీవు పెట్టనక్కజలేదు. నీకంత (శ్రమెందుకు, నేనే నా నెత్తిమీంద 
పెట్టుకుంటాను” అని యెదిరిస్తే యేదో జరుగుతుంది. అంతేకాని ఆకాలం గతించాక 
“నన్ను కొడితే యేంలాభం, మాబావని కొట్టిచూడు” అన్నట్టు వాగ్యయం చేయడం 
మొదలెడితే యేంప్రయోజనం? యేదో పొరంబాటో, తొందరపాటో ఆ వాగ్వ్యయానికి 
కారణమనుకుందాం. విద్యావయోవృద్దులు క్షేమంకోరిన వారు “నాయనా, నీత్రోవ 
సరియైనదికాదు. వేదాంతదేశికుల (ప్రతిజ్ఞ శంకరులకు సమన్వయింపదు. కాలంవేటు” 
అనిబోధిస్తే వారిని పట్టుకొని తిట్టడం, తలకు తగని డాంబికాలు పలకడం, ఇదంతా 
క్షంతవ్యంకాదు. వేదాంత దేశికులవారి (ప్రతిజ్ఞకు తగిన కారణం ఆకాలంలో వుండకపోదు. 
దేశికులు శ్రీమహావిష్ణువు యొక్క ఘంటయొక్క అవతారమని ఆమతస్థులు విశ్వసిస్తారు. 
కవితార్మిక సింహుడు అనే ఈ పేరున్నూ, వేదాంతదేశికులు అనే పేరున్నూ ఆయనకు 
వాడతారుగాని అసలు తలిదండ్రులు పెట్టిన పేరు యెవరూ వాడరు. 


శో, కవితార్శికసింహాయ కళ్యాణ గుణశాలినే 
శ్రీమతే వేంకటేశాయ వేదాంతగురవే నమః. 


ఆయీ శ్లోకంవల్ల ఆయనపేరు తెల్పినట్లయింది. ఆలాటి మహానుభావుని కాలు 
నెత్తిమీందకు రావడం అదృష్టమేకాని యెందుకూ కొజిగాని వాదాలు చేయువారిని 
మందలించడం కూడా పాపమే. 


తెలుంగుకవులలో రామలింగం ముష్కరుండుగా అతని కొన్నిపద్యాలు (తెలియనివన్ని 
తప్పులని - ఒకనికవిత్వమం దెనయు నొప్పులుందప్పులు, వగయిరా) తెల్పుడు చేసినా 
అతండు శ్రీ వైష్ణవభక్తుండని అతని పాండురంగ మాహాత్మ్యం బుజువు చేస్తుంది. . ఆలాగే 
ఆయీ దేశికులవారు లోంగడ వుదాహరించిన ప్రతిజ్ఞాశ్లోకభాగంవల్ల దుర్వాస మహాముని 
మాదిరిగా కనపడినా ఆశ్లోకపూర్వార్ధం చూస్తే రెండవ తొండరడిప్పొడి యాళ్వారుగా 
తోంపకమానరు. చూడండి- 

“శ్లో యతీశ్వరసరస్వతీ సురభితాశయానాం సతాం, 

వహామి చరణాంబుజం ప్రణతిశాలినా మౌళినా” 

చూడండీ, యెంత విషయం వుందోను? “యెవరు శ్రీరామానుజుల వారి 
వాక్యములను ఆదరించి వర్తించు మహాభక్తులో వారి పాదమును వంచిన తలమీంద 
పెట్టుకుంటాను” అనికదా దానిభావము. మహాపురుషుల ప్రకృతిలో పరస్పర విరుద్ధధర్మాలు 


764 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కలిసి వర్తిస్తాయి. వారి ఆశ్రమాలలో లేళ్లూ, పెద్దపులులూ కలిసి మెలసి వుంటాయి. 
ఆయన సమకాలీనులు మతచర్చలో దేశికులకు వోడిపోయినవారేకాని గెలిచినవారు లేరని 
ఆమతస్థులే కాదు నిజమైన చరిత్ర తెలిసిన మతాంతరులుకూడా విశ్వసిస్తారు. 
“నో, శతోరపిగుణా వాచ్యా, దోషావాచ్యాగురోరపి” అనికదా అభియుకోక్తి. ఆయీ 
దేశికులవారి (ప్రతిజ్ఞ క్రొత్తదిలాగువున్నా కొత్తదిమాత్రంకాదు. భారతం సభాపర్వంలో 
సహదేవుడు యీప్రతిజ్ఞనే చేసియున్నాడు. కాని అది మా కూటస్టులకు అవమానకరంగా 
వుందని నిషాదపడ్డవా రెవ్వరూ లేరు. అది బాహుబలస్ఫోరకం. ఇదో? విద్యాబలస్ఫోరకం. 
అయితే యింకోమాట యేమిటంటారా “రాజు వచ్చినా రాకళ్లకు పాపయ్యుంటేనా?” 
(బొబ్బిలి పాట) అన్నట్లు, యీదేశికుల కాలంలో ఆదిశంకరు లుంటే యేమయేదో? 
యెందుకు యీప్రశ్న? “పెట్టగల బచ్చలిపాదును కొనంగల గేదె తినిపోయింది” పై 
ప్రశ్న భావనాబలాన్ని వినియోగించి జవాబు చెప్పతగినది. అద్వైతులేమో మాశంకరులే 
గెలిచేవారని సంతుష్టి పడతారు. విశిష్టాద్వైతులు మాదేశికులే గెలిచి తీరుతారని చెప్పుకొని 
సంతుష్టి పడతారు. అయితే యింకో శంక. శంకరులు ఆకాలంలో లేరుగనుక దేశికుల 
వారి యెడమకాలు బాధ ఆయనకు లేశమూ సంఘటింపదు. యెవరేనా సంబంధిస్తుందే 
అయ్యోఅనిదుఃఖిస్తే అది అజ్ఞానవిలసితమే కానిఅన్యంకాదు. లేదా. దురభిమాన 
మనుకోవాలి. దాన్ని ఆలా వుంచుదాం. అప్పయ్యదీక్రితులవారు దేశికులకాలంలో 
వున్నారుగదా? సాక్షాత్తూ బ్రహ్మాోపరావతారం. ఆయన్ని దేశికులు వోడించి ఆయన నెత్తిమీంద 
యెడమకాలు పెట్టినట్లేనా దేశికులవారు? అంటే వినండి. అసలు దేశికులకాలంలో 
యావత్తుమంది అ ద్వైతపండితులతోటీ వాదం తటస్థించే వుంటుందని చెప్పంగలమా? 
యేదో సభలో యేకొందణితోటో వాదం వచ్చివుండును. అప్పుడు దేశికుల వారు యింతటీ 
ఘోరప్రతిజ్ఞ చేయడానికి తగినంత హేతువు తారసమైవుండును. అంతేనేకాని 
అవచ్చేదకావచ్చేదేనా అద్వైతులు దేశికుల యెడమకాలు నెత్తిని పెట్టుకోవలసిన దురవస్థ 
వచ్చి యుండదు. “అదుగో పులి యిదుగో తోంక” ఫలితార్థం దేశికులవారు అద్వైతమత 
సిద్ధాంతాలు ఖండించి విశిష్టాద్వైతాన్ని పోషించిన మహామహులు అన్నది. పనిపడితే 
దేశికులవారు దేవుణ్ణికూడా యెదిరించే ధైర్యం కలవారనడానికి కొన్ని యితిహాసాలున్నాయి. 


“శ్లో ఐశ్వర్యమదమతోలి సి మాం నజానాసి దుర్మతే! 
పరైః పరిభవే ప్రాప్తే మదధీనా తవస్థితిఃొ 


యీళ్లోకం వొకానొకసందర్భంలో దేశికులవారు శ్రీతిరుపతి వేంకటేశ్వర స్వామిని 
గూర్చి చెప్పవలసి వచ్చిందని చెప్పంగావిన్నాను. దానికి వున్న పుట్టుపూర్వోత్తరాలు 


కవిత్వమూ -(బాహ్మణత్వమూ 765 


తెలియనివాళ్లు “దేశికులు యెంత దుర్మార్గుడు, దేవుణ్ణ 'దుర్మతీ' అని సంబోధించాండే 
యింక యితనికి యెవరడ్డుతారు? తల్లిచెవులు దెంపినవానికి పినతల్లిచెవులు బీఅపువ్వులూ 
గావుగదా” అంటూ దూషిస్తారు. వారివెనక తత్వం తెలియని అమాయికులు “కాంబోలును. 
అది కర్ణకఠోరంగానేవుంది. నాకైతే దేశికులవారంటే భక్తేగాని యీ విషయంలో నా 
మనస్సున్నూ నొచ్చింది. అయితేమాత్రం యేంచేసేది? ఆయన యెదట కిక్కురుమనలేం” 
అంటూ ఆరంభిస్తారు. అంతేనే కాని దేవుణ్ణికూడా అంతమాట యెందుకనవలసివచ్చిందో 
అనే విచారణ దాంకా యెవరికోగాని బుద్ధి ప్రసరింపదు. దేవుండున్నాండా, లేడా అనే 
ప్రసక్తి తటస్థించినప్పుడు స్వామివారేదో దేశికులవారికి సహాయం చేయవలసివచ్చిందనిన్నీ, 
ఆ సహాయం గుడితలుపులు కుంచెకోలతో అవసరం లేకుండానే వాటంతట అవి 
విడిపోవడమే స్వరూపం కలదనిన్నీ చెప్పుకుంటారు. దేశికులవారు కోరిన పని స్వామివారు 
చేయకపోయేటప్పటికి దేశికులకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. యెందుచేత? త్రికరణశుద్ధిగా 
'భగవంతుండున్నాండు' అనే నమ్మికతో వున్నవాండై యితరులను నమ్మిస్తూన్నారు కదా 
దేశికులు. అట్టి పరమభక్తునిపట్ల తన సత్త చూపకపోతే భక్తుని పాట్లేమికావాలి? 
“దాసుండిపాట్లు పెరుమాళ్లకే యెబుక” కనక ఆసందర్భంలో దేశికులవారి నోటమ్మట 
పైవాక్యం వచ్చిందంటే ఆస్తికుందెవ్వండూ బెచిత్యానికి భంగంగా తలంపండు. త్యాగరాజు 
యేమని గానం చేశాండు. ఆయన లోకాన్ని మోసం చేసే స్వభావం కలవాండేనా? 
తప్పకుండా భగవంతుండున్నాందని విశ్వసించినవాండు కావుననే “ఎందు దాంగినాందో 
మారాముం డెందుకు దయరాదో?” అని గానం చేశాండు. 


భగవత్సత్తను గూర్చి నాస్తికులు వితండవాదం చేస్తారు. వారికి భగవంతుండు 
వొక్కసారి కనపడితే లేనిపోనివాదాలతో (గ్రంథాలు పెరగవుగాని ఆసృష్టికర్తకు “నీవు లేవు” 
అనే వాళ్ళందటికీ కనపడడమేనాపని? (యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ 
భజామ్యహమ్‌). అదిన్నీకాక తనకోసం జపతాపాలు చేసి కృళించేవాళ్లకే దిక్కులేదే? అట్టి 
దేవుండు నాస్తికులకు కనపడి తనసత్తాను ధ్రువపరచుకోవాలా? వున్నాండన్న వాళ్లకి 
వున్నట్లున్నూ లేండన్నవాళ్లకు లేనట్టున్నూ వర్తిస్తాండు. ఆ మాయామానుష విగ్రహుందు; 
ఆ మాటా త్యాగరాయలే వాక్రుచ్చారు. “కద్దన్నవారికీ కద్దు కద్దని మొజలిడిన పెద్దలబుద్దులు 
నేం డబద్ధమౌనె.” ఇది విషయాంతరం. యిప్పటి నాగరికులు కొందలు దేశికులవారిని 
మెచ్చకపోదురుగాక. ఆకాలంలోవారు పూజించారు. విశిష్టాద్వైతులందటికీ ఆయనమాటంటే 
వేదం. అద్వైతులేనా “యేదీ నీయెడమకాలు మానెత్తిమీందయేలా పెడతావో పెట్టు” 
అన్నట్లుగా ఐతివ్యుం కనపడదు. ఆయనప్రతిజ్ఞాళ్లోకం యతిరాజ సప్తతిలో నలభైయోది. 
కావలసినవారు చూచుకోండి. ఆయనకట్టి శక్తిసామర్థ్యాలు వుండంబట్టే ఆశ్లోకం అప్పుడు 


766 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


లోకంలో నిల్వగల్లింది. లేకపోతే గౌడడిండిమభట్టు కంచుఢధక్కాకి పట్టిన దుర్గతే దానికిన్నీ 
పట్టేది. 

ఆ కాలంనీకు జోడుకాగడా లెవరిచ్చారంటే “నా ఆముదపుచేనిచ్చిం” దని జవాబిస్తే 
సహించేది కాదు. అన్నట్టు దేశికులవారు వెంకటేశ్వరస్వామిని బెదరించాక యేం జరిగిందో 
వ్రాయనే లేదు. యేం జరుగుతుంది? భక్తపరాధీనుండు శ్రీ వేంకటేశ్వరుండు దేశికులకు, 
అనుకూలంగా వర్తించినట్లే వినికిడి. ఆ యీప్రతిజ్ఞలు వగయిరాలుగాని, ఆ యీ 
భగవత్ర్రత్యక్షాలు గాని యెక్కువ తెలివి కలవారు విశ్వసింపకపోదురు గాక, విశ్వసించేవారే 
నూటికి తొంభై మంది. వేదాంత దేశికుల ప్రతిజ్ఞాశ్లోకంమళ్లా వొకసారి వుదాహరించి 
వ్యాసం ముగిస్తాను. 


“ళో. యతీశ్వరసరస్వతీసురభితాశయానాం సతాం 
వహామి చరణాంబుజం (ప్రణతిశాలినా మౌళినా 
తదన్యమతదుర్శద జ్వలిత తేజసాం వాదినాం 
శిరస్సు నిహితం మయా పద మదక్షిణం లక్ష్యతామ్‌” 


యిందులో “అదక్షిణం” అనేపదానికి యెడమకాలనే కాక (క్రియా విశేషణంగా 
వ్యాఖ్యానిస్తే “నిర్ణయం” అనే అర్ధం కూడా చెప్పవచ్చును. కాని ఆమతస్టులు ఆయీమార్దవాన్ని 
సహించరో యేమో? యేలా చెప్పినా పాదం శిరస్సు భరించడం తప్పదన్నది సిద్ధాంతమేకదా? 
సరే; వ్యాసారంభం యెక్కడ? ముగింపెక్కడ? ఉపక్రమోపసంహారాలకు సంబంధబాంధవ్యా 
లుండవద్దా అంటే వుండవలసిందే కాని అసలు నామార్గం యేదో కొత్తపుంత. దేన్నిగుణీంచో 
మొదలుపెడతాను, మధ్యమధ్య “సర్రాజుపెళ్లిలో గుర్రాజు కొకపోంచ” లెన్నో జ్ఞప్తికి 
తగులుతాయి. వాట్లకోసం మళ్లా హెడ్డింగులు పెట్టి వ్రాసేదేమిటని దానిలోనే నాల్లుమాటలు 
వ్రాసివిడుస్తూ వుంటాను. ఆయీ యావత్తు వ్రాంతతకున్నూసారం- 


(౧) కవిత్వానికీ బ్రాహ్మణ్యానికీ లంకె లేదు. 


(౨) యేకవి ప్రతిజ్ఞలు ఆకవికాలీనులకేకాని తత్పూర్వులకుంగాని, తదనంతర 
కాలీనులకుంగాని సమన్వయింపవు. సమన్వయిస్తాయి అనుకోవడం యుక్తిదూరమే 
కాక వ్యక్తి దూరమేకాక అనుభవదూరం కూడాను. 


ఆయీ రెండు అంశాలున్నూూ అవాంతరంగా యింకా కొన్ని దొర్లివుంటే 
వుండవచ్చును. ముసలివ్రాంత, నల్లమందునవ్రాంత. యేదో నాకే చేదస్తంగా వుంటుంది. 
కవిత్వానికీ బ్రాహ్మణ్యానికీ సంబంధం లేదని ప్రాక్కాలీనులు క్షత్రియాదుల వల్లనే తేలింది. 


కవిత్వమూ -బ్రాహ్మణత్వమూ 767 


(మాఘుండు వైశ్యుండని విద్వత్సరంపర చెపుతారు) కాని కవిత్వానికీ, పాండిత్యానికీ 
చుట్టణికం అక్కజలేదని యీశతాబ్లానికి పూర్వం తేలలేదు. చూడండీ, వొక్క 
రేఫశకటరేఫలను గూర్చి యెందటు యెంతశ్రమచేశారోను. “ద్విరేఫదర్పణం” వగయిరాలు 
చూస్తే పై సంగతి తెలుస్తుంది. యిటీవల తెలుంగుమీజినకొలందిని యతిప్రాసలు, వ్యాకరణం 
వగయిరాలుకూడా అనావశ్యకా లన్నంత వజికు వచ్చింది. అందుచేత యేదో గణబద్ధం 
చేసేమాత్రంలో వుండే వ్యక్తి మహాభారతకర్త వ్యాసులను పట్టుకొని తోంచినట్లల్లా అనడం, 
యేవో కర్ణకటువైన (ప్రతిజ్ఞలు చేయడం యిీస్టితికి వచ్చింది యీనాండు కవిత్వం. తీరా 
యెదురుకుంటే “మాబావని కొట్టిచూడు” అనడానికే అధికారం గాని అంతకు మించి 
లేదు. ఆయీరకంవారితో కొందటు వాదానికి వుపక్రమిస్తూన్నారు. అది శోచనీయం. 
ఆఖరికి “నాయబ్బజిజ్ఞాసా, నీతాతజిజ్ఞాసా” వలె పరిణమించింది. ఆఖరికేకాదు దానిధోరణి 
మొదటనే అట్టవాసన కొట్టంది. పెద్దలు అట్టివాదం పెట్టుకోరాదు. భవభూతి “ఘటానాం 
నిర్మాతు స్తభువనవిధాతుశ్చకలహః” అన్నాండా లేదా? “భవే దద్యశ్వోవా కిమిహ బహునా 
పాపిని కలౌ” శాంతం పాపం. దాసు శ్రీరామకవిగారు “పున్నెమ? పూరుషార్ధమ? బుభుక్షువు 
చేసిన బ్రాహ్మణార్ధమా?” అన్నారు. కనక పెద్దలు యిట్టి వారితో వాదాలు పెట్టుకోవడం 
నాకు అభిమతం కాదని నమస్కార పూర్వక విజ్ఞప్తి. యే బాపతు ఐశ్వర్యంగాని వొకటే 
తెగని ఆశ్రయించి వుండదు. అందటినీ సంతోషపెడుతూ వుంటుంది పర్యాయంగా; కొన్నాళ్లు 
దేవతలేలితే, కొన్నాళ్లు రాక్షసులు. అప్పుడు వారికి వీరు సలాం. ఇప్పుడో? వీరికి వారుసలాం 
యింతే ఐశ్వర్యప్రకృతి. మురారి యేమన్నాండు?- శ్లో.“కస్మైచితృపటాయ... 
నీచాన్నీచతరోపసర్పణ మపామేతత్మిమాచార్యకమ్‌” అన్నాండు. దీని తాత్పర్యం 
వ్రాయవలసివస్తే చాలా పెరుగుతుంది. చిరకాలం రావణున్ని ఆశ్రయించిన లక్ష్మి రాముణ్ణి 
(మనుష్యమాత్రుణ్ణి) ఆశ్రయించిందని ఫలితార్ధం. వేదశా(స్తాలను గూర్చి చెప్పలేనుగాని 
తక్కిన కవిత్వాదులు జాతిభేదంతో పనిలేకుండా అందటికీ అలవడతాయనే నేను 
అనుకుంటాను. వేదానికీ, శాస్త్రానికీ వున్న బాధ లోంగడ వుదాహరించే వున్నాను. పుస్తకాలు 
చూచి వేదం వర్లించినా అదిసక్రమమైన అభ్యాసం కాదు. దాన్ని (శ్రుతి అనడంలోనే 
వుంది ఆ తాత్పర్యం. సంప్రదాయసిద్ధంగానిదీ యేవిద్యా ఫలించదు. కనక వేదమంటే 
మావంటి బ్రాహ్మణబ్రువులకు భయం. దాని అంగాలన్నా (వ్యాకరణాదులు) అంతే. జర్మనీలో 
వెదార్ధం తెలిసినవా రున్నారంటారే; వున్నమాట నిజమే. వారికీ ఉచ్చారణ కుదరదు. 
వారికే కాదు. దశవిధ బ్రాహ్మణులలో యెందణికో కుదరదు, ఆంధ్రులకూ ద్రావిడులకూ 
మాత్రమే యీమహాభాగ్యం. వీరు వేదం పరిస్తూ వుంటే తక్కిన అష్టవిధ బ్రాహ్మణులూ 
చాలా ఆప్యాయనంగా విని ఆనందిస్తారు. యింక ముందేనా వేదానికి ఆంధ్రులూ 


768 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్ర 


ద్రావిడులూ మాత్రమే జీవం నిల్సాలికాని యితరులవల్ల ఆయీ కార్యం తుదనెగ్గదు. 
కర్ణాటకులూ మహారా్షులూ వేదం చెప్పుకోవడం మట్టుకు క్వాచిత్సంగా వుందని వినికిడి 
వుంది. ఘూర్డరులలో చెప్పుకోవడం కూడా దృశ్యాదృశ్యమే మాగురువుల రోజులలో 
లోకైకమహావిద్వాంసులు బాలశాస్తులవారు యజ్ఞం చేసినప్పుడు (శ్రౌతులు మన 
ఆంధ్రదేశాన్నుంచే ఆహ్వానింపంబడ్డారని మాపరమగురువుల వల్ల విన్నాను. ఇది 
విషయాంతరం. 


కవిత్వం యావత్కులాలవారిదీగాని వాకకులంవారిది కాదన్నది ప్రధానాంశం. 
ఆయీమాట వారివారి మాతృభాషకే సమన్వయిస్తుంది. సంస్కృతకవిత్వం ధార వున్నంతలో 
సాధ్యంకాదు. కాని క్వాచిత్మంగా స్తీశూ[ద్రులలో సంస్కృత కవులున్నారని వేశ్య మంజువాణి 
బుజువుచెసింది. తెలుంగులాగే వ్యావహారికంలో దాన్ని నడపడానికి అవకాశంలేదు. అది 
యావత్తూ గ్రంథాలద్వారా, గురువులద్వారా సంపాదించుకోతగ్గదే కాని వ్యవహారంవల్ల 
అలవడేది చాలా తక్కువ. మన ఆంధ్రంలో సంస్కృతం కొంత మార్చుచేసి సంస్కృతాన్ని 
(తత్సమం) కల్పుకుంటున్నాం. కన్నడంలోనో? అజవంలోనో? లేక ఆరెంటిలోనూ 
కూడానో? మార్పులేని సంస్కృతాన్ని కలిపి మణిప్రవాళనామంతో వాడుకుంటారనివిన్నాను. 
శిష్టసమ్మతిలేదు గాని మన భాషలోకూడా కొంచెంగా కనపడుతుంది ఆలాటి కవిత్వం. 


శ్లో తిండికై తె పదిమంది వసంతీ, తండులాలు గృహమందు నసంతి 
రండనాకొడుకులెల్ల హసంతి, కొండగోగులు గృహే విలురంతి. 


యీరచన చాలా అందంగానే వుంది. అరవకవిత్వానికివలె (పాస మాత్రం వుంది. 
ఆఖరుచరణంలో రెండున్నూ తక్కిన చరణాలలో వాక్కొకటిన్నీ కేవల సంస్కృతాలున్నాయి. 
మన భాషలో కూడా యీ మాదిరి రచన వుంటే బాగుంటుందేమో? మణిప్రవాళ నామధేయ 
(శిష్టులు సమ్మతిస్తే) దీనికే చెల్లుతుంది. కొంటెతనానికి యెవరో చెప్పినవి యీలాబీవి 
మనతెలుంగులో స్వల్పంగా యింకా వున్నాయి. 


శ్లో, అస్టివ దృకవచ్చైవ చల్లవ ద్వెల్లకుక్కవత్‌ 
రాజతే భోజతే కీర్తిః పున స్సన్వ్వాసిదంతవత్‌. 
శ్లో, ఏకైకదుద్దుః కులపండితానాం 
దుద్దుదయం కుండలపండితానామ్‌ 
యేగాని యేగాని మహాకవీనాం 
కాసుద్వయం చిల్లర (బ్రాహ్మణానాం. 


కవిత్వమూ -బ్రాహ్మణత్వమూ 769 


కవిత్వ మంటే తన మనస్సులో వున్న భావాన్ని యితరులకు తెల్పుడు చేయడమే 
కనక యేలాటిభాషలో తెల్పుడు చేస్తే యేమి అనే వాదం యిప్పుడు బయలుదేరింది. 
క్వాచిత్మంగా పండితులుకూడా దీనికి బాసటగా వుంటూన్నారు. మునుపు (పాండిత్యం 
లేకపోయిన పక్షంలో) నిశితమైన ధార స్వతస్సిద్ధమైనది వుండిన్నీ యెందలో దాన్ని 
వృధాచేసుకోవలసి వచ్చేది. యిప్పుడాలా కాకుండా ఆలాటి ధార కలవారి రచనకు కూడా 
శిష్టపంక్తిలో కన్నా హెచ్చు పంక్తిలో స్థానం దొరికింది. శ్రీనాధాదుల రోజులలో ద్విపద 
కావ్యానికే గణన లేనట్టు కనపడుతుంది. కాని సంస్కృతంలో వుండే అనుష్టుప్పునకు 
తెలుగులో సరిపోయేది ద్విపదే అనుకుంటాను. ద్విపదలు, రగడలు వగయిరాలు 
పదకవిత్వానికి చేరిపోయాయి. పద్యకావ్యాలలో యెక్కడేనా కీర్తన యిమిడిస్తే దాన్ని కవులు 
ఆక్షేపించేవారు. శ్రీ మాడభూషి వేంకటాచార్యులవారు (అపరపండితరాయలు) పదకవిత్వాన్ని 
భరతాభ్యుదయంలో వాడే టప్పటికి అల్లంరాజు సుబ్రహ్మణ్యకవిగారు ఆక్షేపించడం నేను 
నాచిన్నతనంలో యొజింగిందే. పద్యకావ్యాలలో ద్విపద లంతగా వాడడం లేదుగాని 
ప్రత్యేకించి ద్విపదగానే కొన్ని గ్రంథాలు పూర్వకవులు రచించారు. రంగనాథ రామాయణం 
వాట్లలో అగ్రస్థాన మలంకరిస్తుంది. శైవకవులు పూర్తిగా ద్విపదలోనే రచన సాగించారు. 
నన్నయ్యగారినాంటికి వ్యాపకంగా వున్న అక్కరలు, మధ్యాక్కరలు, తరువోజలు క్రమంగా 
నామమాత్రావశిష్టా లయినాయి. యిప్పుడు భావకవులు మటికొన్ని క్రొత్తపేరులు కల్పించికొని 
వాట్లలో తమభావాలను ప్రకటిస్తూన్నారు. కవిత్వానికి (శ్రోతృరంజనం ముఖ్యం. దాన్ని 
మబవకుండా రచిస్తే అది “లోకులరసనలె ఆకులుగా” చిరకాలం వుంటుంది. మనకి 
అచ్చుయం(త్రం “నక్కపుట్టి నాల్గువారా లయిందన్నట్లు” నిన్నమొన్నగదా వచ్చింది. 
అంతకుపూర్వం పుట్టిన మనవారి రచనల జీవాతువులు “లోకులరసనలే” అన్నమాట 
యేకవిన్నీ మటబవరాదు. తెలుంగురచన అంతకు పూర్వం వున్నా దాన్ని మంచిత్రోవలో 
పెట్టి రచన సాగించి మనకింత భిక్ష పెట్టింది నన్నయ్యభట్టు. అతనికి చేదోడువాదోడుగా 
వున్న మహావిద్వాసుండు నారాయణభట్టు ఆంధ్రంలోంగాని, సంస్కృతంలోంగాని 
కన్నడంంగాని యేవో కొన్ని మహా గ్రంధాలు రచియించే వుంటాండు కాని అవి యింతవటికు 
పైకి రాలేదు. కొందటు నిన్న మొన్న వ్రాస్తారుకదా- “భారత రచన ఆ నారాయణ 
భట్టుదే. నన్నయ్య తద్దినం బెట్టేవాండి తమ్ముండు ... లాగు వుండి వుంటాలొడని వ్రాశారు. 
ఆ యీమాట లోకానికి నచ్చితే సంతోషమే. వారిద్దబూ కూడా మనకు రక్త 
సంబంధులుకారు. కవితారచన ద్వారా బంధువులు. “ఘనమతు లెల్లవారికి 
నకారణబంధులుగారె సత్మవుల్‌” తెనాలిరామలింగాన్ని విశ్వబాహ్మణులు మావాందని 
అభిమానించినట్లే నేండు కొందబు నన్నయ్య మావాండనడమూ కలదు. ఇతణ్జిగూర్చి 


770 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మాత్రమే బేవారసాస్తినివలె యెవరి మట్టుకువారు మావాందే అనడానికి అవకాశం 
వుందికాని తదితరులనుగూర్చి అనడానికి అవకాశంలేదు. యిప్పుడు నేను భట్టుమూర్తిని 
మావాండంటే నే నాకులంలోకి చేరవలసి వస్తుంది. కాని అందుక్కూడా సిద్ధపడే వ్యక్తులు 
కొందటు వున్నారు. దానిక్కారణం అతనికవిత్వమందుండే గుణమే. “కవీనాం కో దోష 
స్సతు గుణ గణానా మవగుణః” అన్నాడు మురారి. కవులంతా రాముణ్ణ (ప్రేమించినట్లు 
నన్నయ్యనీ (ప్రేమిస్తారు. అతండు భిక్షాప్రదాత. “సీ. నన్నయకవి పెట్టినాండుకదా? 
తిక్కనాదికవీంద్రుల కాదిభిక్ష నన్నయంటూ పుట్టకేపోతే యేంజరిగేదో? అప్పుడు 
యావత్తుభారమూ తిక్కన్నగారిమీందే పడి భిక్షాప్రదాత యీయనే అయేవారు. 
ఒక్కచెంతిమీందుగా రచించినట్లయేది. ౧౫ పర్వములు రచించిన సోమయాజులుగారే 
ఆమూండు పర్వాలూ కూడా రచిస్తే అని విచారపడేవారున్నూ లేకపోలేదు. అట్లెందుకు 
జరగలేదో అది మనకు గోచరించేది కాదు. ఆయన ఆకాలంలో యెవరేనా యీటప్రశ్నవేస్తే 
యేమని జవాబిచ్చేవారో తిక్కనగారు. ఆ జవాబు పుక్కిటి పురాణంగానేనా చెప్పుకొనేవారు 
కవులలో వున్నట్లు లేదు. “అం దాదిదొడంగి మూండు కృతులాంధ్రకవిత్వవిశారదుండు 
విద్యాదయితుం డొనర్చె మహితాత్ముండు నన్నయభట్టు దక్షతన్‌” అనిమాత్రమే 
సోమయాజులు గారు వ్రాసి వూరుకున్నారు. యిందులో వేసిన విశేషణాలు వొకటి 
ప్రాసక్రింద రెండయతిక్రింద జమకడితే మిగిలేదల్లా, నన్నయ్యభట్టుమాత్రమే. “దక్షతన్‌” 
అనేది పాదపూరణార్ధమైనా కావచ్చును. ఆయన్ని ద్వేషించే వారికిదే మార్గం. శివకేశవులకు 
పరస్పరద్వేషాలులేనట్లే నన్నయతిక్కనలకున్నూ లేవు. వారు సమకాలీనులు కారుగదా? 
నన్నయ్యగారియందు యితరకవులతోపాటు తిక్కన్నగారికి పరమాదరమే అని మన 
మనుకోవాలి. ఆయీ అంశమును తిక్కన్నగారి ప్రయోగా లుదాహరించి చర్చిస్తే కవిలోకానికి 
కొంత వుపకరిస్తుంది గాని అంత వోపికగాని, కొంత వోపికగాని నాకులేదు. యీవ్రాంత 
ఆకాశపురాణపువ్రాంత. కొందజు నన్నయ్యగారి ద్రౌపది, తిక్కృన్నగారి ద్రౌపది అంటూ 
విడదీసి వారి వారి అభిప్రాయాలు ప్రచురిస్తారు. ఆయీ విషయం బొత్తిగా నిరాధారమని 
మన్నిత్రులు సతీర్భులు కాశీభట్ల సుబ్బయ్య శాస్తులవారు పెద్దవ్యాసం వ్రాసి బుజువు 
పజిచినారు. ద్రౌపది వ్యాసభట్టారకునిదే గాని యిం దెవ్వరిదిన్నీ కాదని నే ననుకుంటాను. 
కొంచె మించుమించుగా అనువదించడం అనువాదకుల ఆచారం. అంతమాత్రంచేత 
వారికి వీరు వంకలు దిద్దినవారుకారు. అట్లు వ్రాయుట వ్యాసభట్టారకుని నిందించుటే. 


ప్రసక్తానుప్రసక్తంగా చాలాదూరం వచ్చాం. వాల్మీకి వ్యాసుల ద్వారా పరిశీలించినా 
బ్రాహ్మణేతరులకూ కవిత్వానికీ చుట్టటికం ఉంటుంది. అప్పకవి ప్రాంత స్టూలదృష్టిప్రయుక్తం. 
యింకో మాట వ్రాయడం మణిచాను. యేదో శాసనంలో భారతాన్ని రాజనరేంద్రుంే 


కవిత్వమూ-బ్రాహ్మణత్వమూ 771 


రచించినట్టు కనపడుతుందనిన్నీ అందుచేత నన్నయభట్టుకీ, భారతానికీ సంబంధమే 
లేదనిన్నీ సుమారిప్పటికి ముప్ప్ఫెయేళ్లనాండు వొక (క్రొత్తవాదం బయలుదేటింది. దానికి 
ఆధారం రాజనరేంద్రుండు భారతం రచింపచేశాం డని చెప్పడానికి కారయామాస” 
అనక “చకార” అని అంతర్భావితణ్యర్థం వాడడమే. అక్కడక్కడ అంతర్భావితణ్యర్థాలు 
వాడడం కవుల ఆచారంవుంది. ప్రకరణాన్ని బట్టి వ్యాఖ్యాతలు వాట్లని వ్యాఖ్యానిస్తూ 
వుంటారు. “వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తిఃి రాజనరేంద్రుండు భట్టారకుణ్ణి ఆహ్వానించడం 
వగయిరా పీరికలో వుందాయె. (౧) “పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ 
నభీష్టము” (౨) “ఇవి యేనున్‌-భారతశ్రవణాసక్తియు...” ఇత్యాదిగా వుండే రాజుగారి 
వాక్యాలు ఆశ్వాసాదినీ ఆశ్వాసాంతాన్నీ వున్న పద్యాలు, గద్య వీట్ల నన్నిటినీ ఆ “చకార” 
అనే క్రియ త్రోసివేయంగలదా? కృష్ణదేవరాయలవలె రాజనరేంద్రుండు కవిగా యెక్కడా 
ప్రతీతి లేదు. కనక ఆవాదం కొలందికాలంలోనే అంతరించింది. నిన్నమొన్న నన్నయభట్టు 
సహాధ్యాయి నారాయణభట్టే కృతికర్తంటూ వాదం బయలుదేరింది. ఆమాటే నిజమైతే 
“పాయక పాకశాసనికి భారత... తోడయి నిర్వహింపంగన్‌” అనే పద్యం చాలా మార్పు 
చేయాలి. చేస్తేమాత్రం పండితలోకం విశ్వసిస్తుందా? అసలు కవుల చరిత్ర బొత్తిగా 
లేనప్పుడే యేదో ఆకాశపురాణంగా చెప్పుకొనేవాళ్లు ఆ పుక్కిటిపురాణ వాక్యాలు కొన్ని 
విశ్వాస్యాలుగా వుండకపోయినా అసలుకి భంగం గలిగించి తుండూ తుపాకీనీ లేకుండా 
యెగరంగొట్టి “అహో మూలచ్చేదీ తవ పాండిత్య ప్రకర్ష” అన్నమాదిరిగా వుండేవి కావు. 
భారతానికీ, నన్నయభట్టుకీ సంబంధమే లేకుండా వుండే చరిత్ర యెన్ని ఆధారాలతో 
వున్నా లోకం విశ్వసించదు. కాని, లెక్కవ్యక్తులు ఒకరిద్దరు మాత్రం చాలా సంతోషిస్తారు. 


“ద. సీతయు లేదు రావణుని చెల్లెలు లే దలరాముం డబ్బిలో 
సేతువు గట్ట లేదతనిచే దివిజారులు చావలేదు సా 
కేత పురమ్ము లే దచటం గేకయ పుత్రియు లేదు సర్వము 


న్నూతన సృష్టియే యన జనుల్‌ విని నవ్వుదు రేమొగమ్మునన్‌.” 
(ఇటీవలి చర్చ. 


గతించిన చారిత్రిక సంగతులు యెవరు వ్రాసినా సరిగా వుండవు. పొరాణికగాథలు 
కూడా సరిగావుండడంలేదుగదా? అతీంద్రియజ్ఞానం కల బుషులే భిన్నభిన్నంగా వ్రాస్తే 
యితర పండితులనుగూర్చి చెప్పేదేమిటి? యేరోజు జరిగింది ఆరోజు (వాసుకోవడం 
అప్పటికాలపు పండితులకు అలవాటులేదు. కొన్ని గ్రంధాల చివర గద్యయే లేదు. 
పుష్పబాణవిలాసం ఆతెగకే చెందుతుంది. విపులమైన వ్యాఖ్యానం దానికి వుంది. కాని 


772 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వ్యాఖ్యాత మూలకారుని పేరు వుటంకించలేదు సరిగదా తన పేరున్నూ ఉటంకించుకోలేదు. 
శ్రీకృష్ణుని శృంగార చర్యలు ప్రతిపాద్యములుగా పెట్టుకొన్నిట్లు “భువనవిదిత మాసీగ్‌ 
యచ్చరిత్రం” అనే శ్లోకంలో కనపడుతుంది. తరువాత యేశ్లోకంలోనూ ఆవాసన కనుపడదు. 
కొందజు పుష్పబాణవిలాసం కాళీదాసకృత మనడం విన్నాను. యిలా వ్రాస్తూవుంటే యేదో 
తరవాయి వుంటూనే వుంటుంది. కవిత్వం బ్రాహ్మణుల సొమ్మే అని అప్పకవిగాని 
మణివొకరు మాదే అని యెవరోగాని రిజిష్టరు చేయించుకోవడానికి యత్నించడం 
పరిహాసాస్పదం. “దేవుని పెండ్లికి అందణూ పెద్దలే”. 


x XxX ఈ 


773 


అంతా రామమయం 


యీ జగమంతా రామమయం. యీపదకవిత్వం యెవరిది? అంటే? భద్రాచల 
రామదాసుగారిదని ఆబాలగోపాలంగా అందటూ యొటింగిందే. దీన్ని మనం మన తెలుంగు 
వ్యాకరణానుసారంగా గ్రాంధిక భాషలోకి మార్చుకుంటె- “అంతయు రామమయం, 
దీ జగమంతయు రామమయం॥” అని తేలుతుంది. కాని సహజమైన భాషలో యిచ్చినంత 
హాయి యీకృత్రిమ భాషలో వుండదు. పాడుకొనేవాళ్లు దీన్ని వాడవలసివస్తే గుళ్టానికి 
కళ్లెం లాగిపట్టిన మాదిరిగా వుంటుంది. తుట్టతుదను విరమించినప్పుడు సున్నతో 
విరమించడం మాత్రం తప్పదు. అందుచేత వున్నదున్నట్టుగానే దీన్ని గానం చేయడంలోనే 
సుఖం కనపడుతుంది. (గగ్రాంథికంగా మార్చినప్పుడు గానానికి ఆనుకూల్యం పూర్తిగా 
లోపిస్తుంది. అందుచేతే అనుకుంటాను యీ రామదాసు మాత్రమే కాదు. త్యాగరాయలు 
కూడా యీ విధంగానే గేయాలు రచిస్తూ వచ్చారు. 


(1) జగ మేలే పరమాత్మా? యెవరీతో మొజలిడుదు. 
(2) చక్కాని రాజామార్గము లుండంగ సందులు రూరనేలనే వో మనసా? 


ఆయీ గేయాలు యథాశాస్త్రంగా దిద్దవలసివస్తే చాలాపదడుగా పరిణమిస్తాయి. 
ఏల అనే అవయం కళేగాని వ్యావహారికంలో సర్వతాద్రుత ప్రకృతికంగానే కనపడుతుంది. 
గేయాలకు (గ్రాంథికభాష వాడిన కవులు చాలా అరుదుగా కనపడతారు. 
అధ్యాత్మరామాయణకీర్తనలు రచించినకవిన్నీ, మృత్యుంజయవిలాసం రచించిన కవిన్నీ 
గ్రాంధికభాషనే వుపయోగించారు. ఈపదకవిత్వంలో యెక్కడా వ్యావహారికం 
దొరలించనేలేదా ఆకవులు; అంటే వినండి, వారు గ్రాంథికంగా రచిద్దామని రచించారు. 
ఆంధ్రభాష మాతృభాష కావడంచేత చిన్నప్పటినుంచీ వాడుకొనే మాటలలోనే నేవేనా 
(బుద్ధిపూర్వకంగా కాదే అనుకోండి) కొన్ని దొర్లడం తప్పదు. ఈ పీడ పదకవిత్వం చెప్పేవారికే 
కాదు. పద్యకవులకున్నూ అనివార్యమే. నన్నయ తిక్కనాదులు వాడితే అవి “అనింద్య 
గ్రామ్యాలు” తదితరులు వాడితేనో? అవి నింద్య గ్రామ్యాలు. ఇంతే భేదం. శ్రీనాధుండెంతో 
గొప్పవాండై వుండిన్నీ కొన్ని గ్రామ్యాల వాడి వున్నాండు. (అటువై, డెబ్బె, గొంతు గూరుచొని, 
వగయిరాలు చూ.) యే కవికేనా వంకలు పెట్టవలసి వస్తే తెలుంగు మాటలలోనే తబిచు 


774 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అవకాశం వుంటుంది గాని సంస్కృతశబ్దాలలో అంతగా వుండదు. యెందుచేతంటారు? 

తెలుంగేమో? అభ్యసించకుండా వస్తుందాయె. సంస్కృతం కష్టపడి గురుశుశ్రూష చేస్తేనే 
కాని రాదుగదా? అట్టి భాషలో యెవరికోతప్ప అపభ్రంశాలు దొర్లవు. (యీ మాట యిప్పటి 
నవకవులకు చెల్లుబడికాదు) గేయ కవితావిషయంలో అపభంశాలు దొరలడం 
సంస్కృతంలోకూడా వున్నట్టే యీ క్రిందివాక్యంవల్ల స్ఫుటమౌతూ వుంది. “కి మపభ్రంశేన 
భవతి గీతస్య” అన్నాండు ఆచార్యగోవర్ధనుండు; యీ మాట సంస్కృత కవిత్వానికి లగించేదే 
గాని తెలుంగుకి లగించేదికాదు. గోవర్ధనాచార్యులు తెలుంగువాందని ప్రతీతిలేదు. ఇతని 
పేరెత్తిన జయదేవుండు గీతగోవిందకర్త కూడా తెలుంగువాండుకాండు, వో్రుండు. 
తరంగాలని వ్యవహరించంబడే “కృష్ణలీలా తరంగిణిలో” విస్తరించి కాకపోయినా యే 
మాత్రమో వ్యాకరణదోషాలు దొరుకుతాయి. గోవర్ధనుండు చెప్పిన దానికి యీ తరంగభాష 
లక్ష్యమై యుండదు. నారాయణతీర్భులకన్న గోవర్ధనుండుచాలా పూర్వుండై వుండాలి. 
అష్టపదులు రచించిన జయదేవుందే తీర్చులకన్న ప్రాచీనుండు. ఆజయదేవుందు 
“ఆచార్యగోవర్ధనః” అని యితణ్ణి పేర్కొన్నాండు. మొత్తంమీందమాట సంస్కృతమనండి, 
తెలుంగనండి యింకే భాషేనా అనండి గేయరచనలో వ్యావహారికాన్ని స్పృశించకుండా 
వుండదన్నమాట. పద్యకవిత్వంకన్న పదకవిత్వం ఆపాతమధుర మనేమాట అందజూ 
వొప్పుకుంటారు. “ఆద్య మాపాతమధురమ్‌” అనేది సుప్రసిద్ధం. వినీ వినడంతోనే ఆకర్షించేది 
గేయం, దానికి భాషావిచారంతో పనిలేదు. గాని నూజులో తొంబైపాళ్లు గీతానికే వదిలి 
పెట్టినా పదిపాళ్లేనా భాషను బట్టిన్నీ మాధుర్యం వుంటుంది. దాన్ని బట్టే గాయకులు 
సంగీతానికి వాడుకునేశ్లోకాలు “శ్లో. సజల జలదనీలం వల్లవీ కేళిలోలం” వంటివేకాని 
- “శో. వాశ్చా రేడ్డ్వజధ గ్ధృతోడ్వధిపతిః (క్రుధ్రేద్దజానికిః” మాదిరివి వాడుకోరు. 

త్యాగరాయాదులు (పూర్వమెప్పుడో కొన్ని తరాలనాండు తెలుంగుదేశస్టులే) అఅవదేశస్టులే 
అయినా రచన యావత్తూ తెలుంగులోనే సాంగించడానికారణం భాషామార్దవాన్ని పట్టికూడా 
గానానికి కొంత మాధుర్యాన్ని సంపాదించే వుద్దేశం వుండంబట్టియ్యేవె. శ్రీ శ్రీకృష్ణదేవరాయలు 
“దేశభాషలందు దెలుగులెస్స” అని చెప్పడానిక్కారణం మార్దవాన్ని పురస్మరించుకొనియ్యేవే. 
అచ్చతెలుంగుకున్నంత మార్దవం తత్సమమి(శ్రమైన భాషకు వుండదు. (మ. కురువృద్దుల్‌ 
గురువృద్ధబాంధవులనేకుల్‌. చూ.) అట్లే సహజమైన దేశ్యపు తెలుంగున కున్నంతమార్దవం 
కృత్రిమ (కల్పిత) తెలుంగుకున్నూ వుండదు. (సీ. పల్కుటాల్‌ దొరగ్రుడ్డు పనటు లాటలపట్టు. 
వగైరాలు చూ.) పై మాటకు అర్థం బ్రహ్మాండభాండము క్రీడాస్థానమని ఆ కృత్రిమ తెలుంగు 
కన్న తత్సమపదమైనా బ్రహ్మాండ భాండశబ్దమే కొంత ఆనందాన్ని కలిగిస్తుంది. పదకవులు 
అచ్చతెలుంగునే వాడరు గాని వినేటప్పటికల్లా అర్ధం గోచరించే మిశ్రభాష వాడతారు. 


అంతా రామమయం i 
(1) ఎందజో మహానుభావు లందటికి వందనములు. 
(2) తెలివి యొకరిసామ్మా? యెందుకే విభుని తిరుగ పొమ్మంటినమ్మా? 


(3) అలిగితే భాగ్యమాయె మటేమీ వాడలిగితే 
తలిరుబోండిరొ? వాని దండించంగలనా? వా॥డలిగితే॥ 


యెక్కందేనావాకపదం తత్సమంపడినా అదికూడా తెలుక్కంటే కూడా సులభంగా 
అర్ధమయేదే పడుతుంది పదకవిత్వంలో; అయితే పదకవులు ఆయీభాషావిభాగాన్ని 
ప్రయత్నపూర్వకంగా చేసి వాడివుంటారా? అంటే? వినండి నాఅనుభవాన్ని వివరిస్తాను. 
దైవాత్తూ వారి కాయీమాటలు దొర్లుతాయి కాని వారు దీనికి ప్రయత్నించరు. 


చ. కనుంగవ కింపు గల్గి తగు కామకలాభ్యసనంబు గల్గి జ 
వ్వనమున లేంత యయ్యు రసభావములన్‌ గడుం బెద్దయై తనం 
తన వలపున్నదైన వనితామణి యెవ్వని కబ్బుం బ్రాగ్బవం 
బునం దులలేని పున్నెములు పూవులుపూచి ఫలింపకుండినన్‌. 


ఆయీ పద్యంలో అయిదు పదాలు సంస్కృత మనుకొవడానీకి తగ్గగురుతుకల 
వున్నాయి. ఆటోపదం తెలుంగులోకలిసి పోయినమాదిరిదే. దీన్ని యీవిధంగా చెపితే 
బాగుంటుందని కవి అనుకొని రచించి వుంటాందనుకోవడం శుద్ధ పొరంబాటు. కాంతలకు 
హావభావాదు లెట్టివో? కవుల కాయాయీ రచనావిశేషాలున్నూ (లీలావతీనాం సహజా 
విలాసాః భర్తృహరి చూ.) అట్టివే. విలాసాలే లేనిస్తీలున్నూ వుంటారు. రచనావిశేషాలు 
దొరలని కవులూ వుంటారు. ఇంతేకాదు, ఆయీ రహస్యాలు కనిపెట్టడం చేతగాని 
వ్యాఖ్యాతలున్నూ వుంటారు. (నాకు అన్నిరాగాలూ వొకటేలాగు వుంటాయి. అన్ని 
అత్తరువులూ కూడా డిటో అనే వారున్నూ కలరు.) తత్సమపదభూయిష్టంగా కవిత్వంచెప్పి 
ఆంధ్రకవికుల గురుత్వాన్ని కైకొన్న నన్నయ్యకవిత్వంలో కూడా యీపోకళ్లు వున్నాయి. 


క. దేవసములైన యనుజుల 
తో విప్రలతో రథాళితో వచ్చి యర 
ణ్యావాసము సేసెదు ధర 
జీవల్లభ? నీవు ధర్మనిష్టితబుద్ధిన్‌. 
యీపద్యంలో మూండుపదాలు మాత్రం తెలుంగు వున్నాయి. తక్కిన యావత్తూ 
సంస్కృతమే అయినప్పటికీ వినేటప్పటికల్లా అర్ధం గోచరిస్తూ వుండడంచేత దీన్ని జాను 
తెలుంగు కింద జమకట్టినా వొప్పుతుంది. పదకవుల కవిత్వం యావత్తూ యీలాగే 


776 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వుంటుంది. సంగీతవిద్వాంసులలో వొక్క దీక్షితులవారి కవిత్వం మాత్రం కొంత పెటుకుగా 
కనపడుతుంది. ఈయన రచన సర్వమూ సంస్కృతమే. ఆకారణంచేత పెటుకనుకుందామా? 
ఆలాగేఅయితే జయదేవుని అష్టపదులకు యీదోషం తగలలేదే? (“సకురు నితంబని? 
గమన విలంబన మనుసర తం హృదయేశం” వగైరాలు చూ.) మొత్తం కవిత్వానికి 
మెటుంగు తెచ్చేది ప్రసాదగుణ మనిన్నీ ఆగుణం పదకవులలో విశేషించి కనపడుతుందనిన్నీ 
చెప్పినట్లయింది. అంతేకాదు ప్రసాదగుణానికి కారణం వ్యవహారంలోవుండే మాటలు 
తబుచుగా వాడుకోవడమనిన్నీ చెప్పినట్లయింది. అయితే ఆపక్షంలో వ్యాకరణానికి 
స్వస్తిచెప్పవలసి వస్తుందేమో? అక్కజలేదు. లోకోక్తుల మట్టుకు వ్యాకరణబాధ లేకుండా 
లాక్షణికులే శాసించారు. “లోకోక్తీనాం భవేద్యోగో యథా వచ్చుతిరంజనమ్‌.” యీలాగు 
అభ్యనుజ్ఞ నిచ్చినా కొందజు లోకోక్తులలో వుండే వ్యాకరణ దోషాలను సవరించి 
వుపయోగిస్తూ వచ్చారు కాని, పింగళిమహాకవి యధథాస్థితంగానే వాడుకున్నాండు. 


(1) “రోళ్లా రోంకళ్లంబాడిన కూరుము లిపుడింత దాంచికొన్న నడంగునే?” 
(2) నుయిదాంటే వానికిన్‌ జింతయాకంతైనన్‌ గడమైననున్‌. 
(3) పాలు విలింగితే పెరుగగునే? 


2-3 నెంబర్లు, రామలింగని కవిత్వమున్నూ సారంగుతమ్మయ్య కవిత్వమున్నూ 
అని యెజుంగుదురుగదా? 'విజయవిలాసకవి” చేమకూరకవి విజయవిలాసంలో కంటేకూడా 
సారంగధర చరిత్రలో లోకోక్తులెక్కువగా వుపయోగించాందు. విజయవిలాసంకంటే 
సారంగధర చరిత్రకే యెక్కువ పేరు వస్తుందని గ్రంథకర్త అభిప్రాయపడి వుంటాడని 
నావూహ. కాని యేకారణంచేతనో అలాజరుగలేదు. “చేమకూరపాకాన్ని పడింది” అన్న 
(ప్రతిష్ట విజయవిలాసంవల్లనే కలిగిందని నాతాత్సర్యం. యిది విచారణాంతరం. 
లోకోక్తులంటే? వ్యావహారికపుమాటలన్నమాట. తజచువ్యవహారం (కాస్తపరిశుద్ధమైనవారు 
వాడుకొనే దన్నమాట)లో నలిగేమాటలతో కవిత్వం చెప్ప గలిగితే అది పాఠకలోకాన్ని 
రంజింపంగలిగినట్టు శాస్త్రాలు శోధించి దిద్దితీర్చి (శ్రౌత్రార్హంతీచణైర్లుణ్యైః-చూ. ) రచించిన 
రచన కలది రంజింపంజాలదు. కూచిమంచి తిమ్మకవిగారు ఆకాలపు రుచినిబట్టే 
అనుకుంటాను వొకసీసపద్యం, 


“సీ పరిలిపరి పీలుకర్చురపు రక్షణుండు.” 


అని కాంబోలు అంతారాతిమయం అన్నట్లు రచించారు. చాలామంది దానికి అర్ధం 
చెప్పవలసిందని అడుగుతూవుంటారు. కొందలు చెప్పంగలవారున్నూ వున్నారు. చిన్నప్పుడు 


అంతా రామమయం 777 


విన్నాను. కాని యిప్పుడెవరేనా చెప్పవలసిందని అడిగితే మళ్లాపుస్తకాపేక్షే పాకాలలో 
నారికేళపాకం కూడావున్న మాట అందటూ యొటింగిందే కాని పైనిచూపినరచన దానికి 
వుదాహరణం కాదు. దానికి వుదహరించవలసి వస్తే- 


మ. తలంబక్షచ్చటం (గ్రుక్కి బాతువులు కేదారంపుం గుల్యాంతర 
స్థలి నిద్రింపంగంజూచి ఆరెకు లుషస్స్నాత ప్రయాత ద్విజా 
వళి పిండీకృత శాటులం చవి తదావాసంబులన్‌ జేర్చ రే 
వులడిగ్గంగను వారిం జూచి వెస నవ్వున్‌ శాలిగోప్యోఘముల్‌. 


యీలాటి పద్యాలు వుదాహరించవలసి వుంటుంది. కొంత శ్రమపడ్డ తర్వాతనేనా 
రసంస్ఫురించే కవిత్వానికే నారికేళ పాకమనే పేరువర్తిస్తుంది కాని, యెంతో పరిశ్రమమీంద 
అర్థమ్మట్టుకు తెలిసి అప్పుడు కూడా రసం కనపడని కవిత్వాన్ని నారికేళపాకంగా 
సహృదయులు భావింపరు. తత్సమపదాలే అక్కజలేదు. అచ్చ తెలుంగు పదాల 
కూర్చులోకూడా కొంత పెటుకుగా వుండే రచనలు వుండడం కలదు. యెక్కడ దాంకానో 
యెందుకు దీనికి వుదాహరణం “మూండు పంగల యీటె మోపినాండు” వగయిరా 
వాక్యాలు మనుచరిత్రనుంచే వుదాహరింపవచ్చును. ఆ మాటకంటె, తత్సమపదమైనా 
త్రిశూలం అని వాడుకుంటేనే హృద్యంగా వుంటుంది. కవి తనకు పదజాలం యెక్కువగా 
తెలుసుననే సంగతి లోకానికి తెలపడానికే అయితే నిఘంటును నిర్మిస్తే స్వాభిప్రాయం 
నెబివేజదా? (తే. గీ. తనకు నాల్గు నిఘంటుపదములు వచ్చుననుచు, చూ.) ఆఖరికి 
శుద్ధవ్యావహారిక భాషలో కవిత్వం చెప్పవలసిందని నీ తాత్సర్యమా? అని నన్ను 
మీరడుగుతారేమో! ఆలా అడగండి. వ్యవహారంలో నలిగే మాటలతో రచించడం మంచిదని 
నేను జవాబు చెపుతాను. వ్యవహారంలో కొంత సంస్కారశూన్యంగా వుండేమాటలు 
సంస్కరించుకొని వాడుకుంటే అవి గ్రాంథికభాషగా చెలామణీ అవుతాయి. కొంచెం 
వ్యాభ్యానించి చూపుతాను. 


క. ఈలోకమయగుం గొందటజ 
కాలోకమకొందటబకు నిహంబును బరమున్‌ 
మేలగుం గొందట కధిపా? 
యేలోకము లేదు సూవె? యిలంగొందజకున్‌ 


యో పద్యంలో మాటలన్నీ పండిత పామర సాధారణ్యంగా లోకంలో అందణూ 
వాదుకొనేవే. పద్యంలో పెట్టడం కొంచెం సంస్కరించి పెట్టడం జరిగింది. సంస్కరించని 
పూర్వం యీలా వుంటుంది. “కొంతమంది కేమో యీలోకమే సౌఖ్యకరంగా వుంటుంది. 


778 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కొందణికేమో? ఆలోకం మాత్రమే. కొందటికి రెండున్నూ అనుకూలిస్తాయి, కొందళికి 
రెండూ కూడా చెడుగుగానే వుంటాయి.” అనే వ్యావహారికపు మాటలకే కొంత మెటుంగుపెట్టీ 
ఛందోబద్ధంచేస్తే లోకోత్తరమైన పద్యంగా పరిణమించింది. యెవరు కవిత్వం చెప్పినా 
యాభై యాటబక్షరాలలోనే. వొక్కొక్కరి కూర్చు ఆనందజనకంగా వుండడానికిన్నీ వాక్కొక్కరిది 
అన్యథా వుండడానికిన్నీ కారణం చెప్పడం కష్టం. అందజు వండే పదార్థాలూ వొక 
మాదిరివే. పాకభేదంవల్ల రుచి భేదించడంలేదా? అన్నీ మామిడిచెట్లే. ఆకులు వగైరాల 
ఆకారంలో భేదం తెలుసుకోవడం దుర్హటం. పండ్లలోరుచి భేదం కలగడం లేదా? 
యెంతమట్టుకు కవిలోకాన్ని గురువుగా పెట్టుకుని రచన సాగిస్తాండో అంతవరకే రచన 
రుచిస్తుంది. లోకాన్ని నిరసించాండా? అధఃపతనం తప్పదు. భవభూతి యేదో సందర్భంలో 
“ఉత్పత్స్యతే మమతు కోపి సమానధర్మా” అని అంటే అన్నాండుకాక. యేదో నీరసరచన 
రచించే ప్రతికవికిన్నీ భవభూతి వాక్యం వుపాదేయం కాదు. భవభూతి కవిత్వం 
లోకగురుకమేకాని లోకాన్ని వదులుకున్న సంస్కృత కవిత్వం పూర్వకవులకు 
దేశభాషమాదిరినే నడిచేదేమో కాని యిప్పటి కవులకట్లు నడవదు. తెలుంగుసహజంగా 
నడుస్తుంది. వ్యావహారికభాషను వదులుకున్నా అవ్యయాలు వగైరా తెలుంగు కవిత్వంలో 
వ్యావహారికంగానే దొర్లుతాయి. యీ విషయానికి వుదాహరణలు చూపవలసివస్తే భారతంలో 
చాలా భాగం వుదాహరించవలసి వస్తుంది. “వారువచ్చి నీకిచ్చిరేని పాణి గ్రహణము 
చేయుము నన్నున్‌.” అన్నాండు కదా? నన్నయ్య. యిది సంస్కృత మర్యాదనుబట్టి 
సమన్వయిస్తుందా? చేయుధాతువు ద్వికర్మకం కాదు. అట్టి స్థితిలో నీవు నన్ను పాణిగ్రహణం 
(పెండ్లినిచేయుము) అంటేసమన్వయించిందా? యథాకథంచిత్తుగా సమన్వయించిందే 
అనుకుంటే వచ్చేవిప్రతిపత్తి చూడండి. శకుంతలావాక్యం గదా యిది. ఆమె దుష్యంతుజ్ణి 
తన్ను పెండ్లియాడవలసిందని చెప్పేమాటకు మజోలాగు అర్ధంవస్తూవుంది. నీకు నన్ను 
పెండ్లిచేయుము. యెవరికో అన్యులకిచ్చి పెండ్లిచేయవలసిందని కంఠోక్తిగా చెప్పినట్లయింది. 
దానితో రసాభాసం సిద్ధమయింది. (ఏకతైవానురాగశ్చేత్‌ చూ.) అసలు నన్నయ్యతాత్సర్యం 
శకుంతల దుష్యంతుణ్ణి మనస్ఫూర్తిగా వరించివుండిన్నీ, తండ్రిగారి సమ్మతి పర్యంతమున్నూ 
వేచివుండవలసిందని కొంచెం వ్యవధిని సూచిస్తూ దానిమీద దుష్యంతుండు హతాశుందయి 
బలాత్కారానికి (కామాంధానాం యుక్తా యుక్తవివేక శూన్యత్వాత్‌) సిద్దపడతాండేమోనని 
తండ్రిగారికి కొన్ని విశేషణాలు. (1) కరుణా నిరతులు (2) ధర్మస్వరూపులు అనేవి వెసినారు, 
తప్పక మనయనురాగమును గౌరవిస్తారని గుప్తంగా తెలుపుడుచేసింది. నన్నయ్యగారి 
కవితా ప్రాశస్త్యాన్ని తెలపడానికి (1) ఉ. నిండుమనంబు నవ్యనవనీత (2) మ. మదమాతంగ 
తురంగ. అనే పద్యాలు వుదాహరించి యేవోకథలు వుద్దాటిస్తూ వుంటారు. ఆ పద్యాలు 


అంతా రామమయం 779 


హృద్యాలు కావని నేననేదిలేదు కాని నేను చూపిన యీ పద్యం లాక్షణికులు 
వుత్తమకవిత్వానికిచెప్పిన (జీవితం వ్యంగ్యవైభవమ్‌) సూత్రానికి ప్రథమోదాహరణం కావడమే 
కాక కూర్పువిషయంలో కూడా మిన్నగా పరిగణించం బడుతుందనిన్నీ, ఛందోబద్ధంగా 
వుంది కనక దీన్ని పద్యమనుకుంటూ వున్నాంగాని ఆలాగే కాకపోతే యిది వచనమే 
అనుకోవచ్చుననిన్నీ నా తలంపు. తీగదీస్తే డొంకకదులుతుంది. అసలు వ్రాయడానికి 
పెట్టుకొన్న విషయంవేలు. గద్య పద్య కవిత్వాలకు వుండే భేదం వ్యాఖ్యానించవలసివస్తే 
కొంత పెరుంగుతుంది కనక వుపేక్షిస్తాను. యెంతటి మహాకవి రచించినాక పద్యమనే 
టప్పటికల్లా యతికో, ప్రాసకో, గణానికో వ్యర్థపదంపడి తీరుతుందనిన్నీ వాకవేళ ఆపదం 
అవసరమేఅని రచయిత సమన్వయించినా అది లోంగడ చెప్పిన స్థానాలలో వుంటే 
వ్యర్థపదంగానే పరిగణించంబడుతుందనిన్నీ గద్యకు యీ కళంకాన్ని కల్పించడానికి 
అవకాశమే కలగదనిన్నీ చెప్పితే (ప్రస్తుతం చాలుననుకుంటాను. నన్నయ్యగారు పద్యంగానే 
చిత్రించినా వొక్క లఘువుగాని, గురువుగాని యితరులు సవరించడానికి చోటులేదు. 
సవరించడానికే చోటు (అవకాశం) లేకపోతే యిదే తాత్పర్యాన్ని మటివొక పద్యంలోంగాని 
లేదా అదేపద్యంలోనేకాని యిమిడ్చి కవితసాంగించి లోకాన్ని మెప్పించంగలమా? నామట్టుకు 
చేతగాదన్నంతవబికే నాకధికారం. అది ఆలావుంచుదాం. [క్రియాకారకాన్వయాన్ని 
కుదుర్చుకుందాం. “నన్ను పెండ్లాడుము” అని వ్యావహారిక భాషలో వుంటుంది. ఆపద్ధతిని 
చేయుము అనేక్రియకు ఆత్మనేపదార్ధకంగా (కొనులేకుండా కూడా ఆత్మనే పదంవుంటుంది) 
చేసికొనుము అంటే సమన్వయిస్తుంది. కొంతమంది సంస్కృత భాషామర్యాదనుబట్టి 
సమన్వయించడానికి పూనుకొని తికమకపడతారు. ఆపద్ధతిని పైవాక్యం “మాంత్వం 
వివాహంకురు” అని కావలసివస్తుంది. కాని సంస్కృతభాషా మర్యాద నెటింగిన కవిమాత్రం 
పైవాక్యాన్ని యేవగించుకుంటాండు. తెలుంగులో నన్ను పెండ్లిచేసుకో అనడంకంటేకూడా 
నన్ను పెండ్లాడు అనేదానికే ప్రాచుర్యం. “నన్ను పెండ్లాడవే చెంచీతా మేనత్తకూంతురవె 
చెంచీతా” పద్యంలో యే మాటలలో వున్నా భావంమాత్రం పెండ్లాడుము అనేదే. అయితే 
చేయుము అనేదానికి ఆడుము అనే అర్ధం వస్తుందా? అంటే వినండి. చేయుము 
అంటేరాదుగాని, దానికి ఆత్మనేపదంగా చేసికొనుము, అని అర్ధంచెప్పుకొనే పద్ధతిని అదే 
అర్ధం ఫలితమౌతుంది. క్రియలో మాట యే కవి కవిత్వంచెప్పినా వ్యావహారికం భావాల 
మీంద ఆధారపడే చెప్పాలి. ఆడుధాతువుకు వెనకాల మాట అనేపదం చేరిస్తే ఉచ్చరించు 
అనిఅర్ధం వస్తుంది. ఉపపదం లేకుండా వుపయోగిస్తే నృత్యంచేయు అని అర్ధం వస్తుంది. 
ఆయీ ధాతువుకు చివర “పోయు” ధాతువును చేర్చి అసలుధాతువును క్వార్థకంగా 
మాటిస్తేనో? నిందించు అనే అర్ధం రావడమేకాదు. మితిలేని రీతిని నిందించుట అనికూడా 


780 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వస్తుంది. ఆయీఅర్జాలన్నిటికీ ఆధారం మన కేమిటంటారు. లోక వ్యవహారమే. అందుచేత 
కవికి అన్నిటికంటే లోకమేముఖ్యం. అందులో బొత్తిగా పశుప్రాయులుగా వుండేవాళ్ల 
వ్యవహారమున్నూ (యెల్లేడు, యేంది, ఉండేడు వగైరాలు) బొత్తిగా చేదస్తంగావుండేవాళ్ల 
వ్యవహారమున్నూ (ఆస్సే, వుంచుంది, యేమిషే వగైరాలు) కవులు పుచ్చుకోక యితరాన్ని 
కొద్దిగా సంస్కరించి వుపయోగిస్తూ వచ్చారు. 

(1) గతకాలము మేలు వచ్చుకాలముకన్నన్‌. 

(2) నీమగండంత యొక్కుడె? 

(3) నరునకుల.. చుట్టమెవ్వరు? 

(4) మాకీ పుట్టువునకుం బాండుక్షాపాలుందడు నిన్నుంజూపి చనియె 

(5) ఓడితేనియు వద్దు మొట్లో యనంగ లింగమును గట్టకుడుగ మెటింగి నొడువు. 


చాలును విస్తారమెందుకు. ఇందు 1-వ నంబరు. పోయినరోజులు మంచివి. అనే 
వాక్యాన్ని పురస్మరించి పుట్టినది. 2-వ నంబరు. నీమొగుందే అంత గొప్ప వాండేమి 
అన్నదాన్ని పురస్మరించి పుట్టింది. ౩-వ నంబరు. చుట్టమెవ్వండు అని యేకవచనంలో 
వుండవలసివున్నా లోకంలో బహువచనంలోనే వాడడాన్ని బట్టి పుట్టింది. 4-వ నంబరు 
చనియె అనుధాతువునకు మరణించు అను నర్ధమున్నూ లోకవాడుకనుబట్టి సంపాదించుకో 
వలసిందే. అయితే ఇక్కడ చనియె అనక చచ్చె అని సవరించకూడదా? అనే వారున్నూ 
వుండవచ్చును. మా జన్మమంతా యీలాటి శంకలకే వినియుక్త మయింది. బళ్లకొద్ది 
వ్రాసిన వ్యాసాలున్నాయి. పత్రికల నుండి పునర్ము(ద్రితాలు పుస్తకాలున్నాయి చూచుకోండి. 
కవిబ్రహ్మ ఆలా వాడక యీలా యెందుకుపయోగించాండో తెలుస్తుంది. ఇంక 5-వ 
నంబరు. ఎటింగినొడువు అనేది, తెలిసి మణీమాట్లాడు అనే వ్యావహారికాన్ననుసరించి 
పుట్టింది. ఛందోబద్ధం చేయడంలో “మటీ” అనేది లోపించింది. లోపించినా వ్యవహారంలో 
అనుభూతమై వుండడంచేత దాని అర్ధం కూడా వస్తుంది. వ్యవహారబలంవల్ల విభక్తులుకూడా 
కలిసివస్తూంటాయి క్వాచిత్కంగా. “వాండుయ్యా లూంగుచున్నాండు.” ఇందులో “ఉయ్యాల” 
పదం ప్రథమావిభక్తిలోవున్నా సప్తమ్యర్థము చెప్పికోవాలి. అంతేనే కాని ఉయ్యాలనూంగు 
చున్నాండు అని సవరించడంలో వివేకం కనపడదు. ఒకప్పుడు గ్రంథకర్తకే ఛందోబద్ధం 
చేయడంలో కుదరక సప్తమ్యంతంగా పడితేనో? గణముల చిక్కున్నదికనక ఆకూర్చు 
క్షంతవ్యంగా భావించవలసి వుంటుంది చూడండి. “చింతయాకంతైెనంగడమైననుం గదమ” 
అన్నచోట పద్యంలోకనక చింతయాకన్నాండు గాని రామలింగం, వచనకవిత్వమే అయితే 


అంతా రామమయం 781 


చింతాకంత అనే ప్రయోగించేవాండు. యీలాటివెన్నోవున్నాయి. వ్రాసే వోపిక లేదు. 
“జీర్ణమంగే సుభాషితమ్‌.” 

తక్కినయావత్తు వాదమూ ఆలావుంచి కీ. శే. గిడుగుపంతులుగారి వాదంలో 
సముచ్చయం లోపించి దానికి పూర్వ మందున్న అచ్చుకు దీర్హం వస్తుందనే మాటమట్టుకేనా 
శిరసావహించ వలసి వుంటుందని నేననుకుంటాను ఉదాహరణం - అంత+యు 
రామమయము (యు లోపించి) అంతా రామమయము. రామదాసు పదకవిగాని 
కవిధూర్దబిపదకవికాండు. అతండు వక పద్యం యావత్తూ, అంతా, అంతా, అనే దీర్దాంతాలే 
నింపి పూరించాండు. అంత అనేదానికి యు, అనేది చేరిస్తే రాదుగాని దీర్చాంతమైనప్పుడు 
అందణు, అనే అర్ధం కూడా వస్తుంది. అంతావచ్చారా? యింకో విశేషం దీర్చాంతానికి 
యావత్తూ, అని యేకవచనంలో అర్ధం చెప్పుకోవలసి వస్తుంది. యేదో యీలా కిందా 
మీందా పడుతూవుంటే యేవో తోస్తూనే వుంటాయి శంకాసమాధానాలు. యిప్పటికి దీన్ని 
ముగిసాను. 


782 


అడియాస 


శ్లో కతిపయదివసైః క్షయం ప్రయాయాత్‌ 
కనకగిరిః కృతవాసరావసానః 
ఇతి ముద ముపయాతి చక్రవాకీ 
వితరణశాలిని వీరరుద్రదేవే. 


ఈ శ్లోకం ప్రతాపరుద్రుని దాతృత్వాన్ని గూర్చి రచించినది. ప్రధానంగా అతిశయోక్తి 
అలంకారం వుండగా మరికొన్ని యేవో అలంకారాలు వుంటాయి విజ్ఞులు పరిశీలిస్తేను 
యిప్పుడీశ్లోకాన్ని వుదాహరించి వ్యాఖ్యానించవలసిన ఆవశ్యకత యేంకలిగింది అని ప్రశిసే 
జవాబు - “పనిలేని మంగలి పిల్లితల గొణిగాడు” అనే లోకోక్తిని వుదాహరించడమే. 
అంత మాత్రంతో (ప్రశ్నించిన పెద్దమనిషి తృప్తిపడకపోతే పెద్ద అక్షరాలలో చిత్రించిన 
“అడియాస” పదం ముక్తకంఠంతో వేయినోళ్లతో ఘోషిస్తూవుండంగా వొకరివివరణం 
అనావశ్యకం అని మూంగనోము పట్టడం. సరే యీశ్లోకం ప్రతిపదమూ పరిశీలిస్తే తేలే 
ముఖ్య తాత్పర్యం. 


అనంగా అనంగా వాకరాజన్నట్టే - వొక ఆండచ([క్రవాకప్పక్షి. ఆ యీపక్షి 
సుప్రసిద్ధుడైన వోరుగంటి ప్రతాపరుద్రుని కాలంలో పిల్లా జెల్లా తానూ భర్తా సుఖంగా 
వోరుగల్లు పరిసరారణ్యాలలో కాలక్షేపం చేస్తూవుండేది; గాని ప్రతిదినమూ దీనికి దుర్భరమైన 
భర్తవియోగదుఃఖం రాత్రి యావత్మాలమూ అనుభవించడం తప్పేదికాదు. యీ 
దుఃఖాన్నుంచి తప్పించుకోవడం యేలాగా అని ఆలోచిస్తూవుండంగా సర్వసాధారణ స్థితిలో 
వున్న “ప్రతాపరుద్రమహారాజులుం గారి” దాతృత్వం - 


శా. ఇంతింతై ... అంతై ... యెంతో ఐ... యేమోఐ ... నభోవీథిపై. 


అనేపద్యాన్ని జ్ఞాపకంచేసే స్థితిలో వుండేటప్పటికి చక్రవాకికికూడా తెలిసింది. తెలిసి 
దానికి రాత్రికాలం యావత్తూ వియోగం కవి సమయసి ద్ధం కనక యీపయిని ఆవియోగాన్ని 
కలిగించే రాత్రినే చూడవలసిన ఆవశ్యకత నాకు కాదు యావత్తూ లోకానికిన్నీ తటస్థింపదు. 
యమంటే రాత్రింబగళ్ల భేదము యే పర్వతం అడ్డురావడంవల్ల కలుగుతూవుందో ఆపర్వతం 
(మేరువు) యావత్తూ-బంగారుమయం. కనక 'నేండో రేపో చిల్లరకొట్లలో యిటుకలుగా 


అడియాస 783 


చేసి దాంచినది అయిపోవడంతోనే దీనిభరతం పట్టించడానికి ఆరంభిస్తారనిన్నీ ఆలాగ 
తవ్వడానికి ఆరంభిస్తే అదేనాయెంతో కాలం ఆంగదుకనుక (దివసైః) యే కొన్ని రోజుల్లోనో 
భూమి మట్టానికి తవ్వడం తటస్థిస్తుందనిన్నీ అంతటితో రాగత్రింబవళ్ల భేదమును 
కలిగిస్తూవున్న-మేరువునీడ వదలి ౨౪ గంటల కాలమూ సూర్యుండు నిరాటంకంగా 
ప్రకాశించడంవల్ల తనకు లోంగడ కవిసమయసిద్ధమై అనుసరిస్తూవున్న వియోగదుఃఖం 
అంతరిస్తుందనిన్నీ చక్రవాకి ఆనందిస్తూవుందని ప్రతాపరుద్రుని దాతృత్వాన్ని కవి 
లోకోత్తరమైన తన ప్రతిభ ద్వారా ప్రశంసించాండు. యితరభాషలలో. కవులూవున్నారు. 
రసవంతమైనరచనలూవున్నాయి, లేదా వుంటాయిగాని యీఅతిశయోక్తివంటి 
అతిశయోక్తులు లేవనే ఆభాషా పండితులవల్ల వినడం, ఆయీ చక్రవాకివంటి- గొంతెమ్మ 
కోరికలు తలపోసుకునే వాళ్లు ప్రాజ్ఞలోకంచేత పరిహసించంబడుతూ వుంటారు. ప్రస్తుత 
చక్రవాకి వంటి వారిని గూర్చినదే ఈ కథ. 


“అనంగా అనంగా వొకబ్రాహ్మడు -ఆయనకు పెళ్లీగిల్లీ లేదు, నెలకు రోజులు ముప్పై 
యింటిలోనూ యే నాలుగో అయిదోతప్ప తక్కిన రోజులన్నీ బ్రాహ్మణార్థాలతోనే కాలక్షేపం, 
ఆబ్టికాలవాళ్ల పేర్ల కేట్లాగు ఆయన దగ్గిర వుంటుంది. రెండు మూడు రోజులు వ్యవధి 
వుండంగానే జాపితా ప్రకారం ఆగృహస్థుల యింటివద్దకు వెళ్లి ప్రస్తుతవిషయం జ్ఞప్తికి 
తెచ్చి రెండో బ్రాహ్మణ్జి యెవరినేనా నిమంత్రించారా లేదా అని ప్రశ్నించేవాండంట! యీ 
ప్రశ్నవల్ల మొదటివాండుగా తానువున్నట్లు ద్యోతకం, సరే ఆ బ్రాహ్మడో యింకొకబ్రాహ్మడో 
బ్రాహ్మణార్ధం చేసుకొనివచ్చి దేవాలయం ముఖ మంటపం చిట్టచివర కూర్చుని జుట్టు 
దులుపుకోవడంలో వొక నువ్వుగింజ కిందరాలింది. ఆబ్రాహ్మడు ఆ గింజ చేతిలో పెట్టుకొని 
“రిక్తుని మనసు కోరికలు పెద్ద” కనక యీ విధంగా తలపోతలకు ఆరంభించాండంట. - 
యీ గింజ కత్తిరి కార్తిలో నేదొడ్గొనో పాతితే అది చక్కగా పెరింగి పెద్దచెట్టులయి అధమం 
సోలెండు నువ్వులేనా చేతికి దొరుకుతాయి. వాట్లను వాక సెంటుభూమిలో చల్లితే కుంచెడో 
రెండు కుంచాలో అవుతాయి. మళ్లా మళ్లా చల్లుతూ వుంటే అదృష్పానుసారంగా పుట్లకొద్ది 
పెరింగి ధర బాగావున్నప్పుడు కజవుకాలంలో బ్లాకు మార్కెట్టులో అమ్మితే వందలకొలంది 
లాభం వస్తుంది. ఈ సంగతి బంధుజాతానికి తెలిసి పిల్లని యివ్వడానికి యింటిచుట్టూ 
మూగుతారు. వొకరు వెయ్యంటే యింకొకరు రెండు వేలంటూ వేలంపాట (ప్రారంభిస్తారు. 
మనస్సుకు నచ్చినకన్యను పెళ్లిచేసుకుని సుఖంగా కాపురం చేస్తాను. పిల్లాజెల్లా కలుగుతారు. 
నేను మేడమీందే తజుచు మకాం. నాపెళ్ళాం నాపిల్లలిని నా దగ్గిికి వంట అయింది, 
భోజనానికి రండి అని కబురంపుతుంది. నేను విలాసంగా గర్వంగా యింకా నాకు ఆకలి 
కావడంలేదు అని బిజ్జబిగుస్తాను. అని అడ్డం తిరగడాన్ని అభినయించేటప్పటికి 


784 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


బొట్టమోపుగా చిట్టచివర పిట్టగోడమీంద ఉన్నాందేమో తన్మయత్వంలో తూలిపడి మేం 
కావాలో అదే అయి గొంతెమ్మ కోరికలకు ఫలితం యిలా వుంటుందని లోకులు 
యితిహాసంగా చెప్పుకొనేదిగా పరిణమించింది. చక్రవాకి మూర్భజంతువు. దీనిమీంద 
బెట్టుసరి. గొంతెమ్మ కోరికలు యెవరికీ ఫలించవుసరిగదా వ్యతిరేకించి ముప్పు తెస్తాయని 
కూడా ్రాజ్జులు తెలిసికొంటారు. యీ శ్లోకంవంటి శ్లోకం మనం (మేనమామ 
పోలికగానేనాసరే) రచించంగలమా అని శ్రీవిజయనగరం మహారాజులుగారి సందర్శన 


సందర్భంలో కొన్ని రచించివున్నాం, అందొకటి సంస్కృతం, వొకటి తెలుంగు. రెండూ 
విజ్ఞుల వినోదార్ధం వుదహరిసాను. 


“నో, తత్కించంద్రాతపో౭ి యం నను భవతిదివా౭_ ప్యస్య కస్మా (త్రచార 
స్సత్వాచ్చంద్రస్య సత్వేని ప్యరుణ కిరణతోల_ జాగళస్థస్తనోరి యమ్‌ 
నోచే దానందదంతీశ్వర విమలయశస్సత్యమిత్యాదివాక్షై 
శ్యాస్తార్ధంకుర్వతే త్వద్యశసిన్భపమణే తార్మికాస్తర్మరీత్యా” 
(వ్రళ్ళోత్తరరీతిని నమన్వయించుకోండి) 


శా. నీకీర్తివ్రతతుల్‌ ధరాతలము నెందే నిండి అందొక్కండ 
య్యాకాశమ్మున కేగి పుష్పవతియై ఆపూర్వపశ్చాద్దిరి 
వ్యాకీర్ణం బగుచుండు వాయుగతిచే నద్దాన చంద్రో౭. యమి 
త్యాకారభ్రమ నొందుచుండు జగ మో యానంద భూపాలకా. 


(యిందులో ప్రధానం ఉక్తేక్ష) 


“తే.గీ. అర్ధవత్తని అనధీనమని ... ... అర్ధవత్సూత్ర 
మందు గూధముగం జెప్పె పాణిని” 


యిందులో కవిత్వపదార్ధం లేదుగాని రచించిన వాండు వ్యాకరణవేత్త అని 
తెల్లమవుతుంది. 
శ్లో క్షీబంపుసోస్తు దేహోల్ని స్వేకో మాత ర్నతత్ర బహుచిత్రమ్‌ 
స్రీపుంసయో రపి తథా లలితే యద్దృశ్వతే మహ చ్చిత్రమ్‌. 
(దీనికి సమన్వయం రంగూనుత్తరం తెలిస్తే తెలుస్తుంది - అనగా ఎవరు రచించారో 
వారి దగ్గిజకి వెళ్లి తెలిసికోవలసిందనడం) 
శ్ల పద్మం న యోగ్యవస్తు స్యా దే 'వాత్మోప మిత్యవస్థాయామ్‌ 
ఇత్యేవ మద్రిజాతే కంఠరవే జాంబ వక్తినేత్రం తే. 


అడియాస 785 


(ఇదికూడా డిటో, ఆరంభావస్థలో యీ విధంగా నడిచి క్రమంగా శరన్నదీజలంవలె 
మాజుతుంది. మచ్చు చూపుతాను) 


శ్లో. శర్వాణి! దేవి! పరితః పరితాపితోల. యం 
సంసారదుఃఖదహనేన తదేకశాంత్యై 
నీహారభూధరపురాకృతభాగధేయం 
త్వాం భావయామి గిరిశస్య తపో౭_. న్రరాయమ్‌. 


యెంతశైలి తేలికలో వుంటే కవిత్వానికి అంత గౌరవం. కాళిదాసాదులకు కఠినశైలిలో 
వ్రాయడం చేతకాక నేనా- 


“మందఃకవియశః ప్రార్థి గమిష్యా మ్యపహాస్యతామ్‌.” యిట్టిశైలిలో వ్రాయడం? 
దీన్ని గుజించి వ్రాయవలసివస్తే సుఖసుఖాల తేలదు. భగవంతుండను[గ్రహిస్తే మటొకప్పుడు 
చూచుకుందాం. 


శా. నీకీర్తివతతుల్‌, అనే పద్యం మాదిరి పద్యాలు యేకవిగాని తన జీవితంలో 
యెన్నో వ్రాసివుండండు. యీమాట జ్ఞప్తిలో ఉంచుకోండి చదువరులు. స్వతంత్రంగా 
రచించే రచనలో కూడా కవితెల్వితేటలు (ఎవ్వనిగుణలత లేడు వారాసుల కడపటి కొండపైం 
గలయంబ్రాకు) ప్రకటిత మవుతవి. బ్రాకెట్టులోది తిక్కన్నగారిది. యింకొకరిది చూపుతాను 
“తిలకమ్ముదిద్దిం దిద్దితింజూడుమనురమాసుదతి చెక్కులనీడ, జూచువాని” యీకంకంటి 
కవీంద్రుడు యెన్నోచోట్ల కవిబ్రహ్మగారిని మించడం కలదు. “ముఖేముఖే సరస్వతీ” 
గదా? భవతు. అడియాసనుగూర్చి వ్రాస్తూ ప్రసక్తాను ప్రసక్తంగా (వార్థక్యదోషంచేత) కవిత్వం 
ఆరంభ దశలో యేవిధంగా వుంటుందో [క్రమక్రమంగా యేవిధంగా మారుతుందో అనే 
ప్రసక్తిలో కొన్ని వాక్యాలు వ్రాశాను. పోనిండు అవిమాత్రం జిజ్ఞాసువుల కుపకరింపవా? 
చూడండీ యీ రెండు పద్యాలున్నూ- 


ఉ. ఎందటిం జూపెనేని వరియింపదు మాకవితా కుమారి క 
న్నందుకు దేశముల్‌ తిరుగుటబ్బెను సౌఖ్యము లేకపోయె నా 
నందన్భపాల! నీదుసుగుణమ్ములు చెప్పిన నాలకించి వెం 
టం దలయూంచెం గావునం దటాలునం దీనిం బరిగ్రహింపుమా? 


ఉ. అందట కన్నివంకలను నల్లుచునుండునేెకాని యెవ్వనిన్‌ 
బొందుట కిచ్చిగింప దదెపోయని యేనును నూరకుందు మీ 
యందునమాత్ర మిచ్చ కలదంచును సూచన సేయుచుండు నే 
నందనిమానిపం డిడి యటందును తానటు కాదు కా దనున్‌. 


786 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఆయీపద్యద్వయానికి యేదో సన్నిహితబాంధవ్య మున్నదని తెలియుచున్నదిగాని 
విషయముమాత్రం చాలదూరం. వొకదానిలో రసం శృంగారం, వేటొకదానిలో వర్ణమే 
రసానికి సంబంధించేదో ఆలోచించాలి. నేను ఆయీచకవాకి సంతోషాన్ని ప్రకటించే 
శ్లోకాన్ని యెందుకు వ్యాఖ్యానించ వలసివచ్చిందో అదిన్నీ విచారణీయమే. 


“ప్రయోజన మనుద్దిశ్య నమందో౭_ పి ప్రవర్తతే” యెవరయినా ఫలానా ప్రయోజనం 
ఆయీ శ్లోకాన్ని వ్యాఖ్యానించడానికి వుంది అని తెలిపితే సంతసిస్తాను. నాకు యేమీ 
తోంచనప్పు డీలా వ్రాస్తూవుంటాను. వాట్లలో అన్నిటికీ కాదుగాని యేకొన్నిటికో ప్రయోజనం 
వుంటేవుంటుంది. విజ్ఞులు విచారింతురుగాక. 


శ శ 3 


787 


పండితరాయలు : కాళిదాసు 


1. పండితరాయలు, 2. కాళిదాసు వీరిద్దజిలో యెవరిది నిగర్వ ప్రకృతి, యెవరిది 
సగర్వప్రకృతి? అని శంకించుకొని నాలుగు మాటలు వ్రాయాలని కుతూహలం కలిగింది, 
వ్రాస్తూన్నాను. “కో౭_స్తి ధన్యోమధన్యతి” అన్నాండు జగన్నాథపండితరాయలు. శ్లోకం 
చాలా పెద్దది. “వాచామాచార్య తా యాఃపద మను భవితుం” అనేభాగాన్ని కలుపుకొని 
సమన్వయించుకుంటే మేరువుపర్వతం మొదలుకొని మలయపర్వతం వణకు ఉన్న 
ధరామండలంలోవున్న పండితమండలిలో నాయెదట నోరువిప్పగలవాడంటూ ఉన్నాడా? 
అని ప్రత్యర్థులతో కయ్యానికి కాలు దువ్వుతూవున్నట్లు స్పష్టమే. వాచ్యంగా తోంచేదెంతో 
అంతేగాని దీనిలో యెంత ప్రయత్నించినా యితర విధయా వచ్చే అర్ధంకానరాదు. ఆపర్ధతిని 
ఆయీ “రాయలు మహావిద్వాంసుండయ్యును విద్యకు ముఖ్య ఫలితం (విద్యయొసంగును 
వినయంబు) వినయాన్ని బొత్తిగా మన్నించనేలేదు” యెన్నిసుగుణాలువున్ననూ అవి 
వినయంలేనిచో ప్రకాశింపవు. 


శ్లో, విద్యావివాదాయ .... ఖలస్య సాధోః జ్ఞానాయ. 
నదీపారాజంతే వినయరహితా నామివగుణః. 


యా రాయలవారు రచించే రచనయావత్తూ పిల్లి మీందా ఎలుక మీదా 
పెట్టివుంటుందిగాని ప్రత్యక్షంగావుండదు. ప్రస్తుతశ్లోకం “ఆమూలాద్రత్నసానోః” 
అనేదిఅలాటిదికాదు. భూమండలంలో వుండే పండితులందబూ తనకు ప్రత్యర్థులుగా 
వుండవచ్చునన్నమాట. “శా. నాతో మార్కొనలేరు... చేతుల్‌వేయు వృధా భరంబగుచు 
వచ్చెన్‌ దేవ! యీమేనికిన్‌” అన్న బాణుండూ పండిత రాయలూ వొక ప్రకృతికే 
సమన్వయిస్తారు. 

శ్లో. విదుషాం నివహైః ... మయి జల్పతి ... 

రఘునాథేమనుతాంతదన్య దైవ. 


కాళిదాసు ప్రకృతిలో గర్వంలేక పోలేదుగాని అది యీవిధంగా వుండదు. శ్లో మందః 
కవియశః ్రార్టీ ... వామనః లోంతుగా పరిశీలిస్తే దీనిలోనూ గర్వస్పూర్తిని 


788 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వ్యాఖ్యానించవచ్చును. దీనిలోనేకాదు, “అభిరూపభూయిష్టా పరిషదియం, తదిహ కాళిదాస 
గ్రథితవస్తునా నవేన నాటకేనో పస్థాతవ్యం.” అనేదానిలోనూ గర్వాన్ని యింతా అంతా 
కాదు బోలెడు చూపించవచ్చును. పిమ్మట చూచుకుందాం. రాయలవారికి అన్యాపదేశం 
కూడా వుదాహరించి విమర్శిద్దాం. “శ్లో. హేమ్మఃఖేదోన తాపో న చ్చేదినకషణేనవ, ఏతదేవ 
పరందుఃఖం, యద్దుంజా సమతోలనమ్‌” యిది కేవలం అన్యాపదేశం. తానేమోబంగారం, 
ప్రత్యర్థివిద్వాంసులు గురిగింజలు. పరీక్షాసమయాల్లో ఆయీ సంస్థాన విద్వాంసులందణనీ 
ఆపట్టీలో (1) కస్తూరి (2) వుల్లిపాయ (3) అగరుబిళ్లలు (4) పొగాకు అని తారతమ్య 
విచక్షణ లేకుండా వ్రాయడానికి సహింపలేక కాంబోలును. 


శ్లో. హేన్నుః ఖేదోనతాపోన చ్చేదేన కషణేనచ 
ఏతదేవ పరందుఃఖం యద్దుంజాసమ తోలనమ్‌. 


అనే శ్లోకంద్వారా కదుపుమంట తీర్చుకున్నాందని పండితులు చెప్పుకుంటారు. 
గద్వాల లోనైన నిజాం సంస్థానాలలో ప్రతియేటా కార్తీకంలో వేదశాస్తాలకున్నూ, కవిత్వానికీ, 
గానానికీ యింకా కొన్నిటికీ మాఖమాసంలో నున్నూ సత్మరించడమైతే వుందిగాని 
ఆసత్మారంకూడా తారతమ్య వివక్షతో సంబంధించినది కాకపోవుటచేత పండితరాయలవందటీ 
అభిమానశాలికి అసత్కారంగానే కనపడుతుంది. కనుకనే- 


ఉ. ఏకవియెట్టివాండొ? మరియేకవి కెట్టివిశేష పండిత 
శ్రీకలదో? విచారణము సేయుటయే కనకాభి షేకమౌ 
గాక తదన్య పద్ధతి జగమ్ము సమస్తము ధారవోసినన్‌ 
జేకుజునే ముదంబు పరిశీలనసేయుమి రామభూవరా? 


ఉ. పండితులైన వారు ప్రతిభాగతి భాసురులౌట సర్వభూ 
మండలినుండు రాజులును మన్ననసేంతురు వారిం 
బండితాపండితులైన వారల సభాస్థలినీవలెంబూజసేయు టే 
డుండునె? రామభూవర సమున్నత దాన విధానధీవరా. 


అంటూ స్తుతి వ్యాజమున నిందించవలసి వచ్చినదని విజ్ఞులరయుదురుగాక. 
పండితులను సత్మరించుటకు యేభూపతికి కుతూహలంవుంటుందో ఆజేనికి కేవలం 
ధనంమాత్రం వుంటేచాలదు. సద్భుద్ధియెంత వున్నప్పటికీ అదీ ప్రయోజనకారి గాదు. 
ఇంకా వుండవలసిన సాధన సామగ్రి యేమిటంటే : 


పండితరాయలు : కాళిదాసు 789 


సీ పండితులకు గౌరవము చేయుటకు మంచి 
పండితుల్‌ దగ్గర నుండవలయు 
నుండిననేమి ఆయుండు పండితకోటి 
పరులయున్నతి సహింపంగవలయు 
సైచిననేమి ఆ సత్పండితులమాట 
లింపుగా రాజు మన్నింపవలయు 
మన్నింపనేమి ఆ మన్ననలకు వద్ద 
నున్న దివాను దానొప్పవలయు 


గీ. నిన్నియును గల్లు రాజవీవేయటంచు 
వచ్చినారము లేకున్న వత్తుమయ్య? 
దానరాధేయ కవి సముదాయగేయ 
పండిత విధేయ రామ భూపాలరాయ. 


విషయం విషయాంతరంలోకి దూకుతూవుందా? లేదు-దాతయైన ధనవంతునకు 
ఆ యీసీసంలో వుట్టంకించిన సామగ్రి వున్నప్పుడే ఆ యీవి కీర్తి సంపాదక మవుతుందిగాని 
యిందులో యేవొకటి లోపించినా అది డబ్బిచ్చి తద్దినం కొని తెచ్చుకొన్న లోకోక్తికిగురి 
కావలసివస్తుంది. అయితే దాతకన్న లోభియే స్తుతిపాత్రుండా? అంటే కాందుగాని దాత 
జీవితం యెన్నో చిక్కులతో నిండి వుంటుంది. కనక జాగ్రత్త యెక్కువ అవసరమని 
హెచ్చరించాడు. 


“సీ ఈడిగ ముత్తికి జోడు సేలువులిస్తేను 
కురువగంగికి జరీకోకలిస్తేనూ 


ప్రయోజనంనాస్తి” అని దాతకు బాగా తెలిసివుండాలి. మా చిన్నతనంనాటికి 
అమల్లోవున్న నాకబలి పళ్యాలను గూర్చి వ్రాసి మణీ విషయాంతరం రాస్తాను. అది 
యేమిటంటే-కోమట్ల యింట వివాహం జరిగినప్పుడు కవులకూ; గాయకులకూ, 
తోలుబొమ్మలవాళ్లకూ, భాగవతులకు పెళ్లివారి చేవనుబట్టి సత్మరించడం వుండేది. యనాండు 
ప్రారంభమైనాయో యీ మామోళ్లు, వీటికి ఆనాండు వాళ్ల గ్రామంలో పట్టాలుకూడా 
యిచ్చివున్నారు. జమీందారులపన్ను కంపల్‌సరీగా యిచ్చుకోవడం యేలాటిదో ఆయీ 
నాకబిలి సంభావనకూడా ఆలాటిదిగానే వుండేది. తెలుగు దేశంలోనేకాని అన్యత్రా యీ 
నాకబలి బాధ వున్నట్టు తోంచదు. మా (తి. వెం.) విద్యార్థిదశలో ఆ యీ నాకబలి పళ్లెం 
యెత్తడానికి రెండు మూడు చోట్లకుమేమూ వెళ్లడం జరిగింది. కవిత్వం చె ప్పేవాళ్లువుంటే 
ఆ పళ్లెం వాళ్లే యెత్తడం; లేని పక్షంలో కవిత్వంచెప్పేవాళ్ల వంశంవాళ్లు, వీళ్లూ వాళ్లూకూడా 


790 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


దైవాత్తు తారసపడక పోయే పక్షంలో యేడిద్ధుండో బిద్ధుండో లేకపోతే డబిద్ధుండో 
బూకరించేశక్తి వున్నవాండు యెత్తి తనవంటి బూకరింపువాళ్లకు యేపావో చవలమో 
చేతులోంబెట్టి తక్కినవాళ్లకు మొండిచేయి నా పరుగు కడుచుకోమని చెప్పి 
“ఫలాయమానస్యకం దైవలాభఃి చేయడం జరుగుతూ వుండేది. వీట్లవైఖరి ఆకళింపుకాని 
ఛందోమాత్ర పరిజ్ఞాతలుతప్ప ఆయీ పళ్యాలకు యేమాత్రం నామరూపాలు వున్నా ఆ 
తరగతివాళ్లు వెళ్లినట్లు లేదు. దారిద్ర దోషం చేత యీ పళ్యాలకు పిండిప్రోలు లక్ష్మణ 
కవిగారు వెళ్లేవారని చెప్పుకోగా వినడం. ఆపెళ్లివారికీ కవిగారికీ జరిగినసంభాషణలు 
మా (తి. ఎం.) చిన్నతనం నాంటికి ముదిరిన ముసాలితనంలో వున్న పెద్దలు చెప్పుకునేవారు. 
శిష్ట కృష్ణమూర్తి కవిగారూ లక్ష్మణకవిగారు సమకాలీనులే అయినా యెన్నండూ 
యీసంభావనకు “పరువుతక్కువ” గాభావించి వెళ్లేవారుకారుట! లక్ష్మణ కవిగారు సకాలానికి 
వెళ్లకపోయినా పట్టుపట్టి సంభావన వసూలు చేసేవారట! మా ముత్తాతగారున్నూ వెళ్లినట్లు 
లేదు. ఎను౭గువారున్నూ డిటో. యికనల్లా దీనికి హాజరుకావడం పిండిప్రోలువారు 
మాత్రమే. వొకషావుకారు యింట వివాహం జరిగిన తరువాత సుమారు సంవత్సరం 
కాలం అతిక్రమించాక లక్ష్మణకవిగారు సంభావన తేతెమ్మని అడిగితే లిమిటేషన్‌ పాయింటు 
చూపి షావుకారు మొరాయించేటప్పటికి కవిగారు “మీ యింట జరిగిన వివాహంలోకి 
నేనురాలేదని నీవు బొంకుతూవున్నావు. నేనువచ్చేవున్నాను కాని పెళ్లిహడావుడిలో నీవు 
తబసీలువారీగా చూడలేదు. నాకబలిముగ్గు పెట్టడం జరిగిందంటావా? అనవా? అయితే 
ఆముగ్గుదేనితో? పిండితోనేకదా? యిక్కడికిసగం తేలింది. ప్రోలుతేలాలి-పంచరంగులతో 
ఆరోజున పెట్టేముగ్గుపేరు “ప్రోలు” శబ్దంచేత వాడడంకూడా తెలియదానీకు?” అని 
షావుకారుని డంగుపుచ్చి సంభావన వసూలుచేసినట్లు చెప్పుకోగావినికి. యింకా 
యీలాటిగాథలే కొన్ని పెద్దల ముఖతః విన్నవికొన్ని వున్నాయి. 


(1) కుళ్లుముండా గుద్దుతుక్కుంటాను బండముండా రాయిస్తావా? 

(2) ప్రాసకోసం యేడిచానే కూసుముండా. 

(3) ఇంక పదివేలొసంగెద మలిందుకు పద్యము చెప్పుసత్మవీ! (సమస్య). 
(4) మాదిగవల్లి ... రావేండినాయనా?. 

(5) వీ-తీస్తేశ్వపతి, శ్వతీస్తే విపతి ఊరుకోవయ్యామామా. 

(6) క. ఈశునకము కృష్ణమూర్తియే. 

(7) మ. అవురా! శంకర! మంచివా౭డవు ... శంకర మంచివాందవు. 
(8) చిట్టూరి కమలభవుని జేసె కమలభవుండు. 


పండితరాయలు : కాళిదాసు 791 


యింకా జ్ఞాపకం తెచ్చుకుంటే కొన్ని రాకపోవు. ఒక్కొక్కదానికి కొంత చరిత్ర 
వుంటుంది. తెనాలి రామలింగం, అడిదం సూరకవి, తురగారామకవి, రేకవల్లి సోమకవి, 
లోనైనవారి చరిత్రలు శ్రవణపేయంగా వుంటాయి. సోమకవిగారు చాలా పెద్దవిద్వాంసులు 
కూడాను. అనకాపల్లిలో స్కూలుటీచరుగావున్న శ్రీ బులుసు పాపయ్యశాస్తిగారివల్ల ఆయీ 
రేకవల్లివారి చమత్కార విశేషాలు నేంటికి 50 సంవత్సరాలనాండు వినివున్నాను. “కవుల 
కతలకు రాజుల కతలు లొచ్చు” క్రమంగా కథ కథాంతరంగా మారింది. నామరూపాలుగల 
యేకవిన్నీ నాకబలి పళ్లెపు సంభావనలకు వెళ్లుట లేదనిన్నీ మ. బరువైతోచుకుటుంబ 
రక్షణకుంగా... పిండిప్రోలు లక్ష్మణకవిగారు మాత్రం వెళ్లినట్లు వినికిడి వుందనిన్నీ 
వ్రాస్తూమాలు పుంతలోకి కాలుపెట్టి నడుస్తూన్నాం. శిష్టువారు విద్వత్మవులలోవారు. తెలుంగు 
కవిత్వంకూడా అలవోకగా రచించినా వారికి సంస్కృతం ప్రధానం. తెలుగులో 
చిరకాలంనిలిచివుండే కావ్యమేదీ రచించలేదు. లక్ష్మణకవిగారుకూడా డిటోలో 
వుండవలసేవచ్చేది. కాని రావుదమ్మన్న గారి ధర్మమా అని వారు తమ భూమి జబరుదస్తీ 
మీంద అపహరించిన కారణంచేత వొకద్వ్యర్ధికావ్యం రావణదమ్మీయం అనే నామాంతరం 
కల లంకావిజయం సుమారు రెండు మూడువందల పద్యాలు వ్రాయడంవల్ల వాజ్మయంలో 
ఆయన పేరు శాశ్వతంగా వుండగలదని నాదృఢవిశ్వాసం. 'శిలసంహితకు' దీటుగావుండే 
వచనం యెంతరచించి బీరువాలు నింపినా ప్రయోజనం నాస్తి అని అన్యత్ర అసకృదావృత్తిగా 
వ్యాఖ్యానించేవున్నాను. విద్యార్థిదశలో తప్ప పిమ్మట నాకబలి పళ్లెవు సంభావనలకు వెళ్లలేదు. 
ఆ సంభావనలయందు మాకు గౌరవంలేదన్న సంగతి కాకినాడ శతావధానంలో చెప్పిన 
ఆ యీపద్యంవల్ల తెల్లమవుతుంది. 


క. నాకబలి పళ్లెరమ్ముల 
నాకటజీవించు కుకవులరుగుదురె? లస 
న్నాకనిలయ కవిసమ కవి 
నాకాధిపులున్న సభకనఘ? భీమేశా. 


మా విద్యార్ధిదశపిమ్మట యే రెందుదశలో ఆయీ నాకబలి సంభావనలు కోమట్లు 
జరిపి అంతట్లో యేదో, కర్ణాట కలహం కల్పించి ఆకలహం కోర్టుదాకా వెళ్లేటట్టుచేసి 
ఆఖరికి, మూలచ్చేదీ తవ పాండిత్య ప్రకర్షః అనిపించారు. ఆయీమూలచ్చేదం చేసిన 
గౌరవం పిఠాపురందాపునవున్న గొల్లప్రోలు కోమట్లకు దక్కింది. ఆయీ సంభావన 
యిచ్చేవారూ పుచ్చుకొనేవారూ “కైకురు బొయికురు” లాడుకోవడం ప్రతి పెళ్లిలోనూ 
వున్నదే యెక్కువ గొప్పగా సత్మరించాలని ప్రతిగ్రహించేవారు, తక్కువగానే కాని యెక్కువ 
యిచ్చేది లేదని దాతలు, ఆయీ వాదం క్రమంగా చిలికి చిలికి గాలివానగా పరిణమించి 


792 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మొదట క్రిమినలు తరువాత సివిలులోకి డేకి తుట్టతుదకి మొదటికే మోసంగా 
పరిణమించింది. “ఢిల్లీ వల్లభ హస్తపల్లవ తలేనీతం నవీనం వయళి యీ కవిలోకచ క్రవర్తికి 
ఆయీ నాకబలి సన్మానం నచ్చదని వ్రాయాలా? అక్కజలేదు. మణిన్నీ శ్లో, నిర్మాణేయది 
(కొంత జ్ఞాపకంలేదు) మార్మికోయది... నోచేద్దుష్టుత మాత్మనా కృత మివస్వాంఠా 
దృహిర్మాకృథాః. ఆయీ పండిత రాయల శ్లోకానికి ముఖ్య తాత్పర్యం “అయ్యానీకు పండిత 
సమ్మతంగా రచించే నైపుణి వుంటేనే నీరచన గద్యమో పద్యమో వినిపింపుము. అన్యధావున్న 
పక్షంలో నీవుచేసిన పాతకం దాంచుకున్నట్లే కవిత్వంకూడా దాచుకోవడమే యుక్తం” అ? 
బోధిస్తున్నాడు. ఆయీధోరణినిబట్టి విచారిస్తే రాయల ప్రకృతి సగర్వంగాని 
నిగర్వంలోచేరదు. రాయలుచేసిన మైత్రి తురుష్కులతోటి. తిన్ననామ్ము తురుష్కులది. 
వొకటేమిటి సర్వమూ తురుష్కులదైనప్పుడు సాత్సికత్వ మాయనకు దవ్వుగా నుండదం 
యుక్తికమం. 


కాళిదాసు చల్లగా అంటిస్తాడు. మనస్సుకు నొప్పి కలిగించదు. కాని అవసరమైనంత 
నొప్పి ఆ రచనలో వుందకపోదు. “అభిరూప భూయిష్టా... అన్న వాక్యంలో కావలసినంత 
తలవిరుసుతనం బయటంబెట్టవచ్చు. యీసభ పండితులతో నిండివున్నది కనక 
(లాకలూకాయల రచనకాక) నేడు కాళిదాసకృతమైన దేదేని ప్రదర్శిస్తేనేకాని మాటదక్కదు. 
ఆయీకాళీదాసవాక్యం సర్వమూ “అస్తమేతిగభస్తిమాన్‌” అన్నదాని వంటిది. సకల ఫల 
సంపెగ పువ్వువలెనే యిదిన్నీ వారువారు వివక్షించుకున్న అర్థాన్ని స్ఫురింపంజేస్తుంది. 
వాచ్యార్థలక్షణార్ధ వ్యంగ్యార్గాలు మూడింటిలోనూ ఆలంకారికులు వ్యంగ్యార్ధానికే ప్రాధాన్యం 
యిస్తారు. కనక పండితరాయలకన్న కాళిదాసుకే గర్వ ప్రకృతిమత్త్వం ధ్రువపడుతూవుంది. 
వొకానొకప్పుడు తనశక్తిని వున్నది వున్నంతలో దాచిపెట్టక (ప్రకటించడం కూడా యుక్తమే 
అన్నారు మాపిన్న ముత్తాత నరస కవిగారు, 


ఉ. ఏ నిటువంటివాందనని యెన్నిక కావ్యకథానులాప సం 
ధానమునందు శాత్రవ విదారణ మందు ... 
...యుక్త్రమటుగాన ప్రశంసయొనర్చితిన్‌ మదా 
ఖ్యానము రామచంద్ర కృపకాదె మహాత్ములెజటుంగ కుందురే. 


కావ్యారంభమందు, పెళ్లి బేరాలు పొసంగ జేసేటప్పుడు, యుద్ధమునందు, 
స్వభావోక్తిగా మాటలాడుటలో దోషములేదు అని పద్యతాత్పర్యం, దీనిమీద 
శంకాసమాధానములు విస్తరిస్తే చాలా పెరుగుతుంది గ్రంథం. కనక యిప్పటికి యింతలతో 
స్వస్తి చెపుతూన్నాను. 


793 


ఆంధ్రభోజుందననేమి? 


(26-10-1918 సం॥ర కృష్ణాపత్రిక నుండి) 


పూర్వము సంస్కృత భాషయందు మహాకవియు నత్యుదారుండును 
శ్లో ఉచ్చెర్గతి ర్టగతి సిద్దతి ధర్మతశ్చే 

త్తస్య ప్రమాచ వచనైః కృతకేతరైశ్ళేత్‌ 

తేషాం ప్రకాశనదశాచ మహీసురై శే 


త్తానంతరేణ నిపతే త్వను మత్ర్రణామః. 


అనునంతటి బ్రాహ్మణభక్తి వివేకవిశ్వాసములకు నాకరమైనయొక రాజు 
భోజవంశోత్పన్నుండుండువాండనియు నిటీవల నెవ్వరేని యత్కించిద్భిద కలిగినను, 
తన్నిష్టభూయోగుణ విశిష్ణులు రాజు లందవతరించినచో వారికీ బిరుద ముచితమనియు 
మా మిత్రులు మ.రా.రా. పానుగంటి లక్ష్మీనృసింహారావుపంతులవా రభిప్రాయపడి 
రామకృష్ణుల యవివేకమువలన శ్రీపీరికాపురాధీశ్వరునకు “ఇనుమునుబట్టి యగ్గికి 
సమ్మెటపెట్లు” అను సామెతగా ననివార్యముగా సంక్రమించుచున్న యపయశమును 
దొలంగించుచు వ్రాసిన “నిష్కారణనింద” అను వ్యాసమునం గొండొక సందర్భమున 
శ్రీవారికాబిరుదమును వ్రాసియున్నారు. శ్రీ పీఠికాపురాధీశ్వరులను స్తుతించి విద్యలకుం 
బ్రోత్సాహము కలిగించుట మాకుం బరమ సమ్మతమేకాని “తద్భిన్న త్వేసతి తద్దతభూయో 
ధర్మవత్వం సాదృశ్యమ్‌” అను సాదృశ్య లక్షణమును సుంతేని పంతులవారు విమర్శింప 
లేదుగదా యని విచారించుచున్నారము. ఈ యంశ మొక్కటితక్క శ్రీపంతుల వారి 
వ్యాసములో మే మితరమును స్పృశింపము. కారణము, శ్రీశ్రీపాద కృష్ణమూర్తిశాస్తులవా 
రాభారమును వహించి పూర్తిగాం గృతకృత్యులై యుండుటయే. పంతులవారు 
రామకృష్ణులతప్పును బూర్తిగా వ్యంగ్య మర్యాదచే బిలపబిచుచు శ్రీరాజాగారి కందు 
సంబంధమును గల్గింపంగూడదని మాత్రము వ్రాయువ్రాంత మాకును సమ్మతమే. కాని, 
యది యనివార్యమగుటచే “శ్లో. తస్మాదపరిహార్యే౭_ర్ధే” అను గీతావాక్యమును స్మరింపక 
తప్పదు. శ్రీరాజాగారు మా రామకృష్ణుల యపచారమునకుం గర్తలుగాని కారయితలుగాని 
'పేరకులుగాని కారనునది సత్యము. ఐనను లోకమెల్ల నిందువిషయమున నేకవాక్యతగా 


794 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఘూర్టిల్లి యల్లకల్లోల మగుచున్నను తమ వద్ద నుండుకవుల యవివేకమును వారింపక 
యింకను నేవో తప్పుడు యుక్తులతో “దేశభక్తి” నామకఘృతకోశవ్యాసములను వాయుచు 
బ(త్రికాపాఠకులకు రోంతపుట్టించునవ్యక్తుల నుపేక్షించు శ్రీరాజాగారు “ఆంధ్రభోజు” లైన 
నగుదురుగాక. రామకృష్ణుల యవివేక ప్రయుక్త కృతులకు “అనుమోదకులు” కూడంగా 
రనునంశమును పంతులవారెట్లు సమర్ధింతురో? మేము వినం గుతూహల పడుచున్నారము. 
పంతుల వారి “ఆంధ్రభోజపదము” పంతులవారికో లేక రామకృష్ణులకో “ఆంధ్రకాళిదా 
సత్వము” నాపాదింపక తీరదు. రామకృష్ణుల స్థితిని బట్టి దీనిని వహించి సంతసించుట 
వాండ్రయవివేకమునకు వన్నె పెట్టుటయే మైనను బంతులవారి యుదారతను బట్టియేమి, 
యోగ్యతనుబట్టియేమి, వివేకమును బట్టియేమి, యీ భారము వారు వహింప 
నంగీకరింపరని మేమేకాక లోకులెవరేని సమ్మతించి తీరవలయును. పంతులవారు చేయు 
ప్రయత్నము మంచిది. వారి వ్యాసము ప్రభువునకు రామకృష్ణుల యవివేకమునం గల్గిన 
నిందను వారించుతలంపుతోందక్క నన్యకారణమును బురస్మరించుకొన్నది కాదు. మాచే 
విమర్శింపబండిన “ఆంధ్రభోజపదము” వారప్రధానముగా వాడినది కాని ప్రధానముగా 
వాడినది కాదని మే మెటుంగక యింతవజకు వ్రాయలేదు. సాదృశ్య శబ్దార్థ విషయమున 
బంతులవారి యూహయేమో కనుగొన నింతగా వ్రాసితిమి. కాన వారన్యధా తలంప 
కుందురుగాక! వారి “నిష్కారణనింద” పై శ్రీశ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి గురుపాదులు వ్రాసిన 
దానిం జదివితిమి. మావలెనే పంతులవారును శ్రీశాస్తులవారును నాబాల్యమిత్రులయ్యు 
దానిన్‌ గణింపక యథార్ధము పట్టున శాస్తులవారొనరించిన వ్యవసాయము కడు 
శ్లాఘనీయము. శ్రీ శాస్తులవారు రామకృష్ణులు మున్ను నింద్యగ్రామ్యమని వ్రాసి చీవాట్లు 
దినిన “క్షమాపణ” పదమునందలి నిర్గుష్టత నెటింగినవారే యయ్యు నచ్చటచ్చటం 
బ్రస్తుతవ్యాసమున నీపదమునకు బదులుగా నేటి కూరగాయ కవులుపయోగించు 
“క్షమార్చణ” పదముపయోగించినటుల స్ఫుట మగుచున్నది. కాని ఇది సత్యదూర మని 
యీ సందర్భమందే మణియొకచో వాడిన “క్షమాపణ” పదమువలన సహృదయులు 
గుటితింపం గలరు. క్షమాపణకు బదులుగా “క్షమార్పణ” యని పడినచోటులెల్లం బత్రిక 
కూర్చువారలవి యని యెటుంగం గోరుచున్నారము. దీని కింతగా నేల వ్రాయవలయు 
నన్న మా వెం॥రా॥ లిది యాధారముగాం జేసికొని మరల “క్షమాపణ” పదమునకుంగా 
బెనంగం గలరని తప్ప లేకున్నచో నింతగాని కొంతగాని వ్రాయనే యక్కరలేదు. మటియు 
శ్రీశాస్తుల వారు దేవ+అయ్య, దేవయ్య అని వ్రాసిన వ్యుత్పత్తిని మేము శిరసావహించుచు, 
“దేవయ్యకాదు, దేబయ్య” అని కొండొకచో మేము విన్న సందర్భము నిందు 
వివరించుచున్నారము. దేబె +అయ్య, దేబయ్య, అని దాని వ్యుత్పత్తి అర్ధము విస్పష్టమ 


ఆంధ్రభోజుందననేమి? 795 


కాన వ్యాఖ్యానమనావశ్యకము. కొంతకాలము మేము గూడ “దేవయ్య” అనియే వాడితిమి. 
ఇటీవల నెటింగితిమి. ఎకారసంధి విషయమునకుంగూడ మాకుత్తరమును శబ్దమును 
దెల్పిన పండితులే తెల్పియున్నారు. అవసరమైనపు డావిషయమును విస్తరింతుము. ఇంక 
రామకృష్ణుల “దేశభక్తి” వ్యాస మిపుడు వెలువడినంత వటికు శోచ్యస్థితిలో నున్నదని 
యందలి “గురుబ్రువ” పదము చేతనే సహృదయులు గుణితింపవచ్చును. వీండ్రకు గురువు, 
గురుబువుండు; పిత, పితృబ్రువుండు; మాత, మాతృబ్రువ. ఇట్టి దుఃస్థితిలో 
వీండ్రవివేకులేలకారు? ఈ సందర్భమున వీం డ్రిట్లేదో పత్రికలయందు గిలుకుచుం 
గాగితపుకజవు దినములలో. గాగితములు వమ్మొనర్చుటకన్న సభాస్థలికి వచ్చి తమ 
“అపరాధమును” సమర్ధించుకొనుట సమంజసము. ఏ సభలోంగాని యటులొనరించి 
సభ్యులను సంతుష్టిపజచి తాము లోకమునం దాపాదించుచున్న “భ్రాంతచిత్తులై” అను 
నంశమును స్టిరీకరించినచోం దమపోషకులకేమి తమకేమి మంచి గౌరవముగదా? 
ఆ సభకు బిలువకున్నను మేము వత్తుము మాయెదుట మా శిష్యుల నోరెంతవటికు 
సాగునో? చూడవలయునని మాకెన్నాళ్లనోయుండి కుతూహలము కలదు. ఆ సంవత్సరాది 
సంచికలోని వ్రాంత యితరుల వాక్యముల కనుకరణమే కాని, తమది కాదంట? వహ్వాం 
ఈత్రోవ “క్షమాపణ చెప్పుట” కపరపర్యాయము కాక మటేమి? ఆయవివేకపుం 
గూంతలన్నియుందమ సొంత మాటలే. అనుకరణములు గావు కావు కావు. ఏ గ్రుద్దివాండును 
దీని నంగీకరింపండు. ఇంతటనేని బుజుమార్గమున క్షమాపణచెప్పి చక్కంగా బ్రదుకుట 
యుక్తము. సహృదయులారా! కొడుకో, తమ్ముండో, శిష్యుండో, వేటొకరుండో, యవివేకియై 
దొసం గొనరింప వాని కేడుగడయగు తండ్రియో, అన్నయో, గురువో, వేటొకండో “అయ్యా! 
మావాని తప్పును మన్నింపవలసినది” యని ప్రార్థించుటయు, లోకు లామాటను విశ్వసించి 
యాయవివేకమును క్షమించుటయు నేండు పుట్టినవి కావు. కావున మావాండ్రింకను 
గిల్కుచున్నారని మీరాగ్రహింపకుండు. క్షమింపుండు. 


“వివేకభ్రష్టానాం భవతి వినిపాత శృతవిధః” అను భర్భహరి వచనము 
మీయెజుంగనిదికాదు, మావాండ్ర తెలివికిం గృష్టాపత్రికాధిపతి గూడ నిప్పట్ల నింద్యుండే 
యయ్యె కారణ మతండు వెనుక మమ్మును గోళ్లనుగా వ్రాసినాండట! ఇటీవల నట్టివ్రాంతకుం 
దావలమగు మమ్మునే తమ మీదికిం బురికొల్పెనంట! వీండ్రాకోళ్లవ్రాంతనే చూచి పదపడి 
మేము బందరువదలి వచ్చుతటి వ్రాసినవ్రాంత చూడకుండుటకు6 గత మేమో? 
కృష్ణాపత్రికాధిపతి మాకును దమకును గొప్పరపువారికిని జరుగు నసమానకలహమునందు 
రోతపుట్టి కోడికి వేటొక కోడి యెదురం బడినంతనే శౌర్యము వహించుటయే సహజమైనట్లు 
తి.వెం. కవులకుం గూడం దారతమ్యవిచారములేకే శౌర్యముదయించుచుండు నను 


796 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నంశమును మనమం దుంచికొని కోళగావ్రాసి గుంటూరుసీమ యుత్తరరంగమున దానిపై 
వ్రాసిన మాసమాధానమువలననో? అంతకుమున్నో వ్రాసిన సుదర్శినీ పత్రికాధిపతి 
వ్రాంతవలననో మనసు పశ్చాత్తప్తమైనదనుట కాయన తిరిగియు దానింగూర్చి 
లవమునువ్రాయకుండుటచేతనే సహృదయులు గుటితింపంగలరు. ఇది వివేకుల లక్షణము 
కాదా? భ్రమప్రమాదాది దోషభూయిష్టమగు మనుజుని మనసొకప్పుడు కుమార్గమునం 
బడవచ్చును. పిమ్మట నితరుల యుపదేశము వలననో స్వయం ప్రబుద్ధతకతముననో 
క్రమమార్గము స్ఫురింపవచ్చును. స్ఫురించిన పిమ్మటం గూడ “తాంబట్టిన కుందేటికి 
మూడేకాళ్లు” అని వెట్టివెళ్టి వ్రాతలు వ్రాయంబూనుట యవివేకుల లక్షణము, వెం.రా.లకో? 
ఈ కర్మము తెలియని హేతువున నింకను “దేశభక్తి” వ్యాఖ్యానములు వ్రాసి ప్రజలచీవాట్లకుం 
బాల్పడవలసి వచ్చుచున్నది. అయ్యో! “యరలవమదనస” పద్యమునకు వ్యాఖ్యాన మెవ 
రపేక్షింతుకో గదా? భవతు. దీనిగతి ముందు విచారింతము. (ప్రస్తుతము శ్రీ పంతులవారి 
నీప్రశ్నమున కుత్తర మడిగి విరమింతము. 


ఉ. పెంపుడుజంతు వొక్క యెడం బేరినయామున మేనెజటుంగమిన్‌ 
దంపులమారియై యొకని దాంగజచెన్‌ వెస వాండు జంతువున్‌ 
జంపుటొ, కొట్టుటో యొకటిసల్పుట యుక్తమొ? పెంచునామహా 
సంపదుదారుతోం దెలిపి జంతువునా మడంగించు టర్టమో. 


x xX 3 


797 


మహాకవి భోజమహారాజు 


(23-11-1918 సం॥ర కృష్ణాపత్రిక నుండి) 


ఈ మహారాజును బూర్వకవు లెట్టివారి కుపమానముగాం గైకొను చున్నారో సుంత 
విచారింపవలసివచ్చినది. ఈయనఘుండు తాను మహాకవియై తనయైశ్వర్యమును 
మహాకవులకుం దంగెటిజున్ను గావించినవాండు కావున నీ రెండు విషయముల నిటీవల 
సుప్రసిద్దు లెవరేని రాజులం దవతరించినచో వారి నియ్యద్వితీయుతోంబోల్చు చున్నారు. 
అందును నీతనికి ముఖ్యము వైదుష్యము కాని దాతృత్వమాత్రము కాదనునంశము 
చదువరులు మనమున నుంచికొని యీపై భాగమును జదువవలయును. ఈయంశము 
సీ క్రిందిశ్లోకము బోధించెడిని. 


శో, అంభోజం కలయన్‌ సద్భక్ష మవనే సాహిత్యరీత్యాం దృశో 
ర్మాంధాతార మపారసంపది మహద్భావే యశోరాశిషుః 
శత్రూణాం పురభంజనే ధృతిగుణే కించోరగేంద్రం మతి 
ప్రాగల్భ్యే ప్రతిభాతి తిమ్మనృపతిః పాకాహితప్రాభవః. 


ఈ శ్లోక రత్నము సుమారు నూజుసంవత్సరములకు మున్ను శ్రీశ్రీ పెద్దాపురపు 
మహారాజుగారిని గూర్చి తాత్మాలికపు విజయనగర ప్రభువగు శ్రీ విజయరాఘవ 
సార్వభౌముండు రచించినట్లు విద్వత్పరంపర వలన వినుచున్నారము. ఈ ప్రభువతం 
సులిరువురును మహారాజులగుటయే కాక మహాకవులును నయి తమ యైశ్వర్యమునకు 
వన్నె వెట్టినవారంట. వీరిరువురును బినతల్లి పెదతల్లి బిడ్డలంట. పై శ్లోకమును రచించిన 
(ప్రభువు మాటటులుండ నాప్రభుని యుంపుడుకత్తె యగువేశ్యకూడ మంచికవయిత్రి యనుట 
కీ క్రింది పద్య ముదాహరింపం బడుచున్నది. 

ఉ. ఏవనితల్‌ మముం దలంప నేమిపనో? తమరాండువారుగా 

రో? వలపింపంగా నెజలుంగరో? తమకౌంగిటిలోన నుండగాం 
“రావదియేమిరా? విజయరాఘవ?” యం చిలుదూరి బల్మిమైం 
దీవరకతెనై పెనంగి తీసుకవచ్చితినో తలోదరీ. 


798 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఈ పద్యము శ్రీరాజుగారి యంతఃపురము తన్నేమో యనినట్లు చెప్పినదాసికేశి 
కిచ్చి యారాజునుంపుడుకత్తె యంతఃపురమున కంపించి నట్లు విందుము. అప్రస్తుతమే 
మైనను నప్పటికాలపు మనభాషాన్నత్యము దెలియుటకై మజథికొంత యిట 
బ్రాయుచున్నారము. పిఠాపురమునకు నతిసమీపమున నున్న చంద్రంపాలెము గ్రామమున 
వసించు మహాకవి కూచిమంచి తిమ్మకవిగారి రసికజనమనోభిరామమును జదివి యక్షని 
సార్వభౌముని దర్శింపం గుతూహలినియె యావేశ్య మహారాజావారు కోటిఫలి 
దయచేయునవసరమున వారితోం దానును బయలుదేరి యిక్కవి గ్రామ సమీపమున డిగి 
ప్రచ్చన్నముగా నీకవిని దర్శించిన సందర్భమునందలి పద్యము కూడ నిట 
నుదాహరించుచున్నారము. 


చ. చతురులలోన నీవుకడు జాణ వటంచును బిట్టు గౌగిలిం 
చితి నిటు మాటుమో మిడంగం జెల్లునె? యోరసికాగ్రగణ్య! య 
ద్భుతమగు రంగుబంగరపు బొంగరపుంగవరంగు లీ న్గుచ 
ద్వితయము టొమ్మునాటి యదె వీపున దూసె నటంచుం జూచితిన్‌. 


ఈ పద్యమునందలి పూర్వార్థము వేశ్యకవిత్వ మనియు నుత్తరార్థము 
తిమ్మకవిగారిదనియు స్పష్టమే. ఏ సందర్భమునవారి కిట్టియుక్తి ప్రతియుక్తులు జరిగినవో 
యదియును బద్యమే చెప్పును గాన విస్తరింపము. ఇంకం (బ్రస్తుతమునకు వత్తము. వేశ్యల 
దగ్గర నుండి కూడ నిట్టికవితాప్రసక్తి గల యాకాలమునందలి యా విజయరాఘవ 
సార్వభౌముని సాహిత్య సౌహిత్యము లెట్టివో చదువరు లూహించుకొందురుగాక. మొదట 
నుదాహరించిన శ్లోకార్ధము వ్యాఖ్యామూలమునంగాని యెల్లరకు సుబోధము గాదు. కాని 
గ్రంథవిస్తరభితిచే నవసరమైనంత వరకే వ్యాఖ్యాన మొనర్పంబడుచున్నది. తిమ్మనృపతిి, 
తాత్కాలికపు పెద్దాపుర సంన్థానప్రభువు, అవనే = పాలనము నందు, అం = విష్ణువును, 
సాహిత్య రీత్యామ్‌ - పాండిత్యమునందు, భోజం = భోజమహారాజును, దృశోః = చూపుల 
విషయమున, అంభోజం = పద్మమును, సదృక్షం = సమానమైనదానినిగ, కలయక = 
చేయుచు, ఇదేరీతిగా నాయాయీచరణములన్నియు నన్వయింపనగు. మన కిందుం 
ట్రస్తుతాంశము, భోజరాజుతో బోలిక గావలసిన టేనికి మంచిపాండితియు మంచి కవితయు 
నుండి తీరవలయు ననునది. ఆ సందర్భ మిందుం బూర్తిగాందేలుచున్నది గాని యద్వితీయ 
మగునీ శ్లోకమును రచించిన విజయరాఘవ సార్వభౌమునికి భోజునితో నుపమతిని 
సాధించుట కీచర్చ యుపకరించునే గాని దీని నేరాజు నుద్దేశించి యాయన వ్రాసి పంపెనో 
యాయనకట్టి యుషమితి నిది సాధింపదు. సత్యమే కాని మహాకవి విజయరాఘవ 


మవీకవి భోజమహారాజు 799 


సార్వభౌముడు తిమ్మనృపతి కాశ్రితు(డై ముఖస్తుతి చేసె ననుకొను వారుందురా? 
ఉందురేని యా పెద్దాపురప్రభు వెంతమహాకవియో తెలుపందగు నీక్రింది శ్లోకమును 
గూడ నుదాహరింతముగాక. 


శ్లో నాళీకభంగకృ దతీవనదీనబంధు 
ర్నక్షత్రపో, నవసుధావిభవైక హేతుః 

రాజాకిమిందురపి నార్యభిమానహారీ 

రాజా పరం విజయరాఘవసార్వభౌమః. 


ఈ శ్లోకము తిమ్మజగపతి మహారాజు విజయరాఘవ సార్వభౌమునిపై రచించినది. 
విజయరాఘవ సార్వభౌముడు రచించిన శ్లోకమే నిరుపమాన మనందగినది కాని దీనిని 
విన్న పిదప దాని కాగౌరవము దక్కదు. ఈ శ్లోకము వంటి శ్లోకము కాలత్రయమునందును 
జనింప రానిదని విద్వాంసుల యభిప్రాయము. దీని కించుక వ్యాఖ్యానము రచింపవలసినదే 
కాని గ్రంథవిస్తరమును బత్రిక సహింపదు. అన్వయించుకొనుమార్ల మిది. న అళీకభంగ 
కృత్‌ = నాళీకభంగకృత్‌, విజయరాఘవ సార్వభౌముడు, అళీకభంగ కృత్తు, అనంగా, 
'అళీకం త్వప్రియేల_ నృతే,” కనుక అప్రియమునో, లేక, అన్నతమునో, రూపుమాపువాండు. 
ప్రభువైనవాని కిదిలక్షణముకదా? లోకమున కప్రియమైనదానిని వారించుటకన్నం బ్రభువున 
కవశ్యకర్తవ్య మేముండెడిని? ఇంకం జంద్రుండో, అళీక భంగకృత్తు కాండు. ఇంక నేమన? 
నాళీక భంగకృత్తు, అనంగాం బద్మములను రూపుమాపువాండనుట. ఇట్లే నార్యభిమానహారీ. 
న అర్యభిమానహారీ = నార్యభిమానహారీ అనియు, నదీనబంధుః = న+దీనబంధుః, 
అనియు, న+క్షత్రపః, నక్షత్రపః న+వసుధావిభవైక హేతుః న వసుధావిభవై కహేతుః” 
అనియు, వ్యస్తము లుగను సమస్తములగను నాయాయీ విశేషణములను రాజపక్షమందును 
జంద్రపక్షమందును యోజించి రాజుకన్నం జంద్రుండు నికృష్ణుం డనువిశేషమును 
జంద్రునకు సహజముగా వాడు విశేషణముల వలననే సమర్థించిన యీతిమ్మజగపతి 
మహారాజునకు గవితో భోజుండేనియు సరిగాండను నది సహృదయైకవేద్యము. అట్టి 
స్థితిలో నీయనుపమానునికి భోజోపమానము లజ్ఞాకరముగాదా? అయినను నతండును 
మహాకవి యితండును మహాకవి యని విజయరాఘవ సార్వభౌముడట్లు పోల్చి యుండును. 
ఈ విజయరాఘవ మహాకవి రచించిన సావిత్రీ చరిత్ర, విష్ణుభక్తిసుధాసాగరము అను 
రెండు తెలుంగు ప్రబంధము లొకటే సంపుటముగా శ్రీ మొగల్‌తుర్తి సంస్థానమునందు 
మేమిప్పటికి నిరువది మూడువత్సరముల క్రిందట జూచియున్నారము, భాషోద్ధారకులా 
గ్రంథము లచ్చొత్తించుటకై సంపాదింపం గోరుచున్నారము. వాని ప్రకటనము వలన 


800 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నెట్టిజేండ్లకు భోజోపమితి చెల్లునో యెట్టిటేండ్లకుం జెల్లదో లోకమునకు విస్పష్టపడంగలదు. 
మటణియు నప్పకవీయము తృతీయాశ్వాసమున 


క. రాజమనోజా? విద్యా 
భోజా? దీనార్ధికల్పభూజా రిపుసం 
జ్ఞాజా? వైభవవిజితబి 
డౌజా? రవితేజ? గుత్తి యప్పలరాజా. 


అని యుదాహరింపంబడియున్నది. ఈ పద్యకర్త యయ్యలరాజు రామభద్రుండు. 
ఇమ్మహాకవికూడం దనకృతిపతిని విద్యావిషయమున భోజుండనియు, అర్ధిమనోరధ 
పూరణమునెడల ననంగా దానవిషయమునం గల్బవృక్ష మనియు వేణువేణుగా 
వర్ణించియున్నా(డు. ఇంతవటజికుం గావించిన చర్చవలన భోజుండు కవులగు రాజుల 
కుపమానమం దుండునే కాని కేవలదాతల కుపమానస్థానమున నుండండని తేలినది. 
“మహాభాష్యంవా పాఠయేత్‌ మహారాజ్యంవా పాలయేత్‌” అనునట్టు లేరాజునకు 
మహారాజ్యపాలనముకన్న మహాభాష్య ప్రవచనము ముఖ్యమో ఆ రాజునకే భోజోపమితి 
చెల్లునుగాని తదితరుల కాయుపమితి యన్వర్థము గాక ఘృతకోశమై యపహాస్యాస్పదమను 
నంశమున కింతకన్న నుదాహరణములు చూపనక్కజలేదు. మామిత్రులు మ॥రా॥రా॥ 
పానుగంటి నృసింహారావుపంతులవారు చూపిన సమానధర్మము లనంగా! భాషాభిమానత్వము, 
పండితకవి పోషకత్వము, తర్మవ్యాకరణాది శాస్త్రములు పరీక్షింపించి సత్మరించుట, 
పూర్వాధునాతన గ్రంథ ముద్రాపణము, వేదపరీక్ష సూత్రభాష్యాద్యాంధ్రీకరణ (ప్రేరకత్వము 
లోనగునవి భోజోపమితి సంపాదకత్వము నెడల నకించిత్మరములు కావున “ఇది వజకుం 
జెప్పిన సమానధర్మము లింకను మా మిత్రులకుం జాలవా, ఎవరు నాయనలారా? ఇట్లు 
చేయువారు” అని వ్రాయుట విచారదూరము. ఆ యీ సత్యార్యములకును ఈయుపమితికిని 
సంబంధమే లేదు. ఎవరికి బంతులవారు భోజోపమితి సామ్రాజ్య పట్టాభిషేకము నొనర్చి 
నెంచినారో వారికి సంస్క లత మందుం గాకున్నను దెలుంగునందేని మంచి కవితాశ్త 
కాకున్నను దగు మాత్రము సామర్థ్యమేని యుండందగు. దానిని బోషించుకొనందగు 
సాహితియు నుండందగు. అపు డాంధ్రభోజుండన్నచోం బ్రధానధర్మము సమన్వయించును. 
తెలుంగు కవిత్వమనుటయేకాని యదియుం బైపైని లేదని మా మిత్రు లెజుంగుదురు. 


తే.గీ. తెలుంగు తెలుం గని యద్దాన దిగుటెకాని 
సంస్క లతమ్మునకన్నం గష్టమ్ము హెచ్చు 
ఒక్కదానం బరిశ్రమ మున్నంజాలు 
దాని కిద్దానికో రెంటం దగులవలయు. 


మహాకవి భోజమహారాజు 801 


కావున సంస్కృతాంధ్రభూయిష్ట మగుసాహితియు6 గవితాచాతురియుం 
గలకృష్ణదేవరాయల వంటి ప్రభువతంసులే “ఆంధ్రభోజపదము” వహింపం దగువారు 
కాని యాశక్తి లేనివారందుల కర్షులు గారని సహృదయుల పోకడలు తెల్పుచున్నవి. 
ఇట్టీస్థితిలో 6 బంతులవారు “వారి వ్రాంతను బట్టి పీరికాపురాధీశుల “నాంధ్రభోజులొ 
డని యన్వర్థముగా ననుట వారి కిష్టము కాక యున్నట్లగపడుచున్నది” అని వ్రాయుట 
యవిచారమూలకము. తిరుపతి వేంకటేశ్వరులకే కాదు, విజయనగర మహారాజుగారికి, 
రామాభ్యుదయ (గ్రంథకర్త యగు నయ్యలరాజు రామభద్రకవికి, వీరికి వారికి నననేల? 
యావదాలంకారిక గ్రంథకర్తలకు వారొనర్చిన “తద్భిన్న త్వేసతి తద్దతభూయోధర్మవత్త్వమ్‌” 
అను నుపమాన లక్షణమునందలి “భూయోధర్మవత్త్వమ్‌” అను విశేషణమునకుంగూడ 
మా మిత్రులు పోల్చిన పోలిక సమ్మతము గాదనుట కింతకన్న వ్రాయ నక్క లేదు. 
తత్వాన్వేషణ మొనర్చి యుపమానకల్పన చేయుదుమేని యొకరొప్పకున్నం బోవునా? 
అట్లుకానిచో నెందటొప్పిన నేమగును? “త్వయి ప్రసన్నే మమ కింగుణేన త్వ య్యప్రసన్నే 
మమ కిం గుణేని ఉపమాది కల్పనలయందు రచయితలు పరిశీలకులుగాంగూడదు. 
అతీతవిషయములయందెట్లయినను, అనతీతములగు సందర్భములలో నీపరిశీలనా 
శూన్యత్వ మపహాస్యాస్పదము కాకమానదు. దానిచే వర్హ్వమున కది గుణాధాయకము 
కాక యన్యథా పరిణమించును. 


ఉ. ఆవల నెవ్వండేని కవి యల్లినపద్యములం బఠించుచో 
“నీవిధమెల్ల నిశ్చయమ యీనుతికిం దగు నీతలొ డంచు సం 
భావనగల్గంగావలయు భావ మటుల్‌ గనుపట్టకున్న నా 
దేవురుంగొట్టుపద్దెముల దీవన లేమిటి కప్పరాడ్విభూ. 


మటియుం బంతులవా రననుగుణోపమానకల్పన మొనర్చి యది సహృదయ 
సమ్మతముగా దని తెల్పిన మీంద దాని సాధించుటకు దర్భనిష్ట మగుదాతృత్వాదికమును 
విస్తరించుచుం దుట్టతుదను “ఎవరు నాయనలారా? ఇట్లు చేయువారు?” అనునొక 
సాహసోక్తిని ప్రాసియున్నారు. గద్వాల, వనపర్తి, ఆత్మ కూరు సంస్థానములలోని పరీక్షలు, 
సమ్మానములు పంతులవారెజుంగరో? ఆ సంస్థానములో విద్వాంసుల విషయమున 
నగుచున్న ద్రవ్యవ్యయము ప్రతివత్సరము లక్షకుం దక్కువకాదు. అందు గద్వాలలోనే 
నేటేట నేంబదివేలు, తక్కురెండు సంస్థానములలో నేంబదివేలకుం దగ్గదు. ఇవి తరతరముల 
నుండి జరుగుచున్నవి. ఆ ధర్మవ్యయము నెటిగియు “ఎవరు నాయనలారా?” అని మా 
మిత్రులు ప్రశ్నించు టేటికో? మజియు నూజివీటిని నిన్నగాకమొన్న 28 వత్సరముల 


802 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్తి 


ప్రాయమున స్వర్గతులైన నారయ్యప్పారావుగారిని శ్రీపంతులవారు స్వయముగా 
నెజుంగుదురు. శ్రీపంతులవారు నూజివీట నున్న ప్రభువుల యాదరణము మీంద నట 
వసింప నుద్యమించుట మే మెజుంగుటయేకాక శ్రీ విరవవెంకటసూర్యరాయ 
విద్వద్వతంసుండు గూడ నెటుంగును. ఆ నారయ్యప్పారావుగారి రాబడికిని ఆయన 
దాతృత్వమునకును గల ప్రసక్తి పంతులవా రెజుంగుదురు. మే మెటుంగుదుము. ఆయన 
నేటేట దర్శించి వార్షికములుకైకొను పండితకవు లెజబుంగుదురు. మతియు నూతనముగా 
రాజ్యమునకు వచ్చిన శ్రీ ఉయ్యూరు (ప్రభువునకు గల విద్వదాదృతి కవితాప్రసక్తి 
లోనగునంశములు మామిట్రు లెజటుంగనివారు కారు. కారణాంతరమున నిపుడు నూజివీలీ 
రాజులలో నొకరును బిఠాపురాధీశుల కైశ్వర్యమున దీటుకారు. గద్వాల లోనగు సంస్థానము 
లేని యింతకు గొంత లొచ్చే. అయినను విద్వత్మవ్యాదరణాదికమున నెన్నిరెట్లు హెచ్చుదురో 
పంతులవారు పరికింప వలయును. రాంబడిలో నెన్నోరెట్లు హెచ్చగు మైసూరు, బరోడా 
లోనగు సంస్థానముల యందలి విద్వత్పరీక్షలు సమ్మానములు నిట విస్తరించుట ప్రస్తుత 
భోజోపమితి వంటిదే యగుట వదలుచున్నారము. ఒకపరి మైసూరుప్రభువు రాయచూరు 
మార్గమున రైలుప్రయాణము చేయునవసరమున నామహాప్రభువును సందర్శింప గద్వాల 
భూపాలుం డరిగినపుడు ప్రసంగవశమున నా మైసూరుప్రభువు “రాజా మీ సంస్థాన 
మెన్నికోట్ల రాబడి గలది?” యని యడిగెనంట. దానిపై “అయ్యా నేను మీ సంస్థానము 
నందలి యొక్క పెద్ద గృహస్టువంటి వాండను కొన్ని లక్షలు మాత్రము వచ్చువాందను.” 
అని గద్వాల రామభూపాలుండు సవినయమున విన్నవింప మైసూరు ప్రభువు నమ్మక 
“నీయశమును ట్రతివిద్వాంసుండును వర్ణించుచుండునే. అనేక పర్యాయములు నీకీర్తిని 
పండితుల వలన మేము వినియున్నారము. నీ రాబడి యింతస్వల్పమైన నీకుం గోట్లువచ్చు 
సంస్థానాధి పతులకన్న నెక్కుడు యశ మెట్లు వచ్చెడిని?” అని మరలం బ్రశ్నించెనంట ! 
దానిపై గద్వాల ప్రభువు “ఇయ్యది మీ యనుగ్రహబల” మని విన్నవించెనంట! ఈ ప్రసక్తి 
జరుగుదినములలో మేము గద్వాలలో నుంటిమి. ఆ ప్రసంగము విన్న రాజాశ్రితుల 
కతన నెటింగి వెంటనే 


సీ. కోటివచ్చెడి రాజ కోటీరమణియెన 


నిటువంటి సత్కీర్తి నెనయంగలడె. 


అను పద్యమును జెప్పితిమి. ప్రస్తుత మేమనంగా, నేంటికాలమున విద్వాంసుల 
నెంతో ప్రీతితో నాదరించు మహాప్రభువులు చిన్నలలోం బెద్దలలో6 గూడ నప్రధానముగా 
విద్వద్గౌరవమును (బ్రధానముగా ధర్మాభాస గౌరవమును గైకొని ధర్మాభాసమున 


మహాకవి భో జమహారాజు 803 


కగువ్యయములో నెన్నవవంతుగాని దీనికి వ్యయముగాని వారి ప్రశంసకుంగా నిందజఖుధర్మ 
ప్రభువుల నీసడించుచు “ఎవరు నాయనలారా?” అని ప్రశ్నించు పంతులవారి వాక్యమున 
కర్ణ మగుపట్టదు. శ్రీపంతులవా రొకపరి సువర్ణ లేఖలో నొక వ్యాసమును. వ్రాసియున్నారు. 
ఆ వ్యాసపరమార్ధము పిరాపురపుం గవితాపరీక్షకు సంబంధించినదియే. అపుడు 
పంతులవారు తత్సంస్థానమున నుండనిదినములు. కవిత్వముమాట నటులుంచి 
సాహిత్యము మాట వదలుకొని శ్రీ పిరాపురాధీశు లేమహాకవుల నాదరించిరో, 
ఏ మహాకవులం బరీక్షింపించిరో, ఏ మహాకవులం బరీక్షకులుగా నేర్చరచిరో ఆయా 
మహాకవులలో శ్రీరాజాగారిని గూర్చి యెవరుగాని రచించిన దొకపద్యమునేని కవిత్వ 
మనిపించుకొనదగినది చూపుచు లోకసంతుప్టికై యొక వ్యాసము ప్రాయః ట్రార్థితులు. 
అపుడు కొంతకాకున్నం గొంతేని “భోజోపమితి” యన్వర్ణ మగును. తగు పరీక్షకుల నేర్చరచిన 
మటునాం డెందటో కవులు రాంగలరు. ఈ యంశమును నాండు పంతులవారి వ్యాసమే 
స్ఫుటపబిచినది. వారును మణిచి యుండరు. మేము వారికి 19 వత్సరముల క్రిందటం 
బ్రసక్తాను ప్రసక్రముగా వ్రాసిన “ఆంధ్రకాళిదాస బిరుదము” మజువ లేదు. 
పంతులవారపుడు దేవులపల్లి సుబ్బరాయశాస్తి తమ్మనశాస్తులవారిచేం గాంబోలును 
గవితావిషయమున నాక్షేపింపంబడి సమాధాన సందర్భమునకై మాలోనొకరి పేర వ్రాసిన 
యుత్తరముపై మే మాయాక్షేపణలు సరికా వని వ్రాయుచు నా విరుదమును 
హృదయపూర్వకముగా వ్రాసితిమి. అటు లొసంగిన యా బిరుదమును వారెందును 
బ్రచురింపక వారి యహంకారశూన్యతకుం దావలముగా దాచి పెట్టిరి. వారి 
వినయాధిక్యమున కది స్ఫోరకమని వారనుకొన్నను మే మొసంగిన మీదట 
వారటులొనరించి రనుకొనుటకు లోకుల కేమి యాధారము కలదు? ఇంతవటి కాధారము 
లేక యిపుడు వారు పీఠికాపురాధీశ్వరుల కొసంగిన “ఆంధ్రభోజ బిరుదము” ద్వారమున 
దానికిం గలప్రసక్తి బయలం బడుటచేం బంతులవారియనౌద్ధత్యము వెల్లడియెనదని యు 
సంతసించుచున్నారము. మే మిడినబిరుదము వారిపుడు ధరింప కుండుటకు వారి 
యనౌద్ధత్యమే కాక కాలదోషము కూడం గారణమని మేమూహించుచున్నారము. ఒక 
పుష్కరము దాంటి రెండవ పుష్క్మరపూర్తి కావచ్చుచున్నది గదా? వినయార్ధము వారు 
ధరింపకున్నను మేము మరల మరల వారి నీ విరుదమును ధరింపవలసినదని 
ప్రార్థించుచున్నారము. ఏమందురా? వారు కవులు, పరిశీలకులు. “ఇదంటబ్రాహ్మ 
మిదంక్షాత్రం” అను తెజంగున నాంధ్రమందును రాజకీయ విద్యయందును నిష్ణాతులు. 
ఇట్టివారు శ్రీ శ్రీ పిరాపురాధీశులను “ఆంధ్రభోజుండు” అని వాడిరిగదా? “సత్మవి వాక్యము 
రిత్త వోవునే” కనుక బుషివాక్యమునకుంబలె దానికి సార్థక్య కల్పన మావశ్యకము. “నాన్ఫషి 


804 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కురుతే కావ్యమ్‌” పంతులవారు బుష్యంశ సంభూతులు కాకపోరు. ఆ వాక్యమునకు 
సార్ధక్య మన్య విధమున సంఘటింపదు. పంతులవారు “ఆంధ్రకాళిదాస విరుదము” 
వహించిన యుత్తర క్షణమున “భోజరాజంత రాజున్నం గాళిదాసంతకవి యుందనే 
యున్నాండు” అనులోకోక్తిని దబ్బిబ్బుచేసియేని సార్ధక్యమును గల్పింప వచ్చునని 


మాయాశయము. కవివలనం బ్రభువునకును బ్రభువువలన కవికిని వన్నె వచ్చుట సహృదయ 
సమ్మతము. 


శ్లో మణినా వలయం వలయేన మణి 
ర్మణినా వలయేన విభాతి కరః 

కవినా చ విభు ర్విభునా చ కవిః 

కవినా విభునా (ప్రవిభాతి సభా. 


ఇట్లు మార్గాంతరమున శ్రీవారి బిరుదమును సమర్ధింపం బాటుపడు మమ్మును 
మామిత్రులు పంతులవా రన్యథాగా భ్రమించినందులకు మావిచారము పట్టజాలకున్నారము. 
ఇంతవటకు వ్రాసినదొక భోజపద విచారమే. పంతులవారు (వ్రాసిన మటికొన్ని సంగతుల 
కుత్తరము లోకుల కొజకు వ్రాయవలసియున్నది. గ్రంథవిస్తరమగుటచేం (బ్రస్తుత మింతతో 
ముగించి వేటొకపరి దానింగూర్చి వ్రాయనెంచితిమి. 


శే శ 3 


805 


గారుశబ్ద విచారము 


(5-4-1919 సం॥ర కృష్ణాపత్రిక నుండి) 


గారుశబ్దము గౌరవార్థక మని యెజుంగనివారు లేరు. కావున దీనిం గూర్చి చర్చించుట 
వర్వితచర్వణము, అయినను ప్రస్తుతకాల వైపరీత్యముంజేసి యీగారు శబ్దాపేక్ష కొంద 
కెంతో యపకృతిని గావింపనుండుటచేం జేత నైనంతలోం గొంతవ్యాఖ్యాన మొనర్పవలసి 
వచ్చినది. మనదేశమందనాదిగా, ఈగారు వర్ణాశ్రమాచార పద్ధతులకు లోంగి 
ప్రవర్తించుచున్నది. వారియందితర యోగ్యత లున్నను నుండకున్నను బ్రాహ్మణాద్య 
గ్రవర్ణస్టలను దదనంతరవర్ణస్థులు గారు పదముతో గౌరవించుచున్నారు. లోపల 
నిష్టమున్నను లేకున్నను బ్రాహ్మణాద్య (గ్రవర్ణస్థులును అధికారాది విశిష్ట కారణములచేం 
దదనంతర వర్ణస్థులను గారు పదముతో గౌరవించుచున్నారు. ఆ యీ సందర్భములం 
బట్టి చూడ గారుపదము కులోన్నతియో, అధికారోన్నతియో, ధనోన్నతియో, విద్యోన్నతియో, 
కలవారికెల్ల నిరాఘాటముగా వాడందగినదిగాం దేలుచున్నది. అత్యుత్తృష్ట వంశస్థులనేకులు, 
అతి కృష్ణులగు ననేకులను అధికారాదికారణములచే గారు పదముతో నోరారం బిల్చుట 
లోకమెల్ల నెటింగిన విషయమే. కావున నిందుల కుదాహరణములక్కణ లేదు. ఇంకం 
బ్రిస్తుతము విద్యనుబట్టి గారుపదము వాడుట యుక్తమే యగునెడల మార్దంగికత్వము 
కూడ సంగీతాంగమగు విద్య యని యొప్పికొనుచు, ఆవిద్యలో, కొన్ని జిల్లాలకుం బెద్దయైన 
మనుజుని విషయమున నీగారుపద ముపయోగించుట కెవరుగాని యేలకొంకవలెనో? 
సుంత విచారింప వలసియున్నది. తీంగె కదిపిన డొంక కదలుచున్నది. 


“రహిపుట్ట జంత్రగాత్రముల రాల్గజంగించు 
విమలగాంధర్వంబు విద్య మాకు” 


గాంధర్వ మన సంగీతము, దానికే తౌర్యత్రిక మనిపేరు, తౌర్యత్రిక మనగా 
నృత్తగీతవాద్యములు. మొత్తమీనృత్తగీతవాద్యము లితరులు గూడ విశేషాభిమానముతో 
నభ్యసించుట యనాదిగా విననగుచున్నను నియ్యవి వేశ్యాజాతి స్త్రీ పురుషులకు 
గులవిద్యలని మనపూర్వులభిప్రాయపడి యున్నారు. ఆజాతి స్త్రీ పురుషులలో నీ 
నృత్తగీతవాద్యములలో నెంతెంత ప్రసిద్దులేని బయలుదేరి యున్నట్లును వాండ్రు 


806 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


తత్తత్సంస్థానములలో నేకవచన ప్రయోగ మాత్రమున సంతుష్టి నందినట్లును 
వినుచున్నారము. పంచ రత్నములని పేరువడసిన పదవర్ణములను రచించిన బోగము 
కొలము విద్వాంసుండగు వడివేలునకును నప్పటి తంజాపురీ రాజునకును జరిగిన 
సంభాషణ మిందులకుదాహరణము, మటియు నిన్న మొన్నటి వజకు జీవించియున్న 
మంగలికొలము సంగీతపండితులు చిన్నన్న కుప్పుసాములలో, చిన్నన్నను మేము బాగుగ 
నెలుంగుదుము. గద్వాలాది సంస్థానములలో, తోడి విద్వాంసులగు నగ్రజాతివారిచేనేమి 
రాజబంధువులచేనేమి “ఏమి చిన్నన్న ఏమోయీ చిన్నన్నా” అనిపించుకొనుటయు 
నెటుంగుదుము. ఈ ప్రసంగము నింతటితో నాపుదము. వాండ్రు విద్వాంసులై 
గారుపదమునకు తగియున్నప్పుడు “గారు పద ముపయోగింపకుండుట ప్రాజ్ఞుల లక్షణము 
కాదు అని మన మేల యనరాదు? అనవలసినదే! ఈయంశమే యిట దేలవలసియున్నది. 
వినుండు. ఎంతటినీచుందేని విద్యాధిక్యమువలన గారు పదార్దుఃడగుననుట నిక్కమేకాని 
ఆ నీచున కావిద్య కులవిద్యయగునేని యది గారు పదార్హతనుదప్ప దక్కిన సకలగౌరవములను 
గలిగించు ననునది యిందలి రహస్యము. అఆనీచుం డే యింగ్లీషు విద్యనో చదివి 
యేయుద్యోగిగనో వచ్చినచో వంగివంగి సలాములు, గారులు, గీరులు, నిరాటంకముగా 
వచ్చెడిని. స్వకులవిద్యలో6 బండితు6 డగువానియందు లోకమున కభిమానమేమో 
యతిశయించియే యుండును గాని గారుమాత్ర మనుభూతమయి కనుపట్టదు. 
అగ్రకులజులలో యీబాధలేదు. వాండు శుంఠయైనను వారి పూర్వులంబట్టి గారు 
వాడుచునేయున్నారు. వేశ్యాదిజాతుల పురుషులు గారుపదము సంపాదింపవలెనన్నవోం 
బ్రస్తుతము రాజకీయవిద్యలోం నేమాత్రమేని పరిశ్రమ చేయవలసినదే. స్వవిద్యలోం జేసిననది 
గారు పదము నందింపదు. ఇది యనుభవసిద్ధము. పురుషులకు మార్దంగిక శిరోమణిత్వము 
'గారు' పదము నందింపం గల్లినచో స్రీలకు నాట్యనైపుణియో, గానచాతురియో వాత్స్యాయన 
శాస్తపాందితియో, లేక తదనుభవమో గారు పదము నందించి తీరవలయును గదా? 
అది యెన్నంటికిని ఘటించునా; సూత్రప్రాయముగ వ్రాసి యీ విషయ మింతతో 
ముగించుచున్నారము. 


807 


మనుగుడుపు 


(17-11-1934 సంర కృష్ణాపత్రిక నుండి) 


ఈ పదమున కవయవార్థం చెప్పుమంటే చెప్పడం కష్టంగాని, యీ మాట 
ఆబాలగోపాలంగా మాత్రం అందజూ తెలుసుకొంటారు. ప్రతి పెళ్లికొడుక్కున్నూ పెళ్లయిన 
వెనువెంటనే అత్తవారింట కొన్నిరోజులో మాసాలో, జరిగే విందు పేరిది. నాకు పెండ్లయి 
నలభైనాలుగేండ్లు సుమారైనప్పటికీ, యీ మధ్య తిరిగి వక కన్యకను కట్టుకోవడంచేత 
యీ విందు మళ్లా తటస్థించింది. ఆ కన్య యెవరు? మామగారెవరు? అత్తవారూరి పేరేమిటి? 
అని అడిగితే చాలా వ్రాయవలసి వస్తుంది. ఒక మామగారు గాక యిద్దణు మామగార్హు, 
దీన్ని బట్టి గ్రామాలు కూడా రెండే. కన్య మాత్రం వక్కత్రే. ఆమె పేరు నేను చెప్పడానికి 
శాస్త్రం వప్పుకోదుగాని, వ్రాయడానికి శాస్త్రజ్ఞుల సమయం కొంత అంగీకరిస్తుంది. కాబట్టి 
వ్రాస్తూన్నాను. “సౌందరనందం” అంటారు. వేంకటరత్నం వగయిరా పేర్ల వలెనే యీ 
పేరున్నూ స్రీపరంగా సమర్ధించుకోవచ్చు. యీ పైని చూపిన సూచనల వల్ల యీ పెండ్లి 
సంగతి యిక్కడి సభ్యుల కందటికీ స్పష్టంగా తెలిసివుంటుంది. మామగార్లు పింగళి 
లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వరరావుగార్లనిన్నీ, షష్టిపూర్తి మహోత్సవ సందర్భంలో 
నాకు పై పేరుగల కబ్బాన్ని కృతి పెట్టేరనిన్నీ కూడా తెలిసే వుంటుంది. కాని దీనికి 
“కంటిన్యుయేషను” గా జరిగిన మనుగుడుపును గూర్చి కొంచెం వ్రాయాలనుకొని 
బ్రాస్తూన్నాను. 

ఈ వివాహం యీ బందరులోనే మీ అందటి సమక్షంలోనే నాకు అజవై మూడేండ్ల 
రెండు మాసాలు నిందేరోజున జరిగింది. కన్యక పుట్టి అప్పటికి కొన్ని వత్సరాలు 
కాకపోదుగాని, యేమైననూ బాలగాని ప్రోదకాదు కనుక, శారదా బిల్లు కిందకు రాకుండా 
యీ వివాహాన్ని తప్పించడానికి వీలుండదు, అందులో ముసలాడికి పసిపిల్లని కట్టి పెట్టిన 
పెండ్లి కనుక, సంఘసంస్కర్తల మనస్సులు యీ పెండ్లిమాట వినడంతోనే మణీ మండుతాయి. 
అధికారికూడా పూర్తిగా జుర్మానా అనుగ్రహించడాని కభ్యంతరం వుండదు. యిట్లాటీ 
చిక్కులన్నీ వున్నా, నేనీ బందరులో సుమారు పదమూడేళ్లు కాపురంగా వుండి యిక్కడివారి 
ప్రేమను పూర్తిగా గడించుకొన్న కారణంచేతో మటేమో కాని, యీ పెళ్లి ఫ్రెంచిపేటలో 


808 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


దొంగతనంగా కాక, పల్లీకు టవున్‌ హాలులోనే జరిగింది. జరిగి యిప్పటికి యేడాది 
దాటిపోయింది కూడాను. యిప్పటికి యెవ్వరున్నూ కేసు పెట్టలేదు. కాబట్టి నేను పెండ్లాడనే 
లేదని కాని, అసలు పెండ్లికూతురు కన్యేకాదని గాని కోర్టులో డిఫెన్సులు పెట్టుకోవలసింది 
లేదని మహాధైర్యంగా మీయెదుట వుపన్యసించగలుగుతూన్నాను. 


ఇక మనుగుడుపు గాథ వినండి. పెండ్లికొడుకు అదృష్టమంతా పెండ్లికూతురు 
పాదాన్ననుసరించి వుంటుందని ప్రాచీను లభిప్రాయపడతారు. “భవాని త్వత్పాణి గ్రహణ 
పరిపాటీఫల మిదమ్‌” ఇత్యాదులు అభియుక్తోక్తులెన్నో పైసంగతిని సమర్ధిస్తాయి. కాబట్టీ 
యీ పెండ్ల కూతురిని కట్టుకొన్నాక నేను చాలా జబ్బుపడినప్పటికీ తిరిగీ పెంగ్లయిన 
యీ వూరికి వచ్చి మిమ్మలినందటినీ దర్శించి ఆనందించగలగడం అన్నది పెండ్లికూతురు 
చలవేకాని మజోటికాదనడం నిర్వివాదాంశం. యిలా కాకపోతే జబ్బుపడడం వల్ల ఆ 
జబ్బుక్కారణం యీ పెళ్లే అనియే యెందుకనుకో గూడదని మీరు శంకింపవచ్చును. 
స్టూలదృష్టిని చూస్తే అట్టి వూహకూడా కలగవచ్చుగాని, అఅవై నాలుగేండ్ల వృద్ధుడు 
జబ్బుపడడానికి కారణం అన్యుల మీద పెట్టడంకన్న వయస్సు మీదే పెట్టడం 
యుక్తియుక్తంగా వుంటుందనుకొంటాను. అట్టివృద్ధత్వంలో యెంతోజబ్బుచేసి కూడా మరల 
జీవించి సభలకు రావడం వగయిరాలు జరగడానికి అంతో యింతో శక్తి కలగడమనేది 
పెంగ్లకూతురు చలవనుకొంటేనే బాగుంటుందేమో ఆలోచించండి. 


దీన్నీలావుంచి పైసంగతి వినండి. పెండ్లయింది. సకుటుంబ పరివారంగా 
బెజవాదత్రోవను మాగ్రామం (ప్రవేశించాము. బెజవాడపౌరుల ఆదరంవల్ల కొన్ని 
వుపన్యాసాలక్కడ జరిగాయి. పెండ్లికి వచ్చేటప్పుడు కూడా వేమూరి రాంజీరావనే శిష్యుడు 
పరివారసమేతంగా మిక్కిలి భక్తితో విందు చేశాడు. వెళ్లేటప్పుడు కూడా అతనికే విందు 
చేయాలని కుతూహలం మిక్కిలిగా వుంది కాని, డాక్టరు ఘంటసాల సీతారామశర్మలో నైన 
శిష్యవర్గం వదలిపెట్టేరు కారు. కడియం ప్రవేశించిన తర్వాత వెనువెంటనే నాకు కుడికన్ను 
టెప్ప హఠాత్తుగా వాలింది. దానితో తల తిప్పు. ఈ రెండింటితో నేను యెందుకూ 
కొబిగాని స్థితిలో వుండవలసిన వాణ్ణనాను. ఈ సంగతి బందరులోవున్న మామగారు 
వేంకటేశ్వరరావుకు తెలిసింది. విశాఖపట్నాని కతడు వ్రాశాడు. విశాఖపట్నం మామగారు 
వైద్యానికని తన దగ్గణికి రప్పించాడు. వున్నంతలో మంచిముహూర్తం చూచుకొని మౌ 
పెద్ద చిరంజీవిని సాయంతీసుకొని ప్రయాణం చేశాను. రైలారోజున పిఠాపురాని కావలగట్టు 
చెడిపోవడంచేత మా కడియానికి సకాలానికి వచ్చిందికాదు. యెదరవచ్చేది రాకపోయినా, 
విశాఖపట్నం వెళ్ళేదేనా సకాలానికి వస్తుందేమో, పిఠలాపురందాకా వెళ్లి, నాటికి ఆ వూళ్ళో 


మనుగుడుపు 809 


ఆగి, తరవాత ఆలోచిద్దామంటే, పడమటి రైలుక్కూడా యీచిక్కే వచ్చి అదీ వచ్చిందికాదు. 
ఈ అభావచేష్టలు చూస్తే ప్రయాణం వైఖరి బాగుందికాదు. నిజానికి వెన్కకి వెళ్లవలసింది. 
కాని నేను వీట్లని లెక్కపెట్టకుండా స్టేషనులోనే వుండి, కొంత ఆలస్యంగా వచ్చిన రైలెక్కి 
నాటికి పిరాపురం వెళ్లి ఆగి, మటునాడు లేదు మూడోనాడు విశాఖపట్నం ప్రవేశించాను. 


లక్ష్మీకాంతం సంతోషించి హాస్పటల్‌ వారితో సంప్రతించి వైద్యం చేయించడాని 
కారంభించాడు. అక్కడ బొడ్డపాటి తిరుమల్రావు అనే డాక్టరు యిక్కడి స్కూలు శిష్యత్వం 
కలవాడే అవడంచేతనేమి, స్వతస్సిద్ధమైన మార్దవంచేత నమ్మ కంటివైద్యం డాక్టరుగారితో 
“యీయన మా గురువుగారు” అని గట్టిగా శిఫారసు చేశాడు. కంటి డాక్టరుగారు చేయదగ్గ 
పరీక్షలు చేశారు. పరీక్షలు చేయడానికి ముందు రెండు మూడురోజులు కంట్లో మందువేసి 
చూశారు. ఆ రోజుల్లో నా స్థితి కొంచెం వ్రాస్తాను. లక్ష్మీకాంతం తనకు తీరిక లేకపోయినా 
నన్ను వెంటబెట్టుకొని హాస్పటలుకు తీసుకువెళ్ళేవాడు, అతని వూహ యేమిటీ? శాస్త్రులుగారి 
కక్కడ ఏం లోపం జరుగుతుందో అని. పాపం, నా గ్రహస్థితికి అతడేం చేస్తాడు? “అవస 
పూజ్యతే రామ.” అక్కడ నేను చదువుకొనే గ్రూపులోనే కూర్చోక తప్పుతుందా? ఆ గ్రూవో, 
రెండు కళ్ళూ లేనివాళ్ళూ, వక కన్ను లేనివాళ్ళూ, కళ్లంట నీళ్లోడేవాళ్ళూ, యీలాటి 
వాళ్లతో నిండి వుండేది. యీ కర్శ్మమే లేకపోతే హాస్పటలు కెందుకు వస్తారు? చదువక్కజలేని 
వాళ్లు స్కూలు కెందుకెళ్లాలి? మాస్టర్లయితే జీతం కోసం వెళ్లాలి. అక్కడ మాస్టర్లు డాక్టర్లు. 
మేము విద్యార్ధులం. యీ పోలికా యిదీ కొంతబాగానే వుందిగాని, ఆ (గ్రూపులో 
కూర్చున్నప్పుడు నాకు పట్నవాసాల్లో ఆదివారం తిరిగే ముష్టివాళ్లు జ్ఞాపకం వచ్చేవారు. 
యెవళ్లకేనా ఆలాంటివూహే కలుగుతుందనుకొంటాను. నేను అంతో యింతో కవినవడంచేత 
యీ చవట పోలికలు నన్ను మణీ బాధిస్తా యనుకొంటాను. 


ఒకరోజున లక్ష్మీకాంతం రావడానికి వీలులేక వక విద్యార్థిని సాయమిచ్చి 
పంపించాడు. ఆవేళ కూడా మామూలుగా ఆ గ్రూపులోనే వెళ్లి నేను కూర్చున్నాను. అలా 
కూర్చొని ఆ రోగుల కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటూ నా కష్టసుఖాలు అడిగేవాళ్లకు 
చెబుతూవుండగా, యెవరో మా దేశం మనిషి నన్ను యెణిగినాయన, ఆ హాస్పటల్లో 
పేషెంటుగా కొన్నాళ్ల నుంచి వుండడంచేత కొంత పాతకాపు, ఆ డాక్టర్ల వద్ద కొంత 
చనువు కలిగినవాడు నన్ను చూచి, యిదేమిటి? మీరిక్కడ కూచున్నారు, యిలా 
దయచేయండి, అని చేయట్టుకొని లాక్కెళ్లి, పాపం, అమాయికుడు, మా డాక్టరుగారి 
రూములో వున్న వక కుర్చీమీద కూర్చోబెట్టేడు. నా కక్కడ కూర్చోవడం లేశమున్నూ 
యిష్టంలేదు. లోపల బోలెడు భయంగా వుంది. వుండి మాత్రం యేం చేయను? కూర్చో 


810 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


పెట్టిన వారి మోమోటం బాధించింది. అంతలో మా డాక్టరుగారు వచ్చారు. సాగనంపారు. 
తిరుమలరావుగారి శిఫారసు పనిచేయలేదా అనుకోకండి. ఆ శిఫారసు వైద్యానికా, కుర్చీమీద 
కూడా కూర్చోనివ్వడానికా అని నేను సరిపెట్టుకున్నాను. ఇదిగాక యివన్నీ గ్రహచారా 
న్ననుసరించి ప్రతివాళ్లకిన్నీ ఘటిస్తూండేవే. కవులకయితే పదిమందికి తెలుస్తాయి. యితరుల 
వంతగా పబ్లిషుకావు. యింతే భేదం. యోగజాతకాలలో అవయోగాలు తక్కువగా వుంటాయి, 
అవయోగ జాతకాల్లో సుయోగాలు క్వాచిత్మంగా ఉంటాయి. వుభయమున్నూ అనుభవానికి 
వచ్చి తీరతాయి. యీ విషయం అనుభవజ్ఞు లెవరున్నూ తోసెయ్యరు. 


ఇదీలావుంచుదాం. కంటీజబ్బుకు వైద్యం ప్రస్తుతం. అది వంటి జబ్బుకింద మాణింది. 
యెందుకు మాణిందంటే నేనేం చెప్పగలను? కర్మం, లక్ష్మీకాంతం హాస్పటల్‌ డాక్టర్లతో 
తుల్యులైన వారినే యేర్బజచి యింటి వద్దనే తరువాత వైద్యం చేయించాడు. వుపకారం 
జరిగిందికాదు. అతడూ, అతని కుటుంబమూ సర్వవిధాలా వక నెలరోజులు వుపచారం 
చేశారు. యెట్లో యింటికి చేరేను. తరువాత కూడా యేదెన్మిది మాసాలు చిక్కుపడ్డాను. 
ఆ చిక్కు పడేరోజుల్లోనే రెండో మామగారు వేంకటేశ్వరరావు బందరులో వైద్యం 
చేయించాలనే వూహతో కొంత (ప్రయత్నించాడు. మా గ్రామం వచ్చాడు కూడాను. కాని 
యిల్లు కదిలే స్థితి లేదు. విశాఖపట్నంలో వున్నప్పుడు ఆరోగ్య భాస్మరంలో నా స్థితిగతులు 
సూక్ష్మంగా వ్రాశాను. తరువాత కడియంలో అదిముగించి మృత్యుంజయ స్తవమను పేరుతో 
నాకప్పుడు కలిగే వూహలు వ్రాశాను. 


అదల్లావుంచుదాం. వేంకటేశ్వరరావు కే.యన్‌. గిరిరావుద్వారా కొన్నిమందులు 
పంపేడు. మందులయందు విశ్వాసంలేక, నేనాపార్శిల్సు విప్పనేలేదు. నా కవిత్వ మేమిటో, 
నేనేమిటో, యింకొక టిక్కడ వ్రాయాలి. నా కవిత్వం వల్ల తమమందు పనిచేయదాని 
కవకాశం కలగడం లేదని కొంతమంది డాక్టర్లనేవారు. నేను కవిత్వం ప్రయత్నం మీద 
చెపితే మీరాలా అనండి, నాకుతోచింది వ్రాయకపోతే యేలాగ? అది కడుపులో నిలవ 
వుండడానికి మాత్రం మీ వైద్యశాస్త్రం వప్పుతుందా? అదిన్నీగాక. అది “ఫారిన్‌ మేటరు” 
కదా? అని నేజవాబు చెప్పేవాణ్డి. చెపితేమాత్రం వారంగీకరిస్తారా? వారి ధోరణివారిది. 
మన ధోరణి మనది, యిందులో వక విషయం మన మాలోచించాలి. యెవడుగానేనా 
పుట్టవచ్చునుగాని, వైద్యుడుగా పుట్టడంలో చాలాచిక్కు మందు పనిచేసిందా, ఆలాంటప్పుడు 
వైద్యుడుగా పుట్టడమే మంచిదనిపిస్తుంది. లేదా జవాబు చెప్పడం చాలా కష్టం. రోగి 
చెప్పే సంగతులు అదివజలో తమకే గోచరించినట్లు యేకరు పెట్టబోతారు కొంతమంది. 
సరీగా వారు చెప్పినట్టు వీడునడుచుకున్నా. దానిలో యేదో ఆరాతీస్తారు. కొందు సామాన్య 


మనుగుడుపు 811 


గృహస్థులకు వైద్యం చేయడానికేంగాని, ప్రభువులకి వైద్యం చేయడం చాలాకష్టం. వాళ్లకి 
దినదిన గండమే. అందుచేతనే “దివసే దివసే మరణం, యత్పరచేతోను రంజనం వృత్తిః” 


అని పెద్దలు (వ్రాశారు. 


ఇది యీలా వుంచుదాం. బందరు నుంచి వచ్చిన మందులు విప్పనే లేదన్న 
దగ్గణనుంచి మళ్లా మొదలెడతాను. మందుకోసం గాదుగాని, ఆ పార్శిల్లో నస్యం కూడా 
వుండడం చేత, పంపిన యిరవైరోజులకి కాబోలును విప్పాను. అందులో వ్రాసిన ప్రకారం 
ఆ మందు వాడేను, ఆబుపూటలు వాడేటప్పటికి వ్యతిరేకించింది. వుపకారం కూడా 
చేసిందికాని, దాన్ని నేను గమనించనేలేదు. అంతట్లో దాన్ని ఆపి యెల్లో ఆ వ్యతిరేకాన్ని 
సర్దుకున్నాను. మళ్లా మందువాడి క్రమంగా కొంత సుఖంపొంది ఆ మందు పంపిన 
డాక్టరుకు వక పద్యం వ్రాసిపంపాను. ఆ పద్యం యిక్కడ వుదాహరించడం మంచిది కదా? 


ఉ. అద్యతనుల్‌ గలారు భిషగగ్రణు లెందజునేని; ఆంగ్లపున్‌ 
వైద్యము దేశివైద్యమును “ప్యా” సయినట్టిరు, “వ్యాసు” గాని నీ 
వైద్యమె నాకు సౌఖ్యమిడి పద్యమిడం బురికొల్ప “స్వస్తితే” 
వైద్యశిరఃపదంబుకొని వర్ధిలు శేషగిరీం గిరీట్క్ఫపన్‌. 


ఈ పద్యం మాత్రమే చెప్పి వూరుకోలేదు. కేవలం పై పద్యంలో పెర్కొన్న డాక్టరు 
శిష్యునివల్లనే యీ వుపకారంకాలేదు. కృతికన్యా జనకులలో రెండవవాడు వేంకటేశ్వర 
రావునకు కూడా యిందు కొంత భాగం కలదు. అందుచేత. 


మ. కరమున్‌ బత్తిని గావ్యకన్యనిడుటన్‌ గాటూరి శ్రీ వేంకటే 
శ్వరుండీ నే నెడయైనం గావ్యసుతకున్‌ వైధవ్యయోగంబు దా 
పరమౌ నన్నభయాన శేషగిరిచేం బంపించె మేల్మందులన్‌ 
మటవంగూడదు వానికిన్‌ యశము సంపాదింపు మృత్యుంజయా. 


అని కూడా వకపద్యంలో వ్రాశాను. కాని దీనితో కూడా మనస్సు తృప్తి తీరింది 
కాదు. అందుచేత యింకోపద్యంకూడా వ్రాశాను. 


మ. రుజకున్‌ మందులు వారకంబులనుటే రూఢంబు, సామాన్యులో 
ప్రజలిట్లేవచియింట్రు ప్రాజ్ఞులు మహాపద్వారకు న్నిన్ను దూ 
రుజలందున్‌ స్మరియించి మేల్లనుటయున్‌ రూఢంబి యిప్పట్ల న 
కృజ మేమున్నది? ప్రస్తుత స్తవమె సాక్ట్యమ్మిచ్చు మృత్యుంజయా. 


812 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఈ పద్యం వల్ల వేంకటేశ్వరరావు శేషగిరిరావులయందు చూపిన కృతజ్ఞత్వానికి 
భంగం కలుగుతూన్నట్లు స్టూల దృష్టికి తోస్తుందికాని, మందు వాడిన పిమ్మటనే ఆరోగ్యం 
కలిగినట్లు వెనుకటి పద్యంలో స్టిరపణచడం వల్ల మందుకు భగవత్సహాయం అనుపానంగా 
మాత్రం చూచుకోవలసి వస్తుంది. ప్రస్తుతస్తవంలో నేమి, యింతకు కొంచెం వెనుక వ్రాసిన 
ఆరోగ్యభాస్కరస్తవంలోనేమి, కంటి టిప్పవాలడాన్ని గుణించి వ్రాస్తూ 'నా కనువైద్య 
మీవకృపమైం జేయంగదే భాస్కరా” లోనగు కొన్నిప్రయోగాలు అక్కడ అప్రయత్నంగా 
పడ్డాయి. వాటికి తార్కాణంగా యే వైద్యమూ లేకుండానే కనుటిప్పదానంతట అదే 
యధాపూర్వకంగా వాలిన అయిదు నెలలక్కాబోలును లేచింది. యీ విషయం కూడా 
కొన్ని పద్యాలలో మృత్యుంజయస్తవంలోనే కొంచెం వివరించాను. గ్రంథవిస్తరఖీతిచే 
వాటినిక్కడ వుదాహరించను. దానికి మాత్రం భగవత్కపనె మందుగా భావించుకోక 
తప్పదు. మనకిది క్రొత్తగాదు. మనపూర్వులు “తచ్చాంతి రౌషధైర్ధానైర్పప్రహోమసురార్చనైొ 
అని వ్రాశారు. ఇతరులీ మాట నెంతగాపాటించినా, నేమాత్రం చాలాకాలాన్నుంచి వ్యాధి 
విమోచనానికి దీన్నే విశేషించి వాడుతూన్నట్లు ఆరోగ్యకామేశ్వరిలోనైన నా పుస్తకాలవల్ల 
లోకులు (గ్రహిస్తారు కాబట్టి విస్తరింపను. 


ఇక రెండో మనుగుడుపును గూర్చి సంగ్రహంగా చెప్పి ముగిస్తాను. కొంచెం ఆరోగ్యం 
కలిగినట్టు తెలిసింది మొదలుకొని రెండోమామగారు బందరుకు రమ్మని మజీ 
ఆహ్వానించడం మొదలెట్టేడు. యెంత ఆరోగ్యం? యెట్లో యింట్లో సంచరించడానికి మాత్రం 
తగ్గదేకాని యెక్కువదికాదు. అత్తారింటికెళ్లే అల్లుడంటే యెల్లా వుండాలి? యేలాబయలు 
దేరను? యేలా రాను? వస్తానని రాస్తూ వుండడం, ప్రయాణం నిజంగా పెట్టుకోడం, 
యే జట్కావాడు చేసిన మోసమో దాన్ని వారించడం, యిలా కొన్నాళ్లు జరిగాయి. తుట్టతుదకు 
మాగ్రామ సమీపంలో తణుకు దగ్గజ తేతలిగ్రామంలో ఒక సభకు ఆహ్వానించారు. 
అర్భాంగీకారంగా వస్తానన్నాను. ఆమాట బాధించింది. వారు వచ్చి కూర్చున్నారు. అపారమైన 
పడిసెం బాధించడానికి నాదే ఆరంభించింది. యేలాగ బయలుదేరడం? వారు వదిలేరు 
కారు, రైలెక్కేను. ఆవూరు వెళ్లేను. యెట్లో ఆసభలు జరిగాయి. ఆరోగ్యం కుదుటబడలేదు. 
మళ్లా అక్కడ నుంచి వెనక్కి పట్టించాను. వీలుగా లేనప్పుడేమిటి చేసేది? “మాధవా? 
మన రథములు మరలనిమ్ము, బ్రదికియుండిన సుఖములు వడయవచ్చు.” మన మంతకంటె 
యెక్కువ వాళ్లమా? రాజమండ్రీలో వక శిష్యుడి తాలూకు చుట్టాల మూలాన్ని దిగవలసి 
వచ్చింది. అక్కడ ఆ వడ్డి సంఘంవారు స్వాగతం, సుస్వాగతం, వగయిరా మర్యాదలు 
జరిగించారు. తరువాత నేను మామూలుగా వెళ్లే సోమెన కామేశ్వరరావుగారింటికి వెళ్లేను. 
మటునాడు యింటికి వెళ్లాలనుకుంటున్నాను. అంతలో ట్రయినింగు కాలేజీ విద్యార్థులు 


మనుగుడుపు 813 


సభకు రావాలన్నారు. వోపిక లేదన్నాను. వూరికే కూర్చోవడమే అన్నారు. సరే అన్నాను. 
పెద్ద సభ జరిగింది. మా గురువుగారు శ్రీపాదవారు అగ్రాసనాధిపతులు. కవిత్వాన్ని 
గుజించి వుపన్యసించాను. ఇంటికి వెళ్లాలనుకుంటే, విశాఖపట్నాన్నుంచి లక్ష్మీకాంతం 
దిందరులో 4వ తేదీని మీటింగుకు రమ్మని వ్రాసినట్లు యింటిదగ్గిణనుంచి కబురు. తుదకు 
యిక్కడికి బయలుదేరేను. ప్రయాణం వైఖరి వక మోస్తరుగా వుంది. చూస్తే యేలావుందంటే, 
మొదట చిక్కుగా వుండేటట్టు కనపడి తుదకి, మంచిగా పరిణమించేటట్టు కనపడింది. 
తోవలో వేంకటేశ్వరరావు దీపావళికి స్వగ్రామం వెడుతూ రైల్లో నూజిళ్లదగ్గణ కనపడ్డాడు. 
ఇది కొంత శుభసూచకం. వెనక్కి వచ్చాడు. యింటి వద్ద నుంచి రప్పించవలసిన వాళ్లని 
రప్పించాడు. అనుకున్న సభ నేడు జరిగింది. మిమ్మలి నందటిని మళ్లా సంవత్సరానికి 
చూచి ఆనందించే భాగ్యం కలిగింది. సర్వేజనా స్సుఖినోభవంతు. స్వస్తి ప్రజాభ్యః. కథ 
కంచి కెళ్లింది. మనమింటికి వచ్చాం. 


814 


అష్టావధానమంటే! 


(12-8-1935 సం॥ర (తిలిబ్బ నుండి) 


ఏకకాలమందే ఎనిమిదిపనులయందున్ను బుద్ధి నిల్చడం. ఇది మొట్టమొదట వేదం 
అధ్యయనం చేసినవారు చేసేపని అని సంప్రదాయజ్ఞులవల్ల వింటాము. వేదంలో 
“ఘనామాలాశిఖా” ఇత్యాది భేదాలున్నా యనిన్నీ వాటికి సంబంధించిన అవధానాన్ని 
వారిలో బుద్ధిమదగ్రేసరులు చేసేవారనిన్నీ ఆకారణంచేతనే వారికి అవధానులు అనేపేరు 
వచ్చేదనిన్నీ వినికి. ఇటీవల అట్టి అవధానం చేయక పోయినప్పటికీ వేదంచెప్పుకొన్న 
మాత్రంచేతనే అవధానులు అనేపేరు వస్తూవున్నట్లు లోకవాడుకవల్ల మనకు తెలుస్తూ 
వున్నది. ఇందు కుదాహరణం “సుబ్బావధాన్లు, రామావధాన్లు” మొదలైనవి పెక్కులు. 
ఈ అవధానం క్రమంగా కొంతకాలానికి కవిత్వంలోకి వచ్చింది. మనకు తెలిసినంతలో 
ఈ అవధానమును సమర్థించినవారు పూర్వులలో కొలదిమంది మాత్రమే వున్నారు. 
చరికొండ ధర్మన్న భట్టుమూర్తి, నెల్లూరి రాఘవకవి. మా రోజులలో మాకన్న కొంచెము 
పూర్వులు శ్రీమాడభూషి వేంకటాచార్యులవారు. వీరందబున్నూ శళలేఖినీ 
పద్యసంధానధౌరేయులు, అనగా శతావధానులు. కనుక “శతేపంచా శన్యాయంచేత” 
“అష్టావధానులు” కూడ వ్రైయున్నారు. అయితే శతావధానం కష్టమా? అష్టావధానం 
కష్టమా? అన్న విషయం కూడా మనకు ప్రస్తుతం విచారించదగ్గదే. సామాన్య దృష్టికి 
శతావధానంకన్న అష్టావధానం తేలికగా కనిపిస్తుందికాని బాగా పరిశీలిస్తేమాత్రం 
అట్టిదికాదు. కారణమేమంటే; బండపనిగా కనపడ్డప్పటికీ శతావధానంలో విషయం కవిత్వం 
వకటి మాత్రమె. అష్టావధానంలోనో? భిన్నభిన్న విషయాలుండడం వల్ల చిక్కు చాలా 
వుంటుంది. ఈ రెండు అవధానాలకున్ను పూర్వులు లక్షణాలు ఏర్పజచారో లేదో మాకు 
తెలియదు. మా రోజుల్లో మేము సభ్యులకోరిక మీద లక్షణాలు వర్పజచాము. అవి అచ్చుపడి 
వున్నాయి. అయినప్పటికీ (ప్రస్తుతంగనక అష్టావధానానికి మేం చెప్పిన లక్షణాన్ని 
వుదాహరిస్తాను. 


అప్టావధానమంటే! 815 


“శా. పౌరాణోక్తికవిత్వపుష్ప గణనావ్యస్తాక్షరుల్‌ లౌక్యగం 
భీరో క్యంచిత కావ్యపాఠనకళావిద్భాషణంబుల్‌ ముదం 
బారంగాంజతురంగ ఖేలనము నీయష్టప్రచారంబు లొ 
ప్పారున్‌ శంకర ! యేకకాలముననే అష్టావధానమ్మునన్‌.” 


ఒకకాలమందే యిన్ని పనులున్ను జరగడమంటే కేవలం అసంభవం కనుక ఒక 
పనితరువాత ఒక పని, అని అభిప్రాయంగాని వేటొకటి కాదని |ప్రాజ్ఞులకు విస్పష్టమే. 
ఈ విషయమే మాకుల్దిలీిమధ్య వీరవరంసభలో ప్రస్తావవశంగా “అట్లు చెప్పుట 
త్రిమూర్తులకైనా శక్యంగాదు” అని చెప్పినారట. అట్లంటే యెట్లు? క్రమంగాగాక ఎనిమిది 
పనులున్ను ఒకటే మాటుచేయడం అని వీళ్ల అభిప్రాయమై వుండగా అవతలివారెవరో 
పేరు దాచుకొని “ప్రేక్షకుడు” అనుకల్పితపు పేరుతో వ్రాసేవ్యాసంలో ఇట్లు వ్రాసినారు. 
“మాయందు త్రిమూర్తులకైనను తప్పుపట్టుటకు అసాధ్యమని నొక్కి చెప్పి అవధానోప 
క్రమణమునకు గడంగిరి” (29-7-35 సం. త్రిలింగ చూ.) 


ప్రేక్షకుని బ్రాతకున్ను మాకుజ్బలప్రసంగమునకున్ను సంబంధమే కనుపడదు. పోనీ 

ప్రేక్షకుణ్ణి అడుగుదామంటే ఆయనయెవడో మనకు తెలిసేదెట్లు, ఆయన నిజమే వ్రాస్తా 

రబద్ధంవ్రాయరనుకొందామా? అట్లా వ్రాసేటట్టయితే పేరు దాచుకోవలసి వుండదుకదా. 

అందుచేత ఈ (ప్రేక్షకుడు మనస్సులో మాయీకుల్దిల మీద ఏదోద్వేషకారణం కలిగి 
యీవ్రాతకు దిగినట్లూహింపవలసి వచ్చింది. ఆ (ప్రేక్షకుడు ద్వేషం చేత వ్రాసినా, లేక 
స్నేహంచేత వ్రాసినా, మా పిల్లలకు లోకజ్ఞానం నేర్చుకోవడానికి మార్గదర్శకునిగా వుండడం 
చేత నేను అతణ్ణి ఆశీర్వదిస్తున్నాను. పేరు (పకటించకపోవడంచేత మాకుజ్బలు 
తప్పికోవడానికి అనగా మేమట్లనలేదని దాటుకోడానికి అవకాశం కలుగుతూవుంది. అది 
అలావుంచుదాం. ఈ అష్టావధానం పైని మీరు చెప్పిన ప్రకారమే చేయవలెనా? మటొకలాగు 
కూడా చేయవచ్చునా? అని కొందణడుగ వచ్చును. వినండి, మేము వినికినిబట్టి పూర్వులు 
చేసిన విధానాన్ని పురస్కరించుకొని లక్షణం వ్రాశాము. వీనియందు లక్ష్యమున్నవా రీలా 
చేయవచ్చు, లేనివారు మార్చుకొన్నను మార్చుకోవచ్చును; వీరవరపుసభలో మాకుట్జలు 
చదరంగానికి బదులుగా ఇప్పుడు క్రొత్తగా వచ్చిన “క్యారెంబోర్డు” అనే ఆటను పెట్టుకొన్నట్లు 
ప్రేక్షకుడుగారే వ్రాశారు. ఇంతేకాక ఈ క్రొత్తయాటకు బుద్ధిబలంతో అంతగా పనిలేదని 
కూడా (ప్రేక్షకుడుగారే వ్రాశారు. ఈ విషయంలో ఆయన వ్రాసిన యక్షరాలన్నిన్నీ బాగానే 
వున్నాయని అంగీకరిస్తూ నాకు తోచిన మణికొన్ని మాటలు వ్రాస్తున్నాను. “క్యారెంబోర్డు” 


816 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఆటకున్ను గోళీ కాయలాటకున్ను అంతగా భేదం కనుపడదు. అవధానంలో చదరంగానికి 
బదులు దీన్ని పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడంవల్ల అవధానానికి లాభం లేదు సరికదా, 
నష్టంకూడా వుంది. యేమంటే? చదరంగమేవున్నట్టయితే యెత్తు ఆలోచిస్తూన్నట్టు నటిస్తూ 
ఇతర విషయముల ధారణ కొంత భ(దపటుచుకోవడానికి అవకాశం కలుగుతుంది. 
ఈ బోర్జాటలో అట్టి అవకాశం వుండదని నేననుకొంటాను. పేకాట కూడా ఈ బోర్డు 
వంటిదే. కనుక అవధానంలో చదరంగమే వుండాలి. అయితే మీకుమారుడే మీ 
అభిప్రాయానికి భిన్నంగా యెందుకు ప్రవర్తించాలని అడుగుతారేమో, ఇందును గుణించి 
ప్రేక్షకుడుగారివ్రాతే మీకు సమాధానం చెపుతూవుంది చూడండి. 


“యీ కవికుమారులు..... వెంకటశాస్త్రిగారి..... అనుమతిని బడసి యనంతర 
మీయవధాన విధానమునకు గడంగినచో....” పై వాక్యం వల్ల ఈ (ప్రేక్షకుడు నన్ను బాగా 
యెటిగిన సుజనశిరోమణి యనిన్నీ మాప్రాంత నివాసియే యనిన్నీ చదువరులకు విశదం 
కనుక విస్తరించను. మా పిల్లని యీడు పదిహేను వెళ్లి పదహారోవత్సరం, రెండోకుట్టాడు 
నా మేనకోడలి కొడుకు వీడికంటె వక వత్సరం సుమారు పెద్దవాడే వోరెండింగ్లీషుముక్కలు 
అక్కడాఅక్కడా నేర్చుకున్నాడు. ఆంధ్రంగాని గీర్వాణంగాని వాడితండ్రి అభ్యసించాడుగాని 
వాడభ్యసించలేదు. కాని తల్లి చనిపోయిన హేతువుచే యింట్లోదిక్కులేక యీ మధ్య దేశ 
సంచారం మాత్రం విశేషించి చేయడం చేత “దేశాటనం పండిత మిత్రతాచ” అన్న 
సామగ్రిలో మొదటిది కొంత వణకు సంపాదించినట్లయింది. ఇక మావాడి పాండిత్యం 
ఇంట్లోచదువవడం చేత (శద్ధాభక్తులు సున్నగా కావ్యనాటకాలున్ను లఘుకౌముది 
చాలావజకున్ను కంగాబంగాచదివి ఈ మధ్య నేను పూర్తిగా అనారోగ్యస్థితికి వచ్చిన 
తర్వాత అంతకుపూర్వ మంతోయింతో చదివిన సిద్దాంతకౌముదిని పూర్తి చేసుకుందామని 
కుతూహలం కలిగిందిగాని యేం లాభం; అంతబాగా జరగడంలేదు. అయినప్పటికీ కొంత 
కృషి చేయడం వల్ల “కృషితో నాస్తి దుర్భిక్షం” కనుక కొంత అక్షరజ్ఞానం సంస్కృతంలోనేకాక 
తెలుగులో కూడా కలుగుతున్నట్లుంది. కాని ఈమాత్రం జ్ఞానంతో వచ్చీరాని కవిత్వంతో 
అవధానాలు మొదలు పెట్టడానికి వల్లకాదు. ఏమంటారా? అవధానికి సభ్యులను 
సంతోషపెట్టెశక్తి చాలావుండాలి. ఆశక్తికీ అవధానశక్తికీ సంబంధమేవుండదు. అవధానశక్తి 
కేవలం ధారణకు మాత్రమే సంబంధించి వుంటుంది. పైశక్తి, వాజ్మాధుర్యాదులతో చేరి 
వుంటుంది. ఇది గురుశుశ్రూషవల్ల కూడా వచ్చేది కాదు చూడండి. “పైవాచామాధురిలోనుగా 
గలుగు విద్వత్తుల్‌ పురాసంచిత - ప్రాచుర్యమ్ముననబ్బు నేరివశమౌ ! భాగ్యమ్ముకామేశ్వరీ” 


అని ఆరోగ్యకామేశ్వరిలో నేనే వ్రాశాను. ఇవన్నీ ఈలా వుండగా పైకినొచ్చకుండానే 
పెంకెఘటాల నోరుకట్టడానికితగ్గ వకవిధమైన నిరుపమానమైన పెంకెతనం వుండాలి. 
ఎంతపండితుణ్ణైనప్పటికి బోల్తా కొట్టించే వుపాయాలు వుండాలి. ఉదాహరణకి ఆ వుపాయం 
వకటి చూపుతాను చిత్తగించండి. వకాయన అవధానం చేస్తూన్నాడు, వక పృచ్చకుడు 
సంస్క తంలో పృథ్వీవృత్తంలో లక్ష్మీదేవిని వర్ణించమని కోరి కూర్చున్నాడు. అంతలో 
హరాత్తుగా మెటుపు మెటిసినట్లు అవధానికి వక్రబుద్ధి పుట్టింది. ఈవర్ణనలో వక 
చమత్కారంజేసి అందణినీ బొందలోపడదోయాలని, ఆపట్లానచెప్పడానికి మొదలెట్టాడు - 
ఏ విధంగా? ఈ విధంగా? “సరోజనిలయాం సరోజనికరాం” ఇది పృథ్వివృత్తపాదం 
కాదు, కాబట్టి కోరిన పృచ్చకుడన్నాడు గదా? బావా? వృత్తం తప్పిందన్నాడు. అవధాని 
తప్పితే తప్పిందిలే వ్రాయిబావా అన్నాడు. దాని మీద ఇంకోకవి బావమబిది వరసవాడే 
అదేంమాట? దిద్దిచెప్పమన్నాడు. అవధాని నేను దిద్దేదిలేదన్నాడు. పిమ్మట, తోడి అవధాని 
అన్నాడు కదా? అదేమిటోయి పాదంలోపొరపాటు కనపడుతోంది. దిద్దమన్నాడు. కావలిస్తే 
రెండో చరణంలో నీవు దిద్దుకోమని అవధాని సహాధ్యాయికి జవాబు చెప్పాడు. అంతట్లో 
తనతో సమానమైన శిష్యుడు లేచి “ఇదే మిటండోయి, తప్పిందన్నప్పుడు దిద్దకపోవడం' 
అన్నాడు. దిద్దేదిలేదని ముట్టితోపు జవాబే చెప్పాడు. సభ్యులు ఇదేమిట్రోయి వీళ్లలో వీళ్లకే 
పడ్డదని నిర్షాంతపోయి చూస్తున్నారు. ఇక్కడికి సభంతా గొల్లల నట్లయిందని అవధాని 
గ్రహించి పృచ్చకుణ్ణి ఉద్దేశించి వ్రాసుకొమ్మని “వరాంభాస్వరాం” అని ఉటిమేడు. ఇది 
తగల్చడంతోటే ఆపాదం పృథ్వీవృత్తపాదం అయింది. తప్పిందన్నవారంతా వెలవెల 
పోయారు. ఇక వీడు, రాముడనడానికి బదులు రీముడన్నా చెల్లిపోతుందా? చెల్లదా? 
చెప్పండి. ఈ శిరోమణిగారి వంటివారే ఆసభలో వుంటే పై తప్పు విషయంలో వీరుకూడా 
భాగస్థులవుతారో లేదో ఆలోచించండి. ఇట్టి స్థితిలో చూడండి వీరెల్లావ్రాశారో? 
“సత్యకవిగారు ఫస్టురౌండైన పిదప సెకండు రౌండున అర్థము చెప్పుదుము” అని 
సెలవిచ్చిరి..... శుద్దాంధ్రమునే వుపయోగింతుమని చెప్పి యీ ఇంగ్లీషు పదప్రయోగ 
మెందులకో, దీని అర్ధమేదియో? నాకవగతము కాలేదనియు సెలవిచ్చిరి”. ఈ సెలవిచ్చిన 
వారొక వెలమదొరగారు. ఈ దొరగారి అభిప్రాయము చొప్పున తెలుగులో అవధాన 
కవిత్వము చెప్పెదమని కూర్చున్న అవధానుల నోట కవిత్వంలో కాక మామూలు మాటలలో 
కూడా ఇంగ్రీషుగాని వేరొక భాషగాని దొరలకూడదని వుండిన వుండుగాక, ఈ ప్రేక్షకుడుగా 
రదిసరియెనదని యెట్లుతలచి బోలెడు వాక్కులను ఖర్చుపెట్టిరో? ఏ ప్రభువుల కాలములో 


818 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఆయా ప్రభువుల భాషలోని కొన్నిమాటలు దేశభాషలలోకి చేరినవన్న విషయం ఈ 
సుజనశిరోమణిగారికి తెలియనేలేదా? అయ్యో? యెంత వివేకము. ఇదిన్నీ కాక ఆ మాట 
కవిత్వంలో వాడినది కూడా కాదు కదా? ఈ (ప్రేక్షకుడు నిజమైన పేరు ప్రకటించినప్పుడు 
బోధించవలసింది బోలెడున్నది. ఇప్పుడు తెల్పి ప్రయోజనం లేదు. కనుక ప్రస్తుతంలోకి 
దిగుదాం. చదరంగపాట సందర్భంలో మా పిల్లల పాండిత్య లోపాన్ని చెప్పుతూ 
శాఖాచంక్రమణంగా కొంత నడచింది. తేలినసారం మామేనగోడలి కొడుక్కు 
సంస్కృతాంధ్రములలో ప్రవేశం తక్కువనిన్నీ ఇంగ్లీషే మాత్రమో కంగాబంగావచ్చుననిన్నీ 
మాకుజ్ఞ్జకు సంస్కృతాంధ్రాల్లో తగుమాత్రం ప్రవేశం వుందిగాని యింగ్లీషు ఏ.వీ.సీ.డీ.లు 
కూడా తెలియవనిన్నీ తెలుసుకొని తరవాయి ఆలకించండి. ఈ సందర్భం యిలావుండగా 
పేక్షకుడుగా రెల్లా వ్రాశారో ఈయక్షరాలు కూడా పరిశీలించి పిమ్మట కథాభాగాన్ని వినండి. 
“ఆంధ్ర, ఆంగ్ల, గీర్వాణభాషలు మూటియందును అవధాన మొనర్చ సమర్థులమని 
సెలవిచ్చి” ఈ సెలవిచ్చిం దెవరు? అవధానులు కదా? అందొకనికి ఏ.బీ.సీ.డీ. లేరావే? 
ఎట్లు సెలవిచ్చెనో? ఈ మొదలగు కొన్ని పంక్తులవలన ఈ (ప్రేక్షకుడు సదుద్దేశముతోనే 
ప్రాయబూనిన ట్లెంత నటించినను లోలో దురుద్దేశము బోలెడున్నట్లు పరిశీలకులకు 
బోధపడి, ఈయన “అధోముఖీస్వయం రంధ్రీ” అను శ్లోకాన్ని జ్ఞప్తికి తేకమానరని 
సూచించుతూ ప్రస్తుతాన్ని వ్రాసి ముగిస్తాను. ప్రస్తుతం, మాకుజ్బలు మా అభిప్రాయానికి 
భిన్నంగానే అవధానాన్ని మొదలుపెట్టి చేస్తూన్నారన్నదే. మా అవధానాన్ని వీళ్లు చూడడానికి 
లేశమున్ను అవకాశం లేదు. ఎందుచేత వీళ్ల పుట్టుకకు సుమారు యిరువదియేండ్ల క్రితమే 
మేము అవధాన సభల నుండి విరమించినట్లు లోకమెయుగును. పోనీ? వీళ్ల 
కుతూహలాన్ననుసరించి ఆ యీ రహస్యాలు బోధించరాదా? అంటే నిన్నమొన్నపది హేనేండ్లు 
దాటిన మాకుల్జనికి నేటికి నాలుగేండ్లు సుమారు నుండి మిక్కిలి అనారోగ్యస్థితిలో వున్న 
నేను దీన్నెట్లు బోధింతును? ఇదిగాక చిరకాలంనాడే ఈ విద్యయందు మాకనాదరం. 
అందులో ముఖ్యంగా నాకనాదరం కలిగినట్లు నాముప్పది మూడు వత్సరముల ప్రాయమున 
చెప్పిన యీ పద్యమువల్ల లోకము తెలిసికోకపోదు. 


ఉ. దొమ్మరిసానియెంతయును దుడ్ముమెయిన్‌ గడనెక్కియాడుపో 
ల్మిమ్మతిబల్మికల్మి గడుగీరితికై యవధానముంబొన 
ర్చుమ్మనుజుండు దీనినొకచోద్యముగా గణియింపబోక స 
తృమ్మతిగా నెసంగు కవితారసమున్‌ జవిజూడుభూవరా. 


అష్టావధానమంటే! 819 


ఈ అవధానవిద్యయందు మొట్టమొదట మేమెంత యాదరాతిశయాన్ని పెట్టుకొన్నప్పటికీ 
ఇటీవల మాకు అదిపూర్తిగాతగ్గి వుండడం చేత మా పిల్లలకి దీన్ని బోధిస్తామని 
యెవరనుకొంటారు? అనుకోరు. మేము బోధించమైతిమి. మా అవధానంగాని, ఇతరుల 
అవధానంగాని వాళ్లు యింత వణకు చూడలేదాయె. ఇట్టి స్థితిలో వీళ్లకి యిందులో 
వుండే కష్టసుఖాలు యెట్లు బోధపడతాయి? దానికి ఈలాంటి ప్రేక్షకుల వ్రాతలే ఆధారం 
కావాలి? కనుక ఏవుద్దేశంతో (ప్రేక్షకుడు వ్రాసినా మాకుట్టిలు ఆయన్నే గురువులలో 
వకరినిగా భావించి అవధానమ్మాట అలా వుంచి ముందుగా నిజానికికుత్సితులుగా నుండిన్నీ 
పైకి మంచిగా నటిస్తూ వుండేవారిని బోల్తాకొట్టించే వుపాయాలు యికనేనా నేర్చుకో 
వలసిందని మాకుల్జల్ని ఇందుమూలంగా మందలిస్తూ (ప్రేక్షకుడుగారు వ్రాసిన యితర 
విషయాలని గూర్చి యెత్తికొని గ్రంథం పెంచక ్రేక్షకుడుగారి యుద్దేశము 
మంచిదికాకున్నను మాపిల్లల భావిశ్రేయస్సునకు కొంతవజకిది ప్రోద్బలంగా వుండడంచేత 
దాన్ని కూడా అభినందిస్తూ యింతతో ముగిస్తున్నాను. 


శ శే ఈ 


820 


ఓం శాంతి శ్చాంతి శ్చాంతిః 
(11-4-1931 సం॥ర కృష్ణాపత్రిక నుండి) 


“అహం న పండితః ఇయ్యది నా ప్రస్తుత స్థితి. నాకే కాదు, ఈ వయస్సులో 
నెవరికేని యిదియే శరణ్య మనుకొందును. దీనికి వెనుకటివి కూడ రెండవస్థలు కలవు. 
అవి, “అహమేవ పండితః, అహంచ పండితః” అనునవి. అవి మాత్ర మీ వయస్సునకుం 
దగినవి కావను కొనియెదను. 


క. ఎన్నండు జనియించితిమో 
యెన్నండు పెరింగితిమొ యుద్ధమేటికి మాకో 
యన్నాం ముదుసళ్లము భగ 
వన్నామము దలంచికొనుచు (బ్రతికెదము... 


ఇట్టిస్థితిలో మూండవస్థితికే యీ వయస్సుచితముగాని తక్కుద్వయమున కనౌచిత్య 
దోషము నాపాదించుననుట నిక్కము. కావున వెనుదీయ వలయును. 


క. సంశయము వలదె? రాజక 
వంశక్షయముం బొనర్పవచ్చునె? మౌనీం 
(దాంశంబకావొకో నీ 
వోంశాంతి శాంతిం జదువకుంటివా? యెపుడున్‌. 


“నాన్ఫషిః కురుతే కావ్యమ్‌” కనుక కవికి గూడ బుషి ప్రవర్తన మంతో యింతో 
అనుకార్యము కాకపోదు. “కలౌషష్టి” కూడా దాంటినది. ఇపుడు వివాదములకు దిగి 
యొకరి నధఃకరించి కాని, యధఃకరింపంబడి గాని పొందవలసిన మేలుకీ ళ్లంతగాం 
గాని, కొంతగాం గాని యుండవు. “అధీత మధ్యాపిత మార్దితం యశః” లేదా? అపయశస్సే 
ఆర్జింపంబడుం గాక, దానినిపుడు పోంగొట్టికో వశమా? కాదు. మా గురువులలో నొకరగు 
(బి॥శ్రీ॥ కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్తులవారు బాల్యమాది చాలా వ్యాసంగము 
కవితా భాగమున నొనరించినారు. చాల కబ్బములు రచించినారు. తుట్టతుదకుం బూర్వ 
పుణ్యవశమున మహాభారతాంధ్రీకరణమున కుపక్రమించినారు. కృతార్జులు కూడంగా 


ఓం శాంతి శ్చాంతి శాంతిః 821 


వచ్చినారు. ఈ రచన వీరికి బరమార్ధమున కెక్కుడుగ నుపచరించెడిదే యయ్యుం బ్రకృత 
మనేకులకు వీరిని శత్రుస్థానముగం జేసినది. దానికి బీజ మిది. “కవిత్రయకృత భారత 
ముందంగా మరల నిదియేల!” అని స్థూల దృష్టుల శంక. దీనికి బోలెడు సమాధానములు 
కలవు. అవి యన్నియు సమంజసములే. అయినను ప్రాచీనుల యందుంబలె నవీనుల 
యందు లోకుల కాదరాతిశయము కలుగదు గదా? “ఏగతి రచియించిరేని సమకాలము 
వారలు మెచ్చరే కదా?” ఇది నేండే పుట్టినదా? మన మెంత పోరాడినను ప్రయోజనము 
లేదు. బీజము బీజముగా నుండక మనపోరాటము వలనం జెట్టు గట్టంజొచ్చును. 
ఆ బీజమును (గ్రంథకర్త లెన్నండును నశింపంజేం జాలరు. మన కోరికతోం బని యేమి, 
మన పని మనము చేసి కొందము, అని మౌన మవలంబించుటమే యియ్యెడ 
ముఖ్యకర్తవ్యము. “కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన” ఆ బీజమును లోకమే 
క్రమముగా నశింపంజేయుటకుం బూనుకొనం గలదు. అది యిప్పుడే కావలయునన్నదోం 
గష్ట సాధ్యము. అట్టికాలము రాంగలదు. ప్రతీక్షింప వలయును. “కాలోహ్యయం నిరవధి 
ర్విపులాచ పృథ్వీ”. అప్పుడును రెండవ పక్షముండక మానదు, ఉండుంగాక, యేదో 
పక్షమువారు మనలను బరిగ్రహించినం జాలును గదా? అంత వజకు మా గురువుల 
వారు నిరీక్షింపక యా భారమును దామే వహించి పోరాడ మొదలిడినారు. దాని మీంద 
లోకములో గొంత యసంతుష్టి ప్రబలం జొచ్చినది. అయ్యది శ్రీవారి కెక్కుడు పనిని 
గల్పించు చున్న మాట నిశ్చయము. ఇపుడు నా వయస్సు అజువది వత్సరముల యెనిమిది 
మాసములు. గురువుగారు నాకన్న నెంతోపెద్దలు కారు. ఇపుడు వారొనర్చుచున్నయుద్ధమును 
గమనించినచో ద్రోణాచార్యులు జ్ఞప్తికి రాక తప్పదు. అది యటులుండె. భారతాంగ్రీకరణము 
శ్రీవారికి స్వర్ణాభిషేకమును, కవి సార్వభౌమ బిరుదమును సంపాదించెను. అంతతో 
శ్రీవారు సంతుష్టి చెందవలసినది. దానికయి యచ్చటచ్చట జరుగు నభినందన సభలకు 
వెళ్లంజొచ్చిరి. ఆ సభలు జరుగు చోట్లలో ముఖ్యంగా బందరులో, “పంచశుభం పంచాశు 
భం” అను త్రోవ రాంజొచ్చినది, బందరు పరశురామక్షేత్రమని తత్రత్యులు పలువు రనంగా 
వినియుంటిని. ఆ మాటకుం గలహకారక మని వ్యుత్పత్తిని చెప్పెదరు. దీనికి దార్మాణముగా 
నేనా విషయమును స్వయముగా ననుభవించితిని. ఆ యనుభవమును నేనిట వ్రాసినచోం 
దేలదు. వలయు వారు మా పాండవ రాజసూయమును దిలకింపం గోరెదను. శ్రీవారి 
యభినందన సందర్భమును కృష్ణాపత్రికలోని ప్రధాన వ్యాసము పూర్తిగా నిరసించినది. 
ఆ సమయములో నేను నా కూతుల వివాహ సందర్భమున నొక పనిమీంద నూజివీటికి 
వెళ్లి, గుడివాడ త్రోవను వచ్చుచు నొకటి రెండు రోజులు గుడివాడలో నిలవవలసి నిల్చితిని. 
అట నొక రావ్యాసమును వినిపించిరి. స్వయముగాం జక్షురక్షర సంయోగముగాం 


822 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


జదివిచూచినాను. ఖండనకు మార్గ మగుపట్టదయ్యె. గాలికి దూలికిం బోయెడి దెన్నటికిని 
గాదు అని నాకుం బూర్తిగాం దోంచినది. ఆ త్రోవ మా గురువులకే కాదు. కొండొక మా 
శిష్యునకును బాధకముగనే యున్నది. ఇట్టి స్థితిలో మధ్యనున్న నాకు మాత్ర మది బాధకము 
కాక యుండునా? అగుంగాక. చేయవలసినదేమి? పొడమిన కోపమునడంచి కొంటిని 
నేను జదివికొన్న కావ్యములలో భారవి ద్వితీయ సర్గమందు నాకు నభిమానము మెండు. 
ఈ యభిమానము నాకపుడు “విజిత క్రోధరయం జిగీషవః ” “సహసా విదధీత న క్రియామ్‌” 
లోనగు సందర్భములను జ్ఞప్తికి దెచ్చి మిక్కిలి యుపకరించెను 


(బ॥శ్రీ॥ శిష్టా నరసింహశాస్తులవారి వ్యాసము కృష్ణా పత్రికా ప్రధానవ్యాసమును 
స్థిరీకరించుటకై స్టూణానిఖననన్యాయమున బయలుదేరినది. కృష్ణరావుగా రంత సూత్ర 
భావ్యాకుల నభ్యసించినను లౌకిక పండితులేగాని వైదిక పండితులు కారు. కావున వైదిక 
పండితుల సమ్మతికై యది పుట్టినది. అంతియకాక యందుందుట్టతుదనున్న బ్ర॥ శ్రీ॥ పరిమి 
నరసింహశాస్తులవారి యేకీభావ వాక్యములను గూడం జదివితిని. పిమ్మట వారిరువురును 
గూడ నగుపడిరి. కొంచెము కదలించి చూచితిని. అందు మొదటివా రభినందన మందును 
ననభీనందన మందును గూడం బాల్లొనిరి. కాని యందొకటి పరేచ్చా ప్రారబ్ధమును, 
రెండవది స్వేచ్చా ప్రారబ్ధమును నైయున్నది. రెండవవారిది సర్వమును రెండవ తరగతి 
లోనిదే. ఇందు రెండవవారును నేనును జిరకాలము హిందూ హైస్కూలులోం బందితులుగాం 
బనిసేసి యున్నారము. ఈయన పాండిత్యమును శీలమును నేనెజబుంగుదును. పాండిత్యము 
జగత్ర్రసిద్ధమే. ఇంక శీలమో, యెతింగిన వారు కొందటు మాత్రమే యుందురు. ముఖ్యాంశ 
మేమన? ఈయన యే మంచి కార్యమునందుం గాని యే చెడ్డ కార్యమునంగాని లేశమును 
బాల్గొనక వారి పనివారుచేసికొని యేగువారు. వీరి కొకరితో సంబంధమే లేదు. అట్టివారీ 
ప్రస్తుత కార్యమున నీమాత్రమేని యేల కలిగించుకొనిరో యింకను విచార్యమే. ఏమయిన 
నేమి, వీరి యిరువుర సమ్మతి తోడను కృష్ణారావుగారి ప్రధాన వ్యాసమునకుం బూర్తిగా 
బలము కల్గినది. ఈ నరసింహశాస్తులవారి వ్యాసములోం బ్రస్తుతాంశమునకు బలము 
కలిగించు మాటలే కాక కొన్ని మాటలు నా ద్వారమున శ్రీవారి నధః కరించు దురూహను 
వెలింబుచ్చుచున్నవి. 


శ్రీ మాగురువుగారికి “సార్వభౌమ పదమబ్చినచో” నాకు స్థాన మెక్కడనని కూడ 
వీరు కొంత చింతించినారు. ప్రత్యేకించి యెత్తికొని వ్రాసినచో మిక్కిలి ఎదలు (తమకును 
మా గురువులకును గల వివాదములో నా పేరెత్తికొని నన్ను గొప్పం జేయ నుంకించుట 
నాకు మిక్కిలి విచారకరము.) శాస్తులవారికి నా యందభిమాన మున్నచో దానికిది 


ఓం శాంతి శ్చాంతి శ్చాంతిః 823 


సమయముకాదని మనవి చేయుచున్నాండను. మటియును వీరు మా గురువుగారికిం 
బ్రసిద్ధులైన యేశాస్త్రజ్ఞుల పంక్తి యందుంగాని స్థానమే లేదనిరి. ఏమీ? వ్యాసకృత 
మహాభారతమును (బ్రత్యక్షరమును బరిశీలించి తెలింగించిన మహాకవికి సర్వశాస్త్ర 
మర్శములును నవగతము లగునే? అట్టి స్థితిలో నిట్లు లిభించుట కర్ధమేమో! గురుశు 
శ్రూషా పూర్వకముగ శాస్తాభ్యాసము చేయవలయుననియా? అగుచో “తదధీతే, తద్వేద” 
అను సూత్రమునందలి రెండవ వాక్యమునకుం జారితార్ధ్యం బెచ్చట? భవతు, నేనిపుడు 
వీరి వ్రాంతలనెల్ల విమర్శింపం బూనను. వీరు తుట్టతుదను దిక్కన్నగారి భారతమునకును 
మా గురువుగారి భారతమునకును, బంగారు తీంగెలకును, ఇనుప తీంగెలకును నున్నయంత 
తారతమ్యము కలదని (వ్రాయంగళల్లిర. ఈ మాట యెంత సత్యమైనను దీనిని 
ఖండింపంబూనుట మిక్కిలి కష్టము. మానవమాత్రు లందజకును తిక్కన్నగారి 
యందభిమానము. మా గురువులయందో, యే కొలంది మందికో యుండిన 
నుండవచ్చునుగాని సార్వజనీనము గాదు. అట్టి స్థితిలో దీని ఖండనమున కుపక్రమించి 
బయలంబడుట యెట్లు? నరసింహశాస్తులవారేదో భగదత్త వైష్ణవాస్త్రఘట్టము నెత్తికొని 
తమవాదమున కుదాహరణముగాం జూపిరి. అది నిస్సందిగ్ధముగా నట్టిదియే కావచ్చును. 
కాని వేరొక ఘట్టమును దీసి ప్రయత్నపూర్వకముగా విమర్శింపంబూనినచో, నది యిదియు 
నిది యదియునుగా మాటునని శాస్తులవారు యోజింపనే లేదు. ఇట్టి ప్రసక్తిసుమారు 
10 సంవత్సరములనాండు వచ్చినది, ఆ ఘట్ట మేదియో నేనిపుడు మనవి జేయంజాలను 
గాని యపుడు జరిగిన తద్విషయక సభకు నేనే అధ్యక్షుండుగా నుండి మా గురువుగారి 
భారతమే సర్వోత్కృష్టమని పలువురు విజ్ఞుల యెదుట నుపన్యసించి జయము గాంచితిని. 
కాంబట్టి నరసింహ శాస్తులవారి వాక్యమునకు “ఉదితానుదిత హోమమునకుంబలె” 
వైకల్పికత్వ మాపాతతస్సిద్ధమని నా యభిప్రాయము. ఇంకొకటి. ఎక్కువ చోట్లు తిక్కన్నగారివి 
బంగారు తీంగెలు కావచ్చును. ఏ కొన్నిచోట్లు మాత్రమో, ఇనుప తీంగెలు కావచ్చును. 
మా గురువుగారివో, తద్వత్యయముగా నైనంగావచ్చును. అంతియ కాని, “సర్వమును 
తోంటకూర కట్టగా” లిఖించుట సాహసమాత్రమని నా యభిప్రాయము. ఈ విషయమునం, 
ట్రస్తుత మింతకన్నం బెంచివ్రాయను. ఎట్లయిన నేమి నా పేరు గూడ వీరి వివాద 
సందర్భములో నెక్కుటచే నమాయికులగు మా గురువుల కపోహ గలిగించునేమో! 
కారణాంతరముననేని యా సమయమున నేను బందరులోనను, గుడివాడలోనను నుండుట 
వారి యూహను బలపబుప వచ్చునని యెంచి యొక యుత్తరమును మాత్రము గురువుగారి 
పేర వ్రాసికొంటిని. దాని సారాంశము “ప్రస్తుత సందర్భమునకుం దాము తొందర 


824 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్టి 


పడవలదు” అనునది. గురువుగారు నా మాటను విశ్వసించిరి. పిమ్మటం గొలంది 
దినములలో శ్రీవారి యింట జరుగు వివాహములో నేను వారిని సందర్శించితిని. అపుడు 
“నన్నెందులకు వారించితివి” అని ప్రశ్నించిరి. సమాధానము చెప్పితిని. తృప్తిని మాత్రము 
గురువుగారు చెందనియట్లు (గ్రహించితిని. వెంటనే విమర్శించిరో మలి కొన్నాళ్లకు 
విమర్శించిరో కాని శ్రీ నరసింహ శాస్తులవారి, ఆంధ్ర మేఘసందేశమును పుల్లెల 
శ్రీరామశాగస్తులవారి పేరుతో విమర్శించిరి. శ్రీరామశాస్తులవారిని నేను మాగురువుగారి 
ద్వారముననే యెజుంగుదును. విద్యా పక్షపాతులు. కడుంగడు యోగ్యులు. ఎవరినిగాని 
నిర్దేతుకముగాం గాని సహేతుకముగాంగాని తూలనాడరు. అట్టివారి పేరుతో విమర్శించు 
నా మేఘసందేశ విమర్శనము మిక్కిలి యప్రగల్భ వాక్యములతోడను, వెక్కిరింపు 
మాటలతోడను, నిండియుండుట మిక్కిలి విషాదకరము. సర్వశాస్త్రముల యందును జక్కని 
పరిశ్రమ చేసిన నరసింహశాస్తులవారి నంతగా దృణీకరించుట మా గురువుగారి కే 
మాత్రమును లాభమును కలిగింపదని నేను దెలిసికొంటిని. నరసింహశాగస్తులవారు తమ 
భారతమును “నీరసము” అని యందురుగాక. ఆ మాటను ఖండించుట కామహాపండితుని 
గడ్డిపబికగా నపలపింపం జూతురా? నిజమున కా శాస్త్ర విదుండు గడ్డిపణకయే యగుచో 
అట్టి గడ్డిపణక తెలింగించిన పొత్తమును దమ పేరుతోంగాని వేటొక పేరుతోంగాని తమ 
యాజమాన్యమున౯ (బ్రకటిత మగు పొత్తమున నేల ప్రకటింప వలయును? కావున 
మేఘసందేశమున మా గురువులు చూపిన దోషములు నిల్చినను, నిలువకున్నను, ముందా 
పనికిం బూనుటకే నేను సమ్మతింపను. తామనుకొన్నట్టులా తెలింగింపు సర్వమును 
నయుక్తమై ఖండింపంబడినను దమ కవిత్వము నెడల నాయన చూపిన నిరాకరణము 
ఖండింపంబడదు. కావున మా గురువుగారి యుద్యమ మిటంజింత్యము. నరసింహశాస్తుల 
వారికో, వారి కొమరులకో శ్రీ మా గురువుగారు వారి ప్రస్సులోని “చాకలి వానిచే జవాబు 
చెప్పింపం బూనుట” లోనగు ననాలోచిత ప్రసంగము ప్రతిపక్షుల కపకరింపక, 
పరమోపకారమై, వ్రాసిన వారి కెంతయపకృతి చేయవలయునో యంతయు. 
వేయంగల్లినదని నేనపుడనుకొంటిని. అనుకొనిన లాభమేమి? ఇపుడేని శ్రీవారితో 
మనవింజేసి దీని నుండి మరలింపం గల్లుదునా? మరలింపంజాలను. పూర్వము నా 
మాట యందుం గొండొక విశ్వాసమున్నను నిపుడది లేదని నా కనేకుల వలనం దెలిసినది. 
వారి పత్రికలోని యక్కరము లీయూహనే ధ్రువపజచు చున్నవి. అక్కతమున నేను 
స్వయముగా దర్శనమునకేగి మనవి చేసిన నొకింతలోం దేలెడి దాని కింతగాం బరిశ్రమ 
చేయవలసి వచ్చినది. నాయందిపుడు శ్రీవారికిం గోపకారణమేమని చదువరులనుకో 


ఓం శాంతి శాంతి శ్చాంతిః 825 


వచ్చును. సుమారు పదియేండ్లనాండు నా వ్రాసిన “వైకర్తన శబ్దవిచార” మొకటి, 
అవసరమైనపుడిద్దానిని విస్తరింతును. ఇటీవల శ్రీవారి యాజ్ఞానుసారముగా నేను పాలకొల్లు 
వెళ్లి యచట వారి హృదయములోనున్నచాప్పున నుపన్యసింప నేరక పోవుట యొకటియుంగా 
శ్రీవారి యకృరముల వలన నవగత మయ్యెడిని. ఈ యపోహమును మ॥ రా॥ రా! 
నాళం కృష్ణారావుగారు లోనగు తత్రత్యప్రాజ్ఞులు పలుసార్లు చెవినిల్లుగట్టుకొని పోరి 
మరలించిరి. మరల యథాపూర్వముగ నాయందనుగ్రహము కల్గియే యుండిరి. కాని 
యిటీవల శ్రీవారు “శ్రీ కొల్లాపుర సంస్థానమున కేగి వచ్చిన పిమ్మట” శ్రీ పుల్లెల 
శ్రీరామశాస్తులుగారి పేరితో బ్ర॥శ్రీ వనం సీతారామశాస్తులవారి శ్లోక పంచకమును 
మిక్కిలి గాఢమైన పాకముగా విమర్శించి ప్రకటించిరి. ఆ విమర్శనమున కాపండిత 
మౌళి తోచిన సమాధానములను వ్రాసి యభిప్రాయమునకై పలువురితో పాటు నాకడకును 
వచ్చిరి. అది మా గురువుల పేరితోడనే యున్నచో నేను దప్పికొనుటకు వీలిచ్చెడిది. 
అట్లుగాక “ఏతం పెట్టన్నట్లు” పుల్లెల శ్రీరామశాస్తిగారి పేరితో నున్నది. నేను శుశ్రూష 
చేసినది శ్రీపాద కృష్ణమూర్తి శాస్తులవారికింగాని, పుల్లెల శ్రీరామశాస్తులవారికింగాదు 
కావున నభిప్రాయ మీయక తప్పినది కాదు. దానినా శాస్తులవారు తక్కు పండితుల 
యభిప్రాయములతో బాటుగా నచ్చొత్తించి ప్రకటించికొనిరి. అది మొదలు నాయెడల 
విశ్వాసము తప్పి నన్ను గొండొక తరగతిమాటలతో నిరాకరింప మొదలిడిరి. 
ఈ నిరాకరణమును గూడ నేను గుంటూరికి రాకపూర్వము చూడనేలేదు. ఇక్కడనే వారి 
పత్రికలోం జదివితిని. (బి॥శ్రీ॥ హరినాగభూషణముగారిని గూర్చి (వ్రాసిన బహిరంగలేఖను 
గూడ నచటనే చదివితిని. అదియును నాకు నచ్చినదికాదు. పుల్లైలాయన నరసింహశాస్తుల 
వారిని దూషించుట తగవు కాదని నాగభూషణముగారు వ్రాయంగా, గురువుగారు దానిని 
భూషణముగా సమర్ధింపం బూనినారు. నాగభూషణముగారు మా గురువుల యందు 
మిక్కిలి భక్తులు. బందరులోని యభినందన సభను గూర్చిన ముఖ్యులలో నొకరు. అట్టివారు 
వారి విద్యా గురువులను నిందించుటకు సహింపక మృదువుగా నేవోకొన్ని మాటలు 
వ్రాసినందులకుం గినిసి వారిని తృణీకరించుట యంత వీలుగాదనియే నే ననుకొంటిని. 


“ఉచిత మనుచితం వా కుర్వతా కార్య జాలం! పరిణతి రవధార్యా యత్నతః పండితేన” 
ఈ వాదము శబ్ద శాస్తాదులకు సంబంధించినది కాదు. కావున సూత్రాదులుదాహరించి 
సమర్ధింప వలసినది కాదు. రసమునకు సంబంధించినది. ఇందును గూర్చి 
యాలంకారికులు వ్రాసి వ్రాసి, “సహృదయాః ప్రమాణమ్‌” అని విరమించుట సుప్రసిద్ధము. 
కావున మా గురువులు గూడ దీనికి సమ్మతింతురని నా విశ్వాసము. ఇంక నొకటి కవిత్రయ 


826 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కృత భారతమును గూర్చి మా గురువుగా రెక్కడంగాని నిగర్హణము నుపపాదింపం గూడదు. 
అట్లుపపాదించు నెడల నది న్యాయమైనను లోకులకు శత్రుత్వము కల్లించును. పాలకొల్లు 
సభలో “ఉ. నిండు మనంబు నవ్యనవనీతి అను పద్యమును గూర్చి శ్రీవారు 
ఖండింపంబూనుటయు దానిపైం గొందటు వీరి పద్యములోని యేదో మానుటను గూర్చి 
ప్రశ్నింపంగడంగుటయునట్టి యెడ నేను నాకుం దోంచిన విధమున నేవో రెండు పొడిమాటలు 
చెప్పి యప్పటి కా వివాదము నాంగుటయు శ్రీ మాగురువుగారే కాక నాంటి సభ్యులెల్లరు 
వినియున్నారు. పూర్వ భారతము కన్న వీరి భారతమునందు మెటుంగు లున్నయెడల, 
లేవని వాదించువారికి లోకమే జవాబు చెప్పును. కావున నా భారము లోకులకు 
వదలివేయుండని గురువులను బ్రార్ధించు చున్నాండను. 


శ XxX 3 


827 


శ్రీపాదగురువులకడ నా శుశ్రూష 


(9-11-1935 సం॥ర కృష్ణాపత్రిక నుండి) 


సీ. రఘువంశము భుజంగరాద్దురు సన్నిధి 

నింపుమీజంగం బరియించినాండ 

శ్రీపాదకృష్ణమూర్తి కవీంద్రుకడ నైదు 
మాసముల్‌ శుశ్రూష చేసినాండ 

కాజులూరను నూరంగామసోముల యొద్ద 
నొకమూం౭డుమాసమ్ము లున్నవాండ 

మర్లకోటలోం జదివితి రాఘవా 

చార్యుసన్నిధిని మాసత్రయమ్ము 


తే.గీ. పై ననంతార్య సూరయ పండితు లిరు 
వురును మూండు మాసమ్ములు గురువులైరి 
పిదప శ్రీబ్రహ్మయమనీషి పేరు దెచ్చు 
గురుండు నాకయ్యెం దన కట్టి గురుండ నేను. 


ఇట్లు ప్రసంగవశమున గీరతప్రథమభాగములో నా కావ్యగురువులను గూర్చియు, 
వ్యాకరణశాస్త్ర గురువును గూర్చియు సంగ్రహముగాం జెప్పికొనియుంటిని. ఇందు 
శ్రీభుజంగరావు పంతులవారి సన్నిధిని జదివినది రఘువంశమని తెలియుచునే 
యున్నదిగాని, యెంతకాలము చదివినదియు “నా గురుపరంపర” అనే వ్యాసములో 
వివరించితిని. దాని నిట నుదాహరించెదను. “ఇతర విద్య లప్రధానంగా, కావ్యాలు 
ప్రధానంగా యేలాగైతేనేమి రెండేండ్లలో, మూడుసర్గ్లలు రఘువంశం చదవడం అయింది.” 
(నవంబరు 10వ తేదీ 1934 సం॥ కృష్ణ చూ.) ఇంక రెండవ చరణములోని గురువుగారి 
యొద్ద చదివిన దానికి తపిసీలు తెల్పవలసి యున్నది. దీనిని గూర్చియే యీ వ్యాసము 
దియలు వెడలుచున్నది. కావున, ఈ వివరణము తుట్టతుదిని చేయుదును. మూండవ 
చరణములోని కాజులూరి గురువులను గూర్చి - 


828 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


“ఇంక కాజులూరి విద్యార్ధిత్వం. ఆ వూళ్ళో మేఘసందేశ పూర్వ భాగంలో 
తరవాయిమాత్రం జరిగింది. చదరంగంలో కొంత పాండిత్యం అతిశయించింది. సులక్షణ 
సారం స్వయంగానే చూచుకొని కవిత్వం పద్యాల్లో కూడా చెప్పడం మొదలు పెట్టేను, 
ఆ వూళ్ళో ముగ్గురు గురువులు. రేగిళ్ల కామశాగస్తులుగారు, పప్పు సోమయ్యగారు, ప పప్పు 
సోమనాథశాస్తులుగారు. (పద్యములోని “సోములు” అనుచోట. ఏకశేషవలన గీ 
యుభయులని గహింపవలెను) వీరెవరున్నూ కవులుగారు. మొదటి గురువు భుజంగరావు 
పంతులుగారు (గంథాలేమీ (వాయలేదుగాని, వారు మాత్రం కవులే. తరువాత, కాటవరంలో 
శుశ్రూషింపంబడ్డ గురువులున్నూ (శ్రీపాద కృష్ణమూర్తిశాస్తులవారు) కవులే. వారి వారి 
వద్ద నేను కవిత్వానికి సంబంధించిన కృషి చేయలేదు. ఏదో తోచినట్టు అల్లడానికి మొదలు 
పెట్టే నన్నదే ముఖ్యాంశం. అందుచేత లక్షణంలో యెన్నో సంశయాలు కలుగుతూ వుండేవి. 
యెవరేనా తటస్థించినప్పుడు కనుక్కుంటూ వుండేవాణ్డి.” (నవంబరు 10వ తేదీ 1934 
సం॥ కృష్ణ చూ.) అయ్యా! కాజులూరి విద్యార్ధిత్వములో విశేషాలు వ్రాయుచు వ్రాసిన 
కొన్ని మాటల వలన నేను కవిత్వ లక్షణము గురుముఖము వలనం జెప్పికోలేదని 
తేలుచున్నది గదా. దీనిని మనస్సునందుం బెట్టకొని నాలుగవ చరణములోని చామర్లకోట 
విద్యార్ధిత్వమును జిత్తగింపుండు. 

(జాతకచర్య పూర్వార్థము నుండి) 


ర్యుండు mene శిష్యతతికిం బాఠములుచెప్పు. ర 


“చ. ... ఇట కేగుదెంచితిమి వ్యాకరణంబు పరఠించునిచ్చ నాంగను 
మహనీయుం దవ్విబుధ కాంతుం దొకించుక నవ్వి యిట్లనున్‌” 


“గ. ఏమి చదివితి రీవట కెద్దివాస । మనుండు యానాము కాపుర మనఘ 
నాకు మేఘసందేశమున సాము మిగులు కలదు.” 


చదువరులారా! కాజులూరినుండి కథ చామర్లకోట వచ్చినది. చామర్లకోట 
వచ్చునప్పటికి మేఘ సందేశములో సగము మిగులున్నదనంగా, పూర్వ మేఘమనెడి ప్రధమ 
సర్గము మాత్రమే అయినదనుట వలన, ఉత్తరభాగమగు రెండవ సర్గము చామర్లకోటలో 
మొదలు పెట్టి చదువవలసియున్నదనుట స్పష్టము. కాజులూరికన్న పూర్వ విద్యార్థిత్వము 
కాటవరములో శ్రీపాద కృష్ణమూర్తిశాస్తులవారి వద్దనే చేయంబడినది. అక్కడ మేఘసందేశ 
మెంతవరకుం జదువంబడినది? 


శ్రీపాదగురువులకడ నా శుశ్రూష 829 


(జాతకచర్య పూర్వార్థము నుండి) 


తే.గీ. “అంత మేఘసందేశ కావ్యమును మొదలు, వెట్టి చదు 
వుచునుండంగ విఘ్నకారణం బుదయమందె....” 


చ. “... గురు నింతి మృతింగనె, ఆత్మదేహమం 
దొదవె నొకించుకంత జ్వరయోగము.......ఇంటి కే 
గెద నని పేర్మినగ్గురునికిన్‌ వచియించి... చనెం దల్లినిదండ్రినింగనన్‌. 


కాటవరములో మేఘసందేశమును మొదలు పెట్టి చదువుచున్నట్లును, అంతలో 
విఘ్నము వచ్చినట్లును తేలునుగాని, యెంతవజకా మేఘసందేశము చదివినదియు తేలదు. 
తేలక పోవుంగాక, మాఘకావ్యము చదువుచున్నట్లు మాత్రము స్ఫురింపదు. చదువరు 
లీమాఘకావ్యము మాట మన మందుంచికొని పదంపడి విషయము చిత్తగింపుండు. 
నాజ్జప్తిని బట్టి కాటవరములో మేఘ సందేశ ప్రథమసర్గములో “శ్లో. వేజీభూతప్రతను 
సలిలా” అను శ్లోకము వజకును అయినట్లిప్పటికిని చెప్పంగలను. ఈకాకదంతపరీక్ష 
యిదివజలో నవసరము కామింజేసిగాని, యీ మాట యిదివజకే (వాసియుందును, 
ఏమయిన నేమి? మేఘసందేశము శ్రీకృష్ణమూర్తి శాస్తులవారి వద్ద నారంభించి, 
ప్రథమసర్గము కొంత, అనంగా 63 శ్లోకములలో 29 శ్లోకముల వజకు మాత్రము, 
చదివి, విఘ్నమురాంగా, ఆయూరువదలి యింటికి వచ్చిన పిమ్మట, తక్కిన మేఘసందేశపు 
మొదటి సర్గపు తరువాయి కాజులూరులోం జదివినట్లును, (ఈ చదువును గూర్చి జాతకచర్య 
చూడందగు) ఆ స్టితిలో చామర్లకోట శిష్యత్వ మారంభమైనట్లును తేలినది. చామర్లకోటలో 
చదివిన దేకావ్యము? అని ఆకాంక్ష కలుగుచున్నది. క్రమప్రకారము మేఘసందేశములోని 
తరువాయి చదువవలెను. కాని అట్లు జరగలేదు. ఆచార్యులవారు నాకు భారవి కావ్యమును, 
లఘుకౌముదిని మొదలుపెట్టినారు. ఈ విషయము నెటింగినవారిలో, చామర్లకోటలో 
పలువు రుందురేమోకాని, ఉన్నను నా విద్యార్థిత్వమును వారు చెప్పంగల రేమోకాని 
సుమారేబదియేండ్లనాంటి విషయ మగుటచే నే నే కావ్యము లటం జదివితినో 
చెప్పంజాలరను కొందును. కాని యీ విషయ మంతో యింతో (బి॥శ్రీ॥ కాశీభట్ల 
బ్రహ్మయ్యశాస్తులవారి తమ్ములును, సుప్రసిద్దులును, పండితులును, వయస్సులో 
నించుమించు నాతోడివారును, చామర్లకోట శిష్యత్వమునెడల, నాతో నేకగురుకులును, 
లఘుకౌముది సంజ్ఞాప్రకరణములో ఆరంభదినములలో నాకు చింతన చెప్పినవారును 
నగు సుబ్బయశాస్తులవారు నేనచట భారవికావ్యమును, లఘుకౌముదియు మొదలిడి 
చదివిన యంశమును జెప్పంగలుగుదురేమో యనుకొని వారిసాక్ష్యము నాసించుచున్నాను. 


830 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 
(జాతకచర్య పూర్వార్ధము నుండి) 


క. అనుపలుకు లచటిశిష్యులు 
విని నవ్విరి, ఆర్యుండెట్టి విధమున మీకున్‌ 
జను వ్యాకరణము. జదువంగం 
బనిగొనవలెం బంచకావ్య పఠనమ్మునకున్‌. 


పై పద్యమువలన మేఘసందేశమేని పూర్తిగాంగాని వానికి వ్యాకరణ పారము చెప్పుట 
యొట్లని యక్కడి శిష్యులు నవ్విరని స్పష్టము. పంచకావ్యములు చదువవలెనని ఆచార్యులుగా 
రనుటవలన, నింకను పంచ కావ్యములలో భారవియు, మాఘమును తరువాయి యని 
స్పష్టము. ఈ మాట జ్ఞప్తియందుంచుకొనుండు. చామర్లకోట చదువెంతవబకు జరిగినదో 
చిత్తగింపుండు 


(జాతకచర్య పూర్వార్ధము నుండియే) 


ఉ. భారవి మూండుసర్గలును, వ్యాకరణమ్మునం బంచసంధు లిం 
పారంబరించునప్పటికి అక్షికింబూర్వపు వ్యాధి కొంతహె 
చ్చే రసభంగముం గొలిపి యచ్చాటు వీడంగంజేసె నేరికే 
నారయ మేటిసంపద లనంత దురంతమహాంతరాయముల్‌. 


విస్తరము మటికొన్ని వ్యాసముల యందును, ఉదాహరించిన జాతక చర్యయందును 
చూడంగలరు. చామర్లకోట విద్యార్థిత్వము నాంటికింకను నేను మాఘకావ్యము మొదలిడలే 
దనునది సారాంశము. ఈ యంశము చదువరులు జ్ఞప్రియం దిడుకోవలెను. ఇంక 
మాఘకావ్యము మొదలిడిన దెవరి యొద్దనో తెల్పి ముఖ్యాంశమునకు వత్తును. 


(జాతకచర్య పూర్వార్ధము నుండియే) 
క. పదపడి యితండాగ్రామము (చామర్లకోట) వదలి పురమ్మునకు వచ్చి 
(అనంగా అప్పటి నివాసము (ఫ్రెంచిటవును యానాము వచ్చి)... 
గీ. ఊరికొక రెండుకోసుల దూరమందుం 
గలదు పిల్లంక యనియెడు గ్రామము.... 


అందుం గలండు లఘు కౌముదిని 
నయమ్ముమైం జెప్పందగు ననంతాచార్యఘనుండు 


ఆ.వె. పల్లెపాలెమనెడి పల్లెయునొక క్రోశు మందుంగలదు... సూరయా 
హ్వయుండు.... సాహితీఘనుండు - గలండచటను. 


శ్రీపాదగురువులకడ నా శుశ్రూష 831 


తే.గీ. అచటి కప్పుడప్పుడరిగి భారవికావ్యమందు 
తక్కుసర్గ లయ్యనఘుని యొద్దం జదువుచుండు.... 


తక్కువ సర్గలనంగా చామర్లకోటలో చదివిన మూ౭డు సర్గలును గాక మణి 
రెండుసర్గలని వ్యాఖ్యానము చేసికోవలెను. అంతియకాని భారవి కావ్యము సర్వమునని 
తాత్సర్యముకాదు. పంచకావ్యములలో నెవరుగాని యేకావ్యమునుగాని (మేఘసందేశము 
తప్ప) పూర్తిగాచదువరు. ఇది సంప్రదాయజ్ఞు లెల్లరును నెణింగినదే కాన విస్తరింపం 
బినిలేదు. నాకు మాత్రము మేఘసందేశము కూడ సగమనంగా, ఉత్తరమేఘ మప్పటికే 
కాక యిప్పటికిని తరువాయియే. అది యటులుండె. ఇప్పటికి నాకు మాఘము 
చదువవలసియే యున్నదనునది ప్రస్తుతము. లఘుకౌముది పిల్లంక (గ్రామములో 
అనంతాచార్యులవారి యొద్దను, భారవి తరువాయి పల్లెపాలెములో సూరయ్యగారి యొద్దను 
చదువుచున్నట్లు తేలినది. 


(జాతకచర్య పూర్వార్థము నుండియే) 


తే. ఇట్టులొక మూండు మాసమ్ము లింటనుండి, భారవిసమాప్తి 
నొనరించెం బఠనసేయ । మొదలిడియె మాఘము......... 


ఈ మాఘము మొదలిడితిననియే వ్రాసితినిగాని, పైనుదాహరించిన యిరువురు 
గురువులలో నెవరియొద్దనో వ్రాయలేదు. ప్రకరణమును బట్టి కావ్యపారము పల్లెపాలెములో 
చదువుచున్నట్లుండుటచే, సూరయ్యగారి వద్ద ననుకోవచ్చును. కాని అట్లుకాదు, పిల్లంక 
అనంతాచార్యులవారి యొద్దనే ఇంక నొక విశేషము. అప్పుడిప్పటివలె, పుస్తకములు 
సులభముగా లభించెడివికావు. ఆకారణమున సప్తమసర్గ దగ్గజినుండియున్న మాఘకావ్యము 
ఆయాచార్యులవారి యొద్ద నుండగా, “రొట్టెకు రేవేమిట” అని, ఆ సర్గమునే మొదలు 
పెట్టినారు. ఏకొన్ని శ్లోకములో అగునప్పటికి, చామర్లకోట చదువునకు విఘ్నము కల్పించిన 
కంటిజబ్బు మరింత హెచ్చి విఘ్నము నాపాదించినది. అంతతో ఆచదువు ముగిసినది. 
పిమ్మట చరిత్రము శ్రీ బ్రహ్మయ్యశాస్తులవారి సందర్భనమున కేగుట లోనగు విషయములు 
ప్రస్తుతములు గావు. ఇంతకును నేను మాఘము బ్రహ్యయ్యశాస్తులవారి సన్నిధికి వెళ్లుట 
కించుక పూర్వము మొదలుపెట్టి నట్లును, ఆ మొదలు పెట్టుటయేని మొదటినుండి 
కాదనియు, మొదటి నుండి కాకపోయినను మొదలిడిన సర్గము దగ్గబి నుండియేని జరుగక 
విఘ్నమువచ్చిన దనియు, చదువరు లరయవలయును. దీనిచేత మేఘసందేశములోని 
ఉత్తరభాగమువలెనే నాకు మాఘకావ్యము కూడ నిప్పటికి గురు ముఖమున చదువని 
పొత్తముల లోనిది యేయని తేలును. అగుచో “నీ విటీవల నివి పాఠము లెట్లు చెప్పితి” 


832 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వని శంక రావచ్చును. ఈ శంక కేమి? చొప్పదంటుశంక. చదివినవే పాఠము చెపి 
చదువనివి చెప్పలేనిచో వాండుపాధ్యాయుందేకాండు. చదివినను చదువకున్నను, నేను 
మాఘకావ్యము మొదలువెట్టినది పిల్లంకలో శ్రీ సుదర్శనం అనంతాచార్యుల వారివద్ద 
ననునది ముఖ్యాంశము. వీరు నా కెన్నవ గురువులు? స్ఫూలదృష్టిని గ్రామముల లెక్క 
ప్రకారము, (1) కాపులపాలెము, (2) కాటవరము, (3) కాజులూరు, (4) చామర్లకోట, 
(5) పిల్లంక ఈ రీతిని అయిదవగురువుగారు, రెండవ గురువుగారు కాటవరపు గురువుగారు, 
శ్రీపాద కృష్ణమూర్తిశాస్తులవారు. వీరెట్లు వ్రాయుచున్నారో తిలకింపుండు : 


26-9-32 రాజమండ్రి. 


“శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్తిగారి విషయము తెచ్చినారు. ఆసంగతి వ్రాయనాకిష్టములేదు. 
అయినను మీరడిగితిరి కావున చెప్పెదను. అతండు కుమారసంభవము మొదలు మాఘము 
వటకు కావ్యములు నావద్దనే చదివినాడు. తెలుగు కవిత్వము, అవధానాభ్యాసము నా 
యొద్దనే జరిగినది. ఇది ఎందుకడిగినారో నాకు తెలియదు. ఇంతకన్న విశేషము 
వ్రాయదలంపను.......” 


ఇది శ్రీశాస్తులవారు “నేను వారి శిష్యుండనేకా'నని సంశయించుచు నొకరు వారి 
పేర వ్రాసిన యుత్తరమున కిచ్చినజవాబు. ఏయూరికి? హైదరాబాదుకు. ఇందులో 
స్పష్టముగా మాఘ కావ్యము వణకు చదివినట్లు వ్రాయుచున్నారు. నా యొద్దనే అని 
యవకారార్థఘటితముగా లిఖించినారు. నా వ్రాంతయేమో పైని చూపితిని. వీరి వ్రాంతయే 
నిజమగుచో కాజులూరిలోంగాని చామర్లకోటలోంగాని పల్లెపాలెములోంగాని పిల్లంకలోంగాని 
వేంకటశాస్త్రి అలంకార విద్యార్ధిగా నుండుటయేకాని, చదువనే లేదని తేలును. లేదా, 
విద్యార్ధిగా నాగ్రామములకు వెళ్లనేలేదని యేని తేలును. అగుచో, చరిత్ర గ్రంథమగు 
జాతక చర్యలో ఆ యీ గురువుల నామధేయము లేల యెత్తవలెను? వారి శుశ్రూష నేల 
యుదాహరించవలెను? అనునది చదువరులు విచారించుకోవలసి యుండును. శ్రీపాద 
కృష్ణమూర్తిశాస్తులవారి యొద్ద చదివిన విద్యలో కొంతభాగమును, యితర గురువులకు 
కట్టి పెట్టుటవలన వేంకటశాస్తికిం గలిగిన ఫలమేమో విచారింపవలసి యుండును. ఇది 
యిటులుండె. ఈ మాఘాంతపు చదువొకప్పుడు నైషధాంతము వరకును డేంకినది. 
చూడుడు. “దయమీజ నైషధాంతము కావ్యములు చెప్పి” ఈపై నుదాహరించిన 
సీసపాదము శిష్యులు, వెంకట రామకృష్ణుల వివాదములో, వెం.రా. లపక్షమున 
నుదాహరింపంబడినది. పై సీసములో ఇప్పుడు శ్రీశాస్తులవారు హైదరాబాదులో నొకరి పేర 
వ్రాసిన యుత్తరములోని అవధానాభ్యాసాదులు గూడ నున్నట్లు జ్ఞాపకము. అపుడీ 


శ్రీపాదగురువులకడ నా శుశ్రూష 833 


సీసపాదమును మాత్రముదాహరించి, జాతకచర్య నుండి నేను శ్రీశాస్తుల వారివద్దం 
జేసిన విద్యాభ్యాసము నుదాహరించి, తుట్టతుదను “నైషధము శ్రీ శాస్తులవారి యొద్దనే 
కాదు, మభియొకరి యొద్దంగూడ నిప్పటికి వేంకటశాస్త్రి చదువనే లేదు, ఇకముందు 
చదువవలసియుండును, ఆ యీ యంశములకు శ్రీ శాస్తులవారు వేంకటశాస్తిని 
కృతఘ్నుండని యందురో, యే మందురో! 57వ పుట 11వ పంక్తిలోని గాదె జగన్నాధస్వామి 
గారి పద్యములో జూడంగోరెదము.” ఇత్యాదిగాం గొన్ని వాక్యములు వ్రాసి గీరత ద్వితీయ 
భాగమగు గురుదక్షిణ పీఠికలో, ఆజవపుటలో విమర్శించి యున్నాను. అయ్యది 1913వ 
సం! అచ్చయియున్నది. దీనిం గురించి శ్రీ శాస్తులవారు దేనిలో నేని ఖండించుటగాని, 
ప్రత్యక్షములో నాతో నీవు వ్రాసినది సరికాదని మందలించుట గాని చేసినట్లులేదు. ఇప్పటికిది 
ప్రకటింపంబడి 22 సం॥ ములు దాటవచ్చినది. వారిట్టి విషయములలో జోక్యమునే 
కలిగించుకోనివారని యనువారుండరు. వజ్రాయుధమవ్వారికి బాధకమగును. ఇంక నొకటి. 
అప్పుడు నేనా యక్షరములు చాలా ధైర్యముతోడనే వ్రాసినాను. శ్రీ శాస్తులవారి వలన 
వెం॥రా॥లో వారి తరఫువారో, విని వ్రాసిన వ్రాంత మాత్రమది కాదని నాకు పూర్తిగా 
నమ్మకము కలదు. కావుననే నేనంత ఖండితముగా ప్రాయం గల్లితిని. ఇటీవల 
శ్రీ శాస్తులవారి “మాఘ కావ్యము వబికు” అను నక్షరములు చూచినది మొదలు ప్రమాద 
వశమున శాస్తులవారట్లు పలికి యుందురని కొండొక యనుమానింపవలసిన వాందనైతిని. 
శాస్తులవారు కొల్లాపురపు ప్రయాణము వెళ్లుటకు బూర్వము నా యందు మిక్కిలి 
అభిమానము కలవారనుటకు సందియము లేదు. ఆ ప్రయాణము వెళ్లివచ్చిన కొలది 
రోజులలో నా యందు మిక్కిలి కోపముదృ్భవించినది. ఈ కోపము “శాంతి” వ్యాసము 
తెలుపును. ఈ హైదరాబాదు యుత్తరము ఆ ప్రయాణమునకు చాల నిటీవలిదే. 
ఈ యుత్తరపు తేదీ : 26-9-32 సం॥ రము కదా. కొల్లాపుర ప్రయాణము 1930 
సం॥లో జరిగినది. ఈ యంశము “శ్లోక పంచక నిరాకరణము” అను పొత్తపు ముఖపత్రము 
వలన నవగతమయ్యడిని. ఏదో కోపమున్నట్లు ఉదాహరించిన ఆ యుత్తరములోని కొన్ని 
వాక్యముల వలన నెట్టి మూర్చునకేని అవగతమయ్యెడిని. మరల నా యుత్తర మొకమాలు 
తిలకింపుండు అయినను శ్రీశాస్తులవారు మాత్ర మసత్యము వ్రాయసాహసింపరాదు. 
నేను సర్వత్ర మహాసభలలో శిష్యుండనని ఢంకామీంద దెబ్బగొట్టి చెప్పుచుంటిని. 
గ్రంథములలో వ్రాయుచుంటిని. కుమారసంభవ మేఘసందేశములు చదివిన నొకటీయు, 
మాఘమువజకుం జదివిన నొకటియునా? అయినను కోపమట్లు తోంప నీయలే 
దనుకోవలెను. 


834 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


“వెంకటశాస్త్రి అబద్ధ మాడుచున్నాండు, కృతఘ్నుండు” అని లోకులకుం దెలియం 
జేయుటయే శ్రీవారికి, తాత్మాలిముగాం దోంచిన యూహ. ఇట్లే ఏ విశ్వకర్మ శిష్యునివద్దనో, 
యెప్పుడో, మటికొన్ని అపోహలు కూడ కల్పి, జాజవిడిచినారు. ఆ హరికథకుండు (విశ్వకర్భ్య) 
హైదరాబాదులో ఈ యంశములను నల్వురయెదుటం బడవేసినా౭డు. దానితో లంక 
యంటుకొన్నది. ఆ పట్టణస్థులు మొదటికే నమ్మక నాకుత్తరము వ్రాసినారు. నేను శిష్యత్వము 
నిజమని సూత్రప్రాయముగా జవాబిచ్చినాను. శ్రీవారిచ్చిన జవాబు నుదాహరించియే 
యున్నాను. 


వీరిట్లు హైదరాబాదువారికి జవా బిచ్చుటలోనే కాక వేటొకచోం గూడ నిల్లే 
లిఫించినారు. తిలకింపుండు. 


(శ్రీవారి “దురుద్ధరదోషశ్ళంఖలము” అనెడి పుస్తక పీఠిక నుండి) 


“చెళ్లపిళ్ల వేంకటశాస్తిగారు.............. వీరు కొంతకాలము నా యొద్ద విద్యాభ్యాసము 
చేసినారని లోక మనుకొనుచున్నది. వీరు గీరతమను నొక మహాగ్రంథమును రచించినారు. 
అందు నొక్కింత నాయొద్ద చదివితినని వ్రాసినారు. నేను మాత్రమెటగాని యిది యిట్టిదని 
వ్రాసిగాని చెప్పిగాని యెజుంగను, నిశ్చయము, ఇందువలననాకు రాంబోవు 
గౌరవములేదు............ ఫ్‌ 


పై వాక్యములు గురువుగారెట్టి కోపముతో నుండి వ్రాసినదియు వ్యక్తపజచెడినిగదా? 
ఆ యుత్తరము గురువుగారు వ్రాయనేలేదేమో, అందలి మాటలు విశ్వబ్రాహ్మ శిష్యునితో 
(ప్రసంగింపనేలేదేమో, అనుకొందమన్న, ఈ శృంఖలపీరికలోని మాటలు పైవానిని 
బలపజచుచున్నవిగదా! అగుచో శ్రీ శాస్తులవారు పలుచోట్ల “వెంకటశాస్త్రి నా యొద్ద 
కుమారసంభవము మొదలు మాఘము వజకుంగాని, లేక నైషధమువటికుం గాని, చదివి 
యుండి అవధానాభ్యాస మొనరించి కూడ, అన్యథగా చెప్పుచున్నాల” దని ప్రసంగించి 
యుండవలెను, అని తేలుచున్నది. దీనికి శ్రీ గాదె జగన్నాథస్వామిగారి పద్య మొకటి 
అనుకూలించుట లేదు. చూడుండు 


(గురుదక్షిణ 59వ పుట నుండి) 


ఉ. శ్రీపదకృష్ణమూర్తికవి శేఖరు సన్నిధి మీగురుండు వి 
ద్యాపఠనంబు చేసినది యారయ మాసచతుష్క మయ్యు సం 
దీపితబుద్ధి నాతనిని దేశికుండంచును చెప్పుచుండు “నే 
నేపగిదిన్‌ గురుండగుదు నీతని” కంచు వచించు నాతండున్‌. 


శ్రీపాదగురువులకడ నా శుశ్రూష 835 


ఈ పద్యము గీరతవివాద సందర్భములో, వెం॥ రా॥ లను గూర్చి జగన్నాధస్వామిగారు 
మందలించుచు వ్రాసినదని స్పష్టమేకదా? ఈయనతో శ్రీ శాస్తులవారెపుడో, “ఏదో కొంచెము 
నా వద్ద చదివినను, అది లెక్కలే” దని ప్రసంగించి యుండవలెను. లేదా, ఆయన యేల 
వ్రాయును? వీరు గూడ నిప్పుడు సజీవులేకాన సత్యనిర్ధారణపట్ల తోద్పడం గలరు. 
కొల్లాపురపు గొడవ మొదలు నా యెడలం గోపముదయించినను, 1913 సం॥ మునకు 
పూర్వపు సంగతి గదాయిది. శ్రీవారపు డాయనతో నన్నమాటయే, సందియము లేదు. 


“మాఘము వలకు” అనగా భారవి మాత్రమే చదివెనని యర్థము చెప్పుదురేమో? 
శివ శివా? ప్రతివాది భయంకరం రాఘవాచార్యుల వారి యొద్ద లఘుకౌముదితోపాటు 
అప్రధానపాఠముగాం జదివికొన్న భారవి మూండు సర్గములను, పిల్లంక అనంతాచార్యులవారి 
యొద్ద లఘుకౌముది తరువాయి చదివికొనుచు, పల్లెపాలెములో మధునాపంతుల 
సూరయగారి వద్ద చదివికొన్న భారవి చతుర్ధ పంచమ సర్గములును కాటవరములో 
శ్రీ శాస్తులవారి వద్దం జదివికొన్నట్లు వ్రాయంగలనా? నేను వ్రాసినచో నాకు పుట్టగతు 
లుండునా? ఈ కొంపతీంత వ్రాంత శ్రీవారి కెందులకు6 దోంచినదో, వారెట్లు 
సమర్థింతురోకాని, నా కుపాయము దోంపకున్నది. శ్రీవారి యావాక్యమును హైదరాబాదువా 
రెట్లు విమర్శించి యెంత తీవ్రముగా ఖండించిరో చూడుండు. 


(భాస్మరమాలికానుబంధము అను విద్యావిషయిక విమర్శనము నుండి) 


Sere చెళ్లపిళ్ల వెంకటశాస్తిగారు తమ యొద్ద కుమారసంభవము మొదలు 
మాఘమువబికు చదువుకొనిరనియు, తెనుగు కవిత్వము, అవధానాభ్యాసము తమవద్దనే.. 
అనియు వ్రాయుట మరింత చిత్రములో చిత్రము. అంతవరకు శుశ్రూష చేయుటకు 
కనీసము, ఎంత చురుకుదనము గలవానికైనను రెండు సం॥ములు సుమారు పట్టును. 
మలి తమ గండపెండెర మహోత్సవ సందర్భమున, చెళ్లపిళ్ల వేంకటశాగస్తిగారు అధ్యక్షులై 
తమ అధ్యక్షోపన్యాస సమయమున, గొప్ప సంగీతసభలో, 'నేను శ్రీ॥కృ॥। శాస్త్రిగారి యొద్ద 
3 మాసములు శుశ్రూష చేసినాను” అని యనిరే? అప్పుడు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారేల 
మౌనముద్ర ధరించిరో! అబద్ధమైన నోరెత్తరా? మూండు మాసములలోనే పైవిధమగు 
విద్యయంతయు సంపూర్తి యగునా?........... స్‌ 


ఈ రీతిగా శంకించినవారికి శ్రీవారేమి ప్రత్యుత్తర మిచ్చిరో తెలియదు. నేను 
గీరతములో అయిదుమాసములని వ్రాసినాను. గండపెండెరపు సభలో ౩ మాసములని 
పలికినట్లు పై విమర్శకులు వ్రాయుచున్నారు. ఇది నిక్కమే. జగన్నాథస్వామిగారు నాల్గు 
మాసములని వ్రాసినారు. నా జీవితకాలమునందే పరస్పర భేదములగుపడుచున్నవి 
చూచితిరా? ఇట వ్యాఖ్యాన మవధరింపుండు. నేను శ్రీ శాస్తులవారి గ్రామము ప్రవేశించినది 


836 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


జ్యేష్టమాసము. అటనుండి జ్వరపడి పథ్యము పుచ్చుకొని యింటికి బయలుదేరివచ్చినది 
కార్తీకమాసము. కనుక అయిదుమాసములని నేను వ్రాసినాను. చదువు జరిగినది మూడు 
మాసములే కనుక అట్లు చెప్పినాను. ఈ విషయము జాతకచర్య పీఠికలో కూడ కలదు. 
జగన్నాధస్వామిగారు గీరత ప్రథమభాగస్థమగు “ఐదుమాసముల్‌” అనుమాట చదివిన 
పిమ్మట వ్రాసిన పద్యములోంగూడ “మాసచతుష్కమయ్యు” అని వ్రాయుటకక్కడ 
“మాసపంచక” శబ్దముపడినచో గణభంగమగునని యూహించి “ఈషద్వైషమ్య మవివక్షితం” 
అను నార్యోక్తి ననుసరించి నట్లూహింపనయ్యడిని. చదువుమాట దేవుందెటుంగును. నేను 
అయిదుమాసములకన్న నెక్కుడు కాలము కాటవరములో విద్యార్థిగా నున్నట్లు శ్రీవారు 
నిరూపించంగలరా? శ్రీవారి తండ్రిగారి యజ్ఞము, తోంబుట్టువు పెద్దవేణయ్యగారి 
సన్నిపాతజ్వరము, వీరి యిల్లును, రెంటాల వీర్రాజుగారి యిల్లును తప్ప, (గ్రామమెల్ల 
వరదవలన మునింగి పెద్ద యుపద్రవము సంభవించుట, శ్రీవారి జ్యేష్టభార్య జ్వరముచేతనే 
స్వర్గస్థురాలగుట, పిమ్మట రేకపల్లె లచ్చయ్యశాస్తులవారి తమ్ములు రామమూర్తిగారు 
జ్వరమువలన స్వర్ణస్థులగుట, ఇవి యన్నియునేనుండంగ జరిగినవేకదా? ఈ సందర్భములో 
కొంచెము జ్వరమువచ్చి నేను భయపడి యింటికి చేరితిని ఆయీ యంశములు, పెండేరపు 
సభకు మోటారులో శ్రీ వడ్డాది సుబ్బారాయకవిగారును, తామును, నేనును ఊరేగింపు 
మిషతో వెళ్లునపుడు త్రోవలో శ్రీ శాస్తులవారిని ప్రశ్నించి, బెనని యనిపించుకొంటిని. 
శాస్తులవారికీ సందర్భము జ్ఞప్తియందున్నదో లేదో! నా కానాటి, అనంగా కాటవరపు 
విద్యార్ధిత్వమునాంటి, సంగతులన్నియు జ్ఞప్తియందున్నవి. ఆఉండుటయే కాదు, కన్నులకు 
కట్టినట్లు కనుపడుచుండును. అప్రస్తుతము లగుటచే మటికొన్ని సంగతులు కూడ నిప్పటికి 
తూచా తప్పకుండ నాకు జ్ఞపిలో నున్నను, అయ్యవి యిచ్చట (వ్రాయలేదు. అవికూడ 
వ్రాసితినేని శ్రీవారు మిక్కిలిగా నాశ్చర్యపడుదురు. అప్పటివారిలోశ్రీ కాకరపర్తి 
వేంకటరాయండుగారును, ఈయన తోంబుట్టువు లిరువురును ఇప్పటికి జీవించియున్న 
ట్లెటుంగుదును. శ్రీవారు మజచినచో నేనక్కడ నున్నకాలమును వీరు చెప్పంగల 
రనుకొందును. కాని శ్రీవారికీ సాక్ష్యముతో పనిలేదు. వారు నేను తమ ప్రతికక్షియగు 
పండితునికి తమకు వ్యతిరేకముగా మంచి యభిప్రాయము నిచ్చుటచే కుపితులై అట్లు 
నా విద్యార్ధిత్వమును దీర్జీకరించిరని తోంచెడిని. ఒకరోజు శిష్యుండన్నను ఒకటే, ఒకయేడు 
శిష్యుండన్నను ఒకటే. నేను శిష్యుండనే, వారు గురువులే. నే నెంతో నిష్మల్శ్మషముగా 
వర్తించుచుంటిని. గండపెండేరపు సభలో 


చ. “గురువులు పల్వురుండినను కొంకక నేంటికి నిల్చియున్న మ 
ద్గురుం డొకరుండె. శ్రీపదు డకుంరిత తేజుండు కృష్ణమూర్తి....” 


శ్రీపాదగురువులకడ నా శుశ్రూష 837 


అని వచింపలేదా? శ్రీ శాస్తులవారు నా శిష్యత్వమువలన తమకు “వచ్చెడి గౌరవములే” 
దనుకొనుచున్నారు. అది సత్యమే కావచ్చును. నే నట్లనుకొనుటలేదు. వారి గురుత్వము 
వలన నాకు గౌరవము కలదనియే నేననుకొనుచున్నాను. కావుననే జాతకచర్యలో 


చ. “కదలి యనంతరం బచొటు కాటవరంబను నొక్క పల్లె కిం 
పొదవంగ నేగ నయ్యెడల నొండువిధమ్మునంగాక భుక్తియున్‌ 
జదువును సంఘటించుటయు సర్వసుఖమ్మగు నట్టీ యచ్చాటన్‌ 
గదలక కొంతకాల మెసకమ్ముననుండెం గలార్జనాద్భతిన్‌.” 


తే.గీ. “అచట శ్రీపాదవంశజుం దనఘమూర్తి 
కృష్ణమూర్యాఖ్య సుకవివరేణ్యునొద్ద 
మొదలిడి కుమారసంభవమునను రెందు 
సర్గలు పరించె మూండుమాసములలోన” 


ఉ. “ఆ యనఘుండు దీక్షిత సమాహ్వయుండున్‌ సవయస్కుండొసహా 
ధ్యాయియు6 గూడి నూత్న కవితాభ్యసనాదరులౌట, లక్షణం 
బేయెడం జర్బసేయునపు డీతండు తానొక కొంతకొంత, త 
బ్రీయు గ్రహించె వారలది చెప్పకమున్న స్వబుద్ధిపద్ధతిన్‌” 


ఒక శంక, చెప్పకుండంగనే (గహించినది పై లక్షణజ్ఞాన మెంతయని చదువరులు 
శంకింతురేమో, ఎంతోకాదు. వర్గయతి వబకు మాత్రమే. 


తే.గీ. “అట్టి లక్షణలేశసంప్రాప్తికతన 
మున్న యించుక కవనంబు మొనసి “ఉప్పు 
లేని సామెత” జరియించు వీనికంత 
నబ్బె నకలంక పదకవిత్వాతిశయము.” 


కాటవరము వెళ్లుటకు పూర్వమే యానాములో నామీంద కోర్టులో కవిత్వపు 
సంబంధమైన కేసు వచ్చుటచే శ్రీశాస్తులవారి వద్దకు వచ్చునప్పటికే నేను తప్పో ఒబ్బో 
పదకవిత్వ మల్లుచుంటిననుట స్పష్టము. ఇతరత్ర ఈ విషయము విస్తరింపంబడినదే. 
తే.గీ. “అట్లు రచియించి వారల కరయంజేయ 
వారలవిగాంచి యొక్కింత పరిహసించి 


“ఇప్పుడ కవిత్వ మొనరింప నెంచెదేని 
చదువు చెడుంగాన నయ్యది వదలుమనిరి.” 


838 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వే ఎంకటశాస్త్ర 


తే.గీ. “గురువుం దత్సహపారియుగూడి తజచు 
ఆడుచుందురు చదరంగ మట్టీయెడల 
లక్షణంబెట్టు లట్ల తల్లక్షణంబు 
నితడు (గహియించె నాదర మెసక మెసంగ” 


తే.గీ. “అంత మేఘసందేశకావ్యమును మొదలువెట్టి - చదు 
వుచునుండంగ విఘ్నకార - ణం బుదయమంది......” 


లు “es గురునింతి మృతింగనె నాత్మదేహమం 
దొదవె నొకించుకంత జ్వరయోగము... ఇంటికే 
గెదనని పేర్మి నగ్గురునికిన్‌ వచియించి... చనె....” 


ఇత్యాదులు మున్నుదాహరించినవేయైనను దార్ట్యార్ధము మరల నుదాహరింపంబడియె, 
కావున పునరుక్తిగా నెంచవలదు. ముమ్మాటికి నిదియే నా కాటవరపు విద్యాభ్యాసము 
కుమారసంభవములో, ప్రథమములో కొంత, తృతీయములో కొంత, పంచమములో కొంత, 
మొత్తము మూండు సర్గలలో౭ బాఠము జరిగినను, పూర్తిగా మూండును కానందున 
రెండు సర్గములగ్రంథము చదివినట్లయినది. అయిదు మాసముల కాల మచట నున్నను 
అనివార్యములగు విఘ్నములవలన మూండు మాసములు మాత్రమే చదువు జరిగినకాలము. 
ఆ మూండు మాసములలోనే పూర్వమేఘములో 29 శ్లోకములు కూడనైనవి. పద్యములో 
సూత్రప్రాయముగా వ్రాయునపు డీ కాకదంతపరీక్ష కవకాశము కలుగదుగాన స్టూలారుంధతీ 
న్యాయముగా నుదాహరింపంబడియె. మేఘసందేశము చదువుచు నేను కాటవరపు 
శిష్యత్వము నుండి విరమించి, స్వగామమువెళ్లి కొన్నాళ్లుండి, పిమ్మట, కాజులూరి శిష్యత్వము 
మొదలిడి మూడు మాసముల కాలము సుమా రచట పూర్వమేఘము తరువాయి 
చదివినను, మిగిలిన ముప్పదినాల్లు శ్లోకములలోం గొన్ని మిగిలియేయున్నవనుట 
యధార్థము. పద్యములో “మొదలిడిన పొత్తమది తుదముట్టదయ్యె,” అనునదికూడ 
స్టూలదృష్టిని వ్రాసినదే. పొత్తమనుచో....“సర్గము” అనుట యుక్తము. ఇట్లు వ్రాయుట 
చేతనే జాతకచర్యలో నొకచోట క. “ఏ విషయము సంగ్రహముగనే వ్రాయంబడియెనిందు.” 
అని వ్రాసియుంటిని. ఇట్టి స్వల్ప విషయమే యైనచో నేను ప్రస్తుత మనారోగ్యస్థితిలో ఈ 
వ్యాసము వ్రాసి, నాయంత కాకున్నను, కొంత అనారోగ్యస్థితిలోనే యున్న గురువుగారికి 
మనఃపరిశ్రమ కలిగింపనెంచను. ఆ యీ విషయము నేనిపు దేనాంటి చర్య ఆనాందుగా 
వ్రాయుచున్న “జాతకచర్య - ఇటీవలి చర్య” అను పొత్తములో విపులముగా వ్రాసియున్నాను. 
“ఇటీవలిచర్య” అనంగా షష్టిపూర్తి జరిగిన పిమ్మట చరిత్రమని తాత్పర్యము. షష్టిపూర్తి 


శ్రీపాదగురువులకడ నౌ శుశూష 839 


వణకును అచ్చయియే యున్నది. ఇది కూడ సుమారు డెమ్మీసైజు నూరుపుటల వరకు 
గాందగినంత గ్రంథమిప్పటికిం దయారైనది. కొల్లాపురపుసందర్భములో, అనంగా 1930 
వ సం॥ ప్రాంతమున గురువుగారికి నాయందు పూర్వోక్తకారణముచే విపులమైన ఆగ్రహము 
కలిగినను, 1932 సం॥ము జరిగిన శ్రీ గురువుగారి గండపెండెరపు టుత్సవమునాంటి 
నుండి నాయందు నిష్మళంక హృదయముతోడనే గురువుగారు వర్తించుచున్నారు. అయినను 
నేనిప్పుడు “ఈవడ్లగింజలో బియ్యపు గింజకు” ఇంత వ్యాసము వ్రాయవలసి వచ్చినందులకు 
మిక్కిలి విచారించుచున్నాను. వ్రాసినను చిక్కే వ్రాయకున్నను చిక్కే ఏమందురా? నాకు 
సుమారు రెండేండ్లనుండి నోటీసులు వచ్చుచున్నవి. కనుపడలేదని తిరిగి పోవుచున్నవి. 
ఈ మధ్య సుమారు నెలనాండు మరల నోటీసు వచ్చినది. ఈ నోటీసు తప్పక అమలు 
జరుగునని నాకును తోంచినది. కాని జాతకరీతిని మాత్ర మిపుడు మారకస్థితి కనుపడదు. 
అందుచే మరల ప్రయాణ మాంగినది. ఆ యీ సందర్భము ప్రస్తుతము వ్రాయుచున్న 
కామేశ్వరీ స్తవములోని యీ పద్యములు తెల్పును. 


శా, నాపూర్వుల్‌ సుళువైన మార్గముననే నాకం బధిష్టించి రే 
నేపాకంబుననైన నేమి! జననీ! యీలాగు శుష్మించియున్‌ 
గాపాడంబడుచుంటి, రెండుపయిగాం గావచ్చె సంవత్సరా 
లేపింకబ్బునె? జాలమున్‌ సలుపంగా నేలమ్మ? కామేశ్వరీ. 


శా. ఆహారం బదితగ్గె, దేహబలమా? అంతంతగానుండే నిం 
కూహాపోహల కేమి? కైతమునకే మొక్కింతయుం దగ్గ దు 
త్సాహం, బియ్యది దేహమున్నిలుప శక్తంబౌనె? ఆహారమే 
సాహాయ్యం బిడుంగాని, తద్రుచి భవత్సాధ్యంబు కామేశ్వరీ. 


అది యటులుండె. ఇట్టి స్టితిలో నీ పరిశ్రమమేల? అన్నది ముఖ్యాంశము. ఏమి 
చేయుదును? పలుచోట్ల నాశక్తివంచన లేక మద్దెల వరుసలు చెప్పికొన్న గురువు దగ్గణ 
నుండి పేరు (ప్రకటించి కృతజ్ఞతను వెల్లడించితిని. దానికేమి? పోనిమ్ము, ప్రస్తుత విషయము 
గురువుగారి ప్రకటన ననుసరించి సవరించుకొందమన్నను అచ్చెయుండుటచే వీలుగాదయ్యె, 
గురువుగా రెవరిపేరనో వ్రాయు నుత్తరములో, నేనెవరియొద్దనో తమ శుత్రూష చాలించిన 
చాలనాళ్లకు చదువ మొదలిడిన మాఘకావ్యమును తమ వద్దనే చదివినట్లు వ్రాసిరి. 
ఆ (వాత అంతతో నాంగక, రఘువంశ మొకటి తప్ప తక్కిన కావ్యములన్నియు తమ 
వద్దనే చదివినట్లు లోకమునకు బోధించుచుండె. పోనిమ్మాయుత్తర మెవరికి వ్రాసిరో 
వారికి మాత్రము తెలియునుగాని అది యితరులకుం దెలియదనుకొందమన్న నయ్యది 


840 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


విమర్శగ్రంథ ములకునెక్కి అచ్చయి యెల్లెడల వ్యాపించె. నేనుపేక్షించినచో రేపటి నుండి 
పత్రికలలో “అది నిజమా? ఇది నిజమా?” అని వివాదములకుం (బ్రారంభింతురుగదా! 
కావుననిది చారిత్రక విషయ మగుటచే నుపేక్షింప వలను పడక కలిగించుకోవలసి వచ్చినది. 

గురువుగారి “మాఘము వణకు” అను నక్షరములుగల హైదరాబాదు యుత్తరపు సంగతి 
నా కిదివజలో తెలియదు. ఈ రికార్డు సుమారు వారమునాండు (ఈ వ్యాస మీ నెల 2వ 
తేదిని వ్రాయంబడినది. ) నాకడకు వచ్చినది. దురుద్ధరదోషశ్చంఖలము చూచి రెండు 
మూండేండ్లు దాంటినది. అదియును దారుణముగనే యున్నను, ఇది దానిని మించినది. 

అందుచే నుపేక్షింపం వీలిచ్చినది కాదు. కావున గురువుగా రన్యథాగా భావింపక లోకులను 
సంతృప్తిపణుపం గోరినాను. నేను శ్రీవారి గ్రామములో విద్యాభ్యాసమునకై నివసించిన 
కాలము దాదాపుగ నైదు మాసములే. అప్పటికి పూర్వమే నను పదకవిత్వము తప్పో 
ఒప్పో చెప్పుచున్నాను. ఆ కవిత్వమే నన్ను కోర్టు కీడ్చినది. కుజ్జం డనుకారణమున యానాం 
మేజిస్టేటు కేసు కొట్టివేసెను. నేను కవిత్వ లక్షణమేమియు కాటవరములో చదువుకొనలేదు. 
కాని గురువుగారును, సహపాఠియును చర్చించికొను సందర్భములో వర్గయతి మట్టుకు 
నా కవగతమైనది. ఆకాలమున కింకను గురువుగారు ధారాళముగా కవిత చెప్పుస్టితిలోనే 
లేరు. అవధానులు కూడకారు. పిమ్మట అవధానులైనారా లేదా అనునంశము నాకిక్కడ 
ప్రస్తుతము కాదు. కావున, అవధానమును గూర్చి లేశమును నేను వారి యొద్ద 
నభ్యసించలేదు సరికదా, వేటొకరియొద్దం గూడ నభ్యసించనేలేదు. అవసరమును బబ్లీ 
కాశికి వెళ్లునపుడు, నిడమట్టు గ్రామములో అవధాని వేషము వేసితిని. ఈ విషయ 
మన్యత్ర విస్తరింపంబడినది. ఇంక నేను కాటవరములో అభ్యసించిన విద్య 
యెంతవజకనంగా.... 


ఆ.వె, వీరివద్ద నేం గుమారసంభవమును 
గొంత, మేఘదూత కొంత, యింత 
వజకె చదివినాండ, వాస్తవంబిది గురు 
వరుని హృదయ మెజుంగుం బరుండు నెటుంగు. 


అని నిన్న మొన్న వ్రాయుచున్న “ఇటీవలిచర్య”లో మరల ప్రసక్తి కలుగుకతన 
“సింహావలోకన” న్యాయమున వ్రాయవలసివచ్చి వ్రాసితిని. ఈనా యక్కరములు భ్రాంతి 
మూలకములనిగాని దురుద్దేశ మూలకములనిగాని శ్రీమాగురువుగారే కాదు, వేరెవరేని 
విషయ మెటింగిన వారు సప్రమాణముగా బుజువుచేసి తెల్పునెడల పూర్వము వ్రాసిన 
నా చరిత్ర పుస్తకములోని యంశములను వచ్చు ముద్రణమునందేని సవరించుకొందును. 


శ్రీపాదగురువులకడ నా శుశ్రూష 841 


ఎవరో యెందులకు? శ్రీవారి సహాధ్యాయి శ్రీ మధిర సుబ్బన్న దీక్షితులుగారున్నచో, కడుసుళు 
వుగా నీయంశము తేలెడినిగాని దురదృష్టవశమున వారు కూడా నిప్పటికిం గీర్తిశేషలేయెరి. 
ఏమైనను దీనికి గురువుగారే నివర్తకులు కావలెను. చదువరులు శ్రీవారిచ్చు నుత్తరమునకు 
ప్రతీక్షింప వలెను. వారు కృష్ణాపత్రికకు వ్రాయు నాచారములేదు. లేకున్నను దీనిని మాత్రము 
కృష్ణకే పంపుటకు ప్రార్థించుచున్నాను. పత్రికవారికిని గురువుగారికిని కొండొక 
మనఃప్రభేదములున్నను వానిని పత్రికవారు లెక్కింపరు, శిరసావహింతురు. వెనుక నాశాంతి 
వ్యాసమునకు జవాబు వేరొకపత్రిక కంపుటచే నిట్లభ్యర్థింప వలసివచ్చినది చదువరు 
లరయుదురుగాక. మజియు హైదరాబాదు యుత్తరమును గూర్చి శ్రీవారు తప్పుకొనుటకుం 
గొంత యుపాయము కలదు. కాని తుదకదియు నిల్ఫెడి త్రోవ కాదు. అదిగాక “శృంఖలము” 
లోని'వ్రాంత నేయుపాయమునం దప్పి కొందురు? దీనికి శ్రీవారు జవాబిచ్చుచు లోకులను 
సంతృప్తిపణుచు పట్టున యుక్తికన్న సత్యమునే యెక్కువడుగ నాధారము చేసికోవలెను. 
ఇప్పుడు నేను ముఖ్యముగాంగోరునది శ్రీవారివద్ద నాయొనర్చిన విద్యాభ్యాసమునకు 
సంబంధించినంత వణకు మాత్రమె. శ్రీముక్త్యాల రాజావారి వద్ద చాడీలుచెప్పి 
యుపకరించుట, పాలకొల్లులో మోసగించుట, లోనగు “శృంఖలము” లోని విషయము 
లక్కజలేదు. వానికి శ్రీరాజావారే కలరు. పాలకొల్లే కలదు. నాకేల పరిశ్రమ? అన్నిటికిని 
సర్వసాక్షి భగవంతుండే కలండుగాని, అయినను పామరత్వము కతన యత్నింపక 
తప్పినదికాదు. లోకులకు సందియ ముందకుండం జేయుటకై శ్రీ గురువు గారికిది నా 
వినయపూర్వక విజ్ఞప్తి. 


“చ, నుతజలపూరితమ్ములగు నూతులు నూజిటికన్న సూన్ఫత 
(వ్రత ! యొకబావిమేలు, మణిబావులు నూణిటికన్న నొక్క స 
(త్రతువదిమేలు, త(త్రతుశతమ్మునకన్న సుతుండుమేలు, త 
త్సుతశతకమ్ముకన్న నొక సూనృ్ఫతవాక్యము మేలు చూడంగన్‌.” 


శ 35 1 


842 


నా ముక్త్యాల ప్రయాణము 


(30-11-1935 సం॥ర కృష్ణాపత్రిక నుండి) 


స్వస్తిశ్రీ క్రోధన సం॥ (శావణ మాసంలో (1925 సం॥ ఆగష్టు నెలలో) నాకు 
శ్రీ ముక్తాల సంస్థానాన్నుంచి తంతి ద్వారాగా ఆహ్వానం వచ్చింది. మా పారశాలోపాధ్యాయులు 
పాలంకి గంగాధరశాస్త్రిని తోడుగా తీసికొని నేను (పయాణం చేశాను. బోనగల్లు 
స్టేషనువణకూ రైలే గాని అక్కడ నుంచి త్రోవలో యేదోవకయేరు తటస్టిస్తుంది, అంత 
వరకూ మోటారు. ఆ యేలు వర్షాకాలమవడం చేత నిండుగా పాజుతూ వుంది. అదేమిటో, 
ఆ యేట్లో నీ రెంతో అంత యిసుకకూడా ప్రవహిస్తూ వుంటుంది. గోదావర్యాది 
నదులలోవలెంగాక ఆ యేజు దాంటించే పడవల మాదిరి వేటు. వాటికి చక్రాలుంటాయి. 
ఎటు దగ్గిటికి పెందలకడనే వెళ్ళేముకాని, వంతుల (ప్రకారం దాంటించడం కనుక మావంతు 
వచ్చేటప్పటికి కొంత ఆలస్యమయింది. అదేనా కొన్ని శిఫారసుల మీందగాని లేకపోతే ఆ 
మాత్రం ఆలస్యంలో కూడా తేలదన్నమాటే. అవతలి కెళ్ళేటప్పటికి రెండు జాములు 
కావచ్చింది. మళ్లా అవతలి వొడ్డున కంటిన్యూగా మోటారు వుండడంచేత దానిద్వారా 
సుమారు మధ్యాహ్నం వంటిగంటకు జగ్గయ్యపేటకు చేరుకున్నాము. ఎప్పుడో అప్పటికి 
సుమారు ముప్పెయేళ్లనాండు కాశీప్రయాణంలో ఆ వూరు వెళ్లడమే కాని యిటీవల 
యెన్నండూ వెళ్లినట్లు లేదు. అందుచే పేరువిన్న వాళ్లేకాని మనిషి నెటింగినవా ళ్లుండక 
పోవడం చేత వంటపూటింటికి వెళ్లాలని అనుకుంటూ వుండంగా మాతో పాటుగా మోటారు 
దిగిన గృహస్థాకాయన వారింటికి ఆతిథ్యానికి తీసుకువెళ్లారు. 


నాడు శ్రావణ శుక్రవారం నోము. యింకా కొంతాలస్యం ఆ కారణంచేత 
అయిందికాని, వక కొత్త విశేషం కనిపెట్టినట్లు సంతోషించాను. యేమిటంటే : మావైపున 
కూడా యీ వ్రతం లేకపోలేదుగాని, దీనిలో స్రీలతోపాటు పురుషులు పాల్గొనడం మాత్రం 
నేనెక్కడా చూడలేదు. బందరులో సుమారు పదమూడేళ్లు నేనున్నానుగాని, అక్కడ యీ 
సంప్రదాయం వుందో లేదోగాని చూడలేదు. నేంటికి “కాకతాళీయంగా” జగ్గయ్యపేటలో 
తటస్థించినందుకు సంతోషంగానే వుంది గాని అప్పటికే నేను పెసరబద్దంత నల్లమందు 
వకపూట వేసుకొనే అభ్యాసంవుండడంవల్ల ఆలస్యమవుతోందని యిబ్బందిగా కూడా వుంది. 


నా ముక్త్యాల ప్రయాణము 843 


పాపం, ఆ గృహస్థు నా నల్లమందు మూలాన్ని ఆ పూజ కొంత త్వరలో తేల్పించాడు. 
ఆ దంపతుల కావేళ నా ఆశీర్వచనం తటస్థించడానికి మిక్కిలిగా ఆ యింటివారు 
సంతోషించారు. నాకు (క్రొత్తబట్టలిచ్చి సన్మానించినట్లుకూడా జ్ఞాపకం, పొద్దు పోయినా 
పిండివంటతో భోజనం. యీ మాట “బ్రాహ్మణో భోజన ప్రియః” కింద జమకట్టుకోకుండా 
చదువరులను కోరుచున్నాను. యెందుకురాయాలంటే, యేదేనా కార్యార్థం బయలుదేణి 
నప్పుడు మొట్టమొదటి మకాంలో (శ్రమలేకుండా భోజనభాజనాదులు తటస్టించడం 
భవిష్యత్మాన్యానికి మంచిదని శకున శాస్త్రజ్ఞులు చెపుతారు. చెప్పడమేకాదు, ఇది తప్పకుండా 
అనుభవానిక్కూడా వస్తుంది. కాబట్టి ఆలాంటి అలవేళ అప్రయత్నంగా భోజనం 
దొరకడమేకాకుండా వరలక్ష్మివ్రతం చేసుకుంటూ వున్న నూతన దంపతులను చూడడం, 
ఆ సభలో సన్నానించబడడం, ఇదంతా భావికార్యానికి శుభసూచకం గదా! అందుచేత 
మనస్సుకు చాలా ఆనందం కలిగింది. భోజనమయింది. గుజ్బపు జట్కాలమీంద ముక్త్యాలకు 
ప్రయాణం సాగించాము. తోవలో వెనుకటి యేజుమోస్తరుదే యింకోయేజు అడ్డం 
వచ్చిందిగాని, దాని వడి చాలా తగ్గిన స్థితిలో వుండడంచేత సునాయాసంగానే దాంట 
నిచ్చింది. సంధ్యాకాలానికి లోగానే ముక్యాల చేరుకొన్నాము. యెడ తెరిపిలేకుండా సంగీత 
సభలేమి, సాహిత్య సభలేమి, జరుగుతున్నాయి. నేనక్కడికి వెళ్లడం కొత్తయినా, 
కొత్తనిపించనేలేదు. యెందుచేత? బందరు బందరంతా అక్కడ ప్రత్యక్షమయింది. శిష్యులు, 
అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి లోనగువారంతా అక్కడే వున్నారు. 
హరినాగభూషణంగారిని చెప్పనే అక్కజలేదు. ఆయనకు గుండెకాయగా వుండే వేమూరి 
నారాయణరావుకూడా కనపడ్డాడు. పై వాళ్లంతా కనపడడం వకయెత్తున్నూ 
ఈనారాయణరావు కనపడడం వక యెత్తున్నూ యేమంటే; యితడు మాబోట్లవలె 
ధనాపేక్షతో వకచోటికి రాందగ్గవాండు కాండుగదా? హై ఫేమిలీవాండు, పూర్వమంతకాకున్న 
అప్పటికిక్కూడా “చాపచినింగినా చదరంత” ఐశ్వర్యంలో వున్నాండు. యిక్కడి కెందుకు 
రావాలి, అనుకొన్నాను. యీ సంశయం కొందణీవల్ల తీరింది. యీ వుత్సవాలకీ యీసభలకీ 
ముఖ్యకారకుండు యీ వేమూరి నారాయణరావే అని తెలిసింది. యితండు నా బందరు 
శిష్యులలో నాయందు మిక్కిలీ అభిమానం కలవాండు. దేవీభాగవతాన్ని అచ్చువేయడానికి 
యావత్తు ధనమున్నూ తానే యివ్వాలని సంకల్పించుకొన్న భక్తుడు. అయితే నేను 
అవసరమైతే పుచ్చుకొందామని అనుకొనేవాణ్ణి. భగవంతుడు అట్టిలోటు లేకుండా మా 
పుస్తకాల మీంద వచ్చె ద్రవ్యంతోనే ఆ ముద్రణాన్ని నెఅవెర్పాడు. ఆ హేతువుచేత యితని 
ద్రవ్యాన్ని నేను పరిగ్రహించలేదు. గాని అతని లోపంవల్ల మాత్రం కాదు. తుట్టతుద కేలా 
అయితే యేమి కొంత ద్రవ్యం యితనిది నేను పరిగ్రహించడం కూడా జరిగినట్లే 


844 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అనుకోవచ్చు. మా తిరుపతిశాస్తిగారి పెద్దకొడుకు పెండ్లికి నారాయణరావు నా 
మొగమాటాన్ననుసరించి నూరురూపాయీలు అతని కోరికచే అప్పుగా యిచ్చాడు. 
తిరుపతిశాస్త్రి రెండువందలకు నోటు వ్రాసి పంపేడుగాని, సందర్భం లేకోయేమో యితండు 
నూజురూపాయలు మాత్రమే పంపేడు. వడ్డీగాని అసలుగాని పుచ్చుకొనే వూహ యితనికి 
లేదని వేరేచెప్పనక్కజలేదుగాని, యిటీవల సందర్భాన్ని బట్టి యిస్తే అసలు మాత్రం 
పుచ్చుకుందామని వూహ వున్నట్లు తోంచింది. కాని ఆమాత్రం కూడా జరిగించకుండానే 
తి.శా.గారు స్వర్గస్టులైనారు. అతండు (పాసిచ్చిన నోటు కాలదోషం పట్టీన తర్వాత నా 
వద్దకు నారాయణరావు పంపించాడు. సొమ్ము నిమిత్తమేమో అనుకొని వున్న పరిస్థితులన్నీ 
(వాసి, పంపుమంటే నేను సొమ్ము పంపడాని కభ్యంతరం లేదని వ్రాశాను. అప్పటీ కతని 
స్థితిగతులు చాలా వ్యత్యాసంగా వున్నప్పటికిన్నీ అందుకతం డంగీకరించాడు కాండు. 
తర్వాత నేను మా.తి. శాస్త్రి కొడుకుతోకొంచెం నీవుకాలూచేయీ కూడదీసుకొన్న తర్వాత 
అసలు మట్టుకు అతనికిస్తే బాగుంటుందని చెప్పాను. కాని వానికిట్టి వుద్దేశం వున్నప్పటికీ 
నెజవేజిందేకాదు. అంతలో నారాయణరావు స్వర్ణమలంకరించాడు. 


రామాయణంలో పిడుకల వేట్లాటన్నట్టు యీ ముక్త్యాల ప్రయాణంలో యితన్ని 
గూర్చి యింతగా వ్రాయడ మెందుకని చదువరులకు తోస్తుందేమో! యీ నా ముక్త్యాల 
ప్రయాణానికేకాక ముందు నేనిందులో వ్రాయబోయే మటోప్రధాన విషయానిక్కూడా యీ 
నారాయణరావే “కర్షునితల భారతం” గా వుండడం చేత యింతగా (ప్రస్తావించవలసి 
వచ్చింది. శ్రీ ముక్త్యాల రాజావారు యితని (ప్రేరేపణచేతనే ఆయా కవిగాయకాదులను 
బీలిపించి సన్మానించారు. యితండే శ్రీరాజావారికి నన్ను జ్ఞాపకం చేసి రప్పించినవాండున్నూ 
“యమి? యితండు జ్ఞాపకం చెయ్యక పోతే శ్రీ రాజావారికి నీపేరే తెలియదా” అని 
శంకించకండి. రాజులుగదా! అభియుక్తులేమన్నారు! 


శ్లో అగాధహృదయా భూపా కూపా ఇవ దురాసదః 
ఘటకా గుణినో నోచే త్మృథం లభ్యేత జీవనం. 


దీనికి ప్రతిపదార్థం వ్రాస్తే చాలా పెరుగుతుంది. కొంచెం కఠిన శ్లోకం గనుక 
తాత్పర్యం వ్రాస్తాను. రాజులున్నూూ నూతులున్నూ వకటే మాదిరిగానే చాలా లోతుగా 
వుండడంచేత, ఘటకులంటే సంధానంచేసే మధ్యవర్తులున్నూ నీరుతోడుకొనే చేందలున్నూ 
మంచిగుణం కలవారున్నూ మంచిత్రాడు కలవిన్నీ కాకపోతే, రాజులవల్ల జీవనం ఆసించే 
వారికి జీవనమున్నూూ నూతిలో నుండి నీరు ఆసించేవారికి నీరున్నూ లభించదని ముఖ్య 
తాత్పర్యం. యీ నారాయణరావే శ్రీ రాజావారితో మనవిచేసి నన్నక్కడికి రప్పించాడన్నది 
ప్రస్తుతం. 


నా ముక్త్యాల ప్రయాణము 845 


ఆనాండు సంధ్యాకాలాని కావూరు ప్రవేశించానని వ్రాశాను. సంగీతసభలో శ్రీవారి 
దర్శనం నాండే చేసినట్లు జ్ఞాపకం. మఠునాండు ఉదయం శ్రీహరి నాగభూషణం గారి 
పాట. ఆ పాటకచ్చేరీ తుట్టతుదను శ్రీ రాజావారి మీంద వకపద్యం ఆశీర్వచనంగా చెపుతూ 
నాగభూషణం గారిని గూర్చి కూడా వకపద్యం చెప్పాను. ఈ రెండింటికీ మధ్య వకపద్యం 
కూరగాయది చెప్పి అప్పటి నా వయఃపరిమితి వగైరాలను ముచ్చటించాను. ఆ యీ 
పద్యాలుదాహరిస్తా నిచ్చట. 


శా. శ్రీలన్‌ జాలం జెలంగుచుండియు సదా చెయ్వుల్‌ తపోవేదశా 
స్త్రాలిధమ్ములుగాంగ జీవితము శ్లాఘ్యం బౌగతిన్‌ బుచ్చు ము 
క్రీలేశున్‌ మన చంద్రమౌళివిభు ముక్తీశుండు రక్షించుంగా 
కే లోపమ్మును లేక కాల మఖిలం వీలాగె కాలాంగంగన్‌ ౧ 


తాత్సర్యము సుగమమే కనుక విస్తరింపను. అప్పుడు సంగీత సాహిత్యాదులతో 
నృపుండు కాలక్షేపం చేయుచుండడంచేత, కాలమెప్పుడూ యిలాగే నిల్చి ఉండాలి, అన్నది 
ప్రకరణానికి సంబంధించిన విశేషం, యింక తరువాయి పద్యం - 


తే.గీ. శిష్యులకుంగూడందల నరసినది కొంత 
నాకు దల యొక్కటియకాదు నరసె మీస 
లిట్టిచో నేం గయిత సెప్పనేల యయినం 
జెప్పకేతప్ప కొక్కింత చెప్పుచుంటి. ౨ 


ఈ పద్యంలో వున్న శిష్యుల పేళ్లు కొన్ని వుదాహరించేవున్నాను. నా వయస్సప్పటికి 
సుమారు యేఖై అయిదేండ్లు. 


తరువాయి పద్య ముదాహరిస్తాను. 


తే.గీ. తజచుగా రామశబ్దంబు తాజణుమాటు 
చేసి నాగభూషణుండు వచించుమాట 
కర్థ మో చంద్రమౌళిధరాధినాథ ! 
“ఏను సంగీతపున్‌ మర నెజుంగుూ” మనుట 
దీర్హ మేలన? నదియు గీతిగుణ మధిప. 3 


“రామ” శబ్దాన్ని తలక్రిందుచేస్తే “మరా” అవుతుంది. మన కిక్కడ కావలసింది 
“మర” కాని, “మరా” కాదు. అయితే సంగీతంలో అలాటి దీర్జాలు లెక్కలేదని సమాధానం. 


846 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఈ పద్యానికి సుమారొక గంటసేపు వ్యాఖ్యానం చేసినట్లు జ్ఞాపకం. పైకి వ్యాఖ్యానం 
చేస్తూవున్నట్టు కనిపించినా, నేను లోపల చేస్తూ వున్నపని వేటు. యేమిటంటే మొదటి 
పద్యం చదివేటప్పుటికి నాకీ వూహలేదు గాని, చదువుతూవుండంగా మా రెండవగురువుగారు 
శ్రీపాద కృష్ణమూర్తిశాస్తుర్లు గారు శ్రీరాజావారికి అంకితంగా (అంకితం గాదని మా 
గురువుగారు కోర్టులో వాదించారు కాని ఆవాదం తుదకు నిల్వదు) భారతం 
తెలింగించడమున్నూ వారు నెల 1 కి రు. 116-0-0 పంపించడమున్నూ యిటీవల 
వీరిరువురకున్నూ మనోమలికలు కలిగి రిజిస్టరు నోటీసులు జరగడం వగయిరాలున్నూ 
దైవవశంగా స్ఫురణకు వచ్చి, మన మెట్లేనా వీరిద్దరికిన్నీ ఇటీవల కొంతకాలం నుండి 
జరిగే కలహాన్ని నివారించడానికి ప్రయత్నిద్దామని తోంచి, వట్టి పొడిమాటల్లో కన్న 
ఛందోబద్ధంలో జీవం యొక్కువుంటుందని మనస్సులో ఆ విషయమైన పద్యాలు అల్లుకుంటూ 
వున్నాను. కాని ఆ పూటే వినిపించినట్లు జ్ఞాపకం లేదు. మధ్యాహ్నం పాట కచ్చేరీ అయిన 
పిమ్మట పొద్దుటి ఆశీర్వచనప్పద్యంలోవున్న “ముక్తీ లేశున్‌” అన్న పదము నెత్తికొని, శ్రీమా 
గురువుగారు కూడా “ముక్యాల” పదమునకు “ముక్తీల” అనియె భారతంలో వాడినారు. 
అని ప్రసక్తి కల్పించికొని గురువుగారికిని శ్రీ రాజావారికిని కల వైషమ్యము తొలంగించాలనే 
వూహతో ఆయీ పద్యాలు వినిపించాను. 


స్కీ వీ భారతామ్నాయ నేతృత్వ మదియనే 

తాదృశైశ్వర్యప్రదమ్ముగాంగ 

నీ తనూజాతుండు నీతిచే భూతిచే 
ఖ్యాతిచే విస్ఫీతకరుండుగాంగ 

నీదు జీవిత మొకృనేండెగా కాకల్ప 
మాదిరాజయశోవినోదిగాంగ 

నీదు సంస్థాన మానీత సత్క త నిరం 
తర కవిగాయకోత్క్మరముగాంగ 


తే.గీ. నాయురారోగ్యభాగ్య మహామహప్ర 

భూతవిఖ్యాతిముఖ్య విభూతి కిప్ప 

టట్ల యెప్పుడునిలయమై యలరుమయ్య! 

అర్ధిజనకల్పభూజ ! ముక్యాలరాజ ! 
శా. గోదాతీరమునందు భారతము దిక్కూలంకషోద్య ద్యశః 


ప్రాదుర్భావుండు రాజరాజు (రాజరాజనరేంద్రుందన్నమాట) 
రచియింపన్‌జేసెం గృష్టానదీ 


నా ముక్త్యాల ప్రయాణము 847 


భూదారుండవునీవు నట్టిపనికే భూయః ప్రయత్నమ్ము నా 
పాదింపంగలవాండవై యశము సంపాదించితో భూపతీ. x 


ఉ. ఎందటురాజు లెన్నికృతు లెందజచేం గృతినందిరేని, నీ 
చందముగా యశంబు గనంజాలరు, భారతమన్న వేదపుం 
గందము తాదృ్భృశంబయిన గంధము కృష్ణుందె విప్పిచెప్పు నా 
యందముగల్లుటెట్టు లిక నన్యుం డెవండు తెలుంగుచేసినన్‌. ౬ 


వేదపుం గందము, అనంగా వేదపుదుంప, లేదా, వేదముయొక్క గంధము 
(పరిమళము) కలది, అనిగాని చెప్పికోందగు. అసలు భారతము నన్నయాదు 
లాం(్రీకరించిరి. వారు భారతయుద్ధమును (ప్రత్యక్షముగా చూచినవారు కారు. కృష్ణుండో, 
అట్లుకాక, (ప్రత్యక్షముగా సర్వమునుచూచినవాండు. కావున వారి రచనకన్న నిది 
సర్వోత్కృష్టముగా నుండునని వ్యంగ్యమేకాక వాచ్యముకూడను. ఇందు, కృష్ణపదము 
న్లేషించుటచే ఇట్టి యర్ధవిశేషము వచ్చినదని యెజుంగవలెను. 


తే.గీ. ములుగు పాపయారాధ్యులు మున్ను దేవి 
భాగవతమును మీవంశపార్టివుల స 
మక్షమందె తెలింగించె నంతకన్న 
వేయిరెట్లు భారతకృతి విభుతమిన్న ౭ 


శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రినాయండుగారి ప్రభుత్వపు దినములలో రచింపంబడిన 
పాపయారాధ్యులవారి యాంధ్రభాగవతము జగ్గయ్య పేటలో యీ ప్రయాణములోనే నేను 
చూచినాను. ఇంకను అది ముద్రితము కాలేదు. 


శా. ఎన్నోపున్నెము లీవు మీకులజు లా యీ రాజ్యముంబూని మున్‌ 
ము న్నార్టించియెయుందు, రయ్యవియు విస్ఫూర్దద్యశస్సీతికిన్‌ 
వన్నెంబెట్టంగంజాలియున్‌ బ్రకృతమై భాసిల్లు నీ భారతం 
బన్నన్‌ దత్మృతు లన్నిటిన్‌ మిగిలి నీకర్పించె నత్యున్నతిన్‌. ౮ 


ఉ. ముం దెటువంటి సద్యశము పొందెదొ! యిప్పుడె రాజరాణ్న రేం 
ద్రుం దలందన్నితీ వధిపం రూఢిగనిన్‌ జనమేజయాచలేం 
(దుం దులదూంగంజేయుటకుం దొల్లి యొకింత యతించినాండ, నేం 
డందులకే యతించెదం గృతార్జుండ నయ్యోదనన్న నమ్మికన్‌. జో 


848 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఇందు, రాజరాజనరేంద్రుండు నన్నయభారతమునే కృతి పొందుటచే, అయ్యది 
దాదాపు మూండుపర్వములే కనుక, శ్రీముక్యాలరాజావా రప్పటికే అయిదుపర్వములు 
కృతినందియుంటచే రాజనరేంద్రుని మించినట్లు తెలిసికోవలెను. జనమేజయుండు 
యావద్భారతమును వినుటచే నాయత్నమట్లు చేయవలయునని యున్న ట్లెటుంగంగదగు. 
“తొల్లియొకింత యతించినాండ” అనుమాటకు సందర్భమెట్టిదో నాకు జ్ఞప్తియందు లేదు. 
దీనిం గూర్చి శ్రీరాజావారుగాని శ్రీ మా గురువుగారుగాని వ్యాఖ్యాతలు కావలెను. 
ఈ భారతములో కొంతభాగము మరియొకరికి అంకితము కాకూడదనియు, మీకే సర్వమును 
అంకితము కావలెననియు నాతాత్సర్యమని చదువరు లరయంగలరు. ఈ యభిప్రాయము 
కూడా అపరాధంగానే గురువుగా రిటీవల భావించారు. అది ముందు తెలుస్తుంది. 


శా, అంతేవాసిని నేను గృష్టకవి కత్యంతమ్ము నాయందు నా 
యంతర్వాణికిం బ్రేమమగ్గలము నీయాంతర్యమో నన్ను న 
(శ్రాంతమ్మున్‌ గమనించు, నిట్టియెడం “గార్యంబేల కాకుండు” నం 
చెంతున్‌ స్వాంతమునందు, నిక్కము జయంబే నాకు జేకూరెడిన్‌. ౧౦ 


శా. శ్రీనాథుండటం దొల్లి వేమవిభుతో సింగక్షమాభర్త కెం 
తేనిన్‌ వైరముమీతియున్న తటిం దానేయేగి సింగక్షమా 
జానిన్‌ సత్మవితావినోదమున మెచ్చన్‌ జేసి తద్వైరమున్‌ 
మానించెన్‌, గవిరాజవైరమును నే మాన్సింతు నారీగతిన్‌ ౧౧ 


కవి యొక్కయు రాజు యొక్కయు అనియును, కవిరాజుగారి యొక్కయు 
అనియునర్ధము. శ్రీనాథుండు వారించినది, రాజునకును, రాజునకును గల వైరము. 
ఇదియో కవికిని రాజునకును సంబంధించిన వైరమని విశేషము. 


శా నా తోబుట్టువు భారతంపుం గృతికి న్నాధుండ వీవౌటచే 
నీతోం జుట్టటికంబు నాకొదవుటన్నే నిన్ను విన్పింపంగా 
నేతున్‌ గృష్ట కవీంద్రుందో? వినెడి మున్సేనాకు, నింకేటికో 
కాతర్యంబు, నరేంద్ర భావుక యశఃకాంక్షన్‌ బ్రవర్తించెదన్‌. ౧౨ 


ఇందు గురువు తండ్రివంటివాండనియు, తత్పుత్రిక అనంగా “కవి జనకుడు” 
అను సంప్రదాయము ననుసరించి ఆయన భారత మాయనకుం గొమార్త యగుటచేనాకు 
తోబుట్టువగుననియు గ్రహింపనగు. మణియు, “నరేంద్రభావుక” అనుచో ఆకృతికన్యకకు 
నీవు పెనిమిటి వగుటచే నాకు నీవు బావవు గనుక నిన్ను బావా! అని సంబోధించుచున్నానను 


నా ముక్త్యాల ప్రయాణము 849 


నంశము కూడ గ్రహింప వలయును. రెండవ పక్షమున భావుక పదము యశస్సునకు 
విశేషణముగా నన్వయించుకోవచ్చును. “భావకం భవుకం భవ్యం” అని నిఘంటు. ఇట 
నింకను షష్టీతత్పురుషచే విశేషార్థము వచ్చును గమనింపుండు - 


ఉ. చెప్పెడివాండు కృష్ణకవి, చెప్పంగంజేసెడివాండవీవు మీ 
రెప్పటికిన్‌ మహాయశము నెంతయుం గాంతురు గాక, లోకపున్‌ 
మెప్పునుగొండ్రుగా, కది సమీహితమేదియులేని నాకెటో 
గొప్పదనమ్ము దెచ్చుటకొకో? యని యెంచెద మీ వివాదముల్‌ ౧౩ 


చ. మృదుహృదయుం, డమాయికుం, డమేయుండు, కృష్ణుండు నీవా? సతృవీ 
ద్వదనముం గన్నమాత్రన ప్రపంచము సర్వము విస్మరించు సౌ 
హృదయము గలట్టి దాత్భమణి విట్టద్వయమ్మున కించుకంతయీ 
కదనము వేంకటేశునెడం గల్గిన కూరిమి పెంపు భూవరా. ౧౪ 


౭నా 


సచ్చిదానంద శ్రీస్వామి చాతుర్మాస్య 
కారణమ్మున వచ్చుంగాక యిటకు 
రార? నిసృహులయ్యు రాజుల కదకు య 
తీంద్రు లవ్యాజంపుం గృపకు లోంగి 
అంతమాత్రన “యింత వ్యయమేటి” కనుక యిం 
దబు బండితులం బిల్చు ధన్యులుండ్రె? 
ఉండ్రుగా కేనేడ కొగి రాంగ వీలులే 
కుండియు వచ్చుటెట్లానరె? నీస 


తే.గీ. మస్తమును నాకేదియొ గొప్పయశము దొరకు 
కారణంబని నామది గానంబడెడి 
నితరన్ఫపులం గాంచిన దొకయెత్తు, నిన్ను 
గాంచుటొకయెత్తుసుమ్ము ముక్యాలభూప. ౧౫ 
తుట్టతుది పద్యంవల్ల ముక్తాలకు అస్మదాదు లెందుకాహ్వానింపంబడ్డారో విస్పష్టం 
కాబట్టీ విస్తరించేదిలేదు. అక్కడ నేను చేసిన ప్రయత్నం గురువుగారు నన్ను కోరితే 
చేసిందికాదు. తాత్కాలికంగా భగవంతుండు నాకు తోపిస్తే చేసిందే. దీనివల్ల నాకు మంచి 
కలుగుతుందని నేననుకొన్నాను. మొట్టమొదట అలాగే జరిగింది. దాన్ని కూడా టూకీగా 
వుదాహరిస్తాను. ముక్యాలనుండి నేను స్వగ్రామానికి వచ్చేటప్పుడు హఠాత్సంభవంగా 


850 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


గురువుగారు అన్నవరం కాంబోలును స్వామిదర్శనార్థం వెళ్లుచూ రాజమండ్రి వద్ద రైలులో 
కనపడ్డారు. ఆ యీ పద్యాలు దేఖీలు సర్వమూ వినిపించి సంగతంతా మనవి చేశాను. 
దానికి చాలా సంతోషించారు. ఆ విషయం “ఇటీవలిచర్య” లో యిట్లుటంకించాను. 


తే.గీ. ఏను ముక్యాల చని యటం గృష్ణగురుని 
కొరకు జేసినయత్నంబు గురుడు తెలిసి 
కొని మహానందవారిధి మునింగితేలి 
కౌంగిలించికొనియె నన్నుం గరము పేర్మి. 


యిటీవల కూడా గురువుగారికి నాయం దనుగ్రహం తప్పుట కేమీ కారణం లేదుగాని 
తమ ప్రతిపక్షి శ్రీ వనం సీతారామశాస్తులుగారితో కొల్లాపురంలో వివాదపడివచ్చి వారిశ్లోక 
పంచకాన్ని అక్షేపించి యేకర్మమూ యెజుంగని (బ్ర॥ శ్రీ॥ పుల్లెల శ్రీరామశాస్త్రిగారి పేరితో 
ప్రకటించిన పిమ్మట, ఆయన వ్రాసిన సమాధానములపై అభిప్రాయాన్ని యిచ్చిన పండితుల 
జాబితాలో నేకూడా వుండడం వల్ల ఆగ్రహం కలిగింది. శ్రీరామశాస్తుల్లుగా రేకర్య్మయూ 
యెలుంగరని వ్రాస్తారే మీరు, ఈయంశాన్ని మీరేలా నిర్ణయిస్తారంటారేమో! వినండి. 
నేనెప్పుడేనా రాజమండ్రీ వెళ్లడం కలదు. వెళ్లినప్పుడు సుమారు పదిపండ్రెండేండ్లనుండి 
శ్రీ సోమెన కామేశ్వరరావుగారింట బసచెయ్యడం అలవాటు. వారి యింటికి సమీపంలోనే 
శ్రీ వోరుగంటి సుబ్బారావుగారి లోగిలిన్నీ వుంది. సుబ్బారావుగారింట్లోనే 
శ్రీరామశాస్తుల్లుగారి మకాం. శ్లోకపంచకవిమర్శనం ప్రకటింపంబడ్డ కొలంది దినాలకే 
ఆయన జ్వరితులై లంఖనాలు చేస్తుండంగా, నాకు తెలిసి చూడడానికి వెళ్లాను. ఆయన 
క్షేమం కనుక్కుంటూ, కొంచెం నింపాదిగా వున్నట్టు ఆయన చెప్పిన తరవాత 
“'ఇదేంకర్మమండీ? అంత అయుక్తంగా ఆ శ్లోకాలు విమర్శించారు అని చనువుండుటచేత 
ఆయన్ని అడిగాను. దానిమీంద, ఆయన నేనేకర్మమూ యెలటుంగనని చెప్పేరు. కాంబట్టి 
నాకు తెలిసింది. అప్పటికప్పుడే ఆ విమర్శనాన్ని గుణించి యితర పండితులతో పాటుగా 
నేను కూడా అభిప్రాయం ఇవ్వడ మయిపోయింది. కనుక అప్పుడా వ్రాంత సర్వమున్నూ 
గురువులదే అని తెలిసికొన్నప్పటికీ చేయిజాటినదాన్ని నేను సర్దుకోవడానికి వీలిచ్చిందికాదు. 
అభిప్రాయం యిచ్చేటప్పుడు కూడా యిది గురువుగారిదే అని నా కనుమానం లేకపోలేదు. 
గాని యేమైనా వారి పేరు దానిలో లేదుగదా అనుకున్నాను. ఇదిగాక, నిజాన్ని దాచడం 
నా చేతకాదు. తరవాయి వినండి. నాకు అంతోయింతో శిష్యుండై యుండిన్నీ నేను 
వ్రాసినదాన్ని కాదనడానికి వీడెవడు? వీండి కేమధికారం వుంది? అని పిమ్మట 


నా ముక్త్యాల ప్రయాణము 851 


గురువుగారి కాగ్రహం కలిగింది. అంతేకాని అది తమ పేరుతో లేదనే సంగతి వారు 
గమనించారు కారు. గురువుగారి పేరుతోనే ఆ పుస్తకం ప్రకటింపబడ్డట్టయితే అవతలివారు 
నన్ను నిర్బంధించడాని కవకాశం లేకపోయేది. వకవేళ నిర్బంధించినా అది ఒప్పవనివ్వండి, 
తప్పవనివ్వండి, మన ఆచారాన్నిబట్టి దాని విషయంలో కలగంజేసుకోవడానికి నాకంతగా 
అధికారం లేనిమాటే సత్యం. ఈ ఆచారాన్నిబట్టే, వెనుక “వశ్యావశ్య” విచారసందర్భంలో 
శ్రీజయంతి భగీరథశాస్తులవారు మా తరఫున వ్రాస్తూ, అవతల తరఫున వారి గురువులు 
శ్రీ మహామహోపాధ్యాయ తాతారాయండుశాస్తులువారువ్రాంతకు దిగడంతోనే చట్టన 
విరమించారు. అప్పుడు నేను “తనకుందాంగాక తగునె యితరులయాశ?” అనుకొని 
స్వయంగానే వ్రాంతకు దిగి యేదో వ్రాశాను. ఏదో అయింది. అది అన్యత్ర విస్తరించి 
వుండడంచేత యిచ్చట స్పృశించి వదలడమయింది. ఆ కోపంతో నన్నేకాక అభిప్రాయం 
యిచ్చిన పండితులనందటినిన్నీ తూజుపాఅంబట్టుచూ గురువుగారు “దురుద్ధరదోష 
శృంఖలము” అను పేరుతో వకపుస్తకం వ్రాసి అచ్చొత్తించారు కాని ప్రకటించక నిల్పివేశారు. 
నిల్చిన దానిలో సంగతులు నీకెట్లా తెలిసేయియని శంక రావచ్చును. దాని నీ క్రింది 
పద్యములు చెప్పును గాన నుదాహరిస్తాను. 


(ఇటీవలిచర్య నుండి ) 


తే.గీ. ఏగవలసి గుంటూరికి నేగినాండ 
నచట, పళ్లె పూర్ణప్రజ్ఞుడను కవివరు 
నింట నిది చిక్కెనా, కెటులేగె నటకు 
నిది, తుదకు నక్కవీంద్రుండు నెబుంగననియె. 


ఈ చిక్కినది గురువుగారి పొత్తము, అని తెలియందగు. 


తే.గీ. ఒప్పులనుగూడి తప్పులందోలి వ్రాసి 
పైని పడందిట్టినట్టై యద్దానిమీంద 
ఖందనము వ్రాసి పండితాఖండలులకు 
నతండు చూపి యభిప్రాయ మందికొనియి. 


క. వారలలో నేనొకరుండ 
నేరము నా మీంద లేమి నిక్మమయెనిం 
('బ్రారంభమయ్యిం గోపం 
బూరక నామీద గురున కోరిమిలేమిన్‌ 


852 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


క. ఇంక నొక విశేష మలపు 
స్తకమది తమపేరం (బికటితంబగు నేనిన్‌ 
బ్రకటింపక నా హృదయం 
బకలంకచరి(తు నతని నావలి కనుతున్‌. 


తే.గీ. అట్లు గాకున్న కతన నాకెట్లు దప్పి 
కొనంగ వీలీక యందలి గుణవిహీన 
భావ మన్యపండితులతోపాటు స్పష్ట 
పఅచినాండ, దురుద్ధరప్రతిభ మెబయ. 


ఆ.వె. దానింగాని దానితోనున్న యితర పం 
దితులవ్రాంత గాని బుతమయంబ 
యగుటం ద్రోచిపుచ్చ నలవిగామి యెలింగి 
కూడం గోప మాంపికొనంగరాక. 


విస్తరము ప్రకటించిన తర్వాత దానియందే చూస్తారుగదా. నాతో పాటు అభిప్రాయ 
మిచ్చిన పండితవరేణ్యుల నామము లిక్కడ వుదాహరించడం మంచిదనుకుంటాను 
(1) అ శ్రీ! శ్రీపాద లక్ష్మీనరసింహశాగస్తులవారు, శ్రీ పిఠాపుర సంస్థాన 
విద్వాంసులు. (2) బ్ర॥ శ్రీ॥ వేదుల సూర్యనారాయణశాస్తులవారు, శ్రీ పిఠాపుర సంస్థాన 
విద్వాంసులు. (3) (బ్ర॥ శ్రీ॥ ఓలేటి వేంకటరామశాస్తులుగారు, పీఠికాపుర సంస్థాన 
కవీశ్వరులు. (4) శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావుపంతులుగారు - డిటో. (5) శ్రీయుత 
వడ్డాది సుబ్బారాయకవిగారు, కవిశేఖర బిరుదాంకితులు. (6) శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహ 
కవిగారు, డాక్టరు బిరుదాంకితులు. (7) బ్ర శ్రీ॥ కాశిభట్ల బ్రహ్మయ్యశాస్తులుగారు, 
విమర్శకాగ్రేసరులు. (8) చిలుకూరి సోమనాథశాస్తులుగారు, తుని సంస్థానం విద్వాంసులు. 
(9) దువ్వూరి నాగేశ్వరశాస్తుల వారు. యింకా మథికొందటు పెద్దలూ పిన్నలూ 
అభీప్రాయముల నిచ్చియున్నారు. విస్తర భీతిచేత వుదాహరించడం లేదు. ఆయీ 
వుదాహరించిన పండితులలో కొందటిపేరు విన్నంత మాత్రాన్ని యెవరికైనా భయం పుట్టి 
తీరాలి. అట్టి సందర్భంలో మా గురువుగారి ధైర్యమేమో నాకు గోచరించడం లేదుగాని, 
వీరి వ్రాంతను ఖండించడానికి పూనుకున్నారు. ఖండించారు. అంతేకాకుండా వారి వారిని 
పూర్తిగా తృణీకరించారు. అచ్చొత్తించారు. తుదకు యేంతోంచిందో ప్రకటించడం మాత్రం 
మానేశారు. మంచిపని చేశారని నేననుకున్నాను. సంతోషించాను. ఆ పుస్తకం పేరే 
“దురుద్ధరదోషశ్ళంఖలం”. అదే నాకు గుంటూరిలో దొరికింది. యితరులను గూర్చి 


నా ముక్త్యాల ప్రయాణము 853 


గురువుగా రేం వ్రాసేరో అది ప్రస్తుతం కాదు. నన్ను గుతించి ముక్యాల విషయంలో 
యేంవ్రాశారో అది యిచ్చట వుదహరిస్తాను. 


“చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారు.... వీరికి నా యందు అనిర్వాజ మైన (ప్రేమ. 
“అంతేవాసిని నేను గృష్టకవి కత్యంతమ్ము నాయందు నా-యంతర్వాణికిం బ్రేమ మగ్గలము” 
అని ముక్యాలరాజావారి యొద్దం బద్యరూపముగాం జెప్పియున్నారు. మటియు ముక్యాల 
రాజాగారితో నా విషయమేమో చెప్పి యేమో చేసినారు. పాలకొల్లువారితో నాకుంగల 
భారత సంబంధము తెంచుకోవలయునని నాకెంతో ప్రోత్సాహము చేసినారు....” 


గురువుగారు వ్రాసిన వాక్యములలో మొట్టమొదటిదిన్నీ, తుట్టతుదిన్నీ నేను చేసిన 
పనులే. నేను వారి శిష్యుణ్ణనిచెప్పిన దసత్యమా? యావత్తు భారతమున్నూ శ్రీరాజావారికే 
కృతిగా వుండాలనే కోరికతో నేను యత్నించిం దసత్యమా? యింక “ముక్వాలరాజావారితో 
యేమో చెప్పి” అన్నమాట కర్ణమేమో విచారించాలి. దీనికి శ్రీవారి విశ్వకర్మ శిష్యుని 
మాటలు వ్యాఖ్యానప్రాయంగా వున్నాయి. ఆ మాట లుదాహరిస్తే ఆ సూత్రానికర్థం 
బోధపడుతుంది. 


(మ.రా.రా.శ్రీ ఓగిరాల సుబ్బారావుగారి వుత్తరము నుండి) 
హైదరాబాదుదక్కన్‌, 21-8-32. 


....ఒక విశ్వకర్మ.... నేనును మరికొందరు స్నేహితులును కలిసి యతనితో 
మాటలాడుచున్న సందర్భమున మీరు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారి శిష్యులనియు, 
అట్లుగానైన యుండియు ముక్యాలరాజాగారితో శ్రీపాద కృష్ణమూర్తిశాస్తులుగారు 
దుర్మార్గులనియు మొదలగున వేవియో చెప్పి కృష్ణమూర్తిశాస్తులుగారు భారతము 
వ్రాయుటకుగాను పైరాజావారిచ్చు నెలవేతనము నాపుచేయించి మీ గురువులయందు 
మీరు కృతఘ్నతనుజూపి యుండిరని యొకనేరమును మోపి నిర్భయముగా నన్నాడు. శ్ర 


ఈ మాటలలో నేమాత్రమున్నూ విశ్వకర్మ శిష్యుని స్వకపోల కల్పితం లేనియెడల 
గురువుగారి సూత్రమునకిది భాఫ్యమవుటకు సందేహం లేదు. పాపం, అతండేంచేస్తాడు? 
యేదో గురువుగా రనంగా విన్నాండు, నిజమే అనుకొన్నాండు. సొంతమాటలతో యేకరువు 
పెట్టేడు. ఆఖరికి నేను ముక్యాలలో చేసిన ప్రయత్నం “పుణ్యాని కెడితే పాప మెదురైన” 
ట్లయింది. యందలి యుక్తాయక్తములను చదువరులకే విమర్శించడానికి వదిలిపెడతాను. 
నేను కృతఘృత్వాన్ని గూర్చి విస్తారంగా పెనుగులాడి పుస్తకాలు వ్రాసి జీవితంలో చాలాభాగం 
దానికోసమే వినియోగించిన వాణ్ణవడంచేత “తప్పులెన్నువారు తమ తప్పు లెలుంగరు” 


854 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అన్న వేమన్నగారి సూక్తిని నాయందుపట్టించడం సుళువు కనుక యీ తోవను గురువుగారు 
తొక్కేరనుకోవలెనా? యేమనుకోవలెనో నాకు బోధపడడం లేదు. యీ అపవాదాన్ని 
శ్రీ ముక్త్యాలరాజావారే పోగొట్టడానికి అర్హులు కాంబట్టి శ్రీవారినే ప్రార్ధిస్తున్నాను. 


అయితే నేను శ్రీవారి సన్నిధిని శ్రీమా గురువుల కొజకు పద్యాలు చెప్పి 
ప్రయత్నించేటప్పుడు యింకా చాలామంది వున్నారు. వారెవరేనా కలిగించుకొంటే 
కలిగించుకోవచ్చు. అందులో శ్రీయుత హరి నాగభూషణంగారేమి, శిష్యుడు వేటూరి 
ప్రభాకరశాస్తియేమి, శ్రీవారి సంస్థానంలో వుద్యోగిగావున్న శ్రీ చల్లా సూర్యనారాయణమూర్తి 
గారేమి, వీరిలో యెవరు వ్రాసినా వ్రాయవచ్చును. వీరిలో తుట్టతుది వారు మా గురువుగారికి 
చాలా మిత్రులు, భక్తులు, మొదటి యిరువురున్నూ కాని ఇటీవల నిన్న మొన్న 
నాగభూషణంగారు శత్రుకోటిలో చేరినట్లు వజ్రాయుధప్పుత్రిక వల్ల తెలుస్తుంది. ముక్త్యాల 
గాథకు పూర్వమే ప్రభాకరశాస్తికిన్నీ గురువుగారికిన్నీ ఏదో వాదోపవాదాలు జరిగినట్లు 
పత్రికలో చదివినట్లు జ్ఞాపకం. అందుచేత వారిమాట అంత ప్రమాణం కాదనుకొంటాను. 
తుట్టతుది వారిక్కూడా యీలాటి దేదో వున్నట్లే యెప్పుడో గురువుగారి (ప్రసంగం వల్ల 
తేలినట్లు జ్ఞాపకం. యెవరెందుకు వ్రాయాలి, గురువుగారు వ్రాసిన పొత్తములో వున్న 
సంగతులు నిలిచేవనే నమ్మకం గురువుగారికే లేదేమో అని వారు దాన్ని సర్వ సంసిద్ధంచేసి 
కూడా ప్రకటించకపోవడం వల్లనే బుద్ధిమంతులు తెలుసుకుంటారేమో! యింకా దానిలో 
నన్ను గుతించి చిత్రవిచిత్రంగా గురువుగారు లిఖించారు. 


“వనంవారు, కొల్లాపురమునకు తీసికొనివెళ్లి మహారాణిగారిచే వేయిన్నూట పదాజు 
లిప్పింతునని చెప్పి యున్నారేమో! ఆహా! ధనమెంత చెడ్డది!” 


చూచారా? కాకున్నధనాశ యెంతచక్కగా వివరించారో గురువుగారు? “మాతాపుత్ర 
విరోధాయ హిరణ్యాయ నమః” కదా! యింకా చిత్రమైన మాట లున్నాయి. చూడండి. 
“ఈవ్రాంత చిలకమర్తివారి యుపన్యాసధోరణిం బోలియున్నది. బంధుత్వమూరక 
పోయినదికాదు.” నిజమే. నా రెండవతోబుట్టువు చిలకమర్తివారి యాండుపడుచె. 
బంధుత్వము నేను గురువుగారికి జంకి వదలుకుందా మంటే వదులుతుందా? యిదిగాక 
నాకు శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి యెడల నిజమైన (ప్రేమకలదు. 
నా సమకాలికులలో ఆయన కవిత్వమునందేమి, శ్రీ దాసు శ్రీరాములగారి కవిత్వమందేమి, 
ఆదిపూడి ప్రభాకరరావుగారి కవిత్వమందేమి, మణి కొందణి కవిత్వమందేమి నాకెంతో 
అభిమానం, 


నా ముక్త్యాల ప్రయాణము 8ర5్‌ర్‌ 


తే.గీ. భరతఖండంబు చక్కని పాడియావు 
హిందువులు లేంగదూడలై యేడ్చుచుండ 
తెల్ల వారను గడుసరి గొల్లవారు 
పిదుకుచున్నారు మూతులు విగియంగట్టి. 


ఈ వక్క పద్యంతో సమానమైన పద్యం నేను చెప్పంగలనో, లేదో, అనుకొంటూ 
వుంటాను. ఆయన మతాన్ని నేను ప్రేమించేవాణ్జిగాను, ఆయన కవిత్వాన్ని (ప్రేమిస్తాను. 
ప్రేమించనే అనుకోండి, లోకం నిందించదా? యీ విషయం నే నీవేళ వ్రాసెది కాదని 
శ్రీ మా గురువుగా రెటుంగుదురు. గురువుగారి భారతాన్ని గుణించి రాజమండ్రిలో 
గురువుగారి ప్రతిపక్షులు ఆక్షేపించే సందర్భాన్ని సమర్థించడానికి సభ అవడం, దానికి నే 
నధ్యక్షుండుగా వుండడం, కొంత వ్యాసంలో వుటంకించే వున్నాను. ఆ సభ తరవాత 
మూండేసి నెలల కొక్కొక్క సభ చొప్పున పెట్టుకోవడమూ, యేదోవక కవి కబ్బాన్ని 
విమర్శించడమూ, అని గురువుగారే చాలాప్రయత్నించి కొంతపని చేశారు. పయికి ప్రయత్న 
మేలావున్నా అంతరంగంలో చిలకమర్తివారి గ్రంధాలకొజకే యీ యేర్పాటు. 


శ్రీ నాళంవారి సత్రంలో వకనాండు పెట్టేరు. బ్ర॥శ్రీ॥కాశిభట్ల బ్రహ్మయ్యశాగస్తులగారే 
దానికి అధ్యక్షులు. ఉపన్యాసకులో? బ్ర॥శ్రీ॥ కొంపెల్ల సుబ్బారాయశాస్తులుగా రొకరు, 
పుల్లెల శ్రీరామశాస్తులుగారొకరు. మ[॥రా॥రా॥ నాళం కృష్ణారావుగా రొకరు, 
మాగురువుగారొకరు, నే నొకణ్ణి యింతమట్టుకు జ్ఞాపకం వుంది. ఇంకా కొందబున్నా 
రనుకుంటాను. నేను తలతిప్పుగావుండి కూడా గురువుగారికి కోపం వస్తుందని వచ్చానుకాని 
వుపన్యాస పీరానికి చాలాదూరంలో సత్రపుసావిడిలో వింటూ పడుకున్నాను. ప్రసన్న 
యాదవాన్ని విమర్శించడానికి వుపన్యాసకులు మొదలుపెట్టేరు. మొదటి నుంచీ సభలో 
అల్లరి కొంచెం ప్రారంభమయింది. దానితోపాటే అడిచినుకూ పొడిచినుకూకూడా 
మొదలెట్టింది. తుదకు “గాలీవానా వస్తే కథే మారుతుం” దని అనుకొన్నానుగాని, అలా 
జరగలేదు. క్రమంగా అల్లరిమాత్రం హెచ్చింది. నన్ను కూడా వుపన్యాసపీర మెక్కమని 
బలవంతం చేశారు. భయపడుతూ భయపడుతూ యెక్కేను. ఎందుచేత? వట్టి అల్లరితో 
సరిపోయేటట్టు ఆ ధోరణి లేదు. సరె. యెక్కిందే తడువుగా శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహకవి 
గారి కవిత్వంలో నేండుపన్యాసకులు చూపించిన దోషాలలో వకటిన్నీ నిలచేవి కావన్నాను. 
ఆమాట వినడంతోనే సభలోనుంచి “హియర్‌, హియర్‌” అనే మాటలు వినవచ్చాయి. 
ఈ మాట నేను ముఖప్రీతి కన్నది గాదు. నిజముకూడా అంతేను. గురువుగారు, ఇదేమిట్రా 
వీండీలా మొదలెట్టే డనుకుంటూ వున్నారని వ్రాయనక్కరలదుగదా? నేను నా ధోరణి 


856 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నాపనేలేదు. నాధోరణి నాదే. వాది దౌర్చల్యమేకాని వాదదౌర్చల్యముండదు కదా? సుమారు 
పావుగంట కాలము అదే రీతిని సాగించాను. మాతరఫువారి కృష్ణంగానే వుంటుందిగాని 
సభ్యులకు చాలా సంతోషంగా వుంది. అట్టి సంతోషమే నేను నాండా సభ్యులక్కలిగించకపోతే, 
ఆఖరు వుపన్యాసకుణ్ణి గనుక నేను, అందతి ప్రత్యామ్నాయ నాకు “తస్యప్రహరణాలు” 
తప్పవన్నమాటలో అతిశయోక్తి లేశమున్నూ లేదనుకోండీ. రాజమండ్రిలో శ్రీ వీరేశలింగం 
పంతులువారి తరువాత చిలకమర్తివారి మీదనే నూటికి తొంబదితొమ్మిది మంది 
కభిమానం. అట్టి చిలకమర్తికవిని కేవలము దురుద్దేశముతో అవమానించడాని కేర్చడ్డసభలో 
నేనుగాదుగదా నన్ను పుట్టించిన బ్రహ్మదేవుందేనా వ్యతిరేకంగా మాట్లాడి మానప్రాణాలలో 
దేన్నో వకదాన్ని కోలుపోకుండా యివతలికి వస్తాడనుకోవడం కేవలం పిచ్చిగాక మటేమి? 


ప్రకృతం వినండి. తాగుమోతు ప్లీడరులాగా నేను శత్రుపక్షాని కనుకూలించే మాటలు 
మాట్లాడుతూవుంటే గురువుగారు వగయిరాలు నన్ను తరువాతేనా చీవాట్లు పెట్టకుండా 
వుంటారా? అందుచేత వారినీ సంతోష పెట్టాలిగదా? అందుకోసం మళ్లా జందేన్ని మటో 
బుజం మీంద కెక్కించాను. లక్ష్మీనరసింహకవిగారు ఇంగ్లీషులో చేసినంతకృషి సంస్కృతంలో 
చేస్తే బాగా వుండేదని మృదువుగానే చెపుతూ కొన్ని దురుద్ధరదోషాలు చూపెట్టడానికి 
మొదలు పెట్టెను. సభ్యుల కంతకుముందు నా మీంద కలిగిన అనుగ్రహం దానిచేత 
పోతుందేమో అనుకున్నాను గాని లేశమున్నూ పోనేలేదు. అది అదృష్టం. “బ్రదుకు జీవుడా” 
అని వుపన్యాస పీఠాన్ని దిగేశాను. 


ఆ రాత్రి వక పెద్ద సంపన్న గృహస్థింటిలో నెదో గొప్ప విందు. అక్కడికి 
శ్రీ లక్ష్మీనరసింహంగారున్నూ వచ్చేరు. పలుకరించాను. యీ సభా సందర్భాన్ని ఆయన 
అదివటబకే విన్నారు. మాటల సందర్భంలో, మీరు నిష్పక్షపాతంగా మాట్లాడేరంట అని 
నాతో ఆయన అన్నారు. ఆయన కూడా మంచి ధారణాశక్తిగల కవే కనుక యెవరేనా 
అడిగితే ఈ సంగతి చెపుతారేమో ఆ యీ సంగతి శ్రీ మా గురువుగారు మొదలైనవారందటికీ 
జ్ఞాపకం లోనే వుంటుందని నేనుకుంటాను. ఆయీ విషయాలన్నీ మ॥రా॥॥రా॥ నాళం 
కృమ్రారావుగారేమి, బాలదారి నారాయణదేవుగారేమి, తూ.చా. తప్పకుండా చెప్పంగలరను 
కుంటాను. వీరు మా గురువులకు ముఖ్యమిత్రులేను. 


యింకా నన్ను గుఖించి గురువుగా రాగ్రహంతో లిఖించిన అక్షరాలు కొన్ని చూపి 
చదువరులకు విసుగు కలిగిస్తాను, క్షమించండి. “పద్యములని పేరుగాని పద్యములు 
గావంటం అంతకన్న మిన్నగా దాను వెలిగించిన పద్యములున్నపుడు చూతము.” 
అంతకన్నంటే యెంతకన్న, అనుకున్నారు? వనం సీతారామశాస్తుల్లుగారిని తాము దూషిస్తూ 


నా ముక్త్యాల ప్రయాణము 857 


శ్లోక పంచక నిరాకరణంలో తుట్టతుదిని వ్రాసిన పద్యాలకన్న అని యర్గ్షము. వారు 
© 
యెట్టు వ్రాసినా గురుస్థానం గనుక చెల్లుబడి అవుతుంది. నేను వ్రాస్తే లోకం 
వప్పుకుంటుందా? అందుచేత నేను నమస్కరించి వూరుకోవలసిందే. అంతతో మాత్రం 
వారికి సంతుష్టి కలుగుతుందా? కాంబట్టి “అయ్యా! నేను వ్రాయలేను” అని వ్రాస్తే 
బాగుంటుంది కనుక అలాగే వ్రాస్తాను. నే వూరుకున్నా యే శిష్టా వారో బయలుదేరుతారేమో? 
వద్దు మహారాజా వద్దు. నా మనవి చిత్తగించండి. శిష్టావారున్ను, పరిమి వారున్నూ 
తెచ్చి పెట్టినదే నాకీ చిక్కు వీరి ప్రాంతలో నా పేరు చేర్చడం వల్లనే గురువుగారికి కోపకారణ 
మారంభమయింది. ముట్టూరివారు కూడా కొంతనిమిత్తం కాకపోలేదుగాని ఆయన ధర్మమా 
అని నా పేరుమాత్రం ఎడిటోరియల్లో తలపెట్టలేదు. అందుకాయన్ని మెచ్చుకోక తప్పదు. 


అంతలో కొల్లాపురం గోల వచ్చింది. దానితో నేను గురువుగారికి పూర్తిగా 
శత్రుపక్షంగా మాణినట్లయింది. మీ పుణ్యమాయెగాని బాబూ! మీ రూరుకోండి. తరువాయి 
చిత్తగించండి. 


“ఇట్లు (వాసినంత మాత్రందామొక మహర్షుల మడిగట్టుకొన్న వారు కాలేదు.... 
కామేశ్వరీ శతక మంతయుంబర దూషణమే కదా? నీతులు చెప్పటకేమి?.....” 


దీని కేంవ్రాయను? నేను (వాయడ మెందుకు? (గంథం పెరగడానికే కదా? అది 
అలాటిదే యేమో? చిట్టచివరి వాక్యం కూడ పరిశీలించండి. 


“వనంవారు మహారాణీగారితోం దప్పుగాం జెప్పుట చేతనే వారు నాకు 
దయచేయింతుమనిన.... పారితోషికము నాకు రాకపోయినది. ఇట్టి మహాదోషమునకుం 
గారకులు వనంవారు. వారిం గూర్చి యెట్లు వ్రాసినను దప్పు లేదనియు... వేంకటశాస్త్రిగా 
రెజుగుదురు గాక.!” 


ఈ వాక్యంతో గురువుగారు చేసినపని యెట్టిదో స్పష్టమయింది గదా. అభిప్రాయ 
మిచ్చిన వారిమీంద కోపించడమెందుకు? సరే, అసలు గాథ వినండి. 


ముక్యాలలో నున్నన్ని నాళ్ళూ గురువుగారి కొజికే యత్నిస్తూ వుండేవాణ్డి. ఇదివరలో 
వుదాహరించిన వేమూరి నారాయణరావును కూడ యీ విషయంలో శ్రీ రాజావారితో 
మనవి చేయవలసిందని ్రోత్సహించాను. అతండు కూదా సమ్మతించాందు. 
మా గురువుగారు కూడా ఇటీవల రాజమండ్రిలో నారాయణరావుతో కలసి మాట్లాడేరు. 
ఆ రోజున మేము ముగ్గురమున్నూ శ్రీయుత యెజ్ఞగుంట్ల సుబ్బారావు (పెన్‌షన్‌ డిప్యూటీ 
మేజిస్టేటు) గారింట విందుకు వెళ్లినట్లు కూడా జ్ఞాపకం. శ్రీ సుబ్బారావు పంతులుగారికిన్నీ 


858 కధలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్ర 


నారాయణరావునకున్నూ మిక్కిలి దోస్తీ. ఆతండు ముక్త్యాల వెళ్లి సంధానం చేస్తానన్నాండు. 
కాని కొంత ఆలస్యం అయింది. అంతలో గురువుగారు తొందరపడి స్వయంగా శ్రీ రాజావారి 
దర్శనానికి వెళ్లేరు. వారు గౌరవించారు. యేదో జరిగింది. ప్రధానాంశం మాత్రం 
ఫలించలేదు. మరల నాతో విషయం చెప్పారు. ఉత్తరాలు వ్రాయమన్నారు. వ్రాశాను. 
జవాబు బెడిదంగా వచ్చిందికాని అనుకూలంగా రాలేదు. స్వయంగా మళ్లా వెడదామంటే 
అనారోగ్యంచేత వెళ్లలేకపోయాను. యిదే నేను చేసిన తప్పు. ఇదే నా అపరాధం. 
శ్రీ రాజావారు నా వుత్తరాల కిచ్చిన జవాబుత్తరాలు నేను యెప్పటి కప్పుడు గురువుగారికే 
యిచ్చాను. అలా కానిచో యిందుదాహరించే వాణ్ణి. యీ సంగతి గురువుగా రెణింగినదే. 


ముక్త్యాల రాజావారు, యెవరో వక సన్న్యాసి చాతుర్మాస్య వ్రతార్థంగా తమ గ్రామానికి 
రాయగా, దాన్ని నిమిత్తంగా పెట్టుకొని యింత మంది కవి గాయకాదులను రావించి 
వరుసగా కొన్నాళ్లు భగవదారాధన చేస్తూ కాలక్షేపం జరిపినారని యిది వజలో 
వుదాహరించిన పద్యాల్లో చివర సీసపద్యంవల్ల తెలుస్తుంది, కాని అప్పుడాయా యీ 
పండితులకు శ్రీ రాజావారెట్టి సత్కారాలు చేసినదిన్నీ అందులో తేలదు. అది ముఖ్యంగా 
వ్రాయవలసిందే. దాతలు లోకంలో బహుమంది వున్నారు కాని యీ దాతృత్వమే వేలు. 
ఒక్కొక్కరికి నాలుగేసి నూటపదహార్లు. మూండేసి నూటపదహార్లు యీ ప్రకారంగా యిస్తూ, 
అధమం విద్యార్ధిగా వచ్చిన వాడిక్కూడా అర్ధనూట పదహాటుకు తక్కువకాకుండా యిస్తూ 
అంతటితో సరిపెట్టక పట్టుదోవతులు మంచి వెలగలవి యిస్తూ, వాటితోపాటు వెలగల 
సేలంచాపులు గూడా యిస్తూ సమ్మానించడం చూచి, కాస్త గోచీ పెట్టింది మొదలు ప్రతి 
గ్రహణంతప్ప యెొజుంగని నేను అత్యాశ్చర్య పడ్డాను. కవిత్వం చెప్పేవాళ్లని, “యేదో 
అతిశయోక్తి చెప్పేడులే” అంటూ చాలామంది తృణీకరిస్తూ వుంటారుకాని, యిలాటి దాతని 
గూర్చి చెప్పకపోతే దోషం వస్తుందో రాదో చెప్పండి. అప్పు డందతితో పాటున్నూ నేను 
కూడా ఆ సమ్మానాన్ని పుచ్చుకొని మాట్లాడక యింటికి వచ్చేశానే కాని యేమిన్నీ 
నోరుమెదల్చనేలేదు. కాని యిలాంటి మహాదాతను గూర్చి వ్రాయక పోవడం తప్పని 
మాత్రం మనస్సులో అప్పుడప్పుడు బాధగా వుండేది. ప్రసక్తిలేనివ్రాంత బాగుండదు గడా! 


అలా సుమారు రెండేండ్లు గడిచాయి. అంతలో చి॥ మా పెద్దకులనికి వివాహమున్నూ 
చిన్నతనికి వుపసనయనమున్నూ తటస్టించినవి. యీ శుభకార్యాలకు పరిచయం వున్న 
అందటు జమీందార్లతోపాటు శ్రీ ముక్త్యాల రాజావారిక్కూడా వక శుభలేఖ వ్రాశాను. 
వెంటనే నూట పదహార్లు మనియార్దరు వచ్చింది. రెండిటికీ రెండు నూటపదహార్లని 
కూడా జ్ఞాపకం. అది మొదలుకొని యాయనకు శుభలేఖ ప్రాయడమంటే భయమేయడం 


నా ముక్త్యాల ప్రయాణము స్ట 


మొదలు పెట్టింది. లోకంలో బోలెండు జమీందార్లున్నారు. యితర ప్రాంతాల మాటల్లా 
వుంచండి, మన ప్రాంతంలోనే అనుకుందాం. ఆ జమీందార్లను ఆశ్రయిస్తే యేదోకొంత 
లాభం వారివల్ల పొందితే పొందవచ్చు, అదేనా దృశ్యాదృశ్యమే. యిదేమిటి అత్యద్భుత 
మనిపించింది. అయితేయేమి, నా జీవితంలో మిక్కిలి క్రొత్తగా వున్న విషయం వర్ణించి 
ప్రకటించనేలేక పోయానుగదా అన్న జిజ్ఞాస నన్ను బాధిస్తూనే వుంది. 


అంతట్లో చి॥ రెండవకుబ్దనికి స్వల్పకాలంలోనే శారదాబిల్లు గడవిడలో వివాహం 
చేయవలసివచ్చింది. నేను శారదాబిల్లుకు జంకే కేవల చాదస్తుల్లో పూర్తిగా చేరేవాండను 
కాకపోయినా, పెండ్లికొడుకులు దొరక్క వెతుక్కునేకాల మవడంచేత, కన్యకలుగల సంపన్న 
గృహస్థులు బలవంతం పెడితే పదేళ్ల కుజ్బనికి వివాహం చేయడానికి కంగీకరించాను. 
యీ అంగీకరించడానికి నన్ను లోంకువచేసి తొందరగా పైంబడుతూవున్న ముసలితనం 
కూడా వకకారణం. జాతకచర్యలో టూకీగా ఈ వివాహ విషయం వ్రాశాను. శారదాబిల్లుకు 
నీ వెందుకు జంకవంటారేమో! నేను రజస్వలా వివాహమే అవసరమైతే దాన్నే చేదామనుకొనే 
తెగలో వాచ్డే. ప్రభు శాసనాన్ని బట్టి చేస్తున్నాం గనుక అందువల్ల వచ్చే పాపం మనలను 
ఘటించదని కూడ నా నమ్మకం. యిదిన్నీ కాక, మన దేశంలో అనాదిగా క్షత్రియులు 
రాజర్ను లనిపించుకున్నవారు రజస్వలా వివాహమే జరిగించినట్లు తెలుస్తోంది. వాళ్లందటూ 
నరకానికి వెళ్లి మనం మాత్రం మోక్షానికి వెడతామా అని కూడా నావూహ. సీతాదేవికి 
వివాహంనాంటికి, పదేళ్లు దాటనే లేదనిన్నీ, ద్రౌపదికింకా అప్పటికి, అనంగా స్వయంవరం 
నాటికి, అయిదేళ్లు నిండలేదనిన్నీ సమర్థించేవారితో వాదించడానికి నాకు వోపికలేదు 
గాని, నేను మాత్రం మూఢనమ్మకం మీంద ఆ వివాహాలన్నీ రజస్పలావివాహాలే అని 
నమ్ముతాను. 

ప్రసక్తి సందర్భాంతరములోకి వెడుతూ వుంది. మా కుట్టినికి వివాహాం అన్నది 
ప్రస్తుతం. ఆ వివాహానికి శ్రీ లక్ష్మీనర్సాపురం జమీండార్లకు ద్రవ్యం నిమిత్తం పద్యాలు 


వ్రాస్తూ శ్రీ ముక్తాలరాజాగారిని గూర్చి యిట్లు వ్రాశాను. 


చ. చనుటకు శక్తిచాలమి వెసన్‌ గరపత్రము లంపినంతనే 
ధనమిడు జేండులుం గల రుదారులు కొండలు నాకు, వారిలో 
ఘనుండల వాసిరెడ్డికులకాంతుండు శ్రీశశిమౌళి యొక్కం; డై 


ఇ Lacs 7 
నను నటు వ్రాసి పుచ్చుటకు నామది సిగ్గిలు రామయాందడ్‌కా. 


860 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యెవరిని గాని యెదురుగుండా నిజమైన విషయానికైనా సోత్రం చేయడం 
చాలాకష్టంగా వుంటుంది. అది వినడమునకున్నూ అసలువారి కాలాగే వుంటుంది. అందుకే 
కవులు ఆలాటి సందర్భాల్లో ఆయా వుదార పురుషులు తల వంచుకున్నట్టుగా కబ్బాలలో 
చిత్రిస్తూ వుంటారు. నేను శ్రీ ముక్వ్యాలరాజావారిని గూర్చి కూడా ఆ కారణంచేతనే 
యెదురుగా యేమీ చెప్పలేక, యితర సందర్భంలో ఆ మాటమాత్రం సూత్రప్రాయంగా 
వ్రాసి కొంత బుణవిముక్తి చేసుకున్నట్టు సంతోషింపంగలిగితిని. కాని యింకా తృప్తి 
తీరిందికాదు, చిన్నతని పెండ్లికి కూడా జంకుతూ జంకుతూ శుభలేఖ వ్రాశాను. ఆ శుభలేఖ 
శ్రీ దొరవారికి శ్రీ చల్లపల్లిలో తమ మేనల్లుని వివాహ సందర్భంలో వుండగా అందిం 
దనుకుంటాను. ఆ చల్లపల్లి యువరాజుగారి వివాహ సందర్భంలో నాకు ఆహ్వానం వచ్చింది. 
యింకా అప్పటికి వారం పదిరోజులు మా చిరంజీవి వివాహము వ్యవధిలో వుండడంచేత 
వెళ్లంగలిగితిని. అక్కడ శ్రీ ముక్యాలరాజావారే సర్వమును నిర్వహించేవారు. తమ మేనల్లుని 
వివాహసందర్భంలో ఆజువందల రూపాయీలు బహుమతిగా యిప్పిస్తూ, పైంగా, 
తమస్వంతమునుండి వకనూట పదహాటు అలాయిదాగా యిచ్చారు. వివాహ 
సమయంగనుక ద్రవ్యం అప్రయత్నంగా నా దృష్టికి విస్తారంగా లభించడానికి సంతోషంగానే 
వుందిగాని, యేమిటో మనస్సులో మాత్రం కొంచెము సందేహంగా ఉండడం మానలేదు. 
ఎందుకురా ఈ సందేహం, అని అట్టే ఆలోచించుకున్నాను. మొదట స్టూలద్భష్టికి, 
ద్రవ్యప్రతిగ్రహం వల్లనేమో అనుకున్నాను. అయితే మనకీ ప్రతిగహం లేని దెప్పుడు? 
జన్మదారభ్యాయిదే వృత్తిగదా అని మళ్లా తర్కించుకున్నాను. వితర్శించుకుంటే యీ సందేహం 
యిప్పుడేకాదు, మొదటి నుంచీ అంతో యింతో వున్నట్లే పొడకట్టింది. దాని కింతకు 
పూర్వం, అనంగా శుక్ల సం॥రములో గనుక యీ సందర్భం, అప్పడికి సుమారు 
ముప్పదియేళ్లనాండు రచించిన శ్రీ కామేశ్వరీ శతకంలోని యీ పద్యం కొంత తోడ్పడింది 
కనుక దాన్ని వుదాహరిస్తాను. 


మ. బలి పాడాయెను, గర్జుండుం జెడియె, విప్రస్వాము లర్ధించుకో 
ర్కెల నీంబూని మణెవ్వం డెట్లు నిలుచున్‌, బృధ్వీస్టలిం దాత గా 
వలదం డ్రజ్ఞులు గొంద, జిందుంగల లాభంబింత గుర్తింప, రి 
క్క లికాలం బిటు కాలుచున్నయది దిక్కా ? మొక్క? కామేశ్వరీ. 


ఇందులో దాతృత్వమం దేమోలాభమున్నదని (ప్రయోగింపంబడింది. ఆ లాభ 
మేమిటంటే : సంతోషమే. ఆ సంతోషాన్ని బలిచక్రవర్తి వివరించాడు. “నూత్న 
మర్యాదంజెందు కరంబు క్రిందగుట మీందై నాకరంబుంట మేల్లాదే” అని. 


నా ముక్త్యాల ప్రయాణము న 


మొత్తం తేలిన సారమేమిటంటే, యీ విషయంలో నిజమైన, దాతకు ఆనందం 
వుంటుందనిన్నీ, కొంచెం వ్యక్తికల ప్రతిగృహీతకో, సంకోచంగా వుంటుందనిన్నీ 
సహృదయులు గ్రహిస్తారు. ప్రస్తుతానికి వద్దాం. నిరంతరమున్నూ (ప్రతిగ్రహమే 
చేయుచుండడ మట్లుండ, దానికై పుట్టిన (బ్రాహ్మణవంశమందు జన్మించిన నాకు 
శ్రీ ముక్యాలరాజావారి దాతృత్వము సందేహాన్ని కల్గించింది. చల్లపల్లిరాజావారు 
చాలయెక్కువ ధనమిచ్చినా, సంశయం లేకుండానే ప్రతిగ్రహించాను. వీరిచ్చిన దంతకన్న 
తక్కువైనా ట్రతిగ్రహించి సిగ్గుపడినాను. ఎందుచేత? ఇప్పటికి సుమారు 
సంవత్సరన్నణనాండు శుభలేఖ పంపినంత మాత్రాన రెండు నూటపదహారులు మనియార్దరు 
పంపె, మళ్లా యిప్పుడు నూటపదియాబు లిచ్చె, పెద్దరాబడిగల అనేక జమీందార్ల 
యూవికంటె యీ యీవి నా కెందుచేతనో ఆశ్చర్యం కలిగించింది. పోనీ చేతనైన పనిగదా, 
ఏవో కొన్ని పద్యాలు చెపుదామంటే ద్రవ్య మిచ్చినప్పుడు చెప్పిన పద్యాల కంత 
విలువయుండదనిన్నీ సంశయం కలిగింది. ఎప్పుడూ నీ వాలాటి పద్యాలే చెప్పనేలేదా? 
అంటే : చెప్పకేంగాని, యేదో వున్నంతలో కాస్తయుక్తా యుక్తం విచారిస్తూండడం మాత్రం 
వుంది. అంతేకాని చెప్పకుండా యెక్కడ నెజవేజింది? తుట్టతుదకు శ్రీ ముక్యాలరాజావా 
రొసంగిన నూటపదహార్లు గ్రహించిన తర్వాత కూడా యెదుటనేమీ చెప్పలేదుగాని, యేమైతే 
అదయిందని యీ క్రింది పద్యాలు చెప్పి పంపించాను. యివికూడా అచ్చెయున్నప్పటికీ 
ప్రసక్తి కలగడంచేత ఇక్కడ ఉదాహరిస్తాను. 


మ. నృపతు ల్లేరని కాదుగాని మణీ ముక్తీలేశ ! నీవంటి దా 
నపరుల్‌ మృగ్యులు, నాండు నీ పురమునన్‌ సన్నాాసికిన్‌ భక్తిమై 
నుపచారమ్ములొనర్చు నుత్సవమునం దోహో ! భవత్సాణి ప 
ద్మపు సౌభాగ్యము నేమిచెప్పవలెం దత్తద్దానముల్‌ సేయుచో. ౧ 


మ. ఎవరో మస్కరి వచ్చెనే యనుము మీ కృష్ణాస్రవంతీ తటం 
బవలోకింప; నమస్మరించియు సపర్యల్‌ జల్చినం జాలుంగా! 
కవులన్‌ గాయకులన్‌ దదన్యులను వేడ్కం బిల్వంగా నేల? త 
ద్వ్యవసాయమ్మునకంత యీవి యిడనేలా? చంద్రమౌళీశ్వరా. ౨ 


మ. అది నీవెప్తు పఠించితో తెలుపుమయ్యా నాకు, నాముక్తమా 
"ల్యదలో వ్రాసెను గృష్ణరాయలు మహౌదార్యస్వరూపంబు, నీ 
కదియుం గాదనుకార్య, మాతండు భవిష్యద్వేత్తయె వ్రాసెనం 
చెదనూహింతు భవద్వదాన్యతకు నీ డెచ్చుట నేంగానమిన్‌. 3 


862 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మ. కొమరున్‌ బెండ్లికొమారుం జేసినపుడో; కూంతున్‌ వివాహాఖ్య భ 
[ద్రమహాపీఠి నలంకరించినపుడో, తత్తాదృగుద్దామ దా 
తృమహత్త్వంబు సమర్ధ నీయమగు, నంతేకాని సన్వాాసిభై 
క్యమునా౭ డింతవ్యయమ్మొనర్చెడి వదాన్య శ్రేష్ణులున్‌ గల్లిరే. ౪ 


మ. ఒకనూజాటిడం జాలదొక్కొ? మట్‌ మూందో నాలుగో యిచ్చియుం 
బ్రకటింపందొరకోవు తృప్తి, మణి వస్తాలన్ననో? పట్టువీ 
యక సామాన్యపు జాతివీయ, వుభయం బర్పించియేతీరి, తె 
న్నక యెట్లుండంగవచ్చు నీ వితరణానందంబు మౌళీశ్వరా. గ 


ఆ యీ పద్యాలల్లో వ్యాఖ్యానం చేయవలసినవేవిన్నీ లేవుగాని, ఆముక్తమాల్యదలో 
శ్రీకృష్ణదేవరాయలు రాజనీతి సందర్భంలో వుదాహరించిన పద్యం మాత్రం సమయానికి 
జ్ఞాపకం రాలేదు. చదువరులు చూచుకోవలసి వుంటుంది. 


ఈ ముక్యాల రాజావారి దాతృత్వానికి భయపడడం చేతనే యిటీవల మా యింట 
జరిగిన శుభ కార్యాలకు శుభలేఖ పంపడం కూడా మానివేశాను. చల్లపల్లిలో 
నూటపదహారులు వీరివల్ల (ప్రతిగ్రహించాక మా కుజ్బ్జని పెండ్లి జరిగింది. వెంటనే 
తలుచుకోని తలంపుగా నెలలోగానే కూంతుల పెండ్లిండ్లు తటస్టించాయి. అప్పుడు 
శ్రీ రాజావారికి శుభలేఖ వ్రాయడం మానలేదుగాని, తాము ద్రవ్యం పంపనక్కరలేదు, 
చాలా మంది జమీందార్లు సహాయం చేయడంచేత [ద్రవ్యలోపం లేదు. అవసరమైనప్పుడునేనే 
మిమ్ము కోరుతాను, అని “షరాలో వ్రాసినట్లు జ్ఞాపకం. యీ రాజావారి జనకసోదరు 
లొక పర్యాయము మా గ్రామం తోటల వైభవం చూడడానికి వచ్చినప్పుడు మా పాఠశాల 
చూచి శ్రీవారి యన్నగారితో మనవిచేసి రూ. 250-0-0లు నిల్వఫండు క్రింద పంపించారు. 
తుట్టతుదరోజుల్లో చందాలు వసూలు కానప్పుడు శ్రీవారు పంపిన ద్రవ్యము నుండే 
ఉపాధ్యాయుల జీతపులోటు భర్తీ చేస్తుందేవాణ్లి. అలా భర్తీచేయడానికి వాడినప్పటికీ 
పాఠశాల మానివేసేటప్పటి కింకా కొంత సొమ్ము నిల్వవుంది. శ్రీరాజావారు నా పేర ఆ 
సొమ్ము పంపేటప్పుడు పాఠశాల వున్నంతకాలము దాని క్రింద వాడవలసిందనిన్నీ, 
ఏ కారణం చేతనైనా పాఠశాల ఆపుచేసేయెడల మీ స్వంతంక్రింద మీరు వాడుకోవచ్చు 
ననిన్నీ సర్వాధికారాలున్నూ నా మీందనే పెట్టి వుత్తరం వ్రాయించారు. అలావారు 
వ్రాయించినా ఈ ద్రవ్యం మన స్వంతంక్రింద వాడుకోకూడదని మిగిలిన సుమారు యేఖై 
రూపాయీలున్నూ అప్పుడప్పుడు వచ్చే యాచకుల కొఅకు ఖర్చుపెట్టేను. ఇంకా సుమారు. 
రు. 1-8-0 కాబోలును నిల్వ వుంది. అది కూడా వాడేశాయాలి. శ్రీ ముక్త్యాలరాజావారు 


నా ముక్త్యాల ప్రయాణము 863 


నా విషయంలో యెన్ని విధాల సహాయం చేశారో కొంచెం వ్రాయడానికి శ్రీమా గురువుగారు 
కారణభూతు లవడంవల్ల వారికి పునఃపునః నమస్కరిస్తున్నాను. గురువుగారిటీవల నిన్న 
మొన్నటి నుంచి నన్ను గుణించి యేలా వ్రాసినా, నా యందు మిక్కిలీ పక్షపాతం 
గలవారనుటకు సందేహంలేదు. నేను కాటవరంలో వీరివద్ద చదువుకునేటప్పుడు కేవలంగా 
నన్ను కుమారునికంటే కూడా యినుమిక్కిలిగా చూడడం నా కిప్పటికిన్నీ జ్ఞప్తిలోవుంది. 
దాన్ని గూర్చి యిప్పుడు వ్రాస్తూవున్న “ఇటీవలి చర్యలో” కూడా వ్రాశాను. చూడండి. 
ఉ. ఆయనయొద్దనేరిచితి, నన్యులయొద్దనుగూడ నేర్చితిన్‌ 

“పోయెను కాలమద్ది” యనంబోలెనె? నేండు ప్రయోజకుందనై 

ఆయెడం బుత్రుకన్న నధికాదృతిం జూచిన చూపు నెమ్మదిం 

బాయద నాకు నిప్పటికిం బాండితి యెంతటిదెని గల్గినన్‌. 


నానాంటి కిప్పటికాలానికి యేలాగ మాటినా, మనలో గురుశిష్య భావమనేది చాలా 
కట్టుబాటులో వుండేది. చూడండి, ఆయుధాలు ధరించి వొకరి నొకరు చంపుకొనే 
ప్రయత్నంలో వున్నప్పుడు కూడా భారతయోధు లెట్లు వర్తించారో! 


(ఇటీవలి చర్య నుండి) 


తే.గీ. అర్జునుండు కృపునొద్ద (దోణార్యునొద్ద 
శంకరునియొద్దంగూడ నస్త్రములు నేర్చె 
నిందెవరియందు గౌరవ మించుకేని 
యేమజెనె? భారతార్ధజ్ఞులిది యెజుంగరె 


సాక్షాత్తుగా గురుత్వమే వుండనక్కణలేదు. పరంపరాగురుత్వాన్ని కూడా మనవారు 
గణించేవారు. దీన్ని గుటించి కొలంది సంవత్సరాల క్రితం జరిగిన వక యితిహాసం 
“ఇటీవల చర్య” లో వుదాహరించాను. ఆ సందర్భాలలోది కూడా వక పద్యం యిక్కడ 
చూపుతాను. 


క. గురుశిష్యభావ మియ్యది 
పరంపరా(ప్రాప్త, మింకం ట్రిస్తుతమగు మా 
గురుశిష్యత సాక్షాత్తుగ 
జరిగిన దిది కాదనంగ శంకరు తరమే. 


864 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఇంక ముగిస్తాను. చదువరు లొక సంగతిమాత్రం కనిపెడుతూండాలి. నాది 
శిష్యస్థానం. కనుక యే మాత్రమున్నూ ప్రాంతలో దుందుడు కుండడానికీ లోకమున్నూ 
వప్పుకోదు, శాస్త్రమున్నూ వప్పుకోదు. కాంబట్టి యేమాత్రం అవక తవకగా వున్నట్టు 
మీకు తోంచినా వెంటనే తెల్పుతూ మందలించుటకు మీ కధికారం పూర్తిగా వున్నదన్న 
సంగతి నేను వేటీ తెల్పనక్కజణలేదు. అజివైయాటీండ్ల వయస్సులో వున్న నేను యిప్పటికి 
యే దోషమున్నూ చేయలేనేలేదని చెప్పనూలేను, చెపితే లోకము విశ్వసించనూ విశ్వసించదు. 
యింకేమిటంటే నా ధైర్యం, కృతఘ్నత్వం మాత్రం నేనెప్పుడు కలలో కూడా యెజుంగనని 
నా నమ్మకం. అందుచేత యింత దీర్హవ్యాసం అసమర్ధస్థితిలో దినదినగండం వేయేళ్లాయుష్యం 
అన్నట్టుగా వుండి కూడా వ్రాస్తినిగాని, వ్రాసే శక్తి వుండి మాత్రం కాదు. లోకుల యెదుట, 
వున్న యథార్దాన్ని పడవేయకపోతే యీ అపవాదుతో నే పరానికి వెళ్లవలసి వుస్తుందేమో 
అని నాకు భయం. సామాన్యు లారోపించిందైతే గణింపవలసి వుందదుగాని యిది అట్టిది 
కాదని వేటీ చెప్పనక్కజలేదు. కొల్లాపురం గొడవకు పూర్వం గురువుగారు నన్నుంగూర్చి 
యెవరైనా యేమేనా అంటే వాళ్లని కొట్టడానిక్కూడా సంసిద్దు లయ్యేవారని నేనెణుంగుదును. 
యీ కొంపతీంతకు ఆగోల కారణమయింది. కొద్ది గొప్ప నా తెల్వితక్కువ కూడా వన్నట్లు 
తెల్పేవున్నాను. యథార్ధమైనా నేను వారికి వ్యతిరేకంగా వ్రాయకూడదు. అయితే మాత్రం 
నన్ను మజోలాగు మందలించాలనికాని అపవాద ఆరోపించడం న్యాయమా? కానివ్వండి, 
యిది కూడా నాకు కొంచెం వుపకారమే చేసింది. ఇదే లేకపోతే నా యితర ప్రయాణాలవలె 
టూకీగా జాతకచర్యలో వుదాహరించినదానితో తేలిపోక కాశీయాత్రవలె దీనికి ప్రత్యేకంగా 
వ్యాఖ్యానం చేయడం తటస్థించదుకదా! దీనివల్లనేకదా యెన్నాళ్లనుంచో శ్రీ ముక్యాల 
రాజావారి దాతృత్వాన్ని గుఖించి వ్రాయాలనుకుంటూవున్న నామనోరథం సఫలం అయింది. 
కాంబట్టి గురువుగా రాపాదించిన అపవాదుకూడా నాకు కొంతలాభాన్నే కలిగించినదని 
సంతోషిస్తూ దీన్ని ముగిస్తాను. 


865 


నా పాలకొల్లు (పయాణము 


(15-2-1936 సం॥ర కృష్ణాపత్రిక నుండి) 


స్వస్తిశ్రీ (ప్రభవ సం॥ జ్యేష్ట శుద్ధంలో నాకు హరాత్తుగా పాలకొల్లు ప్రయాణం 
తటస్థించినది. అప్పటికి పూర్వం సుమారు సంవత్సరంన్నర నుంచి జబ్బుగా వుండి వుండి 
రమారమీ నాలుగుమాసాల నుండి కాంబోలు కొంత వ్యాధి తీవ్రస్థితి తగ్గి యింటిలో 
మట్టుకు సుళువుగా వుండంగలుగుతున్నాను. అంతేనేకాని చొరవచేసి యే వూరికింగాని 
వెళ్ళే స్థితి యింకా అప్పటికి రాలేదు. అట్టి స్థితిలో శ్రీ మా గురుపరంపరలో నొకరగు 
శ్రీ శ్రీపాద కృష్ణమూర్తిశాస్తులవారు చిన్న రుక్కాముక్క నొకదాన్నిచ్చి శ్రీయుత బాలదారి 
వీరనారాయణదేవుగారిని నా యొద్దకు పంపించారు. ఆ రుక్కాముక్కలో నిట్లుంది. “నేను 
పాలకొల్లు వెడుతూ వున్నాను. సన్‌ను తప్పక రావలెను, నీవు వచ్చుటవల్ల నాకు యినుమిక్కిలిగా 
లాభించును” అని. యిట్లుండడమంటే యీ అక్షరాలే అన్నమాట కాదు. యీ అర్ధం వచ్చే 
మాట లున్నాయన్నమాట. గురువుగా రప్పుడు పాలకొల్లు వెళ్లే ప్రసక్తి యేలాంటిదో 
శ్రీ నారాయణదేవుగారు నాతో చెప్పినారు. వారు భారతకృతి సందర్భంలో పాలకొల్లుకు 
వెళ్లారు. నేను వారి సెలవు ప్రకారం వెళ్లడానికి తగ్గంత ధైర్యంగా లేను. మంచిస్థితిలో 
వున్నప్పుడేనా నేనేదేనా పొరుగూరికి వెళ్లవలసివస్తే యెన్నో ముహూర్తాలూ, 
ఆనందాదియోగాలూ వగయిరాచూచికాని బయలుదేరే ఆచారంలేదు. అట్టిస్టితిలో 
సుస్తగావున్నప్పుడు వెంటనే బయలుదేరడ మంటేయెట్లా? అదిగాక, ఆవేళ నవమి కూడాను. 
ప్రయాణనవమీ, ప్రత్యక్షనవమీ కూడదని పెద్దలంటారు. పైగా గురువారం కూడాను. 
“న గురౌ దక్షిణాం దిశం” అన్న నిషేధం సుప్రసిద్ధమెకదా? యిన్ని అసందర్భాలున్నప్పటికీ 
గురువుగారి మనస్సుకు వెళ్లకపోతే నొప్పి కలుగుతుందేమో అని బయలు దేరడానికి 
నిశ్చయించుకొన్నాను. కాని నేను వెళ్లడంవల్ల గురువుగారేదో తమకు లాభం కలుగుతుందని 
వ్రాసినమాటకు మాత్రం నాకు అర్ధం బోధపడిందికాదు. సరే అక్కడికి వెళ్లిన తరువాత 
గురువుగారినే కనుక్కుందామని అనుకున్నాను. వడ్డి శిష్యుండు నందివాడ వెంకటరత్నానికి 
ఆవూళ్ళో చుట్టా లుండడంచేత అతండు కూడా వస్తానన్నాడు. చిరంజీవి నా రెండవ 
కుర్ర దుర్గయ్యనీ, పైనిచెప్పిన వడ్డీ అతణ్జీ వెంటంబెట్టుకొని పాలకొల్లు ప్రయాణం చేశాను. 
రాత్రి తొమ్మిదిగంటల సుమారువేళ మోటారుదిగి వారినీ వారినీ అడుగుతూ గమృప్రదేశానికి 


866 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వెళ్ళేము. అక్కడ శ్రీ గురువుగారు లేరు. మటునా౭డే సభ కనుక దాని నిమిత్తం 
ఆహ్వానించడానికి పెద్ద మనుష్యుల దర్శనార్ధం నర్సాపురం దయచేశారు. ఈ స్థితిలో 
నన్నక్కడ చూచేవా రెవరు? “ఊరు నాకు క్రొత్త, ఊరికి నే క్రొత్త.” నేనా వూరు వెళ్లి 
అప్పటికి ముప్ఫెయేండ్లకు తక్కువ కాలేదు. భోజనంవేళ అప్పటికే దాటింది. అట్టిస్థితిలో 
మేము వెళ్లిన యింటి అరుగుమీంద వక పిల్లవాండు పుస్తకం చేతంబట్టుకు యేదో చూస్తూ 
కనపడ్డాడు. ఆ పిల్లవాణ్ణి పిలిచి ఫలానా శాస్తుల్లుగారి బస యెక్కడ అని అడిగాను. 
అప్పుడా పిల్లాడు నర్సాపురం వెళ్లారని చెపుతూ మీరెవరని అడిగేడు. ఫలానా అని చెప్పాను. 
వోహో సరే తమరేనా? కృష్ణమూర్తి శాస్తుల్లుగారు మీరు వస్తారని చెప్పి వెళ్లారు. 
ప్రొద్దుపోవడం చేత యీ వేళకు రారనుకొన్నారు మావాళ్లు. అని చెప్పి లోపలికి 
తీసుకువెళ్లాడు. భోజనం చేశాము. ఆ వూళ్ళో దోమలబాధ విస్తారంగదా? అందుచేత 
పడుక్కోవడాని కెక్కడ కెడదామని ఆలోచిస్తూ వుండంగా వడ్డి శిష్యుండు వాళ్లవూరి కోమట్ల 
చుట్టా లీవూళ్ళో వున్నారు. వారి యింటికెడితే సదుపాయంగా వుంటుందన్నాండు. వెడదాం 
పదమన్నాను. రేపాక సర్వన్నగారనే వైశ్య శ్రేష్టుని యింటికి తీసుకొని వెళ్లాడు. ఆ దంపతులు 
చూపిన భక్తీ, గౌరవమూ వర్ణనాతీతము. భారతకృతికి సంబంధించిన శ్రీ రేపాక 
సత్యనారాయణగారున్నూ యీ సర్వన్నగారున్నూ దగ్గణ జ్ఞాతులే. వారియిల్లు బసగా 
దొకడంచేత ఆ వూళ్ళోవున్న మూడు నాల్గు రోజులున్నూ స్వగ్రామంలో స్వగృహంలో 
వున్నట్లే వుంది. ఇంతేకాక ఆ వూరి శివాలయపు అర్చకులు వెల్నాటి పూజార్లు శ్రీ శివకోటి 
సుబ్బయ్యగారు కూడా నన్ను మిక్కిలిగా ఆదరించారు. ఈ కారణంవల్ల కూడా వార్ధక్యదోషం 
అప్పుడే తొక్కికొని వస్తూవున్నప్పటికీ నాకు లేశమున్నూ ఇబ్బంది అనిపించనేలేదు. 


వెళ్లిన మటునాండే విష్వాలయంలో భారతకృతి సమర్పణం. యీ పని ఉదయం 
సుమారు పదిగంట్లకు లోంగానే. యీలోపున గ్రంథకర్తగారిని వూరేగించడం, గురువుగారు 
తమతోపాటు నేను కూడా సారటులో వుండాలని బలవంతపెట్టారు. కాని నల్లమందు 
వేస్తేనే కాని నేను వకరి అధీనంలో వుండే యేపనికిన్నీ పనికిరాను. అందుచేత రాలేనని 
మనవి చేసుకున్నానుగాని అంగీకరించారుకారు. యేం రసాభాసవుతుందో అని 
భయపడుతూ నల్లమందు వేసుకోకుండానే వూరేగింపులోకి నేను కూడా వెళ్లి 
గురువుగారితోపాటు సారటులో కూర్చున్నాను. పాలకొల్లు రావలసిందని గురువుగారు 
నాకు కబురుచేసిన తర్వాత వారిని నేను సావకాశంగా కలుసుకొన్న దప్పుడే. రాత్రి 
రెండుగంటల వేళ గురువుగారు నర్సాపురాన్నుంచి వచ్చి నన్ను కలుసుకొన్నారు గాని 
అప్పుడు వట్టి క్షేమసమాచారమేగాని యితర ప్రసంగమేమీ జరగనే లేదు. వూరేగింపులో 
సారటులో కూర్చున్నది మేమిద్దరమే కనుక యేదేనా మాట్లాడుకోడానికి అవకాశం చిక్కింది. 


నా పాలకొల్లు ప్రయాణము 867 


అప్పుడు “అయ్యా! తాము నాకు వ్రాసిన రుక్కాలో నీవు వస్తే నాకు మిక్కిలిగా అనంగా 
యినుమిక్కిలిగా లాభిస్తుందని వ్రాసినారు గదా! ఆ సందర్భం యొట్టిది, యిక్కడ నేను ఆ 
లాభించే విషయంలో యేం చేయవలసి వుంటుంది” అని అడిగేను. ఎంత గుచ్చి గుచ్చి 
అడిగినా గురువుగారు దీన్ని గుజించిన మార్గం చెప్పినట్లే లేదు. అప్పుడల్లా వుండంగా 
యిప్పటికీ నాకా విషయం పుస్తకాపేక్షే వూరేగింపులో నాకు వారు చెప్పిన సంగతల్లా, ఆ 
కృతిని స్వీకరించే వైశ్యశ్రేష్టుని ఆరోగ్య భాగ్యభోగ్యాలు తప్ప వారు వ్రాసిన విషయంలో 
నాకు కల్గిన సంశయాన్ని నివర్తించేమాట వకటిన్నీ చెప్పనేలేదు. 


వూరేగింపు ముగిసింది. పెట్టుకొన్న సుముహూర్త ప్రకారము భారతంలో రెండవ 
సంపుటం కాంబోలును సభలో యేవో కొన్ని పద్యాలు కృత్యాదివి వినిపించి అంకితం 
యిచ్చే ఆచారాన్ని లఘువుగా నిర్వర్తించారు. అప్పుడు నేను కూడా ఆ భారత భాగంలో 
కృత్యాదివో మజో భాగంలోవో కొన్ని చదివినట్లు జ్ఞాపకం. కృతినందికొనే ఆయన 
సభార్యకంగా పీటలమీద కూర్చుండి వైదికాచార (ప్రకారముగా కృతిని స్వీకరిస్తూ 
శ్రీ శాస్తులవారికి అదివిలో (ప్రతిశ్రుత మొనర్చిన [ద్రవ్యాన్ని నూతన వస్తాలసహితం 
చందనతాంబూలాలతో సహా పళ్లెంలో వుంచి సమర్పిస్తూ, యిచ్చే భూమిని కూడా వాచా 
యింత అని చెప్పి సమర్పించాడు. తరువాత మహదాశీర్వచనంతో అప్పటికి సభ ముగిసింది. 
యెవరిండ్లకు వారు భోజనాల కెళ్ళేరు. 


యింక మధ్యాహ్నం గురువుగారి భారత ప్రశంసను గుజించిన సభ. ఆ సభలో 
శ్రీనాళం కృష్ణారావుగారు, బాలవారి నారాయణదేవుగారు, మటికొందటు (ప్రాజ్ఞులున్నూ 
వుపన్యాసకులు. నేను ఆఖరు వుపన్యాసకుణ్ణి. శ్రీ నర్సాపురం సబ్‌జెడ్డిగారు అధ్యక్షులని 
జ్ఞాపకం. శ్రీ నాళం కృష్ణారావుగారు మొదలైన వుపన్యాసకులు శ్రీకృష్ణభారతాన్ని గుణించి 
విపులంగా వుపన్యసించిన తరువాత నా వంతు వచ్చింది. నేను నాకు పూర్వం 
ఉపన్యసించినవారి అభిప్రాయంతో పూర్తిగా యేకీభవిస్తున్నానని చెప్పుతూ నాకు తోచిన 
మజికొన్ని సంగతులు చెప్పి ప్రస్తుతాన్ని బలపటిచాను. అంతలో సభ్యులలో యెవరో 
కవిత్రయ భారతాన్ని గుణించి అడిగినట్లున్నూ దాన్ని గుటించి ప్రస్తుతం యెత్తితే తేలదని 
బదులు చెప్పినట్లున్నూ తరువాత వారి కోరికమీందనో లేక స్వంతంగానో గద్వాలాది 
సంస్థానముల విషయం కొంతసేపు చెప్పి నా పుపన్యాసాన్ని ముగించినట్లున్నూ జ్ఞాపకం. 
నా వుపన్యాసం ముగించేటప్పటికి రాత్రి తొమ్మిదిగంటలకు తక్కువ కాలేదు. 
నర్సాపురాన్నుంచి పలువురుద్యోగస్టులు వచ్చి యుండుటచే కొంత త్వరలో యెత్తుకొన్న 
విషయాన్ని ముగించినట్లు సభ్యులకు తోచింది. అందుచేతే కాంబోలును నర్సాపురపువారు 


868 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యింక నొకపరి మీ వుపన్యాసాన్ని వినాలి, కాంబట్టి మీరు నర్ఫాపురం తప్పక రావలసిందని 
కోరినారు. అట్లే మీయాదేశ ప్రకారం వస్తానన్నాను. తరువాయి సంగతి ప్రస్తుతానికంతగా 
సంబంధించేది కాదు. కాకపోయినా (ప్రధానాంశం వ్రాసి తర్వాత తరువాయి కూడా 
(వ్రాసి మటి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. 


ప్రధానాంశమేమిటంటే; ఇంతవటకు నేవ్రాసిన సంగతి సందర్భాలనుబట్టి చూస్తే 
యెవరికింగాని నేను గురువుగారి విషయంలో చేసిన అపరాధ మేమాత్రమేనా వున్నట్టు 
తోస్తుందేమో ఆలోచించాలి. యీ నావ్రాంతే అసత్యమనికాని, యిందులో కొంత భాగం 
అసత్యమనికాని శంకించేయెడల నాంటి సభ్యులలో యెవరినేని కనుక్కొని పిమ్మట ప్రధాన 
విషయాన్ని విమర్శించడం మంచిది. కొందటిపేర్లు వెనుక వుదాహరించే వున్నాను. ఆ 
నాళం కృష్ణారావుగారుగాని, నారాయణదేవుగారుగాని యిందులో నేమాత్రమేనా వ్యత్యాసం 
వుంటె తెల్పకపోరని నా విశ్వాసం. జరిగిన విషయ మిట్లుండంగాశ్రీ గురువుగారు తమ 
“దురుద్ధరదోషశ్ళంఖలంలో” యేలా లిఖించారో నన్నుంగూర్చి చూడండి. “తుదకు 
పాలకొల్లులో కృతిగ్రహణ సమయమున నెట్లో చెప్పుదునని యెట్లో చెప్పినారు.” నాకు 
గురువుగారు వ్రాసిన యీ వాక్యం చూచి యిప్పటికి సుమారు నాల్గువత్సరములన్నజ 
దాంటవచ్చిననూ తాత్పర్యం బోధపడ్డదేకాదు. గురువుగారి పొత్తము చూడక మునుపు 
కూడా యేదో వారు నా విషయంలో అనుమానపడ్డట్టు మాత్రం వారివారివల్ల విన్నాను. 
విన్నప్పటికీ వెనువెంట ఆ అనుమానాన్ని నాళం కృష్ణారావుగారు మొదలైనవారు సహేతుకం 
కాదని తెలిపి నివర్తింపచేసి నట్లుకూడా వినివుండడంచేత సవరణయిందికదా అని 
సంతోషించాను. యీ అనుమానానికి ఆస్పదం గురువుగారి కెప్పుడు తటస్టించిందంటి 
(ప్రభవ సం॥। జ్యేష్టంలో పాలకొల్లుసభలో కృతిగ్రహణానంతరం నేయిచ్చిన వుపన్యాసంలో 
కదా? వెనువెంటనేకాని కొన్ని మాసాల్లోనేకాని యిది అపోహకాని వేజుకాదని మిత్రుల 
బోధవల్ల నేమి, వారంతట వారికేగాని యేమి, అవగతం అయిందని నే ననుకొని 
సంతోషించడానికి హేతువేమిటంటే, విభవ సం॥ వైశాఖంలో గొల్లప్రోలులో అయిన మా 
పెద్ద చిరంజీవి వివాహానికి శ్రీ గురువుగారు దయచేసి ఆశీర్వదించడమే అందుచేత 
నామనస్సులో కల్గిన పరితాపం పటాపంచలై పోయింది. పిమ్మట కొల్లాపురం గొడవ 
వచ్చింది. గురువుగారికిన్నీ ఆ సంస్థాన పండితులు శ్రీ వనం సీతారామశాస్తుల్లుగారికిన్నీ 
యేదో వివాద మారంభ మయింది. ఆ వివాదసందర్భంలో పండితుల అభిప్రాయా 
లివ్వవలసివచ్చింది. ఆ యిచ్చిన వారిలోనే కూడా చేరవలసి వచ్చింది. దానితో గురువుగారికి 
పట్టరాని కోపం వచ్చి నన్నేకాక ఆ పండితులనందటినీ విమర్శించి ప్రకటించి వడ 
గొడదామనే కుతూహలంతో వకపుస్తకం (వ్రాసి అచ్చు వేయవలసివచ్చింది. కాని తిరిగీ 


నా పాలకొల్లు ప్రయాణము 869 


పస్తాయింపు కలగడంచేత కాంబోలు దాన్ని ప్రకటించడం మాత్రం జరగలేదు. కాని 
గురువుగారు మిమ్మునుగూర్చిచాలా కోపంగా యేదో వ్రాసి అచ్చువేస్తూన్నారని తజచు 
వారి వారివల్ల వినడం మాత్రం జరిగింది. చెప్పినవాళ్ల నెవరిని గాని గురువుగారు 
నన్నుగుతీంచి యేం వ్రాస్తున్నారు, యేమంటూన్నారు అని మాత్రం నేను తపిసీలుగా 
అడుగనూలేదు. వివరంగా వాళ్లెవళ్లున్నూ చెప్పనూలేదు. పుస్తకం పైకి వచ్చి నపుడు 
చూచి అందు గురువుగారు చూపించిన దోషమేమైనా మనం చేసినట్టుంటే క్షమాపణ 
చెప్పుకోవచ్చునని మాత్రం అనుకొన్నాను. అంతేకాని పుస్తకం ఆపివేశారన్న మాటప్పటికి 
నాకు తెలియదు. పిమ్మట ప్రజోత్పత్తి చైత్రంలో శ్రీ పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులుగారి కాదంబరీ 
గ్రంథమును శ్రీ గ్రంథకర్తగారి మామగారు మధ్వశ్రీ అవధాని శిరోమణి కాశీకృష్ణాచార్యుల 
వారికి కృతి సమర్పించే సభకు నే నధ్యక్షుండుగా గుంటూరికి వెళ్లడం తటస్థించింది. 
అక్కడ పూర్ణప్రజ్ఞాచార్యులుగారి సావడిలో కొన్ని పుటలు చినిగియున్న శ్రీ గురువుగారి 
“దురుద్ధరదోషశ్ళంఖలం” తలవని తలంపుగా నాకు కళ్లంబడింది. యీ పుస్తకం నేను 
వారి వజ్రాయుధం పత్రికలో చిరిగిపోంగా మిగిలిన భాగమే అనుకొన్నానుగాని వేటే సైజులో 
వున్నప్పటికీ స్పెషలుగా అచ్చొత్తించినదనే జ్ఞానం నాకు మొదట కలగనే లేదు. ఇది 
చూచిననాందో మణి రెండుమూండు రోజుల్లోనో నేను శాంతివ్యాసాన్ని వ్రాసి త్రోవలో 
బెజవాడనుంచే కృష్ణకు పోస్టుచేశాను. ఆ శాంతి వ్యాసంలో యీ శృంఖలాన్ని గుజించిన 
మాట లుండడానికి కారణం గుంటూరులో నా కది కనపడడమే. దీనికి సంబంధించిన 
అక్షరాలు కొన్ని శాంతివ్యాసాన్నుంచి వుదాహరిస్తాను. “అది మొదలు నాయెడల విశ్వాసము 
తప్పి నన్ను కొండొక తరగతిమాటలతో నిరాకరింప మొదలిడిరి. ఈ నిరాకరణమును 
గూడ నేను గుంటూరికి పోకపూర్వము చూడనేలేదు. అక్కడనే వారి పత్రికలో చదివితిని.” 
నేను వారి పుస్తకమును, పత్రిక యని భ్రమించినట్లు పైనుదాహరించిన అక్షరాలలో 
తుట్టతుదిమాటవల్ల విస్పష్టంగదా? గురువుగా రపోహపడ్డట్టున్నూ దానిని కొందటు ప్రాజ్ఞులు 
నివారించినట్లున్నూ నేను ఆ వ్యాసంలోనే (వ్రాశాను చూడండి. 

“నాయం దిపుడు శ్రీవారికి కోపకారణ మేమని చదువరు లనుకోవచ్చును.... ఇటీవల 
శ్రీవారి యాజ్ఞానుసారముగా నేను పాలకొల్లు వెళ్లి అచట వారి హృదయములో నున్న 
చొప్పున నుపన్యసింపనేరకపోవుట యొకటియుంగా శ్రీవారి యక్కరముల వలన 
నవగతమయ్యెడిని. ఈయపోహమును మ॥రా॥రా॥ నాళం కృష్ణారావుగారు లోనగు 
తత్రత్యప్రాజ్ఞులు పలుసార్లు చెవినిల్లుగట్టుకొని పోరి మరలించిరి. మరల నాయందు 
యథాపూర్వముగా అనుగ్రహము కలిగియే యుండిరి.” 


870 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


పైని చూపిన శాంతి వ్యాసపు వాక్యముల వలన గురువుగారి “శృంఖలము” నేను 
చూచి చాలారోజులైనను వారేమో ఆయీ విషయములు ప్రమాదముగా నట్లు వ్రాసిరేకాని 
వేటొకటికాదని సరిపెట్టుకొను చుండేవాణ్డి అని తేలుచున్నదిగదా. ముక్త్యాల విషయమైన 
అపోహకూడా ఈ ప్రసక్తిలోనిదే. దానికి వారు నన్ను ముక్యాలరమ్మన్నప్పుడు అనారోగ్యంచేత 
నేను వెళ్లలేక పోవడమే కారణంగా అనుకొనేవాణ్డి. యేమైనా వారి అపోహలని గుణించి 
వ్రాస్తే వారి మనస్సుకు కష్టంగా వుంటుందని యెంచి యేమిన్నీ వ్రాయడానికి దిగలేదు. 
శాంతివ్యాసంలో కొంచెంగా స్పృశించి మాత్రం వదలిపెట్టేను. 


ఇంతలో కొన్నాళ్లకు గండపెండేరపు సభ తారస మయింది. నా కప్పటికే 
“దినదినగండం వేయేండ్లాయుష్యం” మోస్తరులో ఆరోగ్యం వుండడం మొదలెట్టింది. కాని 
లోకులకు మాత్రం అంతబాగా తెలియదు. అట్టిస్థితిలో ఆ వుత్సవానికి నలుగురుతోపాటు 
నాకు ఆహ్వానం వస్తుందికదా! అనారోగ్యంచేత దూరస్థంలో వున్న బెజవాడకు 
వెళ్లలేకపోతానేమో! అని అనుకుంటూవుందేవాణ్సి. బెజవాడల్లా రాజమండ్రిగా మాణింది. 
కాని వేసవిలో అవుతుందని కూడా తెలుస్తూ వచ్చింది. అప్పుడే అయితే రాజమండ్రికి 
కూడా వెళ్లలేనేమో అనుకొనేవాణ్డి. నా పాలిటిదైవం దాన్ని ఆశ్వీజందాకా నిల్పుచేయడమే 
కాకుండా, గురువుగారి కిష్టంలేకపోయినా దాని అధ్యక్షత తనంతట తానై నా మీంద 
విబుచుకుపడేటట్టు కూడా చేశాడు. ఆ సభలో వర్తించిన నా వర్తన సభ్యులకేకాక గురువుగారి 
క్కూడా తృప్తికరమయింది. దానితో గురువుగారి మనోమలిక మటుమాయమైపోయింది. 
అంతతో యే గొడవా లేకుండా పోవలసిందే. కాని హైదరాబాదు వారికి యెవరో 
యేకలవ్యశిష్యుని సంరక్షణార్థం గురువుగారు వ్రాసిన వుత్తరాన్ని వుదాహరించి విమర్శించి 
అచ్చొత్తించి ప్రకటించిన కాగితాలు నిన్న మొన్న నావద్దకు వచ్చాయి. అవిచూస్తే వారిదగ్గిజ 
నే చదివిన చదువును గూర్చి నేను అబద్ధమాడినట్లాకటిన్నీ, ముక్యాలలో ద్రోహం 
చేసినట్లాకటిన్నీ, పాలకొల్లులో మోసం చేసినట్లాకటిన్నీ, వెరశి మూండు దోషాలు 
మనోవాక్కాయములచే సుతరామున్నూ నే యెటుంగనివి నా మీంద వున్నట్లు తేలింది. 
యీ మూండింటిలోనూ వకటి వుత్తరం వల్ల స్థిరపడుతూ వుంది. తక్కిన రెండున్నూ 
శ్రీ గురువుగా రచ్చాత్తించిన్నీ నిష్టయోజన మనుకొనోయేమో అణంచి పెట్టిన పుస్తకంవల్ల 
స్థిరపడుతూన్నాయి. విమర్శకులైనవారు వీటి నిజానిజాలను విమర్శించి తేల్చుకో గలిగినా, 
సర్వులున్నూ అట్లా తేల్చుకోజాలరుగదా అని మూండింటికి మూండు వ్యాసాలు వ్రాసి 
సంగతి సందర్భాలు తెలుపవలసి వచ్చింది. ఆయా సంగతులు తెల్పినంత మాత్రంలోనే 
నేను నిరపరాధి నవుతానని కాదు గాని లోకమేదో నిశ్చయించడానికివి కొంతవజికయినా 
ఆధార మవుతాయికదా అని నా యాశ. 


నా పాలకొల్లు ప్రయాణము 871 


యింక వెనుకటి తరువాయి టూకీగా వుదాహరించి దీన్ని ముగిస్తాను. కృతిసమర్పణం 
శుక్రవారం ఉదయం జరిగింది. నాంటి మధ్యాహ్నం విమ్వాలయంలో నా ఉపన్యాసం 
నలుగురితోపాటుగా జరిగింది. కాని అడ్వర్రెయిజమెంటు లోపంచే గ్రామంలో చాలమందికి 
తెలియనే లేదని పలుమంది అన్నారు. అందుచేత శనివారం శివాలయంలో నా 
ఉపన్యాసానికింకొక సభ కావాలని యత్నించారు. యీ సభకు మొట్టమొదటి కారకుండు 
నా చిన్నతనంలో సుమారు పదిపంద్రెందేంద్లు మా కుటుంబము కాపురంగా వున్న యానాం 
కాపురస్థుండున్నూ ప్రస్తుతం పాలకొల్లు కాపురస్థుండున్నూ అయిన వక కోమటిబిడ్డయే 
అన్నది ముఖ్యాంశం. యితనికెట్లో నా రాక తెలిసి మజునాండు వెతుక్కుంటూ నా బసకు 
వచ్చి “నేను ఫలానా” అని చెప్పి కుశలప్రశ్నలు వగయిరాలయిన తర్వాత మీకు బహుమాన 
మెమాత్రమన్నాండు. నా కిక్కడ బహుమతీ జరగడాని కేమిన్నీ ప్రసక్తి లేదనిన్నీ నేను 
ఫలానా సందర్భంలో వచ్చాననిన్నీ చెప్పాను. కాని అతనికి సంతుష్టి లేనట్లు నాకు తోంచింది. 
తరువాత అతండు రాక రాక మీరీవూరు వచ్చారు, వృధాగా వెళ్లకూడదు. సభ కావాలి, 
అనడానికి మొదలెట్టేడు. దానికేం మటొకప్పుడు వస్తానన్నాను. కాని అతని మనస్సుకు 
తృప్తి కలిగినట్లుమాత్రం నాకు తోంచలేదు. పిమ్మట అతండు వాళ్లింటికి వాళ్ల వాళ్లంతా 
నన్ను చూడడానికని వెంటబెట్టుకు వెళ్లాడు. చిన్నప్పుడెటింగిన వాళ్లవడంచేత చూడడానికి 
నాకున్నూ కుతూహలంగా వుంది. వెళ్లాను. అతనితల్లి కొంత వృద్దురాలు. నన్ను చూచి 
చిన్ననాంటి నాచేష్టలు జ్ఞాపకం చేస్తూ ప్రస్తుతపు నా కుటుంబస్థితిగతులు నడిగి తెలిసికొంటూ 
మిక్కిలిగా సంతోషించి నన్నాదరించింది. తరువాత బసకు చక్కా వచ్చాను. బస దాంకా 
ఆపూర్వ పరిచితుండు దిగంబెట్టి యింటికి వెళ్లాడు. మళ్లా యింకొక కాపుగృహస్టును 
వెంటంబెట్టుకొని మధ్యాహ్నం రెండు గంటల వేళనా దగ్గటికి వచ్చి, యీ వూళ్ళో మీరింకొక 
సభ చేయకుండా వెళ్లడానికి వల్లకాదు, నిన్న మీ వుపన్యాసం వుందన్నమాట వూళ్ళో 
యేకొందటికో తప్ప సర్వే సర్వత్ర తెలియక పోవడంచేత చాలామంది రానేలేదు, అని 
చెప్పడానికి మొదలేశాడు. నేను అతనితో రేపు నరసాపురం వెళ్లక తప్పదు. వస్తానని 
చెప్పివున్నాను. యీ రోజుననే అయితే చిక్కులేదు, అని జవాబుచెప్పాను. అతండు 
కొంతప్రయత్నం చేశాడుగాని నంత అడావడిచేత ఆవేళ సభకు షాహుకార్లెవరూ వచ్చేటట్టు 
లేకపోయింది. అప్పుడు నర్ఫాపురానికి వెళ్లి “ఆదివారం కూడా మా వూళ్ళో సభ 
అయితేనేకాని శాస్తుల్లుగా రీవూరికి రావడానికి వీలులేదు” అని వారితో వినయంగా 
శ్రుతపటిచి “మాకు సోమవారం వచ్చినా సరే అయిదు గంటల తర్వాత జరిగేది కనుక 
ఆవేళకు అందటికీ తీరిక అవుతుం” దని అనిపించుకొని వచ్చినాండు. 


872 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్తి 


ఆదివారం శివాలయంలో పెద్దసభ జరిగింది. ఆ సభకు మాగురువు గారున్నూ 
ఆహ్వానింపంబడి దయచేసి కొంతసేపు కూర్చుని సభ పూర్తికాకుండానే యేదో పనివుందని 
కాంబోలునుచెప్పి బసకు వెళ్లారు. అంతకుముందు విష్వాలయంలో జరిగిన సభలోంగాని 
నాంటి శివాలయపు సభలోంగాని గురువు గారికింగాని వారి భారతానికింగాని వ్యతిరేకించే 
మాట వకటేనా మాట్లాడినట్టు నే నిప్పటికిన్నీ యెలుంగను. ఎందుచేత గురువుగారట్లా 
వ్రాశారో అనుకుంటూ వుంటాను. అన్నిటికీ కారణం కొల్లాపురపుగాథే అని నా వూహ. 
గురువుగారేదేనా అపరాధకారణాన్ని నిరూపిస్తే అది సత్యదూరం కానిదే. అయితే, యిచ్చిన 
వుపన్యాసాన్నిప్పుడేలాగా సర్గుకోలేను గనుక క్షమాపణేనా చెప్పి నిర్భాషుణ్ణి కావాలని 
యిప్పటికిన్నీ నావూహ. కాలుజాటితే సర్గుకోవచ్చుగాని నోరుజారితే సర్దుకో రాదుగదా 
“నోరా! వీపుకు దెబ్బలు తేకే” అని పెద్దలూరికే అన్నారా? వీపుకు దెబ్బలంటే ప్రస్తుతం 
“యదనంతరి న్యాయంగావచ్చిన అపవాదమే అనుకోండి. 


శేషం వినండి, టూకీగానే ముగిస్తాను. సభ పూర్తి అయింది. సేలువులు, నూజార్లు 
సత్మరించారు. కొందజు సంపన్న గృహస్థులు షాహుకార్లు వారివారి గృహాలకు 
ప్రత్యుత్థానంగా తీసుకువెళ్లి వెలగల నూత్న వస్తాలూ, పదులూ యిరవయిలూ 
రూపాయీలూ, చందన తాంబూలాలూ, తుతాపూరుజాతి మామడిపండ్లూ యిచ్చి 
సమ్మానించారు. యీ సమ్మానానికంతకూ కారణం ఆ వైశ్యగృహసే, యితండాగ్రామంలో 
వున్న ధనికులలో సహస్రాంశానికేనా పోల్చతగ్గవాండు సుతరామున్నూ కాండు. యానాంలో 
నేనుండే రోజుల్లోనైనా నాతో కలిసి మెలసి తిరిగిన వాండనుకోవడానికిన్నీ తగిన కారణాలు 
లేవు. యితని తండ్రి నా యీడువాందైతే కావచ్చునేమో కాని యితండు కాండు. తుద 
కితని పేరు కూడా నాకు తెలియదు. నా దగ్గణికి వచ్చినప్పుడు కూడా, నీ పేరేమని నే 
నడగనే లేదు. యెందుచేత? అతండేమో ప్రీతిగా వచ్చి నన్ను పెద్దచుట్టాన్నిగా ప్రత్యుత్ధానం 
చేస్తూంటే నేను “నీ పేరేమి” టని అడగడం బాగుండదని పేరుకూడా నేనడగనే లేదు. 
యితని తండ్రిపేరు సోమరాజని జ్ఞాపకం. యింటిపేరు మాత్రం మాజేటివారు. పాలకొల్లు 
లక్షాధికార్లను చెప్పి చెప్పడానికి వల్లకాకపోయింది గాని యానాం షాహుకార్లలో కొంత 
గణనీయమైన కుటుంబమే. యానామునుంచి పాలకొల్లు రావడాని కారణ మేమిటో 
తెలియదు. షాహుకార్లలో మన ప్రకృవా రెవరేనా కాపురానికి యానాం వెళ్లడానిక్కారణం 
కలుగుతూ వుంటుంది. అంతేకాని యానాన్నుండి వచ్చేకారణం కలుగదు. కలిగినా అది 
అప్రతిష్టా హేతువుల్లో చేరదు. ఈ కోమటిబిడ్డ వల్ల నాకు పాలకొల్లులో అప్పుడు “యెలుక 
పిడికెడు ధని మన్న సామెత తార్మాణం అయింది. 


నా పాలకొల్లు ప్రయాణము 873 


ఇక్కడ యింకొక మాట వ్రాస్తాను. పరిచయమన్నది బాగానే అనంగా గాఢంగానే 
వున్నప్పటికీ అది దగ్గిజలోకన్న దూరంగా అయితే గణ్యతలోకి వస్తుంది. దగ్గిణలోనే అయితే 
అంతగా పనిచేయనిదిగా వుంటుంది. అంటే అంత లెక్కలోనికి రాకుండా వుంటుంది. 
ఇంకా నా మనస్సులో వున్న అభిప్రాయం పూర్తిగా రాలేదని నాకనుమానం. వినండి. 
మనం లండను వెళ్ళేమనుకోండి. అక్కడ మన వూరివాండు కాక మనచుట్టుపట్ల 
వూరివాండొకం డేదో .జాతివాందే కనపడతాందనుకోండి. వాణ్ణి చూచేటప్పటికి మనకి 
ప్రాణం లేచివస్తుంది. అదే మన గ్రామ సమీపంలో అయితే వాణ్ణి పలకరించనే పలకరించం. 
ప్రస్తుతం యీ కోమటిబిడ్డ యానాంవిడిచి వచ్చాక యానాం మనిషిని యీ పాలకొల్లులో 
చూడడమే తటస్థించలేదనుకొంటాను. నేనీరోజుల నాంటికి యానాంవాణ్డి కాకపోయినప్పటికీ 
పూర్వం యానాం వాణ్ణవడంచేత అతనికి నన్ను చూచేటప్పటికి అపరిమిత సంతోషం 
కలిగి వుండును. ఆ సంతోషమే ఆయీసభా సందర్భానికి హేతువుకావాలి. అతనికి తోడుగా 
పనిచేసిన కాపెవరో యిప్పటికిన్నీ నేను తెలిసికోలేక పోయాను. అతండు మాత్రం నన్ను 
చిన్నప్పటినుంచీ యెటింగినవాడిలాగ మాట్లాడేడు. యెన్నో అట్టపుట్టాణాళ్లు వుటంకించాడు. 
వాట్ల వల్ల కూడా నాకు కాస్తేనా యాదుకు రానేలేదు. అతండు సామాన్యమైన గృహస్థు. 
బీదవాందే అని తోంచింది. యీ సభ సమావేశ పజచడంలో యానాపు కోమటిగేస్తుకన్న 
యితని చాకచక్యమే యెక్కువ పనిచేసినట్లు తోచింది. యితండేం చదువుకొన్నాడో తెలియదు 
కాని, వాగ్భాటి మాత్రం చాలామంచిది. యితనికి చదువుకొన్నవాళ్లంటే ప్రాణమే. 
పేరుదాహరించవలసిందే కాని బొత్తిగా జ్ఞాపకం లేదు. సుమా రెనిమిదేళ్ల నాంటి సంగతి 
యేం జ్ఞాపక ముంటుంది? నాకీ ప్రయాణమును గుణించి యీలా వ్యాసం వ్రాసే ప్రసక్తి 
కలుగుతుందని లేశమైనా తెలిసివుంటే యివన్నీ జ్ఞాపకం వుంచుకొనేవాణళ్ణమో! 
గురువుగారునేనేమో పాలకొల్లులో ద్రోహం చేసినట్లు వ్రాయడంచేతగదా ఇది వ్రాయడం 
తటస్థించింది! వారు మాత్రం యీ ప్రసక్తి వూరికే కలిగించారాయేమిటి? నావుపన్యాసంలో 
బందరు ఫిరంగిలోవలె నానాతుక్కున్నూ దొర్లుతుంది. ఆ వజదలో యేదో వారికి 
అనుమానాని క్కారణమైందేమో? నేను అంతో యింతో కవినిగాని వుపన్యాసకుణ్ణి 
గాననడంలో అసత్యముండంగూడదు. అవధానాలు మానేసిన తర్వాత నన్నెవరేనా 
ఆదరించడానికి పూనుకుంటే యేదో వుండాలి కనుక యీ నాటకం పెట్టుకున్నాను. 
అవధానాలరోజుల్లో నీవు బొత్తిగా వుపన్యాసాలే చెప్పలేదా అంటే, చెప్పేవాణ్తికాని ప్రధానం 
కవిత్వానికే గాని అన్నానికి లేదన్నమాట. తిరుపతిశాస్తుల్లుగారు స్వర్గస్తులైన తరువాత 
నేను పూర్తిగా వుపన్యాసకుండుగా మాజాను. యింకొకటి, వుపన్యసించి నంత సేపున్నూ 
సభ్యులు కదలకుండా అల్లరి చేయకుండానే వుండి వింటారు. కాని నా వుపన్యాసంలో 


874 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


తాత్మాలికానందమే గాని చిరస్థాయిగా వుండే సంగతులంతగా వుండవని కొందబు 
హూణభాషా కోవిదు లనుకుంటూ వుండగా విన్నాను. యిది సత్యమే కావచ్చును. నేనేమైనా 
నిజమైన వుపన్యాసకుణ్ణా యేమిటి? రెండెడ్లబండిక్నట్లే జోడులో వకటిచస్తే ఆ బండివాండికి 
మళ్లా తిరిగి యెద్దు దొరక్కపోతే మిగిలిన యెద్దుతో వంటెద్దు బంటి వ్యాపారాన్ని సాగించినట్లు 
భగవంతుండు నన్ను వుపన్యాసకుణ్ణిగా వుపయోగించు కొన్నట్లనుకోవాలి. కాని, కొద్దిరోజుల 
నుండి ఆవుపన్యాసానికిన్నీ నా శక్తి పనికిరావడం లేదు. 


అది యట్లుండె. వుపన్యాసకుండు గానివాణ్ణి వుపన్యాసకుండుగా దేవుండు మారిస్తే 
మాత్రం వుపన్యాసకులకుండే మహాలక్షణాలన్నీ పడతాయా యేమిటి? “మాటు మనువుదాన్ని 
కట్టుకుంటే మొదటి మొగుడు సోది మొదలెట్టిం” దన్నట్టు నా వుపన్యాసంలో కవిత్వ 
సందర్భాలు రాక మానవనుకొంటాను. అనంగా వ్యంగ్యాలూ గింగ్యాలూ తజచుగా 
వుంటాయన్నమాట. ప్రస్తుత మేమిటంటే, నా వుపన్యాసంలో యేమాటేనా గురువుగారికి 
అనుమానం కలిగించిందేమో! నాకు మాత్రం యిప్పటికిన్నీ తెలియనే తెలియదు. 
గురువుగారు మాత్రం వారితోనూ వారితోనూ అనడమేకాని నాతో యెప్పుడేనా అన్నారు 
కనుకనా తెలియడానికి. వారెవరెవరితో అన్నారో వారందటున్నూ గురువుగారితో 
యేకీభవింపనివారే అని మాత్రం వారివారి వల్లనే విన్నాను. యింతవజకు విన్నావుగదా. 
యే మాట వారి కనుమానం కలిగించిందో అది మాత్రం యెందుకు వినలేదంటారేమో! 
చెప్పిన వారంతే చెపుతూ వచ్చారు. నేనున్నూ అంతే విని వూరుకుంటూ వచ్చాను. తబిసీలుగా 
తెలుసుకోవలసిన ఆవశ్యకత లేకపోయింది. యెందుచేత? లోకులే సమాధాన 
పణుస్తూన్నప్పుడు యీ బాధ మనకెందుకని. యెవరో యెందుకు? శ్రీ యినుగంటి ప్రకాశ 
రాయనింగారు నిన్న మార్గవశాత్తుగా యెక్కడికో వెడుతూ నా క్షేమం కనుక్కోవడానికి మా 
వూళ్ళో ఆగి మా యింటికి దయచేశారు. దయచేసే టప్పటికి నేను కూర్చుని లేచే స్థితిలో 
లేను. నడున్నొప్పి మిక్కిలి బాధిస్తూ ఉండడంచేత కూర్చుంటే కూర్చుండడమే, పరుంటే 
పరుండడమే, నిల్చుంటే నిల్చుండడమే అన్నట్లున్నది నా స్థితి. ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని 
అవమానించినట్లవుతుందని యేలాగో వోపిక తెచ్చుకొని వీథి అరుగుమీందకు వచ్చి 
వారితోపాటు కూర్చుని ప్రస్తుతం వ్రాస్తూవున్న “ఇటీవలిచర్య” వినికి చేశాను కూడాను. 
వినికి చేస్తూండంగా నాకు హఠాత్తుగా తోంచిందిగదా; యీ దొరకు మనయందు మిక్కిలీ 
అభిమానం. స్వయంగా ఆహ్వానించి అన్నవరం దేవుడికి ఆస్థానకవులని పేరు పెట్టియెటా 
నూటపదాహార్లు చొప్పున సుమారు యిరవై యేళ్లనుండి ముట్టచెప్పడమే కాకుండా, యింకా 
యెన్నోసార్లు యేదో నిమిత్తం కలిగి నంతనే నూట పదార్లిచ్చి గౌరవించడం అలా వుండగా, 


నా పాలకొల్లు ప్రయాణము 875 


రోజూ అధమం వకమాటేనా నన్ను తలపెట్టకుండా వుండరని యెంతమంది వల్లనో 
వింటున్నాను. ఎవరో యెందుకు, యీ సంగతి శ్రీ గురువుగారుకూడా సుమారు 
నెలరోజులనాడు చెప్పారు. యింతగా నన్నభిమానిస్తూ వుండే యాయన విషయంలో 
మన మేమిన్నీ చేతనైన ప్రత్యుపకారం చేయనే లేకపోయాముగదా అని తోంచి, యుక్తకాలం 
గతించింది యిప్పుడేమనుకుంటే యేం లాభమని పస్తాయించి, యేనాంటి కానాండుగా 
వ్రాయుచున్న “ఇటీవలిచర్య” అనే పుస్తకాన్ని కృతి యిద్దామని నిశ్చయించి ఆయనతో 
కూడా చెప్పినట్లు జ్ఞాపకం. మనంతట మనం యిచ్చేటప్పుడు మనకాయన అంగీకారంతో 
అవసరమే ముంటుంది? ధనాపేక్షతో చేసేపనేమన్నా అయితే అంగీకారం లేనిదే 
లాభించదేమో అనుకోవాలి. యిది కృతజ్ఞతకుగాను మనంతట మనమై బుణం తీర్చుకొన్న 
మోస్తరుగా చేసేపని గనుక ఆలాటి సందేహాలతో లేశమున్ను అవసరం వుండదుగదా? 
ప్రసకాను ప్రసక్తంగా యింకోటి యిక్కడ వ్రాస్తూ వున్నాను. సుమారు రెండు నెలలనాండొక 
హరికథకుండు నావద్దకు వచ్చి, అయ్యాం మీ జీవిత చరిత్ర హరికథగా వ్రాయడానికి 
నాకు మీరు సమ్మతి నిప్పించవలసిందంటూ కోరేడు. దానిమీద అబ్బాయీ హరికథల 
కీలాటి లాకలూకాయి చరిత్రలు పనికిరావు, ఆ కథల మాదిరి వేలు, అదిన్నీకాక అచ్చుపడి 
వున్నదాన్ని బట్టి నీవు వ్రాసుకుంటానంటే నేను అడ్డడానికి నాకేమధికారం వుంది? వున్న 
సంగతిమాత్రం యిది అని బదులు చెప్పేను. అతండు వ్రాసాడేమో? నాకు సుతరామున్నూ 
యిష్టం లేదు. ఇదివజిలో అతండు వ్రాసినదాన్ని చూస్తిని, రసాభాసంగా కనబడింది. 
మనక్కూడా అదేగతి పడుతుందేమో అని భయం. చరిత్రలో అవక తవకలున్నా గ్రంథకర్త 
సమర్భుండైతే యెట్లోవాట్లను తోళ్లను బాగుచేసినట్లు బాగుచేసి లోకానికి ప్రదర్శిస్తాడు. 
అట్లుకాకపోతే మంచి విషయాన్ని కూడా చేతగాని గాయకుండు త్యాగయ్య కీర్తనలమీంద 
కూడా అసహ్యత కలిగించినట్లు చేస్తాడు. యెట్లు చేసినా వద్దనడానికి మాత్రం మనకధికారం 
లేదనుకుంటాను. కాని ఇప్పటికాలంలో లీగల్‌గా యేమేనా ఆధారం వుంటుందేమో! అది 
నాకు తెలియదు. దొరగారిక్కూడా యిష్టం లేకపోతే నాలాగే యేదేనా పత్రికలో వ్రాయించనే 
వ్రాయిస్తారు గాని కొట్టరు గదా! అనె ధైర్యంతో కృతిమాత్రం పెట్టదలంచుకొన్నానన్నది 
ప్రస్తుతం. ఆవూహతో శ్రీ ప్రకాశరాయణింగారికి 'ఇటీవలిచర్య'లో కొంత వినిపిస్తూ మా 
గురువుగారు నా మీంద ఆపాదించిన అపవాదాలని గూర్చి కూడా వినిపిస్తూ వుండంగా 
ఆయనతో కూడా మాగురువుగారీ ప్రసక్తిని శుతపజిచినట్లున్నూ దానికితాము సమ్మతింప 
నట్లున్నూ నిన్న శ్రీ దొరవారు కూడా సూచించారు. యిందు సమ్మతింపని విషయంలో 
యా యసమర్ధతా స్థితిలో యీ వ్యాసాలెందుకని చదువరు లనుకోవచ్చును గానీ “అప్రతిషిద్ధ 


876 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మనుమతం భవతి” కనుక వూరుకుంటే నేను కూడా సమ్మతించినట్లే అవుతుందేమో అని 
వ్రాయవలసివచ్చింది. యిలా వ్రాసినంత మాత్రంచేత నిజంగా వున్న కళంకు పోతుందా? 
పోదు. వ్రాయకపోతే మాత్రం, లేనికళంకు అంటుతుందా? అంటదు. కనుక నా యీ 
ప్రయత్నం “రక్తేవిరక్తేచ వరే వధూనాం నిరర్ధకః కుంకుమపత్రభంగః” అన్న శ్రీ లీలాశుకుని 
సూక్తి కుదాహరణమే అయింది. కానివ్వండి. ఆ లీలా శుకుండూర కున్నాండా? 
శ్రీకృష్ణునిగానం చేయలేదా? నేనున్నూ శ్రీకృష్ణగానమే చేస్తున్నాను. తప్పేమి? యిందు 
పునరుక్తికూడా బాధించదు. శేషం వినండి. సోమవారం నర్పాపురం వెళ్లేము. నాండొక 
వుపన్యాసం యివ్వడమయింది. కాని సభ్యులంతతో తృప్తిపడక యింకొకటి కావాలన్నారు. 
మటునాండు కోర్టులో సాక్ష్యముందని చెప్పాను. ఫరవాలేదు మళ్లా సమను చేస్తారన్నారు. 
వారి మాట తీసేయలేక ఆగి మజునాండు కూడా వుపన్యాసమిచ్చి వారిచేకూడా 
యించుమించు పాలకొల్లులో వలెనే సమ్మానింపంబడి సపుత్రకంగా, సచ్చాత్రకంగా, 
సుఖంగా, యింటికి వచ్చాను. 'కథ కంచి కెళ్లింది.” 


శ శ ఈ 


877 


శాస్తిగారి “క్షమాపణ” 
(25-1-1936 సం॥ర కృష్ణాపత్రిక నుండి) 


చదువరులారా! నేను వ్రాసే సంగతులన్నీ అవసరమైనవే అయినప్పటికిన్నీ 
శిష్యస్థానంలోని వాణ్ణవడంచేత మన ఆచారాన్నిబిట్టి తప్పక పోవని యెజింగి వుండడంచేత 
ఆదోషం కొంతేనా పోతుందని శీర్షిక ఆలా పెట్టేను గాని యిదిన్నీ “చంక దుడ్డు శరణార్థి” 
అన్న సామెతను జ్ఞప్తికి తెచ్చే వ్రాంతే. గురువుగారు సమాధానం అని వ్రాస్తూ “అది నా 
ప్రమాదమేమో నని నీవు సమాధానపడవచ్చునే?” అని వక వాక్యం నావిద్యాభ్యాస 
విషయంలో హైదరాబాదుకు తాము వ్రాసిన వుత్తరంలోని “మాఖాంతము వలకు” అనే 
సందర్భాన్ని నివారించేదాన్ని వ్రాశారు. దీని వల్ల శ్రీవారివద్ద నేచేసిన విద్యాభ్యాసాన్ని 
గూర్చి జాతకచర్యలో నా వ్రాసిన వ్రాంత అసత్యం కాదని లోకులకు బోధపడుతూవుంది. 
గురువు గారిప్పుడీ మాట వ్రాయడంవల్ల లోకులకు తెలుసుకోవడాని కవకాశం కలిగిందిగాని 
లేకపోతే కలుగదుగదా! నేను ఆ యీ వ్యాసాలు వ్రాయంబట్టిగాని వూరకే గురువుగారీ 
వాక్యాన్ని ప్రచురింపరుగదా! అందుచే నా వ్యాసాలు “నవ్వులపాలవుట” కని గురువుగారు 
వ్రాసిన యీ క్రింది వాక్యాలన్నీ అర్ధం లేనివేమో పరిశీలించండి. (1) తవ్వుకోవడం 
పూడ్చుకోవడం పిచ్చివాళ్లపనిగాని మనపనిగాదు. (2) వ్యాసాలు వ్రాసి పత్రికలు 
నిండించడానికి ప్రయత్నింపకుము. (3) నవ్వుబాట్ల పాలు గాకుము. ఇది హితబోధమని 
నమ్ముము. ఇది యిలా వుంచి “సమాధాన పడవచ్చునే” అని వ్రాస్తారే గురువుగారు. నా 
సమాధానం కోసమా యీ చర్చ, నా జాతకచర్యలో వున్న నా విద్యాభ్యాసపు వ్రాంతను 
చదివిన వాళ్లు గురువుగారి హైదరాబాదు వుత్తరాన్ని కూడా చదివితే కలిగే సంశయాన్ని 
పోగొట్టడం కోసమా, అన్నది యిట విచార్యం. ఇప్పుడు చదువరుల కాసందేహం 
తొలంగుతుంది. నేను ధన్యుణ్ణి. నా వ్యాసాలు పుట్టక పోతే తమ రామాట యెందుకు 
(వ్రాస్తారు? “నా౭_ పృష్టః కస్యచిద్రూయాత్‌” కదా? 

యింక నేను నవ్వులపాలు గావడాన్ని గూర్చి నేను యితరుల క్కూడా 
శిష్యుబ్ణయినప్పటికీ తమకున్నూ శిష్యుణ్ణేకదా? అగుచో విద్య మాత్రమే కాక మటికొన్ని 
అభ్యాసాలు పట్టుపడడానికి లోకులు విశ్వసిస్తారు. (1) కవిగండ పెండేరాల వృద్ధి - 


878 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


౧౫- తన్నాశః -౨ (2) రాజులేని అమెరికాదేశంలో కింగ్సుకు లెక్క లేదు. అయిల్‌ 
కింగు... మన ఆంధ్రభూమిలో, కింగ్సేమిటి? సార్వభౌములు, చక్రవర్తులూను - 
కవిసార్వభౌములు, శిల్పసార్వభౌములు, ... తామరతంపరగా పెరుగుతూన్నారు. పై 
సందర్భాలు కృష్ణాపత్రికలోవి. భారతిలో ఒకప్పుడు వ్రాశారుగదా : “ఈనిక్కపు 
కవిసార్వభౌమునకు” అని. దాని తాత్సర్యమేమిటో! నందిరాజు చలపతిరావుగారు 
కాశీమజిలీ అచ్చువేస్తూ ఆ పుస్తకం మీంద - “నిజమైన కాశీమజిలీలు” అని పేరు 
వేయించారు. దానికర్ధ మేమిటి? అంతకుపూర్వం యెవరో అచ్చు వేసిన కాశీమజిలీ 
లున్నట్లున్నూ అవి నిజమైనవి కానట్టున్నూూ తనవి నిజమైనట్లేకదా దాని తాత్పర్యం. అట్టె 
వ్యాఖ్యానమెందుకుగాని, త్రిలింగలో కాంబోలును, శ్రీ వ.సు. రాయకవిగారికి జరిగిన 
రాజమండ్రి సమ్మానాన్ని తమకు జరిగిన పెండరపు టుత్సవం దరిమిలాను పనిలేనిపాటగా 
అభినందిస్తూ చంద్రాభట్ట రామమూర్తిగారు కాంబోలును పద్యాలలో యేలావ్రాశారో తమరు 
చిత్తగించారా? వసురాయకవిగారు వారికి జరిగిన సమ్మానాన్ని గుటించి యే వూరువెళ్లి 
యెవరినీ ఆశ్రయించలేదంట, వారంతట వారే లోకులు ఆయనను ప్రేమించి ఆ సమ్మానాన్ని 
జరిగించేరంట. దీని తాత్సర్యమేమిటో తాము పరిశీలించారా? ఇదే అర్ధమిచ్చెటట్టుగా 
అభినవ సరస్వతీ పత్రికాధిపతి వక సీసగీతలో వ్రాశాడు చూడండి. 


ఆ.వె. అడిగినారె మీరు యత్నించినారె స 
మా(శయించినారె యందుకొటకు. 


ఇది ఆయన యెవరిని గుణించి వ్రాసినా, ఆ కాలమం దెవరో అడిగి, యత్నించి, 
ఆ(శయించి, సమ్మానం పొందినవారిని మనస్సులో పెట్టుకొని (వాసినట్లేకదా? యింకా 
యిట్టవి పెక్కులున్నాయి. ఇవన్నీ తమ పెండరపు టుత్సవానికి యించుమించు 
కాలములోనివే. యివి వ్యంగ్య మర్యాదచే తెలుపుడు చేస్తున్నాయి ప్రస్తుతాంశాన్ని, 
వాచ్యంగానే వ్రాసింది కృష్ణాపత్రిక సంపాదకీయంలో, సార్వభౌమ బిరుదాన్ని గూర్చిన్నీ, 
కనకాభిషేకాన్ని గూర్చిన్నీ, దాన్నే బలపరిచారు శిష్టావారున్నూ, పరిమివారున్నూూ యిందులో 
యెవరున్నూ లాకలూకాయలుకారు. మీయం దెవ్వరికిన్నీ ద్వేషమున్నట్లాధారాలు లేవు, 
వీరి వ్రాంతనే ఖండించడానికి అవకాశం లేదని నేను శాంతివ్యాసంలో వ్రాస్తే “అవివేకపు 
వ్రాంతలకు నిరుత్తరమే సమాధానమనీ, నిరసించుటే ఖండన మనిస్నీ” తమరు నా కళ్లనీళ్లు 
తుడిచి వోదార్సారు. కాని నా మనస్సులో ఆ దుఃఖం అప్పటికీ యిప్పటికిన్నీ బాధిస్తూనే 
వుంది. ఉంటే మాత్రం యేంచేయను? తమతో మనవిచేసి యింకముందేనా యిట్టి 
ప్రయత్నాలు చేయకండి మహారాజా అని బతిమాలు కుందామంటే తాము దాన్ని 


శాస్త్రిగారి “క్షమాపణ” పప 


వోర్వలేమిగా భావిస్తారుకాని అంగీకరిస్తారా? నేను నా గ్రంథానికీ, నా చరిత్రకూ కల్గిన 
విరోధాన్ని నా జీవితకాలంలో సవరణ కావడం కొకు పత్రికలో యేవో వ్యాసాలు 
రాసుకుంటూవుంటే, అధికారం వున్నావారు కనుక “నవ్వుబాట్లపాలుగాకుము” అని 
హితబోధచేసి చేవ్రాలు చేస్తూ కష్టపడి సంపాదించుకొన్న బిరుదం వదలిపెట్టి ప్రత్యేకించి 
నాకోసం, ప్రియవాది అనే క్రొత్త బిరుదాన్ని ఉపయోగించారు. నేను కూడా ఈ బిరుదాన్నే 
ధరించి ప్రస్తుత మ్మీరు చేయందలంచుకొన్న ప్రయత్నాన్ని గూర్చి నివారణమాటలు వ్రాస్తే 
తాము విశ్వసిస్తారా? విశ్వసింపరు. చూడండి శ్రీ వీరేశలింగంగారి కేదో శిలావిగ్రహాన్ని 
స్థాపించారంట, కీ॥శే॥ డయిన ఆయన ప్రయత్నం వుందని అనుకుంటారేమో యెవరేనాను. 
అనుకోరుగదా? ఇంకొకటి. కీర్తిశేషుండైనప్పటికీ లోకానికి యీ సమ్మానానికి ఆవ్యక్తికి 
అర్హత లేదని తోస్తే వెక్కిరించడాన్ని యెవ్వరాపుతారు? “లోకులో కాకులో” వకవేళ 
“కాదన్నవాండు కరణం” అన్నట్టు ఆ కాస్త మర్యాదా జరిగిన తర్వాత, యెవరో బయలుదేరి 
సమర్థిస్తారనుకోండి. యేంలాభం? ఆలాటి త్రోవ వచ్చినప్పుడే “పంచశుభం, పంచాశుభం” 
అంటారు లోకులు. నేనొక బిరుదానికి ప్రయత్నించడం లేదు. శిలావిగ్రహస్థాపనకై 
ప్రయత్నించడం లేదు. నాకు జన్మదినోత్సవం చేస్తారా? చేయరా? అని యెవరినీ 
యాచించడం లేదు. నా జీవిత చరిత్రలో వ్రాసినవ్రాంతకు బాధకలిగే వ్రాత తమది 
అచ్చుపడివుండడం చేత ఆ తప్పును తొలంగించుకోవడానికి ప్రయత్నించాను. దాన్ని 
మీరు నవ్వుబాట్ల పాలవడానికి ప్రయత్నించినట్లుగా వ్రాశారు. దాని మీద యింత 
వ్రాయవలసి వ్రాశాను. ఈ వ్రాత యథార్థమైనదయినా నా స్థానానికి అనంగా శిష్యుడికి 
ఉచితం కాదుకాంబట్టి మీ పాదాలమీంద నా శిరస్సు వుంచి క్షమాపణ కోరుతూవున్నాను. 
దాసుడితప్పు దండంతో సరి. అనుగ్రహించండి. యిప్పటికి నాకు తమరు ఆపాదించిన 
కృతఘ్నత్వం వకటి నివర్తించినట్లయింది. కొంతమట్టుకు ధన్యుణ్ణయినాను. 


యింక “దురుద్దర దోషశ్చంఖలం” ద్వారాగా ఆపాదించిన దోషాలు రెండున్నాయి. 
అందులో వకటి ముక్యాలకు సంబంధించింది, రెండు పాలకొల్లుకు సంబంధించింది. 
ఆ “శృంఖలగ్రంథం” కూడా హైదరాబాదు వుత్తరంవలె ప్రమాదమూలకమే అంటే నాకు 
పూర్తిగా ధన్యత్వం కలుగుతుంది. లేదా? యీ కృతఘ్నత్వం పరలోకంలో విచారించే 
వాళ్లు సర్వజ్ఞులు కనుక నన్ను బాధించరుగాని యిహలోకంలో యెవళ్ళోతప్ప వాళ్లని 
పోలేవాళ్లుండరుకాంబట్టి నన్ను కొంతేనా బాధించకపోరు. అందుకోసమై నేనింతగా 
అభ్యర్థిస్తున్నాను. ఆయీ అభ్యర్థనం న్యాయమైనప్పటికీ గురుశిష్యులకు కలహం పెరిగి 
పోతూ వుందని పత్రికవాళ్లు ప్రకటించక పోయినా నేను యిప్పుడు యే రోజుకు ఆరోజే 
వ్రాయుచున్న “ఇటీవలి చర్య”లో విస్తరించి వ్రాసివున్నాను. దాని ప్రకటనము కూడా 


880 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


“సశేషం” అని తుట్టతుదను వుటంకించి నేండో రేపో జరుగుతుంది. అందుచే పత్రికవా 
రాపిన ప్రయోజనం వుండదు. “కోడీ కుంపటీ లేకపోతే తెల్లవారదా?” పోనీ తమ 
హృదయములో యిది యింతతో చల్త్లాజితే మంచిదని నిజంగా వుందనుకొందామంటే 
యీ వాక్యం చిత్తగించండి, “నువ్విపుడు కృష్ణాపత్రికలో రాస్తూన్న రాతలన్నీ నేను చూస్తూనే 
వున్నాను. అవి చాలా హెచ్చుతగ్గులుగా వున్నాయి” అన్నారు కదా? యిదివటిలో కృతఘ్నత్వ 
ప్రయుక్త దోషాలు మూండింటినే ఆపాదించారు. ఇపుడు మళ్లా తప్పుడువ్రాంతలు వ్రాస్తూ 
వున్నట్లు వుటంకించారు. యింక దోషాలయిదింటికీ వకటిమాత్రమే తరవాయనుకొందునా? 
మణి యేమనుకొందును? “నువ్వు కొన్ని సంగతులు వ్రాసినప్పుడు నేను వాటికి తగినట్లు 
మటికొన్ని సంగతులు వ్రాయవలసివస్తుంది.......... నీ వ్రాసిన వ్రాంతలన్నీ సప్రమాణంగా 
ఖండించి వాటికి మారు రాసి లోకాన్ని వొప్పించగలను. అయితే దానికి 
నేనిప్పుడంగీకరించిన చిత్తంలోలేను” తుట్టతుది వాక్యాన్ని గుణించి నేనేమిన్నీ మనవి 
చేయంజాలనుగాని, తక్కిన వాక్యాలను గూర్చి మాత్రం మనవి చేసుకుంటాను. 
(వపాయవలసిన సంగతులుంటే వ్రాసి లోకులను వొప్పించవలసిందనే నా ప్రార్థన 
ముమ్మాటికిన్నీ. “నేనెవరితోనో యేమో చెప్పినాననిన్నీ... చెప్పంగా వారుత్తరం 
వ్రాశారనిన్నీ... చెప్పడం తప్పుగాకపోదు.” ఈ వాక్యాల కర్ధమేలేదు. హైదరాబాదు వుత్తరం 
సంగతి తామొప్పుకొనుచునే యున్నారుగదా? తక్కినది తమ “శృంఖలం”లో వున్న 
విశ్చంఖలపు వాక్యాలు. అంతేనేకాని “యెవరో యెవరో” లు కావు. శృంఖలగ్రంథం 
వకటి నాకు గుంటూరులో లభించిందని యిదివజకే వ్రాసివున్నాను. నిన్నమొన్న 
విశాఖపట్టణంలో వక రావుసాహేబుగారి వద్దకూడా వున్నట్లు వారే చెప్పారు. వారిని 
తమరున్నూ యొటింగివుంటారు. యింకా యెందటివద్ద యెన్నివున్నాయో? ఆ పుస్తకం 
తమరు చాలా ఆలోచించి వ్రాసిందేకాని మజోమోస్తరుదికాదు. ఖండన (గ్రంథం గదా? 
హైదరాబాదు వుత్తరంలాగు అందులో వ్రాంత ప్రమాద ప్రయుక్త మనడానికి అవకాశం 
చిక్కదనుకొంటాను. కోపం వచ్చి అలా వ్రాశానని వ్రాయడమేతప్ప నాకు ఆ తొందరపాటు 
సవరణచేసే మార్గాంతరం కనపడడంలేదు. కాంబట్టి యిప్పట్లో నేను కొంత వ్యతిరేకంగా 
వున్నప్పటికీ యీ నిక్కపు భక్తుణ్ణి మన్నించి యీ నా సలహాను అంగీకరించండి. మీకు 
యేస్వల్పంగానో శిష్యులున్నా జట్టీలు తెచ్చే శిష్యులేగాని నావంటి భక్తికల శిష్యులు లేరు. 
ఇది నిక్కము. నా శిష్యత్వంవల్ల తమకు వచ్చే గౌరవంలేదని శృంఖలంలో ప్రాసివున్నారు. 
అది చూచి నేను పరమాశ్చర్యపడ్డాను. మనస్సా మీరు అమాయికులని యెజుంగుదును. 
యెజింగి యేమి చెయ్యను? నన్ను మీ ప్రాంత కృతఘ్నుణ్ణిచేస్తూ వుంది. యే పాపాన్నేనా 
నేను భరిస్తాను కాని యీ పాపాన్ని భరించలేను. యీ సంగతి నా గీరతంవల్లనే దేవరకు 


శాస్రిగారి “క్షమాపణ” స్‌ 


విశదంగదా? ఆ గీరతాన్న తమరు “శృంఖలంలో యీసడించారు. మీకు బోధించతగ్గ 
వాణ్ణిగాను కాని, కవిత్వమన్నప్పుడు, యేరసంలో మొదలు పెడతాడో కవి, ఆ రసంలో 
మెప్పించుకోవడమే అనుకోండి. మీరందటున్నూ గ్రంథాలు వుచితంగా పంపి వారి వారి 
అభిప్రాయాలు కోరడం నేనెలుంగుదును. నేనెవ్వరికిన్నీ పుస్తకం పంపడంగాని అభిప్రాయం 
అడగడంగాని కలలో కూడా యెజుంగనే యెజుంగను. అడిగితే తప్ప యెవ్వరికిన్నీ పుస్తకం 
చూడమని చేతులో పెట్టను. ఇప్పటి మాటకేమి? నేను మునుపు మీకు ముఖ్యప్రేమాస్పదుళ్జే 
గదా, యెప్పుడేనా పోస్టుద్వారాగాని ప్రత్యక్షంగా కాని వక పుస్తకమేనా దయచేసి చూడండని 
దాఖలు చేసుకున్నానా; యెందు చేత? నా వ్రతానికి భంగం కలుగుతుందనే. 
నా తాత్సర్యమేమింటంటే, రిజిష్టరు ఖర్చులు వగయిరాలు పెట్టుకొని వుచితంగా పుస్తకం 
పంపినప్పుడు యెంత యిష్టంలేనివారైనా మంచి అభిప్రాయాన్నే యిచ్చి తీరుతారనే. ఆలాటి 
అభిప్రాయా లెందుకు పనికొస్తాయో చూడండి. ప్రస్తుతమేమిటంటెే : యిట్టి పొగరుమోతు 
గీరతానికి యెందలో (ప్రాజ్ఞులు సదభిప్రాయాలు వారంతట వారే వ్రాశారు. యిది నా 
ప్రజ్ఞ అనుకొందునా? లేక కాలపు వైపరీత్య మనుకొందునా? మీరు దాన్ని మహాగ్రంథమని 
పూర్తిగా నిరసించారు కదా? అయితే అప్పటికే కొల్లాపురం గోల వచ్చింది కాంబట్టి అది 
కోపంవల్ల యీసడించినట్లు జమకట్టుకొన్నాను. మీకున్నూ కృష్ణాపత్రికకున్నూ ఈలాటి 
కోపకారణం లేశమున్నూ లేదే? లేకున్నప్పుడు మీ భారతాన్ని “ఊరక పద్యముల గణబద్ధము 
చేసినంత మాత్రమున” అని నిరసించి వ్రాయంగలిగింది కదా? యిందలి యాథార్ధ్యమును 
మీరు గమనించనే లేదు. మీ పొత్తము సర్వమున్నూ నీరసమని నేననను. కాని మీరుపైవారి 
వ్రాంతలకు ఆధారంగా కొంత రచన చేశారు. 


క. స్రీస్వాతంత్ర్యము లేమిన్‌ 
మా స్వాములవారు వచ్చి మసలక నీకున్‌ 
సుస్వాదువృత్తి నిచ్చిన 
ఓ స్వారాడ్డుల్య నన్ను నొందుము పిదపన్‌. 
యీ నా వుదాహరించిన మీ పద్యంలో స్వల్పంగా వ్యత్యాసం వుంటే క్షమించండి.. 
ఈ విషయములో నన్నయ్య పద్యం చూడండి. 


క. కరుణానిరతులు ధర్మ 
స్వరూపు లింతకు మదీయజనకులు చనుదెం 
తురు వారు వచ్చి నీకి 
చ్చిరేని పాణిగ్రహణముచేయుము నన్నున్‌. 


882 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మీ రచనని నిరసించేవారి కీలాటి చోట్లు పూర్తిగా తోడ్పడతాయి. వారి నందణినీ 
మీరు సర్వం తోటకూరకట్టగా అవివేకులని తోసివేయం గలిగినారు. నా కది చేంతగాదు. 
రాంతలోకి దిగనేదిగను, దిగితే ఆసీమాంతం చేసి కాని విడిచేదిలేదు. వోడు వస్తుందంటే, 
అసలే కలగ జేసుకోను. వకప్పుడు నిజమైన తప్పుంటేకూడా మార్గాంతరంచేత 
సాధించంగలను. కాకినాడ అవధానంలోని “ఏనా మనూనాకృతి భాసమానం” అన్నదిన్నీ, 
గుంటూరి వివాద సందర్భంలోని, “పశ్యాపశ్య.....” వాదమున్నూ పాండవాశ్వమేధంలోని 
“మరుద్భూపాలుండు” లోందిన్నీ ఇవి నా పొరపాట్లే అయినా మార్గాంతరం త్రొక్కి 
సాధించాను, జయించాను. ఈ బలం నా కెక్కడ నుంచి వచ్చిందనుకున్నారు! గురువుల 
ఆశీర్వచనం వల్లనే. ఆ గురువులలో బ్రహ్మయ్యశాస్తులవారి శు(శ్రూషకు నేను వెళ్లకపోయే 
యెడల నేనున్నూ తమవంటి కవినే అగుదును గాని శంకరుండు పాశుపతాస్త్రం యిచ్చినట్లు 
ఆ మహాత్ముండు నాకు వ్యాకరణ శాస్త్రాన్ని దయచేశారు. దానిచేతనే ప్రతిసభలోనూ నే 
ఆడింది ఆటగా, పాడింది పాటగా, సాగింది. తాము వ్రాసినట్లు “శేషం 
స్వర ౫ ఈ స్వల్పకాలంలో కూడా అట్లాగే సాగుతుందని నా నమ్మకం. 
గురుపరంపరలో ప్రధానస్థానం వారికిచ్చాను. అనగా శంకరస్థానం వారిది. నాకు తాము, 
కృపాచార్య స్థానంలో వుండే గురువులు. నా అదృష్టంవల్ల ఆ పదము శ్లేషిస్తూకూడా 
వుంది. కాంబట్టి నేనిప్పుడు తాము వ్రాసినట్లు పిచ్చియెత్తినట్లే యెదురు తిరిగినా నాయందు 
కృపను వదలుకోరని యెజుంగుదును. చూడండి యెదురుతిరిగి వ్రాసే వ్రాంతలో కూడా 
“ఇటీవలి చర్యలో” యెట్లా వ్రాశానోను! 


ఉ. కొంకంగ నేల చెప్పెదను, కోమలమౌ హృదయంబుతోడ “మా 
వెంకటశాస్తికన్నం బృధివింగలరే? కవు” లంచుం బల్ము ని 
శృంకగ మద్దురుం, డటు ప్రశంస యొనర్చెడి దేశికుం డెటో 
సంకుచితాంత రుండగుచు సందియ మందం దొడంగె నియ్యెదన్‌. 


ఇది తమ పెండారపు సభాధిపత్యమునకు సంబంధించిన ఘట్టములోనిది. దీనివల్ల 
యిప్పటికిన్నీ మీయందు నాకెట్టి భక్తి వున్నదో తమచిత్తానికే విశదం. పెండారపు సభలోని 
నా వర్తన తమరెజుంగనిది కాదు. నేనేమో తగాయిదా పెడతానని పలువురనుకొన్నారు. 
తాము కూడా తుట్టతుదకు కాని నా అగ్రాసనాధిపత్యాన్ని అంగీకరించనేలేదు. దీన్ని 
గుణించి వ్రాస్తూ భారతిలో యెవరో చాలా చర్చించారు. ఆయన శాస్తి అనిమాత్రమే 
చేవ్రాలు చేశారు, చిత్తగించారో లేదో? వారి వారి (వాత లుదాహరించాను. ఇటీవలి 
చర్యలో ఈ పద్యం ఆ ఘట్టం లోనిదే. 


శాస్త్రిగారి “క్షమాపణ” 883 


క. జరిగె సభ భూనభోంతర 
మిటుకై సందింత లేక; యిరువురకున్‌ బో 
రరుదుగ జరుగుననుచుంగొం 
దజువచ్చిరి, చనిరి తుదకునష్టాశయులై. 


ఆ సభనాంటికి చాలపూర్వమందేమీ శృంఖల (గంధాన్ని నేను చూచియున్నాను. 
అయినప్పటికీ నేనా బాపతు వికారచేష్ట లేమిన్నీ కనపబచనే లేదని తమ చిత్తానికే 
విశదంగదా? దీన్ని బట్టి నేను తమకు శ్రీరాములవారికి ఆంజనేయులవంటి భక్తుణ్ణని 
తమ చిత్తానికే విస్పష్టం. ఇట్టి భక్తుణ్ణి మీరు వదులుకోకూడదు, రెచ్చగొట్టన్నూ కూడదు. 
ఆంజనేయులు కపి, నేను కవిని. కాంబట్టి నాయందు కోతిచేష్ట లుండంగూడదు. 
మీ శృంఖల(గ్రంధం చూచి యెట్లో సహింపంగలిగాను. కాని హైదరాబాదు వుత్తరం చూచాక 
నేను స్వతహా కవినైనా కపినే అయి - 


శ్లో కపిరపిచ కాపిశాయనమదమత్తో వృళ్చికేన సందష్టః 
అపిచపిశాచగ్రస్తః కింబ్రూమో వైకృతం తస్య. 


అనే శ్లోకానికి వుదాహరణంగా మాజిపోయాను. మాటితే మాటుదును గాక, 
నాస్వంతం కోసం తప్ప మిమ్మల్ని ధిక్కరించడాని కీ వ్యాసాలు ప్రారంభించలేదు. చేయని 
కృతఘ్నత్వాన్ని నామీంద మీ రాపాదించారు. అందుచేత మన పూర్వాచారానికి విరుద్ధమైనా 
అంగీకరించి యీ “గురువుతో (గ్రుద్దులాటకి” మొదలేశాను. నాకల్లా కావలసింది, 
కృతఘ్నత్వం లే దనిపించుకోవడం. అందుకే యీ నా పరిశ్రమ. యిప్పుడు మీరున్నూ 
పశ్చాత్తాప పడుతున్నారని గ్రహించాను. యేలాగంటారా6 “యింత కాలం వక విధంగా 
వెళ్లిపోయింది. శేషం స్వల్పం. అది కూడా యిల్లాగే శాంతంగా వెళ్లిపోతుందనుకున్నాను. 
వెళ్లి పోనిచ్చాడు కాడు భగవంతుడు.” ఈ అక్షరాలు మీ అనుపాతాన్ని పూర్తిగా వెల్లడిస్తూ 
వున్నాయి. అయితే యేం చేతును? దీనికి భగవంతుడు కారణంగాదు. అనాలోచితంగా 
మీరు నన్ను గూర్చి వ్రాసిన అక్షరాలు. “పరిణతిరవధా ర్యాయత్నతః పండితేని కనుక 
మీరు భావిపరిణామాన్ని వూహించకుండా శృంఖలం వ్రాశారు, అచ్చొత్తించారు. కాని 
పస్తాయించి నిలుపు చేశారు. ఆ నిలుపు చేయడమేనా యెందుకనుకున్నానంటే నేను 


(ఇటీవలి చర్యనుండి) 


తే.గీ. లలి “దురుద్ధరదోషశ్ళంఖల”మటన్న 
'పేరితోం బండితులం దూజుపాజబట్టు 
చొక్కపొత్త మచ్చొత్తించియును నది తమ 
భావి పెండెరమును భంగపజచుననుచు. 


884 కథలు - గాథలు ౫ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


క. లోనెంచి వెనుకముందు ని 
దానించియు సిద్ధమైనదాని నణంచి రె 
ట్లేనియు నొకటో రెండో 
పై నిలిచెన్‌ వారిచేతిపట్టు వదలుచున్‌. 


ఇందు కనుకున్నాను. యిందేమేనా పొరబాటుంటే క్షమించండి. తాము శృంఖలంలో 
వ్రాసిన ప్రకారం, ముక్త్యాల సందర్భమున్నూ పాలకొల్లు సందర్భమున్నూ సమర్థించ లేకపోతే 
నేను “సెనగలు 'తిని చేయి కడుక్కున్నట్లు” యీ గండం లోనుంచి బయటపడి 
శుద్దుణ్ణనిపించు కుంటానుగాని గురువుగారి కెదురుతిరిగి యథార్థమైనవైనా కొన్ని వాక్యాలు 
వ్రాసిన పాపం మాత్రం నాకు దాపరిస్తుందని విచారిస్తూన్నాను. అయితే నా మతంలో 
యేపాపమున్నూ కృతఘ్నత్వాన్ని పోలేదికాదని విశ్వాసం గనుక యీ స్వల్ప పాపం చేశేనా 
ఆ గొప్ప పాపాన్ని తొలంగించు కోవడానికి ప్రయత్నించినట్లు గురువుగారు భావించవలసి 
వుంటుంది. వారు భారత మాంధ్రీకరించినారు కదా? అందు నాళీజంఘుని చరిత్రలో 
కృతఘ్నత్వాన్ని గుణించి వ్రాసిన విషయం పూర్తిగా వారి కవగతమే కావున విస్తరింపను. 
స్వల్ప పాపంచేత గొప్పపాపాన్ని పోంగొట్టు కోవడానికి శాస్త్రజ్ఞుల సమయం వప్పుకుంటుంది. 
దాన్నే “కూపఖననన్యాయ” మంటారు. ఈ న్యాయం కొంచెం పాపం చేసి సంపాదించే 
పెద్దపుణ్యం విషయంలో గ్రంథాల్లో పెద్దలు వాడారు. కొంచె మించుమించుగా నేను 
దీన్ని ప్రస్తుతానికి ముడిపెట్టేను. అదిన్నీకాక న్యాయానికెవరితో యెవరేనా వివదించడం 
తప్పుగా దన్నందుకు పరశురామునితో నెదుర్కొని యుద్ధ మొనర్చిన భీష్ముండొకండు 
కనుపడుతూ వున్నాండు. కాంబట్టి నాకు అంతగాచిక్కులేదు. అందుచేతనే “ఇటీవలిచర్యలో” 
ఇట్లు వ్రాశాను. 


క. గురు వొకచో నపమార్గము 
పొరంబడియో బుద్ధిపూర్వముగనో ్రొక్కన్‌ 
సరిగాదని శిష్యుండు మృదు 
సరణిని తెల్పుటయుం దద్‌జ్ఞ సమ్మతమె యగున్‌. 


గురువుగారు నాకు ప్రధాన సమాధానములో వారి శిష్యత్వమును నే నపలపింపాలనె 
వుద్దేశంతో వున్నట్లు కొన్ని మాటలు వ్రాశారు. అది లోకం వప్పుకోదు. నా శిష్యత్వం వల్ల 
వారికి వచ్చే గౌరవం లేక పోవుంగాక, నేను మాత్రం యితర గురువులతోపాటు వారికి 
కూడా శిష్యుణ్జే. యితర గురువుల వద్ద చదివిన చదువును మాత్రం వారిపరం చేయడానికి 
వప్పుకోలేక పోయాను. నా అంతట నాకు “ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యా” అనే న్యాయంచేత 


శాస్త్రిగారి “క్షమాపణ” 885 


అబ్బిన కవిత్వావధానాలను వారికి కట్టిపెట్టినా నాకు దోష ముండదుగాని అన్యులవద్ద 

(౧ 
చదివిన చదువును కట్టిపెడితే దోషంరాదా? ఈ సంగ తిదివజకే వ్రాశాను. నాశిష్యత్వాన్ని 
వారు నిరాకరించారు. శిష్ట్ణావారు దీనివల్ల చాలా లాభం వుందని వ్రాసిన సంగతి గురువుగా 
రెటిగిందే. చిట్టిగూడూరి పారశాలా విద్యార్థి వకండెట్లా వ్రాశాండో చూపి యింక దీన్ని 
ముగిస్తాను. 


“మీరు శిష్యతన్‌ లవమును పేరులేదనిన నవ్వరె పిల్లలు గూడం జూడ 
'కింకవిగజసింహదేశికతి కన్నను నెక్కుడె గండపెండరాల్‌.” 


వకటే మాట. ధనంకోసం ప్రయత్నం చేయడం సంసారికి తప్పదు. కుక్కదానం 
పట్టి కుటుంబం పోషింపమన్నారు కదా. ప్రతిష్టకోసం ప్రయత్నిస్తే అది పనిచేయదు. 
తోడ్చడ్డవాళ్ళే యెక్కడో వున్న మాట వున్నట్లు యేకరువు పెడతారు. దానితో 
రసాభాసవుతుంది. యీ విషయం బాగా గమనించవలసిన సంగతి. యింకొకటి, అవ్యక్త 
ప్రసంగంచేసే శిష్యులుంటే మందలించాలి. వాళ్ల సంరక్షణకే యితరులకు వుత్తరాలు 
వ్రాయకూడదు. అలా వ్రాస్తే అవి తుదకు మెడ మీందకి వస్తాయి. గురువుగారు విశ్వకర్మ 
శిష్యుడి రక్షణకు వ్రాసిన వుత్తరంలో పెందేరానికి సంబంధించిన మాటలు పుచ్చుకొని 
అక్కడి పత్రికలో యెంతతీవ్రంగా విమర్శించారో గురువు గారు చూడలేదనుకుంటాను. 
“నేనెవరితోనూ నీ విషయమై తప్పుచెప్పలేదని ప్రమాణం చేస్తాను” అని గురువుగారు 
వ్రాశారు. విశ్వకర్మ శిష్యుడు తనంతటతానే అవ్యక్తంగా హైదరాబాదులో తాము తనతో 
చెప్పినట్లు కొన్ని మాటలు ప్రసంగించా డనుకొందమా! అయితే ఆ శిష్యుణ్ణి పదిమంది 
పెద్దలుగల సభకు పిలిచి నన్ను కూడా పిలిచి కీరనీర న్యాయంగా వున్న మాకు 
తంపిపెట్టితివేమి, అని మందలిస్తే యిప్పుడేనా బాగుంటుందేమో? అయితే అతని మాటల్ని 
“శృంఖల గ్రంథం” బలపరుస్తుంది గదా? అప్పుడు గత్యంతరమేమి? ఇదిగాక ఆ శిష్యుడిచేత 
హరికథ (వాయించడం, అందులో యెక్కడా చదవని పాణినీయాన్ని అతితేలికగా “పాడినట్లు” 
(వాయించు కోవడం, యివన్నీ లోంకువకు కారణంకావా? ఆ పాణినీయం యెవరివద్ద 
“పాడినట్లు” వ్రాయంబడినదో ఆ మహనీయులను కొంచెము నే నెటుంగుదును. నేను 
తమకు శుశ్రూషచేసే కాలానికి వారు జీవించేవున్నారు. వారివద్దనే తాము పాణినీయం 
పాడివుంటే యిటీవల చాలాకాలాని కనగా రాజమండ్రి నివాసానికి వచ్చిన పిమ్మట 
పాణినీయం పరించాలని యేల ప్రయత్నించవలసి వచ్చిందో విచార్యం కాకపోదు. అప్పటి 
తమ ప్రయత్నం నాకు ధారణలో వుండంబట్ట, ఇటీవలి చర్యలో ఈ పద్యం (వ్రాయంగల్లితిని. 


886 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


క. “గురుబుణము తీరుటకు వ్యా 
కరణముచెప్పు” మని గురువుగారన్నది నె 
మజవంగలే దల ధవళే 
శ్వరమున బ్రహ్మగురుసేవ సలిపెడి పట్లన్‌. 


అది యటులుండె. గురువుగారికి నాకన్న (ప్రేమపాత్రుండులేండు ఇంకముందున్నూ 
వుండంబోండు. కాలకర్మ దోషంవల్ల నేను వారి ్రతిపక్షికిచ్చిన అభిప్రాయంవల్ల వారి 
మనస్సు చెడినది. దానిపై నేదో వ్రాశారు. వ్రాసినా నేనెట్లో సరిపెట్టుకున్నాను. కొన్ని 
యేండ్లు జరిగి పోయాయి. అంతలో విశ్వకర్మ శిష్యుండు యీ చిక్కు తెచ్చి పెట్టేడు. అక్కడికి 
వ్రాసిన వుత్తరం వల్ల యింత పెరింగింది. అయితే నేను వారిని వదలను, నన్ను వారున్నూ 
వదలరు. “విప్రుల యలుకయు, తృణ హుతాశనమ్ము దీర్గమగునె?” 


శ రగ 7 


887 


వకటేమాట లేక సూక్షోపాయం 


(14-3-1936 సం॥ర కృష్ణాపత్రిక నుండి) 


గురువుగా రేదో వ్రాస్తూవున్నారు. ప్రధానాంశం మాత్రం తేలడం లేదు. (ప్రాంత 
పెరింగిపోతూవుంది. వెం॥శా। కృతఘ్నుండు అని తేలినట్లులేదు. వ్రాంత పెరింగిపోతూ 
వుండడం చేత పరస్పరవిరోధాలు మిక్కిలిగా దొర్లుతూన్నాయి. ఆ విరోధాలను బట్టి వారు 
అసత్యకల్పనకు దిగినట్లు లోకులు భావించడాని కవకాశం కలగడం తప్పుకాదు. యిదే 
అవకాశం గదా అని యెవరో గొప్ప సభ్యులు లేచి మా గురుళిష్యు లిద్దణినీ తూలనాడుతూ 
తమ సభ్యత్వాన్ని ప్రకటించుకొంటూ అంతతో తృప్తిపడక “మొజ్లో వెంకటశాస్త్రి శిష్యత్వం 
నాకువ” ద్దని కంఠోక్తిగా వ్రాస్తూవున్న గురువుగారిని ఇందుకోసం “వొట్లుపడుతున్నారు” 
అని వ్రాసివున్నారు. యింకా యీ సభ్యులు వ్రాసిన ప్రధానాంశంలో కూడా కొంత సాహసం 
కలదు. అవసరమైనప్పుడు వేటొక విషయంలో చూపిన మథికొంత సాహసాన్ని కూడా 
కల్పి దాన్ని బుజువు చేస్తాను. ఆ “ప్రబుద్ధాంధ్ర” దాచే వుంచినట్లు జ్ఞాపకం. మా వాదం 
పూర్వాచారానికి సంబంధించిందవడంచేత ఆ “ప్రబుద్దులొకు తప్పుగా, అసభ్యంగా 
తోంచడంలో ఆశ్చర్యంలేదు. 


అది యట్లుండె. యింక మా గురుశిష్యులవాదం తేలే వుపాయమేమిటి? కాలాలకి 
కాలాలు నిండిపోతూవుంది గదా! అంటే వక ఉపాయం తోంచింది. దానికి గురువుగారే 
మార్గప్రదర్శకులు. యిది యేకతరద్వంద్వ యుద్ధం వంటిది. వుభయ సేనలలోనున్నూ 
కర్ణార్జునలవంటివారిని యిద్దణిని యేరికొని పోట్లాడించి జయాపజయ నిర్ణయానికి 
వుభయులున్నూ అంగీకరించే ఆచారం పూర్వమందు వుండేదట. యిప్పుడు గురువుగారు 
సూచించినదిన్నీ అట్టిదే. దాన్ని చూపి మణీ వ్రాస్తాను. 

“నేను వారి విషయమై వ్రాసిన వ్రాతలంగూర్చి యేదియేనియు వారు కాదనగలిగినచో 
నొరుల సాక్ష్యముతో నవసరములేకుండ నేను చేసినది తప్పేయని యొప్పుకొందును.” 


పై సాహసోక్తి గురువుగారిది. దీన్ని భంగించే అంశాన్ని వుదాహరిస్తాను. 
యింతతోనేనా గురువుగారు విరమించి సాచీమార్గానికివస్తే సంతోషించి మిన్నకుందును. 
“పాఠక మహాశయులారా! నాకిప్పటికి 69 సం॥రములు నిండినవి. నేనెప్పుడును 


888 కథలు - గాధలు ౫ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వేంకటశాస్తిగారు నాకు శిష్యులని యే సభయందును బలికియుండలేదు.” చెరలాటంలో 
పై రీతిని వ్రాసి యున్నారుగదా గురువుగారు! దీనికి నా సమాధానం చిత్తగించండి. 
“చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి నాశిష్యుండు, అతడు నాయందు పితృవాత్సల్యత చూపుచు......” 
అనే వాక్యాలు రాజమండ్రి కోర్టులో శ్రీవారు పలికివున్నారు. “పండితాభియోగం” అనే 
పేరుతో ఆ కోర్టు వ్యవహారమంతా అచ్చుపడివుంది. కోర్టు సభ కాదని గురువుగా 
రంటారనుకోను. యిదేమోస్తరుగా “శ్రీవారి కొమార్త కవయిత్రికాదు” అని నేను ధ్వనింపం 
జేశానన్న సంగతి కూడా యెగిరిపోతుంది. అలాగే ముక్యాలలో శ్రీవారిని గూర్చినేను 
చేసిన ప్రయత్నానికి మొట్టమొదట తాము సంతోషించలేదన్నదిన్నీ యెగిరిపోతుంది. గ్రంథం 
పెరగడాని కిష్టంలేక సూక్ష్మంలో మోక్షం కనుపబుస్తూ వున్నాను. వాది (ప్రతివాదులు 
వకరివ్రాంతను వొకరు నిరసించడం లోకాచారమే. యిప్పుడు నేను చూపించింది ఆ 
మాదిరిదే ఆవునో కాదో గమనింప కోరుతాను. వారి ప్రతిపక్రిపండితునికి నేను సదభిప్రాయం 
యివ్వడమే వారికి నాయందు కోపానికి కారణం అన్నది యిద్దజమూ వప్పుకుంటూనే 
వున్నట్టు మామా వ్రాంతలు స్పష్టపరుస్తాయి ఆ కోపం మీంద వ్రాసేవ్రాంత కనుక యేదో 
మాదిరిగావుండి గురువుగారు అసత్యం (వ్రాస్తూ వున్నట్లు కనుపడినప్పటికీ నేను కేవలం 
అలా భావించను. 69 వత్సరముల వయస్సులో పూర్వ మెప్పుడో జరిగిన విషయాలు 
బాగా జ్ఞప్తికిరాక, పోనీ వూరుకుందామంటే స్వతస్సిద్ధమైన కోపం అందుకు అంగీకరింపక 
వ్రాసేవ్రాంతకనక నానావిధాల అస్తవ్యస్తంగా వుంటూ వుందని సమాధాన పడతాను. చి॥ 
నా కొడుకు సభకు నన్ను రమ్మని హైదరాబాదువారు కొరితే అనారోగ్యకారణంచేత నేను 
వెళ్లలేకపోతే ఆ సభలో నా ప్రతిమకు కప్పిన సేలువు వగయిరాలకున్నూ విశ్వకర్మ 
శిష్యుండుగారి సంభాషణవల్లనూ, ఆయన సంరక్షణకు గురువుగారు వ్రాసిన వుత్తరంలోని 
మాఖాంతం వగయిరా ప్రమాదపు వ్రాంతవల్లనూ, శృంఖలం వల్లనూ వచ్చిన యీ 
వివాదానికిన్నీ ఆ సేలువులను కారణంగా చూపించే గురువుగారి అమాయికత్వానికి పదివేల 
నమస్కారాలు. వెం॥।శా॥ “.. కాసుకు గడ్డి తినేవాం” దని బుజువుచేస్తే సంతోషమే కాని 
యీ విషయం నాకింత అవసరంకాదు. గాని అవసరమైతే పట్టపగ్గాలుండవు. ఆధారాలు 
బోలెండు. (ప్రధానాంశం, నేను కృతఘ్నుందనా? అన్నది. లోకం దాన్ని పరిశీలించుకోవడానికే 
ఆయా వ్యాసాలు వ్రాశాను. అవసరమైనప్పుడేదో నిర్ణయించుకుంటుంది. గురువుగారు 
వ్రాసే (వాతల సారం తేల్చడానికి వకటి చూపేను. పేరుపెట్టి యింకా దేనికేనా “యేమి 
చెపుతావు” అని గురువు గారుగాని వేజొకరుగాని ప్రశ్నిస్తే యిట్లే జవాబు వ్రాస్తాను. 
యిది సుళువైన మార్గమని నాకు తోంచి యిలా విన్నవించుకున్నాను. 


శ XxX ఈ 


889 


దోషావాచ్యా గురోరపి 


(18-3-1936 సుధర్మ పత్రిక నుండి) 


అనడం వల్ల గురువులది యేదేనా శబ్దమో అర్ధమో తప్పుగా వున్న యెడల దాన్ని 
శిష్యుండికి తప్పనడాని కధికారం వున్నట్టు మనపూర్వులే అంగీకరించారు. అంతేకాని 
గురువుగారికి తప్పని తెలిసికూడా వొప్పే అని వాదించవలసిందని విధివాక్యం యేదీవున్నట్టు 
లేదు. అయితే గురువుగారు మాత్రం వారిది తప్పయినను నేను సమర్థించడం విధి అని 
రెండుమూడు సార్లు ప్రాసి వున్నారు. “చెరలాటంలో” అలా చేయక పోవడంచేత 
దుర్మార్గుడు, అని కూడా తేల్చారు. యింకొక చిత్రం “ఓగిరాల సుబ్బారావుగారి జోడు 
సేలువులు చేతికట్టి యిట్లు వ్రాయించినవి.” అంటూ వక వాక్యం (వ్రాశారు. యిది 
యేసందర్భంలో అనుకున్నారు. వారి ప్రతికక్తికి నేనిచ్చిన సదభిప్రాయాన్ని గుణించి కోపించే 
ఘట్టంలో. సదభిప్రాయ మిచ్చిందెప్పుడు? 24-7-30 సం॥ తేదీని. గురువుగారు వ్రాసే 
సేలువుల గొడవ 1935 సం॥ నవంబరులోది. అనంగా నిన్న మొన్నటిది. అప్పుడేదో 
అనంగా విశ్వకర్మ శిష్యుడుగారి ప్రసంగ సందర్భంలో ఒక వుత్తరం నా పేర ఆయన 
అంటే సుబ్బారావుగారు వ్రాశారు. నేను శ్రీవారి వద్ద చదివినవాందనే అని జవాబు వ్రాశాను. 
యీ ప్రసక్తి 1932 సం॥ సెప్టెంబరు ప్రాంతములోనిది. అంతే ఇటీవల ఆయనకున్నూ 
నాకున్నూ ప్రసక్తి లేదు. యింతలో నిన్న మొన్న దీపావళిముందు మా రెండవ చిరంజీవి 
హైదరాబాదుకు అవధానానికంటూ వెళ్ళేడు. అక్కడే వో కొన్ని సభలు జరిగాయి. అందులో 
కొందటు ప్రముఖులు తండ్రిగారిని కూడా పిలిపిస్తే బాగుంటుందనుకొని నా పేర వ్రాశారు. 
నా అసమర్థత్వాన్ని నేను తెలుపుడు చేసి వూరుకున్నాను. అప్పుడేమో ఆసభలో నా ప్రతిమకు 
ముందుగా సేలువలు చేతికజ్బ యిచ్చి ధూపదీపనైవేద్యాల మర్యాద జరిపేరట ! అదుగోం 
ఆ సేలువలు గురువుగారికి వ్యతిరేకంగా నేను 1930వ సం॥రంలో యిచ్చివున్న 
అభిప్రాయానికి కారణమయినాయంట! యెంత సందర్భశుద్ధిగావుందో చూడండి. వనంవారు 
కొల్లాపురానికి తీసుకువెళ్లి వయినూటపదహారు లిప్పిస్తా మనడంచేత అట్టి అభిప్రాయాన్ని 
నేనిచ్చినట్లు “శృంఖలం”లో వ్రాశారు. అబద్ధమైనా అది కొంత అతికినట్లుంది. యిదేమిటి? 
ప్రస్తుతానికి వద్దాం. యిలా విరోధాలు చూపడానికి మొదలెడితే యెంతేనా పెరుగుతుంది. 
గురువుగారు కృష్ణలో వ్రాస్తూ వుంటేమీరు సుధర్మకు పంపేరేమిటి! సుధర్మలో శిష్యుడు 


890 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


బ్రహ్మంగారిచేత దుందుడుకుమాటలు వ్రాయిస్తూన్నారు. అందుచేత దీన్ని సుధర్మకు 
పంపేను. హెడ్డింగులో దోషాలన్నారు. యేమిటంటే శ్రీ జటప్రోలు సంస్థాన 
యువరాజుగారిని వివాహ సమయంలో ఆ సంస్థానపండితులు వనం సీతారామశాస్తుల్లు 
గారు అయిదుశ్లోకాలతో ఆశీర్వదించారు. ఆపండితునివల్ల మా గురువుగారికి ఆ 
సంస్థానంవారి వల్ల రావలసిన రెండు వేలరూపాయల లబ్ది చెడిపోయిందట? ఆ హేతువుచేత 
కసితీర్చుకొనడానికి తోచి నట్లల్లా ఆ శ్లోకాలు విమర్శించి అంతతో తృప్తికాక “సీ........... 
ఓయి సీతారామశాస్త్రి........ నీ కవిత్వము.......అశుద్ధము (యిందులో దిక్కుమాలిన 
పాడు అర్ధము కవి వివక్షితము) అమంగళము. (కాంబట్టి యీవేసవిలోనేత్వరగా) సంస్కార 
మొనరించుకొమ్ము.” ఇత్యాదికంగా కొంత కర్ణకలోరంగా వ్రాసివున్నారు. ఆ సందర్భంలోనే 
“కృష్ణవర్మను ప్రార్థించి” అని కూడా అన్నారు. యిందులో కొంచెం శ్లేషకూడా వుంది. 
అలా తగల బెట్టడం వల్ల నీవు “భూతిగలవాండ వగుదువు” అన్నారు. అంటే నీ కింత 
బూడిద దొరుకుతుంది. అని కూడా శాసించారు. గురువుగారి వాక్యాలకి మనం వ్యాఖ్యానం 
చేయడం కంటె వారి వ్యాఖ్యానాన్నే వుదాహరిస్తే యెక్కువ యుక్తంగా వుంటుంది కదా! 


(దురుద్ధరదోషశ్చ్ళంఖలం 18వ పుట నుండి) 


“సుధీమణి పద్యములలో భగవంతుం డవతరించినను సమర్థింప నేరనంత 
దోషమేమున్నదో? నీ కవిత్వము నీయింటిపేరును బోలి యున్నది. (వనము) కంటకాకీర్ణము, 
మహోపలావృతము, సాలావృకాది సత్వాన్వితము, సంస్కార శూన్యము, అమంగళము, 
అశుద్ధము, దోషైక వేద్యము రక్ష్యపిశాచాంచితము” అని చెప్పి “కృష్ణవర్శను బ్రార్థించి” 
అనుగీతములో సంస్కార మొనరించుకొమ్ము = బాగుచేసికొనుము కాల్చివేసికొమ్ము, భూతి 
= ఐశ్వర్యము, బూడిది ఈ రెండుపదములు శ్లేషించినవి. ఇట్లు రెండర్ధములు గలుగునట్లు 
చెప్పుట సుధీమణి తప్పనియే నేను చెప్పుచున్నాను. ఇన్ని దోషములు గలుగు పద్యములు 
లోకములో నున్నచో నిహపరములకు దూరము గావలసి వచ్చును. గాన లోకములో 
వానికి వ్యాప్తిలేకుండ కాల్చివేయుమని చెప్పిన నొప్పునని చెప్పుచున్నాను. యింతకన్న 
నింక నేదోషమును సుధీమణి పద్యములలో లేదనియుం జెప్పుచున్నాను. ఉన్నదని 
చెప్పంగలవాడు బయలుదేణినచో సమాధానము చెప్పుటకు నె .సదె సిద్ధముగా 
నున్నాందను....” 


ఇత్యాదికముగా చాలా వ్రాసియున్నారు. యీ వ్రాంతవ్రాయునప్పటికింకా ఆ 
పద్యములు తమవి కావని వాదించే తాత్పర్యంతోను సుధీమణి అంటే పుల్లెల 
శ్రీరామశాస్తుర్లుగారి తెజచాటుననే తాముండి గురువుగారేదో వ్రాస్తూవున్నట్లు స్పష్టమేకదా? 


దోషావాచ్యా గురోరపి వ 


ఆ తెజలోవుండి వ్రాసేవ్రాతలో ఆయనది తప్పే అని కొంతవబికు వప్పుకున్నట్లుకూడా 
వ్రాశారుకదా? ఆ తెరకాస్తా తీసివేస్తే ఆ పద్యాలు తమవే అన్నప్పుడు అందు అలా 
చెప్పగూడదని చెప్పినమాట స్వయంగా వప్పుకొన్నట్లయింది కాదా? యింక విశ్వకర్మ 
శిష్యుండిగారిచేత యేదో అసత్యప్రణాళికను వ్రాయించడ మెందుకు? తామేదో వ్రాయడ 
మెందుకు? వృథాపరిశ్రమయ కదా! ఆ పద్యాలు పుల్లెల శ్రీరామశాస్తుల్లుగారివే అంటారా? 
తాముతప్పన్నట్లే నేనున్నూ తప్పన్నాను. అందులో గురువుగారి మార్గాన్నే శిష్యుండు 
పట్టినట్లయిందిగాని వ్యతిరేకించినట్లు లేశమున్నూలేదే. అయితే యిప్పుడు కార్యార్థం, 
ఆ పద్యాలు వూరికే నామతః శ్రీరామశాస్తుల్లుగారి పేరు పెట్టేనేగాని నావే అని గురువుగారు 
వ్రాస్తూన్నారు. ఆ వ్రాంతనే ఆక్షేపిస్తూ వున్నారు. కొందు పత్రికాధిపతులు, దాన్ని అక్షేపించి 
వూరుకోక వీరెన్నేని అసత్యాలాడతారని కూడా సూచిస్తారు. ఆ సూచన వూరికే పోతుందేమో 
అంటే పెండ్యాల వారికేసు అచ్చుపడడంచేత వూరికేపోదు. పోనీ అది నాకెందుకు? నాకు 
కావలసింది మనం వారి కవిత్వాన్ని తిట్టినతిట్లు గురువుగారివే అని వారు వప్పుకుంటూ 
వున్నప్పుడు నేను వారికి వ్యతిరేకంగా వెళ్లవచ్చునా అనేది మాత్రమే. వారు వెళ్లిన మార్గం 
మంచిదికాదని వారే వప్పుకుంటూవున్నట్లు వారిస్వంతమాట లుదాహరించానుగదా? 
వారెంత తప్పుగా వుందని వ్రాశారో అంతకు పదివేలరెట్లు తప్పుగా వుందని నాకుతోంచింది. 
లోకానిక్కూడా నాకుతోంచినట్లే తోస్తుంది అని నేను పూర్తిగానమ్మి ఆత్మవంచన లేకుండా 
గురువుగారికి కోపం వచ్చినా సరే అని సదభిప్రాయం యిచ్చానే అనండి. యిప్పుడు 
నన్ను సాధించడానికి మార్గాంతరం లేక సుధీమణి తెజిను దూరంగా తోసివేసి గురువుగారేలా 
వ్రాస్తూన్నారో! 


“శ్రీరామశాస్రిగారికిని కొల్లాపురంవారికిని సంబంధములేదు. అందలి విషయమంతయు 
నన్ను పురస్కరించుకొని యున్నట్లును, నాకురెండు వేల రూప్యములు వనంవారివలన 
రాకపోయినట్లును, స్పష్టముగా మొదటి పత్రమే తెలుపుచుండినది. అందు మొదటి పంక్తిలోనే 
నా పేరున్నది పతన / 


పై అక్షరాలు తెరతీసివేసి గురువుగారు ప్రత్యక్ష మైనారన్నందుకే కాక ధనము 
చెడినదిగాన ఆ శ్లోకాలు తప్పంటినేకాని లేకపోతే అనేది లేదు అనే అంశాన్ని కూడా 
వ్యంగ్య మర్యాదచే స్పష్టీకరిస్తూ ఉన్నాయి. దాని మీద యింకా లాగితే “యిస్తే... 
యివ్వకపోతే” అనే సామెతలోకి కూడ డేంకుతుంది. అందాకా మనకెందుకు, 
యింకొకమాటకూడా చెరలాటం, లోనుంచి గురువుగారిది యిక్కడ వుదాహరించి పైని 
అందుకుంటాను. “ఆది నేను వ్రాసినదని పూర్తిగా తెలియును” అది అంటేయేమి? 


892 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


శ్లోకపంచక నిరాకరణం. వారికి అంటే యెవరికి నాకు అనగా వేంకటశాసికి. సరే. 
అప్పుడు తెరచాటుంది కనుక కొంచెము సందేహించడానికి కవకాశముందిగాని యిప్పుడది 
లేదు గనుక పూర్తిగా గురువుగారివే ఆ తిట్లు అని తెలిసికొన్నాను. గురువుగారు వ్రాస్తారుకదా! 
“మా యిరువురకున్న సంబంధముచే నా వ్రాంతలలో తప్పులున్నను సమర్థించి వ్రాయుట 
తమకు విధియైయుండ” అని నన్ను నెపపెడతారు. యిదివరలో నాశిష్యత్వాన్ని హేయంగా 
తలంచినా దీనికోసం అంగీకరించారు. ధన్యుణ్ణి. సామాన్యపు తప్పులైతే చూచుకోవచ్చు, 
వ్యాకరణ సంబంధమైతే యేలాగో బ్రహ్మయ్యశాస్తులవారి శుశ్రూష నుపయోగించి కొంత 
పెనుగులాడతానే అనుకోండి, యీ తప్పులాలాటివికావుగదా! పెండ్లి కొడుకును 
ఆశీర్వదించిన పద్యాలాయె. పద్యాలు చెప్పిన పండితుడు తమకు ద్వేషికాని ఆ 
యువరాజుగారు ద్వేషికాడాయె. “యినుమునుబట్టి అగ్గికి సమ్మెటదెబ్బలు” అన్నట్లు 
ఆయనకూడా బాధ కలుగుతూ వుందాయె. ఒకవేళ గురువుగారిక్కోపం వస్తుందని నా 
ఆత్మను నేను వంచించికొని మా గురువుగారి (ప్రవృత్తి సమంజసమే కనుక నేను మీ 
కభిప్రాయం యిచ్చేది లేదు. అంటానే అనుకోండి దానిమీద ఆపండితుండు మీకేలాతో స్తే 
ఆలాగే యివ్వండి అంటాండు కదా? దాని మీంద ఆలాగే యిచ్చి నేను కూడా లోకుల 
నిందకు గురికావలసిందేనా! ఆ కారణంచేత నాకు తోచిన అభిప్రాయాన్ని నేను 
వ్రాసియిచ్చాను. దానిమీద గురువుగారికి కోపంవచ్చింది. ఆ కోపం అనేక మార్పులు 
పొంది అనేక వ్రాతలు వ్రాయిస్తూ ఉంది. దీన్ని సహించగలను గాని లోకనిందను 
సహించంగలనా? యితర జమీందార్లతోపాటు నాకు కొల్లాపురం వారితో లేశమున్నూ 
సంబంధములేదు గాని వుండేటట్టయితే ఆ జమీందార్లే నన్ను అన్యథాగా అభిప్రాయమిచ్చే 
యెడల నిరోధించి అడిగే యెడల “మెమ్మేతెత్తే” అనవలసిందేకాని నోరు విప్పంగలనా? 
గురువుగారు సులువుగా వ్రాసేమాట కనక “సమర్థించవలసిం” దని వ్రాస్తూన్నారు. నా 
శక్తి నేను చూచుకోవద్దా? వారు మణికొందణితో వాదోపవాదాలు పెట్టుకొన్నప్పుడు 
ప్రమాదపడిన విషయాలలో ఆ పండితులు నాకుత్తరం వ్రాస్తే గురువు గారికి చిక్కువస్తుందని 
ఆవలివారిని బతిమాలుకొని తప్పుకొన్నవిన్నీ కలవు. అందొకటి చూపుతాను. గురువుగారు 
శ్రీ శిష్టా నరసింహశాస్తులవారి మేఘసందేశాన్ని సుధీమణిగారిని కవచంగా పెట్టుకొని 
ఆక్షేపించినవాటిలో “ఫణిప, కణప” అనే శబ్దాలను రెండింటిన్నీ తప్పన్నారు. ఆ శాస్త్రులు 
గారో? వారి కుమారుండో “ఫణిపయితాహే, కణపయితాహే” అని వక పెద్ద మహాపండిత 
కవిశేఖరుండి ప్రయోగాన్ని యిచ్చి, ఆ యీవిషయాలుగల వాగ్పంధం అనే పుస్తకాన్ని 
అభిప్రాయార్ధం నా దగ్గజకు పంపేరు. యివ్వక యేదోవిధంగా తప్పుకొన్నాను. యిస్తే 
యింత కాకపోయినా అదిన్నీ యెంతదాకానో మునింగేదే? యెంతగా గురుశిష్యులం 


దోషావాచ్యా గురోరపి “893 


మేమిద్దణమూ యేకమై కట్టుదిట్టంగా పనిచేసినా అసలు విషయం తప్పెనప్పుడు దాన్ని 
లోకం (గ్రహించలేకపోతుందా? నేను శిష్యుణ్జికనక నెపపెడుతూ వున్నారు గురువుగారు. 
లోకైక విద్వాంసులగు శ్రీశ్రీపాద లక్ష్మీనరసింహశాసస్తులుగారు మా గురువుగారికి 
“అస్మద్గోత్రంవర్ధతాం” అనే తెగలోవారేకదా? వారు మాత్రం గురువుగారి తోవను 
సమర్థించడానికి పూనుకున్నారా? యెవ్వరూ బొత్తిగా అయుక్తంగా వున్నదాన్ని 
సమర్ధించలేరు. కొందు ఆలాటి విషయాల్లో మనకెందుకని వూరుకొంటారు. నేనాలా 
చేస్తే బాగుండేదేకాని నాతత్త్వం ఆలాంటిదికాదు. ఆవలివారికి జవాబు చెప్పలేక 
పోయినప్పుడు వారిమతంలో చేరిపోవడమే నాతత్వం. అందుచే అభిప్రాయం యిచ్చాను. 
అందులో “తగల బెట్టుకొమ్ము, బూడిదకలవాండవవుతావు” అన్నమాటలు నన్ను పూర్తిగా 
బాధించాయి. యిప్పటికీ బాధిస్తూన్నాయి, తగలబెట్టుకొమ్మనడం మొదటి తరగతిదోషం, 
అశుద్ధం, అమంగళం, రెండో తరగతిలో చేరుతాయి. ఆ శ్లోకాలు చెప్పిన పండితుందేమీ 
లాకలూకాయ కాండు. పెద్ద తర్మవిద్వాంసుండు. వీరి ఆక్షేపణలకు జవాబువ్రాసి పండితుల 
అభిప్రాయాలు పుచ్చుకొని అచ్చొత్తించి “వట్టి వ్రాంతలెందుకు శక్తివుంటే సభకు రావలసింది” 
అని గురువుగారిని ప్రార్ధించివున్నాండు. వీరందుకు పూనుకొన్నట్లు లేదు. అది ఆలా 
వుంచుదాం తగలబెట్టుకొమ్మనడమున్నూ శ్లేషగా అశుద్ధమనడమున్నూ అమంగళ 
మనడమూన్నూ పండితులకే కాదు మానవమాత్రులందణికీ హేయంగానే వుంటుందని 
నా విశ్వాసం. దీన్నింకా సమర్థించే “శృంఖల” (గ్రంథాన్ని నాలుగుమూ౭డేళ్లు ఆపడమేకాక 
కొందబు పెద్దమనుష్యులతో తగలంబెట్టి నట్లుకూడా స్వయంగా చెప్పియున్నప్పుడేమో 
నన్ను జయించడానికి అచ్చు వేస్తారట! మార్చితే తప్ప నాకు దొరకిన (ప్రతే అయితే అది 
వారికి అవమానాన్ని తెచ్చి తీరుతుంది. విశ్వకర్మ శిష్యుండుగారిచేత అబిద్దాలాడించడం 
మొదలు పెట్టైరు. సుబ్బారావుగారితో ముక్త్యాల విషయమేమీ విశ్వబ్రహ్మంగారు 
ప్రసంగించనట్టే యిప్పుడు “సుధర్మ” లో వ్రాయిస్తూవున్నారు. యేపత్రికలోనూ ప్రకటన 
అప్పటికి లేశమున్నూకాని నాముక్యాల విషయం (బ్రహ్మంగారు అప్పటీ (ప్రసంగంలో తేకనే 
పోతే ఆ సుబ్బారావుగారికేలా తెలుస్తుంది? చదువరు లూహించుకోరా? యేదో వారికీ 
వీరికీ ప్రసంగం వచ్చింది. దానిలో వెం శా॥ గారు చాలా గొప్పవారు. వారేమిటి 
కృష్ణమూర్తిశాస్తులుగారికి శిష్యులేమిటి అని సుబ్బారావుగారు నాయందు అభిమానంచేత 
అనివుండాలి. దానిమీద (బ్రహ్మంగారు గురువుగారివల్ల విన్న సంగతులను మణీంత 
రసపోషణచేసి యేకరు పెట్టివుండాలి. యీయన బొత్తిగా ముక్యాలవిషయాన్నే 
స్పృశింపకపోతే ఆయనకు తెలియడానికి అవకాశం లేదు చూడండి యీ ప్రసంగానికి 
శృంఖలంలో గురువుగారు వెళ్లిన వాక్య ధోరణి తోడ్పడుతూవుంది. అంతేనేకాని, “నేను 


894 కధలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కృష్ణశాస్త్రిగారి శిష్యుండనని చెప్పితిని, అప్పుడు సుబ్బారావుగారు మీ గురువుగారు 
వేంకటశాస్తిగారి శిష్యులట? కదా” అనిరి అని యిప్పుడు బొంకితే పోదు. 
యీబొంకులకేమి? అవసరాన్నిబట్టి బొంకుతూన్నారు బ్రహ్మంగారను కొందాం పైంగానన్న 
మందలింపచేయాలనికూడా ఆయనకు కుతూహలంగదా! సుబ్బారావుగారు మాటలాడడమే 
చేతగాని శుంఠ అనుకోవడానికి వీలులేదు. హైస్కూలులో కాబోలును టీచరనో లేక 
కాలేజీలో టీచరనో మన (బ్రహ్మంగారు వ్రాస్తూనే వున్నారు కాని ఆయన యీయనతో 
చేసినట్లు యాయనవ్రాసిన ప్రసంగం నిజమే అయితే వట్టి దద్దమ్మగా భావించవలసివస్తుంది. 
బ్రహ్మంగారి మాటలంటూ గురువుగారెత్తిచూపిన వాటికంటే “సుధర్మలో” (బ్రహ్మంగారు 
ఆడిన అబద్దాలు కొంత సమన్వయంగానేనా వున్నాయి. ముక్తాలప్రసంగం రెండింటి 
లోనూ స్పృశించనే లేదు. సుబ్బారావుగారి కల్పనగా అపలపిద్దామనే బ్రహ్మంగారి వూహ. 
వుంటారు బుద్ధిమంతులు. వకరియిల్లు తగులబెట్టి తగులబెట్టలేదని కోర్టులో బుజువు 
పర్చుకోగలిగారట యెవరో ఆమధ్య, అంతకన్న దీనిలో కష్టమేముంది? నరంలేని 
నాలుకేకదా? సత్యం అసత్యంగానూ, అసత్యం సత్యంగానూ కార్యార్మమయి అపలపించడానికి 
ఆ నాలుక కొందటికి తోడ్పడుతుంది. దీన్ని గురించి యీ మధ్యనే “ప్రజామిత్రకు” 
కాంబోలును వ్యాసంవకటి పంపినట్లు జ్ఞాపకం. అయితే గురువుగారు కేవలం శుద్ధ 
అమాయికంగా వ్రాసినవ్రాంతకన్న (బ్రహ్మంగారు సమాయికంగా వ్రాసిన పూర్వోత్తర 
సందర్భం బాగా వుండడం చేత బ్రహ్మంగారిని మా సతీర్చులుకూడా కనుక అభినందిస్తూ 
“మాట తల పెట్టడం నాది తప్పే నాకంతటి అర్హతలేదు కాని యీ గాథకంతకూ 
మూలకారణం తమ హైదరాబాదు ప్రసంగమే అవడంచేత యెత్తుకోక తప్పిందికా”దని 
మనవిచేసుకొంటాను. పనిలోపని యింకొకటి కూడా మనవి చేసికొంటాను. అయ్యా! 
మీరు సుమారు అయిదాజుమాసాల నాండు నావద్దకువచ్చి వక విషయమై నాసమ్మతిని 
కోరివున్నారు. నేను అసమ్మతిని తెలియంజేసి వున్నాను. యీ అంశాన్ని పాలకొల్లు వ్యాసంలో 
కూడా గూఢంగా సూచించివున్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా మనవి చేసుకుంటూ వున్నాను. 
ఆపనిమాత్రం చేయకుండా వుండడానికి మిమ్ము ప్రార్థిస్తూ వున్నాను. నేను మీపేరెత్తినంత 
మాత్రంలోనే నా మీద మీకంత కోపం వచ్చి నన్ను మందలింపజేయాలని వ్రాయగలిగారే! 
దానిలో అంతతప్పున్నట్లు మీకు తోచిందండీం కానివ్వండి, యిప్పుడు యింట్లో గదిలో 
మాత్రమే కూర్చుండే వోపికలోవున్నాను. కొంచెం వోపికకలిగితే ఆశీర్వచనపు పద్యాలు 
తగులబెట్టటాన్ని సమర్ధించడానికి మన గురువుగారు సభచేయించేయెడల ఆ సభకి 
యలాగోవస్తినట్టాయెనా? తమ దర్శనం చేసుకోకపోను. అప్పుడు మందలింపచేసే ప్రయత్నం 
చేస్తురు గాని యింతలో తొందరెందుకు? తొందరే అంటారా? అయితే యీలోగానే అట్టి 


దోషావాచ్యా గురోరపి న 


సభను సమకూర్చండి. నాలుగు రోజులు వ్యవధిలో వుండగా తెల్పండి హైదరాబాదువారికి 
కూడా తెలియజేయండి. అప్పుడొక్క సుబ్బారావుగారు మాత్రమే వుండివుండరు. 
మటికొందరున్నూ వుండివుంటారు. మీ ప్రసంగ సందర్భంలో వారున్నూ వస్తారు. వారివీరి 
సమక్షాన్నే మన గురువుగారి యెట్టయెదుటనే యితరులెందుకు? మీరే మందలిస్తురుగాని. 
మీకేం అధికారం లేదా? లేదనేవారుంటే చూచుకోవచ్చు లెండి. నరంలేని నాలుకకదా? 
అని దాన్నియేలాపడితే అలాతిప్పుదామని మీరనుకోవడం యుక్తమే. గురువుగారు యీలాటి 
ఆధారాలమీంద బెండై వుండడం అనాలోచనపని. వారు ఆలోచన కలవారే అయితే 
వారిజీవితము మీచేత హరికథగా వ్రాయబడడానికి వప్పుకొంటారా? దాన్నాలావుంచుదాం. 
ప్రస్తుతం మీకు కావలసింది నన్ను మందలించడమేకదా? దాని ప్రయత్నంలో వుండండి, 
ఆశీర్వచనపద్యాలు తగలబెట్టుకొమ్మనడాన్ని గూర్చి కూడా పనిలోపని నన్నే మందలిస్తురుగాని, 
యితరుల దోషానికిక్కూడా యితరులు మందలింపంబడడం యిప్పటి మనపరిపాలకుల 
మతగురువు బోధించిన విషయమే. అన్నిటికీ నన్నే మందలిస్తురుగాని. మీ హరికథలోవున్న 
చిత్రాతిచిత్రాలకుకూడా గురువుగారుగాని మీరుగాని సమాధానం చెప్పలేక పోయేయెడల 
నన్నే మందలిస్తురుగాని దాని కెవరినో అక్కరలేదు. పీరిక వ్రాసిన శ్రీయుత టేకుమళ్ల 
ఆచ్యుతరావు పంతులు యమ్‌.యే.యల్‌.టి. గారినే అధ్యక్షులుగా కోరుకొందాం. వారే 
మందలిస్తారు కాబట్టి మనవి చేసుకొన్నాను. వెనుక మీపేరెత్తుకొన్నప్పుడు కూడా చాలా 
జాగ్రత్తగానే వ్రాశాననుకొన్నాను. యిప్పుడు మిక్కిలి వినయంగా చాలా గౌరవప్రదమైన 
మాటలనే యుపయోగించాను. అయితే మీకీమాటలు కూడా కోపకారణమే అవుతాయేమో? 
నన్నింత గౌరవించి వ్రాయడ మెందుకంటారేమో? తినబోతూ రుచులెందుకు? ముందు 
మీ ధోరణినిబట్టి యేలావెళ్లమంటే ఆలాగే మీ ఆజ్ఞానుసారం వెడతాను. మీకు నామీద 
కోపంవచ్చింది కాని నేను మిమ్ములనుగూర్చి వ్రాసేఘట్టంలో ఇటీవలి చర్యలో మీదోషం 
లేశమున్నూ లేనట్లే వ్రాసివున్నాను. దాన్ని దిద్దక ఆలాగే వుంచుతాను. దాన్ని వుదాహరిస్తాను. 


క. “ఇం దొకయంశము పరికిం 
పం దగు “ముక్త్యాల” చరితపట్టున బ్రహ్మం 
బుం దెగడరాద గురువరు 
లందులకున్‌ మూలభూతులగుట (ధువంబౌ” 


యేమైనాసరే? శిష్యులంటే మీరే శిష్యులు గురువుగారి యుద్దేశాన్ననుసరించి 


యేలామార్చి వ్రాయాలంటే ఆలా ప్రాస్తూన్నారు. ఆ త్రోవచేతకాకే నేను గురువుగారికి 
ద్వేషినైనాను. మీరు గురువుగారి హృదయం బాగా కనిపెట్టేరు. తప్పులున్నను సమర్ధించాలని 


896 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


గురువుగారన్నమాట మీరు నిర్వహిస్తూవున్నారు. యిప్పుడీ విషయం మీవద్ద చదువుకుంటే 
గురువుగారి అనుగ్రహానికి నేనున్ను పాత్రుణ్ణి కాంగలను. కాని అరవై యేండ్లున్నూ కాక 
అజవైయాటేండ్లు దాంటవచ్చాయికదా! యీ విద్యాభ్యాసం జరుగుతుందా? “నందోరాజా 
భవిష్యతి” దీనికేంగాని మందలింపుకోసం సభ కూర్చే ప్రయత్నం చేయండి. దానిలోనే 
“ఆశీర్వచనపు పద్యాలు తగల బెట్టడం” ప్రసక్తినికూడా రాజమండ్రిలో ప్రముఖులు 
కొందటేనా కలగజేసుకొని తేలుస్తారు. యీలాగానే ఆ యీ సందర్భాలువున్న 
“దురుద్ధరదోషశ్ళంఖలాన్ని” ప్రచురించేలాగున్నారు. గురువుగారిని వారి “చెరలాటం”లో 
వున్న ధోరణి తెలుపుతూ వుంది. అంత వరకేనా నిరీక్షింపవలసిందని నావిజ్ఞాపనగా 
మనవిచేయండి. నేనువ్రాసే మాటలు దూరాలోచన కలవిగా వుంటేనే స్వీకరించమనండి, 
బ్రహ్మకైనా కాదు భగవంతునకైనా సమర్థించడానికి “తగుల బెట్టమనడం” శక్యం కాదని 
మళ్లా మనవిచేసుకుంటూ విరమిస్తూవున్నాను. విరమిస్తూవకమాట వ్రాస్తూవున్నాను. 
శ్లోకపంచక నిరాకరణంలో చాలావ్యత్యాసాలు గురువుగారు వ్రాసివున్నారు. ఆ వ్యత్యాసాలతో 
నాకుపనిలేదు, తుట్టతుదిని “అమంగళం, అశుద్ధం, తగలంబెట్టుకొమ్ము, బూడిద 
దొరుకుతుంది” అనే ప్రసంగాన్ని రాజమండ్రి పౌరులలో అష్టాదశ వర్ణస్థులలో నెవరిచేత 
నేనా సమర్థింపిస్తే నేను తమపాదధూళిని శిరసావహించడంలో విశేషమేముంటుందిగానీ 
మీ విశ్వబ్రహ్మశిష్యుండి పాదధూళిని శిరసావహిస్తాను. ఆ పిమ్మట యీ అంశాన్ని కూడా 
చేర్చుకొని మీ దురుద్ధరదోషశ్ళంఖలాన్ని మీరు ప్రకటిస్తే చాలా శోభగా వుంటుందని 
మనవి చేసుకుంటూవున్నాను, గురువు గారిని గూర్చి యీపని జరిగేలోగా మాత్రం దాన్ని 
ప్రకటించవద్దని పునరుక్తిగా కనపబడినప్పటికీ మళ్లామళ్లా వ్రాస్తూవున్నాను. ఆ తగల 
బెట్టడాన్ని సమర్థించలేక నేను మీ (ప్రత్యర్థికి మీకు వ్యతిరేకించే మాటలతో అభిప్రాయ 
మిచ్చాను. మీవిన్నీ యిలాంటివి యితర ప్రసంగాలుకూడా వున్నాయి. అవియేలాగో 
తప్పుకుంటే తప్పిపోయాయి. ఆదేశాన్నుంచి యీ దేశం వచ్చి “మీ కెంతతోస్తే అంతే 
యివ్వండి” అంటే జవాబు చెప్పలేక పోయాను దీన్ని సమర్థిస్తే యింక మనకు 
వాదోపవాదాలక్కరలేదు. అబద్దాలాడుతూ వున్నారు. అని పత్రికల్లో పెద్ద హెడ్డింగులు 
పడనక్కరలేదు. యిందులకే ప్రయత్నించండి. క్షమించండి, ఆ హెడ్డింగులు పెట్టేవారు 
నా కేలాటి మిత్రులో తామే యొరుంగుదురు. వారు నా కనుకూలంగా (వాస్తూవున్నా 
అందులో లోపాలను కూడా నేను సహించేదిలేదు. యీ విషయం ముందు దేవర వారికి 
నావ్రాంత వల్లనే స్పష్టపడుతుంది. దానితో వెం॥ శా॥ తత్వం తమకేకాక లోకానిక్కూడా 
విశదమవుతుంది. యెప్పటికి యథార్థము యథార్ధమే. కపటం కపటమే. యింతే నామనవి. 


శ x 3 


897 


నెండు 


(19-3-1936 సం॥ర కృష్ణాపత్రిక నుండి) 


మిక్కిలీ సుదినమని సంతోషించా లనుకున్నాను. భార్య చనిపోయిన రోజులుగదా 
యివి! యీ రోజులలో సుదినం యొక్కడి నుండి వస్తుందని నీవనుకున్నావని లోకులు 
ప్రశ్నింపవచ్చును. వినండి. మంచిలో చెడ్డ, చెడ్డలో మంచిన్నీ కలుగుటకూడా అప్పు 
డప్పుడు సంభవిస్తూ వుంటుంది కదా? యీ రెండు అంశాలున్నూ యిప్పుడే నాకు 
అనుభూతమైనాయి. చి॥కుట్జనికి వడుగున్నూ చి॥సా॥ పెద్దపిల్లకు శోభనమున్నూ జరిగించి 
సంతోషిస్తూవున్న సమయంలో భార్యా వియోగం తటస్థించింది. యిది మంచిలో చెడ్డగదా! 
యింక చెడ్డలో మంచేమిటంటే? యీ భార్యా వియోగపు దినాలలో శ్రీ మా గురువులు 
శ్రీశ్రీపాద కృష్ణమూర్తి శాస్తులవారు నేనింకా నిద్దురమంచము నుండి లేవని పూర్వమే 
పరామర్శ నిమిత్తం శ్రీయుత బెజవాడ వేంకటస్వామి నాయండుగారినిన్నీ గొర్తి సన్యాసిగారనే 
నా బాల్యమిత్రుండుగారినిన్నీ మజియొకరినిన్నీ వెంటబెట్టుకొని యీ వేళ దయచేశారు. 


పత్రికలలోకాలాలకు కాలాలుగా అవిచ్చిన్నంగా యేవో(వాంతలు నడుస్తూవున్న 
సమయంలో శ్రీవారు నన్ను వోదార్చడానికి రావడం చెడ్డలో మంచిగా నా మనస్సులో 
తోంచి శ్రీ నాయండుగారున్నూ సన్యాసిగారున్నూ మా యిరువురకున్నూ అత్యావశ్యకులగుటచే 
యీ విషయం యీ మిషమీంద ఆగిపోతుందనే హేతువుతో గురువుగారితో కలిసికొని 
వచ్చివుంటారని నే నభిప్రాయ పడడంలో తప్పులేదు కదా? ఆ కారణం చేత కొంతసేపు 
ప్రకృతకాలోచితమైన ప్రసంగం జరిగిన తరువాత నేనే, శ్రీ గురువుల పాదములపై 
శిరస్సుమోపి “అయ్యా, (ప్రాంతలో పరస్పర విరుద్దాలు పడుతున్నాయి, దీనివల్ల లోకానికి 
అసత్యము వ్రాసినట్లు తోంచడానికి అవకాశం కలుగుతూవుంది. జరిగిందేమో జరిగింది. 
యింక దీనినుండి విరమించి లోకానికి సంతుష్టి కలిగించుదాము” అని మనవి చేసుకున్నాను. 
దానిమీంద బ్రహ్మాండమైన కోపావేశం తెచ్చుకొని గురువుగారు, “నేను పరామర్శించుటకు 
వచ్చితినేకాని యిందుకురాలేదు. నీ వ్రాంతలవల్ల నా భారతానికిన్నీ నా బిరుదులకున్నూ 
చాలా హానికలిగింది, కొల్లాపురపు పండితుండల్లాటివాండు యిల్లాటివాండు. అతనికి నీవు 
నాకు వ్యతిరేకంగా అభిప్రాయం యిస్తావా? తప్పెనా వొప్పెనా నా పక్షాన్ని వుండి 


898 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


తీరవలసింది” అంటూ పెద్దస్వరంతో మాటలాడి, నావలెనే జబ్బుస్థితిలో వుండడమే 
కాకుండా హార్దుజబ్బుకూడా వున్న వారవడం చేత, “యిదేం చిక్కురా భగవంతుండా” 
అని నేను భయపడేస్థితికి కూడా వచ్చి యెట్లో కొంతసేపటికి భగవదనుగ్రహం వల్ల 
మరల కుదుటంబడి క్షేమంగా రాజమండ్రికి దయచేశారు. 


వెంకటస్వామి నాయండుగారేనా కొంత సూచిస్తే నేనీ ప్రసంగం యెత్తకపోదును. 
నేను కొలంది నాళ్లక్రిందట జరిగిన చిరంజీవి వుపనయనానికి విద్యార్థి ద్వారాగా 
ఆహ్వానమంపినపుడు బెడిదంగా జవాబు చెప్పినారు. అట్టివారిప్పుడు దయచేయడం వల్ల 
యీ వాదోపవాదాలు ముగింపు చేయడం కూడా వారికి సమ్మత మేమోనని 
వూహించుకొన్నాను. యిది నా పొరపాటే, వారికి జయం యీ విషయంలో యింకా 
కలుగుతుందనే పూర్ణమైన విశ్వాసం వున్నట్టు వారి వాక్యధోరణి వెల్లడిచేసింది. కోర్టు సభ 
కాదని వాదించడానికి సిద్ధంగా వున్నారు. శ్రీవారికొమార్త కవయిత్రి అని నేను వ్రాసిన 
మా “ముత్తాత” వ్యాసంలో వున్న అక్షరాలు చూపించాను. అదిన్నీ వారు విశ్వసించినట్లు 
లేదు. యేదో పత్రికలు నింపడమే వారి వుద్దేశం కాని అది నిల్చేదా? నిలవనిదా? అనే 
చర్చతో వారికి అవసరం లేశమున్నూ వున్నట్టు వారి ధోరణి కనపడడంలేదు. యింక 
వారిని ప్రార్థించిన లాభంలేదు. కాంబట్టి పత్రికలవారిని ప్రార్థించి చూస్తాను. అయ్యా 
పత్రికాధిపతులారా! మీకు కూడా కొంత పరిశీలకత్వం వుండాలా? వద్దా? “దున్నవోతు 
యీనిందంటే దూడని కట్టెయ్యండి” అనే మోస్తరుగా మీ ప్రకటన వుండవచ్చునా? యెవరినో 
వకరిని వారి వ్రాంతనుబట్టి మీ వ్రాత అసంగతంగా వుంది అని మందలించడానికిగాని 
ఆకారణంచేత మీ (వ్రాంత ప్రకటనార్హం గాలేదని తెల్పుటకు కాని మీకు అధికారం వుందా? 
లేదా? సహేతుకముగా మీరు యుక్తాయుక్తతలు తెలిపితే కూడా పక్షపాత దోషం 
తగులుతుందా అని మిమ్ము (ప్రశ్నిస్తూ వున్నాను. “వకటేమాట లేక సూక్ష్మోపాయం” అనే 
శీర్షిక (క్రింద నేను శ్రీవారు కోర్టులో చెప్పినమాటలు వుదాహరించి వుంటిని. కోర్టులో 
చెప్పేమాటలు ప్రమాణం మీద చెప్పేవేకదా, వాటినే కాదంటేయింక గతియేమి? 
అట్టివారెవరయినా గురువులే కానిండు; యేదో వ్రాసి నాకు వృథాగా పని కల్పించి 
బాధిస్తూవుంటే తటస్థంగా వుండడం మీకు ధర్మమేనా? ఆ ప్రాంతలో సారంవున్నట్లు 
మీకు తోస్తే దాన్నేనా మీరు ప్రకటించండి. నాకు వారు కృతఘ్నత్వాన్ని ఆరోపించి వ్రాశారు 
ముందుగా “శృంఖలం” అనే పుస్తకంలో. ఆలా వ్రాయడానికి కారణం, నేను వారి ప్రతిపక్షి 
పండితుండికి సదభిప్రాయం యివ్వడ మంటారు గురువుగారు. నే యిచ్చిన మాట సత్యం. 
ఆ పండితుణ్ణి గురువుగారు ఆడిన దుర్భాషలకు నేను సహించలేకపోయాను. కాంబట్టి 
గురువుగారికి వ్యతిరేకమైనా న్యాయమవడం చేత ఆలా అభిప్రాయం యిచ్చాను. దానిమీద 


నేండు 899 


నన్ను మిక్కిలిగా దూషించారు గురువుగారు శృంఖల గ్రంధంలో. అది నాకు దొరికింది. 
నాలుగేండ్లెట్లో సహించాను. కనుకనే వారి కాలికి ఆ మధ్యకాలంలో మహాసభలో పెండేరం 
తొడిగాను. పిమ్మట మాభాంతము చదివినాండు అనే శుద్దాబిద్ధపు వుత్తరం కూడా 
హైదరాబాదుకు వ్రాసినది బయలు పడ్డది. అప్పుడు వ్యాసత్రయం రాసినారు. అందు 
మృదువు తప్పలేదు. విషయమంతా యింతే. దీన్ని మీరే విచారించి యేదో తేల్చండి. 
యింక నేనేమిన్నీ వ్రాసేది లేదు. యెందుకు? గురువుగారి వ్రాంతలో సారం నాకు కనపడడం 
లేదు. లోకానిక్కూడా కనపడడం లేదని తేలితే నా కంతటితో సంతృప్తి. అందుకై మిమ్మిట్లు 
ప్రార్థించడం. లేదు, నాదే తప్పుగా వున్నట్లు తోస్తే ఆ కరర. (వ్రాయండి. అదిన్నీ 
మీకిష్టం లేకపోతే యీ వ్యాసాన్ని యీ వుత్తరం సహా ప్రకటించి వూరుకోండి. యేం 
చేస్తాను. 


900 


ఆత్మవంచన 


(11-4-1936 సం॥ర కృష్ణాపత్రిక నుండి) 


ఆత్మవంచన చేయడం కొంతమందికి చాలాతేలిక. అందుచేత ఆత్మవంచనను 
చాలామంది చేస్తూవుంటారు. యీ చేయడంలో అనేక సందర్భాలు వుంటాయి. కొన్నిటిలో 
భక్తి, కొన్నిటిలో మొగమాటం, కొన్నిటిలో భయం, కొన్నిటిలో (ప్రేమ, కొన్నిటిలో కోపం, 
యిలాటివి హేతువులుగా వచ్చి ఆత్మవంచన చేయవలసివస్తుంది. వీటి నన్నిటిని గూర్చి 
వ్రాస్తే గ్రంథం చాలా పెరుగుతుంది. కాంబట్టి దీనిలో ప్రేమ అనే ప్రబలకారణం వున్నప్పటికీ 
ఆత్మవంచనకు అంగీకరింపక యిహ పరలోకాలకు స్తోత్రపాత్రుండైన వక మహోద్యోగిని 
గూర్చి కొంత వ్రాస్తాను. పేరుపెట్టి వ్రాస్తే అదేంచిక్కో కనుక పేరుపెట్టకుండానే వ్రాస్తాను. 


అనంగా అనంగా వక మహాపట్నం. ఆ పట్టణంలో మిక్కిలి ప్రసిద్ధి చెందిన వక 
ఆటువేల నియోగుల కుటుంబము వుంది. ఆ కుటుంబంలో అనాదిగా సుప్రసిద్దులే 
బయలుదేరుతూ వచ్చారు. అందులో “వ్రతానా ముత్తమవ్రతం” అన్నట్టు వక 
మహాయోగజాతకుండు వుదయించాండు. ఆయన క్రమక్రమంగా పెద్దవాడై చదువు సంధ్యలు 
ముగిసిన తర్వాత వుద్యోగంలో ప్రవేశించి దినదినాభివృద్ధిగా శుక్ల పక్షచంద్రుండులాగ 
అభిలజన (ప్రేమప్రాతుండై కొంతకాలం వెలింగివెలింగి “పెన్‌షన్‌” పుచ్చుకొని సుఖంగా 
బుషిప్రవర్తనతో జీవనం చేస్తున్నాడు. ఆయనకు నలుగురో అయిదుగురో కొమాళ్లు. 
అందటికీ గొప్పగొప్ప వుద్యోగాలే తటస్ట్థించాయి. అందులో వకకుమారుండు తహళ్ళీల్‌దారీ 
పెళపెళ్లాడిస్తూ వున్నాండు. ఆయనకూడా పెన్‌షన్‌ రోజులు సమీపానికి వస్తూవున్నాయి. 
ఆ కాలంలో “లంచంలేని మాటా పుంజంలేని బట్టాలేదు” అనే సామెత ననుసరించేవారే 
వుద్యోగస్థులలో నూటికి తొంభైమంది అని అందజూ యెటింగినదే. మన తహళ్శీలుదారు 
గారుకూడా కలియుగ రావణాసురుడు వంటివాందే కనుక లంచాలు విశేషించి 
పుచ్చుకొనెవుంటారు కాని యే కేసులోనూ చిక్కుకోకుండానే తెలివితేటలు కలవాండు 
కనక కాలక్షేపం చేసుకు రావడంచేత పై అధికార్లకు చిక్కవలసిన అవసరం లేకపోయింది. 
లక్షో రెండులక్షలో నిల్వచేశాండు. కాని పిల్లాజెల్లా బాధమాత్రం లేశమున్నూ లేదు. యిలాటి 
సందర్భంలో అంత ద్రవ్యం నిలవచేసి వున్నప్పుడు కొంత సంతృప్తి ఆయనకు వుండవలసిందే 


ఆత్మబరిచన 901 


కాని దిక్కుమాలిన .ధనం అది సంతృప్తి అంటూ ఎవ్వనికీ కలగనివ్వదు. యిది 
సర్వానుభవసిద్ధం కనక విస్తరింప నక్కజలేదు. 


“ప్రాయోధనవతా మేవధనే తృష్టా గరీయసీ” అన్నారు పెద్దలు. ధనవంతులకు 
ధనమందున్నదంత ఆశ దరిద్రులకుండదు. దీనికెన్నో వుదాహరణాలు చూపవచ్చును. 
అందటికీ తెలిసిన విషయానికి వుదాహరణాలు చూపి కథ పెంచడమెందుకు? మన 
తహళ్ళీల్దారుగారు అప్పటికే రెండు లక్షలకు అధికార్లయివుండి నెలకు రెండో మూడో 
వందలు జీతం తీసుకుంటూవుండి యింకా రైతులు మొదలైనవారు యిచ్చే నేయి, పెరుంగు, 
కూరలు, నారలు, వగయిరా సంపత్తికలిగి సుఖంగా కాలక్షేపం చేస్తూ అనుకున్నారుగదా 
మనం కొద్దిరోజుల్లో యీ వుద్యోగాన్నుండి తప్పుకోవలసివస్తుంది, చేయడానికి వోపిక 
వున్నప్పటికీ వయస్సతీతమవడం చేత పైవాళ్లు నిర్బంధించి సాంగనంపుతారు. అప్పుడేదో 
కొంత “పెన్‌షన్‌” యిస్తారుకాని యిస్తేమాత్రం యీ మజా వస్తుంది కనకనా? అందుకే 
“అధికారాంతమునందుం జూడవలదా? ఆయయ్య సౌభాగ్యముల్‌” అన్నారు పెద్దలు. 
యింకా అధికారాంతమందు చాలా విశేషాలు వుంటాయంటారు, వాట్లను గూర్చి 
యెన్నోకథలు చెప్పుకోవడం నాకున్నూ తెలిసిందే. తెలియడానికేముంది. యిదివజలో 
వుండే పలుకుబడి లేశమున్నూ వుండదు. యిది సర్వానుభవ సిద్ధమే, అట్టి స్థితిలో కూడా 
యిప్పటి వలెనే జరగాలంటే బాగా ధనం చేతులో వుండాలి. వుంది గదా కొంత నిలవ, 
అంటే, వుందే అనుకుందాం. “కూర్చుని తింటే గుళ్ళూ చెళ్ళూ ఆగవు” గదా? అని 
ఆలోచించి అధమం పదిలక్షలేనా ఉద్యోగం చాలించుకునేనాంటికి ధనం నిలవ వుండేటట్టు 
చేసుకోవాలి అని మనకథా నాయకుండుగారు సంకల్పించుకున్నారు. దానిమీంద 
రాజకీయమైన ధనాన్ని అపహరిస్తే తప్ప లంచాలవల్లా గించాలవల్లా మనోరథం 
నెబివేటేటట్టు కనబడలేదు. అంతట్లో జమాబందీరోజులు వచ్చాయి. యేడెనిమిది లక్షల 
పయికం సర్కారుకు తాలూకానుండి జిల్లాకు పంపవలసి వచ్చింది. మనకలియుగ 
రావణాసురుండుగారు కొంతమంది దొంగలను తోవలో సిద్ధంచేశారు. వాళ్లు రాజకీయ 
భటులను చావందన్ని పైకం యావత్తూ దోచుకున్నారు. తహళ్శీల్దారుగారు దొంగల 
కేర్పాటు చేసిన ప్రకారం కూలియిచ్చి వేయడమే కాకుండా అదనంగా కూడా సంతోషపెట్టి 
యెక్కడో ఆపయికాన్ని భూస్థాపితంచేసి జరిగిన వుపద్రవాన్ని నేర్పుగా సర్మారుకు 
తెలియపజచుకొన్నారు. 


పై అధికార్లు వచ్చారు. విచారించారు. వాకపుచేశారు. పాపం దాంగుతుందికనకనా 
యేదో కొంత వాసన కొట్టడం మొదలెట్టింది. అంతేకాకుండా మనం ఆత్మని యెంతవంచించి 


902 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అసత్యాని కంగీకరింపం జేసినా అసలు దాని స్వభావం సత్యసంధత్వమే కనక 
తహశళ్ళీలుదారుగారి ముఖవైఖరిని బట్టియేమి, మాటల తబ్బిబ్బునుబట్టి యేమి, కేసు పూర్తిగా 
బిగిసింది. ధనమున్న చోటు కూడా బయటంబడింది. 


యిప్పటి అధికార్లకున్నూ అప్పటి అధికార్లకున్నూ చాలా భేదం వుంటుంది అని 
అందటున్నూ వప్పుకొనే సంగతే కనక దాన్ని గుణించి వేటే (వ్రాయనక్కరలేదు. 
విచారణాధికారి మన తహళ్ళీలుదారుగారి తండ్రి పేరు ప్రతిష్టలను గూర్చిన్నీ అసిధార 
వ్రతాన్ని గూర్చిన్నీ బాగా యెటింగివుండడంచేత అతన్ని రప్పించి “ మీ కుమారుణిగూర్చి 
మీరేం చెపుతా”రని సగౌరవంగా ్రశ్చ్నించాండు. దానిమీంద మన తహళ్శీలుదారుగారి 
తండ్రి యేలా చెప్పాలో అలాగ, ఆత్మవంచన లేశమున్నూలేకుండా వున్న దున్నట్టు 
ప్రేమపాశాన్ని తెగందెంపి పన్లీకు న్యాయసభలో యేకరుపెట్టాడు. అధికారి ఆయన యథార్థ 
వాదిత్వానికిన్నీ నిష్పక్షపాతిత్వానికిన్నీ అత్యాశ్చర్య పడి ముక్కుమీద వేలెట్టుకొని 
నిర్మాంతపోయాండు. అబ్బా! యీ హిందువులలో యిలాంటి మహానుభావు లున్నారా 
అనుకొన్నాండు. అనుకొని యిందుకు ప్రతిఫలం మనం యేంచేయాలని అట్టె 
వితర్మించాండు. వితర్శించి, సరే! యితణ్ణి యేంచేయమంటారని మళ్లా ప్రశ్నించాడు. 
దానిమీద నిర్మొాగమాటంగా నిర్దాక్షిణ్యంగా చెప్పేండుగదా ఆయన “రాజద్రోహికి యేం 
చేయవలసిందని ధర్మశాస్త్రం చెపుతుందో ఆ ప్రకారం చేయవలసిం” దన్నాండు దానిమీంద 
అధికారికి మటీ అనుగ్రహం పుట్టింది. పుట్టి మళ్లా అన్నాండుగదా “అయ్యా, మీ 
యథార్ధవాదిత్వానికి నాకు చాలా ఆశ్చర్యమవుతూవుంది. యేమంటారా? లోకంలో 
దుర్మార్గు(డైనా సరే, సన్మార్గు(డైనా సరే, కొడుకంటే తండ్రికి అభిమానం వుండి తీరాలి. 
ఆ అభిమానాన్ని పట్టి ఆత్మను వంచించి యెంతటి అబద్ధమేనా ఆడితీరాలి. అట్టి సందర్భంలో 
గర్భవాసప్రీతిని లేశమున్నూ గణింపక నీవు ధర్మానికే కట్టుబడ్డావు. యిట్టి నిన్ను సంతోష 
పెట్టకపోతే భగవంతుడు నన్ను క్షమించడు. కాంబట్టి నీ కోరిక యేదో చెపితే ఆ కోరికను 
నేను నెజవేజుస్తాను. సంశయింపక చెప్పవలసిం” దన్నాండు. దానిమీంద మన 
కథానాయకుండుగారి తండ్రి, అయ్యా! నాయందుమీకట్టి అనుగ్రహమే నిశ్చయంగా 
కలిగినట్టయితే తప్పుచేసిన నా కొడుకు వుద్యోగం తీసివేసి పెన్‌షన్‌కూడా కొట్టేసి 
ఖైదుశిక్షలేకుండా మాత్రం వదలిపెడితే నన్ను మీరు సమ్మానించినట్టే సంతోషిస్తానన్నాండట 
ఆ మహానుభావుడు. దానిమీద అధికారి మనం యెంత జాజవిడిచినా యీ పుణ్య 
పురుషుడు వున్న అవకాశాన్నంతనూ వుపయోగించుకోనేలేదని ఆశ్చర్యపడుతూ అదే 
ప్రకారం చేశాడంట. అప్పటి నుంచీ ఆ తవాశ్ళీలుదారుగారి తండ్రి చరిత్రను సత్యప్రియులైన 


ఆత్మవంచన 903 


వాళ్లు చెప్పుకొని మా హిందువులలో, (బ్రాహ్మణులలో, నియోగులలో, యిలాటి 
వారుండేవారని పొంగుతూ వుంటారు. 


అన్నిటికన్నా ఆత్మవంచన చాలాకష్టం. అబద్ధం ఆడి పొందే గౌరవంకన్న నిజమాడి 
పొందే అగౌరవం అనేక రెట్లు మెటుంగని నేననుకుంటాను. నా కెప్పుడున్నూ యీలాటిచిక్కు 
తటస్థింపలేదుగాని తటస్థిస్తే యీలాగే వర్తిద్దామని చాలారోజుల నుంచి నా సంకల్పం. 
నా మాటేలా వున్ననూ మావంశంలో యీలాటి ప్రవర్తన కలవాళ్లు చాలామంది వున్నట్టు 
వినికి. మా నాన్నగారి ప్రవర్తన యిట్టిదే అని నేనెబుంగుదును. ఆయనకు శ్రుతపాండిత్యం 
తప్ప మంచి చెడ్డలు తెలిసికోవడానికి తగ్గ చదువు సంధ్యలు లేశమున్నూ లేవు. లేకపోయినా 
కవులలో చాలాభాగం ఆచారం యేలా వుంటుందంటే : మా నాన్నగారంత వారు, మా 
తాతగారంతవారు అని వ్రాసుకోవడం సర్వత్రా అనుభూతం. నాకు వంశాచారాన్ని బట్టో 
యేమో! ఆత్మవంచన చేసుకోవడం చేంతకాక మాతండ్రిగారిని గూర్చి అతిశయోక్తిగా 
వ్రాయక “కామయ మనుమండు రామాంబకొమరుండు తండ్రి కామయ్య సత్యనిరతుండు” 
అని మాత్రమే వ్రాసి సంతుష్టిపడ్డాను. ఆయనే కాదు మా వంశంలో ముప్పాతిక 
మువ్వీసంపాళ్లు అంతా అమాయికులే అని మా బంధుజాత మేమి, మమ్మెటింగిన 
తదితరులేమి నిర్వివాదగా అంగీకరిస్తారు. యీ అమాయికత్వాన్ని హాస్యం చేసే బంధువులు 
వెల్టిగా కూడా భావించి “చెళ్లపిళ్ల వెట్టి” అని కూడా వాడుతూవుంటారు. మా తండ్రులు 
ముగ్గురన్నదమ్ములు. ముగ్గురును అమాయికులే. అందులో మా తండ్రిగారే కొంత 
గడుసువారు. 


లేక లేక యెన్నాళ్లకో నాకు సంతానం కలిగింది. ఆ చిరంజీవికి నాలుగేండ్లు 
దాటేరోజుల్లో మా తండ్రిగారు పరమపదించారు. ఆలోంగా వకనాండు దంపుదంపే 
మనుష్యులు కాంబోలును మా తండ్రిగారితో వారి మనుమణ్జి గూర్చి, అయ్యా తాతగారూం 
మీమనుమండికి మీ పేరెట్టేరు కనక మీలాగే బతకాలండి అన్నారు. దానిమీంద విని 
ఆయన ఊరుకో వచ్చునా? వూరుకోలేదు. నాలాగే సంచరిస్తే నాలాగే బతుకుతాండు 
పొమ్మని జవాబు చెప్పేండు. యింతకూ వ్రాసేదేమిటంటే ఆయన ఆత్మవంచించడం 
చేంతకానివాండు కనుక సత్యసంధుణ్జి అనే నమ్మకం ఆయనకి స్వవిషయంలో పూర్తిగా 
వుంది. సత్యసంధులకు పుణ్యలోకావాప్తి తప్పదని వేదశాస్త్రములు ఘోషిస్తాయి. యీ 
యేకాదశీమరణం పుణ్యలోకావాప్తికి మూలకారణంగా నిర్వివాదంగా అందణూ 
వప్పుకుంటారు. ఆయన యొనభై మూండు వత్సరాల వయస్సులో అనాయాసంగా 
యేకాదశినాడు పరమపదించారు. ఆ పరమపదించడంలో కూడా కొంత విశేషం వుంది. 


904 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ఆయనకు కష్టక్లుప్తిమింద తప్ప తేలికగా చేవ్రాలు చేయడం కూడా బాగారాదు. కాని 
వినికిమీందన యేదేనా వచ్చే బుద్ధిచుజుకు మాత్రం వుంది. చిన్నప్పుడు వీధిభాగవతాల 
వినికివల్ల కొంత గాలిగా సంగీతం పాడడం అభ్యాసముంది. పిమ్మట కుటుంబ సంరక్షణ 
జరగక వ్యవసాయం కట్టిపెట్టి యానాం గ్రామం కాపురానికి వెళ్లిన తరువాత అక్కడ శివ 
విష్వాలయాలలో జరిగే సేవలకు తజుచు సంగీతం పాడడానికి వెళ్ళే సందర్భంలో ఆ 
దేవాలయాల్లో వినికివల్ల కొంతమంత్రపుష్పం ఆయనకు ధారణకు వచ్చింది. మరణ 
సమయానికి పురాకృత సుకృతంవల్ల ఆ మంత్రపుష్పంలో “నీవారశూకవత్తన్వీ 
పీతాభాస్వత్యణూపమా, తస్యాళ్ళిఖాయామధ్యే పరమాత్మా వ్యవస్థితః అనే ఘట్టాన్ని 
యేకరుపెట్టి అసకృదావృత్తి చేయడమున్నూ యేకాదశి మరణాన్ని పొందడమున్నూ నేనేకాక 
మా బందుగులలో కూడా కొందటెజుంగుదురు. 


అదివజకే నాకు సత్యమంటే అభిలాషమెండు. దాన్నింబట్టే నేను గీరతం 
గుంటూరిసీమలో వ్రాయడం తటస్థించింది. మాతండ్రగారి సందర్భం చూచింది మొదలు 
నాకు దానియందు మటీ ఆసక్తి హెచ్చింది. దాన్ని యెంతవజకు నెటివేజుస్తూ వున్నానో 
ఆ సందర్భం లోకులు నా జీవితానంతరం తేలుస్తారు కాంబట్టి యిక్కడ విస్తరించవలసింది 
లేదు. యిక్కడ కావలసింది చెళ్లపిళ్లవంశానికి, అందులో మాకడియం చెళ్లపిళ్లకు 
అసత్యమంటే చేతకాదు. అందుచేత ఆత్మవంచన బొత్తిగా చేతకాదు, అన్నది ముఖ్యాంశం. 
యింతయెందుకు వ్రాస్తానంటే వైదికవంశంలో వాండనైనా మా వంశంలో వైదికానికి 
ముఖ్యమైన యజ్ఞయాగాదులు చేసిన శ్రోత్రియులుగాని, లౌకికానికి గౌరవప్రదమైన దివాన్‌జీ 
వుద్యోగాన్ని చేసినవాళ్లుగాని వున్నారని వ్రాసి సంతోషించడానికి నాకు లేశమున్నూ అవకాశం 
లేకపోయినా, సత్యసంధులు మాత్రం వున్నారని వ్రాసుకొని సంతోషించడానికి భగవంతుడు 
అవకాశం యిచ్చి వున్నాండని నన్ను (ప్రేమించే లోకులకు తెల్పడానికే. 


శే ర ఈ 


పనిలేనిపాట 
(5-5-1936 సం॥ర ప్రజాసేవ నుండి) 


గురువుగారు వ్రాసేవ్రాంతను గూర్చికాదుగాని నేను యిదివజకు వ్రాసినదాన్ని గుడించీ 
కాదుగాని యిప్పుడు వ్రాసే వ్రాంతను గూర్చి ప్రాజ్ఞులు “పనిలేనిపాట” అని అనక మానరని 
యెజుంగుదును. కృష్ణ యెడిటోరియల్లో పనిగట్టుకొని, “యుక్తంగా వుంది ప్రతివాద" 
మని తెల్పి నిరాకరించి వుండె. పలువురు వుత్తరాలు వ్రాస్తూన్నారాయె, అట్టి సందర్భంలో 
యేమిబాముకోవాలని గురువుగారి విపుల వ్యాసాలకు జవాబు నేను వ్రాయాలి? పైంగా 
గురువులవా రాపాదించిన “కృతఘ్నత్వాన్ని” నిజం తెలిపి వోంగొట్టుకుందామని ప్రాంత 
మొదలెట్టి మృదువుతప్పకుండా మూండు వ్యాసాలు వ్రాసుకుంటే, దానిమీంద కోపం వచ్చి 
గురువుగారు యిహపరాలు. లేశమున్నూ చూడక “గురుతల్పము, దొంగతనము' వకటేమిటి? 
రెండేమిటి? ముప్పైరెండు దాంకా దోషాలు ఆపాదించి కృతార్థులైనారు గదా? 


“సోలెండు బియ్యానికి సోదెకెడితే కుంచెండు బియ్యం కుక్క ముట్టుకుపోవడం” 
కాక మరేమి? యిది, ముల్లువుచ్చి కొట్టిడచిన చందమైనదనిన్నీ అనుకోవడానికి పూర్తిగా 
వీలు లేదు. సుమారు యిరవై ముప్పయి కాలాల వ్రాంతప్రవాహంలో కృతఘ్నత్వాన్ని 
నివర్తించే అక్షరాలున్నాయే అనుకుందాం. అవి బాగా బోధపడతాయా లోకానికి? అందుచేత 
యెందుకు ప్రారంభించానో ఆపనిన్నీ జరిగినట్లు లేదు. పైంగా ఆ కృతఘ్నత్వాన్ని తలదన్నేవి 
ఆపాదించి వున్నారు గురువుగారు. లోకం ఆ ప్రాంతచూచి వారి యెదుటనే యేవగించు 
కున్నట్టుకూడా విన్నాను. యెంత సత్యమో! యెవరిక్మావాలి! నిర్మాగమాటంగా మాట్లాడే 
వారు యీ కాలం లోనేకాదు, యేకాలంలోనున్నూ అరుదే. మా గురుశిష్యవాడాలని, 
కృష్ణ భరించలేక పోయింది. గోదావరి వొడ్దునవున్న “సుధర్మ” కూడా జంకి నట్లే వింటాను. 
పెన్న వొడ్డునవున్న “ప్రజాసేవ” నేనున్నానని పూనింది. ఆపెమాత్రం యెందాంకా 
వోరిమిపడుతుందో? చూడాలి. తలా, తోకా వున్నవాదమైతే గదా? యిది. కవిత్వం 
చెప్పి, కన్యకనుకని, వంటవండి, సంగీతం పాడి, మెప్పుపొందాలంటే భారం లోకానికి 
వదలిపెట్టక తప్పదు. అందులో ముఖ్యంగా రసారస విచారానికి గ్రంథకర్త చెప్పే జవాబు 
పనికిరాదు. శబ్దసాధుత్వాదులకైతే గ్రంథకర్త పరిశ్రమ పనికివస్తుంది. కర్యంచాలక 


906 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


గురువుగారి భారతం అసారమనేవారికి ఆధార భూతమైన పద్యాల్లో మొట్టమొదటిదేమో 
అనందగ్గ పద్యాన్ని“స్తీ స్వాతంత్ర్యము” అనేదాన్ని నేను ప్రసక్తానుప్రసక్తంగా నాగీరతం 
గురువుగారు యీసడించిన సందర్భంలో కాబోలు వుటంకించాను. దాన్ని సమర్ధించారు 
గురువుగారు. యెల్లావుందంటారు? ఆసమర్ధనం సమంజసమా? కాదా? అన్నది నాకు 
(ప్రస్తుతం కాదు. అది లోకంపని, అంతతో తృప్తిపడక నా “బొబ్బిలి పట్టాభిషేకం” లో 
“ప్తీలనుగూడ” అన్న పద్యాన్ని పట్టుకొని విమర్శించి కోపం తీర్చుకున్నారు. గురువుగారేమో 
అంటే నేను జవాబువ్రాసి పత్రికకు పనికల్పించాలా యేమిటి? దాన్నిన్నీ వు పేక్షిస్తాను, 
అసమర్ధుండ వంటారేమోం గురువుకన్న శిష్యుండు అసమర్జ్దుండుగా వుండడమే యుక్తం 
కదా? వారికోసంగాదు. లోకంకోసం. జవాబు చెప్పరాదా? అంటారా? అయితే కొంచెం 
వ్రాస్తాను. “స్త్రీలను అనే సప్తమ్యర్థక ద్వితీయ తప్పన్నారు గురువుగారు. “సీ....... మనుజుల 
విప్రండు” అనే శాంతి ౧. ఆ. వల్ల అది సాధువు. “భారతమాంధ్ర సత్మవుల పాలిటి 
వేదము” దేవీ - ౧. ఆ. గురువుగారు గనుక యింతకన్న వ్రాస్తే బాగుండదను కొందును. 
కోపోద్రేకం మీంద సరియైనవి దొరకలేదుగాని శాంతించి మెల్లగా వెతికితే తి॥ వేం॥ 
కవుల కబ్బాలలో గురువుగారికి దురుద్ధరమైన దోషాలే దొరక్క పోయాయా? కోర్కెలు 
కూడా రైటే “క కేదారము లందుంగోరి కెలుదయివారన్‌” తపతీసంవరణము, “తే॥గీ! 
గీము లలరించి కొనిరి కోర్మెలు చెలంగ” నీలాసుందరీపరిణయంలో తిమ్మకవి సార్వభౌముడు. 
యింకా కొన్ని ఆక్షేపించారు. ప్రొఢవ్యాకరణం - చూస్తే కొంత సంశయం తీరుతుంది. 
యీ వివాదం సత్యము తేల్చుకొనుట కేర్పడ్డదిగాని గురువుల ప్రజ్ఞయెట్టిది! శిష్యుల (ప్రజ్ఞ 
యొట్టిది అనే అంశం లోకానికి తెల్పడానిక్కాదు కాంబట్టి స్పృశించి వదలినాను. అవసరమే 
అయితే గురువుగారి పునీత ప్రయోగానిక్కూడా సమర్థించే సరకు నావద్ద వున్నది. యెప్పుడో 
దాన్ని యెవరో ఆక్షేపించారు. గురువుగా రింతవజకూ “గురోస్తుమౌనం వ్యాఖ్యానం” 
గానే వున్నారు.శ.ర. నిఘంటులో వుందిగాని తావన్మాత్రం చేత అది సమర్దింపంబడదు. 
గురువుగారి సెలవైతే ఆవలి వారితో కొంత పెనుగులాడతాను. యెప్పుడేంపని పడుతోందో! 
అని కొంతసరకు దాంచి వుంచాను. దాని ప్రయోగం గురువులమీందే జరపవలసి 
వచ్చినందుకు విచారిస్తూవున్నాను. “కాదని తప్పుదిద్దమా! ఉభయులోన నొక్కండు 
మటతొక్కనికిం దగుంగాక” ఉభయులూ అంటే జ్ఞాపకం వచ్చింది నేను జీవితచరిత్ర వ్రాస్తూ 
తి॥శా గారి నేమోం యేమోచేయడానికి చాలా చమత్మరించానంట! యీలా వ్రాయడ 
మెందుకంటారా? అతని కొడుకులకూ నాకూ వివాదం కల్పించడానికి. వాళ్లంత 
అవిమృశ్యకారులయితే చూస్తాను. యింకాయెన్ని! మా శిష్యులకు సంబంధించినవాదం, 
గుంటూరి సీమలో వచ్చినవాదం, యివన్నీ ఆవలివారివే న్యాయమైనట్లు వ్రాశారు 


పనిలేనిపాట 907 


గురువుగారు. దయచేత యెదటి పక్షానికి చేయూంత యివ్వలేదన్నాడుకూడాను. యిసే 
ఆవలిపక్షమే జయించేదన్నమాట. యెందుకీ యప్రస్తుత ప్రసంగం! యిప్పుడు మళ్లా యిల్లా 
వ్రాస్తున్నారు. గురువుగారి సాహసం యెంతేనా వర్ణనీయం 


“చర్చించుకోగా, వెం॥ శా॥ గారు నాయొద్ద సంవత్సర పరిమితి కాలమునకు 
తక్కువకాకుండ నుండిరనియు మాఖముకూడా ప్రారంభించి కొంచము చదివిరనియు 
స్మరణకు వచ్చినది” అంటారు గురువుగారు. మొదటిగురువులు శ్రీ భుజంగరావు 
పంతులవారివద్దను, తుదిగురువులు బ్రహ్మయ్యశాస్తులవారి వద్దనున్నూ తప్ప యింక 
యేగురువుల యొద్దం గాని మాసాలు తప్ప సంవత్సరాలు చదవలేదని వెం॥ శా॥ 
యెప్రమాణం బడితే ఆ ప్రమాణం చేస్తాడు. నిజమట్టిదే అయినా గురువుగారి వాదం 
కాదనడంకంటె వారి అభీష్టం చొప్పున సమ్మతిస్తే తప్పులేదుకాని నిజం వ్రాసిన “జాతకచర్య” 
తీరా ప్రచురింపంబడ్డది. యిప్పుడు సవరించడం ఎట్లా? అదల్లావుంచుదాం. మాబిరుదాన్ని 
వెక్కిరించారు. పెడర్ధం చెప్పారు, వెంకటశాస్తికేనా? చేతకానిది. వెనక పేరి 
కాశినాథశా[స్తులవారి కిచ్చిన జవాబు గురువు లెటుంగరనుకుంటాను. ఆ (తోవలోనికి 
దిగితే వెక్కిరించవలసి వస్తుంది. వివాదం జరుగుతూవున్నప్పటికీ వెక్కిరింతలూ వేళాకోళాలు 
శిష్యస్థానానికి బొత్తిగా పనికిరావు. గురుస్తానానికిన్నీ అవి పనికిరావుగాని, ఆ మాట 
గురువులకు తోంచాలి. మనకు తోస్తే యేం లాభం! గురువుగారేమాలోచించారో! కాని 
వ్రాసేవ్రాంతంతా అప్రస్తుతమే. యింకా వారి బిరుదాలు సమర్థించడానికి కొంత 
ప్రయత్నించారు. అది పనిచేసినా చేయకపోయినా ప్రస్తుతం కాకపోదు. నేనిప్పుడు 
(పాస్తూయున్న “ఇటీవలిచర్య” ప్రకటింపంబడితే ఖండిస్తామన్నారు. ఆఖండించే పుస్తకం 
పేరు “గర్య” అని కూడా వుదాహరించారు. నాది “చర్య” గనక వారిది “గర్య” యిదివరకే 
దానిలో గురువులకు సంబంధించిన మట్టుకు పద్యాలు కొన్ని వుదాహరించాను. వ్యాసాలలో 
వాటిని ఖండిస్తూనే వున్నారు. బహుశః ఇదే దానికిన్నీ పనికివస్తుంది. లేక పోతేనోయెప్పుడో 
బ్రాయందలంచుకొన్నదిన్నీ పనికిరాదు. కాంబట్టి వేటే పరిశ్రమ మక్కజిలేదనే నా భావము. 
వారి భారతం మీద ఖండనవ్రాస్తే జవాబు ప్రాస్తామన్నారు. వోపికెవరికుంది? నేను 
పాయను. యెవరేనా వ్రాస్తే తామిచ్చే జవాబెట్టిదో? యిప్పుడు తాము చూపిన 
“స్తీస్వాతంత్ర్యం” పద్యసమర్థనం వలెనే వుంటుందని స్థాలీపులాకన్యాయంచేత లోక 
మిదివజకే తెలుసుకొని వుంటుంది. యెంత పరి(శ్రమచేసి సమర్దించినా “స్త్రీ స్వాతంత్ర్యం 
పద్యం” కరుణానిరతులు అనే నన్నయ్యగారి పద్యందగ్గర కాదుగదా, ఆమడదూరంలో 
వైనా నిలవగలుగుతుందా? యింతెందుకు, నన్నయ్య పద్యంలో మాటలు వచనంలో 
యెక్కించినా అలాగే సరిపోతాయి. గురువుగారి పద్యాన్ని వచనంలో పెట్టవలసివస్తే 


908 కథలు - గాధలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యేమవుతుందో? పరిశీలిస్తే వారికే తెలుస్తుంది. యిలా వ్రాస్తే చాలా వ్రాయాలి. పత్రిక 
భరాయించలేదు. గురువుగారు ప్రస్తుత విషయాన్ని విడచి తిట్టిపోస్తూవున్నందుకు లోకము 
యేమనుకుంటూవుందో? తెలపడానికి యిదివజలో వక ప్రాజ్ఞ మహాశయుని వుత్తరం 
కొంత వుదాహరించినట్లు జ్ఞాపకం. ఆ వుత్తరం ఆయన వ్రాసేటప్పటికింకా యింతగా 
గురువుగారు బరిదెగించలేదు. యిప్పుడు దాహరింపంబోయే వుత్తరం నాదగ్గిరకు వచ్చే 
టప్పటికిన్నీ గురువుగారు అంతగా తెగించి తిట్టినట్లు లేదుగాని యీ వుదాహరింపంబోయే 
వుత్తరం వ్రాసిన ఆయన శృంఖలాన్ని పనిగట్టుకొని చదవడం వల్ల కొంతయేవం కలగడాని 
కవకాశం చిక్కింది. యిదివజలో వుదాహరించానన్నది ఆంధ్రదేశంలో వకదిక్కు సరిహద్దు 
నుండి వచ్చింది. యిపుడుదాహరింపంబోయేదో? యింకొక దిక్కు సరిహద్దు ప్రాంతానిది. 
దీన్ని వుదాహరిస్తే లోకాభిప్రాయం తెలుసుకుని గురువుగారు జాగ్రత్తపడి పట్టుదల 
తగ్గించుకుంటే పత్రికలకు విశ్రాంతి కలుగుతుందేమోయని నా ఆశ. పాపం, కృష్ణ మెల్లిగా 
తప్పుకుంది. ఆపెకు వంకదొరికింది. యేమిటావంక అంటే ద్వాత్రింశద్దోషారోపణం కంటె 
యేం కావాలి? దానిలోనంబరువన్‌, దొంగతనమా? అన్నది. యిరవై అయిదోది కాంబోలు 
“గురుతల్పం” తుట్టతుది పొత్తర్లు కట్టడం. వారు కోపోద్రేకంమీంద యేం వ్రాసినా అందులో 
కొన్నిటి మాటకేంగాని కొన్నిటిని మనం అనువాదం చేయడం కూడా పాతకహేతువే 
అనుకుంటాను. కృష్ణ మానడం మానిందిగాని యాహేయప్రసంగాన్ని మాత్రం ప్రకటించి 
మణీమానింది. యిది ప్రకటనార్దంకాదని ఆమెకు పూర్తిగా తెలుసును. అయితే యెందుకు 
(ప్రకటించాలి? తాను విరమించుకోవడానికి కారణంగా దీన్ని అందటికి తెలుపడాని 
కనుకుంటాను. యిలాటివి కావుగాని యేలాటివో కొన్ని వెనక మాగీరత శిష్యులున్ను 
ఆపాదించారు. వాట్ల నన్నిటిని ఒక పద్య పేటికలో యిమిడి భద్రపజచి 
లోకాభిరామాయణంలో ప్రచురించుకున్నాము. ఆ పద్య మొదలు “చ. విటుందవివేకి” 
అన్నది. వలయువారందు చూడంగలరు. యేమైనాసరే గురువుగా రాపాదించిన వాట్లట్లో 
గురుతల్పం దొంగతనం, తాగుడు యీలాంటి వాట్లకేనా ఖండన కనపరిసె 
బాగుండునంటారా? కాటికి కాళ్లు చాచుకొన్న స్థితి యిది అని గురువులే వ్రాశారు ఇదివరలో. 
కొలది కాలంలోనే వుభయులకున్ను దీని ఫలితం కనంబడే టప్పుడు యిప్పుడు ఖండన 
మండనా లెందుకు? విచారించతగ్గవాళ్ళే విచారిస్తారుగదా? తోసేస్తే తోసేస్తారు. నెత్తిని 
రుద్దవలసొస్తే రుద్దుతారు. మన ఖండనా లేంపని చేస్తాయి? కోపానికేనా అను[గ్రహానికేనా 
మితి అంటూ వుండాలి. యీలా యేదో వ్రాస్తూనే వుంటే పెరుంగుతూనే వుంటుంది. 
ప్రకటిస్తానన్న వుత్తరం ప్రకటిస్తాను. “.... గురువుగారి శృంఖలంకాపీ నొక దానిని 
చూడవలయునని మీ వ్యాసములు చదువుచున్నప్పటినుండి బాధిస్తూయుండెను... వక 


పనిలేనిపాట తి 


కాపీ సంపాదింపం గలిగితిని. గురువుగారి విషయమై నాకింత వజకును ఏమీ తెలియదు. 
నాకొక్కటియ తెలిసి యుండెను. కవిత్రయమువారు వ్రాసిన భారతమును గూడ వీరు 
తిరిగి పాయ సంకల్పించి కృతార్థు లయిరనియు, కవిసార్వభౌములని బిరుదువదసి, 
కనకాభిషేకము చేయించుకోగలిగి మీ చేతి మీదుగనే గండపెండేరము ధరింప గలిగినారని 
మాత్రమే యెరిగియుంటిని. కృష్ణాపత్రిక మొదలగు పత్రికలలోని విమర్శనల నెరిగి 
యున్నప్పటికిని 1860-70 ఆ పది సం॥రముల ప్రాంతములలో మన ఆంధ్రదేశములో 
పుట్టిన మహాపురుషులలో వీరుగూడ నొకరని అప్పటికి యిప్పటికి గూడ నాకు వీరియందు 
భక్తి గౌరవములుమెండు. కాని “శృంఖల” ధోరణి నాకాశ్చర్యము కలిగించినది. (ప్రతి 
మానవునికిని యేదో వక లోపముంటుంది. కాని అంతటి ధీశాలి నీచమార్గమును 
బట్టుట....” ఇత్యాదులు. వారిని నిందించవలసినదానికన్న వారి యీలోపముకు 
విచారపడవలసి మాత్రముంటుంది. ఒకటి మాత్రము నాకు గట్టిగా తోస్తుంది. భారతాది 
మహాగ్రంథములతో సహా 108 గ్రంథములు వ్రాసి పారవేసిన కవిరాక్షసుని కీర్తి ఒక 
రాశిగను, శృంఖలాది గ్రంథములు వ్రాసిన అపకీర్తి ఒకరాశిగను, వీరి జీవిత చరిత్రయందు 
శాశ్వతముగ నిలిచిపోవుననియే. మాటకు సూటిలేనివారితో వాద వివాదములకు 
దిగుటకూడ ప్రమాదమేమో? ప్రతి వారూ 'మొదటి నుండి ఆయన దదేరకం, మీరుకూడా 
(మిమ్ముల) యీలాంటి వ్రాతలకు దిగడం యేమీ బాగులే” దనే అభిప్రాయాన్ని 
వెల్లడిస్తున్నారుకాని, నిజమే వచ్చిన అపవాదను పాపుకోవడానికి ప్రయత్నించకపోతే యేలాగ! 
అనేవారు. కేవలము మిమ్ము గురువులుగనే కాక తండ్రికన్నను నెక్కువ గౌరవముతో 
పూజించుకొను సోదరబ్బందమే అంటున్నారు, ఎందుకొచ్చిన శ్రమ. కీర్తియో? అపకీర్తియో? 
ఆచంద్రార్మము నిలిచిపోగల ఖ్యాతిగడించి అయిపోయినది. ఇప్పుడెవరేమన్నను ఆ ఖ్యాతి 
తరగదు. పెరుగదు కూడా. కాకపోతే ఒకటి మాత్రం గట్టి. గురువుగారెంత ఛాందసులైనా 
అగుదురని నిర్ణయించుటకీ వాదప్రతివాదము లక్కణకు వచ్చునేమో? దానికికూడ మీరు 
చింతపడవలసిన విషయమే యుద్ధరంగమునకు సూత్రము దిగిన తరువాత మంచిచెడ్డలు 
మాత్రము తోచవు. చూడండి మీరొక వ్యాసమున గురువుగారి పద్యముల పేలవమును 
చూపితిరి. ఈ సంగతి మీరు చూపకపోతే లోకమాపాటి గ్రహించుకోదనేనా! మీ 
అభిప్రాయము. ఆ భారమంతా లోకమే నెత్తిమీంద వేసికొని ధరించును. ఏవో యిరవైవేల 
పద్యాలను గణబద్ధంచేసి పారవేసినంత మాత్రాన కవి సార్వభౌము నఫడ రా గ వీరే 
కవిసార్వభౌములైన వేంకటశాస్తిగారు మొదలగువారి సంగతేమిటి?, అని కృష్ణాపత్రిక 
వారు వ్రాశారంటే మీరు సూచించితేనేనా? వారు వ్రాసింది. రెండు సేలువుగుడ్డలుచూచి 
(బ్రమించారని గురువుగారు వ్రాస్తే, మీరు సభలలో పొందిన గౌరవములు ఏనుగంబారీ 


910 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మీద యెక్కించి వూరేగింపంబడిన వైభవములు వేయిన్నూటపదియార్లను గూడ నొసగి 
సమ్మానించిన వారిని గూడ రీవితోనే ఆశీర్వదించిన వైఖర్లును ఎవరెరుగని సంగతులని? 
గురువుగారి కెవరో పది రూపాయీలను ముట్ట జెప్పమన్నటుల తెలిసి వారి కెందుకు 
దక్కవలె మనమే తెచ్చుకొందామని ప్రయత్నించినటుల యెవరేనా శిలాశాసనము వ్రాసి 
పెట్టినను, విశ్వసించుటకు లోకమేమంత మాత్రము మూర్భత చెందినదా? మీరు 
జయాపజయముల కొజకనుకొనుచున్నారే కాని లోకంమాత్రం యిద్దరు పెద్దవారైనారనే 
అనుకొనుచున్నారు. నేనంటే యీలాంటి వెర్రిమొగ్రి వ్రాతలు వ్రాస్తూ వుండడమలవాటేనని 
మీకు బాగా తెలిసిన విషయమే గనుకను, వినదగిన విషయము లేమేనా వుంటే వినిపించ 
వచ్చుననియు, తప్పయితే క్షమింతురని ధైర్యంతో యీ విషయ మింతదూరం 
(వ్రాయడమైనది....” చేవ్రాలు. 


ఆయీ విమర్శకులు వుత్తరం 22-3-36 తేదీగలది. అప్పటికి యింకా గురువుగారు 
ముప్పది రెండు దోషాలు ఆరోపించిన కృష్ణ ఆయన చూడలేదు పాపము. శృంఖలానికే 
అంత నొచ్చుకొన్న ఆ విమర్శకులు “గురుతల్చ” దోషములోనగు మహాపాపముల 
నాపాదించిన గురువుగారి లేఖిని నెంత మెచ్చుకొనునోకదా? అయితే యీ విమర్శకులెవరో? 
యేవూరివారో! అధికారమెట్టిదో? లేశమున్నూ నేనిట వెలిపుచ్చలేదు. ఆయన నాకన్న 
చిన్నయెనను ఆయన నన్ను గూర్చి యొనర్చిన సదుపదేశమును నేను శిరసావహిస్తూ 
వున్నాను గాని మా గురువరులట్లు శిరసా వహిస్తారో? లేదో? వీలైనంతలో యిరువురకును 
అనుకూల్య (ప్రాతికూల్యములు సమంగానే వుండాలని యయన ప్రయత్నించి నప్పటికీ 
విధి లేకో? లేక పక్షపాతమో? నేవ్రాస్తే యేంలాభం? చదువరులు నిశ్చయించుకోవాలి? 
గురువుగారి విషయంలో యూయన యెక్కువగా పరితాపాన్ని వెల్లడించినట్లగుపడుతుంది. 
అట్టి సందర్భానికి శ్రీవారు సహింపరు. నాకు ఆరోపించినట్లే ముప్పది రెండు కాకపోయినా 
అధమం యిరవై రెండేనా ఆ విమర్శకుండికి కూడా ఆరోపిస్తారు. ఆ కారణంచేత ఆయన 
పేరు ప్రకటించడం మానినాను. అంతపనిపడ్డప్పుడు అసలు వారికి యేదో సమాధానం 
చెప్పికొని పేరువగయిరాకూడా (ప్రకటిస్తాను. ప్రకటిస్తే మాత్రం “లోకం అంటే 
యీయనేనాయేమిటి!” అని శంక రావచ్చును. లోకం మాత్రం వక మాదిరిగా వుంటుంది 
కనకనా? అటు బాగుందనేవారు కొందటూ, యిటు బాగుందనేవారు కొందటూ. అంతేకాని 
యీవివాదకు బీజంయేమి? యెవరో పండితుడు ఆయనకు ఆశ్రయమైన స్థానాన్ని 
గూర్చిపెండ్లికాలంలో చెప్పిన పద్యాలను విమర్శిస్తే విమర్శింతురుగాక. అమంగళాశు 
ద్దాది పదాలతోతిట్టి, తగులంబెట్టు మనవచ్చునా? దానిని సమర్ధింపలేక తమకు వ్యతిరేకంగా 
అభిపాయం యిచాండన కోపంతో శిష్యుండిమీంద గురువుగారు అపవాదలు 


పనిలేనిపాట యం 


ఆరోపించవచ్చునా? వూరికేగాలి మాటలే కాకుండా వాట్లను “శృంఖల” గ్రంధంలో 
వ్రాయడమెందుకు? అట్టిస్థితిలో వాట్లయాథార్ధ్యం తెల్పడానికి శిష్యుండేమో అక్షరాలు 
వ్రాసుకుంటే యీ కోపం యెందుకు? వృధాగా లోకానికి కటువుగా వుందేతిట్లెందుకు? 
అసత్యాలెందుకు? అని నిర్మాగమాటంగా యెట్టయెదుట అనేవారు వుండనేవుండరుకదా? 
“యిద్దబూ ముసలవాళ్ళే వీరికెందుకు? యీవాదాలు” అని మాత్రం అంటారు, ముసలవాళ్ల 
మవడంచేతే యీ వాదాలు. నేండో రేపో జీవితం అంతరిస్తుంది. 


వెంకటశాస్త్రి మాఘం దాంకా చదువుకొని మెఘసందేశందాయానే చదువుకున్నానన్నాట్ట 
అంటే అది నాకు కళంకంగాదా? “సంభావితస్యచాకీర్తిర్యరణా దతిరిచ్యతే” యీవొక్క 
అసత్యానికి వప్పుకుంటే కాజులూరు, చామర్లకోట, పిల్లంక, పల్లెపాలెం యిన్నివూళ్లల్లో 
చదువుకు అభావం చెప్పాలి. కృతఘ్నుండు కావాలి. దీనికి భగవంతుండు సహిస్తాందా? 
హైదరాబాదుకు యీ వుత్తరం వ్రాయడం దగ్గరనుంచిన్నీ గురువుగారి లేఖిని బుజుమార్గంలో 
లేశమున్నూ నడవడమేలేదు. యీహానికేమోగాని వారు వ్రాసే మాటలు పరానికి పూర్తిగా 
విరోధించేవే. మన ఆర్యులకు యిహం కన్న పరం చాలా ముఖ్యం. యేలాగో యిహంలో 
లోకులని వంచిస్తే ప్రయోజనం లేదు అనేభయం మనవాళ్లకున్నట్లు వాళ్ల వాళ్ల ప్రవర్తనలు 
చెపుతాయి. వకదానిలోనుంచి వకదానిలోకి దూంకడమే కాని గురువుగారి లేఖిని ప్రధానాన్ని 
స్పృశించడం లేదు. నా పేరెత్తి పలువురు గురువుల బిరుద ధారణాదులను ఖండించడం 
ఎప్పుడు మొదలెట్టారో అప్పటి నుంచిన్నీ నా మీంద వారికి ఆగ్రహం అంకురించింది. 
పోనీ వారి కెవరికేనా నా ప్రేరణ వుంది అని అంటారేమో? అంటే, యెన్నెన్నో కాలాలు 
వ్రాసినా యిప్పటికి ఆ మాట మాత్రం (వ్రాయలేదు గురువుగారు. యిది చాలా 
ప్రశంసనీయం. ఆత్మోత్మర్ష మాటలేమో నెను వ్రాశానంటారు గురువులు. నేనేకాదు అందటూ 
పని పడ్డప్పుడు అంతో యింతో అట్టమాటలు వ్రాస్తే వారే. గురువులున్నూ (వ్రాశారు. 
యెందుకీ అప్రస్తుత విషయం? నాకు “ఫోటో” ల యందేమో ఆదరముందంటారు. 
యిదిన్నీ అప్రస్తుతమే. నిజం చెపుతాను. నాకు “ఫోటో” తీయించుకోవడానికి 
కూచోవడమంటే (ప్రాణ సంకటం, ఆయా ఫోటోలలో వుండే నా యేబ్రాసి వేషం వల్ల 
చదువరులీ రహస్యాన్ని గ్రహించవచ్చును. శ్రీ గురువుగారి “పెండెరపు” సభకు అధ్యక్షుండుగా 
కూర్చున్న నన్ను శ్రీ న్యాయపతి సుబ్బారావు పంతులుగారు కొల్లాయి గుద్దేదండోయి అని 
(ప్రేమపూర్వకంగానే అనుకోండి. ప్రశ్నించి బహూకరించారు. విన్నారు శ్రీ గురువుగారు 
కూడా పంతుల వారివాక్యాన్ని, వారి కప్పుడు గురువుగారిని చూపియేవో రెండు పొడి 
మాటలు మనవి చేసుకున్నాను. బహుశః దీన్నే గురువుగారు పెండెరపు సభలో వెం॥ 
శా॥ తమ్ము అవమానించే చేష్టలు చేసినట్లు గూఢంగా వ్రాస్తూ వున్నారనుకుంటాను. ఆ 


912 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


సభ జరిగి నాలుగేండ్లు కావచ్చింది. అప్పుడు యెవరుగాని ఇంతవజకు నాకీ 
కళంకాన్నియెక్కడా ప్రకటించలేదు. ఆ రోజుల్లో గూడా గురువుగారి పెండెరానికన్న కూడా 
నా ప్రవృత్తినే పత్రికలు శ్లాఘించాయి. అవసరమయితే చూపుతాను. చి॥ ల॥ అనే పేరుతో 
పెద్దవ్యాసంప్రాసి పెండేరమునూ, గురువుగారినీ, నన్నూ, వెక్కిరించిన ఆంధ్రపత్రికా వ్యాసం 
కూడా నేను వ్యతిరేక చేష్టలుచేసినట్లు లేశమున్ను సూచించనైనా లేదు. పెండేరపు విషయంలో 
తన అసమ్మతిని మాత్రమే వెల్లడించింది. యితరుల సమ్మానాలకు వెంబడిగా యిట్టి 
అసమ్మతులు లేవు. గురువుగా రీ విషయాన్ని బాగా గమనించి పత్రికలలో సమర్ధత 
కుపక్రమించాలి. ప్రస్తుతం నా కొల్లాయిగుడ్డ సంగతి. నాకు సౌందర్యాన్ని బలపరచుకొనే 
వేషమందాసక్తి బొత్తిగా లేదు. కారణం నేను సురూపులలో చేరేవాండను కానని 
యెజుంగుదును. కనుక కొల్లాయిగుడ్డలు వాడుతూవుంటాను. మహాసభలలో కూడా, 
పనిపడితే పొత్తర్లు మూటగట్టు కోడానికిక్కూడా పనిచేస్తాయని యెవరేనా అంటే దాన్ని 
నేను “స్వభావోక్తి రసౌ చారు”గా జమకట్టుకొంటాను. నేను హైకోర్టు లాయరు వేషం 
వేయను. వేసే కవులను ఆ విషయంలో అభినందించనుకూడాను. నేనట్టి వేషం వేసినా 
అదినన్ను అందగాణ్సి చేయంజాలదని నాకు బాగా తెలుసును. బాగా ఆలోచిస్తే నాకు 
పూర్తిగా తెలిసిన సంగతి యిన్నాళ్లకి యిదిమాత్రమే అనుకుంటాను. భవభూతి 
యేమన్నాండు? శ్లో. నాన్మాకం శిబికా...... విద్యా ౬౬ నవద్యా౭_స్తినః॥। అన్నాండు. 
బాహ్యవేషాడంబరాలున్నూ వెనకాల అపహసిస్తూవుండే బిరుదులున్నూ వకటే తరగతిలోవని 
నాభావం. శ్లో. విద్యారూపం విరూపాణాం ॥ కదా! బ్రహ్మంగారి హరికథను గూర్చి 
కొంచెం నేను యెత్తుకొన్నమాట వాస్తవమే. నిజంగా అది అపహాస్యాస్పదపు వ్రాంతయే. 
గురువుగారెటుంగ రందామంటేం దాని పీఠికలో వారు “యెన్నో సంగతులు తగ్గించి 
నిలుపుచేసినవే ప్రకటించి” నట్టు స్పష్టముగా కనంబడుతుంది. యిది నేను స్పృశించి 
నందుకు బదులు షష్టిపూర్తినాండు నాకు కృతి పెట్టిన పింగళి, కాటూరి, శిష్యుల సంగతి 
నెత్తుకున్నారు గురువుగారు. వారికి పోలిక తోంచినందు కనుకోవాలి; ఆకృతిలో కథ 
నన్ను గూర్చిందికాదు. హరికథలో ప్రతిపాద్యులు గురువుగారేకదా? యింకా యింతటితో 
వదిలారా? అడివి శంకరరావుగారి నెత్తుకున్నారు. అందుకు యెపుడో వారే సమాధానం 
యీవలసివుంటే యిస్తారనుకుంటాను. బ్రహ్మంగారు శ్రీ పట్టసక్షేత్రంలో శ్రీ భద్రకాళీ 
మహాదేవి గురువుగారికి (కలలోనూ గిలలోనూకాదు) ప్రత్యక్షమైనట్లున్నూ, ఆపెతో వీరు 
మాటలాడినట్లున్నూ వ్రాశారు. యిది గురువుగారు చెప్పి వ్రాయించిందా? కాదా? 
బ్రహ్మంగారి కేలా తెలిసింది? ఆ సమయంలో బ్రహ్మంగారు కూడా గురువుగారి పార్వాన్ని 
దయచేసివున్నారా? యిట్టి అపహాస్య విషయాలు దానిలోవున్నాయి. సుమారు అఅవైవేల 


పనిలేనిపాట 913 


(గంధం తెనుంగులోకి పరివర్తన చేసింది భారతంవుండంగా పేరు చిరస్థాయి కావడానికి 


యీలాటివెందుకని నాశంక. కవిపేరు నిలిపితే కవిత్వమేనిలుపుతుంది. అదిరసవంతమైన 
దయితేనే - 


“లోకుల రసనలె యాకులుగా నుండునట్టి యవివో కవితల్‌” అన్నాండు 
సంకుసాలకవి. కర్మిష్టత్వాదులు కవితారసాన్ని తెచ్చి పెట్టవు. తగ్గిస్తే తగ్గిస్తాయేమొయింకాను. 


౧౫ “౧ 
తే.గీ. ఎంత దూరమో? యెందులకెవరు? జారు 
వా, యను కవి (ప్రవరుడు కవనమునందు 
వానింబోలెడువారె? యెవ్వారలేని 
విప్ర కవులందు నెవ్వరో? వేత్తదక్క 


అని యిటీవలిచర్యలో వక ఘట్టంలో వ్రాసివున్నాను. సార్వభౌమ బిరుద సభను 
కొంత వర్ణించారు గురువుగారు. ఆ సభలో నేంటికవులలో ప్రసిద్ధులు పలువు రుండడం 
అవసర మంటాను నేను. గురువులవారు నీవు అని నన్ను వుద్దేశించి యియ్యది నిన్ను 
గూర్చివ్రాసేమాట అంటారేమో? నాలక్ష్యం లేశమున్నూ లేనట్లున్నూ నాకవిత్వం పనికిమాలిన 
కవిత్వమైనట్లున్నూ బ్రాస్తూయున్న గురువుగారికి నాభయం వుంటుందని నే ననుకుంటానా? 
అదిన్నీ కాక నెలలయితేనేమి, వారికి మళ్లాజ్ఞాపకం వచ్చిన ప్రకారం సంవత్సరాలయితేనేమి 
వారివద్దనేను శుశ్రూషచేసిన శిష్యుణ్ణయినప్పుడు వారి సార్వభౌమత్వానికి నా అడ్డేంపని 
చేస్తుంది. అందుచే ఆ సభలో నేను లేనన్నది బాధకంగాదు, సాధకమున్నూ కాదు. ఆ బిరుదు 
రాజులకు రాజసూయాధ్వరం యెట్టిదో? కవుల కట్టిదిగా తలంపక తప్పదు. అందుచే 
అశ్వంలాగా కవిత్వం కూడా తిరిగి పట్టుపడకుండా స్వస్థానాన్ని చేరుకోవాలి. అట్టి శక్తివుంటే 
తప్పు లేనప్పుడు తమ ప్రయత్నం మీంద కాదే అనుకుందాం, యితరులు బలవంత 
పెట్టియిచ్చినా ఆలోచనాపరులు ధరించరు. అందుకే “కృష్ణ” ఆక్షేపించింది. లేకపోతే 
దాని పుట్టేం మునిగింది? ఆ పత్రికా సంపాదకుండేమిన్నీ తెలియనివాండు కాండు. 
అస్మదాదులతోపాటు ఇంచుమించు ఆంధ్రగీర్వాణాదులలో ప్రవేశంకలదు. ఆయనకు వకరిని 
అవమానించే స్వభావంలేదు. అందులో దేశాభిమాని అవడంవల్ల ఆంధ్రదే శమన్నా 
ఆంధ్రకవులన్నా ఆయనకు విరుద్ధమయిన అభిమానం. యీ సార్వభౌమ, కనకాభిషేక 
ప్రసక్తికి కొంచె మీవలా ఆవలా జరిగిన సమ్మానా లెన్ని లేవు? వాట్లను గూర్చి లేశమైనా 
ఆయన వ్యతిరేకంగా వ్రాశారా? వీట్లను గుజించే వ్రాయడమేమి? యీ సందర్భం 
విచారించవలసిన అంశం. ఆయన వ్రాంత అవివేకపు వ్రాంత అని గురువుగా రు 


914 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్తి 


సరిపెట్టుకున్నారు. ఈ ఆంధ్రదేశంలో యింకొక రెవరేనా ఆయన వ్రాంతను గూర్చి “అవివేక” 
పదాన్ని వుపయోగిస్తారేమో? వేలు మడిచి చూపండి? యీలాటి శంకకు సమాధానం 
కనపడకే నేను గురువుగారి తరఫున పూనుకొని దాని ఖండన కుపక్రమించక పోయింది. 
యీ మాట నేను ఆత్మవంచనచేసి చెప్పేమాటకాదు. ఆత్మవంచన నాకు బొత్తిగా చేతకాదు. 
యీ విషయం నేను వక వ్యాసంలో లోకానికి ప్రత్యేకించి విన్నవించుకున్నాను. కావున 
యిక్కడ విస్తరించేదిలేదు. ముమ్మాటికిన్ని కృష్ణరావుగారి సంపాదకీయాన్ని నేను ఖండింప 
లేదన్నది నా అసమర్ధత్వ (ప్రయుక్తమే. ఆయన నాకు పరమ మిత్రుడని గురువుగారు 
వ్రాయంబోతారేమో? లాభం లేదు. సుమారు 25 యేండ్లనాండు గుంటూరు సీమ కలహాలలో 
యీ మహానుభావుడు పనిగట్టుకొని తమ పత్రికలో మూండు కోడిపుంజు బొమ్మలను 
చిత్రింపించి అందులో వక కోడిపుంజు మెడలో నా మెడలో వుండే గౌడ రుద్రాక్షతావళాన్ని 
తగిల్చి నన్ను లోకానికి ప్రదర్శించలేదా? అట్టి కృష్ణారావుగారిని నేనెప్పుడైనా మరుస్తానా? 
అయితే నిజం వప్పుకోవడం మనిషికేకాదు, ప్రతి మనస్సుకున్నూ సహజగుణం గనుక 
నాలో నేను విమర్శించుకుని ప్రస్తుతం మనం న్యాయానికే అనుకుందాం కలహిస్తూ 
వున్నమాట సత్యమే. ఆ కలహంకూడా స్వకీయజాతి అయిన కవిజాతితోటి. కోళ్లుకూడా 
అట్లే కనుక యుక్తంగానే వుంది వుపమానం అని సరిపెట్టుకున్నాను. అంతతోకూడా 
వూరుకోక నెమ్మది మీంద గుంటూరు సీమలోకొంత సమాధానం మృదువుగాచెప్పి 
విరమించాను. పిమ్మట నన్నుగూర్చి చాలామంది వ్రాసిన (వ్రాంతలున్నూ కృష్ణా 
పత్రికవారివున్నాయి. అవిచూస్తే, “కొట్టితే కొట్టేడు” అన్నట్లుంటాయి. యింతకూ సారం 
కోడిపుంజుగా చిత్రించిన కృష్ణరావుగారు నాకు మిత్రులున్నూ కారు కవిసార్వభౌమ, 
కనకాభిషేకాలను ఖండించిన కృష్ణారావుగారు గురువుగారికి శత్రువులున్నూ కారు. యింక 
యెవరవుతారో? లోకులే నిర్ణయించుకోంగలరు. ఆ మాట యీమాట అనే వివక్షతో 
లేశమూ పనిలేకుండా నా విషయమై కోపం యేలా నడిపిస్తే అలాగల్లా కలాన్ని గురువులు 
నడిపిస్తూవున్నారు. నేనాలా నడపనూ నడపను. నడపడానికి నాకధికారమున్నూ లేదు. 
యేదైనా శబ్దమో సమాసమో నాది తప్పని గురువులంటే దాన్ని గూర్చి యకొంచెమో 
వ్రాస్తే వ్రాస్తాను. అదిన్నీ నిజానికి వ్రాయ నక్కరలేదు. యీవాదోపవాదాలు పాండిత్యపు 
బలాబలాలకి సంబంధించినవి లేశమున్నూ కావు. వెం.శా.కుమార సంభవం మొదలుకొని 
మాఖం వరకున్నూ వక గురువుగారి వద్దనే చదివి నాండా? లేక అయిదారు గురువుల 
యొద్ద చదివినాండా? అన్న అంశం తేల్చుకోవడానికి యేర్చడ్డది. రెండవ గురువుగారు 
తమ వద్దనే చదివినట్లు వకరికి వ్రాశారు వుత్తరంలో. అది పత్రికలకెక్కింది. అచ్చుపడ్డ 


పనిలేనిపాట dis 


“జాతక చర్య”లో వున్న యధార్థాంశానికి అది భంజకమవుతూ వుంది. దాని నిజానిజాలు 
తేల్చుకోవడానికి వెం॥శా॥ వ్యాసాలు వ్రాయవలసి వచ్చింది. దానిమీద అంతకు 
పూర్వమేవున్న కోపం గురువులకు మరింత హెచ్చింది. మొదట ఆ వ్రాంత ప్రమాదమేమో 
అన్నారు. యిపుడు తిరిగీ ప్రమాదం కాదని సమర్ధించడానికి మళ్లా సంవత్సరం కాలానికి 
తగ్గదని వ్రాస్తూ వున్నారు. యెవరో నాకు సేల్వులిచ్చి తమ మీందకు పురికొల్పినట్లు వక 
కల్పన. ఆయన నాకింటికి తెచ్చియిచ్చింది సేలువుకాదు. సేలంపట్టు కండువా. మాచిరంజీవి 
అవధాన సభలో యిచ్చింది సేలువున్నూ చేతి కల్టియున్నూ. యీ వార్ధక్యంలో యీ 
గడ్డితిని గురువుల మీందకు నేను యుద్దానికి ఢీకొన్నానంటె విశ్వసించే లోకం వుందనే 
గురువులవారి నమ్మిక. మాలో మేమీలా వాదాలాడుకుంటూ వుంటే మధ్యవారు వారిలో 
వారికుండే కోపాలు తీర్చుకోవడానికి అన్యాపదేశ ప్రసంగాలు. అందులో బుద్ధిపూర్వకంగానో 
ప్రమాదంగానో దైవాని కెరుక. మేముకూడా చిక్కుకోవడం, అందులో కసితీరేటట్టు వొకరి 
నొకరు తిట్టడం, యెటుంగని లోకులు వీరుకూడా యొథింగే వుంటారనుకోవడం 
యిన్నివిధాలుగా వుంది మావాదం. ఫలాపేక్షతో నేనెవరి కవిత్వాన్నో పొగిడేనంటూ 
గురువుగారు వ్రాశారు. (ప్రస్తుత కవిత్వాన్ని గురువుగారు పొగిడారు. యేదో ఫలాపేక్ష 
వుండక తప్పదు, నిశ్చయం. నా జీవిత చరిత్రలో “జాషువా” కవిని ప్రశంసించాను. 
దానికేమి ఫలితమో! తోంచినట్లల్లా వ్రాస్తారు గురువుగారు. వారిదయవల్ల భగవంతుండు 
నాకు అన్నోదకా లిచ్చాండు. ఆత్మవంచనచేసి బాగులేని కవిత్వాన్ని బాగుందనికాని, 
బాగున్నకవిత్వాన్ని బాగులేదనికాని తెగడడం, పొగడడం, యివి నాపనులుకావు 
యీపనులెవరివో బుజువుచేయమంటే బుజువుచేస్తాను. యెవరు పంపినా అందులో 
గుణమున్నా లేకపోయినా వున్నంతలోనే వెదకి కనపడ్డ స్వల్పాన్నే గొప్పచేసి అభిప్రాయ 
మివ్వడం కలదు. దానికిన్నీ నా జీవితచరిత్రలో నేను వ్రాసే వ్రాంతకున్నూ చాలా భేదం 
వుంటుంది. యెంతో నచ్చిన కవిత్వమయితేనేగాని జీవిత చరిత్రలో నేను యెత్తుకోవడం 
తటస్థింపదు. అందుచేత యెవరినో యెందుకోమెచ్చి కార్యసాఫల్యం చేసుకున్నాండు వెం॥శా॥ 
అని వ్రాయడం అసూయామూలకం. ఆ మహారాజు యీ కవితా ప్రసక్తికి పూర్వమే 
నన్నాహ్వానించి వుండడం గురువుగా రెజుంగ రనుకుంటాను. ఆ ఆహ్వానానికి పూర్వం 
“రాజసందర్శనం”లో (ప్రచురించిన అభినందన పద్యాలు కారణమని వ్రాస్తే కొంత బా గుందేది. 
కోపం మీంద వ్రాసే వ్రాంతకు అర్ధమే వుండనప్పుడు హేతు హేతు మద్భావం యెక్కడ 
వుంటుంది? నా ప్రకృతి యెట్టిదో సందర్శనం వగయిరా పుస్తకాలు చదివిన లోకులు 
యెజింగేవుంటారు. కాంబిట్టి విస్తరించేదిలేదు. నాకున్నూ, గురువులకున్నూ గల అభిప్రాయ 


916 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


భేదాన్ని మామావంశవర్ణనా పద్యాలను బట్టి క్షణంలో లోకం (గ్రహిస్తుందనుకుంటాను. 
మా పూర్వులు దివాన్‌జీ పనిచేసినట్లెక్కడా నేను వ్రాయలేదు. యజ్ఞయాగాదులున్నూ చేసినట్లు 
వ్రాయలేదు. యిట్టిస్థితిలో మా ముత్తాతగారు యజ్ఞయాగాదులు చేసినట్లు జనరల్‌గా 
వ్రాసి యున్నారు. అది నిజమే అయితే వకరికైనా సోమయాజి బిరుదంవుండదా? అని 
నేను ఆత్రోవ విడిచిపెట్టాను. అట్టి శుద్ధశ్రోత్రియ కుటుంబం మాదనిగాని కొంతేనా 
లౌకికోద్యోగం చేసిన కుటుంబం మాదని గాని వ్రాసుకోవడం సిగ్గుచేటని నాకు తెలిసి 
సత్యవాక్తత్సరత్వమున్నూ అంతో యింతో కవిత్వము చెప్పడమున్నూ మాత్రమే 
మావంశమందున్నట్టు సూచించివున్నాను. నా “బాలసరస్వతీ” బిరుదధారణాన్నిబట్టి 
గురువుగారు శాసించినట్లు “శ్మశాన వృక్షూమై పుట్టడం తటస్టింపక మనుష్య జన్మమే 
వచ్చేయెడల మళ్లా యీలాటి వంశంలోనే జన్మాన్ని అను(గహించవలసిందని భగవంతుణ్ణి 
ప్రార్థిస్తాను. అశ్వమేధాదులు చేసిన వాళ్లకంటే కూడా సత్యవాక్యతత్పరులే పూజ్యులని 
భారతంలో వుంది. అదే నాకు కావలసింది. యెన్నో వుక్రోశపు వ్రాతలు వ్రాశారు 
గురువుగారు. వాట్లన్నిటికీ జవాబెందుకు? శతావధానం సంపూర్తిగా యెక్కడా 
చేయలేదన్నారు. తి.శా. గారున్నూ నీవున్నూ సాయంపట్టేవా రన్నారు. యిద్దణు చేయడమే 
చాలాకష్టతరం అని యెందటో ప్రాజ్ఞులనుకొనేవారు. పైగా నీవుచేసే అవధానాన్ని 
చేయలేనివారెవరు. అందటూ చేస్తారన్నారు. అంటే యేమన్నమాట? ఆహారవిహారాలవలె 
అవధానంకూడా సర్వసామాన్యమే అన్నమాట. కోపంమీంద పవ్రాసేమాటలకు 
అర్ధమేముంటుంది? నేను వక్కణ్ణే సంపూర్తిగా నూజవీటిలో సంపూర్ణ శతావధానం చేసిన 
సంగతి గురువుగారు యెజుంగ రనుకుంటాను. యెజక్కేమి? యొటింగే వుంటారు. వారు 
అవధానులు అగుదురా? కారా? అన్న సంశయాన్ని లోకానికి తొలంగించడాని కాలా 
(వ్రాశారనుకుంటాను. ప్రభాకరశాస్త్రికి సంబంధించినదాన్ని కొంచెం వ్రాస్తాను. గురువుగారు, 
తిరుపతిశాగస్తిగారు ప్రభాకరశాస్త్రిని తమవద్దకు పంపుతూ, “వెం॥శా॥ మీ వద్ద 
మూండుమాసాలు మాత్రమే చదివినట్లు” వ్రాసి చేవ్రాలుచేసి యిమ్మన్నట్లున్నూ తమరు, 
తి శా॥ గారివద్దనుండి వక వుత్తరం యీ అర్ధమిచ్చెది చేవ్రాలుతో తెస్తే “వెం॥ శా॥ నా 
వద్ద అసలు చదువనే లేదని వ్రాసి చేవ్రాలుచేసి యిస్తొనని జవాబు చెప్పినట్లున్నూ 
చెరలాటంలో వ్రాశారు. దీన్నిబట్టి గురువులకోపం బాగా తెలుస్తుందికదా. దీని నిజానిజాలను 
దేవుందే యెజుంగునని నేనింత వలకు స్పృశించనేలేదు. తి।॥శా॥ స్వర్ణతుండయ్యె. 
ప్రభాకరశాస్తికేదేనా అవసరం వచ్చి కార్డు వ్రాస్తే జవాబే వ్రాయడం లేదాయె. అట్టి 
స్థితిలో దీన్ని స్పృశిస్తే మాత్రం యేం లాభం? అదిన్నీ కాక గురువుగారు వ్రాసే అబద్ధాలలో 


పనిలేనిపాట షి 


నిది యెంతపాటిది? అని వుపేక్షించి వూరకున్నాను. యింతలో నాకు భార్యావియోగం 
తటస్థించడం చేత పలువురుతోపాటు పరామర్శ వుత్తరం వ్రాశాండు ప్రభాకరశాస్త్రి. దానిలో 
వకమాట. గురువుగారు తనపై మోపిన నిందనుగూర్చి యెత్తుకుంటూ దాని స్వరూప 
మెట్టిదంటూ ప్రశ్నించాడు. యిట్టిదని “కృష్ణలో” వున్న మాటల నుదాహరించాను. 
దానిమీంద మళ్లా తాను వస్తూవున్నానని వ్రాస్తూ యీక్రింది మాటలు వ్రాశాందతండు. 


“శ్రీకృష్ణమూర్తి శాస్తులుగారు నన్ను గూర్చి వ్రాసినట్లుగా మీ రుదాహరించిన వ్రాత 
నాకు విడ్డూరముగా ఉన్నది. నా జీవితములో ఎన్నడు గాని వారితో అట్టి ప్రసంగము 
జరిపినట్లు స్మరింపజాలకున్నాను. నాకు మతి మళ్లిపోలేదు. జ్ఞాపకశక్తి తగ్గిపోలేదు. నా 
జీవితకాలములో కృష్ణమూర్తిశాస్తులగారితో కలసిమాటాడిన సందర్భములే చాల తక్కువ 
సంఖ్యకలవి.... కీర్తి శేషులు తిరుపతిశాస్త్రిగారు ఎన్నడుగాని కృష్ణమూర్తి శాస్త్రిగారి ప్రశంస 
నాతో తేలేదు. వారు నేనుకలసికొన్న సందర్భములుకూడా చాలా తక్కువ సంఖ్యకలవే. 
అది మీ రెజటుంగుదురు.” 


యిత్యాదులు ప్రభాకరశాస్త్రి కార్డులోని మాటలు. ప్రభాకరశాస్తికిని గురువులకును 
యెదోకొంత విద్యావిషయమున చాలానాళ్లనాండు మనస్పర్ధలు కలిగినట్లు జ్ఞాపకం. అది 
నిజమే అయితే పనిలోపనిగా అతణ్ణి అధఃకరించుట కీకల్పనలో ఒక పాత్రగా గురువులు 
తీసికొని వుండాలి. విశ్వకర్మ శిష్య ప్రశంసాధ్యాయంలో సుస్వభావ విషయంలోవున్న 
అధఃకృతిలో యితండున్నూ పడతాండుగనుక “యిట్టి దుస్స్వభావులు నిజం (వ్రాస్తారు 
కనకనా” అని ఖండిస్తే ప్రభాకరం వుత్తరం ధూళిధూళిగా యెగిరి పోతుందని యెొటింగిన్నీ 
ఉదాహరించాను. మాయీవాదాన్ని అతండు బొత్తిగా సమృతించేవాండు కాండు. యీ 
మాటలు చూడండి. 


“నేనీ దుఃఖజనకమైన వివాదమున ఇంక చెవి జొన్సను. మీరును నుపేక్తింపం 
గల్గిన సంతోషింతును.” 


యితండిట్లి వివాదముల విషయమే కాదు. యితర విషయములకు గూడ విముఖుండే 
అయి యేదోరీతిని కాలక్షేపము చేయుచున్నట్టు శ్రీయుతులు విస్సా అప్పారావుపంతులు 
యం.ఏ.యల్‌.టి. (గవర్నమెంటు కాలేజి ప్రిన్సిపాల్‌, రాజమండ్రి) గారి వలనవింటిని. 
కాని అతండు యీ విషయమున నీ రెండుమాటలు మాశత్రమేలవ్రాయవలెను అన్నది 
విచార్యం. నేనేమో గురువుగారువ్రాసే పెద్దపెద్ద వ్యాసాలలోవున్న ప్రతి మాటనూ యెత్తుకొని 
ఖండించడానికి మొదలుపెట్టి కోలాహలం చేస్తాననే యూహ అతనికే కాదుచాలామందికి 


918 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


తోంచి యిలా వ్రాసి వున్నారు. అలావ్రాస్తే బిళ్లని తోలాలిగదా? అంత పెద్దమేటరును 
యేపత్రిక భరిస్తుంది! భరించని పద్ధతిని నేను వ్రాసినా ప్రయోజనం లేదుగదా. యిదిన్నీ 
కాక లోకం గురువులు కోపంమీంద యేదోరీతిని తిడుతూవుంటే ఆ తిట్లకు జబాబు 
పెట్టుకొనేటంత మూర్జుణ్ణిగా నన్ను తలుస్తుందనుకోను. చూపితే ఆతిట్లు చూపాలని మాత్రం 
వుంది. అదిన్నీ అవసరం లేదు. యిదివజలో పత్రికలో లోకులు చదివినదే కదా? 
గురువువారి ధోరణిని గూర్చి యిదమిత్ధమని నేను నిర్ణయించుకోంజాలకున్నాను. వక 
విషయం చూడండి. 


విశ్వకర్మశిష్యుండుగారిని అభినందించవలసి వచ్చింది గురువు గారికి. యెందుచేత? 
ఆయన గురువుగారి చరిత్ర హరికథగా వ్రాస్తూ దానిలో పట్టిసంభద్రకాళమ్మ ప్రత్యక్షమై 
(కలలోం గాదుసుండీ) నట్టూ పాణినీయాన్ని కష్టపడి చదువకుండా “పాడినట్టూ” యీ 
వగయిరాలు వ్రాసి ఆనందం కలిగించడమే కాక హైదరాబాదు ద్వారాగా యీతగాదా 
తెచ్చినప్పటికీ యిటీవల “నరంలేనినాలుకను” యేలాపడితే ఆలాత్రిప్పి తమకనుకూలించే 
లాగ పనిచేస్తూ వున్నారు. అందుచేత ఆయన్నియెక్కువగా అభినందించవలసి వచ్చింది. 
“ప్రజాసేవా” పత్రికలో వక కాలం కాలానికి దానికింద వినియోగించారు. వారికన్న 
నాకన్న ఆయన చాలా గొప్పవారనీ యోగ్యులనీ యేమేమో వ్రాశారు. అంతతో తృప్తితీరింది 
కాదు. ఆ పట్లాన్ని యెప్పుడో నావద్ద పుస్తకం పట్టిన బ్రాహ్మణ శిష్యబృందాన్ని యెత్తుకొని 
యీ క్రింది మాటలు వ్రాశారు. చదువరుల వినోదార్ధం వాట్లనుమాత్రం యిక్కడ చూపుతాను. 


“మీ (బ్రాహ్మణశిష్య బృందములో యొవ్వరును వానింబోలిన సుస్వభావముకలవారు 
లేరని డంకామీంద దెబ్బకొట్టి నేను చెప్పంగలను.” 


అసలు యీ విశ్వకర్మ శిష్య ప్రశంసాధ్యాయం గురువుగారెందుకుపక్రమించవలసి 
వచ్చిందంటే? హైదరాబాదులో “విశ్వకర్మ శిష్యుండు నా ప్రశంస తెచ్చెనంట అని నేను 
వ్రాయడం వల్ల అది పరిహాసమంట. అందుచేత నీకు “వడ్డి శిష్యుల” డున్నాడంటూ 
యెత్తిపొడిచారు. నేనేమైనా విశ్వకర్మ శిష్యుండుండడంతప్పంటే అది కోపకారణం కావచ్చును. 
నాకున్నూ విశ్వకర్మ శిష్యులు చాలామందికలరు. యిందులో యింకోచిక్కు వడ్డెకులస్టులు 
మేమే అంత తక్కువా? అని (ప్రశ్నించడాని కారంభించారు నన్ను యెప్పుడనుకున్నారు? 
మంచిది అసమయంలో భార్యాదశాహంనాండు. “దానిలో అంతదురర్ధంలేదు. మా 
గురువుగారు నన్నంటే నేను కోపగించుకున్నానా?” అంటూ చెపితే వారి కెక్కుతుందా 
అది? మీరూ మీరూ యిప్పుడెందుకో వివాదపడుతూవున్నా (బ్రాహ్మలే కనక సర్టి 
చెపుతూవున్నా రన్నట్లు వారిధోరణి కనపడింది. యిప్పుడెవండుగానేని పుట్టి కాలంగడుపుకో 


పనిలేనిపాట వ 


వచ్చునుగాని బ్రాహ్మండుగా పుట్టి కాలం గడుపుకోవడానికి అవకాశం లేదుకదా? యింకా 
వారితగాయిదా పూర్తిగా తీరినట్లేలేదు. యేమో అడుగుతారంట? నన్నడిగితే చిక్కులేదు. 
కాని గురువుగారి నడిగితే, వెం! శా॥ (పేరేపించాడని వ్రాస్తారు. యీ వివాదలో యితరులు 
జోక్యం కలిగించుకోకుండా నా శాయశక్తులా ప్రయత్నిస్తూ వున్నాను. ఓగిరాల 
సుబ్బారావుగారిని గురువుగారున్నూ శిష్యుండు బ్రహ్మంగారున్నూ దూషించినందుకు ఆయన 
మృదువుగానే అనుకుందాం యేదో వ్రాసి నావద్దకు పంపినారు. దాన్ని తొక్కి పెట్టి మీరు 
కలగంజేసికోవద్దని వ్రాసి ఆపినాను. బ్రహ్మంగారు “సుధర్మ” లో యేదో వ్రాస్తే అది 
గురువుగారి ప్రేరణ కలవ్రాంతే అని నేననుకున్నా లేదా? అట్లే యీ వడ్దెకులస్థులు 
గురువుగారి నేమైనా ప్రశ్నిస్తే అది నా (ప్రేరణ కలదిగా గురువుగారే కాదు. పరిశీలన లేని 
లోకులు కూడా కొందటు విశ్వసిస్తారు. కాంబట్టి వారిని నేను కోరే దేమిటంటే? గురువుగా 
రెవరి నేమన్నప్పటికీ అవి నామీంద కోపాన్ని పురస్మరించుకొన్నవే కనక మీరెవ్వరున్నూ 
కలగంజేసుకోవద్దు, అది నాకు అపకారకము అనియే. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్తులవారు 
పాపం వృథాగా కలిగించుకున్నారు. గురువుగారు వారికిచ్చిన జవాబు మాత్రం మిక్కిలి 
సమంజసముగా వుంది. దానితో వారు యోగ్యులుకనక తప్పుకున్నారు. యేదేనా 
వ్రాసినప్పటికీ పర్యవసానంలో ఉదారత్వాన్ని చూపిస్తే లోకం సంతోషిస్తుంది. అంతేనేకాని 
వ్రాసిన వాక్యాలన్నీ వకరు ఖండించకుండానే వాటంతట అవే ఖండింపంబడుతూ వుంటే 
వ్రాసే (వ్రాతల వల్ల ప్రయోజనం వుంటుందని యెవరో కాని అనుకోరు. “వాటంతట 
అవే ఖండింపంబడే వంటూ వ్రాస్తావుకదా? అట్టి నమ్మికేవుంటే కొంచెమే అందాం. 
ఆ మాత్రమేనా గురువుగారి ధోరణ్జి నీ వెందుకు ఖండిస్తూవున్నావు” అని అడుగుతా 
రేమో? తప్పే అని వప్పుకుంటాను. వకాయన మందలింపు వ్రాస్తూ వ్రాశారుకదా? 
“గురువుగా రాపాదించారన్న అపవాదలకు మీరేదో మొదట కొంత వ్రాశారు. అది 
కొంతవజకు యుక్తమే. యిటీవల గురువుల ధోరణి బొత్తిగా నక్షత్ర మండలానికి పైంగా 
నడుస్తూ వుంది. దీన్ని గుఖించి వారు నన్నేమన్నాసరే పత్రికలో కాదుకాని 
వారికేవ్రాయలనుకుంటూ వున్నాను. వ్రాస్తే వ్రాస్తా నేమో కూడా. మీరు మాత్రం 
యేకొంచెమో (వ్రాసి సమాప్తి చెప్పండి” అని సలహాయిచ్చారు. దానిమీంద యీకాస్తా 
వ్రాస్తూ వున్నాను. కాని కేవలమున్నూ స్వబుద్ధిచేతకాదు. గురువుగారి హృదయం చాలా 
మంచిదని నే నెలుంగుదును. కాని అవిమృశ్యకారిత్వం వారివద్ద అనాదిగా వుంది. దాని 
మూలాన్ని వ్రాసేవ్రాంత యేలావుండాలో అలా వుంటుంది. విశ్వకర్మ శిష్యుణ్ణి 
గొప్పచేయడానికి బ్రాహ్మణ శిష్యుల్ని అధుకరించడం యెందుకు? “శృశానవృక్షంగా పుడతావు 
సీ” వని నన్ను తిట్టడానికి బాలసరస్వతీ బిరుదానికి అపవ్యాఖ్యానం చేయడం యెందుకు? 


920 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


మనుష్యాధముండు వెం॥శా॥ అనేటందుకు యేదోయేదో ఆప్రసక్తంగా వ్రాయడ మెందుకు? 
యిదంతా అవిమృశ్యకారిత్వమే. యా “సరస్వతీ” బిరుదాలు గృహస్థుల లోకన్న సన్వాసులలో 
విస్తరించివున్నాయి. స్రీనామధారి శృశానవృక్షమై పుట్టేయెడల ఆముముక్షువులందబున్నూ 
అట్టే కావలయును గదా? తిట్టడానికి శాస్ర్రప్రమాణ మెందుకు? అన్నిటికన్నా నాకిది మటీ 
ఆశ్చర్యం కలిగించింది. మా యింటి పేరు బుద్ధిపూర్వకంగా “చళ్లపిళ్ల” అని వ్రాసి గేలిచేశారు 
గురువుగారు. నేను చెళ్లపిళ్ల అని వ్రాలుచేయడం శ్రీవారెటుంగక కాదుసుండీ. యిది 
కూడా వెం॥శా॥ అయోగ్యుండనడానికి సాధన మనేవారి తాత్పర్యం. అసలు మాయింటిపేరు 
“చెల్వప్పిళ్లి చెల్వము+పిళ్ల యెలాగో “చెళ్లపిళ్ల” కింద మాటింది. చళ్లగా పేర్కొన్నారు 
గురువుగారు. బుద్ధచరిత్రలో వక పద్యాన్ని యెత్తుకుని గురువుగారు మహాబాగా వ్యాఖ్యానం 
చేశారు. దానిలో “వ్యాకరణ” శుంఠలు అన్నపదానికి వ్యాకరణం మాత్రమె వచ్చి యితరం 
లేశమున్నూ రాని కవులు అని అర్ధం వస్తుందంటూ వ్రాసి దానికి వుదాహరణంగా నన్ను 
చూపి బొమ్మలాట, పగటి వేషాలు, భాగోతం, అంటూ కూడా యేకరుపెట్టి, రెండు 
“భాగోతప్పద్యాలు చెపితేనే అయిపోయిందా!” అన్నారు గురువుగారు. పోనీ భాగోతం 
భాగవతం కింద జమ కట్టుకొందామంటే వారి తాత్సర్యానికి భంగం వస్తుందికదా? 
యిప్పుడు కోపం వచ్చే కాదు, కోపంకొంచెంగా అంకురించి నప్పటినుంచీ శ్రీవారు నా 
కవనాన్ని గూర్చి యిట్టి ప్రసంగమే చేస్తూన్నట్టు పలువురు చెప్పుంగా వింటూన్నాను. నేను 
వ్యాకరణం చదువుకోవడం తప్పని తేల్చారు గురువుగారు. వారున్న శతాబ్దంలో వుందడం 
కూడా తప్పే కనుక యిదివరలో వారు యేకరుపెట్టిన పది తప్పులలోనున్నూ యౌ 
రెండుకూడా చేర్చి పండ్రెండు తప్పులనుకుంటే బాగుంటుందనుకుంటాను. “భాగోతప్పద్యాలు 
చెపుతాండు వెం॥శా॥ అంటేనున్నూ గురువుల కోపోద్రేకానికి తుష్టి తీరిందికాదు. ఆ పట్లాన్ని 
మనుష్యాధము(డంటూ వక బిరుదు అనుగ్రహించారు, బాగుందనుకున్నాను. యీ బిరుదు 
ధరిస్తే యే కృష్ణగాని, యేశిష్టా పరిమి పండితులుగాని, ఖండనమండనాలకు 
మొదలెట్టరనుకుంటాను. కాని యీ “మనుష్యాధముండే” గురువుగారి కాలికి “పెండేరం” 
తొడగడం చేత దానికి గౌరవం లేకపోతుందేమో? “యెగందీస్తే గోహత్య దిగందీస్తే 
బ్రహ్మహత్య” యీలా విమర్శిస్తే యిప్పుడేకాదు, యెప్పుడు వ్రాసినవిన్నీ గురువుగారి వాక్యాలు 
నిలవవు. అందుచేత వారియెడల అవిమృశ్యకారిత్వం వకటి అనాదిగా వుండడంచేత 
దాన్నే వీటికన్నిటికీ మూలంగా పెట్టుకొని శ్రీవారి ప్రవృత్తిని సమర్ధించుకోవడం యుక్తం. 

“ధాష్టీకపంతులు” రచన కూడా యెప్పుడోకాదు డెబ్బెయో పడిలో చేయించిందీ అవిమృశ్య 
కారిత్వమే. అందులో తిట్లున్నాయనికాదు, నారాయణా! యెంతకోపం వచ్చినప్పటికీ శత్రువే 
అనుకోండి, ఆ శత్రువుకు వైద్యం మిషతో “పంది పెంట కషాయం” యిప్పించడం 


పనిలేనిపాట స 


కూడా గురువుగారికి కవితా కల్పనగానే తోంచింది. వ్యాకరణం చదువుకోవడం వల్ల, 
వెం॥ శా॥ కవిత్వం “భాగోత” ప్పద్యాలయింది. వెం॥ శా॥ మనుష్యాధముండు కూడా 
అయినాండు. సర్వదా అట్లే అగుంగాక. యేవిషయమందేనా వుత్తమత్వానికి ప్రయత్నిస్తే 
చిక్కు వస్తుందిగాని అధమత్వానికైతే చిక్కు రాదు. యిందుకు తార్మాణం గురువుగారు 
సర్వోత్క ఎష్టక్వానికి ప్రయత్నించి సంపాదించిన “సార్వభౌమ” బిరుదాదికమే అని లోకం 
గ్రహిస్తుంది. కనక విస్తరించేది లేదు. యీ అధమత్వమేనా నాకు అప్రయత్నంగా వచ్చింది, 
కాని సప్రయత్నంగా కాదుగదా? అబ్బో? అందుకు గురువుగా రొప్పుకుంటారా? నీవేమో? 
కృతఘ్నత్వదోషం నే నాపాదిస్తే దాన్ని పాపుకోవడానికి ప్రయత్నించావు. దాని మీంద 
నీకీవిరుదు నేనిచ్చాను. కాబట్టీ యిదిన్నీ ప్రయత్నించి సంపాదించికొన్నట్లే అంటారనుకుంటాను. 
విమర్శిస్తే నిలిచినా నిలువకపోయినా అంతట్లో యేదో కల్పిస్తారుగా? గురువుగారు. 
కోపంవచ్చినా వ్రాంతలో గాంభీర్యం వుండాలి. అది లేకపోతే ప్రతివాది వూరుకున్నా 
లోకం గర్జిస్తుంది. మేమో లోకాన్ని గణించడం. యింక లోకం మేమ్మేంచేస్తుంది. “నరకే 
సతికో దోషః, మరణే సతి కిం భయమ్‌” వార్థక్యంలో కూడా వ్రాంత బాల్యాన్నే జ్ఞప్తికి 
తేవడమేనా? “ముదిముప్పున బాల పాపచిన్నె” అంటారిదే కాంబోలు ముగిస్తాను. 


అనుబంధము 


చదువరులలో యెంతోమంది నా పేర పద్యపూర్వకంగానున్నూ వట్టి 
వచనంగానున్నూ వ్రాసే వుత్తరాలలో గురువుగారి ధోరణిబాగా లేదని వ్రాస్తూవున్నారు. 
యీ వుత్తరాలు నేను ప్రకటించడంవల్ల ప్రయోజనం లేదు. గురువుగారిక్కూడా కొందటిట్టివీ 
వ్రాసేవుంటారేమో? ఆత్మవంచన లేకుండా ప్రవర్తించేవారు లోకంలోచాలా తక్కువగా 
వుంటారనేది సర్వసమ్మతమైనమాట కాకపోలేదు. మా వాదం లోకసమ్మతం కాదన్నది 
నిర్వివాదాంశం. కాని నాకు వచ్చిన చిక్కు జాతకచర్యలో వ్రాసిన నా విద్యాభ్యాసానికి 
గురువుగారి వుత్తరం వల్ల భంగం కలగడమే. దాన్ని వారించు కోవద్దని యెవరైనా 
అంటారనుకోను. గురువుగారి వుత్తరానికే నేను సమ్మతించే యెడల యెందటో గురువులకు 
నేను కృతఘ్బుణ్ణి కావలసి వస్తుంది. అందుచేత పత్రికలో వ్రాంతకు దిగాను. వచ్చిన 
వుత్తరాలు గురువుగారు తిట్టేతిట్లకు అసమ్మతిని తెలుపడమేకాక చాలాకోపాన్ని ప్రకటిస్తూ 
వున్నాయి. అట్టివి ప్రకటనార్హం కావు. వారు ప్రకటించమంటూవున్నారు. కొంత 
మృదుపాకంలోవున్న భాగాన్ని మాత్రం వుదాహరిస్తాను. కవిమండల మండన 
విరుదాంకితులు మంగళగిరి కృష్ణద్వైపాయనా చార్యులవారి 22 పద్యాలనుండి కొన్ని. 


ఆలో 
ts 


922 


య. 


తే.గీ. 


కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నోటంగవీంద్రులాడదగునో? తమరాడినమాటలెల్ల నా 
ర్భాటముచేసికొంత, నవభారతకర్తల మంచు గోటుతో 
మాటలనాడుకొంట అది మాన కహంకృతి తెన్ను దెల్పదో? 
చాటుకవిత్వమొక్కొ? అది శాస్తులవారి విశారదత్వమో? ౧ 


పక్షముంబూని పల్మెనని భావములోపల నెంచవద్దు స 
ద్వీక్షణకొంతచూడనది వెల్టిగం గానంగనయ్యె “కృష్ణలో 
దక్షతతోం బ్రవేశమిడి తప్పులువ్రాసినమీదు వ్రాంతమీ 
పక్షమువారె రోంత అటు ప్రక్కకు జూడకుండంట వింటినేన్‌. ౨ 


మీరు వ్రాసిన వ్రాంతకు సారమెజుంగు 

జాణ లెవ్వరు మెచ్చరు బాగు బళీరె? 

యనెడి వా రొక మేక తోలయినంగప్ప 

రెందుకో శాస్త్రిగారి కీ క్రిందుదృష్టి 3 


యీయన 28 మార్చి 36 సం॥ కృష్ణలోని తిట్లుచూచి వ్రాసినట్లు వ్రాసివున్నారు. 
25-2-36 సం॥ తేదీని నల్లా చిన్నరెడ్డి నాయుడుగారు 40 పద్యాలవటికున్నూ వ్రాసినారు. 
అప్పటికింకా గురువుగారిధోరణి యింతగా పాకందప్పలేదు. “చెరలాటం” మొదలెట్టినప్పటికీ 
యింతగా దురుసులోకి దిగలేదనుకోవచ్చుననుట స్పష్టమే. అందుచేతనే యీయన 
పద్యాలలోని అంశాలు సరిగా తూకంతూంచినట్టు గోడమీంది పిల్లి వాటంగా వున్నాయికాని 
యే పక్షానికింగాని వరగడంలేదు. కొద్దిగా వుదాహరిస్తాను. 


క. 


తే.గీ. 


క్రామ్ముటేన్లుల కుమ్ములాట 


భారతమునంత[గ్రంథము 

తీరుగ నాంధ్రమున నద్వితీయతంబలుక 

న్నేరిచిన సూరింగూరిచి 

కోరి యెవరు మొక్క కుండ్రు? గురుభావమునన్‌. ప 


... అరయంగ డోలునకుగట్టువారుమీరు 
వీరణమునకుం బేరై నవారువారు 
బలపతిచి వారిమాట పైనిలుపందగిన 
మీరె అసహాయవాదులై మాటుతిరిగి 


పనిలేనిపాట 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


యీ కరణి డీకొనిన నింక మీకు నేమి 
చెప్ప నెవ్వరు వలతులు చిత్తగింపు 
వినుతగుణధుర్య గురువర్య? వేంకటార్య? 


గడుసుందనమొప్పంగా ధ్వనిగర్భితంబు 
గాంగం బటుపరిభాషణ కాండములను 
విసరగల మీవిచిత్ర ధన్విత్వమునకు 
చెలంగియొకవృద్ధగురుగుజించేయంజనునె? 
సరసహితచర్య? వేంకట శాగస్తివర్య, 


ప్రాయమెల్ల యుద్ధపర్వధూర్వహమయ్యె, 
డాకసాగె విజయఢక్క (మోంగె 
చాలునింక బుద్ధి శాంతిపర్వమునకు 
మల్పవయ్య పొల్పునిల్బ్పవయ్య ! 

మొనసి 'యాడినదాటి పాడినదిపాట 
యె యశోజ్యోత్స్న్న లెందు నభ్యర్హి తముగ 
నడచె మీచరితంబు లీనాంటనకట? 
బహుళ దశ మీస్థదశనేంటి పగలుమీకు. 


వంగిపోయిన ముదుసలి “గంగిరెడ్ల 
యాట” వలెనిప్తు మీదుపోరాట నవ్వుం 
బాటు పాలౌట కాకేటిపాటు కెక్కు 
మేటులార ! విద్యాధనపేటులారా ! 


రేంగెనంట? యతం, డీవాదిరేపితంట 
యెందులకు? నీకిటు నిరాపనిందకృష్ణ? 
ఉడుగంగదె? యింక గురుతకీద్వదగంబోదు 
ఘనవివేకివి వినవె నామనవిసుకవి. 


సచ్చీలురకుండునె? పు 
(త్రచ్చాత్రలయందు “భేదత త్వము” పుత్రా 
దిచ్చేత్పరాజయ” మ్మను 
స్వచ్చోక్తినివినవె? కృష్ణశాస్త్రివరేణ్యా 


923 


924 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


చాలును. సుమారు యాయన పద్యాలలో నాల్బవవంతు పుచ్చుకొన్నట్లయినది. యా 
విషయం (గ్రంథ రూపంగా ప్రకటింపంబడినప్పుడు యీాయన పద్యాలన్నీ ప్రకటించ 
వలసినవే. మృదువైనవాకం. యుక్తి నైపుణ్యం, వ్యంగ్యమర్యాద, యివన్నీ యాయన కవిత్వాన్ని 
అలంకరిస్తూ వున్నాయి. నేంటి కవులలో యిట్టి కవిత్వం వ్రాయువారు కొందటే వుందురనుట 
అతిశయోక్తికాదు. యీ వాదాం సత్యనిర్ధారణకు తప్ప యితర విషయానికిగా బొత్తిగా 
పుట్టలేదు. అందుచే గురువుగారు ఆక్షేపించిన శబ్దతప్పులను గూర్చి రెండిటికి మాత్రమే 
సమర్ధనం కనపరచి వూరుకున్నాను, తక్కినవికూడా అదేరితిని సాధువులే. అన్యత్ర వాట్లను 
గూర్చి యెప్పుడో కాదు కొలంది రోజుల్లోనే వ్రాస్తాను. కాలీన శబ్దాన్ని గూర్చిన్నీ 
ఉభయపదులగు ధాతువులను గూర్చిన్ని యిదివరకే వ్రాశాను. బహుశః త్రిలింగలో నేంట 
రేపట నయ్యది ప్రకటింతును. ఆ యీ విషయాలు వట్టి తిట్టాటవంటివికావు గనుక లోకాని 
కంతో యింతో వుపకరిస్తాయి. అందుచే వుపేక్షించ వీలుకాక వోపిక లేనప్పటికి యెట్లో 
వోపిక తెచ్చుకొని వ్రాయడమైనది. (ప్రస్తుత విషయాన్ని గురించో యిదివరకే 
ముగియవలసింది. “కృష్ణ” యెందుకుపేక్షించింది అనే అంశాన్ని “ప్రజాసేవ” చర్చించ 
వలసింది. ఆమె చర్చించిందికాదు. అందుచేత యీకాస్తా వ్రాశాను కాని లేకపోతే వ్రాయను. 
యీపైని యెంతో అవసరం వస్తే తప్ప దీన్ని గురించి వ్రాసేదిలేదు. సశేష స్థితిలో గురువుగారి 
వ్యాసం వుండంగా పంపే (పాత కనుక యీ మాట వ్రాయవలసి వచ్చింది. ముగించినట్టె 
లోకులు భావింతురుగాక. 


925 


“జఊరిపిడుగు దీరి సెట్టిని కొట్టుకు పోయింది” 
(14-5-1936 సం॥ర గోలకొండ పత్రిక నుండి) 


అంటూ వక సామెతవుంది. ప్రస్తుతం మా గురుశిష్య వాదోపవాదాలు తుట్టతుదకు 
ఆలా పరిణమించి నట్లయింది. అసలు యీ వాదాలు హైదరాబాదులో హరికథ చెప్పడానికి 
మా గ్రామప్రాంతాన్నుంచి వెళ్లిన ఆయన చేసిన (ప్రసంగంవల్ల కొంతా, ఆప్రసంగరక్షణకు 
గురువుగారు వ్రాసినవుత్తరం వల్ల కొంతా, ఆ వుత్తరం విమర్శించి అందున్న వ్యత్యాసాలు 
చూపినవారివల్ల కొంతా పుట్టినట్లు మా వాదోపవాదాలు ఆద్యంతాలు చదివిన వారికి 
తెలుస్తూనే వున్నాయికనక విస్తరించేదిలేదు. ఆయీ వాదోపవాదాల వల్ల వచ్చే 
లాభానష్టాలుకాని, కీర్యపకీర్తులుగాని మా గురుశిష్యులను పొందడం యుక్తం. యితరుల పై 
పొలవడానికి నేనుగాని గురువుగారు గాని యెంత ప్రయత్నించినప్పటికీ తుట్టతుదకు 
జరిగేదిమాత్రం అంతే. “గురువుగారు ప్రమాదంవల్లనో అంతకుముందే అంతరంగంలో 
యేర్చడ్డ కోపంవల్లనో అబద్ధం వ్రాస్తే వ్రాశారు, అంతలో మునిగిపోయిందేమిటి, వెం ॥ 
శా॥ వూరుకోకూడదా” అనిగాని లేక “పెద్దలుగదా? శుద్దాబద్ధంగా ఆలా వ్రాసి వెం॥శా॥ 
కి కృతఘ్నత్వాన్ని ఆపాదించడ మెందు” కనిగాని లోకులు “పంచశుభం పంచాశుభం”గా 
యెట్లాగా చెప్పుకోక మానరన్నది వాది ప్రతివాదులమైన మె మిరువురమున్నూ తెలుసుకోందగ్గ 
ముఖ్యాంశం. ఇందును గుణించి స్వయంగా చేవ్రాళ్లు చేసి యేదో వ్రాసుకుంటూనే వున్నాము. 
గురువుగారు హైదరాబాదుకు వ్రాసిన వుత్తరంలో సంగతులేమి “శృంఖలం”లో వ్రాసిన 
సంగతులేమి, మొట్టమొదట భ్రాంతిమూలకాలేమో అని నేననుకున్నాను గాని క్రమంగా 
అవి వారు బుద్ధిపూర్వకంగా వ్రాసినవే అని స్పష్టమవడంచేత లేశమున్నూ వాట్లనుగూర్చి 
యితరులమీంద నాకు అనుమానం కలగడానికి అవకాశంలేదు. ఆకారణంచేత 
నేనుయితరులు తెచ్చిపెట్టినట్లు లిఖింపక యిటీవలి చర్యలో 


“గురువరు - లందులకున్‌ మూలభూతు లగుట (ధువంబౌ” 


అని వ్రాసియున్నాను. గురువుగారు మాత్రం, “సేలువులూ చేతికణ్టా” నాకు 
లంచమిచ్చి యెవరో నన్ను తమమీందకు కయ్యానికి పురికొల్పినట్లు కృష్ణలోనున్నూ 
ప్రజాసేవలోనున్నూ వ్రాస్తూవున్నారు. వారెవరు నాకివి యిచ్చారని వ్రాస్తూవున్నారో వారు 


926 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నా ప్రతిమకు హైదరాబాదులో మా చిరంజీవుల అవధాన సభలో వీట్లను యివ్వడానికి 
పూర్వమే యీవాదోపవాదాలు ప్రారంభమైనాయి. కాంబట్టి హేతుహేతుమద్భావం కుదురదు. 
ఇదిన్నీకాక గురువుగారికింకా తెలియలేదేమోకాని నాకు మా యింటికి తెచ్చి సమర్పించింది 
సేలంకండువాగాని, సేలువులున్నూ చేతి కట్టాకాదు. ఈ సేలంకండువా దరిమిలానే 
యీవాదం ప్రారంభమయింది కనుక గురువుగారు యీపైన వ్రాసేవ్రాంతలో సేలంకండువా 
మీంద యీదోషాన్ని ఆపాదిస్తే బాగుంటుందనుకుంటాను. ఇదియేలాపుట్టిందో నేను 
నాయెతింగినంతలో ఆత్మవంచన లేకుండా వ్రాస్తూవున్నాను. జిజ్ఞాసువులు తెలుసుకొందురు 
గాక. 


నాయందు గురువుగారికిన్నీ, నాకు వారియందున్నూ ప్రేమాభిమానములు పూర్ణంగానే 
వున్నా యని నేను మొన్న మొన్నటివణకున్నూ అనుకొనేవాణ్లి. కాని గురువులు 
వ్రాసేవ్యాసాలలో కొన్ని అంశాలనుబట్టి మా గీరతరచనా కాలంనాంటికే గురువుగారికి 
నాయందు అసూయ అంకురించిందని తేలుతూవుంది. ఆయంశమేమిటంటే, 
ప్రభాకరశాస్తులకు సంబంధించినది. అతందేమో; తి।॥శా॥ గారి పంపున గురువుగారివద్దకు 
వెళ్లియేమో అడిగిన ట్లూకకల్పన (అభూతకల్పన) వ్రాస్తూ అందులో “అసలే చదువలేదు 
వెం॥ శా॥ అని చేవాలు చేసియిస్తాను” అని వ్రాసేవ్రాంతవల్ల గురువుగారి హృదయం 
అప్పటికే మాటినట్లు విస్పష్టమేకదా! మాజికేపోతే ఆ మాటకి అంతకోపం రావలసివుండదు 
కదా? వారి వుద్దేశంలో (బ్రహ్మయ్య శాస్తులవారిని (పధానగురువుగా సంభావించడం 
యిష్టంలేనట్లు యిటీవలవ్రాంతలు చెపుతూవున్నాయి. వాట్లను వుదాహరిస్తే చాలా 
పెరుగుతుంది. ముఖ్యాంశ మేమిటంటే! యిప్పటికి సుమారు యిరవై యేళ్లకుపూర్వమే 
గురువుగారికి వెం॥ శా మీంద అసూయ వుదయించింది కాని అది అంతర్గతంగానే 
వుంది. అంతట్లో కొల్లాపురంగోల రావడం తటస్థించింది. ఆప్రాంతంలోనే కృష్ణలో 
సార్వభౌమ బిరుద కనకాభిషేకాలను యీసడించి వ్రాశారు కృష్ణరావుగారు. ఆయన వెం॥శా॥ 
పేరెత్తలేదుకాని దాన్ని బలపటచే శిష్టాపరిమి, పండితులు, వెం॥ శా॥ పేరుకూడా 
యెత్తడంవల్ల అంతర్గతమైన ఆకోపాగ్ని మటింత రవిలింది. శిష్టావారి మేఘసందేశంమీంద 
యెవరిపేరుతోనో వీరువ్రాసిన విమర్శనానికి ఆయన కుమారుండు “వాగ్బంధ” మనేపేరుతో 
యిచ్చినజవాబులో వెం! శా॥ పేరెత్తి వీరియందు లాఘవాన్ని ఆపాదించడమే కాకుండా 
“సార్వభౌమ” బిరుదాన్ని కూడా కొంతకలిపాడు. అదిన్నీ చిక్కేతెచ్చింది. “శృంఖలం” 
వ్రాసేనాంటికింకా యీ గందరగోళం రాలేదు. కాని దానికి కొల్లాపురం గోలమాత్రమే 
ముఖ్యకారణం. ఇవన్నీ అయినాక “శృంఖలం” నా కళ్లబడ్డాక నేను “శాంతివ్యాసం” 
వ్రాశాను. దానిలో అవకాశం వున్నంత వణకు గురువులను సమర్ధించాను, లేనిచోట 


“ఊఊరిపిడుగు వీరి సెట్టిని కొట్టుకు పోయింది” 927 


వదలినాను. ఇతరుల వాదాన్ని కూడా ఖండించాను. ఖండించలేనివి వదలినాను. ఒక్క 
నాగభూషణంగారి వ్యాసంలోవున్న రెండుమూడు యెత్తిపొడుపు మాటలు మాత్రం నావద్గ 
వ్యాసం వ్రాసేటప్పుడు పత్రిక లేకపోవడంచేత యెప్పుడో చూచిన జ్ఞాపకాన్ని బట్టి 
(వ్రాయవలసివచ్చింది కనక నేను గమనించలేదు. ఆమాటల విషయంలో గురువుగారు 
చూపినసవరణను నేనువప్పుకుంటాను. తక్కిన “చాకలిచే” మహాపండితునికి జవాబు 
చెప్పించడంలోనైన ప్రసంగం గురువుగా రెన్నటికీ సమర్ధించేదికాదు. అది అలా వుంచుదాం. 
శాంతివ్యాసానికి సుమారు ఆజబుమాసాలకాలంలో పెండేరపు సభ జరిగింది. గురువుగారు 
యిప్పుడేలా వ్రాస్తూవున్నప్పటికీ, అప్పుడు వెం॥ శా॥ గురువుగారికేవిధమైన అపచారమున్నూ 
చేయలేదు అని వారి అంతరాత్మకేకాదు ఆ సభయావత్తుకూ తెలుస్తుంది. కోపం వచ్చినప్పుడు 
కూడా నిజం నిజంగానున్నూూ అసత్యం అసత్యంగానున్నూ వప్పుకొనేవారితో వివాదు 
వచ్చినను చిక్కుండదుగాని అగ్రహానుగ్రహాలను బట్టి “యేయెండ కాగొడుగుగా” వాగ్గోరణి 
మాటేవారితో వాదోపవాదాలువస్తే చాలాచిక్కు! యీ చిక్కు కేమి! మేము ఆ ఆత్మను 
వంచించిచెప్పే మాటలేవో? వంచించ కుండా చెప్పే మాటలేవో? లోకం యేలాగా 
గ్రహిస్తుంది. దానికోసం శ్రమపడనక్కరలేదు. యింక ప్రస్తుతమేమిటంటే? యెవరో 
తెచ్చి పెట్టారంటూ వారిని దూషించడం అంత అవసరం కాదు. గురువులు వారికి వ్రాసిన 
వుత్తరం వగయిరా (అచ్చుపడ్డ) రికార్డు నాకు పంపినమాట వాస్తవం. అదినాకోరికనుబట్టి 
జరిగింది. గురువుగారి యేకలవ్య శిష్యునికిన్నీ యీ రికార్డు పంపినవారికిన్నీ నా శిష్యత్వాన్ని 
గుటించి కొంత ఘర్షణ జరిగినట్లు అక్కడ అచ్చుపడ్డపత్రికలే చెపుతాయి. ఆకారణంచేత 
ఆ యేకలవ్యశిష్యునికిన్నీ ఆయనకున్నూ స్పర్భయేర్పడిందే అనుకుందాం. మాలో 
గురుశిష్యులకు జరిగేవాదోపవాదాలవల్ల ఆ యేకలవ్య శిష్యునికేమి భంగం వుంది? 
ఆయనకేమేనా నా ద్వారాగా భంగం కలిగినప్పుడు కదా, ఆయన ప్రతికక్షిదారుండు 
సంతోషించవలసివస్తుంది. అట్టిది లేశమున్నూలేదే? లోకులు మా యిద్దరినోలేక 
మాలోవకరినో భూషించడమో! దూషించడమో జరుగుతుంది. అంతేకాని ఆయేకలవ్య 
శిష్యుండికి దీనిలో వచ్చిన నష్టమేముంది? ఆయనవిన్నమాట లాయన యేకరు 
పెట్టవుండును. అంతే. అందువున్న సత్యాసత్య విచారంతో ఆయనకేం పని! గురువుగారు 
అసత్యంచెప్పినారని ఆయనయేలా అనుకుంటారు! అందుచేత ఆయన్ని యేమోచేయడానికి 
నేనుయిందు పూనుకోలేదు. నా విద్యాభ్యాసమెట్లు జరిగిందో ఆ సందర్భం యితరత్రా 
(వాసివుండడంచేత దానికి విరోధించే వ్రాత గురువులది బయలుదేరడంవల్ల నే నీ 
వ్రాంతలకు దిగవలసివచ్చింది. నిజమిట్టిదైవుండంగా, తమకూ యేకలవ్యశిష్యుండికీ 
యేమోఅపకారం జరిగించడానికి ఆయనశత్రువు శాలువలూ కట్టాయిచ్చి యీ వివాదాన్ని 


928 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


కల్పించినట్లు గురువులు వ్రాయడం చాలా ఆశ్చర్యకరంగావుంది! పోనీ వారిచిత్తానికి 
అలాతోంచింది వ్రాశారుసరే? పాపం యెవరో వక యువకవిగారు వకపుస్తకం వ్రాశారు! 
అచ్చొత్తించారు! ఆయువకవిగారికిన్నీ మాగురువుల యేకలవ్యశిష్యునికిన్నీ మైత్రి వుండి, 
ఆ శిష్యుని ప్రతికక్షిదారునియందు ప్రబలశత్రుత్వం వుండి, అది వ్రాయవలసి వచ్చినట్లు 
బాలునికి కూడా దానివల్ల తేలుతుంది. ఆ పుస్తకాన్ని ఆయువకవిగారు కొంతసమ్మానాన్ని 
చూపేమాటలు స్వదస్తూరీతో వ్రాసి నాకు పంపారు! అభిప్రాయం అంతకు పూర్వం 
నాతలమీంది వారంతా యిచ్చివుండడంచేతో నన్ను కూడా దూషించడంచేతో లేక 
మటేకారణంచేతో నన్ను అభిప్రాయ మిమ్మనిమాత్రం వారు కోరలేదు గాంబట్టి నెను 
వారికి అభిప్రాయంపంపలేదు. అభిప్రాయం కోరకుండా నావద్దకు వట్టిపుస్తకం మాత్రమే 
నమస్కారాలతో నా జీవితకాలంలో యితరకవులచే పంపంబడ్డది యిది మాత్రమే! అందు 
మొట్టమొదటం వకగీతపద్యంలో మా గురుశిష్యులిద్దటికీ వకనమస్మారబాణం వేయంబడి 
వుంది. నిజానికాపద్యం నమస్మారార్ధం పుట్టిందిమాత్రం కాదని నా అంతరాత్మకు తోంచింది. 
యింక యెందుకుపుట్టినట్లు తోంచిందంటే? యిందులో వున్న చరిత్ర వీరిద్దటికిన్నీ 
సంబంధించిందని లోకులకు సుళువుగా తెలపడానికి కవిగారు యా వుపాయం 
పెట్టుకున్నట్లు నాకు త్రికరణశుద్ధిగా తోంచింది. అందు నాకంటె గురువులనుకొంత 
గొప్పచేశారు కవిగారు. అది న్యాయమే. గురువు శిష్యునికన్న గొప్పగా వుండడమే 
యుక్తంగదా! గురువుగారు అభిప్రాయం యిచ్చేవున్నారు కనక యింక శిష్యుండి అభిప్రాయం 
అంతకంటె వేజుగావుందని అనుకొనికాంబోలు నన్ను అభిప్రాయం మాత్రం వారుకోరలేదు. 
కోరకపోవడానికి యిదేకారణమైతే అది సరియెనదికాదు. నేను ఆ పుస్తక విషయంలో 
గురువులతోనే కాదు యింకా యిచ్చిన మహామహులతోకూడా లేశమున్నూ 
యేకీభవింపంజాలను. అలా యేకీభవించేయెడల నా అంతరాత్మ నన్ను పీడిస్తుంది కాంబట్టి 
యిట్లా వ్రాయడమైనది. నీయభిప్రాయం యొట్టిది? అని నన్నిప్పుడు గ్రంథకర్తగారు, 
ప్రశ్నించరు! ప్రశ్నిస్తే విపులంగా వ్రాస్తాను. గురువుగారొక్కరు తప్ప తక్కినవారు 
ప్రమాదపడిగాని ఆశ్రయింపువలన మోమోట పడిగాని అట్టి సదభిప్రాయం యిచ్చారని 
నేననుకుంటాను. అంతకంటె వారి విషయంలో నాలేఖిని అన్యథాగా వ్రాయనివ్వడంలేదు 
యేమంటే? వారి వారికి గురువులకుంబలె నాయందు ద్వేషము లేశమున్నూ లేదని నా 
అంతరాత్మద్వారా నాకు తెలుసును. అగుచో విశేషించి కాకున్నను యే కొంచెమో నన్ను 
కూడ అధఃకరించడానికి పుట్టినట్టి పొత్తముమీంద సదభిప్రాయాన్ని బుద్ధిపూర్వకంగా 
యిస్తారని నేనేలా అనుకోంగలను? ఆ పుస్తకంలో నీకేమి అధఃకరణమున్నదని అభిప్రాయ 
ప్రదాతలే అడుగుతారనుకొందాం! దానికి జవాబేమిటంటారా? పనిపడితే మనవి 


“ఊరిపిడుగు వీరి సెట్టిని కొట్టుకు పోయింది” 929 


చేసుకుంటాను. అన్యాపదేశంగా వున్నదాన్ని ఆ నెత్తిని బెట్టుకోనక్కజలేదు. వాచ్యవృత్తిగానే 
వున్నదాన్ని చూపుతాను. యేమైనా యెవరో మాగురువుల సమ్మతిమీందనో, లేక 
వారిపరోక్షాన్నో ఆ పుస్తకంప్రాస్తే వ్రాయవచ్చును గాక! అభిప్రాయ (ప్రదాతలు ఆత్మవిద్యా 
గౌరవాన్ని కొంత చూచుకోవలసి వుంటుందని నేననుకొన్నాను ! యీ మా పని తప్పనితోస్తే 
వారొకకార్గులో నాకు వారుసూచించి నప్పటికీ నా “క్షమాపణ” ను నేను వారికి వెంటనే 
అందచేసుకోందలంచినాను. వారిలో వకరిద్దజిదర్శనం నేను చేసుకొనివున్నాను. కాని 
తక్కినవారి దర్శనం చేసికొన్నట్లు జ్ఞప్తిలేదు. యేమైనను పదవులనుబట్టిగాని విద్యనుబట్టిగాని 
వారునాకు పరమపూజ్యులు. అట్టివారు కనుకనే అంతోయింతో నా విషయమగు అధఃకృతి 
కొంత వాచ్యంగానున్నూ కొంత గూఢంగానున్నూ వున్నదానిపై అట్టి సదభిప్రాయాన్ని 
యివ్వడాన్ని గుజించి చర్చించుకోవలసిన వాండనైనాను. అయితే “గుమ్మడికాయల దొంగ 
అంటే బుజాలు సవరించుకోవడం” వంటిదేమో యీవూహ? కానివ్వండి! వారున్నూకవులు 
గదా! వారి కాలాగే తోస్తే నేను దాన్నే విశ్వసించి “ముదిమది తప్పితే మూడుగుణాలు” 
అనే సామెతనుస్మరించి నాతప్పును నేను సవరించుకుంటానని కూడా మనవి చేసుకున్నాను 
గదా? యింతకూ ఆ కవిగారు ఆ గ్రంథం వ్రాయడం నన్నధఃకరించడానికిన్నీ కాదు, 
మాగురువులను పురస్మరించడానికిన్నీ కాదు. ఆయనకు ఆ వూళ్ళోవుండే వక ప్రబలశత్రు 
వనుకొనే వ్యక్తిని కసితీరా తిట్టడానికి ప్రారంభించినట్లే దానికి సందర్భించిన యితర 
విషయములు తెలియనివాళ్లకి కూడా స్పష్టమేకాని ఆయన ఆ పనిచేసుకొని వూరుకుంటే 
బాగుండేది! మా యిద్దటినిన్నీ దీనిలో యెత్తుకోవడంతో అవసరమే లేదు! లోకంలో 
యెందజెందజు పరస్పరద్వేషాలతో తిట్టుకోరు? వారందబూ మా గురుశిష్యుల జోలి 
తలపెడుతూవున్నారా? లేదు. కాంబట్టి ఆకవి గారికి మాయిద్దణిలో యెవరిదో 
గట్టిప్రోత్సాహం వుండితీరాలిం యీ అంశం ఆయన గ్రంథాన్ని దగ్గిఅ పెట్టుకొని మామా 
వ్యాసాలల్లో వున్న కొన్ని వాక్యాలను పైకితీసివిచారిస్తే బట్టబయలవుతుంది. కాంబట్టి 
చదువరులను అలా చేయవలసిందని ప్రార్థిస్తూ విరమిస్తూవున్నాను. విరమిస్తూ 
గురువుగారితో రెండుమాటలు మనవి చేసుకుంటాను. అయ్యా! మనకు వొరుల సాహాయ్య 
మెందుకు? యేదేనా సత్యనిర్ణారణకు సాక్ష్యం కావలిస్తే ప్రత్యక్షంగానే చెప్పేవారు 
చెపుతారుగదా! అన్యాపదేశగ్రంధా లెందుకూ? కసితీరా యెవరినో తిట్టడానికి కింతకన్న 
వుపాయం లేదంటారా? యిదివజలో నేలాగైనా మీరేమి! నేనేమి? డెబ్బె యెనభై పడులలో 
నున్నాంగదా? యిదిన్నీ కాక తమరు నా విషయంలో యెంతతిట్టులనేనా వాచ్యంగానే 
వ్రాస్తూవున్నారుగదా? అంతతో తృప్తితీరింది కాదా? అయితే దానిలో నీకేమి 
తిట్లున్నాయంటారా? అట్లావుంటే నేను దానికియింత నొచ్చుకొనేదే లేదు. నేను యెన్నోతిట్లు 


930 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి 


తినివున్నాను. ఆ తిట్లు ప్రకటించుకోవడం కూడా నాకు అలవాటయిపోయింది. యీ 
మధ్య భారతిలో మా ప్రభావతీ (ప్రద్యుమ్నాన్ని వకరు ఆక్షేపిస్తే తోంచిన జవాబు వ్రాస్తూ 
అందు వక శిష్యుండి పద్యాన్నాకదాన్ని మచ్చుకు ఉదాహరించాను. దానిమీంద “నీకుంటే 
నాకు మాత్రం శిష్యప్రశిష్యులు లేరా” అని తెల్పడానికో అన్నట్లు కొన్ని పద్యాలున్నూ 
మాలికలున్నూ నీచోక్తులతో నిండినవి వ్రాసి “ఆకాశరామన్న” అర్జీగా “గంధర్వలోకంబున 
నుండి” అని చేవ్రాలు చేసేచోట వకమాట వ్రాసి, గంధర్వలోకంలో పోస్టాఫీసు 
లేకపోవడంచేత కాంబోలు పిఠాపురం పోష్టుద్వారా నాకు అందచేశారు. పోష్టుముద్రవల్ల 
తెలిసిందేకాని ఆసలాయన ఊరుగాని పేరుగాని అందుదాహరింపలేదు సుమండీ! 
ఆకరపత్రంలో నె ౧౨ రు అని నాకు పంపిన దానిలో వ్రాశారు. ఇంతతో విరమిస్తే 
బాగానే వుండును. ఊరుకుంటే బాగుండదని మళ్లాయేవో నాలుగుమాటలు భారతిలో 
వాదాన్ని గుణించి ప్రకటిస్తూ ఆమాటలలో యీ అక్షరాలు వ్రాశారాయన. “నాకు నెవ్వరో 
గంధర్వలోకంబున నుండి” యని పద్యములతో గూడిన ౧౪వ నంబరుగల బహిరంగలేఖను 
పంపినారు..... “పద్యములు కోపోద్రిక్తములై యుండుటచే వానిని శ్రీవారిరితిగా మచ్చునకు 
జూపుటకైన మనస్సొప్పినదికాదు” అని. నాకువచ్చిన బహిరంగ లేఖ ౧౨ నంబరు 
కలది. ఆయనకు వచ్చినది ౧౪వ నంబరుకలది. అందులో నన్ను లెక్కకు మిక్కిలిగా 
దూషించడంవుంది. ఆయన్నికొంచం భూషించడంవుంది. ఆయన యీ మాటలు వ్రాసి 
ఆత్మవంచన చేసుకోంగలిగినంతలో లోకం ఆలేఖతో తమకేమిన్నీ సంబంధం లేదని లోలోపల 
భావిస్తుందని భావించి వున్నారు. ఆయనకు మనస్సాప్పలేదుగాని నాకు మనస్సు వప్పుతోంది 
కనక దాన్ని నేనిందు కొంచెం ప్రకటిస్తాను. 


వకబహిరంగలేఖ 


Cee కింకవీ(౦దుడా? ఉ. కాటికి కాళ్లుచాచుకొని............ యేటికి 
నీదు పాండితి? మరేటికినీదు కవిత్వధాటి? నా; మాటలు వించునీపయిని మానుము, 
వోలెటివాం డసాధ్యుండు....... యశంబునేల కరాబొనరించుకొనంగ, నట్లు కొట్లాటలనాడి 
నోట గెలుపొందెడిరోజులు వెళ్లిపోయెం.......... కూయుచున్న వినుమోయి?... పండితాళీ 
చీవాటుల పెట్టరయ్య! తలవాచెడిలాగున..... పండితవర్యులెల్ల “రీ!ఛీ!” యని నిందల 
సేయంగ..... నామతంబు (గ్రహించి వేగమె క్షమార్పణ గోరుము... క. వెగటుగదా? 
చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 1” 


ఇత్యాదులు. ఆయన ప్రకటింపక మానినానని బొంకినారు. తాను తనకు 
తోంచినరీతిని మాపొత్తమును విమర్శిస్తే తోంచినరీతిని జవాబువ్రాసిన దానిమీంద లోకంలో 


“ఊరిపిడుగు వీరి సెట్టిని కొట్టుకు పోయింది” 931 


నిట్టితిట్లు వ్రాయవలసిన యవసరమేరికి కలుగుతుంది? వకవేళ నేనిచ్చిన ప్రత్యుత్తరం 
బాగులేదని తోస్తే బాగుగా లేదని స్వంత వ్రాల ప్రకటింపవచ్చునుగదా! యోగ్యులే అయితే 
అందులో తప్పేముండును? కాంబట్టి యాపన్నుగడ సదరు విమర్శకులదియే. ముమ్మాటికిన్నీ 
విమర్శకులదియే. దీని గురించిన్నీయాయన మళ్లా భారతిలో వ్రాసిన దానికిన్నీ వేరొకప్పుడు 
వ్రాస్తే వ్రాస్తాను. ప్రస్తుతం మనకు కావలసింది కొందబు వాదోపవాదాలలో ్రకృతాన్ని 
విడిచి తిట్టడంకూడా వుంటుందనేది. అట్టితిట్లకు నేను ఏవగించుకొనేది లేదనేదిన్నీ 
యింకోకర్మం, తాము యీలాగ స్వహస్త పరహస్తాలతో తిడుతూ ఎంతో జాగ్రత్తగా ప్రధాన 
విషయాన్నే వ్రాసేవాళ్లనుకూడా తమ్మును తిడుతువున్నారని వ్రాయడం వకటి. యివన్నీ 
నిష్ర్రయోజనాలు. లోకానికి విమర్శించే తెలివితేటలు లేకపోలేదు. తనకుకూడా 
నాకువచ్చినట్లే బహిరంగలేఖ వచ్చిందన్నంతలోనే లోకానికి తెలియదా? దానిలో 
గంధర్వలోకము అనే పదమెందుకు పడిందో ముందు తెలుపుతాను. ప్రస్తుతం నన్ను 
తిట్టించక నాకోసం మరొకరిని తిట్టించడం భావ్యంకాదనే నేను గురువులను ప్రార్థించేది. 
నాకేమి సంబంధమంటారా? సంబంధంవున్నట్టు మీ వ్యాసంలో వాక్యాలే చెపుతాయని 
మనవి చేసుకొంటాను. సేలువుల ప్రసంగంకన్న కావలసిందేమిటి? అభిప్రాయం 
యిచ్చినంతలో అనుమానానిక్కారణం వుండదు. యేమోం పుస్తకంచూచి యివ్వడం 
వుంటుంది. చూడక యివ్వడం వుంటుంది. చూచియిచ్చినా చూడకుండాయిచ్చినా 
బాగుందనేకదా? ఆ గ్రంథకర్తగారు నన్ను అభిప్రాయం అడగలేదుగాని అడిగితే నేనున్నూ 
యిచ్చేవాళ్ణేమో. మరికొందజు ప్రముఖులిచ్చారా? లేదా? వారందటూ సాంగంగా 
చూచేయిచ్చారనుకోంగలమా? చూచేయిచ్చినట్లయితే, యిది దూషణాత్మక గ్రంథం : వారికీ 
వారికీ వుండే ద్వేషంమీంద వ్రాసుకుంటే వ్రాసుకుంటారు మనకెందుకని వు పేక్షించేవారనే 
నేననుకుంటాను. అందులో వకరు బలవంతంమీద అంగీకరించినట్లు కొద్దిగా 
సూచించినారు. భవతు! దానికేమి? తుదకు గురువుగారున్నూ బాగానే వున్నారు. 
శిష్యుండుగారున్నూ బాగానే వున్నారు. “వీరిసెట్టి తిట్టులు తింటూ వున్నట్లుంది”. 
“వూరిపిడుగు” సామెతకాక మరేమిటిది? గురువుగారే వెం॥ శా॥ కృత ఘ్నుడనో కృతజ్ఞుడనో 
వకటి రెండుమాటలలో వ్రాస్తే తీరిపోయేది. వృథాగా కాలాలక్కాలాలు నింపుతూవున్నారు. 
అన్యాపదేశ కవిత్వాల కామోదమును చూపుతూవున్నారు. (ప్రేరకత్వాన్ని కూడా 
సమర్థించడానికి ఆధారాలు కనపడతాయి. పాపం పుణ్యం భగవంతుడి కెణుక. ఇది 
యవసరమని నాకుతోచడం లేదు. కాబట్టీ విన్నవించుకున్నాను. దివాంధ గ్రంథకర్తగారికి 
నామనవి యేమిటంటే? నాకు యింత అన్నోదకాలున్నాయి. యెవరేనాయేమేనాయిస్తే 
నా ఆత్మను వంచించి వారు పోట్లాడుమంటే నాకు సంబంధింపని వారితో పోట్లాడేదిలేదు. 


932 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


నేనెక్కడికీ వెళ్లలేకున్నా వచ్చేరాబడి యింట్లో వున్నావస్తూనే ఉంది. మీ దర్శనం నేనెప్పుడూ 
చేసుకోలేదు. లేకపోయినా మీరునన్ను (ప్రేమించి మీ (గ్రంథంలో నన్ను యిరికించి 
శాశ్వతుణ్ణిగా చేసినందుకు మిమ్ము అభినందిస్తూ వున్నాను. నా గ్రంథాలవల్ల నాకు 
పేరునిలుస్తుందో నిలవదోకాని మీ (గ్రంథం వల్ల నేనుకృతార్థుండైనాను. వక 
సలహాయిస్తూవున్నాను, అంగీకరిస్తే అంగీకరించండి. లేదా తోసివేయండి. మీకున్నూ 
మాకున్నూ వివాదంవుంటే మటియొకలాగు తీర్చుకోండి. మమ్మల్ని దానిలోకిదింపి రంజస్సు 
చేయడం ఆలోచనపనికాదు. యెన్నో విద్యావివాదాలు వచ్చాయి కానీ మీలాగు సాహసించిన 
వారింత వరకున్నట్లు నేనెటుగను. మీ సాహసం వర్ణసీయం. నేను వృద్దుడనేకాని 
గురువులకన్న నాలుగేండ్లు చిన్నవాజ్సి, మీ కల్పన సమంజసమో కాదో ఆలోచించుకోంది. 
క్షమించండి. 


933 


గురువుగారు వట్టి అమాయికులు 


(20-6-1936 సం॥ర కృష్ణాపత్రిక నుండి) 


అని సరిపెట్టుకోవడమేతప్ప, యిప్పుడు వారు నన్ను అధఃకరించడానికని 
వ్రాసేవ్రాంతలను అన్యథాగా సమర్థించడానికి నాకు లేశమున్నూ మార్గం కనిపించడంలేదు. 
వకమాటేమో, వెం॥ శా॥ కాకరపర్తిసభలో వోడిపోయాందని వ్రాసి తృప్తిపడతారు. 
యింకొకమాటేమో, అవధానం వకమాటున్నూ సంపూర్తిగా చేయకుండానే శతావధాని 
బిరుదాన్ని పెట్టుకున్నాండని వ్రాసి సంతుష్టి సూచిస్తారు. మటొకమాటేమో, బాలసరస్వతీ 
బిరుదం వుండడంచేత ధర్మశాస్త్రప్రకారం శృశానవృక్షమై పుడతాందనిన్నీ గురుధిక్కారం 
చేశాడుకనక నూటుసార్లు కుక్కగా పుట్టడమేకాకుండా ఆ తర్వాత చండాలుండుగా 
పుడతాడనిన్నీ (వాసి సంతోషాన్ని (పకటీంచుకుంటారు. యింకా యెన్నెన్నో యిట్టి సందర్భాలు 
వ్రాసి వారు వారి సంతృప్తిని లోకానికి తెలుపుతూ వున్నారు. “యేడుకజవు లొస్తా” యన్నట్లు 
ఆయీ వ్రాసేసందర్భాల్లో యే వకటిరెందో వెం॥ శా॥ పనికి మాలిన పంద అని 
సమర్ధించడానికి చాలవూ? యిన్నిటిని ప్రకటించడమెందుకో? అని నే ననుకుని, వోహో! 
యిది గురువులవారి అమాయికత్వాన్ని తెలుపుడుచేసే సందర్భం అని సమాధానం 
చెప్పుకుంటూవుంటాను మళ్లాను. 


గురువుగారు వ్రాసే వ్రాంతధోరణి పరిశీలిస్తే వెంకటశాస్తికి కర్మం చాలక 
యేవ్యక్తివల్లనేనా యే మాత్రం ధిక్కారం జరిగినాకూడా సంతోషించే స్థితికి వచ్చినట్లు 
కనపడుతుంది. అలాగేకాకపోతే, యెవరో ఆచార్లగారు పాపం, కవిత్వరచనమంటే యేమిటో 
బొత్తిగా యెజగనివారు, ఆంధ్రమంటే అసలే తెలియనివారు, తి॥ వెం॥ కవులను వెక్కిరించి 
“గల్లికజ్ఞా” తెచ్చుకుంటే, ఆయన ఆక్షేపించిన ఆక్షేపణలనున్నూ ఆయన ఖర్చుపెట్టిన 
దురుక్తులనున్నూ తమ పుస్తకంలో చేర్చుకొని పరాక్రమిస్తారా? అట్లు పరాక్రమించి 
తరించడానికి ప్రయత్నిస్తూవున్న గురువుగారిని అమాయికు లనుకోవడం కన్న మార్గాంతరం 
కనపడదు. 

ఆ ఆచార్లగారి ఆక్షేపణ మచ్చుకు వకటిచూపుతాను. “ఢిల్లికి ఢిల్లే పల్లికి పల్లే” అన్న 
సందర్భంలో ఆచార్లగారు మా గురువులకన్నను అమాయికులు గనుక “పామరుల 


934 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వాడుకలోనిది” అంటూ ఆక్షేపించడమే కాకుండా, “యింత తెల్వితక్కువగా” ప్రయోగించే 
మీరు మాబోట్ల రచనలను గూర్చి లేశమున్నూ “నోరెత్తడానికి” అవకాశం లేదంటూ 
కొన్ని మాటలు ఖర్చు పెట్టీవున్నారు. యింకా కొన్నిటిని యిట్లాటివాటినే స్వామిగారు చూపించి 
వారికున్న పాండిత్యగర్వాన్ని ప్రకటించివున్నారు. యిప్పుడు వారిది ప్రస్తుతం కాదుకనుక 
మచ్చుకు వకటిమాత్రం చూపి వూరుకున్నాను. “భారతిలో వారి విషయం 
బయలుపడుతుంది. శ్లో. లోకోక్తీనాం భవే ద్యోగో యథావ (యృతిరంజనమ్‌. అని అహో 
బలుండు వ్రాసి “అయోలక్క” లోనైనవాటిని వుదాహరించిన వున్నట్లు జ్ఞాపకం. జ్ఞాపక 
మనడమేమిటి? (ధ్రువంగానే వ్రాయరాదా? అంటే, అఫప్రస్తుతమైన వినండి. యిదివజలో 
శతఘ్నులు వగయిరాలను పగులంగొట్టె రోజుల్లో బందరులో వుండడపు సౌభాగ్యంవల్ల 
“టవున్‌హాలు”లో కావలసినంత [గ్రంథసామగ్రి దొరికేది. యిప్పుడో, పల్లెటూరినివాసం. 
కాంబట్టి ఆ సౌకర్యం బొత్తిగా లేదు. ఆయుధసామగగి లేకుండానే యుద్ధంచేయాలి. బహుశః 
అట్టియుద్ధంలోనే జయంపొంది గురువులవల్ల “క్రియాసిద్ధి స్సత్వే భవతి మహతాం 
నోపకరణే” అనే శ్లోకానుసరణంగా సర్టిఫిక్కట్టును సంపాదిద్దామని వుంది. 


ఆచార్లుగారు భారతివిశేషాలు చదివిన్నీ అందులో మేము వ్రాసిన “ఈవామనునికన్న 
ప్రాచినుడుంగాన కాళిదాసు” అనే వాక్యాన్ని యెటింగీనిన్నీ నన్ను వెక్కిరిస్తూ యీ మధ్య 
భారతిలో వ్రాసిన వ్యాసంలో “కాళిదాసేకాలపువాండు, వామనాచార్యుడే కాలపువాండు” 
అంటూ బోధించి “ప్రకాస్తి” అనే పదాన్ని “పామరై కప్రయోజ్యమగు గ్రామ్యపదము” అని 
“ధంకామీంద దెబ్బగొట్టి” వ్రాయగల్లిన సాహసులు. “ప్రకాస్తి” గ్రామ్యమనడం, యిదివజలో 
వెం॥ రా॥లు. “క్షమాపణ” నింద్య గ్రామ్యమన్న తెగలోకి వస్తుందిగదా. యింక “ఢిల్లికి 
ఢిల్లే” అనే లోకోక్తి అనుకరణంలో కూడా వుంది. పింగళి సూరన్నగారి “రోళ్లా రోకళ్లం 
బాడిన” అనే ప్రయోగం వల్ల అనుకరణం కూడా అక్కజలేదని తేలుతుంది. దాన్ని బట్టే 
“తొండరడిప్పొడియాళ్వారి” చరిత్రలో సారంగుమహాకవి “ధాత్రీమండలి పాలువిటిగితే 
పెరుగగునే?” అని ప్రయోగించుకున్నాండు. అయీ సందర్భాలు లేశమున్నూ తెలియని 
ఆచార్లగారి తోడ్చాటును గురువులు అజవైవేల పద్యాలు భారతం తెలుగులో వ్రాసినవారు, 
పుచ్చుకోవడం ఆశ్చర్యంకాదా? తాము చూపేతప్పులే నిలవడంలేదే! నిలవకేమంటారా? 
యిదివరలో (1) “స్త్రీలను” యెత్తికొని సప్తమ్యర్థక ద్వితీయ తప్పన్నారు. భారత ముదాహరించి 
వున్నాను. (2) “కోరికెలు” ఎకారఘటితం తప్పన్నారు. మహాకవి ప్రయోగాలు చూపి 
వున్నాను (3) “చూపటులు” తప్పన్నారు. ప్రౌఢ వ్యాకరణము చూడాలన్నాను. యీ 
సమాధానా లేమైనా నచ్చినట్లేనా? లేక నచ్చనట్లా? నచ్చితే నచ్చాయని చెప్పి మళ్లా 
తప్పులజాబితా వ్రాయడాని కుపక్రమించవలసిందంటాను. ఆయీ మీ తప్పులజాబితా 


గురువుగారు వట్టి అమాయికులు 935 


నిలవదన్నంతలోనే లోకం విశ్వసించదు. కాంబట్టి అందులోనుంచి కూడా మచ్చుకు వకటి 
చూపుతాను, ఖండిస్తానుకూడాను. “క. విని సై_పక యిది యెంతేనిని గ్లిష్టము” అన్నచో, 
“ఏనిని” అన్నది తప్పన్నారు. భారతంలో తికృన్నగారి కవిత్వంలో యిట్లే ప్రాసస్థానంలోనే 
వుందని మనవి చేస్తూవున్నాను. యెక్కడో చూపాలిగాని అలా గూఢంగా సూచించడం 
న్యాయం కాదంటారా? ఆమాట గురుముఖతః వస్తే ఆప్రకారమే చేస్తాను. “చూపటులు” 
అనే దానికిప్పటికి దొరికినవి ఆజు ప్రయోగాలు గ్రంథ విస్తరమేమిటికి? గురువులవా 
రిప్పుడిచ్చిన తప్పుల జాబితాలో రెండు తప్ప తక్కినవన్నీ శుష్కేంధనాలే. ఆ రెండిటిలో 
వకటి సవరించి చాలానాళ్లయింది. షష్టిపూర్తి ముద్రణంలో చూచుకోవలసి వుంటుంది. 
యింకొకటి, న్యాయంగా అడిగేవారికయితే నా ప్రమాదమే అని వప్పుకుంటానుగాని, 
గొప్పకోసం పరాక్రమించే వీరికట్లా వప్పుకొనేది లేదు. బ్రహ్మయ్య శాస్తులవారి శుశ్రూషవల్ల 
కలిగిన ఆయుధబలంవల్ల మార్గాంతరం త్రొక్కి సాధిస్తాను. మళ్లా గురువుల గారి 
అమాయికత్వ ప్రసంగాన్ని కొంచెం చూపి మణీ వ్రాస్తాను. 


“ఆచార్యులవారు ధంకామీంద దెబ్బకొల్టీ 'యేదీరి మృని చెప్పుచు నొక్క మహావ్యాసము 
ప్రచురించినారు. మటియు నెందణో యెన్నో విధముల వీరిని వీరి కవిత్వమును గర్జించుచు 
వచనరూపముగా పద్యరూపముగా వ్రాసియున్నారు..... నేను 'నావాల డను నభిమానంబున 
నింతవజ కెప్పుడును కల మాడింపలేదు.” 


“శృంఖల” గ్రంధంలో కల మాడించియున్నారని మనవి. దాని కేమి? యిప్పుడుకల 
మాడించితిరి గదా! జరిగేసందర్భాన్ని ఆలోచించు కొన్నారా? వెం॥ శా॥ నిజమైన 
శక్తికలవాందైతే పేరు నిలుస్తుంది గాని వకరి అనుగ్రహంవల్ల నిలిచే పే రెందాంకా 
నిలుస్తుందంటాను! 


తి। వెం! కవులను వారు గర్జించారు, వీరు గర్జించారు. వచనాలతోనున్నూ 
పద్యాలతోనున్నూ అని సంతోషిస్తారు. గురువుగారు. యెవరూ గర్జించి, గర్జించడానికి 
తగ్గ ఫలాన్ని అనుభవించకపోతే యీ గడ్డిపరకలకు యింత పేరెందుకు వస్తుందో గురువులే 
ఆలోచించుకోవాలి. ఈ విషయం “పుణ్రైెర్యశోలభ్యతే” అనే వ్యాసంలో చూడలరు. వెం॥ 
శా॥ శుంఠ, వట్టి శుంఠే, అని లోకానికి తెలపడానికి వాండిన కవిత్వాన్ని విమర్శించడానికి 
పూనుకొని చూపే తప్పులు బొత్తిగా “లోయరు” క్లాసులో వుండే పాండిత్యానికి స్ఫోరకాలుగా 
వుండడంచేత. “భారతి” యాదృచ్చికంగా నన్ను పలికిన నిక్కప్రు కవిసార్వభౌముడు య 
గురువుల వారే సమర్ధించి వ పెట్టినట్లవుతుందెమో! “నావాండు” అనే అభిమానం యీ రూపే 
ప్రకటించినట్లు నేను సంతోషిస్తూ గురువుగారి అమాయికత్వానికి అనేకవేల in 


036 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


చేస్తూవున్నాను. వారి జాబితాలో వున్న శంకలలో వక్కదానికి “నిని” అన్నదానికి నేనిందు 
సమాధానాన్ని గూఢంగా సూచించాను. యిప్పటి యుద్దాలు పూర్వకపు యుద్దాల మాదిరిని 
కావని “యిటలీ” యుద్ధమెటింగిన వారికి తెలపనక్కరలేదు. కాబట్టి గూధమార్గ 
మవలంబించాను. 


గురువులతో శిష్యుండెన్నండున్నూ యెదుర్కోంగూడదు. పలువురు గురువుల శుశ్రూష 
ఇసిన శిష్యునకు తుట్టతుద గురువుగారుతప్ప తక్కినవారు లొక్కవడమే తటుచు తటస్థిస్తుంది. 
కాని నిజం కనిపెట్టిన గురువులు ఆశిష్యుణ్ణి ప్రేమించి వారిప్రజ్ఞకు సంతోషిస్తారు. 
అంతేనేకాని వాణ్ణి అధఃపాతాళం అణగదొక్కడానికి ప్రయత్నించి తద్వారాగా అపకీర్తి 
వహించరు. (ప్రస్తుతం అవసరంలేకపోయినా గురువుగారు శిష్యుంది తాలూకు కవిత్వంలో 
తప్పులంటూ యేకరుపెట్టి శిష్యుణ్ణి అధఃకరించాలని వారికుతూహలం. అందుకోసమే 
కాలదోషంపట్టిన “ప్రోనోట్లు” కంప్టయంటు చేసినట్లు యెన్నండో ఖండింపంబడ్డ “శతఘ్ని” 
వగయిరా వాదోపవాదాలు స్వీకరించి ప్రకటించడానికి మొదలుపెట్టినారు. తమ భారతంలో 
తామేలా ప్రయోగించుకున్నారో, అలా ప్రయోగించిన ప్రయోగాలను కూడా తప్పనడానికి 
మొదలేశారు. యిది మణిన్నీ అమాయికత్వం గదా? యిదివజలో ఆక్షేపించిన ఆయీ 
ఆక్షేపణలకు మహాభారతాదుల నుంచి ప్రయోగాలిస్తే, అవి సరియైనవా కావా అన్న 
పరిశీలన లేకుండానే మళ్లా యేవో తప్పులంటూ వ్రాయడం చూస్తే గురువుగారి ధోరణికి 
అర్ధమే కనపడడంలేదు. మహాకవులు ప్రయోగాలు వుంటేమాత్రం “వాళ్ల కర్మ వాళ్లదీ, 
మనకర్శం మనదీ” అంటారేమో. వక సందర్భంలో యిదివజలో యిదేరీతిని అనివున్నారు. 
కొంచెమేనా ఆలోచించి వ్రాస్తే బాగుండేదేమో? వ్రాతకదా? వట్టిమాటలయితే యేమో 
అనుకోవచ్చు, వ్రాంత బలికోరుతుందంటారు. శతంవద, ఏకం మాలిఖ. వ్రాసేదానిలో 
కొంతేనా నిలవాలా? అంతా పొల్లేనా? గురువులు కొల్లాపురపు పెండ్లిపీటల మీంది 
ఆశీర్వచనప్పద్యాలు “తగలంబెట్టుకొ” మృనడాన్ని సమర్థించుకోవడానికి చేసే ప్రయత్నం 
మీ అమాయికత్వాన్ని ప్రకటిస్తుంది. 


ఉ. పాశుపతాగ్ని హోత్రమున భగ్గున మండి వెలింగి బూదియై 
రాశికి రాక ధూళియు6 బరస్పరమేళనలేమి (బ్రుంగంగా 
నాశనమయ్య దానికి వినాశనకాలము మూడి మున్నె మీ 
యాశలతో రే sess 


అన్న గీరతపద్యాన్ని పుచ్చుకున్నారు గురువుగారు. యీ పద్యం వెం రా॥ లు మా 
పాండవాశ్వమేధంమీంద “శతఘ్ని” అనే దాన్ని ప్రయోగించామని సంతోషిస్తూవుంటే 


గురువుగారు వట్టి అమాయికులు నా 


ఆశతఘ్సిని (ఫిరంగిని) పాశుపతంచేత ఖండించి ఆ సందర్భాన్ని చమత్శరించిన విషయాన్ని 
బోధిస్తుంది. అర్థిప్రత్యర్థులు పరస్పరమున్నూ వకరి అస్త్రాలను వకరు ఖండించుకుంటారు. 
గురువులవారు ఆవలిపండితుందు తమరిని గూర్చి వ్రాసినదాన్ని ఖండించలేదే. 
ఆపందితుండు తమరినిగుజించి యేంవ్రాశాడు పాపం. ఆయన్ని పోషించే ప్రభువును 
ఆశీర్వచించుకొన్నాండు. తమ ప్రత్యర్థియెవరో పెండ్లికుమారుణ్ణి ఆశీర్వచించిన పద్యాలను 
గద తాము “తగలంబెట్టుకొ” మృన్నది. దానికిన్నీ దీనికిన్నీ లేశమాత్రమేనా పోలిక వుందా? 
“పృష్టతాడనా ద్దంతభంగః”. పైంగా యీ పాశుపత పద్యంలో “శ్రాద్ధం పెట్టినట్లు” కూడా 
వుందంటారు గురువుగారు. కవితా రసాస్వాదనంచేసే రీతి యీలాగేనా? యీ పద్యంలో 
యెదటివారిని గూర్చి “అబ్బాయీ మీ వాదం వోడిపోయింది” అని యెత్తిపొడవడమే 
పరమార్ధం. గురువుగారి “తగలంబెట్టుకొమ్ము, అమంగళం, అశుద్ధం,” అనే వాక్యంలోనో 
అన్యార్ధం లేశమున్నూ లేదు. అంతా దురర్ధమే. దీన్ని యీపాటికేనా సమర్ధించే యత్నం 
మానితే బాగుండును. యెందుకు మానతారు? ప్రస్తుతం జరిగే వివాదుకంతా యిదేగదా 
“మూలకందం ముకుందం.” యిది మూలమని బాహ్యానికి కనబడుతూవున్నా గీరతకాలం 
నాటికే కొంత అసూయ గురువుల హృదయంలో అంకురించివున్నట్లు సమర్ధించడానికీ 
కొన్ని ఆధారాలు యిటీవల గురువులు వ్రాసే వ్రాతలలో దొరుకుతాయి. ఆ తగలబెట్టడాన్ని 
నిరసించిన పండితులనందటినీ దూషిస్తూ నన్ను మిక్కిలిగా దూషిస్తూ “శృంఖలం” అంటూ 
వ్రాసి దాన్ని దాచి దాచి తుదకిప్పుడు అది పొరుషంకాదని ప్రకటించారు. దాని (ప్రకటనవల్ల 
ఆ శ్లోకాలు చెప్పిన బ్రాహ్మడికి వృత్తిచ్చేదమవుతుందని కూడా ఆపినట్లు గురువులే వ్రాశారు. 
యిప్పుడు వృత్తిచ్చేదం అవుతుందేమో చూడాలి. వేడినీళ్లవల్లనే యిండ్లు కాలతాయి 
కాంబోలును. నాపూన్ని ఆ బ్రాహ్మడి వృత్తిని నిల్పుగాక, నాకు దీనివల్ల పుణ్యం కలుగుగాక. 
యెన్నండో భస్మమైపోయిన శతఘ్నిని యిప్పుడు మళ్లా కాలదోషపు ప్రోనోటులాగ బయటికి 
లాగుతూవున్నారు. పాశుపత మేమయిందనుకున్నారో? 


పాపం “క్షమాపణ” అనే నిర్దుష్టమైన పదం కూడా వారికి నింద్యగ్రామ్యజాతిలో 
చేర్చవలసివచ్చింది. యింకొకచిత్రం. అది సర్వదా నిర్దుష్టపదం అన్న సంగతి మావల్ల 
తెలుసుకోవడం జరిగిందా? అలా జరిగినా యిప్పటిక్కూడా ఆ తెగలో చేరినవాళ్లు మాత్రం 
క్షమాపణ అనడానికి బదులుగా క్షమార్పణ అనే వ్రాస్తూవుంటారు. యపదం అపశబ్దమైతే 
కాదుగాని యే అర్ధం యివ్వాలో ఆ అర్థాన్ని మాత్రం యివ్వడానికి పనికి రాదు. 
గురువుగారుకూడా “క్షమార్పణ” అనే వాడుతూ వుంటారు. పైపదం నిర్దష్టమన్న సంగతిని 
యెలింగినవారుపండితులలోకూడా క్వాచిత్మంగా వుంటారు. ఆలాగే కాకపోతే 


శ్రీ వ్యాసమూర్తిశాస్తుల్లుగారి వంటి వారు “నింద్యగ్రామ్య” మనడం తటస్టించదుకదా. 


938 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


అప్పుడు శిష్యులవల్ల లోకానికి ఆయీరహన్యాలు వెలిపుచ్చవలసివచ్చింది. యిప్పుడో, 
గురువుగారి పుణ్యమా అని, కొన్ని రహస్యాలు బయలుపడతాయి. నా కవిత్వాన్ని 
తప్పులంటూ వ్రాయడం బాగానే వుంది కాని నామీంద వృథాదోషారోపణ చేసి శాపాలు 
పెట్టడం గురువులవారి అమాయికత్వాన్ని మజింత బలపజుస్తుంది. ఇతరుల సందర్భంలో 
నేను స్పష్టంగా వాడిన “ఆసిమాంతి” పదాన్ని గురువులు తమమీద పెట్టుకోవడం మిక్కిలి 
శోచనీయం. గురువులు కోపోద్రేకంచేత నాకున్నూ వారికిన్నీ సందర్భించిన శుశ్రూషను 
అన్యథాగా వ్రాశారని నేను వ్రాస్తే దానికి “వొళ్లు తెలియక వ్రాశా” రని నేనన్నట్లు వ్యాఖ్యానం 
వ్రాసుకున్నారు గురువుగారు. సత్యంకోసం నేను పెనుగులాడుతూ వున్నప్పటికీ వెం॥రా॥ 
లవలె హెచ్చుతగ్గు మాటలు వ్రాయడం నాపనికాదు. గురువుగారు సరియైనతోవలో 
కలాన్ని నడిపించడంలేదు. నిన్నగాక మొన్న కాంబోలు శ్రీదేశోద్దారకులు “సుగ్భహీతనాము 
లగు శ్రీ, చెళ్లపిళ్ల వెంకటశాస్తిగారికి గురువులగుటచేతను అగ్రపూజ కర్పులు” అని వ్రాసిన 
సంగతి యెణింగివుండిన్నీ ఆ సభలోనే శ్రీకాంచనపల్లి కనకమ్మగారు తమ్ముస్తుతిచేసిన 
“యీతని పాదమ్ములు గొల్లు రేన్గుపయి నెక్కుకవుల్‌” అనే వాక్యాన్ని వినివుండిన్నీ, 
నాశిష్యత్వాన్ని తృణీకరించడం యేమనుకోవాలి? అట్టినే నేమి, నాకవిత్వమేమి, క్షణంలో 
పనికిమాలినవయినట్లు వ్రాస్తారు గురువరులు. యెవరో యెవరినో పడందిట్టి అందులో 
తమకేమో మెహర్చాని సంఘటించడానికి వ్రాసిన వకదూషణ పుస్తకాన్ని, ధారాశుద్ధిలేని 
పుస్తకాన్ని తెగపొగిడి రాస్తారాయె, ఇదంతా అమాయికత్వంగాక యేమనుకోవాలి? 


షష్టిపూర్తి సందర్భంలో వెం॥ శా॥ ని సమ్మానించిన సమ్మానించడం ఆం(ధలోకాని 
కంతకున్నూ సమ్మానించడంగా పండిత లోకం అంగీకరించుగాక అని వ్రాసిరి. నేండు 
శుంఠ వెం॥ శా॥ అని వ్రాస్తూవుండిరి. శత్రుత్వమే వుందనుకుందాం వుంటేమాత్రం 
ప్రాంతలో గాంభీర్యం వుండవద్దా? రామునికి రావణునిమీద శత్రుత్వం లేదా? అయితే 
మాత్రం గాంభీర్యాన్ని కోలుపోయినాండా? రాముడు చూడండి యేమన్నాడోను! “ఓయీ! 
నీవు కులమందుంగాని బాహుబల మందుగాని మిగులపేరెక్కిన వాండవు. యిట్టివాండవై 
యుండిన్నీ దొంగతనంగా నా భార్యను అపహరించడం శూరులు మెచ్చరని తెలుసుకోలేక 
పోయావు. ఆయీ నీ అకార్యాన్ని బ్రహ్మ మొదలగు నీకూటస్టులు విని మిక్కిలీ 
నొచ్చుకుంటారుసుమీ” అని అన్నట్టు మురారి కవి వ్రాసివున్నాండు. అంతేనేకాని “కుండంతా 
వోటిగా” వ్రాసేవ్రాంతకూడ వక వ్రాంతేనా? నేను గురువుగారి భారతం యావత్తూ 
అసారమని వ్రాయలేదే? వారికింత కోపం యెందుకో? యేకొంచెమున్నూ అసారంగా 
వుండకుండా కవిత్వం చెప్పేవాళ్లంటూ స్వర్గ మర్యపాతాళలోకాల్లో యెక్కడేనా యెప్పుడేనా 
వున్నట్లు విన్నామా? వింటామా? 


గురువుగారు వట్టి అమాయికులు 939 


మాకున్నూ, వెం॥రా॥ లకున్నూ వచ్చిన వాదానికిన్నీ ప్రస్తుత వాదానికిన్నీ 
ముడి పెట్టాలని గురువులు మిక్కిలీ శ్రమచేస్తూవున్నారు. దాని కిన్నీ దీనికిన్నీ లేశమున్నూ 
పోలికలేదు. యీ అంశం గురువు లెటుంగనిదికాదు! యెజుంగుదురు. యెటింగే లోకవంచన 
చేస్తున్నారు. యీ అంశాన్ని నేను మొట్టమొదటి వ్యాసంలోనే సూచించి వున్నట్లు జ్ఞాపకం. 
అసత్యములతోనూ అపప్రమాణాలతోనూ నిండివున్న ఆయీ తమ వ్యాసాలను పుస్తకంగాచేసి 
చెరలాటం అనే పేరుతో వుచితంగా పంచిపెట్టిస్తూవున్న గురువుల అమాయికత్వం మిక్షిలీ 
వర్ణనీయం. 


నేను; గురువుగారు నా కవిత్వంలో చూపిన దోషాలలో కొన్నింటికి పూర్వభారతాదులలో 
నుంచి వుదాహరణాలుచూపి, కొన్నిటికి గురువుగారి భారతప్రయోగాలే తుట్టతుదను 
అనుబంధంలో వుదాహరించి వున్నాను. గురువుగారు యేమాత్రం న్యాయపధాన్ని 
తొక్కేవారైనా అంతతో వూరుకొని “సరే! మిగిలినవాటి కేంసమాధానం చెపుతా” వని 
ప్రశ్నించడం తప్ప యింకోరీతిగా యేమాత్రం వ్రాసినా అది పిడివాదంలోకే చేరుతుంది. 


గురువుగారు మిక్కిలీ సాహసులు. కొల్లాపురపు విషయాన్ని యీ గోదావరిజిల్లాలో 
వుందే మహామహులైన విద్వాంసులూ కవులూ అందలున్నూ నిరసించివున్నప్పటికీ, వారి 
నందటినీ యేవో మాటలతో నిరాకరిస్తూ మళ్లా వాదానికి ఆరంభించారు. ఆ వాదంపేరే 
“దురుద్ధర దోషశ్ళంఖలం” దాన్ని మూడేళ్లు కాంబోలును కొంత పస్తాయించి అచ్చువేసికూడా 
దాంచి పెట్టివున్నారు. నాకేమో వంచనమని ఆలోచించి కాంబోలు యిప్పుడు బహిర్గతం 
చేశారు. కాని అందులో మొట్టమొదటి అచ్చులో వున్న “తద్దినంబెట్టేవాండి తమ్ముడులాగా” 
అనే మాట, లోనగు నింద్యోక్తులు చాలావజకు తగ్గించారు. యీమాట 82 వత్సరాల 
వయస్సులో యిప్పుడున్న వక మహాకవినిగూర్చి గురువులు వాడివున్నారు. యిప్పటి 
ప్రకటనలో కొందటిని అసలే తగ్గించారు. యెవరిని తగ్గించారో వారినే మొదటి అచ్చులో 
విశేషించి దూషించి వున్నారు. యీ తగ్గింపువల్ల ఆ దూషించడం తప్పని యిప్పటికేనా 
వారి చిత్తానికి గోచరించినట్లు స్పష్టపడింది అని నేను సంతోషిస్తూవున్నాను. నన్ను గుణించి 
మొదట యెంత దూషించారో అంతా యిప్పుడున్నూ ప్రకటించివున్నారు. యిలా మార్చు 
చేసి తుట్టతుదకు (వ్రాస్తారు చూడండి. 

“ఇవియే పండితుల యభిప్రాయములపై నేను వ్రాసిన వ్రాతలు. ఇవియే పండితులను 
తిట్టితి నని మన శతావధానిగారు పలుకగల్లిన పంక్తులు ఇందులో నెట్టి తిట్లున్నవో?.......” 


మార్చడం వల్ల కొన్ని తిట్లు తగ్గినాయని మనవిచేస్తాను. అవసరమైనపుడు నాచేతికి 
చిక్కిన పుస్తకంలో వున్న దుర్వాక్యాలు ప్రకటిస్తాను. మొదట తొందరపడినప్పటికీ 


940 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యిటీవలనేనా సవరించడం శ్రీవారి జీవితాన్ని అలంకరిస్తుందనిన్నీ విన్నవించుకుంటాను. 
యింక ప్రస్తుతాన్ని ముగిస్తూ నేను యిదివజలో గురువులవారిశంకలకు యిచ్చినటువంటిన్నీ 
యీ వ్యాసం తుట్టతుదను బహుసంగ్రహంగా శ్రీవారి భారతాన్నుంచే యివ్వంబోయే 
టటువంటిన్నీ సమాధానాలను గూర్చివారి అంగీకారానంగీకారాలు తెలుప వలసిందని 
పునఃపునః మనవి చేసుకుంటాను. యిద్దబిమున్నూ వార్ధక్యంలోనున్నూ అనారోగ్యంలో 
నున్నూ వున్నవారమే కనుక తక్కిన పొడిమాటల వాదానికేంగాని విద్యావిషయికమైన 
యీ వాదాన్ని తేల్చుకోవడానికి తగ్గ ఆయురారోగ్యాలని యిమ్మని మా యిలువేల్పును 
ప్రార్ధిస్తాను. 


చ. గురువులు నాకునిప్పు డొక గొప్పపనిం గలిగించినారు, వే 
గిరపడినంతం దేలదది కేవలసారవిహీనమయ్యు, నీ 
కరుణయొకింత నాపయినె కాక గురూత్తమునందు జూపి సా 
కిరివయి చూడు మిర్వురకు గీర్తియు నాయువుం బెంపు మీశ్వరీ 


క. వాదిప్రతివాదులలో 
రాదుగదాకీర్తి ఇర్వురకు నందువా? నా 
“చేదస్తపు” నుడి యెట్లో 
నీదయచే యుక్తమగుచు నెగడుంగాతన్‌ ! 


క. గురువు లడుగుట శిష్యుం డు 
త్తరమిడుటయుం బ్రాజ్ఞు లొప్పు ధర్మమ, తగును 
త్తరమిచ్చినప్పు మెచ్చెడి 
గురునకు శిష్యునకు యశము కొదవగునొక్కో? 
క. తగునుత్తర మిచ్చెడివా 
నింగ నన్నున్‌, గురుని దాని నిజము తెలియు వే 
త్తంగం జేసి యాయురారో 
గ్యగరిమ హెచ్చించి (మొక్కు కైకొను మంబా ! 


క. వెనుక మము వెక్కిరించిన 
మొనగాండ్రకతాన లోకమున కేమో మే 
లొనంగూడె నందు రిపుడును 
జననీ! తాదృశయశః (ప్రసాదినివగుమీ ! 


గురువుగారు వట్టి అమాయికులు న 


అనుబంధము 


(1) మృగవరాక్ష్మి (2) నడిపించె, 19, 225, 112, (3) మా యొక్కొక్కరి 
తురీయార్ధంబుదాల్చి, కప్పిరొక్కక్కరు భీష్మునేనిటన్‌, (4) నాదగుపాణిగ్రహణం బొనర్చన్‌ 
నగు, దేవతాచక్రవర్తికి నాచార్యుని యంత వాని సుతుడు, నీదు నధరామృతము, 
నా దుహితృ ప్రాణవిభుండు, (5) చేదిపుర మేగి, నిజపురం బరిగి, (6) వ్యాసు లరుగుదెంచి 
సలుపు మీకు హితోపదేశము (7) నానిమిత్త భయంబు (8) పన్నుకంచును గొనిరి 
(9) కాశియుంబ్రయాగ మొదలుగ (1) అధ్యాత్మనూహించితిన్‌, సురవర్మన్‌ 
బిందువాతస్సురణన్‌. 


పైని చూపిన ప్రయోగాలన్నీ గురువుగారి భారతంలోన్నుంచి సంగ్రహింపంబడ్డ్దాయి. 
వారు నా ప్రయోగాలు ఆక్షేపించివున్నారు. ఆ ఆక్షేపణలు పైనిచూపిన గురువుల 
ప్రయోగాలచే వివరిస్తాయి. అందులో 2, 5, 9, అంకెలు పూర్తిగా గురువులు యేవి 
తప్పన్నారో అవే అనిన్నీ, తక్కిన అంకెలలోవి సజాతీయాలనిన్నీ, చదువరులేకాక 
గురువరులును గమనించాలి. వారు తాము ప్రయోగించివుండిన్నీ నన్ను ఆక్షేపించడమనేది 
మటుపుతగలడం చేత అనుకోక తప్పదు. యింతతో గురువులు నన్ను తప్పుపట్టడం 
మానడం యుక్తం. 


యింకొకటి. నీవు నే నాక్షేపించిన యే ఆక్షేపణకు దేన్ని వారకంగా యిచ్చి వున్నావని 
గురువులు అడిగితే దాన్ని గూర్చి విస్తరించి అప్పుడు ఫలానాదానికి ఫలానాదాన్ని 
వుదాహరించివున్నానని మనవి చేసుకుంటూవున్నాను. యిప్పుడు విస్తరభయంచేత అందుకు 
వుపక్రమించలేదు. యితరులకు తెలియదేమోకాని గురువుల ప్రయోగాలు గురువులకు 
తెలియక పోతాయా? నేనిప్పటికి వారి భారతం యిందు నిమిత్తం పరిశీలించింది ఆదిపర్వ 
సభాపర్వాలు మాత్రమే. ఆయీ ప్రయోగాలు ఆ పర్వాలలో చూచుకుంటే గురువులవారు 
తాము ప్రయోగించిన మాట మజచినన్ను ఆక్షేపించినట్లు స్పష్టపడుతుంది. యితరుల 
ప్రయోగాలు బోంలెడు వున్నప్పటికీ నేను గురువుల ప్రయోగాలే చూపడం వాదం సులభంగా 
తేలుతుందనే హేతువుతప్ప అన్యంకాదు. నామతంలో ఆ ప్రయోగాలన్నీ నిర్దుష్టాలే. 
గురువులు నన్నాక్లేపించే తోవనుబట్టి చూస్తే అవన్నీ శుద్ధతప్పులే అయితీరతాయి, భగవంతుం 
డవతరించినా లాభం లేదు. తాము ప్రయోగించీకూడా నన్ను ఆక్షేపించడం చూస్తే గురువులు 
అమాయికు లనుకోవడాన్నే బలపరుస్తుంది. 


అయితే నీవు గురువుల భారతం రెండుపర్వాలు ప్రయోగాలకోసం చదివానంటావుకదా? 
అవి నీ ప్రయోగాలవలెనే నిరుష్టాలేనా? లేక యెక్కడేనా దుష్టాలున్నాయా? అని కూడా 


942 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


యెవరేనా ప్రశ్నించవచ్చు. వారికి నేను చేసుకునే మనవి యేమిటంటే : వారు నా నిర్దుష్టమైన 
ప్రయోగాలు దుష్టాలని ప్రమాదపడి వ్రాస్తే నావి నేను వారి ప్రయోగాలే చూపి 
సమర్ధించుకోవడాన్ని గూర్చి లోకం నా మీంద లేశమున్నూ ఆగ్రహించదు, యెందుచేత? 
అది అవసరమైన విషయంకనక. పైపెచ్చు వారి తప్పులు చూపితేనో? ఆ తప్పులు నిజమైన 
వయినప్పటికీ “గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిం” దంటారు, సరే! లోకానికి వెజవడంచేతకాని 
లేకపోతే గురువుగారి భారతంలో దురుద్ధరమైన దోషాలు వున్నాయనే అంటావా? అంటే, 
అంటాను. మచ్చుకు రెండు మూడు చూపుతాను కూడాను. చిత్తగించండి. 


“అఘౌఘదహద్దండకమండలుప్రథితుండు,” (శ్రీ-కృ-భా-ఆదిపర్వం-౧ -౮-ఆ) 
“సుందరవతి, పురముల్‌, సరంబులున్‌” (౧౦- ఆశ్వాసము) 
“సుభగస్నిగ్రములై మహాయుతములై శోభిల్లు కేశంబులన్‌” (సభా-౪-ఆ) 


యిత్యాదులు చాలావున్నాయి. అంత పెద్ద (గ్రంథం వ్రాసేటప్పుడు వ్యత్యాసాలు 
కొన్ని వుండడం ఆక్షేపణీయంకాదు కాని అంత గ్రంథం వ్రాసిన తమరు వకళ్లని 
ఆక్షేపించడానికి ఆరంభించ గూడదన్నది అందటికీ సమ్మతమైనమాట. అయితే నీవిప్పుడు 
చూపిన ప్రయోగాలవల్ల గురువుల వారి ఆక్షేపణలన్నీ కొట్టబడ్డట్టేనా? అని శంక రావచ్చును. 
అబ్బే! యింకా కొన్ని మిగులుతాయి. యివి వూరికే అవసర నైవేద్యంగా సమర్పించుకున్నాను. 
మహా నైవేద్యం తరువాయివుంది. యింకా గురువులు నామీంద చూపే దోషాలున్నూ 
తరువాయే. గురువులను యిదివజలో ప్రార్ధించివున్నా మళ్లా కూడా ప్రార్థిస్తాను. అయ్యా, 
మీరు నా గ్రంథంలో దోషాలుచూపడానికి మొదలుపెట్టినారు. మీ కవిత్వమే చూపికొన్నిన్నీ 
భారతాదులు చూపి కొన్నిన్నీ వుపాయంగా సంగ్రహంగా సమర్ధించివున్నాను. విస్తరించి 
కావలిస్తే దేన్నో తాము నిర్దేశిస్తే దాన్ని గుణించి యెంత వ్రాయాలో అంతా వ్రాసి 
తృప్తిపజుస్తాను. ఆలా అనుగ్రహించకోర్తాను. కోపంకొద్దీ యేదో పెద్దజాపితా వ్రాస్తే 
పండితలోకానికి దాని మంచిచెడ్డలు తెలుస్తాయికాని సామాన్యుల కేం తెలుస్తాయి? సంగీత 
పాటకులు యేదో ఒక స్థలంలో జాగాచేసి స్వరకల్పనచేసి లోకాన్ని రంజింపచేసినట్లు 
మనం కూడా అలా చేదాము. లేకపోతే గ్రంథం మజీ పెరిగిపోతుంది. యీ వ్యాసంలో 
నేను చూపినవాట్లల్లో దేన్నో వకదాన్ని నిర్దేశించండని మనవి చేస్తాను. 


యింకొక విషయం వ్రాస్తాను, ఫల్గుణ, ఫాల్గుణ, అనే ప్రయోగాలు యెనిమిదింటికి 
తక్కువకాకుండా తమ ఆది, సభాపర్వాలలో నాకు కనపడ్డాయి. వకటో రెండో 
నకారఘటితాలున్నూ కనపడ్డాయి. యీ సంగతి నేను వూరికే తమతో మనవిచేసుకోవడం 
లేదు. కారణం అడిగితే అప్పుడు విస్తరించి మనవి చేస్తాను. తాము “పాపం బద్దలవుతుంది” 


గురువుగారు వట్టి అమాయికులు 943 


వగయిరా వాక్యాలతో నన్ను శపిస్తూవున్నారు. నేను వ్రాసిన మాటలు జాగ్రత్తగా చూడక 
తమకు బొత్తిగా సంబంధమేలేని వాక్యాన్ని తమమీందకు తెచ్చుకొని నన్ను శపించే 
గురువుగారి అమాయికత్వాన్ని నేను వర్ణింపలేను. గోలకొండ పత్రికలో “ఊరిపిడుగు” 
వ్యాసంలో “గంధర్వలోకం” అనే తుంటరివ్రాంతను గురించి తమకు సంబంధమున్నట్టు 
నేను వ్రాసినట్లు వృధాగా అపోహపడ్డారు గరువులు. అందులో వో. వెం. సుబ్బారాయశాస్త్రిగారి 
వాక్యంలో వున్న “ల్రీవారు” అనే పదం నన్ను బోధించేది కాని తమకు లేశమున్నూ 
చెందదు. దాన్ని సవిమర్శంగా చూస్తే అందు గురువుగారుపడ్డ ప్రమాదం వారి ఆత్మకే 
గోచరిస్తుంది. గోచరించాక అయ్యో అని వారే పశ్చాత్తాప పడతారు. కనక విస్తరించేది 
లేదు. 


ఆ “గంధర్వలోక” లేఖతో గురువుగారికిగాని, మజివక మా పూర్వ శిష్యుడికిగాని 
సంబంధంలేదు. అది వ్రాసిన “గంధర్వు” డెవరో నేను బాగా యెటుంగుదును. అతండు 
కులాని కంతకున్నూ కళంకు తెచ్చుకొనే నిమిత్తం అట్టిపని చేసివుంటాడని ప్రతి 
ప్రాజ్జుండున్నూ గుటితిస్తాండు. దివాంధంతో మాత్రం గురువులకు సంబంధం లేదనడానికి 
నా ఆత్మ విశ్వసించదు. “గంధర్వలోకము” తో సంబంధం వుందనడానికిన్నీ విశ్వసించదు. 
కాంబట్టి వ్యక్తపరుస్తూ వున్నాను. 

గురువుగారివలె నేను పరుషవాక్యాలు వాడడం లేదని గట్టిగా నేనున్నూ చెప్పగలను. 
నా వ్యాసాలుచూచిన వారున్నూ చెప్పగలరు. అట్టి స్థితిలో “గాండీవం” అనే పత్రికలో 
వారితోపాటుగా వివక్ష లేకుండా నన్నుగూడ యెవరో వక ప్రాజ్ఞ మహాశయులు విమర్శించి 
వున్నారు. ఆ వ్రాంతలో వారి అంతరాత్మ నిజాన్ని గుర్తించి వున్నట్టున్నూ కొన్ని మాటలు 
కనపడతాయి. కాని అంతకన్న స్పష్టంగా ట్రాస్తేనే కాని సర్వులకున్నూ సులభంగా 
బోధపడదని వారికి నా విజ్ఞప్తి. అసలు యీ వాదమే పనికిరాదంటారా? అలా అనడం 
కూడా మంచిదే. అచ్చుపడి వున్న యథార్థమైన నా జీవితచరిత్రకు అవమానం వస్తూవున్నది 
గదా? నిజం తేల్చుకోకపోతే యేలాగ? నిజమైన తప్పేదేనా వుంటే దాన్ని కాదని వాదిస్తే 
నన్ను మందలిస్తే నేను వప్పుకుంటానోలేదో చూడండి. అలాటిచోట మార్గాంతరం వుంటే 
దాన్ని చూపుతాను. అది పాండిత్య బలాన్నిచూపేదవుతుందిగాని పిడివాదం లోకి రాదు. 
యేమైనా మీ “గాండీవ” వ్యాసం చాలావరకు యుక్తంగానే వుంది. మళ్లా వ్రాసెటప్పుడు 
వివేచనగా వ్రాయండి. యింతే మనవి. 


శ xX 


944 


సంధి మిచ్చంతి నాధవః 


(2-7-1936 సం॥ర ఆంధ్రపత్రిక డైలీ నుండి) 


యోగ్యులు తమతో వేటొకరికిగాని, వేటొకరికీ వేటొకరికీగాని స్నేహభావమునే 
కోరుతారు గాని ద్వేషభావాన్ని కోరరు. యీ భావాన్నే మనస్సులో పెట్టుకొని, శ్రీ గన్నవరపు 
సుబ్బరామయ్యగారు, మా గురువుగారి “చెరలాట” [గ్రంథాన్ని గుణించి కొన్ని వాక్యాలు 
వ్రాసివున్నారు. ఆమాటలలో వున్న ముఖ్యాంశం యెంత చర్చించినా వ్యాసకర్తలకు మా 
వుభయులయందున్నూ వున్న ఆదరాతిశయాన్నే వెల్లడిస్తుంది. కాని అన్యథాగా వుండదు. 
తుట్టతుదను వ్రాసిన “ఈ వాదాన్ని గూర్చి యింకొక భాగము గూడ ప్రకటింపవలెనా?” 
అనే అక్షరాలవల్ల చూచినంతలో ఆ పుస్తకం అనుచితంగా వుందనే తాత్పర్యాన్ని 
వెల్లడించినట్లు కూడా స్పష్టపడుతుంది. వారు మా వుభయులను గుటించి వ్రాసిన 
మందలింపునకు నేను మాత్రం దోసిలి వొగ్గుచున్నానని మనవి చేసుకుంటాను. నాకిప్పటికి 
నెలమీంద పదిరోజులు కాబోలును తరువాయిగా అజవైయారు యేండ్లు నిండవచ్చాయి. 
నేను శ్రీ కృష్ణమూర్తి శాస్తుల్లుగారి వద్ద పుస్తకాలు పట్టి యేఖైయేండ్లు అతిక్రమించాయి. 
వారు కొంతకాలమునుంచి నన్ను గూర్చి కొద్దిగానైతే నేమి గొప్పగానైతేనేమి యీసడించడం 
కర్గాకర్ణికగా వినడం కలదు. యీ యీసడింపు విద్యకు సంబంధించిందే. అంతట్లో వారు 
కొల్లాపురం వెళ్లి అక్కడ తగాయిదా తెచ్చుకుని దేశానికి వచ్చి యేదో నిందాగ్రంథాన్ని వక 
యోగ్యునిమీద యితరులపేరుతో ప్రచురించారు. దానిమీద పలువురు పండితులతోపాటు 
నేనున్నూ అసమ్మతిని తెలపడం తప్పకపోయింది. దానిమీద వారికి కోపోద్రేకం అతిశయించి 
పలువురు పండితులతోపాటు నన్నున్నూ దూషించారు. ఆ దూషణాన్ని తెలిపే పుస్తకంపేరే 
“దురుద్ధరదోషశృంఖలం” అది నేను చూచిన్నీ అందులోవున్న అసత్యాలూ అనర్హపు 
మాటాలూ గమనించిన్నీ కూడా కిక్కురు మనకుండా వూరుకోవడమే కాకుండా 
గండపెండేరాన్ని నాస్వంత చేతులతో వారికాలికి తొడిగివున్నాను. ఆశ్చంఖలంలో నన్ను 
నిందించిన యితర విషయాలు వదులకున్ననూ వారి విషయంలో నేను వుపకారానికి 
చేసిన వక యత్నాన్ని అపకారంగానున్నూూ నేను సభలో వుపన్యసించని విషయాన్ని 
వుపన్యసించినట్టున్నూ లిఖించారు. యిందు వకటి ముక్యాలకున్నూ వకటి పాలకొల్లుకున్నూ 
సంబంధిస్తాయి. లోకానికి ఆమాత్రం విమర్శనాజ్ఞానం వుండకపోతుందా? అని అప్పుడున్నూ 


సంధి మిచ్చంతి సాధవః 945 


నేను కలగచేసుకోలేదు. తరువాత గురువుగారు నాశుశూషను గుణించి కేవలమున్నూ 
హైదరాబాదుకు వ్రాసిన వక వుత్తరం అక్కడ పత్రికలలో విశేషించి చర్చించి చర్చించి 
గందరగోళ పడ్డది. నిన్నమొన్న నాకు చేరింది. ఆ వుత్తరంవల్ల షష్టిపూర్తి కమిటీవారు 
ప్రచురించిన నా జాతకచర్యకు చిక్కు తటస్థించింది. దానిచే జాగ్రత్తగా వ్యక్తిదూషణ 
కలికానిక్కూడా రాకుండా వుండాలనే నియమంతో మూడువ్యాసాలు వ్రాశాను. దానిమీద 
కొంతబెడిదంగానూ కొంత శాంతంగానూ సమాధానం అంటూ గురువులు (ప్రచురించారు. 
దానిమీద క్షమాపణం అనే శీర్షికతో వకవ్యాసం నేను వ్రాశాను. దానిలో వక్కమాటకూడా 
అసత్యం లేకపోయినా అది వారి చిత్తానికి మిక్కిలి కోపాన్ని రప్పించింది. ఆపైని తిట్టడమా? 
శపించడమా? అబద్దాలాడడమా? వకటేమిటి నానాత్రోవలలోకి లేఖిని నడిపించి 
అంతతోకూడా మనస్సు శాంతించక నాకవిత్వంలో తప్పులు చూపడానికి ఆరంభించారు. 
తప్పులను గూర్చి సమర్థించవలసినది వుంటే సమర్థనం ప్రచురిస్తాననుకోండి. లేదా? 
దిద్దుకుంటానని మనవి చేసుకుంటాను. దానికిచిక్కు లేదు. తిట్లకున్నూ శాపాలకున్నూ 
ప్రతిక్రియ చేసేదిలేదు. వృథాగా నావ్రాతలో మాటలకు వారు అపోహపడ్డవి కొన్ని వున్నాయి. 
వాట్లనుమాత్రం కనపరుస్తాను. యింత జాగ్రత్తగా యెక్కడేమి చిక్కువస్తుందో అని 
భయపడుతూ వ్రాస్తూవున్న నా వ్రాతనుకూడా సమష్టిమీద మిక్కిలి దురుసుగా వున్న 
గురువుగారి వ్రాతతోపాటు జమకట్టిన మా మిత్రులు సుబ్బరామయ్యగారిని వక పర్యాయం 
మామావ్రాతలు సవిమర్శంగా చదివి చూడవలసిందని ప్రార్థిస్తాను. తాగుడు దగ్గిఅనుంచి 
పంచమహా పాతకాలదగ్గిఅనుంచి వారు నాకు ఆపాదించి వున్నారుగదా! నా వ్రాతలో 
అట్టి ప్రసంగం యొక్కడేనా మందుకేనా వుండదేమో! సదరు సుబ్బరామయ్యగారు 
పరిశీలించారుకారుగదా అనే దుఃఖం నన్ను బాధిస్తూ వుంది. గురువుగారు వ్రాశారంటే 
నాకు బాధలేదు. వారికి నావల్ల పెద్ద చిక్కు వచ్చి పట్టుకుంది. దాన్ని పోగొట్టు కోవడానికి 
వారు “వెం॥శా॥ అల్లాటివాడు యిల్లాటివాడు, తాగుతాడు, తాళాలు వాయించుకుంటాడు, 
పొత్తర్లు కట్టుకుంటాడు” అని వ్రాయడం వారికి ఆవశ్యకమయింది. దాని వల్ల వచ్చే 
చిక్కు వారికి వదలిపోతుంది. కనక వారట్లు వ్రాస్తారనుకుందాం. అట్టి మాటలు లేశమున్నూ 
నేను వ్రాయలేదే? లేనప్పుడు నావ్రాత వారి వ్రాతతో సమష్టిమీదే అనుకుందాం సమానంచేసి 
వ్రాయడం నా మాటట్లుండగా లోకం మాత్రం సహిస్తుందా? అయితే మొత్తం వివాదం 
వద్దని వారి తాత్పర్యం అనుకుందామా? దాన్ని శిరసావహించని వారెవరు? తండ్రిమీద 
కొడుకు కోర్లులో దావాచేస్తాడు. దేనికోసం? ధన కనక వస్తు వాహనాల కోసం. దాన్ని 
తప్పుగా భవంతం నేటికాలంలో కనపడదు. ధనం యేలాటిదో కీర్తిన్నీ ఆలాటిదే. 
అందులో బాగా ఆలోచిస్తే ధనం కన్న కీర్తే యెక్కువగా గణించదగ్గది. 


946 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


“సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే” కదా! అయితే నీకేమీ అపకీర్తి 
వచ్చిందంటారా? వినండి. జాతకచర్యలో వున్నదున్నట్టుగా విద్యాభ్యాసాన్ని గూర్చే కాదు 
యెన్నో విషయాలు వ్రాసుకొని వున్నాను. గురువుల వారు హైదరాబాదుకు కోపోద్రేకంతో 
వ్రాసిన వుత్తరం వల్ల నేను కాజులూరు, చామర్లకోట, పిల్లంక, పల్లెపాలెం, యిన్నివూళ్లల్లో 
చదువుకొన్న చదువు, చేసుకొన్న వారాలు, యొత్తుకొన్న మాధాకవళం అనుభవించిన 
కష్టసుఖాలు, తిన్న మొట్టికాయలు, యివన్నీ గంగలో కలిసిపోవడమే కాకుండా, వెం॥ 
శా॥। వట్టి అబద్ధీకుడు. వక్క గురువుదగ్గిఅ చదివిన చదువును యిందటికి పంచిపెట్టి 
(వాశాడంటూ నా శత్రుకోటి నన్ను నా జీవితకాలంలోనున్నూ అటుపిమ్మటానున్నూ 
ఆక్షేపించడానికి కారణం కాదా? నా జీవితకాలంలో యేలాగయినా తరువాత యీ 
అపవాదునుబట్టి నా కొడుకులకు తలవంపు రాదా? చూడండి. పాపం. ఈ మధ్య జగదేక 
పండితులు శ్రీ ఆకొండి వ్యాసమూర్తిశాస్తుల్లుగారిని ఎవరో వృథాగా పనిలేనిపాటుగా 
అధఃకరించి వ్రాసినందుకు మిక్కిలి పరితాపపడుతూ ఆయనకుమారుడు వెంకటశాస్త్రిగారు 
“నివేదనం” అనే పేరుతో కొన్ని పద్యాలు ప్రచురించారు. అవి చదివేటప్పటికి నాకు 
కళ్లమ్మట నీళ్లు బొటబొట రాలడం మొదలెట్టాయి. అలాగే యీ అపవాదాన్ని నేను 
తొలగించుకోకపోతే యిదిముందు నాకుజ్జలకు తలవంపు తేదా? అందులో సామాన్యులు 
ఆరోపించిందికాదాయె. గురువులవారిది కదా? ప్రభాకరశాస్త్రిని సుబ్బరామయ్యగారు 
యెతిగేవుంటారు. అతణ్ణి వక విషయంలో గురువుల వారు అసత్యవాదినిగా వ్రాశారు. 
పైంగా యిప్పుడు భారతంకాబోలును నెత్తిని బెట్టుకొని ప్రమాణం చేయవలసిందిగా విధిస్తూ 
వున్నారు. యీలాటివి యెన్నో అనుచితాలు వారి వ్యాసాలలో వున్నాయి. నాదానిలో లేవని 
నా నమ్మకం. విద్యావిషయంలో నేను గురువులకన్న యెక్కువ శుశ్రూష చేసినట్లు 
ప్రాసినమాట సత్యం. దాన్ని ధ్రువపరచడానికి తగ్గప్రసక్తి గురువుగారే కల్పించివున్నారు. 
యింకా ముందుకూడా కల్పించే వూహతో వున్నారు. ఆ సంగతి యెంతవజకు సత్యమో! 
భగవంతుడు తిన్నగాచూస్తే త్వరలోనే తేలుతుంది. ఇంతకన్న అనుచితంగాని అవాచ్యంగాని 
అయోగ్యంగాని నా వ్రాంతలోవుంటే చూపవలసిందని సుబ్బరామయ్యగారిని ప్రార్థిస్తాను. 
నాతప్పు నాకు గోచరించదు గనుక యీ ప్రార్థనం. దీని మీద వారు వూరుకుంటేకూడా 
నా అభిప్రాయాన్ని బలపతిచినట్లే నేను సంబరపడవలసి వస్తుంది. ముగిస్తాను. 


x xX 73 


గురు 


947 


గురు శిష్య ప్రశ్నోత్తరములు 


(వ్రాత (ప్రతినుండి) 


అబ్బాయీ? నిన్ను కొన్ని ప్రశ్నములడుగం దలంచితిని. 
చిత్తం. యెతింగినంతలో ఉత్తరం మనవి చేసుకుంటాను. 


పాలకొల్లుసభలలో నెందేని మా అమ్మాయి కవిత్వము చెప్పునది కాదనియు, 
తండ్రిగారే చెప్పి యాపెపెరున ప్రకటింతు రనియు నర్థము ధ్వనించునట్లు 
పన్యసించియుందువా? లేదా? 

అట్టి యపోహ నా కుంటే గదా? అలాటిధ్వని వచ్చేటందుకు? లేదని 
గుళ్ళోలింగాన్ని పీంళమంటే పీంకుతాను. 

మొల్లను గూర్చి యైన నిట్లు మాటలాడితివా? 

మొల్లకు తండ్రిగాని సోదరులుగాని కవులైనట్లు ప్రతీతి యెక్కడా వున్నట్లే 
లేదు గదా? యిట్టి యపోహ మేలాగు? 

పోనీ ఆపెజోలి మన కెందుకు? మా అమ్మాయిని గూర్చియే మజియొకసారి 
అడుగుచున్నాను. 

మతియొకసారి కాదు, వేయిసార్లడగండి. “కవులకూంతుళ్లు కూడా కవిత్వం 
చెప్పడం కలదు. శ్రీపాదకృష్ణమూర్తి శాస్తుల్లుగారి కొమార్త యిందు 
కుడాహరణం” అని భావ సం॥ మార్గశీర్ష బఐ ౨ శనివారంనాటి కృష్ణలో 
వ్రాశాను కూడాను. 

దాని నటు లుంచుము. నా భారతమును గూర్చి విశేషించి నాండు పాలకొల్లులో 
నీవుపన్యసించలేదేమి. 

ఉపన్యసించాను. ఆ సభలో సభ్యులరంజనకయి యితరమున్నూ 
మాటలాడాను. పాలకొల్లు వ్యాసంలో యీ యంశం గతార్ధ మవుతుంది 


మళ్లా యిక్కడ పిష్టపేషణ మెందుకు? 


948 


గురు 


కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


1916 సం॥ రములో బందరులో నీనిమిత్తమున జరిగిన మహాసభకు నే 
నధ్యక్షుండుగా వచ్చినపుడు, ఆ సభలో నన్ను రహస్యముగా పిలిచి నీవే 
మంటివి? జ్ఞప్తి యున్నదా? 


లేకేమి? మొన్న తామాయీసంగతులన్నీ “చెరలాటం”లో వుదాహరించారు 
కూడాను. తమ్ము రహస్యంగా పిల్చి “అయ్యా యీ సభలో నన్ను మీ శిష్యుడని 
చెప్పండి. బహువచనంగా సంబోధించకండి” అని సవినయంగా మనవి 
చేసుకున్నాను. 

(తమలో) యిది మాత్రము శిష్యునికేమి బాధించెడిని. మిక్కిలి వినయవంతుం 
దనియు, ఆ వినయము కూడా అంతఃకరణశుద్ధికలదియే యనియు తేల్చెడిని. 
పై(గా, చెరలాటములో దీనిని నే నెందుకెత్తుకోవలెను? సరి? బాగుగనే 
యున్నది నా ధోరణి. కొన్ని విషయములు తుదకు నిల్చినను నిలువకున్నను 
అడుగుటకేని యవకాశము కలవిగా నున్నవి. యిదియో? అట్లును లేదే? 
(ప్రకాశము) నీవు మాత్రము తఅచుగా నన్ను గురువుగారు, గురువుగారు, 
అని ప్రతిచోటను చెప్పుచుందువు, నాకేమో నిన్ను శిష్యుండని చెప్పుటకు 
సిగ్గుగా నుండెడిని. స మాటలయందంతఃకరణశుద్ది లేకపోవుటయే దీనికి 
కారణ మనుకొందును. 


యిదంతా యిటీవల తామభిప్రాయం మార్చుకోవడంవల్ల కల్గిన విశేషమే. 
కొల్లాపురమే సర్వానికిన్నీ మూల మనుకుంటాను. 


దానికేమిలే, నీ శిష్యత్వము అంతఃకరణశుద్ధి కలదే యగుచో నే నేదేని సభలో 
నొకమాటేని వాక్రుచ్చియుండనా? 


అదిన్నీ జరిగింది, తమకు జ్ఞాపకం లేకపోవచ్చు. “చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి నా 
శిష్యుండు, అతండు నా యెడల పితృవాత్సల్యత చూపుచు.......... (1. 


(తొందరతో) ఆంగు, ఆంగు. పెండ్యాలవారి కేసులో నుండి కాదు వ్‌ 
వుదాహరించుట. పండితాభియోగమని అచ్చుపడ్డది కాంబోలును ఆ కేసు 
విచారణ. సరే? అది మహాసభ కాదుగదా! మేజిస్టీటుకోర్టు. 


మహాసభకన్నా కోర్టుకే గౌరవ మెక్కువేమో? కోర్టులో చెప్పే మాటలన్నీ 
ప్రమాణం మీంద చెప్పాలి కదా? మహాసభలో నట్లు కాదు. 


గురు శిష్య ప్రశ్నోత్తరములు 


గురు 


949 


కోర్టులో ప్రమాణాలకా నీవు వాల్యూయిస్తూన్నావు? పోనీ దాని కేమి? శాస్త్రిగారి 
“క్షమాపణ” అన్నా వేమిటి? 

నేనన్నది “క్షమాపణ అని మాత్రమే. శాస్త్రిగారి అన్నది ష(తికలవారు చేర్చినది. 
అందుకే వారు కొటేషన్‌ గుర్తు క్షమాపణకే పెట్టే రనుకుంటాను. శాస్త్రిగారంటే, 
వెం॥ శా॥। గారన్నమాటే. 


చంకదుడ్డేమిటి? 


అది నాదే. ఆమాట వాడడాని కారణం ఆ వ్యాసంలోనే వ్యాఖ్యానం 
చేసివున్నాను. యిక్కడ మళ్లాయెందుకు? 

నీ వ్యాఖ్యానముల కేమిలే. ముఖ్యముగా కొల్లాపురపు విషయములో నిజమే 
అనుకొమ్ము నాకు వ్యతిరేకాభిప్రాయ మీవచ్చునా? 


యివ్వకూడదు. విధిలేక యిచ్చాను. ముక్యాలవ్యాసంలో దీనికిని జవాబు కలదు. 


నేను నీ మీంద నెవరోట్రాసిన శృంఖలము విషయమున నభిప్రాయ 
మడిగినపుడు చేసినది నీ వెటుంగుదువా? 


యెజుంగుదును. తిట్టి పంపినారు. యీ సంగతి గూఢంగా వ్యాసాలలో 
సూచించే వున్నాను. మీ రట్లు చేయకున్ననూ నాకు చిక్కులేదు. దీనికిన్నీ 
దానికిన్నీ చాలా తేడా వున్నది. ప్రస్తుతమో+ అభిప్రాయ మిచ్చి తీరాలి, లేదా 
పక్షపాతి, అనే అప్రతిష్ట పడేనా తీరాలి. నా ప్రతిపక్షికి మీరు సదభిప్రాయమిస్తే 
వృథాగా మీరుత్తర వాదులు కావలసి వచ్చేది! ఆయనగతి యేమయిందో 
తృణీకరణంలో చిత్తగించండి. 


ఎందుచేత? నీకభిప్రాయ మీయక తప్పింది కాదు. 


జమీందారయిన పెండ్లికొడుకును పెండ్లిపీంటల మీంద ఆశీర్వచించిన 
శ్లోకాలను మీరు అశుద్ధం, అమంగళం, అని తిట్టి పైంగా తగలంబెట్ట మన్నారు. 
యిది మీకిష్టమేనా? అంటే యేం చెప్పేది నిను? 

ఆ శ్లోకాలు చెప్పిన పండితుడు నాకు చేసిన అపకార మెటుంగవా? 


చేశాడు, చేయలేదు. మీ తొందర హరిహర బ్రహ్మాదులకుంగూడ సవరింప 
రానిదిగా నున్నది. శే నేం చేసేది? అభిప్రాయ మివ్వడం మానాలి. అంతతో 
మీకేం లాభం, ఆయన కేం నష్టం, యెందజో యిచ్చారుగా? నాకు నష్టం 


కో 
es 


ల 


ననే. 
nel ఆలో 


= 


ఇ 


అహార 


ఇల. 
= 
c& ప 


టి 


అపో 


- 


రజదడు కదా 
= 


అ 
కలా 
ar ee 


2 LU 
(Sere 


Po 


హారతీ 
అ 


ధం 
జో 


pn 
CfA ree] 
cer 


A 
త కో 


నాన 


౦టడగుండి 


‘fay ‘ryt 


950 


ui hl 
క ౧] 
ల) ఇ 
yi} 
Nt 
0 4] 
Wr i 
MR) 
ty «tl 
yA “2 
yl 
A) 
ty 
| 
[1] 1} 
(7 1 
$ 
ht 
| fy 
స 
౧ yi 
SPR 
ya W 
hi a 
ల 4 


అనో తు 


ళో 


= 
హా ౮ 


ప్రా 


టే 
ర 


ళో 


— 9) 


ne 


టీ 


ణి 
నం. 


న 051 


పదియేళ్లతిక్రమించినా యిప్పటికిన్నీ సవరణ కానేలేదు. ఆ మదరాసుదరిమి 
లానే మీరు నన్ను ముక్త్యాలకు రమ్మని నిర్బంధించింది జ్ఞాపకం తెచ్చుకోండి. 
నీవలె నాకీ స్వల్ప జ్ఞాపరాలన్నియు జ్ఞప్తియందుండవు. నాధారణ గుటికి 
బారెం డెచ్చుతగ్గుగా నడిచెడిది. 


ఆలాటిధారణ కావడంచేతనే వట్టి అపోహలు కలుగుతూ వుంటాయి. 


ఆ అపోహలేకదా? యీ ద్రాంతల క్కారణ మయ్యాయి. 


తిరుపతిశాస్తి కొడుకుచేత కొల్లాపురం పండితునికి అభిప్రాయ మిప్పించినది 


నేను కాడు. జయంతి రామనాధశాస్త్రీ. అతండే అందటిదగ్గణకీ తీసుకు 
వెళ్లినవాండు. అసలు డానిలో సారంలేకపోతే యెవ్వరూ యివ్వకపోదురు. 
మీడానిలోని అసారత్వమూ దానిలోని ససారత్వమూ స్పష్టంగా కనపడడంచేత 
అందటు పండితులూ సదభిప్రాయాన్ని యిచ్చారు. యిచ్చినవారిలో చాలా 
విద్యావ్యద్దులూ చయో సృడ్దులూ వున్నారు. నే నివ్వకూడదన్నందుకు నాకూ 
సమతకే కాని “అపంధానం తు గచ్చంతం సోదరో£౬.పి విముంచతి” 


ఆలాగా? బోనీ నీరు బ్రహ్మయ్యశాస్తులడారియం దున్నంతగురు భక్తి 


వీ 


5 ద్‌ nd 
లేడని మీరుతప్ప యేయితరగురువులున్నూ అనలేదు. యెవరివల్ల 
స ఆ 
యింతద్వపక్ష్ళతి సాండేడో దారియండంత గౌరవమున్నూ నాకు వుంది. 
మ 
విరక్తిడూత్రం యేగురువలయండున్నూ రదు 


ఆ వ్‌ లాక్స్‌ Lad aan) భలం న్యం న ళ్గి 
నకు లోకములో పేరేయున్లచో నయ్యది శాస్త్రమువల్లనా? కచిత్వముపల్లనా: 


శాస కవితో-భయగమ్ముళనందల్ల నని అగేడల అభిప్రాయం. యింకా అడిగితే 


ఆ 
లో ను 
తౌ లౌ ఈ yy స Hd 
కవితాంలో అంకోయింతో రసం వండడంవల్ల, మొడటిదానికన్న యిదే 
క 
Pte Ge Woe pu 
yD) nd ne 


. గే or Re A 
దక జగడత్‌తమెనకవి నగ రుడుగ్యదా? లేడా? చెప్పు. 


శ్ర షక అ ఆహో Ea 
మానా 


దిషయం మీయండు సమర్థించడం మిడి; 


ce pr. ~~ 0 
వండి లదు. గాకంట యో 
- 2 I A WO 4 FUDAN 
కో PO ర టీ బత ఆం అ FY eo" అఆ ఆలో ల్‌ 
సుళుద. చం Sw ఆజ రంల Rah (ఓ Gw 


952 


గురు 
శిష్యు 


కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


తీరుతుంది. వస్తుతస్తు, అట్టి గర్వం అంతకు పూర్వం వున్నా మీ 
పెండేరపుటుత్సవం నాంటినుంచేనా లేదని లోకం అంగీకరిస్తుంది. యే 
మంటారా? నా కట్టి గర్వమే వుంటే జగదతీతత్వస్ఫోరకచిహ్నమైన పెండేరాన్ని 
నిండుసభలో మీ కాలికి నేనెందుకు స్వయంగా తొడుగుతాను? “క్రియా 
కేవల ముత్తరం” గదా? దీన్ని గుజించి “భారతి” యేమందో? చిత్తగించలే 
దనుకుంటాను. 


భారతిమాటల కేమిలే, తప్పనివిధిచే తొడిగితి వని నా నిశ్చయము. 
(ప్రసిడెంటుగా వచ్చియుంటివి కదా? 


తప్పనివిధేమిటి? యిష్టమేలేకపోతే (ప్రసిడెంటుగానూ రాను. నాకంత 
గండగత్తిరేం వచ్చింది. యిప్పుడు తిరంగంబడ్డట్టే, తిరంగంబడాలంటే 
అప్పుడున్నూ తిరంగంబడేవాణ్సే, తప్పకుండా వారించేవాళణ్ణే. యిటీవలి చర్యలో 
(వ్రాశాను చూడండి. 


తిరుపతిశాస్త్రి యున్నచో కొంత (ప్రసంగము జరిగెడి దేమో? 


వున్నా ఫరవా లేదు. యేమంటారా? అతండు నన్ను వ్యతిరేకించే వాండు 
కాండు. అట్లేకాకపోతే మీ భారతం మీంద అతండభిప్రాయ మిచ్చేవాందేనా? 
యిదీలా వుండంగా యింకొక అర్భార్థసంబంధంలో కోర్టుదాంకా వెళ్లక 
మానతాండనుకొన్నారా? 


కృష్ణా పత్రికా సంపాదకీయమును నీవు ఖండింతునని నా పేర వ్రాసికూడ 
మరల మూకీభావమును వహించితి వేమి? 


మీరు తొందరపడి యేదో ఖండనమని రాస్తారు. దానిమీంద మణీ 
అలుసవుతుంది లోకానికి. వూరుకుంటేనో? గంభీరంగా వుంటుందనే నా 
తాత్చర్యం గాని అది ఖండింపంబడేదనే ఆశ నాకు మొదట నుంచీ లేదు. 
యిప్పుడున్నూ లేదు. 

ఆఖండింపంబడకపోవు టేలాటిదో వివరింపంగలవా? 


వివరిస్తాను. కాని అది దేవరవారి మనస్సుకు మళీ కోపకారణ మవుతుందని 
సాహించేదిలేదు. 


అయినచో కృష్ణా పత్రికాధిపతి నన్ను ద్వేషించువాండని వ్రాయుటకు కూడ 
నీ వాప్పవనుకొందును. 


గురు శిష్య ప్రశ్నోత్తరములు క 


శిష్యు 


నే నొప్పుకోకపోవడం లెక్కేమిటి? లోకమే వప్పుకోదు. ఆయన స్వభావం 
చాలామంచిది. ఆయన నిర్నిమిత్తంగా ద్వేషించండు. నన్ను మాత్రం ఆయన 
వదలి పెట్టేండా యేమిటి. డింకీపందెపు కోడిపుంజుగా చిత్రించాండుకాండూ? 
గుంటూరి పోట్లాటరోజుల్లో. ఆనవాలు కోసమని నా పెద్దరుద్రాక్ష తావళం 
కూడా ఆపుంజుమెడలో తగిలించాండు. ఆయనకృత్యాన్ని ఆయన నెజవేర్చు 
కున్నాందను కున్నాను. 

తిరిగియు బందరు వీడుకోలు సందర్భములో మిక్కిలి అభినందించి 
(ప్రశంసించినాండు కదా? 

“అవస్తా పూజ్యతే రామి అన్న విషయం తమకు విశదమే కదా? 
గర్జించవలసివచ్చింది, గర్హించాండు, అర్జించవలసివచ్చింది, అర్జించాండు. 
అదే ఆయనకృత్యం. “కొట్టితేకొట్టాండు కొత్త కోకెట్టేండు.” 

బాగున్నది నీకు క్రొత్తకోక పెట్టుటచే నీవు సంతసించితివి. నన్ను కొట్టుటేకదా 
హైలీ మిన్నకున్నాండు. 

అవసర మింకా రాలేదు వస్తే మీకున్నూ కొత్తకోక బహుమతీ దొరుకుతుం 
దేమో? 

ఇంతకును, ఆయన యెంతచేసిన నంతే అని నీ యభిప్రాయ మనుకొందును. 
“విస్సన్న చెప్పినదే ప్‌ మన్నట్టు. 

ఆయనే కాదు పరిశీలించి ప్రవర్తించే ప్రతి పత్రికాధిపతి వాక్కు నందున్నూ 
వుంటుంది యీ వాల్యూ. 

మరల “పరిశీలించి” అని విశేషణ మొకటిచేర్చితివే? 

చేర్చకపోతే చిక్కుగాదూ? ప్రతీ అవ్యక్తుండి రాంతకున్నూ కట్టుబడవలసి 
వస్తుంది. అది భావ్యంకాదు గదా? 

నేను చెరలాటములో “అందటికి శిష్యుండను” అని వ్రాసికొన్నాను. దీని 
కాయన చాలాసంతోషించు ననుకొందును. 

యీ వినయోకి పనిచేయదు. యేమంటారా? అంత వినయవంతులకు 


సార్వభౌమ బిరుదధారణ ప్రయత్న మెందుకని వెంటనే ఆశంక వస్తుంది. 
దానిమీంద వేంకటశాస్రివలె నేను గర్విష్టిని గాను సుమండీ, అని లోకాన్ని 


954 


కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ప్రతారించడానికి తప్ప ఆ వినయం అంతఃకరణశుద్ధి కలదిమాత్రం కాదని 
స్పష్టపడుతుంది, బాలుని క్కూడా. 


నేను బోవుపోకడ లేవియు నీవు సమ్మతింప వనుకొందును. అందుకే 
(ప్రతిమాటకు బదులు చెప్పుచుందువు. 


అబ్బే? అలా వుంటుందా? మీ అమాయికత్వాన్ని మీ పరోపకార 
పరాయణత్వాన్ని, వీట్ల నన్నిటినీ నేను శిరసావహించేవాణ్ణ. కొన్నిటిలో చాలా 
గడుసుతనంగానూ వెడతారు మీరు. కొన్నిటిలోనో? మిక్కిలీ పేలవంగా 
వుంటుంది మీ పోకడ. 


ఇంక శిరసావహింపనివేవి? 
వ్రాస్తే చాలా వ్రాయాలి. మీ మనస్సు నొచ్చుతుంది. 
నొచ్చదుకొంచె మేకరువుపెట్టుము. యెవరిది వారికి తెలియదుకదా? 


వుదాహరణకి వకటి మనవి చేస్తాను. పట్టనక్షేత్రంలో మీకు భగవతి (కలలోనూ 
గిలలోనూ కాదు) సాక్షాత్తుగా ప్రత్యక్ష మైనట్లు హరికథలోనూ 
జీవితచరిత్రలోనూ కూడా వ్రాయించుకొన్నారు గదా! దీన్ని లోకమెలా భావిస్తూ 
వుందో ఆలోచించండి. యిట్టివే యెన్నో వున్నాయి. 


ప్రత్యక్షము కాకూడదా? 
కావచ్చును, లోకం మాత్రం దీనికి గేలి చేస్తుంది. యీకాలంలో దీనిమీందెన్నో 


ప్రశ్నలు పుడతాయి. జవాబు సున్న 
లోకములో నీకు లేవా? యిట్టి ప్రతీతులు. 


వున్నాయి. అవి నే నంగీకరించేవి కావు. అక్కడే మీకూ నాకూ తేడా. 
అమాయికులు నాయందుండే (పేమచే కల్పించిన వివి. వీట్లనే అపవాదలు, 
అనే వ్యాసం వ్రాసి ప్రాఢభారతిలో ప్రకటించి యీ మధ్య తొలంగించుకొన్నాను. 
అంతట్లో మీరు వేసిన, అపవాదలు తొలంగించుకోవలసి వచ్చింది. మూడు 
వ్యాసాలు జాగ్రత్తగా వ్రాశాను. యెక్కడా మృదువు తప్పలేదు. అయినా మీ 
చిత్తాని కాగ్రహం వచ్చింది. దానిమీంద వ్రాంతకి దిగారు. అది పరస్పర 
విరుద్ధమై అబద్దాలాడడానికి దిగినట్లు తోంపిస్తూ వుంది లోకానికి. దీన్ని 
గులించి బోలెండుత్తరాలున్నాయి. (గంథవిస్తర భీతిచే వుదాహరింప లేదు. 


గురు శిష్య ప్రశ్నోత్తరములు gs 


గురు 


గురు 


లోకమును మెప్పించంగలమా? యేమి? 


మెప్పించినా మెప్పించకపోయినా, కవి లోకంకోసమే పుట్టడం వల్ల 
వీలిచ్చినంతలో లోకాన్ని మబవంగూడదు. 


సరే? యీ ప్రశ్నోత్తరాలవలన చెరలాటములోని సంగతి సందర్భాలుచాల 
వలకు తేలినట్లయిన దనుకొందును. 

అబ్బో? యెక్కడ తేలేయి, యింకా. తిరుపతిశాస్త్రి ప్రభాకరశాస్త్రి ద్వారా 
కబురంపడం వగయిరాలున్నూ “భగవంతుడు రక్షించుగాక శిక్షించుగాక” 
లున్నూ దేవునిముఖం చూచి వ్రాయడాలున్నూ వున్నాయి. 

నీవు దేవుని తలపెట్టుట కంగీకరింప వనుకొందును. 

అంగీకరింప కేమి, వ్రాసేవి అంతో యింతో అసత్యంగా కనపడుతూన్నప్పుడు 
అట్టిమాటలు అపహాన్యాస్పదంగా వుంటాయని నేను జంకుతాను. 

నీవు జంకు టట్లుంచు, ఇతరులు జంకినట్టు కూడా ప్రకటింప సాహసించెదవు 
“ఆత్మవత్సర్వభూతాని” కదా? 

(తనలో) యిదేమిటిచెప్మా? (ప్రకా) యిదా? శృంఖలాన్ని (ప్రకటించడానికి 
తాము జంకారని నేను వ్రాశానని యెత్తి పొడుస్తూ వున్నారు గురువుగారు. 
బాగుగా (గహించినావు. అలాటి జంకులు, గింకులు నాకు లేవు సుమా? 
ఏమనుకొన్నావో? నీవు. నేంట రేపట దానిని ప్రకటించెదను చూడు. 
తమచితానికి నేనెవజ్సి గాని దాన్ని మాత్రం ప్రకటించకందడి. 


కాశీపండితులు లోనగువారు పలువురు దానిమీంద సదభిప్రాయాలిచ్చిన 


దెజటుంగ వనుకొందును. 


చైరలాటంలో, తమరు, నవద్వీపం, కలకత్తా, వగయిరాగ్రామాలు చాలా 
యేకరువుపెట్టేరు. చూచే వున్నాను. నాకు దొరికినప్రతిని బట్టీ చూస్తే అది 
తెలుగులో వుంది. అభిప్రాయా లిచ్చినపండితులుండే మావూళ్లల్లో చాలాచోట్ల 
తెలుంగున్నట్లే లేదు. 

తెలులే యున్నదో? సంస్కృతమే యున్నదో? 
ప్రకటించుచున్నాండను గదా? 


అంతయుం దెలియ నయ్యెడిని. 


గురు 


కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


ప్రకటించకండని మనవి చేసుకున్నాను. అందులో నామాటల్లా వుండంగా 
మీకంటె విద్యావయోవృద్దులైన చాలామంది పెద్దల్ని చాలా నీచంగా “తద్దినం 
బెట్టే వాందితమ్ముండు” వగయిరా పరిహాసోక్తులతో తిరస్కరించి వున్నారు, 
వారందణికంటే కూడా మీరు గొప్పవారయితేకండి గాని యెంత గొప్పవారైనా 
(వాత అలా వుండకూడదు. వారు మీవ్రాంతను లక్షించరే అనుకోండి, 
చదువరులు హేయంగా భావిస్తారు గదా! ధాష్టీకపంతులు, లొదారి 
బుచ్చిగాండు, వగయిరాలతో పాటిదే అనుకోండి శృంఖలాన్ని పయింగా 
పద్యాలు తగలంబెట్టుకోమనడం వకటాయె, దాన్న పండితుండు సమర్దిస్తాండు. 
మీరేదో కార్యం కోసం యేరాజునో దర్శించడానికెడితే ఆయన యేమని 
యెత్తిపొడిచారో? జ్ఞాపకం తెచ్చుకోండి (లొడారి బుచ్చిగాండు) 


(తమలో) వీడు తన శనిగ్రహము, కామేశ్వరి, గీరతము, లోనైనవానిని 
మజచినట్లున్నాండు (ప్రకా) దానిలో “కాలీన” లోనైన శబ్దముల విషయమున్నది 
గదా? దానిలోనేనా జయము వచ్చితీరును. 


దానిలోనూ జయం రాదు, విద్యారణ్యులు, శంకరులు, వీరుకాక యావత్తర్మశాస్త్ర 
(గంథనిర్మాతలు, మహాకవిదండి, యిందటు ప్రయోగించారని నాకు తెలుసును. 
తక్కిన రామానుజ మాధ్వభాష్యకర్తలు కూడా వాడే వుంటారు. యిందులో 
విద్యారణ్యులు వ్యాకరణంలో కూడా (గ్రంథకర్త. తరువాత తమచిత్తం. 


ఏమైనను కౌముదిలో భట్టోజీదీక్షితులు త్రోసివేసినది ([బ్రదుకదు. ఇది 
నిశ్చయము. 

దీక్షితులు తోసివేసినా బతికేవిన్నీ క్వాచిత్మంగా వున్నాయి. పని పడ్డప్పుడు 
మనవి చేసుకుంటాను. యిప్పుడు (గంథవిస్తర మెందుకు? 
నీవాదమంతయు (ప్రతివిషయమునందును నిట్లేయుండెడిని. వెనుక వైకర్తన 


వాదములో నాకనుభూతమైనది. పైంగా నాభారతమును కూడ “చింత్య” 
మన్న ప్రబుద్దుడవు. 


అదుగో! మళ్లాదీన్ని జ్ఞాపకం చేస్తూన్నారూ గురువుగారు. వైకర్తన శబ్లానికి 
వకచోట మీరు సూర్యపుత్రుందని ఫుటునోటు (వాస్తిరి. (గంధభాగంలో “సహజ 
కవచకుండల కర్తనాత్కర్ణః” అనే అర్థాన్ని అవలంబిస్తిరి. చింత్యమనక 
యేమనేది? సెలవియ్యండి. 


గురు శిష్య ప్రశ్నోత్తరములు 


గురు 


గురు 


[1 
క 


నీతో నేనేమిని వాదించితినా! కార్డుమాత్ర మొకటి వ్రాసి విరమించినాను 


ఆ కార్ట్దుకూడా నేను దాంచేవుంచాను. దీనిలో వున్నమాటలు కూడ 
గర్వన్ఫోరకములు. నేను గర్విష్టినే కనుక నాబోటివాళ్లు వ్రాస్తే నేమోతప్ప 
మీవంటివారు వ్రాస్తే బాగుండేవి కావు. 


దానిలో గర్వమెక్కడ స్ఫురించు చున్నదో చూపించు 


యిదుగో చిత్తగించండి. 91 అన్నాపిళ్లవీధి 2-4-23 మద్రాసు, 
ఆశీర్వచనములు....... ఇది నేను వ్రాయుచున్నానే మీ యభిప్రాయమైనట్లు 
సూచింపంబడుచున్నది. నేను వ్రాసిన మీకును మీకును చోటుంచి 
(హ్రయనెంచను. నా భారతములో వ్రాసినయంతకును నే సమాధానము 
చెప్పగలను. అది తప్పనికాని, ప్రమాదమనికాని, చింత్యమని, తెలివిలేమియని 
కాని వ్రాసిన వ్రాంతలు నిరస్తములు కాంగలవు........... చేవ్రాలు. చూచితిరా? 
దీనిశైలియెట్లున్నదో? శిష్యుండిపేర వ్రాసే వ్రాంతకనక చిక్కులేదనుకోండి. 
వేటొకరిపేరనే అయితేనో? 


(తమలో) నిజమే యితండన్నమాట. పరస్పర విరోధము కనవచ్చుచున్నపుడు 
నేనా ప్రగల్ఫోక్తులు వ్రాయుట బిభీషికా మాత్రమే (ప్రకా) అంత పెద్దగ్రంధము 
వ్రాయునపు డామాత్రము విరోధముండుట సహ్యముకాదా? 
అట్లనడాని కెవండికి నోరొస్తుంది. అయితే “చింత్య” మని యెందుకు 
(వాయాలంటారేమో? నావాదంలో దాన్ని సమన్వ్నయించవలసి వచ్చింది. 
యెదటివాళ్లు మీ గరువుగారే (వ్రాశారు చూడండి, అనడానికి సిద్ధపడ్డారు. 
అప్పుడు నాయొక్క శాయశక్తులా యత్నించి తుదకు “చింత్యం” అనక 
తప్పిందికాదు. యధార్ధమైనా అది కూడా మీకు కోపకారణమయింది. 
ఏమైనను గురుశిష్యభావమున్నపుడు నావాదమునకు తోద్పడుటయే 
యుక్తముకాని వ్యతిరేకోక్తులు వ్రాయంగూడదు. 
అవకాశ మున్నంతవణకు అలాగే కాలంగడిపాను. శిష్టా వారున్నూ మిరున్నూ 
మేఘసందేశ విషయంలో వాదోపవాదాలు చేసుకుంటూ వున 
అభిప్రాయానికని నావద్ద కుత్తరాలొచ్చాయి. దొల్లిగా తప్పుకున్నా! 


అతో 


958 


గురు 


శిష్యు 


గురు 


శిష్యు 


గురు 


కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


వుదాహరిస్తే గ్రంథం పెరిగిపోతుంది. ఆ విమర్శనంలో మణీ అనాలోచితంగా 
తమకలం పరుగెత్తింది. కణప, ఫణిప, యీ రెండుశబ్లాలనీ మీరు పరిశీలింపక 
ఆక్షేపించారు. “కణపయితాహే... ఫణిపయితాహే” అనే పెద్దమహామహని 
ప్రయోగాన్ని ఆశాస్తుల్లుగా రుదాహరించారు వాగృంధంలో. ఆ 
మహామహుండు “కోశనానాచార్యః” తెగలోవాండు, మా బోట్లకు దానితో 
వాగ్బంధం కాక తప్పుతుందా? వారుంచినపేరు సార్థకమయిందనుకొన్నాను. 
వూరుకున్నాను. యీలాటివెన్నో చూపంగలను తమరు తొందరపడ్డవి. 


నీవు తొందరపడ వనుకొందును. 


పడననే మనవి చేసుకుంటాను. పైంగా అంత అనాలోచితంగానూ 
పేలవంగానూ విమర్శించడమే కాకుండా “చాకలిచే జవాబు చెప్పించడమంటే, 
ఆ విమర్శించే పుస్తకం 'పెంటమీంద దొరికిందంటే, చచ్చుతర్మమంటే, పుచ్చు 
తర్మమంటే” యెన్నో అప్రగల్ళోక్తులు కూడా వాడివున్నారు. అవిచూచినప్పుడు 
నేనెంతో నొచ్చుకునేవాణ్డి. శాంతివ్యాసంలో యీ అంశాన్ని సూచించే వున్నాను. 
చిత్తగించే వున్నారుకదా? 


అట్టి మాటలన్నియు, అవసరమును బట్టియే వాడియుందును. నీవు 
నొచ్చుకొనుటకేమిలే. పరోపదేశవేళయం దందటును మిన్నలే. 


యీ మాట యిదివజలో “శృంఖలం” లో నన్నుంగూర్చి వాడిందే. పైంగా 
దానిలో కామేశ్వరీశతకాన్ని కూడా తమరు యేదోవిధపు కవిత్వంగా 
నిర్ణయించారు. యిట్టిపోకడ యిదివరకు కవితా ప్రపంచంలో లేనేలేదని 
శ్రీజయంతివారు లోనైనప్రాజ్ఞులు మెచ్చుకొన్న గీరతాన్నిన్నీ తమరు 
యెట్లోయీసడించి వున్నారు. ఆయీవిషయాలు “ముక్త్యాల” వ్యాసంలో కొద్దిగా 
వ్యాఖ్యానం చేసే వున్నాను. కాని “శృంఖలంలో” నన్ను తాము యింకా 
యెంతనికృష్ణంగా అనుగ్రహించారో దాన్ని యావత్తూ మాత్రం కనపబిచలేదు. 
దాన్ని మళ్లా ప్రకటించుతామని గురువుగారు “చెజలాటం”లో వక్కాణించడం 
చేత నేనుమానిన విషయం కూడా తమద్వారాగానే లోకానికి తెలుస్తుందిగదా? 
అని సంబర పడుతున్నాను. 


నీ సంబరమున కేమిలే, శృంఖలమును ప్రకటించి తీరుదును. 


గురు 


షి గ 
శిష్యు 


గురు 


పశోతరములు స్ట 
959 


యెందుకు మనవిచేస్తూ వున్నానో బాగా ఆలోచించండి. శృంఖలాన్ని మాత్రం 
ప్రకటించకండి. లోకం కేసి దృష్టి ప్రసరింప జేయండి. 


నాకు లోకముతోడను, గీకముతోడను పనిలేదు. ప్రకటింతును. 
కా 


యిటుచిత్తగించండి. లోకమంటే మనవి చేసూన్నాను. శ్రీకా 
కనకమ్మగారు మనవుభయులకును మాననీయురాలేకదా? ఆమె “యితని 
పాదమ్ములు గొల్తు రేన్గుపై నెక్కుకవుల్‌” అని వక్కాణించింది. యెన్నాళ్లనుంచో 
మీచే సంశయింపంబడుతూవున్న నా గురుభక్తి ఆవిడ కెందుకు నచ్చిందో 
విచారించండి. ఆ సభలోనే శ్రీ దేశోద్దారకు లేమంటూ వున్నారో? తిలకించండి. 
గురువులగుటచేతను అగ్రపూజ కర్షులు” అన్నారు. తాము నాశిష్యత్వంవల్ల 
వచ్చే గౌరవం లేశమున్నూ లేదన్నారు “శృంఖలం”లో. పైవారు మీ యెడల 
వకభావమూన్నూ నాయెడల వక భావమున్నూ కలవారు కారని లోకంతోపాటు 
తామున్నూ అంగీకరిస్తారని నా విశ్వాసం. మనమూ మనమూ యేం 
వ్రాసుకున్నా లోకాన్ని చూస్తూ వుండాలని నామనవి. లోకానికా శృంఖలం 
బొత్తిగా రుచించేది కాదు. కాంబట్టి ప్రకటించవద్దని మనవి చేసుకుంటూ 
వున్నాను. మీకు పదివేల నమస్కారాలు, నా మనవి చిత్తగించండి. 
(తొందరగా) నీకు పదికోట్ల ఆశీర్వచనాలు దానిని ప్రకటించి రీరుదును. 
యింక యితరధోరణిలోకి వెళ్లకండి. ఆ ఆశీర్వచనాలు ప్రసాదించండి. 
యింతటితో మన వాదోపవాదాలు ముగించుకుందాము. లోకం యొక్క 
అభిప్రాయం అలా వున్నట్టు వుత్తరాలు వస్తూవున్నాయి. 

(తనలో) ఓహో? యిది తుట్టతుదకు “ముద్రారాక్షస” నాటకము వలే 
పరిణమించుచున్నదే, నిజానికి వీండు అంతఃకరణశుద్దికల "శిష్యుండు. నేను 
వీనియెడల నపోహ పడినట్లు విస్పష్టమగుచున్నది. కావున నాశీర్వదించెదం 
గాక. (ప్రకాశము) నిరోగశతాయుష్య మస్తు. వంశాభివృద్ది రస్తు. 
సర్వశేయస్సమృద్ధిరస్తు........” 


(వినయముతో దోసిలియొగ్గి) పరిగృహీతం శిరసా తీర్ణపాదాశీర్వచనమ్‌. 


060 కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 


(షరా) అయ్యా గురువుగారు ఆయాయి సందర్భాలు గుటికి బారందు హెచ్చుతగ్గుగా 
వ్రాస్తూవున్నారే కాని సప్రమాణంగా వ్రాయడం లేదని తమకు పైని ప్రశ్నోత్తరాల్లో చూపిన 
ఆధారాలవల్ల స్పష్టపడినట్లయితే దీన్ని ప్రకటించండి. నేను చూపిన ఆధారాలు సరియైనవి 
కావని మీ హృదయానికి తోస్తే ఆపివేయండి. నేను వారియెడల కృతజ్ఞుండనా? 
కృతఘ్నుండనా, అనే అంశం తేల్చుకోవడమే నాపనిగాని జయేచ్చ వగైరాలుకాదు. అవి 
యిదివజికే తేలివున్నప్పటికీ, శ్రీవారికొమార్త కవిత్వ విషయం వగైరా కొన్ని సందర్భాలు 
లోకులకు అపోహను కలిగిస్తాయేమో అని దీన్ని వ్రాశాను కాని లేకపోతే వ్రాయను. 
కాంబట్టి సర్వాధికారాలు మీ మీందపెట్టినాను. విక్రమ చెళ్లపిళ్ల, అనే వ్యాసం ఈ వివాదకి 
సందర్శించింది కాదుకనుక మొదలు పెడితే బాగుండునేమో? చెరలాటంలో వక మాట 
కూడా ప్రస్తుతానికి సంబంధించినట్టు నాకు తోంచడం లేదు. మీకేలా తోస్తూవుందో. 
అన్యబుద్ధి యప్రత్యక్షము గదా? మీ యభిప్రాయానుసారము చేయంగోరెదను. 


xX xX XX 


